తెలుగు వీరగాథా కవిత్వము 
Ballad Poetry in Telugu 


Ballad Poetry in Telugu 
by Prof. T.V. Subba Rao 


This is not 'Research'! 
This is not 'Search' even! 
This is an 'Adventure'! 
Hats off to you! 
TI want to see you!! 
- Prof. K.V. Ramana Reddy 


He has collected many Telugu ballads 
which are not known to the educated public and 
when he publishes them, 
Tam sure, 
he will put the Telugu public indebted to him 
for his work. 
- Prof. GN.Reddy 


His laborious collection of a good number of new ballads 
from different parts of Andhra Pradesh 

won admiration of the Telugu scholars and 

he threw new light on the subject. 


- Prof. T. Kodanda Ramaiah 


BAV వీరగాథా కవిత్వము 
Ballad Poetry in Telugu 


రచనా కాలము: 1967 సమర్పణము: జనవరి 1968 


1969 ఫిబ్రవరి నెలలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము నుండి 
డాక్టరేటు పట్టమును పొందిన సిద్దాంత గ్రంథము 


రచన 
ఆచార్య తంగిరాల వేంకట సుబ్బారావు 
ఎం.ఏ.; పిహెబ్‌.డి. 
విశ్రాంత ఆంధ్రశాఖాధ్యక్తులు 
బెంగుళూరు విశ్వవిద్యాలయము 
'జ్ఞానభారతి”, బెంగుళూరు 


(వపచురణ 
'శ్రీరసి 
శ్రీకృష్ణదేవరాయ రసజ్ఞ సమాఖ్య 
బెంగుళూరు 


2013 


iil 


“TELUGU VEERAGATHA KAVITWAMU” (Ballad Poetry in Telugu) 


a Doctoral Thesis written by Prof. Tangirala Venkata Subba Rao, Retired Professor and Head of the Department 
of Telugu, Bangalore University, Jnana Bharathi, Bangalore- 560 056, which was awarded the Degree of Doctor of 
Philosophy in Telugu by Sri Venkateswara University, Tirupati, A.P. in February 1969 and published by 'Sri Rasa'- 
Sri Krishnadevaraya Rasajna Samakhya, Bangalore, in 2013. 


(Year of writing the thesis- 1967; Year of Submission - January 1968) 

PP. xxviii + 800 

First Edition: 14-10-2013 Monday), “Viyaya'nama samvatsara, Vijaya Dasami 
Copies : 1000 

Price : Rs. 1000/- ($ 100) 


© Prof. T.V. Subba Rao 
Cover Page Painting: “Katama Raju” by “Kalaprapoorna*, “Padmashri* Dr. Bapu, Chennai. 


Back Cover Painting: Portrait of Sarvayi Papadu by an anonymous artist (C. 1750-80). Courtesy of VEA Images/ 
Victoria and Albert Museum (London) No. 1S-205-1933. 


For copies: 1) Prof. T.V. Subba Rao 
1708, “Siitaavadhaanam” 
llth cross, Ist “G* Main 
Kengeri Satellite Town 
Bangalore- 560 056. 


Ph: 080- 2279 4022 
Mobile: 099454 22742 


2) M/s Visalaandhra Book House 
4-1-435, Bank Street, Hyderabad, A.P. 
and all its Branches 


3) Sahithi Prachuranalu 
29-13-53, Kaleswara Rao Road, 
Suryaraopeta, 

Vijayawada- 520 002, A.P. 
Ph: 0866-243 6643 


Coordination:- Sri T. Muralidhar Gowd, Hyderabad -500 035. Ph: 040-2404 7889, 93931 76552 
D.T.P.: 1)  K.B.T. Kondaiah, Kammaguda, Hayathnagar (M.D.) Rangareddy Dist.- 501510. Ph: 9985473125 
2) Sri Lakshmi Graphics, Bangalore- 560 079; Ph: 080-23100603 


Printing:  OMKAR OFFSET PRINTERS 
Bangalore - 560 002 
Ph: 080- 2670 8186, 2670 9026 


iv 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


అంకితము 


మా గృహదైవము (ఇలువేల్పు) శ్రీ వేంకటేశ్వరస్వామివారి పాదధారవిందములకు... నా యిష్ట దైవము “భగవాన్‌ శిఖిపింఛమౌలి” మోహన 
వేణుగానమునకు... 


నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు... వాత్సల్యమును పంచియిచ్చిన 2857000... 'చెల్లక్క- చిన్నక్నయ్యకు... అన్నయ్యకు... “బాచి” తమ్మునకు... 
బుల్లి” తమ్మునకు... HAHN మా “అబ్బీగాడు? మామయ్యకు... 


నాకు సాహిత్యాభిరుచిని కలిగించిన గురుదేవులకు... గురువర్యులకు... నాకు కవితాశక్తిని ప్రసాదించిన “నవ్యాధునిక కవిత్రయము”.. శ్రీశ్రీ- 
తిలక్‌- శేషేంద్రలకు... 


నా సిద్ధాంత గ్రంథమును 1971లోనే ఆమూలాగ్రముగా చదివి అమందానందము నొందిన ప్రొ॥ కె.వి. రమణారెడ్డిగారికి... 


తన జీవితమంతయు నా కొజుకే మీదుకట్టిన నా “ముద్దబంతి పువ్వు నా 'చిట్టి'కి... నా ప్రాణసమానులు మా చిరంజీవులు: 'కాళి-రాము- సీత- 
శీను- 280... మా కోడళ్ళకు... అల్లుళ్ళకు... మనుమలకు... మనుమరాండ్రకు... ముని మనుమనికి... ముని మనుమరాలికి... 
శ్రీమతి బులుసు వెంకటరత్నం (చంటమ్మాయి”)కి, ఆమె కుటుంబానికి... 

నన్ను ఎంతగానో అభిమానించే మా మజదండ్రు శ్రీమతి లంక నాగమణికి, శ్రీమతి Hood సత్యభామకు... 

బెంగుళూరులోనే ఉండి, మా అబ్బాయివలెనే నాకు సేవలు చేస్తున్న, మా అబ్బాయిలవంటివారే అయిన మా మజదండ్ర ఏకైక పుత్రులు చి।॥లంక 
శోభన్‌ ప్రసాద్‌కు, Di 39998 నాగచైతన్యకు... 


నాకన్న పదేండ్లు ముందుగా విశ్వవిద్యాలయ స్థాయిలో తెలుగు జానపద గేయ సాహిత్యము'ను గూర్చి అపూర్వ పరిశోధన కావించిన ఆచార్య 
బిరుదురాజు రామరాజుగారికి; నా తరువాత (1968 తరువాత) జానపద సాహిత్య పరిశోధనలు కావించిన సోదర సోదరీమణులందతికిని... 


ఆనాటినుండి (1970 నుండి) ఈనాటి వజికును (2013 వజికును) నేను తలపెట్టిన సాహిత్య కార్యక్రమము లన్నింటికిని ఉదారముగా 
సౌజన్యమును చూపుచున్న 'దానరాధేయ” శ్రీ సకలా నరసింహులు శ్రేష్టి మహోదయులకు... 


బెంగుళూరులో నాకు వెన్నుదన్నుగా నిలిచి, కొండంత అండగానుండి, ఎన్నో ఉపకారములు చేయుచున్న ఆప్తమిత్రులు, విశ్రాంత ఐ.ఎ.ఎస్‌. 
అధికారి శ్రీ బుల్లా సబ్బారావు మహోదయులకు... 


మహారాజ పోషకులు, రాయలసీమ రత్నము” శ్రీ పోచా |బ్రహ్మానందరెడ్డిగారికి... నా ప్రాణమిత్రులు శ్రీ ముక్మమళ్ళ నారాయణరెడ్డిగారికి, శ్రీ 
బసిరెడ్డి శ్రీనివాసులురెడ్డికి... 

ఎన్నో ఏండ్లు నా కవిత్వ ప్రిక 'చైతన్యకవితికు ధనసహాయము చేసిన 'దానచింతామణి” కీ.శే. దళవాయి కృష్ణస్వామి ఆదికేశవులుగారి 
దివ్యస్మృతికి... మటియు సంగీత సాహిత్య రసికులు, మెటలర్జీ ప్రొఫెసరు డి. హెచ్‌. (9 (ద్వాదశి హనుమధద్రామశాస్త్రిగారి ఆత్మీయస్మృతికి... 


మాతణుకులోని నా వైద్యమిత్రులు డా॥ డి. ఇందిరాదేవి- డా॥ డి. గోపాలకృష్ణమూర్తి దంపతులకు, డా॥ జి. సోమరాజుగారికి... తిరుపతిలోని 
“కడపరెడ్డి” సంగడీడు దుంపా శ్రీరాములురెడ్డిగారికి... బెంగుళూరులోని ప్రియమిత్రులు కీ.శే. వై.వి.వెంకటేశ్వరరావుగారికి... నా పండిత 
(sro సఖులు డా॥ విష్ణుభొట్ల విశ్వనాథశాగస్త్రిగారికి, rei చన్నా(పగడ తిరుపతిరావుగారికి... (rii రత్నాకరం శంకరనారాయణరాజు గారికి... 


(ప్రాథమిక పాఠశాలలోని రెడ్డి బుల్లిరాజునుండి, విశ్వవిద్యాలములోని “లింగమనేని బసవశంకరరావు’ వజికును గల నా సహాధ్యాయులందతీకిని... 


1969 నుండి 1996 వజికును నా తెలుగు సాహిత్య పాఠప్రవచనములు విని ఉత్తేజితులైన నా ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులందతికిని... 
మతియు పరిశోధన ప్రియశిష్యులు కీ.శే. వి.వై.వి. సోమయాజిగారికి, కీ.శే. పంపన సూర్యనారాయణ గారికి... 


ఈ (గ్రంథ ముద్రణ సమితికి ఉదారముగా విరాళము లందించిన వదాన్యులైన బంధుమిత్రులందతికిని... 


భావ ఉగాది నుండి (11-4-1994 నుండి) ఈనాటి వజికును బెంగుళూరులో “నెలనెలా వెన్నెల” పేరుతో తెలుగు సాహిత్య సభలు నిర్వహించుటకు 
నాకు ఆర్థికముగా హార్దికముగా సహకరించుచున్న “శ్రీకృష్ణదేవరాయ రసజ్ఞ సమాఖ్య” (“శ్రీరస”) సభ్యులందతికిని... 


- భక్తి ప్రపత్తులతో... నమస్సులతో... ఆశీస్సులతో... అభినందనలతో... తంగిరాల వెంకట సుబ్బారావు 


తండ్రి 


55705 


'చెల్లక్క'-చిన్నక్నయ్య 


అన్నయ్య 


“బాచి తమ్ముడు 


బుల్లి? తమ్ముడు 


“అబ్బిగాడు” మామయ్య: 


గురుదేవులు 


గురువర్యులు 


కృతి స్వీకర్తలు 


: మమ్మల్ని పెంచి పెద్దచేయటం కోసం అష్టకష్టాలు పడిన మాతృమూర్తి, అభిమానవతి, పెదవాడపల్లె భళ్ళమూడి కృష్ణమూర్తిగారి 


యింట్లో పెద్ద ఆడపడుచు కీ.శే. తంగిరాల సీతామహాలక్ష్మిగారు (1907-1990). 


: (ప్రముఖ కృష్ణయజుర్వేద పండితుడు, మనస్సన్వాసి, సంసారం విషయంలో తామరాకు మీది నీటి బొట్టు, రాగద్వేషాలకు అతీతుడు, 


దైవసమానుడు కీ.శే. తంగిరాల వేంకట సుబ్బావధానులుగారు (1904-1968) కాకుల ఇల్లిందల Sep, ప.గో.జిల్లా, 


: పూర్వారంలో సిరిసంపదలతో తులతూగి, ఉత్తరారంలో దారి(ద్వు సముద్రంలో ఈదులాడి, చివరికి కేన్సర్‌ మొసలి నోటపడిన 
వధ 278 5 A) 


కీ.శే. చల్లా (తంగిరాల) పెద వెంకట రామలక్ష్మిగారు (1924-1998). (భర్త: కీ.శే. చల్లా పాపయ్యశాస్తిగారు, పేకేరు, 
పశ్చిమ గోదావరి జిల్లా). 


: మొదట కొద్దికాలం సుఖించి, పిమ్మట బహుసంతానంతో, కటికి పేదరికంతో కష్టాల గోదావరిలో కొట్టుకొనిపోయిన 8.3. 


బులుసు (తంగిరాల) చిన వెంకట రామలక్ష్మిగారు (1926-1985). (భర్త: కీ.శే. బులుసు సోమన్నగారు, రాజమండ్రి). 


: సంఘజీవి, MÄED, నియమబద్ధజీవి, గాంధీయవాది, వ్యాయామ ప్రియుడు, చతుర సంభాషణా నిపుణుడు, ఉభయ భాషా 


ప్రవీణుడు, కవి, పండితుడు, ఉత్తమ వక్త, విశ్రాంత ఆంధ్రోపన్యాసకుడు, నా మొట్టమొదటి సాహిత్య గురువు, నా కాటమరాజు 
Söe” కృతిస్వీకర్త: శ్రీ తంగిరాల వేంకట కృష్ణ సోమయాజులుగారు (శ్రీ టి.వి.కె. సోమయాజాులుగారు) ఎం.ఏ. (తెలుగు), 
తణుకు. (భార్య: శ్రీమతి కోట భాస్మరలక్ష్మి). 


: మా నాన్నగారి వంటి అమాయకుడు, మాతృభక్తి పరాయణుడు, సంతత దైవధ్యాన పరాయణుడు, పంచభక్ష్య పరమాన్న 


భోజన(ప్రియుడు, 'అజగర స్వామి”, లక్ష్మీకటాక్ష సిద్ధిపొందిన అదృష్టవంతుడు, చిరంజీవి తంగిరాల భాస్మరరావు, బి.ఇ. (సివిల్‌), 
s ఎక్టిక్యూటి వ్‌ ఇంజనీరు (PW.D), రాజమండ్రి. (భార్యలు: కీ.శే, వేదుల బాలాత్రిపుర సుందరి, శ్రీమతి ప్రవా శకుంతల). 


: మా తంగిరాల సోదరులలో మహావీరుడు, నిరంతర చైతన్యవంతుడు, బంధుజనుల పాలిటి కల్పవృక్షం, నిత్యం సిరిసంపదలతో 


తులతూగే భోగి, సంతత త్యాగి, “జానపద సాహిత్యం - వీరగాథలు” అనే నా సిద్ధాంతవ్యాస సారాంశ కృతిస్వీకర్త, చిరంజీవి 
కర్నల్‌ తంగిరాల కృష్ణమూర్తి, బి.ఇ. (మెకానికల్‌), కాకినాడ. (భార్య: శ్రీమతి మల్లాది శంకరి). 


“తన్నుమాలిన SÕNE బంధువులకు ఎన్నో ఉపకారాలు చేసి, మోసపోయిన మా అమ్మగారి ఆఖరి తమ్ముడు 8.3. భళ్ళమూడి 
సూర్యనారాయణగారు, అనకాపల్లి, విశాఖ జిల్లా. 


: స్వర్గీయ దిగుమర్తి వేంకట సీతారామస్వామిగారు (భీమవరం). 


: ఆచార్య పింగళి లక్ష్మికాంతంగారు, ఆచార్య జి.ఎన్‌.రెడ్డిగారు, ఆచార్య తిమ్మావజ్‌రుల కోదండరామయ్యగారు (తిరుపతి). 


నా ముద్దబంతిపువ్వు' -'చిట్టి” : నా ధర్మపత్ని స్వర్గీయ తంగిరాల (భళ్ళమూడి) శకుంతలాదేవి (1940-2006) 


మా చిరంజీవులు 


కోడళ్ళు 


: “కాళి”- శ్రీ తంగిరాల వేంకట సుబ్బావధానులు (న్యూజిలాండ్‌); “రాము’- శ్రీ తంగిరాల సీతారామరాజు అలియాస్‌ శ్రీరామమూర్తి.; 


“ీత్ర”_ శ్రీమతి తంగిరాల సీతామహాలక్ష్మి “శీను”- శ్రీ తంగిరాల శ్రీనాథ కవిసార్వభౌమ; “శశి”- డా॥ తంగిరాల రేవతీ 
శశిప్రియ. 


: శ్రీమతి ద్వాదశి నాగలక్ష్మి (న్యూజిలాండ్‌); శ్రీమతి ఎన్‌.ఆర్‌.విమలకుమారి; శ్రీమతి కె.ఆర్‌.జయశ్రీ. 
: (1 సి.జి. పుట్టప్ప; శ్రీ అశోక్‌ కులకర్ణి. 


: Di పి. సంజయ్‌ (భార్య: శ్రీమతి అక్షత; కొడుకు: చి॥ అర్షున్‌- నా మునిమనుమడు) 


DI డా॥॥ తేజస్వి తంగిరాల (న్యూజిలాండ్‌) Dir మహిర్‌ కులకర్ణి, Di 05 తంగిరాల. 


: చి॥ శిల్చ (అమెరికా) 


Didi భావన (భర్త: శ్రీ అద్దంకి అలెగ్టాండర్‌; కూతురు: Di మైర (Myra)- నా మునిమనుమరాలు) 
DA డా॥ శ్రీప్రసన్న ప్రత్యూష (భర్త: శ్రీ కె.విక్రాంత్‌ కౌశిక్‌) (న్యూజిలాండ్‌) 
చి॥ రసజ్ఞ కులకర్ణి; చి॥ టి.వి.ఎన్‌. వైజయంతి. 


vi 


వీరగల్లు 


(విషయ సూచిక) 


ఓం నమో వేంకటేశాయ! శ్రీకృష్ణ శరణం. మమ తాట x1 
శ్రీ గురుభ్యో నమః- తంగిరాల వేంకట సుబ్బారావు ............ x 
అన్న ఆశీస్సులు- అనుజుల అభివాదములు-...............౬. Xiil 
సౌహృదము- ఆచార్య కోవెల సంపత్ముమారాచార్యగారు-....... x1 
విద్వత్మవి తంగిరాల- డా॥ గుంటూరు శేషేంద్రశర్యగారు ..... XIV 
జానపదము- జ్ఞానపథము- డా॥ మల్లేల గురవయ్యగారు..... xiv 
కార్యయత్నోజ్ఞ్వలా! - శ్రీ గింజల నరసింహారెడ్డిగారు ............ XV 
గురుదేవుల ఆశీస్సు- శ్రీ దిగుమర్తి సీతారామస్వామిగారు...... xv 
గీటుజాయి- ప్రొ॥ కె. వి. రమణారెడ్డిగారు,...........౬౬.222౬222. Xv 
మా సుబ్బన్న బావ- శ్రీ దుగ్గిరాల రామారావుగారు ......... xvi 
సమాంతర సాహిత్యం- (Di కె.వి. రమణారెడ్డిగారు.......... Xvii 
A Ballad of ‘Adventure’-Sri G. Ramachandra Rao.... XX 


సవరాల జిమ్మడి హేష! ఘోష!!- (ముందుమాట) తంగిరాల వెంకట 


సుబ్బారావు ITO EOE Ne I NEE UE RN AN XX1 
(5388-(1968) తంగిరాల వెంకట సుబ్బారావు............... XXvili 


(ప్రథమ భాగము: నిర్వచనము -లక్షణము -వర్గీకరణము 1-178 


మొదటి ప్రకరణము: ఆముఖము... 1-14 
జ్ఞాపికలు వలవల వము ల వ a pilu sälgud at 12 
రెండవ ప్రకరణము: వీరగాథా నిర్వచనము... ................ 15-42 
2.1. _పాశ్చాత్యుల: నిర్వచనములు. లత మలల 16 
2.2. Lyric (song)- Ballad ......................... 18 
2:3. Epie-Balläd. :..iisvsismsiovvseiv seti nemineasnettvvve 19 
2.4. తెలుగు విమర్శకుల నిర్వచనములు.................. 22 
25. “కధకవీరకధ్‌. re ts 25 
2.6. పదము, పదకావ్యము, వీరఠపదము .................... 25 
2.7. వీరచరిత్ర, చారిత్రక గీతము .....................అ2 26 
2:8 NEA. TEE ms 26 
2.9. గేయకథ, కథాగేయము ...............ల. లలల లలల లలల 26 
2.10. జానపద SD saginat 26 
2.11. జానపదగేయకథ, జానపద కథాగేయము ............. 26 
2.12. ఇతర శబ్దములు A aa t 26 
DS n Alike aa 27 
2.14. ఇతిహాసము-వీరగాథ ............... లలల. లలల లలల లలల 28 


vi 


2.15. (ప్రబంధము-వీరగాథ_ ................ లలల 29 
2.16. ద్విపదకావ్యము- MOM vastas kaasates 29 
2.17. వీరకావ్యము-వీరగాథ ............... అలల లలల లలల 31 
2.18. యక్షగానము-వీరగాథ ...............౭లలలల జలజల లలల 31 
919; "హరీికథధ= వీరగా. he 32 
2.20. కీర్తనల కథలు- వీరగాథలు .................... 2.22222 32 
2.21. GMD అ Nn ts 33 
2.22. జానపద కథ-వీరగాథ eelisteks 34 
2.23. (ho గేయకథలు- వీరగాథలు. ......................e. 35 
2.24. పల్లె పాటలు (జానపద గేయములు)- వీరగాథలు .... 035 
2.25. అభ్యుదయ గేయములు-వీరగాథలు .................... 36 
2.26. Ballad శబ్దమునుండి 385 ఇతర శబ్దములు - 
అర్థములు Tr CEE alana a Saa 38 
2 27. “వీరిశబ్ద విశేషణ పూర్వక పదములు.................. 39 
2 OIS ES అ స పు అసస సువ 39 
మూడవ ప్రకరణము: వీరగాథల ప్రాచీనత... .............. 43-54 
A a 43 
3.2. భరము see 43 
3.3. ఆర్యుల ఆగమనము............. లలల లలల లలల 44 
4 se వ 44 
3.5. — BID SOOD అ enne ne nenenan eee nen neeme 45 
శిర. TA Gan (0 oinast tehast a 46 
3.7. _ప్రాకృతములు ........ 2200ల లల లలల లలల లలల 46 
3.8. ఆధునిక ఆర్యభాషలు............ లలల లలల లలల లలల లలల 47 
3.9. అక్షణ, (గ్రంథములు? అ స eea 48 
3.10. ప్రాచీన విదేశ సాహిత్యములు ...............౬2.౬2౬ 2222 48 
SI EE లు rs stn 49 
312. Si ausaid 50 
కరి. SED. eis 52 
నాలుగవ ప్రకరణము: వీరగాథల ఉత్పత్తి కర్తృత్వములు... .. 55-84 
4.1. సామూహిక కర్తృత్వ సిద్ధాంతము. ..................... 57 
4.2. వైయక్తిక కర్తృత్వ సిద్దాంతము ..............౬ లలల ర్‌రి 
4.2.1. జంగమ సిద్ధాంతము TOT NO OTTO 59 
4.2.2. కళాకార సిద్ధాంతము Fr PT ON oe 59 


4.3. POEG మండనములు. అము వసన 60 
4.4. సిద్ధాంత రాద్ధ్దాంతములు EEE PRED 61 
4.4.1. జానపద వాదులు. ప స meene 61 
44.2. నాహాత్య వాదులు ఇ త అవ వితతవ 61 
4.5. వాదముల సమన్వయము aiakohta 63 
4.6. తెలుగు విమర్శకుల ఉత్పత్తి సిద్ధ్దాంతములు ............ 66 
4.7. -ఉపసంహారము.. త ముత వుమవన 69 
4.8. వీరగాథా ప్రమాణము (Ballad Level) ............. 75 
4.9. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతముల వీరగాథా ప్రాముఖ్యము 79 
జ్ఞాపికలు. ....... లలల లలల లలల లల లల లల లలల జలజల లల జలజల 80 
ఐదవ ప్రకరణము: విదేశ భాషలు- వీరగాథలు... .......... 85-93 
ర్‌.1. ఐరోపా ఖండము._................... జలజల లలల జలజల లలల 85 
5.2. 990) HOGIII సప alajaama 88 
5.3. DIO PMOÕÖTIID: ussikas kee tönn kveeni 90 
రజ. DU ORUD కంటం kahte teatav 90 
ర్వర్‌ ISE భరి డ వె కము వ మము అపా పాద 92 
టాపికలు అ he 92 
ses ప్రకరణము: భారత భాషలు- వీరగాథలు... ...... 94-102 
6.1. ఆర్యభాషలు-వీరగాథలు saadanast 94 
6.2. [ద్రావిడ భాషలు- వీరగాథలు ...................22 లలల 98 
జ్ఞాపికలు... 222222222000 జలజల 101 
ఏడవ ప్రకరణము: తెలుగులో వీరగాథలు................. 103-121 
7.1. శిష్ట సాహిత్యము- జానపద కవితా ప్రసక్తి ............ 103 
7.2. వాగ్గేయ కారులు- సంగీత లక్షణ (గంథములు ........ 112 
7.3. 6502 TND స ved de mda 114 
జ్ఞాపికలు తమంత మలమలా వట 117 
ఎనిమిదవ ప్రకరణము: వీరగాథా లక్షణములు... ........ 122-150 
8.1. గేయ స్వరూపము (Lyrical Form) ................ 124 
8.2. ఆఖ్యానాత్మక 03,8 (Narrative Body)............ 126 
8.3. ఆశుకవనము- అటప్రథధాన కర్తృకము. .................. 136 
8.4. మౌఖిక సంప్రదాయము (Oral Tradition).......... 137 
8.5. బహుజనాదరపాత్రత లేక జనరంజకత్వము 
(PopulatitV) wassaseanna 138 
66. 01505 508 53. suum 139 
BT శైలి-పదప్రయోగము vehkis 140 
a all ama 142 


vill 


8.9. అద్వితీయ లక్షణము (Unique Character) - 
DEE set aita 142 
8.10. నీతిధ్వని- జీవిత విషాద ప్రతిధ్వని .................... 143 
8.11. గాథలు-గాథానికలు ............ అలల లలల లలల 143 
ర లోపములు ama 143 
8.13. వీరగాథానుకరణములు- బుట్టికథలు rE 145 
జ్ఞాపికలు Te TT EO OT ER 147 
తొమ్మిదవ ప్రకరణము: వీరగాథల వర్గీకరణము........... 151-178 
9.1. avara వర్గీకరణ విధానములు ................... 151 
9.2. తెలుగు విమర్శకుల వర్గీకరణ విధానములు ........... 155 
9.2.1. శ్రీపాదవారి వర్గీకరణము-1958 ...................... 155 
9.2.2. ఆదిశేషువుగారి వర్గీకరణము-1953.................. 157 
9.2.3. డా॥ బి. రామరాజుగారి వర్గీకరణము-1958 ........ 158 
9.2.4. నేదునూరి గంగాధరంగారి వర్గీకరణము-1960...... 159 
9.2.5. పింగళివారి వర్గీకరణము-1961 ...................... 159 
9.2.6. శ్రీపాదవారి వర్గీకరణము-1961_..................... 160 
9.3. నా వర్గీకరణ విధానము- 1967 (161); సాంప్రదాయిక 


వీరగాథలు (164); వీరగాథావృత్తములు (Ballad-cycles) 
(165); వీరగాథలు (Ballads) (166); వీరగాథానికలు లేక 
లఘు వీరగాథలు లేక వీరగీతములు (Balladlings) (167); 
వీరగాథానుకరణములు (168); 


జ్ఞాపికలు. ee క vaeses 170 
పట్టికలు. ........ లలల లలల లల లలల లల లలల లలల జలజల 172 
ద్వితీయ భాగము: గాథాచక్రములు-గాథలు-గాథానికలు 
179-502 
పదియవ ప్రకరణము: శక్తి కథాచక్రము.................. 181-218 
1. _ ఎల్లమ్మ కథాచక్రము లేక పరశురాముని కథాచక్రము.. 188 
2. అంకమ్మ కథాచక్రము _. .......... లలల లలల లలల లలల 197 
8. చౌడమ్మ పాటలు. oldaks 204 
4. ఇతర. SESGED Oo 213 
జ్ఞాపికలు... లలల లలల లలల జలజల లంజల లల 217 
పదునొకండవ ప్రచురణము: పల్నాటి వీరకథాచక్రము 219-286 
1 పల్నాటి హైహయ రాజవంశము .................౬౬222. 220 
2 యుద్ధకాల నిర్ణయము............౬2౬౬ 2౭౭ లలలలల లలల 235 
3. యుద్ధకారణములు Br OD at 240 
4 యుదావసానము. 3 మమ వ సవిత పు 242 
5 “పల్నాటి వీరుల” సంఖ్య PIE AN EY 243 


6. _ వీరగాథలు-వివిధ ప్రతులు ................nmnnnseeenee 244 
7: పల్నాటి వీరగాథావృత్తము -ఇతివృత్తములు ne 250 
7.1. “పెద్దన్న పెండ్లి రాయబారము” లేక 

“పెద్దన్న బాదరాజు పెండ్లి కథ .............. లల 250 
7.2. (బ్రహ్మనాయుడు పుటక (బ్రహ్మనాయని పుట్టుక) .... 250 
7.3. 'యాత్రకథి లేక దక్షిణాది యాత్రకథి ................. 250 
7.4. “పేర్నీడు యుద్దము” లేక mõ చందోలు యుద్దము 251 
7.5. 'తెప్పలనీండు యుద్దము” లేక 

తెప్పలనీండు ఊరకోట యుద్ధము” ere 251 
7.6. “ఆరణగండ్ల యుద్ధము” లేక 

బ్రహ్మనాయని ఆరణగండ్ల యుద్దము”. ................ 251 
7.7. నాయకురాలి కథి .......... 2౭౬0ల లల లలల లల లల లలల లలల 252 
7.7.1.నాయకురాలిని గూర్చి కొన్ని నూతన విశేషములు .... 2538 
7.8. “అనుగురాజు మరణము” లేక 'మైలమ్మ సాగుమానము” 

(మైలమదేవి సహగమనము) MUTT 255 
TI “Bరగొవూకధ్‌ అ 255 
TAO. రాజుల: MOGSÖ ములు 256 
TAL: బాలుని పుటక అ త 256 
TEE st 257 
7.13. 'మండాది వలస కథి లేక వలస కథి లేక 

'మండాది వలసలు త 261 
614. eg కథ. melt eas 261 
7.15. గురిజాల యుద్ధము MT jala eea 261 
7.16. అలరాచమల్లుగారి గురిజాల రాయబారము ........... 262 
7.17. కల్లుప్రతిష్ట asiaate dualismi aa 266 
1.18. 272299) కధ తత 266 
7.19. బాలుని యుద్ధము- ఉత్తర భాగము .................... 269 
7.20. 'గుజ్బాల సవరణి లేక “పెద్దన్న ఒప్పిచెర్ల యుద్ధము” 

లేక “పెద్దన్న బాదరాజు యుద్దము” .................... 269 
7.21. అమ్మవారి పుట్టుక ETTE లలల లలల లలల 270 
7.22. కొమ్మరాజు యుద్దము .............. లలల లలల లలల 270 
7.28. సన్నిగళ్ళ AI issile 271 
7.24. కన్నమనీడు చింతపల్లి యుద్ధము. ................2.2 271 
7.25. “బ్రైమ్మన్న విజుగు” ......... ౭.2౭222 లలల లల లలల లలల జలం 271 
8. పల్నాటి వీరగాథల కవిత్వము. లవ వవనల 274. 
9. పల్నాటి వీరాచారము SHIA 276 
10. సారాంశము neste 280 

EE ee sonsaennenananasanenanananasananaasasa naa 282 


1X 


పం(డైెండవ ప్రకరణము: కాటమరాజు కథాచక్రము 287-374 
1. కాటమరాజు కథల సంఖ్య TOD CET OA KA 287 
2; కాటమరాజు చరిత పు అసిత 290 
DL. “చారితకారిశములు అ అము వివ 290 
2.2. చారిత్రక సంశయములు ..........2 ౬౬22౬౬22 జల జలజల 291 
2.3. కథా ప్రసక్తి శాసన ప్రమాణము....................... 292 
2.4. ఓరుగంటి (ప్రతాపుని కాలమే కాటమరాజు కాలము... 293 
2.5. మనుమసిద్ధి-నల్లసిద్ధి-ఖడ్గతిక్కన .................2.222. 294 
AG. యశోదాదవీగారు. గ aaa 296 
27. NÖ GOIDTPOI అ ase 297 
2.8. దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డిగారు .............౬౬..౬222౬ 299 
2.9. (Brit మారేమండ రామారావుగారు ..................... 301 
2.10. యుద్ధకాల నిర్ణయము................ లలల లలల 304 
DLL యుదకారణములు. అట 307 
2.12. న్యాయాన్యాయములు palutakse 309 
2.15 జయా పజయములు. మంటల మ టకప 310 
8. కాటమరాజు వంశవృక్షము ............... లలల లలల 311 
4. శ్రీనాథుని కర్పృత్వముు 324 
ర్‌. వెలుగునకు వచ్చిన క్రొత్తకవులు 1...11... nene 325 
6. కాటమరాజు కథాచక్రము-వివిధ వీరగాథలు.......... 329 
6.1. వలురాజు కథ లేక ఆవుల వలురాజు కథ ............ 329 
6.2. పంపాద్రి కథ SAAMA A 330 
6.3... పుదిరాజుకథ అ eakas dan ak et öa vau 331 
6.4. సింహాధద్రిరాజు కథ ........... ౬౬౬౬2202 జల లలల లలల లలల 332 
6.5. ఎజనూకరాజు కథ ........... ౬... జల లలల లల 333 
6.6. నలనూకరాజు కథ ..................ల లలల లలల లలల లలల 333 
6.7. “‘పోలురాజు కథి (ఆవుల పోలురాజు కథ) లేక 

“శివపురాణము” ............౬౬ ౬22౬0౬0 లల జలజల లలల లలల లలల 334 
6.5. బరలీకురువ పోట్లాట క స పెద 335 
6.9. “కాటమరాజుకు పట్నం కట్టిన కథి లేక 

కాటమరాజు పట్టాభిషేకము” .............2 ౬2౬౬ల 335 
6.10. కతీయావులరాజు కథ 1.1... 336 
6.11. పాపనూక 88 ..............immeereeneeeeeeeee meenet 337 
6.12. కాటమరాజు ఉత్తరాది ఆవులమేపు ................... 338 
6.13. “పాలేటికథి లేక “గంగ తర్మము” లేక 

'గంగ-కాటమరాజు తరకవాదము” ..................... 339 
6.14. ఎజ్జియ్య తరకవాదము.................. లలల లలల లలల 339 
6.15. కాటమరాజు దక్షిణాది ఆవులమేపు’ లేక 

జస్పివాడ కథ అజం మ వము టన 339 


6.15.1. 'జన్నివాడ కథిలో “పుల్లరి కథ ...................... 340 


6.16. 'భట్టు రాయబారము” లేక SBD రాయబారము” ........ 341 
6.17. కోటపాటి తాటివృక్షం తెచ్చే కథ .................౬2222 342 
6.18. 'బొంగరాల కథి లేక వేడుక బొంగరాల కథి......... 343 
6.19. ఎట్టగడ్డపాటి పోట్లాట. ............ ౭.౭.౭ 343 
6.191. BONO జగడము. riike ikk loevad 344 
6: 19:29. e) 002005 | అం 345 
6.19.3. MODEL యుద్ధము pika tatapatend etiketi 346 
6.19.4. అయితమరాజు కటియావులరాజుల యుద్దము saad 347 
6.19.5. బాలరాజుల యుద్దము పతితం సత ంప తంట 348 
6.19.6. ఆవుల ఎద్దుల జగడము- 990950 యుద్దము .... 8349 
6.19.7. కాటమరాజు యుద్దము .............. లలల 350 
620. అగుమంచి SO అ vea aaaaa 352 
6.21. పాపనూక వలపోత ...........౬ లలల జలజల లల లలల లలల 353 
6:22, భకరన్న కథ అజ visiite 354 
6.23. అగుమంచి వలపోత మంబ వమ బవ వట వప వపట 356 
6.24. పల్లికొండ పుట్టుక ............... లలల లలల లలల 356 
6.25. గంగ పుట్టుక igas 356 
6.26. భైరవ కురువ యుద్ధము ............. ౭.౭. లలల 356 
6.27. కంసుండు కథ లేక విష్ణుభాగవతము .................. 357 
చ ఇతర విషయములు. అం లత 358 
8 kerel tu a 365 
9. వెలకంటి వీరుని కథాచక్రము_........................ 368 
10. వీరగాథా చక్రముల పరస్పర సంబంధము ............ 368 

బాసరకు. eel Meira etma Aila త 370 
పదమూడవ ప్రకరణము: బొబ్బిలివరుస కథలు ........ 8375-446 
1. స్పష్ట చారిత్రకములు.. ......... లలల లలల లలల లలల 377 
2. అస్పష్ట చారిత్రకములు .............. లలల లలల లలల లలల 396 
శి. పేరంటారం్రడు. లలల లలల లలల లలత లలల 400 
4. సోహసికులు. వసు ST 415 
ర్‌: బిరిదిపోట్లు అప E తపు 420 
6 గజరొరగలు: అ ప పునాతు 422 
7. గ్రామకక్షలు- హత్యలు. లలల అలల త ంబఖలలు 425 
క. కుటుంబ కలహములు. అ అంప 431 
9. a జ సత తత 433 
10: mానరములు._ käiad ada uhhaa da 434 
11; ్హపొరాణికములు: ఏమన వప్తేంవుసింతేప్‌ 438 


హల్‌ - rn Dr 445 
Fy 
పదునాల్గవ ప్రకరణము: పదములు- జంగంకథలు ..... 447-456 
1. పదములు లేక హరిహరీ పదములు... .................. 447 
2. P0Ö OOO | teste 450 
ర. 22000 SOed . అ SiR tHE 451 
OS OO అ aa välte adk 456 
ఇ 


పదునైదవ ప్రకరణము: వీరగాథానికలు లేక లఘు వీరగాథలు 


457-494 

1. చారిత్రకములు._ .........అ.. లలల ల లలల జలజల జలజల 458 
2. EES lasting 461 
రీ. 19209590 ts 467 
4: దొనవీరప్రశరిసలు: “BN 482 
ర 22000900 DOI - అ se 486 
6. -తొరాణికములు. వత vaadake täna 489 
జ్ఞాపికలు... 2222ల లలల లలల లలల లలల లంజల లలల 494 


తృతీయ భాగము: కవిత్వము-భాష-ఛందస్సు ....503-586 


పదునేడవ ప్రకరణము: వీరగాథలు- రసపోషణ ........ 505-516 
1 OOD MrT RR 505 
2. వీరఠము-పోషక రసములు .............ల౭౭లలలలలల జలజల లలల 507 
3. _వీరము- విరోధిరసము (శాంతము) ...................... 513 
4. -వీరరనాభాసములు SAMASSE 513 
5. 90555530 ప్రత్యేకవర్ణనలు nT lu esanav 514 
జ్ఞాపికలు... 2222ల లలల లలల లల ల జల లల లల లల లలల జలజల లలల 516 
పదునెనిమిదవ ప్రకరణము: వీరగాథాకవిత్వము-వారానువర్తనములు 
517-529 

1. శక్తికథల వారానువర్తనములు ...............౬౬౬౬ అలల 528 
2. పల్నాటి వీరకథాచక్రము- వారానువర్తనములు .......... 523 
3. కాటమరాజు కథాచక్రము- వారానువర్తనములు ........ 525 
4. బొబ్బిలివరుస కథలు- వారానువర్తనములు............... 526 
5. వీరగాథానికలు- వారానువర్తనములు .................... 528 
పందొమ్మిదవ ప్రకరణము: వీరగాథల భాష ............. 580-546 
1. అర్థాలంకారములు ప త 530 
2. SAEDOSO AA vahtralehed kask 533 


sR TH LI NE. 538 
4. సామెతలు/ లోకోక్తులు/ నానుడులు (Proverbs)....... 533 
5. జాతీయములు Idioms) ................................. 535 
6. పలుకుబడులు/ నుడికారములు (Usages) ............. 538 
7. కదజాలము. ప maksast aal eägdaaaktagea alata 540 
8. అన్యదేశ్యములు SRT LMT Ts 545 

జ్ఞాపికలు tts it 546 
ఇరువదియవ (ప్రకరణము: వీరగాథల ఛందస్సు ......... 547-578 
1» HBOENEB rat Ti RRR 549 
2. ద్విపద- మంజరీద్విపద (ద్విపదమంజరి) ASU 551 
38. బొబ్బిలివరుస- తరద్భేదములు ...............22౬౬ ౬22౬ల 556 
4. “ముగ్గురు మరాటీల వరుస లేక PP వరుసి........... 561 
5. “సర్వాయి పాపని వరుసి లేక DO వరుసి................ 564 
6. “హరిహరీ వరుసి లేక ROB వరుసి 

లేక “జముకుల: వరుసను 565 
7. > “శారద. వరుస మ పము daa 567 
ర. 2100 ONG . tes 568 
9 MES GO వరుసలు. కసీ రసా ర el 570 
104 ఇతరమూలు.. మ అ సుత తతో 572 
11. వీరగాథానికల వరుసలు ...............౭౭౭లలలలలలలలల లలల 573 
12. గాథాచ్చందస్సు - రగడలు, షట్బ్సదులు verine panen 575 
13. వీరగాథల యతిప్రాసలు ................. అలల లలల లలల 575 

2729185. జ et id alade valivad tuka kilda 578 


585 


చతుర్ధ భాగము: విశిష్టత -గాథకులు -అనాదరణ... 587-620 


ఇరువదిరెండవ ప్రకరణము: వీరగాథల వైశిష్ట్యము 589-596 


27009 Oda SERENE 
a 


xi 


ఇరువది మూడవ (ప్రకరణము: గాథాకారులు ........... 597-603 

కలు rt 603 
ఇరువదినాల్లవ ప్రకరణము: క్రీణతాకారణములు......... 604-612 

జ్ఞాపికలు ప SS daa lusika 611 
ఇరువదియెదవ ప్రకరణము: సేకరణ-పరిరక్షణ ............ 613 

జ్ఞాపికలు అభవ మం పిసకన అనన తరత 620 
సిరపహావలోకనము మంటప ప 621-639 

వివిధానుబంధములు -641-800 
అనుబంధము-1  'మేడప్రక్కల బంతి” ..............n.e 643 
అనుబంధము-II నాగమ్మ @ తెలంగాణ. ............... 645 
అనుబంధము-I1  వీరగల్లులు- సతీకల్లులు .............. 647 
అనుబంధము-I1V  వీరులు- వీరభూములు ............... 649 
అనుబంధము-V  వీరగాథల పట్టిక ..........౬౭౭౭౭౭౭౭౭0౭2 656 
అనుబంధము-V1 ముద్రిత వీరగాథలు. .................. 657 
అనుబంధము-VI॥ అముద్రిత వీరగాథలు ................. 667 
అనుబంధము-VIII వీరగాథానుకరణములు- బుజ్బ్జకథలు.. 679 
అనుబంధము-1X ఉపయుక్త గ్రంథ సూచిక .............. 686 
అనుబంధము-X సందర్శించిన గ్రంథాలయములు ...... 690 
అనుబంధము-X1 సంవేదకులు (Informants) ......... 691 
అనుబంధము-X11 సహకరించిన మిత్రులు .............. 692 
అనుబంధము-X1I1l తెలుంగు వీరగాథా కవిత్వము- 
ముద్రణ సమితి. Osaran 694 
అనుబంధము-X1IV “5 (శ్రీకృష్ణదేవరాయ రసజ్ఞ సమాఖ్య) 
సభ్యులు ATT శతి 697 

అనుబంధము-XV రచయిత జీవన రేఖలు. .............. 699 
అనుబంధము-XV1 “బొబ్బిలి కథ” 


(సి.పి.బ్రౌన్‌ సేకరణ: క్రీ.శ. 1842)... 703 


ఓం నమో వేంకటేశాయ! శ్రీకృష్ణః శరణం మమ! 


6. శ్రీ కమనీయ హోరమణిం జెన్నుగం దానును, గౌస్తుభంబునం 
దా కమలావధూటియు, నుదారతం దోంవం, nö) 3700 
50802735 తమ M, లచ్భ్రతం బైకిC దోచి, య 
స్తోకత నందు దోంచెనన, శోభిలు వేంకట భర్తం Ms (శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద) 


శో తరుణారుణ కరుణామయ విపులాయత నయనం 

కమలాకుచ కలళీభర విపులీక్చత వులకమ్‌! 

మురలీరన SOOJE మునిమానస నలినం 

మమ HOO మద చేతసి మధురాధర మమృతమ్‌॥ (- లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతము) 
శ్లో (ప్రాణం వావి వరిత్యజ్య మాన Dry రక్షతు! 


అనిత్యో భవతి ప్రాణో మాన మాచంద్రతారకమ్‌॥ (నీతి శాస్త్రము) 


రగడ. ఈ AAA రేపు తదియా నరుని ప్రాణమోయి! 
నీట్‌ మీదనూ బుగ్గ తోడిదీ నరాశరీరమ్ము! 
ఏలబోయి యీ ప్రాపంచంలో మరల ఏలబోము! 
పుట్టబోయి మన తల్లి కదువునా మళ్లీ వుట్టేమా? (ఉయ్యాలవాడ నారసింహారెడ్డి వీరగాథ) 


శ్రీ గురుభ్యోనమః 


మ. తన వాత్సల్య rd) ముంచి, నను నేతన్మాతుగాం 88), యం 
తనం జాలింపక, వింగలాన్వయుని జేతన్‌ 88) 8809, దీ 
వన లందించిన దేశికోత్తముండు, వాక్‌ (ప్రాగల్‌భ్య దుగ్గాబ్ది, వం 
దనముల్‌ మా దిగుమర్తి” వంశ్యునకు సీతారామ శ్రీస్వామికి'న్‌. 


శౌ. బిమ్మా బీంకట్‌ం జిక్షియున్న నను నాళీశ్శారద జ్యోత్నలో 
నిమ్మా చోటుకు 39), బాధ్యతగ నన్నీ పీఠమెక్కించి, పా 
ల్లుమృల్‌ పొంగు నద్భష్టమిచ్చిన బుధున్‌ కోదండ రామా'ఖ్యు, మా 
తిమ్మావజ్‌య్లులి” నద్దురున్‌ దలంతు భక్తిన్‌ భుక్తి 805. 
- తంగిరాల వేంకట సుబ్బారావు 


XII 


“తెలుగు వీరగాథా కవిత్వము”- మొదటి సంపుటము అంకిత సమయములో - 


అన్న ఆశీస్సులు-అనుజుల అభివాదములు 


6. “కాలము కాటువేయగ, వికాసము కోల్పడి, కొన్ని MEOS 

జాలిగ 99), ఆంధ్రుల యశస్సులు పాడంగ శక్తిలేని “గా 

థాలి”కి జీవమిచ్చితివి! మహాద్భుత రూవము దిద్దినావు! ఆం 

ధ్రాళియెి అప్ప్రువడ్డది నుమా! భవదీయ విశిష్ట సేవకున్‌!” 
శౌ. “ఎన్నోయేండ్లు (శ్రమన్‌ మునింగితివి! నీ వీ “వీరగాథాళి”క 

ఎన్నో కష్టములంది, సేకరణకై ఇంటింట మార్ఫూలలన్‌ 

ఎన్నో బాధలు కూడుగా కుడిచి, మా కీనాండు నీ కష్ట మ 

న్నన్నా! పాలుగ పంబచిపెట్టితివి! SK! ఎంత సౌభ్రాతమో!” 
6. “అంతములేని యీ sa మహత్తర దీక్షగ చేసి, క్రొత్త ని 

ద్ధాంతము 99), ముద్రణ విధానవు బంగరు 27358, ర 

వ్వంతయు నీకు తోద్దుడని అన్నకు- తమ్ముల కిచ్చినావు! న 

యింతటి విచ్చి(పేమ కివె యిచ్భౌద వేనకు వేలు దీవనల్‌!” 

ఇట్లు 
నన్నయ భట్టారక పీఠము ఆశీస్సులతో- అన్న: టి.వి.కె. సోమయాజులు 
తణుకు అభివాదములతో తమ్ముళ్ళు: 
15-8-2000 తంగిరాల భాస్మరరావు 
తంగిరాల కృష్ణమూర్తి 
సాహృదము 
-ఆబభార్య కోవెల సంవత్యుమారాబార్య 

II “భావావేగ DAS వాజ్ఞుయ విధా వాల్లభ్య యుగ్వీరగా 


థా విద్యాప్రవణుండు, జానవద బోధాలోల విజ్ఞాని మై 
(త్రీ వేలాక్టతి తంగిరాలున్సి, కృతార్ధీభూత SIS, 
435598, నుబ్బరాయు, నభినందింతున్‌ మనః వూర్ణతన్‌” 


(28-6-2000 నాడు హైదరాబాదులో జరిగిన “తెలుగు వీరగాథా కవిత్వము” మొదటి సంపుటము ఆవిష్మ్యరణ సభలో చెప్పిన పద్యము) 


xili 


విద్వత్మని తంగిరాల 


'నవకవితా పితామహి” డా॥ గుంటూరు Taos Aid 
(30-3-1995) 


ఉ॥ (కోధములేని సాధువు, అకుంఠిత నైతికళీలశాలియున్‌, 
ఆధునికాంధ్రవాజ్ఞయ మహాోర్థవనౌక, SISTA 
శీధువిపాని, మిత్రజనసింధు శరద్ద్వర PESAS, 
సౌధములేని రాజునకు సాంద్ర నమస్సులు 'తంగిరాలికున్‌. 


au సాయంకాల శశకాంకరేఖ, మధుమాసాయాత చూతాంకుర 
చాయాపాయి కిశోర కోకిలము, విశ్వాకాళ కోశాంతర 
(పేయోవాయు 58 బిందువు, వచ్వపీయూష యోషిత్‌ కృపా 
(కేయోజన్యుని, 'తంగిరాలి సఖునిం బ్రేమింతు, శేషేంద్రుందన్‌. 


జానపదము-జ్ఞానపథము 
ri మల్లేల గురవయ్యగారు 


సప్తవది: దాని వాక్కుచేం 394 తత్త్వమెదియొ 
అనుభవమునకుం దుదిహద్ధ్దటండ్రు బుధులు 
“తంగిరాల” Söögse దుద్దామయశుందు 
జానవద వాజ్ఞుయాంభోధి సలిల (సార) మెల్ల 
వుడినిలించు నగస్ఫుం దద్భుత వచస్వి 
'జ్ఞానభారతి'కిన్‌ జతురాననుండు 

కన్నడము -తెల్లు సంధాన కారకుందు! 


(22-2-1999 రేనాటి సూర్యచంద్రులు” గ్రంథావిష్కరణ సందర్భమున) 


XIV 


525,0935, 2.09! 
శ్రీ గింజల నరసింహోరెడ్డిగారు (28-8-2000) 


äi ఒక కొన్ని దాక్టరేటుల 
సుకమల మాలా మహాత్త్వ Se స్థానాల్‌ 
అకలంక వీరగాథా 
నికర భవత్‌ కషి ఫలాఖ్య నీరాకరముల్‌. 


శా॥ నీ వైదువ్యము స్వీయరంగమున వాణీనూవురధ్వాన శో 
భా విఖ్యాతము- నీ నునైతికత, నీ ప్రొధాగ్థ సౌహార్థమున్‌ 
తావుల్‌ జిమ్మెడు చైత నుందర శుభోద్యానాలహో మిత్రమా! 
సేవామంజూల! తంగిరాల?! సుకృత శ్రీకారయతషోజ్ఞ్వలా! 


తే నైకవిధ సాపొలీ సేవన ప్రవీణ! 
అన్యరచయితృహితవర్ధకాధ్దు! రమ్య 
శేముషీ హాన భాసిత! నితజలేజు 
ఘన యశస్ఫాంద్ర! సౌజన్య మణిమ్బణి ధన! 


గురుదేవుల ఆశీస్సు 


“బీరగాథలను గుణించి ఈ ఆంధ్రదేశములో 
నీవొక్ళనివే బ్రనంగింపగలవు!” 


- శ్రీ దిగుమర్తి సీతారామస్వామిగారు 


గీటుతాయి 


“తంగిరాల వెంకట సుబ్బారావు పది పన్నెండు డాక్టరేట్‌ పట్టాలకు సరిపడా విషయ సేకరణ చేశారు. కాలికి బలపం 
కట్టుకొని దేశమంతా తిరిగారు. చేతివేళ్ళు అరిగేదాకా కలానికి పనిపెట్టారు... ఆ తర్వాత వర్గీకరణకు పూనుకొని 
కృతకృత్యులయ్యారు. తదుపరి వివరణాత్మకమైన రచనలోనూ సాఫల్యం పొందారు”. 


-|ప్రొ॥ కె.వి. రమణారెడ్డిగారు, (భారతి, జూన్‌ 1988) 


XV 


మా సుబ్బన్న బావ 
౭ 


- శ్రీ దుగిరాల రామారావుగారు 


“మధురకవి”- “సరసకవి”- “సారకవితాభిరామ”- “కవిసుధాకర”- శ్రీ దుగ్గిరాల రామారావుగారు తంగిరాలవారిని గురించి “మా 
సుబ్బన్న బావ” అనే పేరుతో 50 పద్యాలు వ్రాశారు. ఇవి “చైతన్యకవిత”లో మొదట ప్రచురితమయ్యాయి. తరువాత దుగ్గిరాలవారు ప్రకటించిన 
“సుమనోభిరామము” (2005) అనే పుస్తకంలో వచ్చాయి. వాటిలో నుండి మూడు పద్యాలు: - 


చ. వలుకులదేవని సేవలను పండిన శీర్షము, దబ్బవందుతోం 
గలంబడు మేను, కాశ నువికానము వానము మీసకట్టు, 0 
లెల్లలు విరంబూయు లేనగవు రేకలు, 'సుబ్బనబావి” పండు 3 
Ro దిగజారు మేరు ధరణీధర శృంగము భంగి గన్ఫడున్‌. 1 


రూ 


BE కవితకు సంపాదకుందు, స 
ద్రంథ సంతతికి ముద్రాపకుందు, 
అనుకూలురగు బిడ్డలనుగన్న జనకుందు, 
275855 అధ్యావకుందు, 
వలచి చేకొను “శకుంతలికు దువ్యుంతుందు, 
పరిణతి గన్నట్ట్‌ పండితుందు, 
'సోమయాజులు'కుం గూర్చు సహోదరుడు, తంగి 
రాలాబ్జి తరుణ సారంగధరుండు 


తే భావబంధుర మధుర నసంభాషణుండు, 
ముచ్చటం 7°) వినయ విభూవషణుందు, 
జానవద సాపొలీ విశేషముల తావు, 
సుగుణముల ప్రోవు, వేంకట సుబ్బరావు! 2 


రూ 


అభ్యుదయ కవులం దధికుందు బాల గం 
గాధర తిలకు” నంగాతకాందు, 

అభినవ పెద్దన్న యనందగు గుంటూరు 
శేషేంద్రశళర్ణ” మెచ్చిన బుధుందు, 


xvi 


27573 జాబిల్లి సుబ్బారావు” 
ప్రాణమ్ము ప్రాణమైనట్టి నఖుందు, 

'దళవాయి” పారిజాతమ్ము ‘కృష్ణస్వామి 
ఆదికేశవుల” బీరాభిమాని, 


దొరకని వరుడు 'ముల్లాల గురవయ” కదని 
విమల కృతికన్యం జేకొన్న పెండ్లికొడుకు, 
ధన్యజీవి, మా ఆచార్య తంగిరాల” 
వర్ధిలునుగాత నూరు నంవత్సరాలు! 


xvii 


సమాంతర సాహిత్యం 


ప్రముఖ విమర్శకులు, విప్లవ కవి, పండితులు, విరసం” అధ్యక్లులు, 7298 శాస్త్రజ్ఞులు: (Pii కె.వి. రమణారెడిగారు 
గా E (2) 


అచ్చమైన 28 సాహిత్యం మచ్చలేని చంద్రబింబమే. అలాంటిది అసలే ఉండదని నిర్జారించడం సాహసం మితిమీరడం కావచ్చుగాని, పూర్తి 
స్వచ్చందమైన దేశి” సాహిత్యం అపురూపమైన పదార్థమే. 'దేశి సాహిత్యం చాలావరకు అపురూపం పొందిన “మార్గ సాహిత్యమే ననిపిస్తుంది. 


ఇలా అనిపించడానికి కారణాలు అనేకం. వాటిలో మొదటిది ప్రజాసామాన్యం నిరక్షరాస్యత మాత్రమే కాబోదు. ఆస్తిలో అంతరాలేకాదు, అసలు 
సొంతానికి అస్తిగాని, అలాంటి ఆస్తి గురించిన భావంగాని లేని అత్యంత ఆదిమకాలంలో, లిపి రూపొందడానికి ఎన్నో శతాబ్దాల ముందు, ఆహారాన్వేషణలో, 
సేకరణలో, ఉత్సాదనలో అతి హీనమైన స్థాయిలో వుంటూ పరస్పర సహకారమూ, సామాజిక విభజనా చేసుకోక తప్పని గణ సమాజ దశలో, ప్రకృతిని 
వశీకరించుకుంటున్నామన్న భ్రమతోటి ఆత్మవిశ్వాసం పొందుతూ, సామూహిక నృత్యగానాలతోటి తమ (శ్రమకు సంబంధించిన సాహిత్యాన్ని స్వచ్చందంగానే 
వెలువరించేవారు. విడి విడి కళలుగా అటు తర్వాత ఎంతోకాలానికి ప్రత్యేక ప్రతిపత్తి పొందిన సాహిత్య, నృత్య, గానాలు ఆనాటి అకృ(్రిమ జీవన 
విధానానికి అనుగుణంగా ఉంటూ వచ్చాయి. అయితే, అవిభాజ్యంగా వుండిన యీ కళారూపాల విషయంలో తమలో ఒకరో కొందరో ప్రత్యేక ప్రావీణ్యం 
పొంది, దాన్ని తమ బిడ్డలకు అందించి పోయే క్రమంలో అవి అనువంశికంగా కొనసాగి వుండవచ్చు. ఇలా ఒక “837 బృందం రూపొందీ ఉండవచ్చు. 


భౌతిక వస్తూత్పత్తి సాధనాలు మొరటువి కావడం కారణంగా ఉత్సాదనా శక్తి పరిమితమై, జనానికి బొటాబొటీగానే సరిపోతూ వచ్చిన ఆదిమ గణ 
సమాజ దశ, ప్రధానంగా తన అంతర్గత వైరుధ్యాల మూలంగానే క్షీణించి నశించాక, దాని శిథిలాల మీద లేచిన (ప్రాచీన రాజరికాలు తమ బౌద్ధిక 
జీవితానికి ఆలంబనంగా ఇలాంటి శిష్ట బృందాలనే ఆశ్రయించి, పోషిస్తూ వచ్చినందుచేత, సహజంగానే అది పోష్య-పోషక సంబంధాల మూలాన 
పరిపాలకులకు పనికిరాగల భావాలనే ప్రకటిస్తూ, కొత్త కొత్త సామాజిక- ఆర్థిక వ్యవస్థల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా భావోత్సాదననూ 
ప్రచారాన్నీ కొనసాగించడం జరిగింది. ఈ క్రమంలో కళలుగానీ, ఇతర భావజాల రూపాలైన మత విశ్వాసాదులు గానీ, పోను పోను ప్రజలకు దూరమై, 
ప్రజలనుంచి SSD, ప్రజా జీవితాన్ని పాలకవర్గాలు అనుకూలంగా మలచుకునేందుకు సంకల్పపూర్వకంగానే ప్రయత్సించినందుచేత, భౌతిక 
పరాధీనతకు భావ పరాధీనత తోడైంది. ఏ యుగం భావజాలమయినా ఆ యుగం పాలకవర్గానికి అనుకూలమైన భావజాలమే. 


దీనికి అపవాదం లేనేలేకపోలేదు. పాలకవర్గ సంస్కృతికి భిన్నంగానే గాక, బద్ధ విరుద్ధంగా కూడా, పాలిత ప్రజాకోటిలో స్వచ్చందంగా విశిష్టమయిన 
భావధోరణి తలెత్తినప్పుడు, దాన్ని “ప్రతి సంస్క్రతి” (Counter Culture) అనవచ్చు. అయితే అలాంటిది చాలా అరుదు. పాలకవర్గ సంస్కృతి 
ప్రభావానికి లోనై, దాన్నే మదికెక్క్మించుకొని, నరనరానా జితింపజేసుకున్న ఫలితంగా, అనుకరణ జరుగుతుంది- లేదా అనుసరణ. అయితే ఇది “శిష్ట 
స్థాయిని ఎలాగూ పొందజాలదు గనక, దాన్ని “భ్రషం' (Vulgarise) చేస్తుంది. ఇలాంటి ప్రజాసంస్కృతిని “సమాంతర సంస్కృతి” (Parallel Cul- 
ture) అనవచ్చు. “సమాంతర సాహిత్యం” దీని అంతర్భాగమే. ఇది అసలుకి నకలూ కాదు, అసలు ఎలాగూ కాదు. దీని లోపం స్వచ్చందత. అందుచేత 
ఇది కుహనా ved కాని అనుసృజన కూడా కాలేదు. అయినా ఇది జనంలో- పామరలోకంలో - విరివిగానే వ్యాప్తి పొందుతుంది. సమాజ నిర్మితి 
నిచ్చెనవంటి దయితే, దాని కిందిమెట్టున వున్న సామాన్య ప్రజ, 'పైమెట్టున వున్న “శిష్ట పాలకవర్గాన్ని సంస్కృతి విషయాలలో అనుసరిస్తూ, లేని ప్రతిష్టను 
సమకూర్చు కొనేందుకు ఎన్నెన్ని తంటాలో పడుతుంది. “మౌఖికి సంప్రదాయంగా పేరుపొంది ఉన్న ఈ ధోరణి మహేతిహాసాల విషయం నుంచీ తాత్విక 
దర్శనాల విషయం దాకా వర్తిస్తుంది. అద్వైత వేదాంతం వంటి గహనాల నుంచి కూడా తన శక్తి మేరకు ఎన్నో అంశాలను రాబట్టుకుని, తన మాట 
తీరునే గాక తన ఆలోచనారీతినీ దానికి జతచేసిన వాస్తవం ఎన్నో 'తత్వాలిలో (అచలి తత్త్వం లాంటివి) కనిపిస్తుంది. ఇది ఒకానొక నిదర్శనం 
మాకత్రమే. 


“అపౌరుషేయాలు’ గనక లిపిబద్దం కాకూడదని వేదాలను సైతం మౌఖిక పద్ధతిలోనే గత శతాబ్దం ద్వితీయ దశకం దాకా వల్లెవేయిస్తూ, జటాంత 
స్వాధ్యాయులనూ, ఘనాపారీలు వగైరాలను రూపొందించుకుంటూ సంప్రదాయాన్ని, లిపి రూపొందిన తర్వాత గూడా కేవలం నిర్హేతుక విశ్వాస బలంకొద్దీ, 
అలాగే కొనసాగించారు “శిష్టులు”. అక్షరాస్యతకే నోచుకోని పామరుల విషయం వేరే చెప్పాలా? FIS సంప్రదాయం అని పేరు పెట్టినంత మాత్రాన్నే 
ప్రతిదీ జానపదసాహిత్యమో, ప్రజాసాహిత్యమో కాగలుగుతుందనుకోవడం అవిచార మూలకమైన అభిప్రాయం. అయితే అభూత మనిపించే కల్పనాచాతుర్యం, 
వర్ణనా కౌశలం, పాత్రచిత్రణ వైచిత్రి, పరమ హృదయంగమమైన రీతిలో ఈ జానపద సాహిత్యాన్ని విలక్షణంగా నిలిపి, అత్యంత ఆత్మీయమే (Homely) 
అని అనిపింపచేసే వివేషాలు లేకుంటే, రాజపు(త్రిక, బుషిపత్ని అయిన రేణుక ఏకవీరగానో ఎల్లమ్మగానో మాహురమ్మగానో రూపొందడం మాక్రమే 
కాక, వర్ణభేదాలను సైతం ఎలా అతిక్రమించ గలుగుతుంది? పలనాటి వెలమనాయుడు (బ్రహ్మన్న విష్ణు స్వరూపుడెలా కాగలుగుతాడు?’ “మార్గ పద్దతి 
సాహిత్యానికి భిన్నంగా ఈ దేశి” సాహిత్యం ఎక్కువగా మాథ్రాచ్చందస్సులనో లేక ద్విపదలనో ఆ(శ్రయించడం గానీ, రకరకాల చిందులతో దరువులతో 


xvii 


గూడిన పాటల రూపం పొందడం గానీ, గోరంత వాస్తవానికి కొండంత కల్పనను జోడించి, 20, కాల, యథార్థ విషయాలను గజిబిజి చేస్తూ సామాజిక 
చరిత్రకు తరగని గనిలా వుండవలసిన కథా ఇతివృత్తాన్ని దుర్గమారణ్యంగా మార్చడం గానీ ఎలా జరుగుతుంది? చిలవలు పలవలుగా పెరిగి మహావృక్షంలా 
రూపొందే కొన్ని కొన్ని గాథలు ఒక్కొక్క చక్రం” కాగలిగాయంటే, జానపదుల కల్చ్పనాశక్తి ఎంత అపారమైనదో గ్రహించవచ్చు. 


కాటమరాజు కథలను, పలనాటి కథలను, ఇతర వీరగాథలను సేకరించ బూనుకోవడమే “హెర్మూలియన్‌ లేబర్‌” లాంటి గొప్ప శ్రమ. 
ఓపికకూ, కష్ట సహిష్టుతకూ SON పరీక్షలాంటి ఈ గాథాసేకరణను జెత్సాహికులైతే, ఇతర వ్యాసంగాలూ వ్యాపకాలూ లేనివారైతే, చేయగలగినంత 
తీరికగా, ఉల్లాసంగా, “అకాడెమిక్‌' (academic) పరిశోధకులు చేయలేరని భావించడం సవ్యంకాదని తంగిరాల వెంకట సుబ్బారావు నిరూపించారు. 
సేకరణ ఒక ఎత్తు కాగా, వర్గీకరణ మరొక ఎత్తు. మరి దానితో సరిపెట్టుకోకుండా ఈ కథాచక్రాల స్వరూప స్వభావాలను వివరించేందుకు ఎంతో ఉపజ్ఞ 
అవసరం. అది కూడా చాలదు. వివరణకు అస్థిబలం విశ్లేషణలోనే ఉంది. మరి ఈ కార్యం దక్షతకే గీటురాయి కావలెనంటే శాప్త్రీయమైన ఆలోచనాసరళి 
ఉండాలి. ఇది ఒక పట్టాన సమకూరేది కాదు. పరదేశాలలో యిలాంటి కృషికి సంబంధించి పరిశోధన (గంథాలు రాసిన ఆధునికులు ఎలాంటి 
భావపరమైన చట్రాన్ని (Conceptual Frame Work) రూపొందించుకొని, తాము సమకూర్చుకున్న సంక్లిష్టమైన విషయారణ్యాన్ని ఉద్యానవనంలా 
ఎలా మార్చుకోగలిగారో ముందుగా తెలుసుకొని వుంటే గాని, వీలైనంత నిర్జుష్టమైన విశ్లేషణను, గతానుగతికంగా తప్ప ఆలోచించలేని మన “అకాడమిక్‌” 
(academic) పరిశోధకులు సైతం సాధించలేరు. “పండిత సంప్రదాయ” వాసనలు వదలనంత కాలం శుష్మరమైన ప్రకర్ష స్థానంలో సార్థకమైన పరిశీలన 
గట్టిగా కాలూనలేదు. తంగిరాల వెంకట సుబ్బారావు పది పన్నెండు డాక్టరేట్‌ పట్టాలకు సరిపడా విషయసేకరణ చేశారు. కాలికి బలం కట్టుకొని 
దేశమంతటా తిరిగారు. చేతి వ్రేళ్ళు అరిగేదాకా కలానికి పనిపెట్టారు. టేప్‌లు ఎన్నో వాడుకున్నారు. ఆ తర్వాత వర్గీకరణకు పూనుకొని కృతకృత్యులయ్యారు. 
తదుపరి వివరణాత్మకమైన రచనలోనూ సాఫల్యం పొందారు. ఎటొచ్చీ, విశ్లేషణ విషయంలోనే మరింత లోజూపుతోపాటు చుట్టుచూపును అలవరచుకొని 
వుంటే ఈ బృహత్‌క్ళషి సర్వాంశాసంపుష్టం కాగలిగి వుండేది. అసలే లేదనికాదు. ఉన్నదానికంటె ఉండవలసిందే ఎక్కువేమో! అయితే, చేసినంతవరకు 
చూసినా ఎంతో సంతృప్తి కలిగేలా తన సిద్ధాంత వ్యాసాలను బహు విషయ సంపన్నం చేయగలిగారు. ఇలాంటి “అకాడెమిక్‌” (academic) పరిశోధన 
ఎక్కడో తప్ప తనకు తగిన సమవుజ్జీని ఎదుర్మోలేదు. 


డాక్టర్‌ పట్టా పొందిన తంగిరాల వెంకట సుబ్బారావుకు (శ్రావ్యమైన కంఠస్వరం పెట్టని వరంగా. గానానికి ఒదిగి మెళకువలెన్నో చూపగల తన 
గొంతుకనుంచి తానే సేకరించిన ఒక వీరగాథను (సర్వాయి పాపని కథను) వినడం తటస్థించింది. శృంగార, కరుణరస ప్రకటనకే యోగ్యం అని భ్రమ 
గొలిపేంత కోమలమైన ఆ కంఠస్వరం వీరాన్ని సైతం పలికించగలిగి ఆశ్చర్యం కొలిపింది. 


ఈ వ్యక్తి విశేషాన్ని అటుంచి చూస్తే, ఈ “మౌఖిక జానపద సాహిత్యరాశినుంచి రాబట్టుకోగలిగిన, రాబట్టుకోవలసిన నెల్లు ఎంత, దాని 
సాయంతోటి సమకూర్చగలిగిన సామాజిక చారిత్రకాంశ ఏపాటిది, అని ఆలోచించాలి. గాథాకారులెవరైనా గాయనీ గాయకులు సమాజం అడుగు 
పొరలనుంచి వచ్చిన వ్యక్తులు. ఈ వ్యక్తులకు ఇది (535558 కాదు. సమష్టి సంచితం కొందరి ముఖతా వెలువడుతుంది - అంతే. మీదుమిక్కిలి, వీళ్ళు 
కులవ్యవస్థలో కడగొట్టు భాగాలకు చెందినవాళ్ళు- స్పృశ్యులుగానీ, అస్పృశ్యులుగానీ, విద్యాగంధం శూన్యం. సంపదకెలాగో శిష్ట సంస్కృతికి అలాగే 
దాదాపుగా వెలిబడిన సాదామనుషులు. అయితే తరతరాల నుంచీ యీ గాథా సాహిత్యాన్ని సొంతం చేసుకొని, అవిచ్చిన్నంగా మౌఖిక పద్ధతిలో 
కొనసాగించ గలుగుతున్నారు. పల్లెపట్టున రాత్రులకు రాత్రులు వరసగా అవిశ్రాంతంగా కథాగానం చేస్తూ కొందరు, (శ్రమక్రమంలో అలసటనూ, 
వేసటనూ తొలగించుకునేందుకు అలవాటు చొప్పున గానం చేసేవాళ్ళు కొందరు, పురుషులు స్త్రీలు యీ పామర సాహిత్య సంప్రదాయాన్ని చావనీకుండా 
నిలబెట్ట గలుగుతున్నారు. నాగరికత వ్యాపిస్తున్నకొద్దీ ఈ భూస్వామిక యుగీన పామరజన సంస్కృతి కంటికే గాక చెవికీ దూరమై మొరటనిపించుకొని 
అదృశ్యం కాక తప్పదు. ఇలాంటి స్థితిలో, ఇంకా నేలమీద నూకలు మిగిలి వుండగానే దాన్ని వెదికి, నెమికి, పట్టి, అక్షరబద్ధం చేసి, నిక్షేపించాలంటే మరో 
వందమంది తంగిరాల వెంకట సుబ్బారావులైనా అవసరం. వెయ్యి చేతులు చేయగలిగిన పని ఇంకా మిగిలి వుంది. డా॥ బిరుదురాజు రామరాజు, 
డా॥తూమాటి దొణప్ప, డా॥ నాయని కృష్ణకుమారి, డా॥ గోపు లింగారెడ్డి, ఇంకా ఎందరో ఈ విధమయిన పనకి పూనుకొని ఎంతో కొంత సతృలితమే 
చూపెట్టారు. అయినా ఇది నేటికీ సశేషమే. వీరికి, డా॥ సుబ్బారావుకు మధ్యగల భేదం, నాకంటికి, ఒక్కటే కనిపిస్తూంది. గుణంలో గాకున్నా పరిమాణంలో 
సుబ్బారావు పరిశోధనాకృ్ళషి బారైనదే గాక బరువైనది. నిడివిలోనే గాక విరివిలోనూ భేదం కనిపిస్తుంది. 


కాటమరాజు కథాచక్రంగానీ, శక్తికథాచక్రంగానీ, పలనాటి వీరకథాచక్రం గానీ వ్యక్తి మాత్రులైన కర్తలకు చెందినవి కావు. రచనలు అసలే కావు. 
“కవిసార్వభౌముడు” అనిపించుకున్న శ్రీనాథుడు పలనాటి వీరచరిత్రను రచించి వుండడు. రచించాడనుకొన్నా తనకు యోగ్యమనిపించిన “బాలుని 
యుద్దం” వంటి భాగాలే రచించి వుండవచ్చు. “శ్రీనాథ భట్టు'కూ- 'కవిసార్వభౌము'నికీ అభేదం చెప్పడం సాహసం. కొండయ్య, మల్లయ్య, మరొకరు, 
ఇంకొకరు- యిలాంటి వారే వీటిని (గ్రంథస్థం చేసి వుండాలి. మంజరీ ద్విపద నడకలో గూడా కుంట్లు, రచనలో ఛందోభంగాలు, శబ్ద దోషాలు 
వల్లకొల్లగా కనిపించడానికి కారణం, యిదంతా పామరజన సృజన కావడమే. “పండితుల చేత బరిష్మరింపబడియె” నని ప్రకాశకులు ఎన్నడైతే రాశారో, 


Xix 


అప్పుడే జానపద సాహిత్యాన్ని సంస్కరించి, శిష్ట సాహిత్యస్థాయిని కల్పించాలనే తాపత్రయంతోటి “పండితులు” చెయ్యి చేసుకొన్నారని అర్థం చేసికోవలసి 
వుంటుంది. వేమనను అలాగే సంస్మరించారు. (బ్రౌను చేసి చూపినదాన్ని చెరిపారు. పల్నాటి వీరచరిత్రను “పండిత అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులవారు”, 
ఆ తర్వాత “ఆచార్య” పింగళి లక్ష్మీకాంతంగారు ఇలాగే మార్పారు. ఈ సంస్మరణ ఒక విధమైన సంహరణ కాగా, ఈ మార్చు ఒక విధమయిన 
తెగటార్చుగానే పర్యవసించింది. మాతృక TI స్ఫుటంగా కనిపించని విధంగా పత్రికను పాండిత్యకోటి సింగారించడం, జానపద సాహిత్యాన్ని 
న్యూనతనుంచి తప్పించే ఉద్దేశ్యంతోటి కృతకతకు లోబరచివేయడమే. డా॥ టి.వి. సుబ్బారావు యిలా బలంగా చేయిజేసుకోలేదనే అనుకుంటున్నాను. 
ఎవరు అలా చేసినా KND కారు. ఆ పని సాహిత్య- అకృత్యమే. 


సిద్ధాంత (గంథరచనకు గ్రాంధిక భాషనే విధించిన రోజులలో టి.వి.సుబ్బారావు తన రచన చేశారు (1968). నిబంధన (ప్రకారమే చేసినా, ఇష్టం 
కొద్దీ చేసినా, తన సిద్ధాంత (గంథంలో ఆయన వాడిన (గ్రాంధిక భాషాశైలి కఠినం గాకపోవడం మంచిదయింది. లేకుంటే కొరుకుడు పడకుండా వుండేది. 
విశ్లేషణ పాలు ఎక్కువై వుంటే, వర్ణనా వైఫల్యం తగ్గి వుండేది. దాని మూలంగా ముద్రణలో వ్యయప్రయాసలు తగ్గి వుండేవి. కాని, ఇదంతా గతజల 
సేతుబంధనమే! 


లోపాలు లేని వస్తువు ఏదీ వుండదు. లోపాలెక్కువా గుణాలెక్కువా అని చూసినప్పుడు టి.వి. సుబ్బారావు కృషి ప్రశస్తమయినది. 


(1986 జూన్‌ నెల 'భారతి” వత్రిక కలగూరగంవ, వుటలు 70-72) 


A BALLAD OF ‘ADVENTURE’ 


In Telugu, there are some doctoral theses which have acquired the status of classic treatises, 
both by their unique content and masterly treatment. They have become synonymous epithets of 
their authors. One such book is Prof. T.V. Subba Rao's ‘Telugu Veeragatha Kavitwamu’ [Ballad 
Poetry in Telugu], which secured him Ph.D. from Sri Venkateswara University in 1969. 


As K.V. Ramana Reddy aptly describes, “This is not research. This is not search even! This is 
an adventure”. The work is voluminous that it can easily provide material for 10 to 15 theses. It is 
divided into 25 chapters and brought out in 4 volumes. 


The present book is the first volume on “Veeragatha Lakshanamu” (the attributes of a ballad). 
In this volume comprising 9 chapters, Prof. Subba Rao deals with evolution of literature, defini- 
tions, antiguity and genesis of ballad, ballads in foreign and Indian languages and in Telugu and 
attributes and calssification of ballads. 


The book is comprehensive and analytical, with an amazing range of knowledge. The style 
couched in simple grandhic is delightfully readable. This is a book every Telugu scholar must read 
and prossess. 


G. Ramachandra Rao 
[Indian Express, Hyderabad edition dated 02-11-2001] 


XX 


సవరాల a హేష! ఘోష! 
(ముందు మాట) 


0. “సవరాల జిమృదు”- 

వీరగాథలను గురించి లోతైన పరిశోధన చేసిన నన్ను మెచ్చుకుంటూ కొందరు మిత్రులు నాకు సరదాగా “వీరగాథల సవరాల జిమ్మడు” అనే 
“విరుదు” నిచ్చారు. పల్నాటి వీరులలో ముఖ్యుడైన అలరాచమల్లుగారి గుజ్బం పేరు “సవరాల yi”. పెద్దన్న బాదరాజుగారి గుజ్బం పేరు “కారుబొల్లడు”. 
ఒకసారి అలరాజు గుజ్టాన్ని మేపే గంగాధరుడు”, పెద్దన్న De), మేపే 'దాదివారి మల్లు'- “మా యజమాని గొప్పవాడు అంటే మా యజమాని 
గొప్పవాడు” అని కలహించారు. ఇద్దరూ కొరడాలతో కొట్టుకున్నారు. పెద్దన్న సేవకుని కొరడాకొస వచ్చి అలరాజు గుజ్టమైన సవరాల జిమ్మడి కంటి 
చివర చురుక్కున తగిలింది. అది పౌరుషంతో అప్పటినుండి మేత ముట్టడం మానివేసింది. అందువల్ల బాగా చిక్నిపోయింది. కారణం తెలిసికొన్న 
అలరాజు, పెద్దన్న గర్వించి ఉన్నాడనీ, అందువల్ల అతని సేవకుడు కూడా మదమెక్కి ఉన్నాడనీ (గహించి, పెద్దన్న బొమ్మచేసి దానిని తన గుట్టం కాలికి 
కట్టి, తన్మూలంగా పెద్దన్నను ద్వంద్వయుద్దానికి ఆహ్వానించాడు. ఇద్దరూ చంద్రవంక నది ఒడ్డున తలపడ్డారు. ఇంతలో (బ్రహ్మనాయడు వచ్చి వారినిద్దరినీ 
విడదీశాడు. ఆ సమయంలో తనకన్నా తన అన్న పెద్దన్న బాదరాజుకన్నా అలరాజు బలశాలి అని |బ్రహ్మనాయడు (గ్రహించాడనీ, అతనిని మట్టుపెట్టే 
ఉద్దేశంతోనే గురిజాల రాయబారానికి పంపించాడనీ కాన్ని వీరగాథలలో ఉంది. అలరాజు (0830 “సవరాల జిమ్మడు”, ఆతని ఖడ్గం “సూర్యభేతాళం” 
ఆనాటి వీరలోకంలో (ప్రశస్తమైనవి, మహత్తరమైనవి. 


1. నడచి వచ్చిన ముళ్ళదారి:- 


1940లో అక్షరాభ్యాసం నుండి 1968లో పిహెచ్‌.డి. పరిశోధన పూర్తి చేసేంత వరకూ నా చదువు సజావుగా సాగలేదు. మధ్య మధ్య ఎన్నో 
బ్రేకులు వచ్చాయి. ఎన్నో ఏండ్లు వృథాగా దొర్లిపోయాయి. దీనికి కారణం పేదరికం, బాల్యవివాహం. 4వ తరగతిలో చదువు మానేసి, (5730) తీసివేసి 
పిలక పెట్టుకొని, తాతగారి దగ్గర వేదాధ్యయనంలో ప్రవేశించడంతో ఒక బ్రేకు (1944). 1945లో వేదానికి బ్రేకు, తిరిగి ఇంగ్లీషు చదువులో ప్రవేశం. 
1946లో రాజమండ్రి వీరేశలింగం హైస్కూలులో First Form Entrance పరీక్షలో ఫెయిల్‌ కావడంతో మరో (85. 1954లో Intermediate లో 
ఉండగా టైఫాయిడ్‌ రావడంతో ఇంకో ట్రేక్‌. చిన్న వయసులోనే (19 ఏండ్ల వయస్సులో) పెండ్లి కావడంతో 1954 నుండి ఎన్నో అవరోధాలు. 1957లో 
తెలుగు బి.ఏ. ప్యాసయిన తరువాత నాలుగేళ్ళు పోస్టాఫీసులో గుమాస్తాగా చేరడంతో, ఎం.ఏ. చదువుకు నాలుగేళ్ళ బ్రేక్‌. 1961లో ముగ్గురు పిల్లల 
తండ్రిగా, 26 Solo వయస్సులో, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ.లో చేరడం; 1968లో ఎం.ఏ. (ప్రథమశ్రేణిలో 
పూర్తిచేసి, పరిశోధన ప్రారంభించడం; ఐదుగురు పిల్లల తండ్రిగా 1969లో Ph.D. డిగ్రీని పొందడం; 5338 చాయంగల విన్నపాలుగా, గురువర్యులు 
ఆచార్య తిమ్మాజ్‌రుల కోదండరామయ్యగారి దయతో, 34 ఏండ్ల వయస్సులో, బెంగుళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు లెక్చరర్‌గా చేరడం- ఇదీ నా 
విద్యాభ్యాస కంటకపథ చరిత్ర. 


2. “దైవం మానుష రూపేణ”: - 

ఈ సందర్భంగా కొందరు Nod IDI, నిండుమనస్సుతో కృతజ్ఞతాపూర్వకంగా తలచుకోవాలి. 1944లో నేను నాల్గవ తరగతి చదువుతుంటే, 
మా తాతగారి పోరుపడలేక, నన్ను చదువు మాన్న్చించి వేదాధ్యయనంలో పెట్టాడు మా అన్నయ్య. ఒక సంవత్సరం గడవగానే, మా అమ్మ “వీడు వేదం 
చవిదితే జీవితంలో (బ్రతకలేడు” అని నిర్ణయించి, తిరిగి 5వ తరగతికి (ప్రవేటు చెప్పించింది (మా ఊళ్లో శ్రీ పేర్వేల సుబ్బారావుగారి దగ్గర). ఆయన 
సరిగా చదువు చెప్పలేదు. అందువల్ల 1946లో, రాజమండ్రి వీరేశలింగం హైస్మూలులో First Form (6వ తరగతి)లో చేరలేకపోయాను. అప్పుడు 
రాజమండ్రిలో ఆయుర్వేదం డాక్టరుగా ఉండిన మా చిన్నబావగారు డా॥ బులుసు సోమన్నగారు నన్ను ఒక మంచి Tutorial Schools? 6వ తరగతిలో 
చేర్చించి, బాగా చదివించి, 1947లో రాజమండ్రి Town Middle School & Second Form (7వ తరగతి)లో చేర్పించారు. 1948లో అది 
ప్యాసై, తణుకు Board High School లో TII Form (8వ తరగతి)లో చేరాను. అక్కడినుండి నా విద్య తిరుగులేకుండా కొనసాగింది. 1952లో 
తణుకు హైస్మూలు ఫస్టుగా S.S.L.C. లో ఉత్తీర్ణుడనయ్యాను. ఈ విధంగా కుంటువడిన నా ప్రాథమిక పాఠశాల విద్యను సరియెన గాడిలో పెట్టి, నేను 
హైస్మూలులో ప్రవేశించేలా చేసిన మహనీయుడు మా చిన్నబావగారు డా॥ బులుసు సోమన్నగారు. ఆయనకు నా కృతజ్ఞతాపూర్వక నమస్సులు... 


xxi 


స్మూల్లో చేరినప్పుడు మా చిన్నబావగారికి నా పుట్టిన తేది తెలియదు (నాకూ తెలియదు). అందువల్ల ఉజ్జాయింపుగా 5-10-1935 అని 
వ్రాయించారు. అదే నా ఉద్యోగ జీవితమంతా కొనసాగింది. చాలా ఏండ్ల తరువాత ఒకసారి మా తాతగారి (మాతామహని) డైరీలో నేను పుట్టిన తేది 
“80-3-1935 శనివారం” అని ఉండటం చూశాను. అంటే మా బావగారు తనకు తెలియకుండానే నా వయసు ఆరు మాసాలు తక్కువ వేశారని 
గ్రహించాను. ఫలితంగా నేను తెలుగు ప్రొఫెసర్‌ ఉద్యోగం ఆరు నెలలు ఎక్కువ చేశాను. ఇందుకు కూడా మా చిన్నబావగారికి నేను బుణపడి ఉన్నాను. 


మా కులదైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారు. మా కుటుంబంలో పుట్టిన మొట్టమొదటి కొడుకు పేరులో మొదట “వేంకట” ఉండాలి. తరువాతి 
కొడుకులకు అవసరం లేదు. అందువల్ల మా అన్నగారి పేరులో (తంగిరాల వేంకట కృష్ణ సోమయాజులు”) “Sos” చేరింది. నా పేరులోను, మా 
తమ్ముళ్ల పేర్లలోనూ “వేంకట” లేదు. కాని మా బావగారు నా పేరులో కూడా “వేంకట” చేర్చి వేశారు. అందువల్ల “తంగిరాల సుబ్బారావు”నైన నేను 
అప్పటినుండి “తంగిరాల వెంకట సుబ్బారావు”గా అయ్యాను. 


1957 నుండి 1961 వరకూ పోస్టాఫీసులో గుమాస్తాగా పడివుండిన నన్ను ఉత్సాహపరిచి, ఆర్థిక సహాయాన్ని అందించి, ఎం.ఏ. చదివించి, 
పిహెచ్‌.డి. కూడా చేయించిన వ్యక్తి మా “బుల్లి తమ్ముడు” కర్నల్‌ తంగిరాల కృష్ణమూర్తి. వాడికి, వాడి కుటుంబానికీ నా అనంతమైన హార్దిక శుభాశీస్సులు... 


తణుకులో, 1952 నుండి 1990లో మా అమ్మగారు చనిపోయే వరకూ, నా యందలి అభిమానంతో డా॥ డి. ఇందిరాదేవి- డా॥ డి. 
గోపాలకృష్ణమూర్తి దంపతులు, డా॥ జి. సోమరాజుగారు మా కుటుంబానికి ఉచిత వైద్యసేవలు అందించారు. వారికి నా ధన్యవాదాలు. 


1964-1970 మధ్యకాలంలో తిరుపతిలో దుంపా శ్రీరాములురెడ్డిగారు, వారి అన్నదమ్ములు, వారి చిరంజీవులు నాకూ, నా కుటుంబానికి ఎన్నో 
రకాల సహాయాలు చేశారు. వారికి నా కృతజ్ఞతలు, ఆశీస్సులు... 


1969వ సంవత్సరం, డిసెంబరు 27వ తేదీ శనివారంనాడు బెంగుళూరు విశ్వవిద్యాలయంలో కన్నడశాఖలో తెలుగు లెక్చరర్‌గా చేరాను. 
అప్పటినుండి ఇప్పటి వరకూ ఎందరో మాన్యమిహత్రులు, మహోదయులు నాకు సహాయ సహకారాలు అందించారు, అందిస్తున్నారు. వీరిలో స్వర్గీయులు 
డా॥ చన్నాపగడ తిరుపతిరావుగారు, స్వర్గీయులు డా॥ విష్ణుభొట్ల విశ్వనాథశాగ్తిగారు, స్వర్గీయులు వై.వి. వెంకటేశ్వరరావుగారు (ఇన్‌కంటాక్స్‌ ఆఫీసరు) 
నేను el హృదయంతో తలచుకొన దగినవారు. తక్కిన మహనీయులు శ్రీ పాలగుమ్మి విశ్వనాథంగారు, “దానరాధేయ” శ్రీ సకలా నరసింహులు 
గ్రేష్టిగారు, (PANNID శ్రీ బుల్లా సుబ్బారావుగారు (ఐ.ఏ.ఎస్‌. 888), “దానచింతామణి” శ్రీ డి.కె. ఆదికేశవులుగారు నాకు జీవితంలో ఎన్నోరకాల 
ఉపకారాలు చేశారు. వీరికి నేను మిక్కిలి బుణ(గ్రస్తుడను. కర్ణాటక రాష్ట్ర గవర్నర్లుగా పనిచేసిన కీ.శే. పెండేకంటి వెంకట సుబ్బయ్యగారు, కీశే, 
వి.యస్‌. రమాదేవిగారు నన్ను ఎంతో అభిమానంతో ఆదరించారు. వీరిద్దరినీ నేను కృతజ్ఞతాభావంతో నిండుహృదయంతో తలచుకుంటున్నాను. 


నేను 1961-63 మధ్య ఎం.ఏ. చదువుతున్నప్పటి నుండి, నన్ను సొంత తమ్ముని కన్న మిన్నగా భావించి, ఎంతగానో అభిమానించి, నాకు 
ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారి దగ్గర Ph.D. DED వచ్చేలా చేసి, నా సిద్దాంత (గంథంలో ప్రతి అక్షరమూ దిద్ది ప్రోత్సహించి, 1969లో నన్ను 
దగ్గరుండి బెంగుళూరు విశ్వవిద్యాలయానికి తీసికొనివచ్చి, ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారితోను, ఆచార్య బిరుదురాజు రామరాజుగారితోను నన్ను 
గురించి చెప్పి, నా పరిస్థితిని వారికి వివరించి, బెంగుళూరు విశ్వవిద్యాలయంలో నాకు లెక్చరర్‌ పోస్టును ఇప్పించిన మహనీయులు ప్రాతఃస్మరణీయులు 
ఆచార్య తిమ్మావజ్‌రుల కోదండరామయ్యగారు. ఆ గురువర్యుని బుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను. ఆయన నా జీవనగమనంలో నా godfather 
ఆయన నా friend, philosopher, and guide. ఒక్క మాటలో చెప్పాలంటే- “మనసారథి, మన సచివుడు, మన వియ్యము, మన సఖుండు, మన 
బాంధవుండున్‌, మన విభుండు, గురువు, దేవర” అని భాగవతంలో కృష్ణుణ్ణి గురించి అర్జునుడు చెప్పినట్లుగా — పాండవులకు కృష్ణుడు ఎటువంటివాడో, 
నాకూ నా కుటుంబానికి తిమ్మావజ్‌రులవారు అటువంటివారు. వారిని నేను సర్వకాల సర్వావస్థలయందునూ తలచుకుంటూ ఉంటాను. 


1971లో గౌరవనీయులు పి.వి. నరసింహారావుగారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు గొప్ప సాహిత్యవేత్త; సాహిత్య (ప్రియుడు. 
అందువల్ల నేను, తిరుపతిరావుగారు, విశ్వనాథశాగ్త్రిగారు ముగ్గురం కలిసి ఒక లేఖ తయారు చేశాం. బెంగుళూరు విశ్వవిద్యాలయంలో “తెలుగు పీఠం” 
ఏర్పాటు చేయడానికి సహకరించవలసిందిగా ఆ లేఖలో ముఖ్యమం త్రిగారిని అర్థించాం. ఆ లేఖను ఆ రోజులలో “తెలుగు విజ్ఞాన సమితి”కి అధ్యక్షులుగా 
ఉన్న చెలికాని అన్నారావుగారి ద్వారా పి.వి. గారికి పంపించాం. తెలుగు సాహిత్యాభిమానియెన ఆయన వెంటనే స్పందించి, బెంగుళూరు విశ్వవిద్యాలయానికి 
మూడు లక్షల రూపాయల గ్రాంటును మంజూరు చేశారు. దానితో 1974లో ఇక్కడ తెలుగు స్నాతకోత్తరశాఖ (P.G. Dept.) ప్రారంభమయింది. దీనికి 
ముఖ్యకారకులైన గౌరవనీయులు పి.వి.నరసింహారావుగారికి, అప్పటి వైస్‌ ఛాన్సలర్‌ డా॥ హెచ్‌. నరసింహయ్యగారికి, అప్పటి Dean, Faculty of 
Arts గా ఉన్న కన్నడ ప్రొఫెసరు ప్రముఖ కవి డా॥ జి.యస్‌. శివరుద్రప్పగారికి నేను మాత్రమే కాకుండా, బెంగుళూరులోని తెలుగువారందరూ తమ 
కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నారు. 


xxii 


3. నా వరిళోధన:- 

ఇప్పుడు ప్రచురిస్తున్న ఈ సిద్దాంత గంథం, 1963-1968 మధ్యకాలంలో, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో, జానపద 
వీరగాథలను గురించి నేను చేసిన పరిశోధనాఫలం. దీని వ్రాతప్రతి (తెలుగు టైపు ప్రతి కూడా) 1500 పుటలు (25 ప్రకరణాలు). దీని రచనాకాలం 
1967. దీనిని వ్రాయడానికి నాకు ఒక సంవత్సరం నాలుగు మాసాలు పట్టింది. ఈ సిద్ధాంతగ్రంథాన్ని 1968 జనవరి నెలలో విశ్వవిద్యాలయానికి 
సమర్పించాను. 1969 ఫిబ్రవరి నెలలో నాకు Ph.D. డిగ్రీ వచ్చింది. అప్పటినుండి ఇప్పటివరకు ఇది సంపూర్ణంగా వెలుగు చూడలేదు. 


4. 2285 ప్రచురణలు: - 

ఈ సిద్ధాంతగ్రంథ సారాంశాన్ని (చివరనున్న 'సింహావలోకనము” అనే ప్రకరణాన్ని) 1975లో హైదరాబాద్‌లో జరిగిన మొట్టమొదటి ప్రపంచ 
తెలుగు మహాసభల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడెమీవారు “జానపద సాహిత్యం-వీరగాథలు” అనే మోనోగ్రాఫ్‌గా ప్రచురించారు. 
2012 డిసెంబరు 27-29 తేదీలలో తిరుపతిలో జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలలో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు దీనిని 
పునర్చ్ము(దించారు. 


ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీవారు నేను సేకరించి, పరిష్కరించి యిచ్చిన “కాటమరాజు కథలు” అనే 1000 పుటల మొదటి సంపుటాన్ని 
1976లోను, మరో 1000 పుటల రెండవ సంపుటాన్ని 1978లోను ప్రచురించారు. దీనిలో సుమారు 300 పుటల HO వ్రాసిన నా సిద్ధాంత 
గంథంలోని 12వ ప్రకరణమైన “కాటమరాజు కథాచక్రము” పండిత పరిశోధకుల దృష్టికి వచ్చింది. వారి ప్రశంసల నందుకుంది (ఈ ‘కాటమరాజు 
కథలు’ రెండు సంపుటాలనూ ఇప్పుడు రెండవ ముద్రణగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారు ప్రచురించారు). 


1983లో నేను KOE విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి పరీక్షా నియంత్రణాధికారిగా (Controller of Examinations గా) ఉన్నప్పుడు 
ఈ సిద్ధాంత గ్రంథంలోని 10వ ప్రకరణమైన “శక్తికథాచక్రము”, 11వ ప్రకరణమైన “పల్నాటి వీరకథాచక్రము” కలిపి, “తెలుగు వీరగాథా కవిత్వము- 
రెండవ సంపుటము” అను పేరుతో వెలువరించాను. 


తరువాత 2000 సంవత్సరంలో ఈ సిద్ధాంత గంథంలోని 1 నుండి 9 (ప్రకరణముల వరకుగల- వీరగాథల నిర్వచనము, ఉత్పత్తి, లక్షణము, 
వర్గీకరణము మున్నగు విషయములతో కూడిన గ్రంథాన్ని “తెలుగు వీరగాథా కవిత్వము- మొదటి సంపుటము”గా (ప్రకటించాను. అలాగే మరో మూడు 
సంపుటాలుగా మొత్తం సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాలనుకున్నాను. కాని నాకూ, మా ఆవిడకూ ఆరోగ్యాలు దెబ్బతినడం వల్ల, సుమారు 10 లక్షల 
రూపాయలు ఖర్చుకావడంతో ఆ ప్రయత్నం నెరవేరలేదు. 


5. “మునలితనంలో ఒక ముచ్చట” (వృద్ధావ్యంలో ఒక తీరని కోరిక):- 

“ఆచార్య బిరుదురాజు రామరాజుగారి పుస్తకంలా నా సిద్ధాంత గ్రంథాన్నంతా ఒకే సంపుటంగా ము[ద్రించలేకపోయానే” అనే బాధ నా మనసులో 
గూడుకట్టుకుంది. 2011లో మా అన్నగారైన శ్రీ టి.వి.కె.సోమయాజులుగారి దగ్గర నా బాధ వెళ్ళగ్రక్మాను. “నీకిప్పుడు 76 సంవత్సరాల వయస్సు! నాకు 
80 సంవత్సరాలు. ఎంతకాలం [బ్రతుకుతామో తెలియదు. We are about to fly! అందువల్ల నువ్వు రెండు పనుల్లో ఒక పని అర్జంటుగా చెయ్యాలి. 
ఒకటి నీ మనస్సులోంచి ఆ కోరికను త్రుంచివేసుకోవాలి. లేదా రెండు, నీ కోరికను వెంటనే నెరవేర్చుకోవాలి. There is no time!” అన్నారు. నేను 
రెండవ పనివైపు మొగ్గుచూపాను. 


6. అన్నగారి ఆశీస్సులు-విరాలాల వెల్లువ: - 

ఈ సిద్ధాంత(గ్రంథ ముద్రణవ్యయం ఎంత అవుతుంది? అని బెంగుళూరులోని “ఓంకార్‌ ఆఫ్‌ సెట్‌ ప్రింటర్స్‌” అధినేత, నా మిత్రులు శ్రీ బాబుగారిని 
అడిగాను. '/, " Demy Size లో 800 పుటలు, వేయి కాపీలు ముద్రించడానికి సుమారు మూడు లక్షల రూపాయల ఖర్చు అవుతుందన్నారు. గుండె 
గుభేలుమంది! ఈ విషయం మా అన్నగారితో చెప్పాను. “నీకు ఆంధ్రదేశంలో చాలా మంచి పేరుంది. అనేకమంది శిష్యులు, మిత్రులు ఉన్నారు. నీ 
అన్నదమ్ములం మేము ముగ్గురం ఉన్నాం. మీ పెద్దబ్బాయి న్యూజిలాండ్‌లో ఉన్నాడు. అందర్నీ అడుగు. నీకు కావలసిన డబ్బుకన్నా ఎక్కువే వస్తుంది. ఇది 
నా ఆశీస్సు! Proceed!!” అని ధైర్యం చెప్పి, వెన్నుతట్టి, తన విరాళంగా 25 వేల రూపాయలు ఇచ్చారు. మా “బుల్లి తమ్ముడు” (కర్నల్‌ తంగిరాల 
కృష్ణమూర్తి) 30 వేలు ఇచ్చాడు. న్యూజిలాండ్‌ నుండి మా పెద్దబ్బాయి ÕI “కాళిదాసు” (Di టి.వి.యస్‌. అవధానులు) లక్షరూపాయలు పంపించాడు. 
ఆప్తమిత్రులు, నా నిరంతర (శేయోభిలాషులు శ్రీ ముక్మమళ్ళ నారాయణరెడ్డిగారు (కోవెలకుంట్ల) “రాయలసీమ దానకర్గుడు” బుద్దా వెంగళరెడ్డిగారి 
S0 35 శ్రీ పోచా (బ్రహ్మానందరెడ్డి (ఉయ్యాలవాడ) గారిచేత 50 వేల రూపాయల విరాళం ఇప్పించారు. (ఈ (గంథముద్రణకు కావలసిన మొత్తం 


XXIII 


మూడు లక్షల రూపాయలూ ఈ (బ్రహ్మానందరెడ్డిగారు ఒక్కరే ఇస్తానన్నారు. నేను వద్దన్నాను. నాకు అప్పటికే 2"), లక్షలు సమకూడాయి. మిగిలిన 50 
వేల రూపాయలిస్తే చాలునని విన్నవించుకున్నాను. ఈ “రాయలసీమ రత్నం” అంత గొప్పదాత!). “రేనాటి విప్లవసింహం” ఉయ్యాలవాడ నారసింహారెడ్డి 
వంశస్థులైన ప్రియమిహత్రులు శ్రీ కర్నాటి చినవెంకటరెడ్డి (కె.సి.రెడ్డిగారు (రూపనగుడి) 30 వేల రూపాయలు, వారి మేనల్లుడు శ్రీ ఎ. విజయభాస్మరరెడ్డి 
గారు (ఆలూరు) 10 వేలు (మొత్తం 40 వేలు), మరో మేనల్లుడు శ్రీ ఎ. శ్రీనివాసరెడ్డిగారిచేత బెంగుళూరులో ఉన్న మా యింటికి పంపించారు. నా 
చిరకాలమికత్రులు, సాహిత్య పోషకులు, “దానరాధేయ” బిరుదాంకితులు శ్రీ సకలా నరసింహులు గ్రేష్టిగారు (ప్రతిభా జ్యయల్రీ హౌస్‌, బెంగుళూరు)- 
“మీకు ఎంతకావాలో చెప్పండి? మీరు ఎంత అడిగితే అంత ఇస్తాను” అన్నారు. నేను అత్యాశకు పోకుండా 30 వేలు మాత్రం అడిగాను. వెంటనే 
ఇచ్చారు. నా కరపట్రానికి మొట్టమొదట స్పందించిన మహనీయులు ఈ ్రేష్టిగారే. అలాగే నేను విరాళమడిగిన మొదటి మి(త్రులు శ్రీ అత్తిలి వెంకటరమణ - 
(నూజివీడుగారు. ఆయన గొప్ప సత్యసాయిబాబా భక్తుడు. తపశ్శక్తి సంపన్నుడు. ఎన్నడూ పరుషవాక్యం పలుకని 950989. 2-8-2012 (శావణ 
పూర్ణిమనాడు వారిచేతిలో నేను కరపత్రం పెట్టగానే, గదిలోపలికి వెళ్ళీ, వేయి రూపాయలు తెచ్చి ఇచ్చారు. ఆయన తపోబలంవల్ల మా అన్నగారి 
ఆశీస్సులవల్ల మూడు నెలల్లో మూడు లక్షల రూపాయలు సమకూడాయి. వీరందరికీ నేను మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 


7. “నువ్వు ఎక్ళదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు!”:- 


అనుకున్న ధనం చేతికందింది కాని, గ్రంథాన్ని డి.టి.పి. చేయించడంలో మాత్రం ఎవ్వరూ ఊహించనంత జాప్యం (ఒక సంవత్సర కాలం 
ఆలస్యం) జరిగింది. గత 20 సంవత్సరాలుగా నా పుస్తకాలన్నీ అందంగా డి.టి.పి. చేసి యిస్తున్న వ్యక్తి శ్రీమతి మొవ్వ (కొసరాజు) శాంతిశ్రీ (బెంగుళూరు). 
రెండు భాగాలుగా ఉన్న నా థీసీస్సు వ్రాత ప్రతిలో మొదటి భాగమైన 825 పుటలు ఆమెకు ఇచ్చాను. ఎప్పుడు? 2012 జనవరి 15వ తేది సంక్రాంతినాడు. 
2013 జనవరి 14 సంక్రాంతి నాటికి (అంటే ఒక సంవత్సరానికి) 825 పుటలు టెపు చేయవలసిన వ్యక్తి, కేవలం 80 పుటలు మాత్రమే టైపు చేసింది. 
మధ్యలో కేంద్రమంత్రి శ్రీ ఎం. వీరప్పమొయిలిగారి “శ్రీరామాయణ మహాన్వేషణము” (నా మిత్రులు నేను కలిసి చేసిన తెలుగు అనువాదం) శాంతిశ్రీకి 
అప్పజెప్పాము (ఈ పని చేసింది నేనే). అది రాయల్‌ సైజులో 1600 పుటల (గంథం. దీనిని టైపు చేసేసరికి ఆమె ఆరోగ్యం దెబ్బతింది (కుడి బుజంలో 
నొప్పి, ఆపరేషన్‌ చేయాలన్నారు). అందువల్ల నా పని అటకెక్కింది! ఇందులో ఆమె తప్పు ఏమీ లేదు; నా దురదృష్టం తప్ప. టైపింగే సంవత్సరకాలం 
ఆలస్యం కావడంతో “We are about to fly” అన్న మా అన్నగారి మాటలు పదే పదే జ్ఞప్తికి రాసాగాయి. నిజానికి టైపింగ్‌కు మూడు నెలలు, ఫ్రూప్‌ 
రీడింగ్‌ రెండు నెలలు, ప్రింటింగ్‌ ఒక నెల మొత్తం ఆరు నెలల్లో పనిపూర్తి అయిపోవలసింది. సంవత్సరం దాటిపోయినా “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే” 
అన్న సామెతగా ఉండిపోయింది నా పని. 


8. చీకటిలో చిన్న వెలుగు దారి:- 


“ఎలాగరా దేవుడా!” అని ఆలోచిస్తూ ఉంటే, 2012 డిసెంబరు రివ తేదినాడు మా మనుమరాలి పెండ్లి నిమిత్తం హైదరాబాద్‌ వెళ్ళవలసి 
వచ్చింది. అప్పుడు నా థీసీస్సులోని రెండవ భాగం 710 పుటల పవ్రాతప్రతిని తీసికొని, పెండ్లికి ఐదు రోజులు ముందుగానే (డిసెంబరు 35 తేదీని) 
హైదారబాద్‌ వెళ్లాను. నాకు అల్లుడు వరుసయైన (మా పెద్దకోడలు చి.సౌ. నాగలక్ష్మి అన్నగారైన) డా॥ ద్వా.నా. శాగ్రిగారి సహాయంతో, కవిమిత్రులు శ్రీ 
తాళ్లపల్లి మురలళీధరగౌడుగారిని ఆశయించాను. ఆయన నెల రోజులలో ఆ వ్రాత(ప్రతినంతా అందంగా D.T.P. చేయించి నాకు పంపించారు. ఈలోగా 
శాంతిశ్రీ కూడా మరో 100 పుటలు D.T.P. చేసింది. ఇక ఆమె దగ్గర మిగిలిపోయిన మూడు ప్రకరణాలను కూడా గౌడుగారికి అందజేసి, పని 
పూర్తిచేశాను. నాకు ఈ మహోపకారాన్ని చేసినపెట్టిన డా॥ ద్వానా. శాగ్రిగారికి, శ్రీ తాళ్ళపల్లి మురలళీధర్‌గౌడుగారికి మిక్కిలి కృతజ్ఞుడను. (అయితే 
శాంతిశ్రీ ది “శ్రీలిపి”, గౌడుగారిది “అనూ ఫాంట్‌”. దీనితో అక్షరాలలో సమత కొంత లోపించి ఉండవచ్చు. ఏం చెయ్యను? పరిస్థితులు అలా వచ్చాయి.) 
ఈ సిద్ధాం గ్రంథాన్ని D.T.P. నాలుగు ప్రూఫులు దిద్దడానికి 2013 జనవరి నెలనుండి సెప్టెంబరు నెలవరకూ 9 మాసాలు పట్టింది. 


9. జానపద సాహిత్స వరిశోధన (గ్రంథంలో గ్రాంధిక భాష ఏమిటి ?:- 

ఈ గ్రంథంలో వాడిన అరసున్నలు, శకటరేఫలతో కూడిన (గ్రాంథిక భాషను గురించి ఒక మాట చెప్పాలి. జానపద సాహిత్య పరిశోధన (గ్రంథం 
గ్రాంథిక భాషలో పాయడమేమిటి? అనే ప్రశ్న వస్తుంది. (Padded శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు పదే పదే నన్ను ఇదే ప్రశ్న 
వేశారు). నేను పరిశోధన చేసిన రోజులలో (1963-1968 మధ్య) “సిద్ధాంత (గంథాలన్నీ (TOBE భాషలోనే వ్రాయాలి” అనే నియమం ఉండేది. 
(1961-1963 మధ్య నేను ఎం.ఏ. చదివినప్పుడు సమాధాన పత్రాలు కూడా గ్రాంథిక భాషలోనే (వ్రాయాలి). నా కన్న 10 సంవత్సరాలు ముందుగా 
పరిశోధనలు చేసిన ఆచార్య బి.రామరాజుగారు తమ “తెలుగు జానపదగేయ సాహిత్యము” అనే సిద్ధాంత గ్రంథాన్ని ఆచార్య సి. నారాయణరెడ్డిగారు తమ 
“ఆధునికాంధ్ర కవిత్వము- సంప్రదాయములు, ప్రయోగములు” అనే సిద్దాంత గ్రంథాన్ని (గ్రాంధిక భాషలోనే వ్రాసిన విషయాన్ని అందరూ గమనించాలి. 


XXIV 


అయితే వారిద్దరూ సరళ(గ్రాంధథిక భాషలో వ్రాశారు. నేను కూడా మొదట సరళ(గాంధికంలోనే (వ్రాశాను. కాని మా గురువర్యులు ఆచార్య తిమ్మావజ్‌రుల 
కోదండ రామయ్యగారు నా సిద్దాంత (గంథాన్ని సరిచూస్తూ దీనిని “వీరగ్రాంథికం”లోకి మార్చివేశారు. (అరసున్నలు, శకటరేఫములు చేర్చి. ఉత్తునకచ్చుపరమైన 
తావులలో నిత్వసంధులు చేసివేశారు. సంధిలేనిచోట యడాగమాలు, నుగాగమాలు ఉంచారు. ) ఇప్పుడు 1500 పుటల్ని తిరిగి సరళగ(గాంధికంలోకి 
మార్చడం నాకు సాధ్యం కాలేదు. అక్కడికీ మొదటి తొమ్మిది (ప్రకరణాలలోను అరసున్నలు తీసివేసి, విసంధులు చేసి సరళాలను పరుషాలుగా మార్చాను. 
సాధురేఫము-శకటరేఫముల మార్చిడివల్ల కొన్ని పదాలలో అర్థభేదం వస్తుంది కాబట్టి, శకటరేఫములు మాత్రం అలాగే ఉంచివేశాను. తరువాతి ప్రకరణాలలో 
కూడా వీలైనచోట్ల ఈ మార్పులు చేశాను. (అసలే డి.టి.పి. ఒక సంవత్సరం ఆలస్యమయింది. ఇలాగ మార్చులన్నీ చేస్తూ కూర్చుంటే ఇంకా ఆలస్యమైపోతుంది. 
ఒక (ప్రక్క మా అన్నగారి మాటలు యమపాశంలా భయపెడుతున్నాయి. అందువల్ల (ESI ఎలా ఉంటే అలా టైపు చేయించండి” అని 
మురళీధర్‌గాడ్‌గారికి విన్నవించాను.) అయినా నా మిత్రులు, సుప్రసిద్ధ భాషాశాస్త్రవేత్తలు అయిన 'చేరా’గారు చెప్పినట్లుగా “గ్రాంధిక భాష కూడా ఒక 
భాషే! దానిని కూడా మనం నేర్చుకోవాలి. లేకపోతే ప్రాచీన సాహిత్యం ఎలా అర్థమవుతుంది మనకు?”. నా గ్రాంథిక భాష మిక్కిలి సరళంగా ఉందని 
ప్రముఖ అభ్యుదయ సాహిత్యవేత్త అయిన శ్రీ కె.వి. రమణారెడ్డిగారే మెచ్చుకున్నారు. కాబట్టి పాఠకులు భయపడవలసిన పని లేదు. 


10. ఏమిట్‌ ప్రయోజనం? 

ఒక జాతి సంస్కృతిలో జానపద సంస్కృతి ప్రధానమైన భాగం. దీనిని అధ్యయనం చేయకుండా ఆ జాతి సంస్కృతిని పూర్తిగా అర్థం చేసుకోవడం 
కష్టం. వేగంగా అభివృద్ధి చెందుతున్న నాగకరితతోపాటు, జానపద సాహిత్యం కూడా అంతరించిపోతోంది. (ఆప్పటికే చాలా భాగం అంతరించిపోయింది. ) 
దానిని పరిరక్షించుకోవలసిన బాధ్యత మనమీథ ఉన్నది. 


'బెర్‌ట్రాండ్‌ రస్సెల్‌ భావించినట్లుగా ప్రపంచమంతా ఒకే దేశంగా ఉంటే ఫరవాలేదు. కాని అలా లేదు కదా! కాబట్టి, వివిధ విభిన్న దేశాలు 
ఉన్నంతకాలం యుద్దాలు వస్తాయి. యుద్ద సమయంలో యువకులు ఉత్సాహంగా సైన్యంలో చేరి దేశాన్ని రక్షించుకోవాలి. వీరగాథాగానం యువకులలో 
యుద్ద్లోత్సాహాన్ని నింపుతుంది. అందువల్ల యువకులు వీరులనుగురించి, వీరగాథలనుగురించి తెలుసుకోవాలి. వీరగాథాగానం, బుట్టికథాగానం (ప్రజలను 
నిత్యచైతన్యశీలురుగా మలచుతాయి. వీరగాథలవల్ల ఇది ఒక ముఖ్యమైన ప్రయోజనం. 


అయితే, వీరగాథలలోని “పేరంటాం[డ్ర కథలు” మాత్రం ఆధునిక యువతులకు, స్రీలకు ఏ విధంగానూ ఉపయోగపడవు. కాని ఒకప్పుడు (Hed 
ఎంత అధోగతిలో ఉండేవారో, పాతివ్రత్యం విషయంలో వారి ఆలోచనలు ఎంత మూర్భంగా ఉండేవో, వారు కుటుంబ హింసలకు ఎలా బలి అయ్యేవారో 
తెలుసుకుందుకు మాత్రం ఈ పేరంటాండ్ర కథలు ఉపయోగపడతాయి. ఇవి వ్యతిరేక సందేశాన్ని ఇస్తాయి. అంటే స్రీలు ఎలా ఉండకూడదో అనే 
విషయాన్ని తెలియజేస్తాయి. “వెనుక చూచిన నేమి ఫలమోయ్‌- మంచి గతమున కొంచెమేనోయ్‌” అనే మహాకవి గురజాడ మాటలు ఈ పేరంటాండ్ర 
కథలకు, గ్రామకక్షలకు- హత్యలకు సంబంధించిన వీరగాథలకు, వీరగాథానికలకు, బాగా వర్తిసాయి. మహాభారతంలోని “మాద్రి” నుండి, నిన్నమొన్నటి 
రాజస్థానీ యువతి “రూప్‌ కన్వర్‌” వరకూ జరిగిన సహగమనాలను తలచుకుంటే సిగ్గుతో మన తలలు పాతాళం వరకూ దించుకోవాల్సి వస్తుంది! 
(ప్రాచీన కాలంలోను, మధ్యయుగాలలోను స్రీలు సంపదలో ఒక భాగం. శత్రువులు ఒక రాజ్యాన్ని జయించినప్పుడు అక్కడి సంపదతోపాటు (POD 
కూడా ఎత్తుకుపోయేవారు. ఆ అవమానం తప్పించుకుందుకు సహగమనాలు చేసేవారని భావించవచ్చును. ) 


11. పండితుల చిన్నచూపు: - 

ఈ (గంథంలోని 24వ (ప్రకరణంలో వీరగాథల క్రీణతాకారణాలను చెపుతూ “పండితుల అనాదరణి ముఖ్యకారణమన్నాను. దానిని బలపరుస్తూ, 

“జానపద సాహిత్యాన్ని పండితులు చులకనగా చూస్తారు” అనడానికి నా అనుభవంలోని నాలుగు ఉదాహరణాలను చెపుతాను: - 

1) “నేను తెలుగు వీరగాథా కవిత్వాన్నిగురించి పరిశోధన చేస్తున్నాను” అని 19635 మా అన్నగారు శ్రీ టి.వి.కె. సోమయాజులుగారితో ఎంతో 
సంతోషంతో ఉత్సాహంగా చెప్పాను. ఆయన సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితులు. ఆయన వెంటనే “అయితే ఇప్పుడు వచ్చిన సాహిత్యజ్ఞానం 
కాస్తా మరిచిపోతావు!” అన్నారు. 

2) 19683 నుండి 1968 వరకూ ఐదేళ్ళపాటు కష్టపడి, ఊరూరా తిరిగి, వీరగాథలు సేకరించి, 1500 పుటల సిద్ధాంత గ్రంథం ట్రాశాను. దానిలోని 


ప్రతి అక్షరమూ చదివి, తగిన సవరణలు చేసిన గురువర్యులు ఆచార్య తిమ్మావజ్‌రుల కోదండరామయ్యగారు నా కృషిని చాలా మెచ్చుకున్నారు. 
అయితే ఒకసారి వేళాకోళంగా “ఈ 1500 పుటల్లో కవిత్వం కాని దానిని కవిత్వంగా డబాయించావయ్యా సుబ్బారావూ!” అని అన్నారు. 


3) (ప్రముఖ కవి శ్రీ దుగ్గిరాల రామారావుగారు “మా సుబ్బన్న బావి” అనే పేరుతో నన్ను గురించి 50 అందమైన పద్యాలు (బాశారు. అందులో ఒక 
పద్యంలో “మా బావ వేదపండితుల వంశంలో పుట్టాడు. కాని జానపద యువతిని చేపట్టాడు” అని మేలమాడారు. 


XXV 


4) _ శేషేంద్రశర్మగారిని నేను కలిసినప్పుడల్లా “సుబ్బారావుగారూ! ఆ మాయదారి జానపదాన్ని వదిలెయ్యండి!” అనేవారు. పాండిత్య విహీనులైన 
శ్రోతలను పాఠకులను ఉద్దేశించి, శేషేంద్ర ఒకసారి నాతో “బుట్టికథలు వినేవాళ్ళకి నేనేమి చెప్పగలను?” అన్నారు. 

“ఏ కవిత్రయ భారతాన్ని గురించో, లేదా ఏదైనా మంచి ప్రబంధాన్ని గురించో పరిశోధన చేసివుంటే బాగుండేది” అని అప్పుడప్పుడు నాకు కూడా 
మనస్సులో ఏదో ఒక మూల అనిపిస్తూ వుంటుంది. ఆదికవి నన్నయభట్టుగారు మా తణుకులో యజ్ఞం చేసినట్టుగా 1రివ శతాబ్దికి చెందిన పట్టమట్ట 
సరస్వతీ సోమయాజి అనేకవి చెప్పిన పద్యం ఉంది. మా ఊళ్ళో “నన్నయ్య భట్టారక పీఠం” 80 ఏండ్లనాడు స్థాపించడింది. తణుకుకు చెందిన నేను 
నన్నయ భారతాన్ని గురించి పరిశోధన చేసి ఉండవలసింది. ఇది “గతజలసేతుబంధనం!! 


పండిత SIS ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు పల్నాటి వీరకథలను సేకరించి, పరిష్మరించి, వాటికి ఒక SSI aS రచించారు. దానిని 
విశాలాంధ్రవారు 1961లో ముద్రించారు. ఎలాగూ గురువుగారు 5778 వీరగాథలను సేకరించారు కదా! ఆ (గ్రంథాన్ని గురించి పరిశోధన చేద్దామనుకున్నాను. 
“పల్నాటి వీరచరిత్ర- ఒక అధ్యయనం” అనే పరిశోధన శీర్షికను వ్రాసి వారికి ఇచ్చాను. వారు దానిని కొట్టిపారవేసి “Ballad Poetry in Telugu” 
అనే పరిశోధనాంశాన్ని నిర్ణయించారు. (మా గురువుగారికి ఆంగ్లభాష అంటే ఒక విధమైన మోజు ఉండేది. ఒక్కొక్కప్పుడు ఆయన తెలుగు సాహిత్య 
సభలో ఉన్నట్టుండి ఆంగ్లంలో ప్రసంగించేవారు.) దానితో నా పరిశోధన పరిధి అతి విస్తృతమైపోయింది. రెండేళ్ళల్లో పూర్తికావలసిన పరిశోధనకు 
ఐదేళ్ళకాలం పట్టింది. నదిలో స్నానం చేద్దామనుకున్న నాకు సముద్రంలో SSRI) వచ్చింది. ఇదంతా దైవ నిర్ణయం! గురువుగారు అలా చేశారు 
కాబట్టే, నూతనములైన ఎన్నో కాటమరాజు కథలు తెలుగు సాహిత్యలోకానికి తెలియజేయగలిగాను. ఫలితంగా అఖండమైన కీర్తిని సంపాదించాను. 
అభ్యుదయ సాహిత్య విమర్శకులు, కవులు అయిన కె. వి. రమణారెడ్డిగారి ప్రశంసలు పొందగలిగాను. దీనినిబట్టి “అంతయు మన మేలునకే!” అనుకోవాలి. 


12. ఒక గనునికః- 

ఈ (గ్రంథం రచనాకాలం 1967. అంటే 20వ శతాబ్దిలోని మూడవ పాదం. ఈ నా రచనలో కొన్నిచోట్ల “ఈ శతాబ్దిలో” అని, “క్రిందటి 
శతాబ్దిలో” అని పదాలు దొర్లాయి. వీటిని నేను కాలానుగుణంగా “ఈ శతాబ్దిలో” అనే దానిని “20వ శతాబ్దిలో” అనీ; “క్రిందటి శతాబ్దిలో” అనే దానిని 
“19వ శతాబ్దిలో” అనీ మార్చాను. మార్చనిచోట పాఠకులు ఈ క్రమంలో అర్థం చేసుకోగలరు. అలాగే అప్పుడు “జిల్లా”ను “మండలం” అనేవారు. 
ఇప్పుడు “మండలం” అంటే “జిల్లాలో చిన్న భాగం” అని అర్థం (అప్పటి తాలూకా కన్న చిన్నది). ఈ రచనలో “మండలం” అని వచ్చిన చోటల్లా 
పాఠకులు “జిల్లా (District)” అని గ్రహించగలరు. 


13. కొన్ని ప్రనిద్ద వీరగాథల అనుబంధం వాయిదా: - 

ఈ గ్రంథం చివర కొన్ని ప్రసిద్ధ వీరగాధలను (బొబ్బిలికథ, ఆరెమరాటీల కథ, సర్వాయి పాపడు కధ, చిన్నపరెడ్డి కథ, కామమ్మ కథ, లక్ష్మమ్మ 
కథ- అనే ఆరు వీరగాథలను) ఒక అనుబంధంగా ఇవ్వాలని అనుకున్నాను. మరో 150-200 పుటలు ఎక్కువ అవుతుంది. అయినా ఇద్దామనుకున్నాను. 
కాని ఈ గ్రంథముద్రణ ఇప్పటికే ఒక సంవత్సరంపాటు ఆలస్యం కావడం, ముసలితనం ముంచుకు వస్తూ ఉండడం “నిత్యం సన్నిహితో మృత్యుః అని 
మా అన్నగారు నన్ను పదే పదే హెచ్చరిస్తూ ఉండడం కారణంగా ఆ పని విరమించుకున్నాను. కాని, తెలుగు జానపద సాహిత్యంలోనే కాదు, భారతీయ 
జానపద సాహిత్యంలోనే కాదు, మొత్తం ప్రపంచ జానపద సాహిత్యంలోనే అత్యుత్తమమైన వీరగాథ “బొబ్బిలికథ”. అందువల్ల దీనిని మాత్రం ఇస్తున్నాను. 
క్రీశ. 1842లో సి.పి. బ్రౌనుదొరగారు సేకరించిన కథను చివరి అనుబంధంగా ముద్రిస్తున్నాను. త్వరలో కొన్ని అప్రకటితములైన పల్నాటి వీరకథలను, 
కాటమరాజు కథలను, కొన్ని (ప్రసిద్ద వీరగాథలను ప్రత్యేక గ్రంథాలుగా ముద్రించాలని అనుకుంటున్నాను. ఆ ప్రత్యేక (గంథాలనే ఈ సిద్ధాంత గ్రంథానికి 
అనుబంధాలుగా భావించవలసి ఉంటుంది. పూర్వం ఆం(ధ(ప్రదేశ్‌ సాహిత్య అకాడెమీవారు, ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారు 
నేను సంకలనం చేసిన కాటమరాజు కథలు” అనే రెండు బృహత్సంపుటాలను (ఒక్కొక్కటి 1000 పేజీలు) ప్రచురించారు. అవి నా సిద్దాంత గ్రంథానికి 
అనుబంధాలే కదా! 


14. కృతజ్ఞతలు: - 

1. ఈ గ్రంథము[ద్రణకు నన్ను మిక్కిలిగా ప్రోత్సహించిన మా అన్నగారు, సాహిత్యంలో నా ప్రథమ గురువు అయిన శ్రీ టి.వి.కె. సోమయాజులుగారికి- 
2. ఎంతో ఉదారంగా విరాళాలు అందజేసిన బంధుమిత్రులకు, శిష్యులకు - 

8. ముద్రణ విషయంలో ఎన్నో విలువైన సలహాలనిచ్చిన సోదరతుల్యుడు ఆచార్య ఆర్వీయస్‌. సుందరానికి- 


4. వీరుల రేఖాచిత్రాలు అందంగా గీసి యిచ్చిన “పద్మశ్రీ”-“కళా ప్రపూర్ణ” డా॥ బాపుగారికి- వాటికి రంగులు వేసి యిచ్చిన శ్రీ కె. పురుషోత్తంగారికి, 
శ్రీ బి.కె. సోమశేఖర్‌గారికి- తాను గీసిన పల్నాటి వీరుల రేఖాచిత్రాలను ఇచ్చిన శ్రీరాయన గిరిధర్‌గౌడ్‌గారికి- నా రేఖాచిత్రమును చక్కగా గీసి 
ఇచ్చిన బాపుగారి తమ్ముడు శ్రీ శంకర్‌గారికి- 


XXVI 


5. “వీరులు-వీరభూములు”- వీటికి సంబంధించిన కొన్ని రంగుల చిత్రాలను పంపి, నాకు సహకరించిన ఈ క్రింది మిత్రులకు - 


DD శ్రీ చిటిప్రోలు కృష్ణమూర్తిగారు (గామాలపాడు) 

9) శ్రీ ఉల్లి రామసుబ్బయ్యగారు (మాచెర్ల) 

3) శ్రీ మూడమంచు వెంకటేశ్వర్లుగారు (ఒంగోలు) 

4) Ii చిటిప్రోలు సుబ్బారావుగారు (నరసరావుపేట) 

5) — (Pii పులికొండ సుబ్బాచారిగారు (కుప్పం) 

6) శ్రీ 58 గురవయ్యగారు (ఒంగోలు) 

7) _ శ్రీ మల్లెబోయిన లక్ష్మీనారాయణ యాదవ్‌గారు (హైదరాబాద్‌) 
8) 8 గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డిగారు (హైదరాబాద్‌) 

9) డా॥ టి. శ్రీరంగస్వామిగారు (వరంగల్లు) 

10) కీ.శే. పంపన సూర్యనారాయణగారు (పెద్దాపురం) 

11) కీ.శే. పేర్వారం జగన్నాథంగారి కుమారుడు శ్రీ పేర్వారం శ్రీనాథ్‌గారు (వరంగల్లు) 
12) శ్రీ కొంపెల్ల వెంకటగౌడ్‌గారు (హైదరాబాద్‌) 

13) శ్రీ వై.హెచ్‌.కె. మోహనరావుగారు (పిడుగురాళ్ళ) 

14) శ్రీ కె.వి. నరేందర్‌గారు (జగిత్యాల) 

15) శ్రీ శిష్‌ట్లా శ్రీనివాస్‌గారు (విశాఖపట్టణము) 

16) శ్రీ మాధవపెద్ది ప్రమోద్‌గారు (కీ. శే. మాధవపెద్ది గోఖలేగారి కుమారుడు)- (83) 
17) శ్రీ మోదుగుల రవిక్ళష్ణగారు, (గుంటూరు) 

18) శ్రీ అరిశెట్టి సాయిప్రసాద్‌గారు (గుంటూరు) 

19) శ్రీ వలివేటి శ్రీనివాసరావు (వాసు) గారు (కారెంపూడి) 

20) ఆచార్య మజ్జెబోయిన జయదేవ్‌గారు (విశాఖపట్టణము). 

21) Gei నిడిగొండ యాదగిరిశర్మగారు (హైదరాబాదు) 


6.  కారెంపూడిలోని డా॥ పి.వి. ఆచార్యగారు “పల్నాటి వీరుల చరిత్ర” అనే (గంథాన్ని రచించారు. దీనిని 5-6-2002 నాడు (శ్రీ హనుమజ్జయంతినాడు) 
కారెంపూడిలోని శ్రీవలివేటి శ్రీనివాసరావు (వాసు) గారు ప్రచురించారు. దీనిలో కారెంపూడికి సంబంధించిన మంచి మంచి రంగుల ఫోటోలు 
ఉన్నాయి. వీటిలో కొన్నింటిని నేను ఉపయోగించుకున్నాను. శ్రీ వలివేటి శ్రీనివాసరావు (వాసు”గారికి, ఎంతో కష్టపడి ఈ (గ్రంథాన్ని సంపాదించి, 
నాకు పంపిన ప్రియమి(త్రులు డా॥ చిటిప్రోలు సుబ్బారావుగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. 


7. నేను సంపాదించిన సుమారు 200 ఫోటోలను, ప్రసిద్ధ చిత్రకారుల వర్ణచిత్రాలను ఎంతో ఓపికతో 'స్మాన్‌' చేసి ఇచ్చిన మా చిరంజీవి 29058 
నాగచైతన్యకు నా అనంతమైన ఆశీస్సులు.... 

8. _ కష్టపడి డి.టి.పి. చేసి ఇచ్చిన శ్రీమతి మొవ్వ (కొసరాజు) శాంతిశ్రీకి; శ్రీ తాళ్ళపల్లి మురలీధరగౌడుగారి ద్వారా డి.టి.పి. చేసి ఇచ్చిన శ్రీ కె.బి.టి. 
కొండయ్యగారికి, ఈ కార్యక్రమంలో సహకరించిన డా॥ ద్వానా. శాగ్తిగారికి- 

9. (గంథాన్ని సర్వాంగ సుందరంగా ముద్రించి యిచ్చిన “ఓంకార్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌” అధినేత, ప్రియమికత్రులు శ్రీ పి.ఎస్‌. వెంకటేష్‌ బాబుగారికి- 
నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 


“సతావధానం” ఇట్లు 
బెంగుళూరు నుదీజన విధేయుడు, 
30-03-2013 తంగిరాల వెంకట నుబ్బారావు 


(నా 7రివ జన్మదినం) 


Xxvii 


నా సిద్ధాంత గ్రంథములోని ఆనాంటి పీఠిక (1968) 
A 


నా దేశికవితాభిమానమునకు మూలకారణము మా అమ్మగారు. ఆమె తబిచుగా పాడుచుండెడి మేలుకొలుపులు, మంగళహారతులు; 
మాపల్లెలోని పడతుల నందజను ఒకచోట చేర్చి, వారికి అనుదినమును ఆప్యాయముగా పాడి వినిపించుచుండిన కుశలవ కుచ్చల కథ, 
ధర్మరాజు 2755, కుమ్మరి గుండయ్య కథ మున్నగు (ko కథలపాటలు, కామమ్మ కథవంటి పేరంటాండ్ర కథలును నన్ను శైశవమునందే 
తమ వంకకు ఆకర్షించుకొనినవి. మా యిల్లు పంటపొలముల నడుమ నుండుటవలన పనిపాటులు చేసికొనెడి పామరుల పాటలపైంగూడ 
బాల్యమునందే నాకు ఎనలేని మక్కువ నెక్ళొనినది. అప్పటినుండియు ఈ దేశికవితాభిమానము నన్ను వెన్నంటుచునేయున్నది. ఈ అభిమానము 
చావకుండ, దీనికి ఆధునిక సాహిత్యాభిమానమును, శిష్ట సాహిత్యాభఖిమానమును గూడ జోడించి, నాలోని దేశి సాహిత్య సంస్కృతికి నానాయట 
ప్రోది కల్పించినవారు మా అన్నగారు ఉభయభాషాప్రవీణులు శ్రీ తంగిరాల వేంకట కృష్ణ సోమయాజులుగారు, మటియు నా గురుదేవులు శ్రీ 
దిగుమర్తి సీతారామస్వామిగారు, గురువర్యులు డా॥ తిమ్మావజ్‌రుల కోదండరామయ్యగారు. దేశిసాహిత్యములోని ప్రధానశాఖ యగు 
వీరగాథాకవిత్వమును పరిశోధనాంశముగా నేను స్వీకరించుటకు నా యీ దేశిసాహిత్యసంస్కృతియే ముఖ్యకారణము. 


తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయమున ఇంచుమించుగా ఐదేండ్లపాటు (1963-1968) సాగించిన పరిశోధన ఫలమే ఈ 
సిద్దాంత గ్రంథము. దీనినిగూర్చి పరిశోధించుటలో నాకు మార్గదర్శకులు ఆచార్య పింగళి లక్ష్మీకాంతకవిగారు (1963-1965), ఆచార్య 
జి. యన్‌. రెడ్డిగారు (1965-1968). నేను ఆంధ్రదేశమున వివిధ ప్రాంతములలో పర్యటించి, అపూర్వములగు వీరగాథలను వందలాదిగా 
సేకరింపగలుగుటకుC గల ప్రధాన కారణము ఆచార్య జి.యన్‌. రెడ్డిగారి ప్రోత్సాహ సహకారములే! నా యీ పరిశోధన కార్యమునకు ఒక నిర్దిష్ట 
ప్రణాళికను రూపొందించి, తగు సూచనలిచ్చి, ప్రత్యక్షరమును పర్యవేక్షించి, సరిదిద్ది, దీనికిట్టి SON స్వరూపము నొసంగుటకు as 
సహృదయవతంసులు, మద్ద్గురువరేణ్యులు అయిన ఆచార్య జి. యన్‌. రెడ్డిగారికిని, డా॥ తిమ్మావజ్‌రుల కోదండరామయ్యగారికిని నేను మిక్కిలి 
బుణపడియున్నాను. 


విశ్వవిద్యాలయ ఆర్థిక సహాయ సంఘము (University Grants Commission) వారు ఈ పరిశోధన కార్యమును నిర్వహించుటకు 
నాకు మూండేండ్లపాటు (1964-67) ఫెలోషిప్‌” (Fellowship) నొసగి తోడ్చడినారు. ఇదియునుగాక, వీరగాథలను సేకరించుటకై నేను 
ఆంధ్రదేశములోని వివిధ (ప్రాంతములలో సంచరించుటకు వలసిన ఆర్థిక సహాయ సంపత్తిని గూడ ఈ సంస్థవారు నాకు చేకూర్చిరి. అట్టి 
సహాయమే లభింపనిచో, ఈ విధముగా మౌఖిక ప్రచారమున నున్న వీరగాథల సంపాదనముమీందనే ప్రధానముగా నాధారపడియున్న ఈ 
పరిశోధన కార్యము దుర్భటమయెడిది. అందుచే ఆ యు.జి.సి. వారికి నేను సర్వదా కృతజ్ఞుడను. 


పరిశోధన కాలములో (1963-68) సంసార బాధ్యతలన్నియును తానే వహించి నాకు మిక్కిలిగా సహకరించిన మా ఆవిడ- “భళ్ళమూడివారి 
చిట్టి”కి (శ్రీమతి తంగిరాల శకుంతలాదేవికి) నా అనంతమైన శుభాశీస్సులు... 


తిరుపతి తంగిరాల వేంకట సుబ్బారావు 
28-1-1968 ప్లవంగ-పుష్యబహుళ నవమి 


(నేతాజీ జన్మదినము) 


XXVII 


ప్రథమ భాగము 
నిర్వచనము-లక్షణము-వర్గీకరణము 


ద్వితీయ భాగము 


గాథాచక్రనులు- గాధలు- గాథానికలు 


179 


180 


పదియవ (ప్రకరణము 
శక్తి కథాచక్రము 


(The Ballad-cycle of Sakti) 


తెలుంగు సాహిత్యమందలి సాంప్రదాయిక వీరగాథలు మూ 
డు ప్రధాన భాగములుగా విభజింపందగియున్నవి. 1) వీరగాథా 
చక్రములు, 2) వీరగాథలు, 3) వీరగాథానికలు. శక్తికథలు, పల్నాటి 
వీరుల కథలు, కాటమరాజు కథలు, వెలకంటి వీరుని కథలు 
మున్నగునవి వీరగాథాచక్రములకు ఉదాహరణములు. బొబ్బిలికథ, 
దీని వరుసలోను తద్భేదములలోను గల యితర కథలు, హరిహరీ 
పదములు, శారదపదములు, జంగంకథలు మొదలగునవి వీరగాథలు. 
DED గోపిరెడ్డిపాట, మానందిరెడ్డిపాట, బుడ్డా వేంగళరెడ్డిపాట- 
ఇత్యాదులు వీరగాథానికలు లేక లఘు వీరగాథలు. ఈ ప్రకరణమున 
వీరగాథాచక్రములలో శక్తి కథలనుగూర్చి చర్చింతము. 


శక్యారాధ నమునకు అంకురారోపణము వేదములలోనే 
కనిపించును. బుగ్వేదములో 'శక్తి సర్వమహాశక్తుల సమాహారమూర్తిగా 
నభివర్ణితమయినది. అనంతరము కేనోపనిషత్తులో దేదీప్యమాన 
విగ్రహయగు “ఉమా రూపమున ఆమె మనకు దర్శనమిచ్చును. 
పురాణములలో శ్రీకృష్ణుని సోదరియగు “మహామాయగా వర్ణితయి, 
వైష్టవమతముతోయగూడ సంబంధము కల్పించుకొన్న్చది. శైవమతాను 
సారము శక్తి శివపత్ని. కాలక్రమమున సర్వజగన్మాతగా శక్తిని 
ఆరాధించు నాచారము ప్రబలినది. శక్తియొక్క వివిధ రూపములలో 
భయంకర స్వరూపిణియగు కాళీమూర్తి బహుళ (ప్రచారములోనికి 
వచ్చినది. పర్వతాధిదేవతయగు 'దుర్గ'గాను, సౌందర్య పరసీమయగు 
లలితగాను కూడ శక్తి యారాధితయగుచున్న్చది. శక్తిని నెవ్వరేవిధముగ 
నారాధించినను, ఎప్పుడును (్రీమూర్తిగనే యారాధింతురు. 
శాక్తేయమతమునకు తంత్రములు” ఆధార(గంథములు. * 

శక్తులు అనంతవిధములు. ఇవన్నియును ఆదిశక్తిలోనుండి 
వచ్చినవనుట సాధారణ సూత్రము. వేదములో “ఏకం సత్‌, విప్రా 
బహుధా వదంతి” అనినట్లు ఒకే శక్తి బహురూపములలో బహు 
నామాలలో భావింపంబడుచుండును. కొందబికు లలితమూర్త్తు లిష్ట 
మగుచో, మతికొందజికు ఉగ్రమూర్తు లిష్టము. “అతీవ సౌమ్యం 
లలితేతి శబ్దం, (ప్రచండ చండీతి పదంచ భీమం” అని కావ్యకంఠ 
గణపతిముని, ఒకే శక్తి లలిత భీమ రీతులుగా బలుకంబడుచుండునని 
(TII. 

అణిమాదికములైన అష్టసిద్దులు “ఉన్నత శక్తులు’. ఇవన్నియు 
ఘోరతపస్సు చేసినగాని లభింపవు. కొద్దిపాటి సాధనతో, అదియును 
నీచములగు మద్యమాంసాదుల సహాయముతో, అల్పతంత్రముల 
సహాయముతో- ఇతరులకు అపకారము చేయుటకును, చిన్నచిన్న 


ప్రజలు ప్రదర్శించుటకును సాధించెడివానిని 'క్షుద్రశక్తులందురు. 
(సామాన్యముగా AS IGA నీచార్థమున వాడంబడుచున్నది. 
అంతకన్న నీ శబ్దమును అల్బార్థమున భావించుట 5590855). 

స్తంభన, విద్వేషణ, ఉచ్చాటన, (భ్రామణ, ఉత్సాదన, మారణాది 
క్షుద్రశక్తులనుగూర్చి అన్ని మంత్రశాస్త్రములలోను బ్రస్తావింపంబడినది. 
ఇవికాక, దేశమున నొక మహత్తర కార్యముకొటబికు బ్రాణము వదలిన 
వ్యక్తులు దేవతలై వెలయుచుందురు. రేణుక యట్టివారిలో నొకతె. 
కావ్యకంఠ గణపతిముని తన “ప్రచండచండీ పత్రిశతిలో రేణుకను 
భిల్లకాంతగా వర్ణించినాండు. 


శ్లో 'గుంజాఫలా కల్పిత చారుహోరా 
శీర్షే శిఖండం శిభినో వహంలీ 

ధనుళ్ళబాణాన్‌ దధలీ కరాభ్యాం 

సా రేణుకా 57055 విచింత్యా” 


(తలయందు నెమలిపింఛము, మెడలో గురివెందల దండ, 
చేతులలో ధనుర్భాణములు గల EOOD రేణుక ధ్యానింపం 
దగినది). 


రేణుక మంత్రశాస్త్రములో నుత్తమదేవతగాం బొగడంబడినది. 
భయంకరమూర్తులైన కాళీ, బగళా, చండికా, మాతంగీ- మొదలైన 
దేవతలు మంత్రశాస్త్రములలో నుత్తమ తపోమార్గములలోను, 
క్షుద్రసాధనములలోను- రెండింటను గాన్పింతురు. కాని, మంత్ర 
తంత్రములు మా(త్రము భిన్నములు. ముఖ్యముగా సాధనాపద్ధతులలో 
భేదమెక్యువ. దక్తిణాచార మార్గములో యమనియమములు, శుద్దత, 
ఆచారము (ప్రధానము. వామాచార మార్గములో “పంచ మకారములు’- 
ECT మద్యము, మత్స్యము, మాంసము, మైథునము, ముద్ర- 
ప్రధానము. గమ్యమొక్కటే యైనను అనుసరణ మార్గములు వేటు. 
ఉత్తమ సాధకునకు దేవతాసాక్షాత్మారము, జన్మరాహిత్యము 
మొదలగునవి ముఖ్యము కాగా, క్షుద్రసాధకునకు సిద్దులు, లోకములో 
వాని ఉపయోగములు ముఖ్యము. 

శక్తిపూజ యెంతకాలముగా 35° చెప్పుట కష్టము. ఆర్యుల 
అగ్ని సూర్యాద్యుపాసనలకంటెం, బ్రాచీనజాతుల శక్తిపూజ ముందరి 
దని చారిత్రకులు భావించుచున్నారు. వైదిక వాజ్మయములో 
తంత్రములు బయలుదేరునాటికి శక్తిపూజ మిక్కిలి (ప్రచారములోనికి 
వచ్చినది. 


లలిత, చండిక, దుర్గ- మొదలైనవి వైదిక దేవతలు. మంత్ర 
తంత్ర జపహోమాద్యుపాసనా పద్ధతులు వీని యారాధనా మార్గములు. 


182 తెలుయగు వీరగాథా కవిత్వము 


ఎల్లమ్మ (రేణుక), పోలేరమ్మ, ముత్యాలమ్మ, గంగానమ్మ, కాకతమ్మ, 
మాహురమ్మ, అంకమ్మ మొదలగునవి కుద్రదేవతలు. మద్యము, బలి 
మున్నగువానితో నివి తృప్తివహించును. ఈ క్షుద్రశక్తులు, వీని పద్ధతి 
తెలిసి చేసినచో త్వరగ సిద్ధించును. కాని, యెంతయో నిగ్రహమున్నం 
దప్ప, వీనివలన మానవుడు పతనము చెందెడి యవకాశములు 
హెచ్చు. అందువలన దివ్యత్వమునకు౯ బ్రయాణము చేసెడి మానవు 
డు ఉత్తమ శక్తుల నుపాసింపవలెను.” 


జానపదులలో క్షుద్రశక్యారాధనమే హెచ్చు. ఈ దేవతలను 
గామదేవతి లందురు. “అంకమ్మ, అంకాళమ్మ, అంకు, ఎట్బ్జిపోతమ్మ, 
ఎల్లమ్మ, కొండమ్మ, గంగమ్మ, గంగనమ్మ, గంగానమ్మ, గంటలమ్మ, 
పల్లకమ్మ, పళ్లాలమ్మ, పుట్టాలమ్మ, పెద్దింటమ్మ, పైడమ్మ, పోలక, 
పోలకమ్మ, పోలేరమ్మ, పోలేరు, మారి, ముత్యాలమ్మ మొగదారమ్మ”- 
మున్నగునవి మన యాంధ్రదేశమునం బూజింపంబడుచున్న కొన్ని 
ప్రధాన గ్రామదేవతలు. ఈ క్షుద్రశక్యారాధనమున గామీణులు 
జాతరలు, బలులు జరుపుచుందురు. ఈ జాతరలలోనే ఆయా శక్తుల 
మహిమలను దెల్పు కథలు గానముచేయంబడును. ఇట్టి శక్తికథలలో 
నెల్లమ్మకథ, అంకమ్మకథ, పోలేరమ్మకథ, మాతవపురాణము, 
మాతంగికథ, ముత్యాలమ్మకథ, మాహురమ్మకథ (మావురమ్మకథ), 
చౌడమ్మపాటలు, కాకతమ్మకథ, జాలమ్మకథ, గంగానమ్మకథ 
పుట్టాలమ్మకథ - మొదలగునవి కలవని తెలియు చున్నది. రేణుకకు 
జానపదులలో “ఎల్లమ్మ యని వ్యవహారము. “మాహురిమను 
(గామమున వెలసియుండుటచే నీమెకు “మాహురమ్మ' (మావురమ్మ) 
అనియు బేరువచ్చినది. రేణుకయే ఓరుగంటిలో 'నేకవీరాదేవి'గా 
వెలసినదది. “ఏకవీరాంబకథి యను వీరగాథధయుం౯ గలదు. 


క్రీ.శే. వేటూరి ప్రభాకరశాగ్తిగారును, వారి ననుసరించి వారి 
శిష్యులు శ్రీ తిమ్మావజ్‌రుల కోదండరామయ్యగారును శక్తికథలకొక 
పట్టిక నిచ్చిరి.* “మాతపురాణము, పరశురామ రామాయణము, 
గౌతమ పురాణము, 83058, రేణుక యుద్దము, కాకతమ్మకథ, 
అంకమ్మకథ, గంగానమ్మకథ, మాతంగికథ” అనునవి వీరిచ్చిన 
పట్టికలో గలవు. ఈ పట్టిలో నొకేకథను త్రిప్పి (త్రిప్పి నాలుగు కథలుగా 
జెప్పిరి. “పరశురామ రామాయణము, గౌతమ పురాణము’- అను 
రెండును ఒక్కటే, ఇది గాథావృత్తము (Ballad-cycle). “మట్టిచెట్లకథ, 
రేణుక యుద్ధము” అనునవి యీ గాథావృత్తములోని కొన్ని వీరగాథలు. 
వీరిచ్చిన పేర్లుకూడ జానపద వ్యవహారమునకు భిన్నముగా నున్నవి. 
“పరశురామాయణి మనుట సమంజసము కాని “పరశురామ 
రామాయణి మనుట సరికాదు. ఉలిచి భావజ్ఞాండను కవి రచించిన 
ద్విపదకావ్యమున గూడ “పరశురామాయణి మనియే చెప్పబడినది. 
[చూ. మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య 99838 భాండాగారము. (Ma- 
dras Government Oriental Manuscripts Library- 
సంక్షిప్తముగా MGOML) లోని తాళషత్రప్రతి, డి.నెం. 1110]. అట్లే 
'గాతమ పురాణి మనుటయు సమంజసము కాదు. జానపద 


సంప్రదాయమున పరశురాముని పితామహుడు 'సత్యగౌతుడు'. ఆ 
సత్యగాతునితో నీ పురాణము (ప్రారంభింపంబడును గాన దీనికి 
'గాతుపురాణి మని పేరు. కావున గౌతు” శబ్దమే జానపద 
వ్యవహారమున సరియెనది. గౌతమి శబ్దము పండిత సృష్టి. ఒకవేళ, 
ఈ ASS Saa 27665953, ఇది జానపదులలో 
(భ్రష్టమైనదనియు౯ 25008093, శిష్టవ్యవహారమునం బరశురాముని 
పితామహుడు “బుచీకుండు” కాని, గౌతముడు కాడు. పైగా, ఈ 
గౌతమపురాణము పరశురాముని వృత్తాంతమునే తెల్బుచున్నది కాని, 
అహల్యాగౌతముల వృత్తాంతమును దెల్బుట లేదు. కాంబట్టి జానపదుల 
గౌతు’ శబ్దము శిష్టుల వ్యవహారమున నున్న “గౌతమి శబ్దముకంటె 
భిన్నమైనదని నా యభిప్రాయము. 

శ్రీ కోదండరామయ్యగారివలెనే శ్రీపాద గోపాలకృష్ణమూర్తి 
గారును 1953 డిసెంబరు నెల *కిన్నెరిలో నొక శక్తికథల పట్టిక 
నిచ్చిరి. “మాహురమ్మకథ, మాతపురాణము, గౌతమ పురాణము, 
2830958, రేణుక యుద్ధము, 5585750, అంకమ్మకధథ, 
గంగానమ్మకథ, మాతంగికథ, కామేశ్వరిపాట, పరశురామ పురాణము”. 
శ్రీపాదవారిచ్చిన యీ పట్టికలోంగూడ ఎల్లమ్మకథ చర్వితచర్వణమైనది. 
వీరుకూడ THO న “మి అను నక్షరమును జేర్చిరి. 
పరశురామాయణమును “పరశురామ పురాణి మనిరి. వీరు చెప్పిన 
వానిలో “మాహురమ్మకథ, గౌతమ పురాణము, పరశురామ పురాణము” 
అను మూండు కథలును ఒక్కటే. దీనిని “పరశురాముని కథాచ[క్రము” 
లేక “ఎల్లమ్మ కథాచక్రము’” అని పిలువవచ్చును. శ్రీపాదవారు తెల్పిన 
“మజ్టిచెట్లకథ, రేణుక యుద్ధము” అనునవి పై గాథాచక్రములోని 
అంతశ్శాఖలు. అట్లే “మాతపురాణి మన్నను, 'కాకతమ్మకధథి యన్నను 
ఒక్కటే. 

పైన చర్చించిన శక్తికథలలో “ఎల్లమ్మకథలు, అంకమ్మకథలు, 
పోలేరమ్మకథ, ఎల్లమ్మకథ (తెలంగాణాప్రతి), ఏకవీరాంబకథ 
(తాళపత్ర గ్రంథము), చౌడమ్మపాటలు’- అనునవి నాకు లభించినవి. 
“మాతపురాణము, మాహురమ్మకథ, ఉలిచి భావజ్ఞుండు రచించిన 
“పరశురామాయణము MGOMLలోc గలవు. (చూ. ఆర్‌.నెం. 693, 
694; 8.30. 110, 111). 57555975 వరంగల్లు 
మండలమునను, ముత్యాలమ్మకథ నల్లగొండ మండలమునను, 
జాలమ్మకథ ఒంగోలు తాలూకాలోను, ఆరంజోతికథ చిత్తూరు 
మండలమున కాళహస్తి తాలూకాలోను వ్యాప్తియందున్నట్లు తెలిసినది. 
కాని దేశద్రిమ్మరులగు ఆ గాథాకారులను బట్టుకొనుట నాకు 
అశక్యమైనది. కృష్ణామండలమున నాకు లభించిన 'ఏకవీరాంబకథి 
యను తాళపత్ర (Kos రేణుకా కల్యాణము, గిరిరాజు యుద్ధము’ 
అను రెండు వీరగాథలున్పవి. రేణుక కల్యాణమునకు రేణుక 
రాయబారమనియుం పేరు. రాజకీయ సంబంధమగు సామరస్యమును 
3099 కార్యమునకే కాక, పెండ్లి సంబంధమును గుదుర్చు ISC 
గూడ రాయబారము” అని పిలుచుట జానపదులలోC బరిపాటి. దీనిని 


శక్తి కథాచక్రము 183 


“పెండ్లి రాయబారము” అందురు. పల్నాటి వీరకథలలో మొదటి కథకు 
“పెద్దన్న పెండ్లి రాయబారము” అని పేరు. కాంబట్టి రేణుక రాయబార 
మనంగా రేణుక కల్యాణమనియే యర్థము. గిరిరాజు యుద్ధమునకు 
'రేణుక యుద్ధ'మని నామాంతరము. గిరిరాజు రేణుకతండ్రి. ఇతం 
డు రాక్షసులతోం జేసిన యుద్ధమున నలసిపోయి మూర్భనొందును. 
అప్పుడు రేణుక తన తండ్రికి సహాయముగా వచ్చి రాక్షసులను 
సంహరించును. అందుచే ఈ గిరిరాజు యుద్దమునకు రేణుక 
ADI పేరు వచ్చినది. 


ఇంక పోగా, “మల్జిచెట్లకథ, గంగానమ్మకథ, మాతంగికథ'- 
అను మూడు కథలును నేను సంప్రతించిన జానపదులలో 
నెవరియొద్దను వినబడలేదు, కనబడలేదు. అంతమా(త్రమున నివి 
దేశమున లేవని చెప్పుట కాదు. వీనినిగూర్చి యింకను శోధింపవలసి 
యున్నది. గౌాతుపురాణమున మొదట వచ్చు యాదవమలినిగూర్చిన 
కథయే “మల్టిచెట్లకథి యగునని ఊహించుచున్నాము. “గంగానమ్మ 
యాదవుల కులదైెవమగు గంగయే యగుచో, కాటమరాజు 
కథాచక్రములోని KOKS మను కథయే గంగానమ్మకథ కానోపును. 
పెండ్లి పెడాకులు లేని (స్త్రీని “మాతంగి” యందురు. పోలేరమ్మకథలో 
నామె యవివాహితయగు నీశ్వరపుత్రికగాం దెలుపంబడినది. కాం 
బట్టి పోలేరమ్మకథయు మాతంగికథయు అభిన్నములు కావచ్చును. 


'కామేశ్వరికథి కూడ పై శక్తిజాతికిం జెందినను ఇది నేడు 
“అక్కలపాటి యను గ్రీలపాటగా మాత్రమే లభించుచున్నది. 
జానపదులు పాడు వీరగాథగాం గానవచ్చుట లేదు. (odd 
జానపదకవిత్వము కానేరవు, అ(గ్రవర్ణములకుC జెందిన జాతిదేశి 
కవిత్వము. MGOMLలో రేటూరి భావనామాత్యుండు రచించిన 
“కామేశ్వరీ చరిత్రి మను ద్విపద కావ్యమొకంటి గలదు (కాగితపు ప్రతి, 
డి.నెం. 1045). కామేశ్వరికథను దెల్ప్బు “ఆదిలక్ష్మీ విలాసి మను 
పద్యకృతియు మలటియొకట్‌ి గలదం (డి.నెం. 388). ఈ 
కామేశ్వరికథయే క్రీడాభిరామమున జక్కుల VÖÖD పాడిన 'కామవల్లీ 
మహాలక్ష్మి కైటభారి వలపు. జక్కులు పాడెడి పాట నేడు లభించుట 
లేదు. 'అక్క్మెమ్మపాటి యనుపేర రాయలసీమ జానపదస్ర్తీలలో నొక 
లఘుకథాగేయము (ప్రచారమున నున్నది కాని, దీని యితివృత్తము 
నకును కామేశ్వరికథకును ఏవిధమగు సంబంధమును లేదు. 
మొత్తముపై కామేశ్వరికథ నేండు అ(గవర్ణముల ప్రీలపాటగా 
లభించుచున్చదే కాని, జక్కులవంటి జానపద గాయక భిక్షువులు పాడు 
వీరగాథగా లభించుట లేదు. 


పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ- అనునవి కూడ జానపదులు 
పూజించు క్షుద్రశక్తులే. తెలంగాణమున వ్యాప్తియందున్న ఎల్లమ్మకథలో 
ఆమెకు దం(డ్రియగు గిరిరాజు 'మైసమాపురము'ిను అరణముగా 
నిచ్చెనని కలదు. కాంబట్టి “మైసమ్మ యను పేరుకూడ ఎల్లమ్మకే 
వర్తించునని భావింపవచ్చును. మొత్తముపై శిష్టసాహిత్యములో 


a 


జమదగ్ని భార్యయగు రేణుక జానపదులలో బహునామములతో 
వ్యవహరింపంబడుచున్నదని చెప్పవచ్చును. “ఎల్లమ్మ, ఎల్లారమ్మ, 
మాహురమ్మ, మావురమ్మ, మావురాల యెల్లమ్మ, ఏకవీరాంబ, ఏకవీర, 
మైసమ్మ అను పేర్లు జానపద వ్యవహారమునం గలవు. రేణుకి యను 
నామముకూడ నచ్చటచ్చట కాననగును. ఈ నామములన్నింటి లోను 
“ఎల్లమ్మ నామము మిక్కిలి ప్రసిద్ధము. కాకతమ్మనుగూడ ఎల్లమ్మగా 
భావించు విమర్శకులున్నారు. కాని 'కాకతమ్మకు సైదోడ ఏకవీర” 
అను క్రీడాభిరామ పద్యపాదమునుబట్టి ఈమె కాకతమ్మ కంటె 
భిన్నమైనదని ప్రభాకరశాగ్తిగారు తీర్మానించిరి. “మాతపురాణి మను 
కథలో కాకతీయరాజుల చరిత్ర వచ్చుటచే నీ మాతపురాణమునే 
కాకతమ్మకథగా భావింపవలసియున్నది. 

RS తెల్పిన శక్తికథలలో నాకు లభించినవానిలో, 
ఎల్లమ్మకథలు, అంకమ్మకథలు ప్రత్యేక వీరగాధాచక్రములుగా నేర్పడి 
యున్నవి. చౌడమ్మ పాటలుకూడ వీరగాథాచక్రమే కాని, యిందలి 
SEOSE వరుసక్రమము కానరాదు. అందునను నివి లఘువీరగాథలే 
కాని సాధారణ వీరగాథలు కావు. పోలేరమ్మకథ విడికథయే. 
మాతపురాణము అసమగ్రముగా లభించుటచే అది గాథావృత్తమో 
లేక విడిగాధయో చెప్పలేము. తక్కినవి అలభ్యములు కావున అవి 
ప్రత్యేకగాథలో లేక గాథావృత్తములోం దెలుపుటకు వీలుపడదు. పైన 
తెల్పిన వివిధ శక్తులన్నియును ఆదిశక్తినుండి పుట్టినవే కావున 
మొత్తము శక్తికథలన్నియును స్ఫూలముగా TS గాథావృత్తముగా 
భావింపనగును. ఈ మూల గాథావృత్తములో “ఎల్లమ్మ కథాచక్రము, 
అంకమ్మ కథాచక్రము, చౌడమ్మ Seis” అనునవి అంతశ్శాఖలని 
చెప్పవచ్చును. మాతపురాణము, పోలేరమ్మకథ, ఆరంజోతికథ - 
ఇత్యాదులు ఇతర శక్తికథలు. 


కాటమరాజుకథలుకూడ నొకవిధముగాం బరిశీలించినచో 
శక్తికథలేయని చెప్పవలెను. అందలి ప్రధానదైవము గంగమ్మ. ఈమె 
కృష్ణుని సోదరియగు మహామాయయని 'కంసుడుకథి అను 
వీరగాథలోం దెలుపంబడినది. ఈమెకూడ శక్తిస్వరూపిణియే. అందుచే 
నీమెను గొల్చిన యాదవరాజుల కథలుకూడ శక్తికథలే కావలెను. 
కాని యీ యాదవరాజుల కథలకు 'గంగకథిలను పేరు జానపద 
వ్యవహారమున లేదు; వీనికి 'కాటమరాజుకథిలనియే వాడుక. 
కాటమరాజు క్రీ.శ. 135 శతాబ్దమున నివసించిన చారిత్రక 
పురుషుడు. అందుచే ఈ కథలను వేబుగా విభజింపవలసివచ్చినది. 


1. ఎల్లమ్మ కథాచక్రము లేక పరశురాముని 
కథాచక్రము 
ఈ కధథాచ[క్రమునకు 'గౌాతువురాణి మని జానపద 
వ్యవహారము. దీనికి సంబంధించి మౌకిక ప్రసరణమున నున్న ఆటు 
వీరగాథలను నేను సేకరించితిని. అవి: - 


184 తెలుయగు వీరగాథా కవిత్వము 


1 జలగన్న పార్వతి కథ (ఎల్లమ్మ అత్తగారు జలగన్న పార్వతి”, 
ఈమె భర్త RC”). 

రేణుకా కల్యాణము లేక రేణుక రాయబారము. 
పరశురాముని జననము. 

పరశురాముని యుద్దము. 


గవరమ్మ గాజులు. (ఎల్లమ్మ కూతురు 'గవరమ్మ. ఈమెను 
“కార్తిక మల్లండు” వివాహమాడుట యీ కథలోం గలదు). 
6. జంపన్న వెలుగొండ వెళ్లుట. (ఎల్లమ్మకు జ్యేష్టపుత్రుడు 
జంపన్న ఈతని తరువాత గవరమ్మ, తరువాత పరశురాముడు 
పుట్టినారు. ఎల్లమ్మ యీ జంపన్నను వెలికొండలో నుండు 
సిద్దులకాహారముగా బలినీయంబోవును). 
ఉపలబ్దములగు “ఏకవీరాంబకథి “మావురమ్మకథి అను 
తాళప[త్ర(గంథములను, తెలంగాణములోని “ఎల్లమ్మకథిను 
బరిశీలింపగా నీ పై కథాచక్రమునకు సంబంధించిన కథలు 8 
మూండు కలవని తెలియుచున్నది. 


1. మజ్టిచెట్టుకథ - సత్యగౌతుండు కొజ్బచేను వేయుటకై యాదవ 
BI Ses పాపము కట్టుకొనుట. ఇది 
జలగన్న పార్వతి కథకన్న ముందు రావలెను. 

2. రేణుక పుట్టుక - సంతానములేని గిరిరాజునకు ఆదిశక్తి 
రేణుకగా జన్మించుట. ఇది రేణుక కల్యాణము 
నకు ముందు వచ్చును. 


mR wm 


3. రేణుక యుద్ధము లేక గిరిరాజు యుద్దము - 


త్రిపురాసురులను జంపుటలో రేణుక తన 
తండ్రియగు గిరిరాజునకు దోడృడుట. దీనిని 
రేణుక కల్యాణి మను కథకు దరువాత 
చేర్చుకొనవలెను. 


తెలంగాణమున రామరాజుగారు సేకరించిన “ఎల్లమ్మకథి, 
పై గాథావృత్తములోని ఎల్లమ్మ వృత్తాంతముకన్న కొంచెము భిన్నముగా 
నున్నది. ఇది అసమగ్రము. పరశురాముని వృత్తాంతము కాని, 
జమదగ్నితల్లి జలగన్న పార్వతి వృత్తాంతము కాని యిందు లేదు. 
ఇది యొక ప్రత్యేకగాథ. ఇందు 1572558 కథ, జమదగ్ని పుట్టుక, 
రేణుక కల్యాణము, పరశురాముండు తల్లిని నజికుట- గలవు. 

పరశురాముని వృత్తాంతము రామాయణ భారత భాగవతము 
లందు గొంత కలదు; (బ్రహ్మాండపురాణమున నతివిపులముగా 
నున్నది. కాని ఈ [బ్రహ్మాండపురాణమందలి కథకును జానపదులలో 
వ్యాప్తియందున్న కథకును పోలికలు లేవు. బ్రహ్మాండపురాణములోని 
కథయే జనవ్యవహారమున నిట్లూహింపరాని మార్పు నొందియుండ 
వచ్చును. లేదా జానపదుల కథలను సంస్మరించుటచేతనే పురాణము 
వెలసియుండవచ్చును. ప్రకృత మీ రెండింటికిని, ఒకటి రెండు 
ఘట్టములలోం దప్ప, పోలికలు కానవచ్చుట లేదు. పురాణేతిహాసముల 
ననుసరించి పరశురాముని వంశవృక్ష మిట్లుండును: - 


భృగుమహర్షి (భార్య-పులోమ) 


చ్యవనుడు (భార్య-సుకన్య) 


ఆ(ప్రవాను(డు (+203) 


జెర్వుండు 


దధీచి 


—-—- 


బుచీకుండు (భార్య-సత్యవతి. ఈమె గాధి కూతురు, 
విశ్వామిత్రుని అక్క 


జమదగ్ని (భార్య- రేణుక) 


Sos?” (కుమార్తె, ఈమె దుర్వాసుని భార్య) 


--—l-—-————— 


రమణ్వతుండు సుసేషణుండు వసువు 


విశ్వావసువు 


పరశురాముడు 


శక్తి కథాచక్రము 


185 


నేను సేకరించిన “పరశురామునియుద్ధ'మను జానపదగాథలో 
జమదగ్ని తన పితృపితామహులనుగూర్చి పరశురామునితో నిట్లు 
చెప్పుకొనెను. “చినవాడా, నీమకముని కొడుకు నిరేం[ద్రముని. 
నిరేం[ద్రముని గర్భమున జన్మించినవాడు రత్నమాముని. ఆయన 
గర్భమున గలిగినవాడు సత్యగౌతుడు. ఆ గౌతుడు గర్భమున జన్మించిన 
వాణ్ణి నేను. నా పేరు జమదగ్ని నా భార్యపేరు రేణుక. 

నాకు 39095 “ఏకవీరాంబకథి యను తాళపత్రగంథమున 
తొమ్మిదవ పత్రమున జమదగ్ని వంశమిట్లు చెప్పంబడినది. “భౌటుక 
మహాముని కుమారుడు రత్నమహాముని. ఇతని కుమారుడు 
గౌతమహాముని. గౌతమహాముని SN నీలమహాముని, 


పాలమహాముని, శంఖుమహాముని, జనకమహాముని, అందరికన్న 
పెద్దవాడు సట్టువైగరి వహించుకు పుట్టెను జమదగ్ని మహా 
మునీశ్వరుడు.” ఈ కథలోనే యేబదియవ పత్రమున గిరిరాజు 
వంశమిట్లున్నది. “రేరాజు కుమారుడు భూరాజు. భూరాజు 
కుమారుడు గిరిరాజు. గిరిరాజు కుమారుడు అగస్త్యుడు 
చిద్దమారాజు”. ఇందు గిరిరాజుది చం[ద్రవంశమనియు, యదువంశ 
మనియు జెప్పంబడినది. 


కాబట్టి జానపదులలో వ్యాప్తియందున్న వీరగాథల ననుసరించి 
పరశురాముని వంశవృక్షము నిట్లు చూపవచ్చును: - 


నీమకముని 


నిరేం[ద్రముని 


రత్నమాముని (భార్య- నీమకాదేవి) 


సత్యగౌతుండు (భార్య- జలగన్న పార్వతి) 


———— 


జమదగ్ని (భార్య- మావురాల యెల్లమ్మ, లేక రేణుక) 


జంపయరాజు లేక జంపన్న 
(భార్య- జంగపురి చేడి) 


ఎల్లమ్మ కూంతురగు గవరమ్మ 'గొంతిదేవి” అను పేరుతోను, ఆమె 
భర్త “కార్తిక మల్లండు, “'నందిగాండు” అను పేరుతోను నేడు పంచమ 
కులమువారిచే పూజింపంబడుచున్నారు. పరశురాముని భార్యయగు 
విధూలక్ష్మి అంధురాలు. ఈమె బ్రాహ్మణులచేం పూజింప 
బడుచున్నది. నెలగంటు పెట్టిన నాటినుండి ఈమెను పూజింతురు. 

ఈ జానపద వీరగాథలలో మటియొక ముఖ్యవిషయమున్నది. 
జమదగ్నిని చంపిన కార్తవీర్యార్డునుండు రేణుకకు సోదరుండంట. 
అనంగా౯ బరశురాముయడు మేనమామను జంపినాడు. ఇది భాగవత 
(ప్రభావముగాం దోచుచున్నది. 'కార్తవీర్యార్డునుడు' జానపదుల నోళ్లలో 
“శాత్రవీరార్డునుండు'గా మాతినాండు. ఈ శాత్రవీరార్డునునకుం BENI 
తమ్ములున్నారు. వీరిని 'కార్తికరాజు” లందురు. వీరిలోం జివరివాం 


కూతురు: పాపేరు గవరమ్మ 
(భర్త- కార్తిక మల్లడు) 


కూతురు - గొంతి 


పరశురాముడు 
(భార్య-విధూలక్ష్మి) 


డు విచిత్ర వీరరాజుి. పరశురాముడు ఈతనిని జంపక విడిచి 
పుచ్చినాందడు. (దుర్యోధనుడు తన నూజుమంది మేనమామలలో 
99 మందిని చంపి, చివరివాడగు శకునిని చంపక విడిచెనని తెలుగులో 
ఒక జానపదకథ కలదు. దాని ప్రభావమిచట SSRI.) ఈ 
విచిత్ర వీరరాజునకు “కార్తిక మల్లండు అను కుమారుడు, 
reg, యను కూంతురు గలరు. రేణుకపుత్రికయగు గవరమ్మను 
కార్తిక oad పెండ్లాడెను. విధూలక్ష్మి పరశురాముని (ప్రేమించి, 
అతనికై గొప్ప తపస్సు చేసెను. రేణుకతండ్రి గిరిరాజు. ఈ గిరిరాజు 
సోదరి జలగన్న పార్వతి. ఈమె పరశురాముని పితామహుండగు 
SET OI భార్య. రేణుకపితామహుండు ఇవళాంగిరాజు. ఈ 
యివళాంగిరాజు సోదరి 'నీమకాదేవి”. ఈ నీమకాదేవి పరశురాముని 


186 తెలుయగు వీరగాథా కవిత్వము 


వీరగాథల ననుసరించి శాత్రవీరార్ణునుని వంశవృక్షము నిట్లు చూపవచ్చును: 


ఇవళాంగిరాజు + జమిలికాదేవి 


గిరిరాజు 


రేణుక లేక ఎల్లమ్మ శాత్రవీరార్థునుండు... 


జలగన్న పార్వతి (సత్యగౌతుని భార్య) 


విచిత్ర వీరరాజు లేక 


సిద్ధమాసెట్టి (భార్య- తరిదేవి) 


కార్తిక మల్లండు (భార్య- గవరమ్మ) 


ప్రపితామహుండగు రత్నమాముని భార్య. ఇట్లు పరశురాముని 
వంశమునకును, KEHTIDA వంశమునకును, మేనణికపు 
పెండ్లిండ్లతో బాంధవ్యము సూచింపబడినది. ఈ బాంధవ్య 
నిరూపణమునకు జన[్రుతితప్ప HEAD యితరమగు నాధారమును 
గానరాదు. 


ఈ పరశురాముని కథలలో ఎల్లమ్మ తమ్ములనుగూర్చి యిట్లు 
చెప్పబడినది: “అందరికన్న పెద్దవాడు శాత్రవీరార్డునుడు, వీరాన 
వీరుండు విచ్చిత్రకారుండు, భావానభావుండు చక్రవధరుడు, 
సేనానసేకుండు చంద్రకారుండు, అడ్డమారుమూళ్ల్లు, నిలువు తొమ్మిది 
మూళ్లు, పాదాలు పదిమూళ్లు, పద్మనాయకులు...” 

ఎల్లమ్మ చెల్లెం[డ్రనుగూర్చి యిట్లున్నది: “వెట్టలమాత, 
వేదనుమాత, తుమ్ములమాత, దురదలమాత, పొంగులమాత, 
పోటకముమాత, ఆదివిరాటంబు హాంకాళిశక్తి, మరిడీ మహంకాళి...” 


'రేణుకాకల్యాణి మను కథలో కార్తికరాజులనుగూర్చి యిట్లు 
చెప్పంబడి నది: “మహావరాక్రమ వంతులు, వీరానవీరులు, 
భావనభావులు, చక్రధరులు, ఈరులు, శూరులు, విక్రమార్ములు, 
సేవానసేకులు, ఉ(గవధరులు, పాదాలు పదిమూళ్ళు, నిలువు 
తొమ్మిదిమూళ్ళు, పద్మనాయకులు, దేశానికి దేవుళ్ళు, రాజ్యానికి 
రాజులు...”. ఇవన్నియు శిష్టకవులు రచించిన (PE సమాసములకు 
(భ్రష్టరూపములుగాం దోంచుచున్నవి. 

వరశురాముని కథలనుగూర్చి వాయుచు శ్రీపాద 
గోపాలకృష్ణమూర్తిగారు ఇట్లనిరి: “పరశురామపురాణము వైష్టవప్రశంస 
చేయును; అది తరువాతిదై యుంటుంది” (చూ. కిన్నెర, డిసెంబరు, 
1953 పుట. 555). అనంగా నిది కాకతీయుల కాలమునకు 


విధూలక్ష్మి (పరుశురాముని ప్రేమించినది) 


దరువాతది యని శ్రీపాదవారి యభిప్రాయము. కాని 
క్రీడాభిరామమునుబట్టి చూచినచో రెండవ ప్రతాపరుద్రుని కాలమునాం 
టికే “పరశురామునికథ Boc (PE బాడంగల బవనీల చక్రవర్తు 
లున్నారని తెలియుచున్నది. అనగా క్రీ.శ. 135 శతాబ్దము నాటికే 
తెలుంగుదేశమున౯ బరశురాముని కథలు వ్యాపించియున్నవని 
చెప్పవచ్చును. శ్రీపాదవారు పరశురాముని కథలు వైష్ణవ ప్రశంస 
చేయుననుట కూడ సమంజసము కాదు. ఇప్పుడు లభించుచున్న 
జానపద వీరగాథలలోంగాని (బ్రహ్మాండ పురాణములోంగాని sas 
ప్రశంస యేమాత్రమును లేదు సరికదా, 358 ప్రశస్తి యున్నది. 
రేణుకాకల్యాణమును కథలో జమదగ్ని జంగమువేషము 
వేసికొనినట్లున్నది. 'గవరమ్మగాజుి” లను కథలో బరశురాముని 
అన్నయగు జంవన్నకు “శివవర్వతం, హరిలింగమయ్య, 
గురులింగమయ్య, కోటిపల్లి స్వామిలింగమయ్య, ఈశ్వర వీరభదయ్య'- 
అను నైదుగురి అన్నదమ్ముల తోంబుట్టువగు “'జంగపురి చేడి 
(=జంగపువారి చేడె) అను కన్యను బెండ్లిచేసినట్లు గలదు. ఇట్లు 
పరశురాముని వీరగాథలలో శెవమతప్రసక్తియే యెక్కువగానున్నది. 
(బ్రహ్మాండపురాణమునC బరశురాముండు శివునిపూజించి, అతని 
యను(గహముచే పరశువును, భార్గవాస్త్రములను (గ్రహించి, వీరు 
డుగాం బేరుపొందినట్లున్నది. బ్రహ్మాండపురాణమునం గార్తవీర్యార్జునుని 
త్రికూలముచేం బరశురాముండు కూలిపోంగా, Fc) సంజీవనితో 
నాతనిని తిరిగి బ్రతికించినట్లున్నది. ఇది “పరశురామునియుద్ధ'మను 
వీరగాథ యందును గలదు. కాంబట్టి పరశురాముని కథలలో 
వైష్ణవ ప్రసక్తి కలదనుట సరికాదు. 

ఈ పరశురాముని కథలను 'బవనీలు’ పాడుచుందురు. ఈ 
బవనీలను విశాఖ, శ్రీకాకుళ మండలములలో “'బుడబుడకలవాళ్లు” 


శక్తి కథాచక్రము 187 


అందురు. ఇది “బుడబుకృలి శబ్దము కంటె భిన్నమైనది. బవనీలు 
avol “జముకు’ అనువాద్యము బుడబుడక... బుడబుడకి అను 
Samoa వీరికీ పేరువచ్చినది. గోదావరి, కృష్ణా, గుంటూరు 
మండలములలో బవనీలను “'జముకులవాళ్ళు” అందురు. వీరి 
వాద్యమునకు 'జముకు” అని పేరు. ఇది DSIS, జవనిక, జమిడికి 
అను పేర్లతో శిష్టరచనలలోం గాననగును. ఇవియును ధ్వన్యనుకరణ 
శబ్బ్దములుగనే కన్పట్టు చున్నవి. “జవనికి శబ్దమే జానవద 
వ్యవహారమున “జముకు’గా మాటియుండును. నెల్లూరు మండలమున 
బవనీలను BIRMA అందురు. రాయలసీమలో వీరిని 'ఆసాదివాళ్లు 
అందురు. తెలంగాణమున వివిధ మండలములలో నీ బవనీలు 
ao (=బైనీడివారు), “బైండ్లోళ్ళు” (=బైండ్లవారు) అను 
నామములతోం బిలువంబడుచున్నారు. డా॥ బి. రామరాజుగారు 
తెలంగాణమున బవనీలను “పంబాలవారు” అనికూడ పిలుతురని 
తెల్పియున్నారు. ఇది సందేహాస్పదము. ఒకవేళ, తెలంగాణమున అట్టి 
వాడుక యున్నదేమో కాని, ఆంధ్ర, రాయలసీమలలో 'బవనీలు” Se, 
“పంబలవారు” వేణు. బవనీలు మాదిగలు, పంబలవారు మాలలు. 
బవనీలు ఎల్లమ్మకథలను బాడుదురు; పంబలవారు అంకమ్మకథలను 
బాడుదురు. మాలలోంగూడ కొందటు ఎల్లమ్మకథలను బాడుచున్నారని 
నెల్లూరు మండలమునం దెలియవళచ్చినది. కాని యిట్టివారు నాకు 
తటస్థపడలేదు. బహుశః, ఇట్టివారిని జూచియే రామరాజుగారు 
బవనీలును పంబాలవారును అభీన్నులని తలంచియుందురు. 
మొత్తమునకు ఈ ఎల్లమ్మకథలను పాడువారందబును అమ్మగారి 
దర్శనమునకుC జెందిన బవనీలు; వీరు మాదిగలు. ఎల్లమ్మను గొలుచు 
వర్ణములలో గమళ్లవారు (శెట్టిబలిజ) ఎక్కువ. నెల్లూరు మండలములో 
కావలిదగ్గబినున్న “ఏనుగుల బావి” యను (గామములో నందటును 
రేణుకను గొలిచెడి గమళ్లవారే. ఓరుగంటి రెడ్లుకూడ కొందజు 
రేణుకను గొల్చుచున్నారు. 


ఈ పరశురాముని కథాచక్రమున నేను సేకరించిన మొదటి 
ఆటు మౌఖికగాథలును పశ్చిమగోదావరీ మండలమున భీమవరము 
పట్టణమున గల హరిజనవాడలో కంట చిన్నయ్యదాసు” అను బవనీం 
డు పాడుచుండగా ట్రాసికొన్నట్టివి. ఈ చిన్నయ్యదాసు జానపద 
కవిత్వమునకుం బేరుమోసిన ఉత్తరాంధ్రము (విశాఖ, విజయనగర, 
శ్రీకాకుళ మండలముల) నుండి పశ్చిమ గోదావరీ మండలమునకు 
వలసవచ్చిన Nd. కావున నితండు పాడిన కథల గొప్పతన 
మంతయు విశాఖ, విజయనగర, శ్రీకాకుళ మండలములకుC 
జెందునదే కాని, పశ్చిమ గోదావరికి వర్తించునది కాదు. భాష 
పలుకుబడి కూడ ఉత్తరాంధ్రమునదే. ఈ చిన్నయ్య మేనమామ గొప్ప 
జముకుల కథకుడు. అతండు శక్తివేషమును ధరించి, శ్రవణపేయముగా 
జముకు వాయించుచు, “శుద్ధ సాళవ సంకీర్ణ గతులలోం బాడుచు, 
శ్రోతల హృదయములను ఉజ్టూతలూచుట నా చిన్నతనమున మా 


గామము (తణుకు)న నెన్నియో మాటులు గమనించితిని. మన 
దురదృష్టమున నాతండు కీర్తిశేషుండైనాడు. ఆ బవనీల చక్రవర్తికి 
నుద్దివచ్చునాడే నాకు కథలు చెప్పిన చిన్నయ్యదాసు. ఈతండు తన 
విద్యనంతను మేనమామ కడనే పడసెను. ఈ చిన్నయ్య తండ్రి కూడ 
గంధర్వాంశగల గొప్ప బవనీండు. 1964 ఆగస్టు, సెప్టెంబరు 
మాసములలో నే నీ కథలను సేకరించితిని. 


రేణుక లేక ఎల్లమ్మ ఆంధ్రదేశమున ఓరుగల్లులోనే కాక, మటి 
నాలుగుచోట్ల వెలసినట్లు క్రీడాభిరామమునం గలదు: 


“ముడపాకను, బెనుంబాక, మహురమున 
నాగవరమునం, బోలాస ననిచె నింతి 
యోరుగంట వసించె నీలోత్త్స లాక్షి 
కాకతమ్మకు సైదోడ యేకవీర” 


- వేటూరి పరిష్కృత క్రీడాభిరామము. పుట-41. 


పశ్చిమ గోదావరీ మండలమున తణుకు పట్టణమునకు 
(ER “మండపాక యను గ్రామమున్న్చది. ఇట Hrs DC 
బ్రతిసంవత్సరము గొప్ప తిరునాళ్లు జరుగును. పెనుపాకకూడ 
నాంధ్రదేశములోనిదే కావచ్చును. “మాహురము, నాగవరము, పోలాసి 
ఇవి మాత్రము మహారాష్ట్రమునం గలవు. మాహురము నేటి 
“మాహూర్‌; నాగవరము నేటి “నాగపూర్‌; పోలాసయే” నేటి 'బలాషా”. 
ఆంధ్రులకు శక్తిపూజ, ముఖ్యముగా ఎల్లమ్మపూజ మహారాష్ట్రలనుండియే 
సంక్రమించినదని నా అభిప్రాయము. “మహారాష్ట్రమున దత్తాత్రేయుడు 
రేణుకాదేవి కుమారుడందురు... మాహుర్‌ (మాహురము)లో 
దత్తాత్రేయ మఠము WENN రేణుకాలయము ఉన్నవి.”* 
కాకతీయరాజులు ఈ దేవతను మహారాష్ట్రమునుండి తెచ్చియుందురు. 
ఈమె మాహురమున వెలసియుండుటచే, జానపదగాథలలో రేణుక 
“మావురాల ఎల్లమ్మ, మావురమ్మ, మాహురమ్ము అను పేర్లతో బిలువం 
బడుచున్నది. ఓరుగంటిలో వెలసిన ఎల్లమ్మకు “ఏకవీర యనిపేరు. 
తండ్రిచే అరణమీయంబడిన మైసమాపురమున వసించుటచే ఎల్లమ్మకు 
My యను పేరుకూడ వచ్చియుండును. కాకతమ్మ మాత్రము 
వేటు. కాకతమ్మకు ఎల్లమ్మ సైదోడ. వీరిద్దబును కామేశ్వరీపాటలో 
“భోగావతీకన్యిలని పేర్మొనంబడిరి. కార్తవీర్యార్డునుండు పాలించిన 
వింధ్యపర్వత సమీపస్థమగు “మాహిష్మతీపురిమే “'మాహురము” 
కావచ్చును. ఈ మాహురము నేంటి గోదావరినదికి ఉపనదియగు 
పెనగంగానది యొడ్డున మహారాష్ట్రములోం గలదు. 


తెలుంగునంగల వీరగాథావృత్తములలో ఈ ఎల్లమ్మ 
కథాచక్రము లేక పరశురాముని కథాచక్రము అత్యంత ప్రాచీనమైనది 
కావలెను. ఏలన, పరశురాముడు క్రీ.పూ. 1176లో కేరళపై 
దండెత్తినట్లు చారిత్రకాధారములున్సవి (చూ. “వీఠగాథల ప్రాచీనతి 
యను మూడవ ప్రకరణము). దీనికిని, దరువాతి 
కథాచ(క్రములకును గూడ కొంత సంబంధమున్నది. ఇందలి 


188 తెలుయగు వీరగాథా కవిత్వము 


కార్తవీర్యార్ణునుని వంశము వారే వల్నాడును బాలించిన 
హైహయరాజులు. ఇది చారిత్రక సత్యము. పోగా, పరశురాముండే 
(బ్రహ్మనాయనిగా జన్మించెననియు, పరశురామునిచేం జంపంబడిన 
యొక శూద్రవనితా గర్భస్థ శిశువే నాగమ్మగా నవతరించెననియుం 
బల్నాటి వీరకథధలలోం జెప్పంబడినది. ఎల్లమ్మకథలోని యావదమల్జిని 
గూర్చిన కథ, కాటమరాజుకథలలో భక్తిరన్నకథయందుం గానవచ్చును. 


ఈ జానపద వీరగాథలలోం గార్తవీర్యార్డునుండు పరశురాముని 
మేనమామగా? జిత్రింపబడుట, రేణుకకుం బుట్టింటి పై నాశ మిక్కిలిగా 
నుండుట, ఈమె తన తమ్ముల గండమునం బుట్టిన కన్నవీడ్డలను 
జంపయత్నించుట విచిత్రముగా నుండును. ఇందలి పేర్లు కూడ చిత్ర 
విచిత్రములుగనే యున్నవి (ఇవళాంగిరాజు, జమిళికాదేవి, జలగన్న 
పార్వతి” మొదలైనవి). తరతరములనుండి ప్రజల జిహ్వాగ్రములపైఆ 
దాండవమాడుచుండుటచే ఈ కథలిట్టి యద్భుతావహములగు 
మార్పులకు లోనైయుండును. (బ్రహ్మాోండపురాణ కథకును దీనికిని 
బోలికలు సన్నగిల్లుటకు ఈ మౌఖికప్రసరణమే కారణము కావచ్చును. 
రేణుక సోదరులగు కార్తికరాజుల భార్యలు 'గొంతికాంతి లనియు, 
తండ్రి 'గిరిరాజినియు, తల్లి 'జమిళికాదేవి యనియు రేణుక యత్తగారు 
“'జలగన్న పార్వతి యనియు ఈ కథలలో గలదు. 


ఎల్లమ్మకథలను బాడెడి బవనీలు ఈ (క్రింది విధముగా 
(బ్రార్థన చేయుదురు:* 


“శరణూ శరణూ శరణే...ఓయమ్మ-శరణన్న వినవే మా మనవీ 


ఏ లోక మెల్లినావో... మా లోకమాత రావే 
శిరసుదే శివపూజా E అరితిదే గవళపేరూ 

నీ యరితి గవళపేరూ » నాయరితి నెయ్యవమ్మా 
కొట్రాము కోటమ్మా ఓ యమ్మ- ఒప్పెన తల్లివే శారదాంబా ఏమి 
కడపా కుమారెమ్మా ,»,  కాపాడిరక్తించు A 
అమ్మ నీ పుట్టిల్లూ A అశోక వనమమ్మా " 
తల్లి నీ పుట్టిల్లూ M తామరాకుల్లోను A 
అమ్మ-తూరుపూ రాజుల్నే ,, తూలనాడీనావే a 
అమ్మ-పడమటా రాజుల్నే ka పట్టి SETS క 
ముందొచ్చే రాజుల్ని ji మూల గలిపీనావెే M 
ఎనకొచ్చే రాజుల్ని » ఏట గలిపీనావే” gi 


1.1. జలగన్న పార్వతి కథ: - 


నాకు లభించిన పరశురాముని కథాచక్రమున నిది మొదటి 
వీరగాథ. సుమారు 1500 పంక్తుల కథ. జలగన్న పార్వతి 
పరశురాముని నాయనమ్మ. ఈమె మహాపతివ్రత. అత్తగారైన 
నీమకాదేవికడ ఈమె పడిన కష్టముల కన్నీటి గాథయే యిందలి 
యితివృత్తము. ఈ జలగన్న పార్వతి భర్త VT MAD. ఇతనినిబట్టియే 
యీ కథాచక్రమునకు 'గౌతుపురాణిమని పేరు వచ్చినది. 


“రాజులకు కూడ మహారాజైనటువంటి రాజు ఇవళాంగిరాజు. 
ఆయన భార్య 'జమిళికాదేవి. ఆ దంపతులకు 'గిరిరాజు, జలగన్న 
పార్వతి” అని ఇద్దరు బిడ్డలు. ఆ ఇవళాంగిరాజు తోబుట్టువు 
“సీమకాదేవి'. ఆమెను రత్నమామునీశ్వరునకిచ్చి కల్యాణము చేసెను. 
వారి గర్భవాసనము సత్యగౌతుడనువాడు జన్మించెను...” ఇత్యాది 
వచనములతో నీ కథ ప్రారంభమగును. ఈ కథలో గేయభాగము 
కొన్నిచోట్ల అయిదు మాత్రల యావృత్తులు నాలుగొక పాదముగాను, 
మతికొన్నిచోట్ల మంజరీ ద్విపదలోను కొనసాగినది. మొత్తముపై నీ 
కథాచక్రమున గేయభాగము కన్న వచనభాగమే DAT నున్నది. 


భర్త చనిపోయిన తరువాత నీమకాదేవి తన అన్న ఇవళాంగి 
రాజు కూంతురగు జలగన్న పార్వతిని దెచ్చి కుమారుడు 
సనత్యగౌతునకుం బెండ్లిచేసెను. వివాహానంతరము నొనటి 
బాసికమును, చేతి కంకణమును విప్పంబోగా నవి రాలేదు. దానికి 
గారణమేమని సత్యగౌతుండు తల్లిని బ్రశ్నించెను. ఆమె తనకు 
దెలియదని (బ్రహ్మదేవుని యడుగుమనెను. ఆ బాలుడు 
(బ్రహ్మలోకమునకేగి (బ్రహ్మనడిగెను. ఆతని తండ్రి చేసిన గోహత్యయే 
అందులకు గారణమనియు, దానిని వదల్చుకొనుటకుC 
గాశిక్షేత్రమునకుం బోయి తపస్సు చేయుమనియు (బ్రహ్మ చెప్పెను. 
సత్యగాతుండు తిరిగి తల్లికడకు వచ్చి, భార్యను తల్లికప్పగించి, తాను 
తపస్సు చేసికొనుటకై కాశికి బోయెను. 


జలగన్న పార్వతిని ఆమె యత్త నీమకాదేవి కోడంట్రము పెట్టి 
పెక్కు బాధలకు లోనుజేసినది. ఏడు తోటలకు నీళ్లు పోయించినది. 
ఏనుగుశాలలు, గుట్టిములశాలలు తుడిపించినది. అన్నమడుగగా 
మాడు సంవత్సరములనుండి ముక్క్మిపోయిన పాతచోళ్ల అంబలి, 
పులిసిపోయిన మజ్జిగ, దుగ్గలికూర నంజుతోం బెట్టినది. జలగన్న 
పార్వతి, అత్తపెట్టు కష్టముల కోర్వలేక, తండ్రిని భర్తయగు VITI 
మనమునం దలంచుకొని దుఃఖించినది. భర్తను ప్రార్థించి 
నిద్రపోయినది. 


కాశిలోం దపము చేయుచున్న సత్యగాతునకు భార్య 
ఆక్రందనము వినిపించినది. అతడు అచటనున్న మునులను 
దనయింటి కిం బోవుటకు అనుజ్ఞనిండని కోరెను. బ్రహ్మకోడి 
కుయ్యకుండా, కారుకోళ్లు కుయ్యకుండా, ఊరకోళ్లు కుయ్యకుండా 
నీవు తిరిగి యికృడకు రావాలి. లేకపోతే నిన్ను రానివ్వము” అనినారు 
మునీశ్వరులు. ఆ నియమమున కొడంబడి అర్ధరా్రివేళ SC 
డు గుజ్జమెక్కి ఇంటికి వచ్చెను. భార్య గాఢనిద్రలో నున్నది. ఎంత 
లేపినను లేవలేదు. ఆమె నిద్రించుచుండగానే అతండు ఏకాంతమాడి”, 
Voss విభూతివండ్ను వ్రక్కలోనుంచి, తిరిగి కాశికి 
(బ్రయాణమయ్యెను. కాశికి గొంచెము దూరమున నున్నప్పుడే 
కారుకోళ్ళు కూసినవి. అందుచే మునులు కోపించి, సత్యగాతుండు 
తన భార్యాపుత్రులను మబచిపోవునట్లుగా శాపమిచ్చిరి. 


శక్తి కథాచక్రము 189 


ఇట జలగన్న పార్వతి మిక్కిలి యాకలితో లేచి, ప్రకృలోనున్న 
విభూతిపండ్లను భక్షించినది. ఆమెకు 'వేపకాయంత గర్భము వెన్నున 
నేర్పడి అండమందు పిండములు తిరిగి”, తొమ్మిది గడియలలోం 
(బ్రసవించినది. “జమదగ్ని యను మగపిల్లవాండును, 'గొంతి యను 
ఆడుపిల్లయుం గలిగిరి. ఆమె తన పాతివ్రత్యమునకు భంగము 
కలిగినదని భయపడుచుండగా ఆకాశవాణి జరిగిన సత్యమును 
జెప్పినది. తన భర్తవలననే తానా సంతానమును గంటినని తెలిసికొని, 
జలగన్న పార్వతి మిక్కిలి సంతసించెను. 

సత్యగాతుండు అర్ధరాత్రివేళ భార్యమేడకు వచ్చుట నెవ్వరును 
గాంచలేదు. అందుచే అమ్మలక్కలు ఆమెను ఆడిపోసికొనుచుండిరి. 
అత్త నీమకాదేవికి ఈ విషయము తెలిసి మిక్కిలి కోపించి, కోడలిని 
దూషించినది. జలగన్న పార్వతి యెంత చెప్పినను అత్త వినలేదు. 
కొన్ని కఠినములగు ప్రయాణములును సత్యములును జూపుమని 
కోరినది. ఉడికిన అన్నమును వెదచల్లి So (వరియాకు) ను 
బుట్టించుమనెను. ఏడు సముద్రముల మధ్యగల “జీవిగడ్డినుండి 
గన్నేరుపూలు తెమ్మనెను. బెల్లము వండెడి పెద్దపెనములో ముప్పందుమ 
నూనెపోసి కళపెళ కళపెళ మరగించి, అందు బిడ్డలిరువురను 
పడవేయుమనెను. వేయికళ్ల జల్లెడను (Paris నల్లించి 
కోడలికిచ్చి, ఆ జల్లెడతో సముద్రమునుండి ఒక్కచుక్క తొణకకుండ 
నీళ్లు తెమ్మన్నది. మహాపత్రివ్రతయగు జలగన్న పార్వతి యీ కఠిన 
పరీక్షలనన్నిటిని గడచి గట్టెక్మినది. అయినను నీమకాదేవి నమ్మలేదు. 
అత్తయొద్ద బాధలు పడుటకన్న భర్తదగ్గబ కేగుట మంచిదని తలంచి 
జలగన్న పార్వతి తన యిరువురు బిడ్డలను దీసికొని కాశికిం బోయినది. 


ST MAD మునులశాపముచే భార్యను బిడ్డలను గుర్తించ 
లేకపోయెను. తల్లివలెనే యాతండును గొన్ని ప్రమాణములం జూపుమని 
కోరెను. తన్నంటకుండ ముట్టకుండ తిరిగి బిడ్డలను గనుమనినాC 
డు. ఆ పతివ్రత బ్రహ్మను (er809, తన కురులను జడలుగా నల్లి, 
జడకు మున్నూరుకోట్లుగా నాలమందవలె, గొజ్జిలమందవలె కని 
వదలివేసినది. ఆ బిడ్డలు ఆకలిబాధ కోర్వలేక సత్యగౌతుని బీడింపం 
(బారంభించిరి. సత్యగాతుండా 260 పీడను భరింవలేక, 
వారినందజను మాయముచేయుమని భార్యను కోరెను. “కొమ్మకు 
కోటివేల పక్షులు కండు” అని ఆమె ఆ పిల్లలను శపించినది. 
ఇంతచేసినను భర్త ఆమెను విశ్వసింపలేదు. “ఎంచిన ఎల్ల గుజ్బ్జములు” 
పూన్చిన రథములో 'నామ్రమార్గము'న దాను బోవుచుండ, నామె 
వబీడ్డలిర్వుర నెత్తుకొని, భూమిపైంబడు నా రథచ్చాయల ననుసరించి 
పరుగెత్తి రావలెనని శాసించెను. జలగన్న పార్వతి యందుల 
కంగీకరించెను. ఆమె భర్త రథచ్భాయననుసరించి పరుగిడుచుండెను. 

మార్గమధ్యమున నిథెరాగుంలనంబడం సాధంవులు, 
భూమార్గమునంబోవు జలగన్న పార్వతిని వస్రదానమడిగిరి. ఆమె తన 
చీరను జింపి దానమిచ్చినది. తరువాత ఆ సాధువులు ఆకాశ 


మార్గమున బోవుచున్న సత్యగాతుని అన్నదానమడిగిరి. అతండు 
వారికేమియు సమాధానమీయక వారిపైనుండి రథమును ద్రోలెను. 
ఆ నియోగులకు గోపమువచ్చి, భవిష్యత్తులో సత్యగౌతుని కోడలు 
రేణుక యను మావురాల యెల్లమ్మ వచ్చి ఆతనికి నమస్మరించిన 
వెంటనే యాతని కన్నులు (ప్రేలిపోవునని శపించిరి. 


జలగన్న పార్వతియు నామెభర్తయు మటికొంత దూరము 
పోవుసరికి, నచ్చట కోటివేలమంది మునీశ్వరులు సత్యగౌతుండిట్లు 
భార్యను బాధించుటను జూచి సహింపలేక, ఆతనిని బరీక్షింపనెంచి, 
రథమునకడ్దువచ్చి యిట్లనిరి: “చినవాడా, నీకు మూడు సోలల 
కొట్టలిస్తాము. పొయిమీద మంగళంపెట్టి ఆ Pew వేపాలి. వేపిన 
కొట్టలు విత్తనాలు చల్లాలి. మొక్కలు మొలిపించాలి. ఆకు తీయించాలి. 
ఊడుపు ఊడిపించాలి. పండించాలి. కొడవళ్లతో కోయించాలి. కుప్పలు 
వేయించాలి. అది నూర్చించాలి. దంపించాలి. అన్నము వండాలి. 
ఏడుగడియల్లో నీళ్లన్నవారికి నీళ్లు, పాలన్నవారికి పాలు, పప్పన్నవారికి 
Sp వడ్డిస్తేనే నీ రథం వదులుతాము”. 

సత్యగాతు డీ పని చేయలేక ఉసూరుమనుచు వెనుకకు 
బోవుచుండెను. భార్య ఆ విషయమును (గహించి, తాను ఆ సత్యమును 
జూపుదునని భర్తచే నా ప్రమాణము నొప్పించినది. కొట్టిలు పండించి, 
అరచేతిలో వంటలు చేసి మునులకు వడ్డించినది. ఆ మహాపతివ్రత 
శక్తికి మునులు సంతనించి ఆ దంపతులకు శాపవిముక్తిని 
(బసాదించిరి. 


సత్యగాతుండు భార్యాపుత్రులను గుర్తించినాండు. తన తల్లి 
పెట్టిన కష్టములకుC జింతించి, తన్ను మన్నింపుమని భార్యను వేం 
డుకొనెను. సతీపతులిర్వురును కాశినుండి తమ గృహమున కేతెంచిరి. 
మార్గమధ్యమున అత్తగారు SI), యిక్మట్లకు లోనుజేసినదో అన్నిటిని 
జలగన్న పార్వతి భర్తకెటతిగించెను. సత్యగాతుండు తన తల్లిపై మిక్కిలి 
కోపించి, ఆమెతో మాటాడుట మానివేసెను. జలగన్న పార్వతియే 
గృహమునకు సర్వాధికారిణియెనది. ‘నీవు నేర్చిన విద్యయే? యన్నట్లు 
అత్తగారిచేత పనులు చేయించుకొని, యింత జొన్నపిండి అంబలి 
పోయసాగినదంట. కథాంతమునం గోడండ్రను బాధించు అత్తల కొక 
చక్కని నీతి చెప్పబడినది. 


1.2. రేణుకా కల్యాణము: - 


దీనికి రేణుక రాయబారిమను నామాంతరమున్నది. 
సత్యగాతుండు జలగన్న పార్వతుల పుత్రుండు “జమదగ్ని. ఈ జమదగ్ని 
తన మేనమామయగు గిరిరాజు కూతురు రేణుక లేక మావురాల 
యిల్లమ్మను వివాహమాడుట యిందలి కథావృత్తాంతము. గేయము 
వచనము కలిపి సుమారు 1300 పాదములున్నవి. 

“విద్యాబుద్దులు, చదువు సాధనములు, టక్కుటమారు, గజకర్ణ 
భూకర్ణ ఇం[ద్రజాల మహేంద్ర జాలములు తెలిసినవాడు A)”. 
అతనికి బెండ్లియీిడు వచ్చినది. తల్లిదండ్రులాతనికి బెండ్లిసేయ 


190 తెలుయగు వీరగాథా కవిత్వము 


నిశ్చయించిరి. జలగన్న పార్వతి అన్న గిరిరాజు. అతనికి రేణుక 
యను EACH గలదు. ఆమెను నిశ్చయించి రమ్మని భర్తను 
పంపినది జలగన్న పార్వతి. సత్యగాతుండు గిరిరాజు నగరికి వెడలి, 
ఆతని పుక్రికయగు మావురాల యెల్లమ్మను దన కుమారునకిచ్చి 
పెండ్లి సేయుమని కోరెను. గిరిరాజునకు రేణుకతోపాటు 
“శాత్రవీరార్డునుండు (కార్యవీర్యార్డునుండు) మున్నగు పుత్రులు పెక్కురు 
గలరు. అతండు శాత్రవీరార్ణునితో నాలోచించెను. శాత్రవీరార్డునుం 
డు తన అక్క రేణుకను జమదగ్నికిచ్చుట కంగీకరింపక, మిక్కిలి 
కోపించి, సత్యగౌతు నవమానించెను. పుత్రుననుసరించి గిరిరాజుకూడ 
“ఇంటింటికి తిరిగి ఆరు మూడు గింజలు అడుకుునే ముసిలి 
బ్రాహ్మణోత్తమునికైనా ఇచ్చి పెండ్లి చేస్తాను కాని నీ కుమారునికై నా 
కూతురు ISO” అని SET HIS జెప్పెను. సత్యగౌతుండు 
“కొట్ట ఎన్నులాగ కొనమాడి పోయి” తిరిగి వచ్చెను. తరువాత జలగన్న 
పార్వతియే స్వయముగా బయలుదేరి పుట్టింటికి జేరి అన్న నడిగినది. 
కాని ప్రయోజనము లేకపోయెను. ఆమెయు నవమానముతోం దిరిగి 
రావలసివచ్చెను. 


తల్లిదండ్రుల యవస్థను జూచిన జమదగ్ని తానే స్వయముగా 
బోయి, గిరిరాజు కూంతురు రేణుకను దెచ్చి వివాహమాడుదునని 
చెప్పెను. తనకు మూండు వస్తువులు తెచ్చి యిండని తల్లిదండ్రులను 
గోరెను. 'వాగించుకొనేందు కొక గంట, ఊదేందు కొక శంకు, 
తొడుక్కునేందు కొక మాయకుంచుల బొంతి- ఈ మూండును దేవేంద్ర 
లోకమున గలవంట. జలగన్న పార్వతియు సత్యగాతుండును 
దేవేంద్రుని కడకేగి, పదివేల వరహాలకు ఆ వస్తువులను గొనితెచ్చి 
పుత్రునకిచ్చిరి. తల్లి కుమారుని దీవించి, అచ్చయావుల పాలతో నెసరు 
పెట్టి, పాలు బియ్యముతోం బరమాన్నము వండి, కారరంటి చెట్టుయొక్క 
ఆటుమూరలాకులో భోజనముపెట్టి, “పరమాన్నము, నవకాయ పిండి 
వంటలు, నాలుగు రుచులుగల పదార్థములతో అన్నము మూటగట్టి, 
కుమారుని 'రేణుకాపురి పట్టణమునకు బంపినది. 


జమదగ్ని మునివేషముతో రేణుకాపురి పట్టణమును బ్రవేశించి, 
జోలిలోని విభూతి గోరెడు తీసి, జపించి, పట్టణములో జల్లెను. 
అప్పుడు రాత్రి తొమ్మిది పది గంటల సమయము. కాని జమదగ్ని 
విభూతి మహిమచే నప్పుడే పట్టణము తూర్పు తెల్లవారినట్లుగాం 
దెల్లవారిపోసాగినది. “ఇదేమిటీ? సందకాడే తెల్లారిపోయిందేమి?” అని 
పట్టణవాసు లందబును ఆశ్చర్యపడుచుండిరి. గిరిరాజు పండితులను 
బిలిచి ఆ వైపరీత్యమునకుC గారణమడిగెను. పండితులు కవిలికట్టలం 
జూచుచుండగా జమదగ్ని వారికింగూడ (భ్రమను గలిగించెను. అందుచే 
వారిట్లు చెప్పిరి: “ఈ రాత్రి పెళ్లిళ్లు అవాలట. అందుకని సందకాడే 
తెల్లారింది. పెళ్లీకానివారికి పెళ్లి అవాలి ఈ వేళ. పెళ్లి అయినవారికి 
కూడా పెల్లీ అవాలి.” 

పట్టణములోని పజలందటును ఆ రా(త్రి పెండ్లిండ్లు 
చేసికొనవలెనని గిరిరాజు చాటింపించెను. ఒక్క గిరిరాజు కూంతురుం 


మావురాల యెల్లమ్మ తప్ప తక్కిన వారందజును బెండ్లిండ్లు చేసికొనిరి. 
అప్పుడు జమదగ్ని కుష్టరోగముతో బాధపడుచున్న జుగుప్పావహమగు 
ముసలిజోగి జంగమయ్య వేషమును ధరించెను. ఆ వేషముతో నొక 
ముసలమ్మ యింటికి వెడలి, ఆమె సహాయముతో గిరిరాజు 
గృహమును గుర్తించి ఆ యింటికి వెళ్ళీ భిక్షమడిగెను. పెండ్లికాని 
యువతులచేతి భిక్షమును మాత్రమునే (గహింతునని చెప్పెను. 
అప్పుడు అవివాహితయైన రేణుక భిక్షమును వేయవచ్చినది. ఆమె 
భిక్షమును వేసి వెనుదిరిగిపోవుచుండగా జమదగ్ని ఆమెపై తన 
జోలిలోని విభూతిని గోరెడు తీసి జపించి చల్లినాండు. ఆమెకు 
వెల్ళీవికారము లెక్కువైపోయినవి. తాటాకిండ్లు పీకివేయుట, 
తోటివారిని జుట్టుపట్టుకొని పీకుట, యిండ్లకు నిప్పుపెట్టుట మొదలగు 
పిచ్చిపనులు చేయుచుండెను. ఆమెనొక చీంకటింటిలోం బడవైచిరి. 
ఎందజు వైద్యులు వచ్చి చూచినను ఆమె పిచ్చి కుదరలేదు. 


ముసలిజోగి జంగమయ్య వేషములోనున్న జమదగ్ని ఒక 
ముసలి సిపాయితోం దాను రేణుకపిచ్చి కుదిర్చెదనని చెప్పెను. ఆ 
సిపాయి యీ జంగమయ్య నొక SEST బెట్టుకొని రాజుగారి 
దగ్గబికుం దెచ్చెను. రేణుకపిచ్చి కుదిర్చినచో నేదియడిగినను నిచ్చెదనని 
గిరిరాజు వాగ్గానము చేసినాయడు. ఈ ముసలి జంగమయ్య సంతసించి, 
విభూతిని జల్లి యామె రోగమును గుదిర్భెను. ఏమి కావలెనని 
గిరిరాజడుగగా ఆమెను తనకిచ్చి పెండ్లిచేయుమని కోరెను. ఆడినమాట 
తప్ప్రుటకిష్టములేక గిరిరాజు అందులకు అంగీకరించెను. మంగళ 
సూ(త్రమును గట్టంబోవుచు మాటువేషముననున్న జమదగ్ని 
చనిపోయినట్లు నటించెను. గిరిరాజు మిక్కిలి సంతసించి, ఆతనిని 
శృశానమునకు గొనిపొండని ఆజ్ఞాపించెను. శృ్మశానములో నతండు 
తిరిగి సజీవు(డై మరల గిరిరాజునొద్దకు వచ్చి, ఆతని కూంతురినిచ్చి 
పెండ్లిసేయుమని కోరెను. గిరిరాజు అయిష్ట్రముతోం బెండ్లిచేసి, ఆ 
ముసలిజంగమయ్యను బల్లకిలోం గూర్చుండంబెట్టి పంవుచు, 
మార్గమధ్యమునంగల చీకటి మామిడితోటలో నతనిని జంపి, తన 
కుమార్తెను దిరిగి తనయొద్దకు దెమ్మని భటులకాజ్ఞాపించెను. జమదగ్ని 
యీ విషయమును (గ్రహించి, చీకటి మామిడితోట వచ్చుసరికి తన 
గంట, శంకు, మాయకుంచుల బొంత తీసి మూటకట్టి, es 
తోటలోనికి 950330. జమదగ్ని సూర్యకాంతివలె మిలమిల 
మెజియునట్టి శరీరము కలవాండు- వ(జశరీరు(డు ఆయెను. అతని 
మేనికాంతితో నా చీంకటితోట యంతయు వెలిగిపోవుచుండెను. 
ఎల్లమ్మ ఆశ్చర్యముతో భర్తను కౌగిలించుకొనెను. పల్లకీ వెనుక 
వచ్చుచున్న గిరిరాజు మేనల్లుని గుర్తించి, సంతోషించి, తిరిగి 
రేణుకాపురి పట్టణమునకు దీసికొనిపోయి, వైభవోపేతముగాం 
బెండ్లిచేసి పంపెను. ఎల్లమ్మ అత్తవారింటికి వచ్చి, అత్తమామలకు 
నమస్మరింపంగా, మునుల శాపప్రకారము మామయగు SGT DI 
కన్నులు 'పెక్కున పేలిపోయినవి'. ఈ కథలో మధ్యన శారదవరుసలో 
నొకపాట, చివర నొక లాలిపాట యున్నవి. 


శక్తి కథాచక్రము 191 


1.3. పరశురాముని జననము: - 


గేయము వచనము కలిపి సుమారు 1700 3038. 
రేణుక పుత్రులకొజికై వ్రతములు చేయసాయాను. జమదగ్ని ఆమెపై 
కోపించి తపస్సుచేసికొనుటకై పోవ నిశ్చయించుకొనెను. రేణుక 
మందరాధ్రి కడ కొజ్బ్జచేనును వేసి, దానికి జమదగ్నిని కాపుంచెను. 
జమదగ్ని ఆ కొట్బచేను దగ్గజి తపస్సు చేసికొనుచుండెను. ఆ 
తపమునకు మెచ్చి బ్రహ్మ అతనికొక కామధేనువును బహూకరించెను. 

రేణుక సంతాన ప్రాప్తికై వెలిగొండలోనున్న సిద్దులు సుభోగులు 
మున్నగువారిని గొలిచెను. తన తొలిచూలు పంటను వారికాహారముగా 
నిత్తునని మొక్కుకొనెను. ఇట్లు చేయంగా నామెకు 'జంపన్నరాజు 
అను పుత్రుండు కలిగెను. అతడు సిద్దుల గండమునం బుట్టినాడని 
పురోహితులు చెప్పిరి. 'ఎట్లైనను నీ బాలుడు సిద్ధులకు బలికావలిసిన 
వాండే” అని రేణుక పుత్రుని నిర్లక్ష్యము చేసి అరణ్యములోం 
బాబవైచెను. అల్లిపండ్లు, వాకపండ్లు తినుచు నా బాలుడు 
(బ్రతుకుచుండెను. మతిమూండేండ్లకు “పాపేరు KSK అను కూం 
తురు పుట్టెను. ఆమె మేనత్తల గండముతోం బుట్టినదని పురోహితులు 
చెప్పిరి. పుట్టింటిపై మక్కువగల రేణుక తన తమ్ముడగు 
శాత్రవీరార్డునునకుం దెలియజేసెను. అతండు pe వచ్చి, 
కోపముతో గవరమ్మ నాకాశమున కెగురవేసెను. ఆ బాలిక 
శుక్రమండలములోని కెగిరి, తిరిగి క్రిందపడంబోవుచుండగా దారిలో 
నొక జటాయువు ఆమెను రక్షించి, మోకాలి పర్వతముపైంగల ఒక 
“పులివండిలోం బాబవైచెను. అచటి పులియే గవరమ్మను బెంచు 
చుండెను. తరువాత విష్ణుమూర్తి దుర్మార్గులగు కార్తికరాజులను 
జంపుటకు రేణుక గర్భమునం బరశురాముండుగా జన్మించెను. అత 
డు ఏడు నెలల గర్భస్థ శిశువుగా నుండంగా కార్తికరాజులు వేంటకై 
యడవికింబోయి జమదగ్నివలన సత్మృతులై, కామధేనువును గొనిపోవ 
నుంకించిరి. జమదగ్ని వారి నడ్డగించెను. శాగత్రవీరార్ణునుండు 
కోపించి, 283589 కొనగోరు నేబది యామడలు పెంచి, యా 
గోటితో జమదగ్ని శిరముత్తరించెను. 


తొమ్మిదవ నెలలో బరశురాముండు జన్మించెను. అతండు 
పుట్టిన వెంటనే బ్రాహ్మణోత్తములు రేణుకతో నిట్లనిరి: “అమ్మా, ఈ 
పిల్లవాడు నీ తమ్ములు కార్తికరాజుల గండంచేత జన్మించాడు. వీడు 
ఎడలేక ఏడునంవత్సరాలు (PIN OH నీ కన్నవారిని 
కాల్చివేస్తాడు. నీ పుట్టింటివారిని బూడిద చేస్తాడు. నీ కన్నవారి 
పట్నంపై కాకులు గద్దలు ఆడిస్తాడు”. ఈ మాటలు విన్న రేణుక 
పుట్టింటి వారి పైంగల యభిమానముచే బరశురాముని అరణ్యములో 
వదలివేసెను. పరశురాముడు అరణ్యమున నొక సరస్సులో 
బెరుగుచుండెను. ఇట్లు రేణుక SS కన్నవారి కాసించి, ముగ్గురు 
బిడ్డల్ని కని, మూడు తెన్నులుగా చేసి పారేసింది”. 

గవరమ్మనివసించు “పులివండి క్రమముగా “పులిరాజు 
పట్టణముిగా మాటిను. తన తమ్ముండు చెబువులో నున్నాడని 


తెలిసికొని, గవరమ్మ ఆ చెబువు కడకుంబోయి, తమ్ముని బయటకు 
దీసి, అల్లారు ముద్దుగా బెంచుచుండెను. 


పరశురాముం డొకనాడు ఆటలలో బరులచేం బరిహసింపం 
బడి, తన తల్లిదం[డ్రులెవరో తెలిసికొనంగోరి అక్కను నిర్భంధించెను. 
గవరమ్మ యెంత వారించినను అతడు వినలేదు. అందుచే నామె 
యెబుకలవేషమును బూని, బాలుడైన పరశురాముని జోలిలోC 
గట్టుకొని, తమ తల్లి మావురాల యెల్లమ్మ వసించు కలంకారి మేడికు 
వెడలెను. గవరమ్మ తన తల్లికి JENS చెప్పుచు కుడిచెయ్యి పట్టుకొని 
గుభేలుమని నవ్వించింది; ఎడమ చెయ్యి పట్టుకొని ఏడు గడియలు 
ఏడిపించి వదిలింది”. ఇట్లు ఎజుకత వేషముతో గవరమ్మ పరశు 
రామునకు దమ తల్లి ముఖమును జూపి, తండ్రి జమదగ్ని పట్టిన 
చందద్రహారాల కత్తిని పరశురామునకిచ్చి, పిమ్మట నిర్వురును 
బయలుదేరి తమ పులిరాజు పట్టణమునకు బోవుచుండిరి. 


1.4. పరశురాముని యుద్దము: = 


ఇది యీ గాథాచక్రములోనికెల్ల పెద్దగాథ. సుమారు 2200 
పంక్తులు కలది. ఎజుకలవేషమున తల్లిమేడకు వచ్చిన గవరమ్మ, 
తన తమ్ముడు పరశురాము నెత్తుకొని తిరిగి తాము నివసించెడి 
పులిరాజు పట్టణమునకు బోవుచుండెను. మార్గమధ్యమునం దమ్ము 
డు బడలిక చెందగా నొకచెట్టున కూయలవేసి, పరశురామునందు 
బరుండంబెట్టి జోలపాట పాడుచుండెను. ఆ పాట గాలివాటున 
కార్తికరాజులకు వినంబడంగా వారు పరశురాముని జంపుటకై దండెత్తి 
వచ్చిరి. గవరమ్మ నిద్రపోవున్న తమ్మునెత్తుకొని పాటిపోయెను. 


తరువాత మటియొక (ప్రదేశమున గవరమ్మ నిద్రపోయెను. 
పరశురాముడు ఆమెకు దెలియకుండ మేనమామల దగ్గబికుC 
బోయెను. వారితో బొంగరాల పందెము, కోడిపందెము, పొట్టేళ్ల 
పందెము, ఉక్కుగోతాము పందెము, పిడిగుద్దుల పందెము- 
మొదలగునవి యాడి గెలిచెను. తరువాత వారిని కికురించి, 
అక్నయున్న తావునకు వచ్చెను. ఇరువురును దమ పట్టణమునకేగిరి. 


బాలుండగు పరశురాముడు దినదినాభివృద్ధి నందుచుండెను. 
తనతోంబోరాడెడి వారెవరును లేక, యెగిరి భూలోకముతోం 
గుస్తీపట్టుచుండెను. అట్లు చేయుచున్న బాలుని తల్లి యెల్లమ్మ చూచెను. 
పరశురాముడామెను గుర్తించి, మటింత బలాభివృద్ధికై ఆమె 
యొడిలోనికి దుమికి బలవంతముగా నామె చనుబాలు కుడిచెను. 
తరువాత తన SOBI జూవుమని తల్లిని నిర్బంధించెను. 
చనిపోయినాడని చెప్పగా ఆ చనిపోయిన PO జూపుమని తల్లి 
నరణ్యమునకుం గొనిపోయెను. కాని యెల్లమ్మ అతనిని మోసగించి 
వెనుకకు మటిలెను. పరవురాము(డు తన తండ్రి హత్య ION 
బడిన (ప్రదేశమును గుర్తించి, అట పిండప్రదానము చేయుటకై 
అన్నమును వండుచుండగా, నా యన్నమునుండి జమదగ్ని 
యుద్భవించెను. värd కార్తికరాజులు తన్ను జంపిరని చెప్పెను. 


192 తెలుయగు వీరగాథా కవిత్వము 


పరశురాముడు తండ్రిని మూటగట్టి భుజమున వైచుకొని, తిరిగి 
తల్లిదగ్గబికు వెళ్లి, పుట్టింటి పై బక్షపాతమును జూపెడి యామెనుండి 
దీవెనలు పొంది, అక్క యొద్దకు బోయెను. అక్మనుండి, పితృపితా 
మహులనుండి దీవెనలు, బాణములు స్వీకరించి, జాలారి తమ్మన్న 
తోడురాంగాం SJG గలసి మేనమామలపైకి యుద్ధమునకు 
వెడలెను. 

మేనమామలగు కార్తికరాజులకుం SSAB మూలమున 
రాయబారములు నడిపి, యుద్ధము (ప్రారంభించెను. మేనమామలలోం 
జిన్నవాండగుఎ విచిత్రవీరరాజు దొంగదెబ్బ కొట్టంగాం, బరశురాముం 
డు మూర్భపోయెను. జాలారి తమ్మన్న వెంటనే యింటికి వెడలి 
గవరమ్మతోం జెప్పెను. ఆమె తాతలనుండి సంజీవిని గ్రహించి ఇచ్చెను. 
దానితో బరశురాముండు 538, విచిత్రవీరరాజును జంప 
బోయెను. అంత జమదగ్ని కుమారుని వారించెను. ఏలన, 
నిదివజిలోం గార్తికరాజులలోం బెద్దవాండగు శాగత్రవీరార్షునుండు 
జమదగ్నిని KOHL, నీ విచిత్రవీరరాజు బావగారికి భక్తితో దహన 
క్రియలు చేసెను. ఆ యుపకారమును మనసునందుంచుకొని, 
జమదగ్ని అతనిని జంపవలదని పరశురాముని గోరెను. తం(డ్రికోరిక 
ననుసరించి పరశురాముడు విచిత్రవీరరాజును వదలివేసెను. తక్కిన 
మేనమామలందజణిని సంహరించి, వారి తలలు తన రథమునకు 
దోరణములుగాం గట్టుకొని తల్లి యెల్లమ్మ దగ్గబికు వచ్చెను. ఇట్లు 
పరశురాముండు తల్లిదండ్రులకు శుభములు కూర్చి, అక్కను అన్నను 
వారికప్పగించి, తాను చీంకటికోనలోం బికిలిపిట్టల వేటలాడుటకు 
బోయెను. 


1.5. గవరమ్మ గాజులు: - 


నేను సేకరించిన మౌఖికగాథలలో నిది యైదవది. ఇది 
సుమారు 1200 పాదములున్నది. దీనికి గొంతెమ్మకథి యనియు 
నామాంతరము గలదు. 


రేణుకకూంతురు గవరమ్మ “'యీడేరి యింట 58058” 
జంపయరాజు, జమదగ్ని పరశురాముడు ఆలోచించి, ఊరుబయట 
అడవిలో లకృసిరిమేడ కట్టించి, అందు గవరమ్మ నుంచిరి. ఏడుగురు 
దాదుల నామె దగ్గబినుంచి, మగవాని గాలి తగులరాదని కట్టడి 
చేసిరి. 

కార్తికరాజులలో నాడు దయతలంచి విడిచిపెట్టంబడిన 
aas వీరరాజునకు ఏడుగురు కుమారులుండిరి. అందు 
కడసారపువాండు “కార్తిక మల్లండు”. ఇతండు అవివాహితుండు. 
వీరందబును గోనెలకోటను గట్టుకొని పాలించుచుండిరి. విచిత్ర 
వీరరాజునకు “సిద్ధమా సెట్టి యని మటియొక పేరున్నది. ఇతని భార్య 
“తరిదేవి'. వీరిరువురును దమపుత్రుండు కార్తిక మల్లనికి, రేణుకాదేవి 
పుక్రికయగు గవరమ్మను బెండ్లి సేయం దలంచి, రేణుకాపురి 
పట్టణమునకు వచ్చిరి. 


ఇక్కడ యెల్లమ్మ తన పెద్దకుమారుడగు జంపయరాజునకు 
“జంగపువారి చేడె” నిచ్చి పెండ్లిచేసెను. గవరమ్మను లక్షసిరమేడలో 
నుంచెను. గవరమ్మను కార్తిక మల్లనికిచ్చుటకు జంపయరాజును 
పరశురాముండును నంగీకరింపలేదు. అందుచే నామె నడుగవచ్చిన 
సిద్ధమాసెట్టి దంపతులు నిరుత్సాహముతో వెడలిపోవలసివచ్చెను. 


తల్లిదండులవలన విషయమంతయును (గహించిన కార్తిక 
మల్లండు ఏలాగుననైనను గవరమ్మను బెండ్లియాడ నిశ్చయించుకొని, 
“మరలగాజులు’ (మరులు TEA గాజులు) తయారు చేసి, గాజుల 
బత్తుని వేషమును ధరించి, ఏడుపుట్ల గాజులు భుజమున వైచికొని, 
రేణుకాపురి పట్టణమునకు వచ్చెను. గాజుల కేకను వినిన గవరమ్మ 
తన తల్లి యెల్లమ్మను గాజులు కొనిపెట్టుమని బలవంతము చేసెను. 
ఎల్లమ్మ వినలేదు. గవరమ్మ కోపించి లకృసిరిమేడకుం బోయి, 
అన్నాహారములు మాని భీష్మించుకొని యుండెను. Ape గొనక 
తప్పినది కాదు. ఆ మాయాగాజులబత్త్తుని లకృసిరిమేడకుం బంపినది. 


కార్తిక మల్లండు ఎల్లమ్మ అనుమతితో లక్షసిరిమేడకు వచ్చి, 
గవరమ్మకు మామూలు గాజులతోంబాటు “మరలగాజులు” కూడ 
తొడిగి, ఆమె మనసు 2898339. గవరమ్మకు ఆ మాయల గాజుల 
బత్తునిపై మరులు గ్రమ్మెను. ఆ nad గవరమ్మ నొక సంచిలో 
మూటగట్టుకొని, తిరిగి ఎల్లమ్మ దగ్గబికు వచ్చి, ధనముకూడ తీసికొని, 
వెడలిపోవుచుండెను. గవరమ్మయుం గార్తిక మల్లండును 
మార్గమధ్యమున నొక గచ్చగోరింత పొదకడ నాంగి, బడలిక తీర్చుకొను 
చుండిరి. 


ఈ వార్త జంపయరాజునకుC దెలిసి, “ఎంచిన ఎల్లగుట్ట్రము 
నెక్కి, ఆ మాయల గాజులబత్తుని వెంబడించెను. మార్గమధ్యమున 
నితండు శ్రమదీర నిద్రించుచుండెను. కార్తిక మల్లండు గవరమ్మ 
సలహాపై నిద్రపోవుచున్న జంపయరాజును మోసగించి, కాళ్లు చేతులు 
బంధించి, గుడ్డరాళ్ల పై బరమరయీడ్చి, ఆతని గుండెలపై నొక పెద్ద 
బండటజాతినుంచి వెడలిపోయెను. 

చీంకటికోనలోం బికిలిపిట్టల వేంటాడుచున్న పరశురామునకీ 
విషయము తెలిసెను. వెంటనే తన మైలపురి డేగను బంపి, 
జంపయరాజును రక్షించెను. పరశురామునకు అక్కగారిపై మిక్కిలి 
కోపము వచ్చెను. గోనెలకోటపై దండువెడలి, ఊరిబయట డేరాలు 
వేసెను. 

గవరమ్మ యాలోచన (ప్రకారము, సిద్ధమా సెట్టియు నాతని 
పుత్రులేడ్గురును భాగవతుల వేషములు వేసికొని, శిగలలో కోడికత్తులు, 
గాజుపెంకులు పెట్టుకొని పరశురాముని జంపవచ్చిరి. వారి 
మోసమును ముందుగనే మైలపురిడేగ కనిపెట్టి పరశురాముని 
SAO. ఆ మాయభాగవతులు వచ్చి పరశురాముని యెదుట 
భాగవత (ప్రదర్శనమీయంగాం, బరశురాముండు వారిని బంధించి, 
తలగొతిగి, గాడిదలపై నెక్కించి, పంపివేసెను. 


శక్తి కథాచక్రము 193 


తరువాత, పరశురాముండు సిద్ధమా సెట్టి పై కోపముతోం దన్ను 
బ్రేమించుచున్న సిద్ధమాసెట్టి పుత్రిక 'విధూలక్ష్మి'ని దెచ్చి హింసింపం 
దొడంగెను. ఇంక లాభములేదని గవరమ్మయే స్వయముగా వచ్చి 
తమ్ముని (బ్రతిమాలెను. పరశురాముడు వారినందబను క్షమించి, 
తనతోం జెప్పకుండ కార్తికమల్లనితో లేచివచ్చినందులకు గవరమ్మను 
మాలమాదిగల యిండ్లలో 'గొంతిదేవి” (గొంతాలమ్మ)/గాC బుట్టుమని 
శపించెను. కార్తిక మల్లండు “నందిగాడు'గాం బుట్టుననియు, 
నిరువురును మాలమాదిగలచేం గొల్వంబడుదురనియుం జెప్పెను. 
తన్ను (బేమించిన 'విధూలక్ష్మి”' బ్రాహ్మణులయింట జన్మించి 
నెలగంటునుండి అన్ని పండుగలలోను బూజింపంబడునట్లు 
వరమిచ్చెను. 


1.6. జంపన్న వెలుగొండ వెళ్లుట: - 


ఇది పరశురాముని కథాచ[క్రమున చివరిదిగా నున్నది. 
సుమారు 990 పంక్త్తులున్నది. 'వెలిగొండియే జానపద వ్యవహారమున 
వెలుగొండి అయియుండవచ్చును. లేదా 'వెలుగుకొండి (తూర్పు 
పర్వతము) అనునది 'వెలుగొండిగా మాతియుండవచ్చును. లేదా 
తెల్లనికొండి యను SENDS వెలిగొండిగా వ్యవహరింపంబడుచు 
నదియే “వెలుగొండి యనియు నుచ్చరితమగుచుండవలెను. 
జానపదులలో 'వెలిగొండి, Remo అను రూపములు రెండును 
గలవు. 

గవరమ్మ గోనులకోటలో భర్త కార్తిక మల్లనితో సర్వసుఖము 
లనుభవించుచుండెను. జంపయరాజు తన భార్య 'జంగపువారి చేడెతో 
సుఖముగానుండెను. పరశురాముడు చీకటికోనలోం బీకిలిపిట్టలను 
వేంటాడుచుండెను. ఇట్లుండ, నొకనాండు రేణుకకుం దన (మొక్కుబడి 
విషయము జ్ఞప్తికి వచ్చెను. తనకు సంతానము గలుగక పూర్వము 
వెలిగొండపై నున్న సిద్దులకు సుభోగులకు౯ దన ప్రథమ సంతానమును 
బలిదానమిచ్చెదనని (మొక్కుకొన్నది. ఇప్పుడు జంపయరాజు నేరీతిగ 
నైనను వెలిగొండకుం బంప6 ప్రయత్నించుచున్నది. వెలిగొండకుం 
బోయి అచ్చటి సిద్దులను సుభోగులను దమయింటికి యాగమునకై 
ఆహ్వానించి రమ్మని జంపయతోం జెప్పినది. అది పదునాల్లు 
సంవత్సరముల (ప్రయాణమగుటచే జంపన్న అంగీకరింపలేదు. 
అందుచే నీ జంపన్నను ఇంటి దగ్గబినే విషముపెట్టి చంపవలెనని 
ఎల్లమ్మ ప్రయత్నించినది. కాని జంపన్నభార్య ఆ విషయప్రయోగమును 
సకాలములోం బసికట్టి భర్తను రక్షించుకొనెను. ఇంటిదగ్గబనే యున్నచో 
నేదో విధముగ విషముపెట్టి తల్లి చంపివేయునని (గ్రహించి, 
అమాయకుండగు జంపన్న వెలిగొండకుం బోవ నంగీకరించెను. 

తల్లి ఎల్లమ్మ చేబియ్యము, గొడ్రాళ్లు, సూదులు- మున్నగు 
వానితో దారిబత్తెము కట్టి యిచ్చినది. ఏడుమూండు గండములు దాటి 
వచ్చుచున్న జంపన్నను భక్షింపుడని రేణుక అతని వీపుపై సిద్దుల 
కొక లేఖ వ్రాసినది. జంపన్న పయనమై పోవుచు దారిలో జెల్లెలు 


గవరమ్మకడ కేగెను. ఆమె యన్నగారి బత్తెము ఖర్చులను జూచి, 
తల్లి అకృత్యమునకుం జింతించి, అవన్నియు MeV, మంచి 
పదార్థములు కట్టి యిచ్చినది. వదిన 'జంగపువారి ESC జెప్పి 
ప్రయాణము కమ్మని అన్నకు నచ్చంజెప్పెను. అటనుండి జంపయ 
రాజు భార్యదగ్గబికు వచ్చెను. ఆమె వెలిగొండకుC బోవలదని యెంత 
చెప్పినను జంపన్న వినలేదు. అందుచే జంగపువారి చేడె తపస్వులగు 
తన అన్నలను బిలిచినది. వారు జంపయరాజు నాశీర్వదించి, ఆపద 
కలిగినప్పుడు తమ్ము, పరశురాముని, తమ చెల్లెలిని, గరవమ్మను 
దలంచుకొనుమని చెప్పి, జంపన్న DS రెండు విభూతిపండ్లు వేసిరి. 
ఆపద కలిగినప్పుడు పైవారిని దలంచుకొన్నచో జంపన్న కుడిచేయి 
ఆ విభూతిపండ్రపైకి బోవుననియు, నప్పుడా యాపద తొలగిపోవు 
ననియుం జెప్పిరి. 

జంపన్న వెలిగొండకు బ్రయాణమయ్యెను. అది పదునాల్లు 
సంవత్సరముల ప్రయాణము. “ఎంచిన ఎల్లగుజ్బము' నెక్కి జంపన్న 
బయలుదేరెను. ఎల్లమ్మ రెండు త్రాచుపాములను జంపన్న వెనుక 
బంపెను. అవి జంపన్నను కాటేసి వచ్చుచుండగా నతడు బావమజుం 
దులు చెప్పిన రీతిగా బరశురామాదులను దలంచుకొనెను. వెంటనే 
విషము నీరుగా మాలిపోయెను. జంపయరాజు కోపముతో దన్ను 
గజిచిన యా పాములను ఏడుముకృలుగా నజికి ముందునకు 
బయలుదేరెను. 

తరువాత, ఎల్లమ్మయే స్వయముగా బెద్దపులియె జంపన్న 
నడ్డగించినది. జంపన్న తన భార్యను, బావమటబందులను, తమ్ముని, 
చెల్లెలిని ప్రార్థించి, తాను రేచుగా మాజెను. పెద్దపులి పాటిపోయినది. 
పిమ్మట ఎల్లమ్మ ఎలుగుబంటి రూపమున వచ్చినది. జంపయరాజు 
అగ్గితుంటయినాండు. ఎలుగు పలాయనము చిత్తగించినది. ఇట్లే 
ఎల్లమ్మ జంపన్నకు మున్నూరుకోట్ల దొంగలగండమును, చెంచు 
గండమును సృష్టించినది. జంపన్న పరశురామాదుల బలముచే 
వానినన్నిటిని నధిగమించి, వెలిగొండ పర్వతమున కేగెను. 


వెలిగొండ పైనున్న సిద్దులు జంపయరాజు వీపుమీందంగల 
(Wes జదువుకొని, దాని ప్రకారమాతనికొక పక్షినిచ్చి, సంజీవి 
పుల్లను 37:99), వంటచేయుమనిరి. సంజీవివుల్ల తగిలి 
ఉడుకుచున్న మాంసము పక్షిగామాతీ యెగిరిపోయినది. సిద్దులు 
జంపయరాజుూను బట్టుకొని, గుండెలలో గునపములు దింపి చంపి, 
తలకోసి టాళ్లలోం బాటివైచి, శరీరమాంసమును గొంత భక్షించి, 
SEA యెండంబెట్టి, దానిని దీసికొని ఎల్లమ్మ కడకు వచ్చిరి. 


జంపన్న మరణముచేం జీకటికోనలోనున్న పరశురాముడు 
కలత జెంది, తన మైలపురిడేగను పంపగా, నది వెలిగొండకు 
వచ్చి జంపయరాజు శిరసును గుర్తించి, దానిని దీసికొనివచ్చి 
రేణుకాదేవి VRS బడవైచెను. ఆమె యా శిరసును, సిద్దులు 
తెచ్చిన యెండు మాంసమును SSD నొక VEES భద్రపబచెను. 


194 తెలుయగు వీరగాథా కవిత్వము 


సిద్దులు, సుభోగులు ఎల్లమ్మ యింట తమ భోజనమునకు 
బరశురాముండు పెంచుకొనుచున్న DEE కావలెనని కోరిరి. 
ఎల్లమ్మ యెంత చెప్పినను వారు వినలేదు. కడకామె యెబ్బతోటకూర 
కోసి వండమొదలిడెను. చీకటికోనలో(గల పరశురాముని కీ 
విషయము తెలిసి మహాకోపముతో నింటికి వచ్చెను. సిద్దులు 
సుభోగులు నడవిలోనికి బాలిపోయి యెండుటాకులు గప్పుకొని దాం 
గిరి. ఎల్లమ్మ ఊరిలోనికిం బాటిపోగా నెవరును నామె కాశ్రయమీయ 
రైరి. ఊరిబయటనున్న యొక మాదిగవాండు మాత్రము ఆమె 
వస్తువుల కాశపడి, ఆమెనొక తోళ్లగోలెములో దాంచెను. ఎల్లమ్మ 
వస్తువులను మాదిగవాని భార్య ధరించి దంపు దంపుకొనుచుండెను. 
పరశురాముడు తల్లిని తరుముకొనుచు మాదిగపల్లెలోనికి వచ్చి, 
దంచుచున్న మాదిగవాని భార్యను తన తల్లిగా భావించి, ఆమె శిరసు 
ఖండించెను. 


పరశురాముడు వెడలిపోయిన తరువాత, ఎల్లమ్మ తోళ్లగోలెము 
నుండి బయటకు వచ్చి, మాదిగవాని భార్యను (బ్రతికించి, ఇంటికి 
వచ్చెను. అప్పటికి బరశురాముండు కొంత శాంతించెను. ఇంటిలో 
సిద్దులు భోజనము చేసిన విస్తళ్లను జూచి, “ఇవి ఎవరు భోజనము 
చేసినవి?” అని తల్లినడిగెను. ఆమె సిద్దులు సుభోగుల విషయము 
చెప్పినది. పరశురాముడు DSC పాటిపోవుచున్న యా 
సిద్దులను సుభోగులను బట్టుకొని, నిప్పుపెట్టి వారు దాంగియున్న 
యెండుటాకుల నన్నిటిని అంటించి వేసెను. 

పిమ్మట పరశురాముడు తనయన్న జంపయరాజునుగుతించి 
తల్లిని బ్రశ్నించెను. రేణుక కొడుకునకు భయపడి, కోడలు జంగపువారి 
చేడె సహాయముతో బ్రార్థించి, మంత్రములు జపించి, అటకపై 
“పాణకిలోనున్న యెండుమాంసమునుండి జంపయరాజును 
(బితికించెను. పరశురాముడు అన్నను కౌగిలించుకొనెను. 
ఇరువురును గొంతసేపు దుఃఖించిరి. అప్పుడు పరశురాముడు, 
“అన్నయ్యా, మన తల్లి రేణుక 'పాడుగుళ్ల మారి, పంచంబు గుడిదేవి'- 
మంచిగుళ్లలో మన అమ్మ కాపురం ఉండదు. పాడైన గుళ్లలోనే 
ఉంటుంది. మన తల్లి యెదుట మనం (28855. నడు, వైకుంఠం 
పోదాం” అనెను. వెంటనే జంపయరాజు, పరశురాముడు, 
జంగపువారి చేడె, గవరమ్మ- వీరందజును వైకుంఠము చేరుకొనిరి. 


పైన 335 ఆజుగాథలును పరశురాముని కథాచక్రములోనివి. 
ఇవి మౌఖిక సంప్రదాయమున నున్న వీరగాథలు. గాథాకారుండు 
వీనినిదే క్రమమున బాడినాండు. పై కథలకు సంబంధించిన 
తాళపత్ర గ్రంథములు శ్రీకాకుళ మండలమున బొబ్బిలి, 
పార్వతీపురము, రాయగడ తాలూకాలలో మాదిగల యిండ్లలో 
విసారముగ లభించునని నాకు ఈ కథలను పాడి వినిపించిన కంట 
చిన్నయ్యదాసు తెలియంజేయుచున్నాండు. ఈ కథలను రచించినవారు 
శ్రీకాకుళ మండలములోని 'టొంపల బంటయ్య, వెజ్జల రామస్వామి, 


కుంచి కన్నయ్య, గురయ్యి మున్నగు జానపద కవులంట. 
విజయనగరము తాలూకాలో 'మరువాడి గ్రామమునకు జెందిన 
గర్భాం రామమూర్తిగారుకూడ నీ కథలు పదములుగా వాసినకవియని 
తెలియుచున్నది. 


1.7. ఎల్లమ్మ కథ:- 

ఇది తెలంగాణమున వ్యాప్తియందున్న మౌఖికగాథ. దీనిని 
పంబాలవారు పాడుదురు. ఈ కథను మెదకు మండలములోని 
“ఆర్నకొండి గ్రామమున 12-12-1954వ తేది రాత్రి పంబాల 
సర్వాయె (చొప్పదండి గ్రామము) పాడంగా, శ్రీమాన్‌ బి. మంగయ్య 
గారు సేకరించి 24-12-1954న డా॥ బి. రామరాజుగారికిC 
బంపిరి. రామరాజుగారి దగ్గజినుండి నేను దీనిని 12-6-1966న 
హైదరాబాదులో ట్రాసికొంటిని. ఇది సుమారు 840 పంక్తులున్న 
కథ. ఈ కథలో పాట, వచనము, కొన్ని దరువులు కూడ గలవు. 
ఇందు మజ్టిచెట్టుకథ, జమదగ్ని పుట్టుక, ఎల్లమ్మ జననము, ఎల్లమ్మ 
కల్యాణము, పరశురాముడు తల్లిని నబికుట, కార్తవీర్యార్జునుడు 
జమదగ్నిని జంపుట, అది పరశురామునకుC దెలిసి అతనిపై 
దండెత్తుట- అను కథాంశములున్నవి. 


తెలంగాణమున వ్యాప్తియందున్న యీ కథకును, నేను 
సేకరించిన మౌభఖికగాథధలకును సంబంధము లేదు. ఈ తెలంగాణపు 
కథ యెక్కువగా బ్రహ్మాండ పురాణము ననుసరించి యున్నది. ఈ 
కథను డా॥ రామరాజుగారు పూర్తిగా జర్చించియున్నారు (చూ. తెలు 
గు జానపదగేయ సాహిత్యము, పుటలు ౪౩౪-౪౪౦). నేను 
సంపాదించిన కథాచక్రమున జమదగ్ని తల్లిదం[డ్రులు 'జలగన్న 
పార్వతి, సత్యగౌతుండు” కాంగా, నిండు అహల్యాగాతము”లని 
యున్నది. వీరు కూడ నిజ జననీజనకులు కారు, పెంచుకొనినవారు 
మాత్రమే. ఈ అవహాల్యాగాతములు “ఎలిగొండ సలిగొండి 
పట్టణములను బాలించుచుండిరి. ఒకనాండు భగవంతుండు వచ్చి 
గాతముని ఎట్ట్జికొట్టిల సాహిత్యము (=స్వయంపాకము)ను కోరగా, 
గాతముండు SEID వేయుటకు యాదవుల 289 Ses8, అచట 
పుట్టలోనున్న పండైండు శిరస్సుల పామును జంపి, పాపము 
కట్టుకొనెను. ఇంకను మార్జాలహత్య, గోహత్య, (బ్రాహ్మణహత్య 
మున్నగునవి చేసి, ఆ పాపపరిహారార్థము దంపతులిరువురును 
సవ్తనముద్రములకుం బోయిరి. మార్గమధ్యమున నక్కల 
కూటమివలనంC బుట్టిన “జమదగ్ని యను బాలుని జూచి, ఇంటికి 
దెచ్చి పెంచుకొనసాగిరి. 


శివపురమును బాలించు శంకరుడు తన కూంతురగు 
రేణుకను జమదగ్నికిచ్చి పెండ్లిచేసి, “మైసమాపురము” నరణముగా 
నిచ్చెను. తండ్రిచేసిన పాపము జమదగిపాలికి రాయగా, దాని పరిహారార్థ 
మాతండు తపస్సుచేయుటకై పోయెను. ఒకనాండు రేణుక భర్తను 


శక్తి కథాచక్రము 195 


జూడంగోరి, బోనము వండి, అలంకరించుకొని పయనమయ్యెను. 
ఆమె వలన జమదగ్నికిం దపోభంగమగునని భగవంతుడు 
మార్గమధ్యమున ముగ్గురు పసిబిడ్డలను సృజించెను. వారు రేణుకను 
అన్నమడిగిరి. వారికి అన్నము పెట్టకుండ ఎల్లమ్మ భర్తకడ కేగెను. 
ఆ పాత్రలో నగమన్నము మాయమరయ్యెను. జమదగ్ని 
బోనమారగించుటకై జల్లెడతో నీరుతెమ్మని భార్య నాజ్ఞాపించెను. 
ఎల్లమ్మ తన పినతల్లి గంగను ప్రార్థించి జల్లెడతో నీరుతెచ్చెను. కడవలో 
సగమన్నమే యుండుట చూచి, జమదగ్ని శిశువుల విషయము 
(గ్రహించి, వారు తమ పిల్లలేయని చెప్పి, వారికడ కేగి అన్నముపెట్టి 
రమ్మని భార్యకానతి యిచ్చెను. ఎల్లమ్మ తిరిగి పిల్లలకడ కేంగంగా, 
వారామెను వివస్త్రగా వడ్జింపుమని కోరిరి. దైవమును బ్రార్థించి, ఎల్లమ్మ 
“అక్షయ వలువలు’ పొంది, బిడ్డలకాహారమిడి, వారిని దీసికొని భర్తను 
జేరెను. 

జమదగ్ని తన భార్యను ఇసుకతో భాండము చేసి నీరుతెమ్మని 
కొలనికిం బంపెను. అట ఎల్లమ్మ కప్పలు కూటమాడుట చూచెను. 
ఆమె మనస్సు చలించెను. దివ్యదృష్టిగల జమదగ్ని తన యెదుతొమ్ము 
నలచి, ముత్తెమంత మన్ను దీసి “మసుకరేనుల? డను మాదిగను 
సృష్టించి రేణుక కడకు బంపెను. వివస్రయె స్నానముచేయుచున్న 
రేణుక నాతండు బలాత్మరింపం బోయెను. ఆమె వానిని దూషింపC 
గాం దిరోహితుండయ్యెను. రేణుక యిసుకతోం గడవజేసి నీరు తెచ్చెను. 
భర్తకు అన్నము వడ్డించెను. జమదగ్ని రెండు కబళములారగించి, 
కోపావేశమున ముగ్గురు కుమారులను రావించి, తప్పుచేసిన తల్లిని 
సంహరింపుడనెను. పరశురాముడు ముందుకు వచ్చి, తల్లి తల 
SEE, తిరిగి తండ్రిని వేడుకొని ఆమెను బ్రతికించెను. పిమ్మట భర్త 
యాజ్ఞప్రకారము ఎల్లమ్మ పుత్రులతో మైసమాపురమునందుండెను. 


ఒకనాండు అరణ్యమునం దపస్సు చేసికొనుచున్న జమదగ్నిని 
“జంబరగిరి పట్టణము” (జంభనాపురి లేదా నేటి “జబల్‌పూర్‌ ఇదియే 
కాంబోలును) నేలు కార్తికరాజు చంపెను. రేణుక కీ వార్త తెలిసి దుః 
ఖించెను. కాని కుమారులకీ విషయమును ad. ఒకనాండు 
పరశురాముడు బొంగరములాడుచుం దండ్రిలేనివాయడని తోటి వారిచే 
బరిహసింపంబడెను. పరశురాముడు తన తండ్రినిగూర్చి తల్లిని 
(బ్రశ్నించెను. ఆమె చెప్పక తప్పించుకొని పాటిపోయి మాదిగవాడలో 
“అంది (గోలెము)లో దాగియుండెను. పరశురాముడు పంబాల 
వేషముతో వచ్చి, జమిడిక వాయించి, తల్లిని బ్రార్థింపంగా నామె 
గోలెమునుండి బయటకు వచ్చెను. అతండు కోపముతోం తండ్రి జాడ 
ఎతిగింపుమని తల్లిపై TED. తిరిగి rod యెత్తిన తన 
చేతిని మణికట్టు వబికును నతీకికొనెను. ఆ చేయి “8057 లేక 
“ఉప్పల మైసమ్మ అను పేరుతోం బూజలందునని వరమిచ్చెను. 
ఎల్లమ్మ భయపడి కార్తికరాజు జమదగ్నిని జంపెనని చెప్పెను. 


పరశురాముడు మండిపడి కార్తికరాజుపై దండెత్తంబోయెను. తల్లి 
వారింప6 బ్రయత్నించినను పరశురాముండాగలేదు. 

ఈ కథ యింతవజకే యున్నది. ఇందు మొదట జమదగ్ని 
పుట్టుకనుగూర్చి, తల్లిదండ్రులనుగూర్చి కొంతయున్నను, మొత్తమున 
కిది రేణుకకు సంబంధించిన కథ మాత్రమే. నేను సేకరించిన మౌఖిక 
గాథలలోయగల రేణుకాకల్యాణమునకిది ఆద్యంతములు VOTERS 
ప్రత్యంతరముగా భావింపనగును. ఈ కథాంతమునుబట్ట్‌ 
పరశురాముని యుద్ధమను కథ వేజుగా నుండునని తెలియుచున్నది. 
ఇందు గౌతుండు యాదవమలిని నజకి పాపములు చేయుట, జమదగ్ని 
అతనికి బెంపుడుకొడుకుగా లభించుట నూతనాంశములు. 

గౌతుండు 5772559 89 నబకి కొట్టచేను చేసిన కథ 
కాటమరాజు కథాచక్రమునం గల 'భక్తిరన్నకథిలో గౌతమ చాటువి 
అను పేర నుపకథగా వచ్చినది. ఆ కాటమరాజుకథలు పాడువారును, 
ఈ పరశురామునికథలు పాడువారును నొకే కులము వారగుటచే 
(మాదిగలు) నీ సామ్యము వచ్చియుండును. గూడూరులో నొక 
గాథాకారుండుకూడ గౌతుపురాణమున మొట్టమొదట నీ OBI 
నబికిన గాథనే పాడినాడు. వేటూరివారు, తిమ్మావజ్‌రులవారు ఇచ్చిన 
శక్తికథల పట్టికలో VEINI యున్నది. అది ఇదియే యగునేమో. 
(బహువచనము ప్రామాదికము కావచ్చును. “మల్టిచెట్టుకథ' అనుటయే 
సమంసజము.) ఈ 983550 పరశురాముని కథాచక్రమున 
మొట్టమొదటి కథగా దలంపవచ్చును. 

పైన దెల్పిన మౌకికసంప్రదాయగాథలే కాక, లిఖిత 
రూపమునం దాళపత్రగంథములలో నున్న కథలును గొన్ని కలవు. 
ఇట్టి వానిలో ఏకవీరాంబ కథి నాకు కృష్ణామండలమున లభించినది. 
“పరశురామాయణము, మాతపురాణము’ మద్రాసు ప్రాచ్య 998955 
భాండాగారమున గలవు. 


1.8. “ఏకవీరగాంబ కథి:- 

లేఖకుడు దీని ముఖపత్రమున రేణుకా రాయభారము అనే 
గిరిరాజు యుద్దము, ద్విపదకావ్యము’ అని (వ్రాసినాడు. మొదటి 
ప[తమున నెడమచేతి మూలలో(గూడ లేఖకుండే రేణుకా 
రాయభారము అనే గిరిరాజు చరిత్రము- ద్విపద కావ్యము” అని 
(వ్రాసినాడు. (గంథాంతమున రేణుకా రాయభారము అనే గిరిరాజు 
యుద్ధము” అనియు, రేణుక రాయభారము= గిరిరాజు యుద్ధము 
కలిసియున్నది” అనియు (వాయంబడి యున్నది. లేఖకుండిన్ని 
రకములుగా (PRS కవి యీ కథారంభమున దీనిని “ఏకవీరాంబ 
కథి అని చెప్పినాండు: “అతివేగ వందనము అందరకు 39, 
ఏకవీరాంబకథ నే విన్నవింతు”. లేఖకుడు చెప్పినట్లు ఇది ద్విపద 
చ్చందమున లేదు, మంజరీద్విపదగా నున్నది. అచ్చటచ్చట నీ మంజరి 
కూడ శిథిలమై అయిదు మాత్రల యావృత్తులు నాలుగొక పాదముగా 
సాంగినది. 


196 తెలుయగు వీరగాథా కవిత్వము 


మొత్తముపై నీ “యేకవీరాంబ కథి రెండు కథల సమాహారమని 
చెప్పవలెను. ఇందు రేణుక రాయబారము, గిరిరాజు యుద్ధము” అను 
రెండు వీరగాథలున్నవి. రేణుక రాయబారమనంగా రేణుక కల్యాణము. 
జమదగ్ని రేణుకను బెండ్లాడుట యిందలి కథాంశము. గిరిరాజు 
మొదట నంగీకరింపకున్నను జమదగ్ని మాజువేషమున వచ్చినప్పుడు 
రేణుకనిచ్చి పెండ్లిచేయును. ఇది మొదటి కథ. (దీనికి ముందు రేణుక 
పుట్టుకనుగూర్చి కూడ కొంతకథ NSA.) గిరిరాజు త్రిపురాసురాది 
రాక్షసులతో యుద్దమునకు దలపడును. ఆ యుద్ధమున నతండు 
మూర్భిల్లి రేణుకను దలంచుకొనును. మాహురమున నున్న రేణుక 
పీడకలగాంచి, లేచి, తమ్ముడు పోతురాజును, కాలభైరవుని వెంటం 
బెట్టుకొని యుద్ధమునకు బోయి, తం(డికి సహాయము చేసి, 
రాక్షసులను సంహరించును. (ఈ యుద్దమునం బరశురాముండు కూడ 
తల్లికి సహాయము చేసెను.) ఈ విధముగా గిరిరాజుయుద్ధమను కథలో 
రేణుక (ప్రధానపాత్ర వహించుటచే దీనికి రేణుక యుద్ధ మనియు 
బేరు వచ్చినది. కాంబట్టి “ఏకవీరాంబ కథిలో రేణుక కల్యాణము 
లేక రేణుక రాయబారము, గిరిరాజు యుద్దము లేక రేణుక యుద్దము 
అను రెండు కథలున్నవని చెప్పవలెను. ఇందు రేణుక యుద్దము” 
పరశురాముని కథాచక్రమునంC 55095 నూతన గాథ. 


1.9. పరశురామాయణము: - 

ఇది మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారమునం 
గలదు. దీనికి రెండు ప్రతులున్నవి. డి.నెం. 1110 అనునది 
తాళష[త్రప్రతి. డి.నెం. 1111 అనునది కాగితపుంబ్రైతి. తాళప(త్రప్రతి 
శైథిల్య గ్రంథపాతములతోం, దప్పులతోయగల అసమగ్రప్రతి. ఇందు 
23 మొదలు 66 వబికునుగల పత్రములు కనిపించుటలేదు. కొన్ని 
యాకులకుC బుటలసంఖ్య లేదు. ఇది ఉలిచి భావజ్ఞుండను కవి 
రచించిన మంజరీద్విపద. ఈ (గంధము రెండు భాగములుగా 
విభజింపంబడినట్లు తోచుచున్నది. ఇందు పూర్వార్థము మాత్రము 
కలదు. కార్తవీర్యార్డునుని చరిత్రమును, పరశురాముని చరిత్రమును 
నిందు వర్ణింపబడినవి. వీరి యుద్దము మాత్ర మిందు లేదు. 
కవియగు ఉలిచి భావజ్ఞాండు దీనిని కనకాద్రి కంకితము చేసినట్లుగా 
నొకచోట చెప్పినాడు. 8.30. 1111 కాగితవుం[బుతి పై 
తాళపత్రప్రతికిం బుత్రిక. ఈ (గంథమునుగూర్చి బ్రౌనుదొరగారిట్లు 
ప్రాసియున్నారు: “దీనియొక్క VÄE కుంపిణీవారు పెట్టుకొన్న 
చెన్నపట్టం కాలీజులో మెకంజీ పొస్తుకాలలో వున్నది”. ఈ 
పరశురామాయణమునుగూర్చి Tylor పండితుడు 1838 ఏప్రిల్‌ 
నెలలో వెలువడిన ‘Madras Journal of Literature of Science’ 
లో వ్రాసెను. మెకంజీ (ప్రతులలోంగూడ దీనినిగూర్చి 
బాయబడియున్నది (పుట. 353). 


1.10. మావురమ్మ కథ (లేక మాహురమ్మ కథ):- 

ఇదియును మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య లిభఖితవునస్తక 
భాండాగారములో నున్న తాళపత్రప్రతియే (ఆర్‌.నెం. 694). ఇందు 
47 ఆకులున్నవి. (VS చెడ్డగను తప్పుల మయముగను ఉన్నను, 
శైథిల్య (గంథ పాతములు లేవు. SSD) కథ. ఈ 
తాళపత్ర గ్రంథమును 1920-21 సంవత్సరములో గుంటూరుజిల్లా 
రెంటచింతల గ్రామమునకుC జెందిన రామరాజు పెద్దసుబ్బయ్యగారు 
మధద్రాసు గ్రంథాలయమునకు బహూకరించిరి. ఈ పుస్తకప్రదాతలు 
ఈ గ్రంథముపేరు 'గిరిరాజు యుద్ధము” అని చెప్పిరి. కాని గ్రంథములో 
నా పేరు లేదు. గంథాంతమున “మావురమ్మకథి యని ప్రతిలేఖకుC 
డు (5. శక్తికథలలో మావురమ్మకథ యున్నట్లును, రేణుకకు 
మావురమ్మయను సేరున్నట్లును క్రీడాభిరామమువలనం 
దెలియుచున్నది. దీనిపేరు మావురమ్మకథయే కావచ్చును. పైన తెల్పిన 
ఏకవీరాంబకథలో౯ గూడ లేఖకుండు దానిని 'గిరిరాజు యుద్ధము - 
రేణుక రాయబారము” అను పేర్లతోం బిలిచినట్లు తెలిసికొంటి మి. 
ఏకవీరయన్నను రేణుకయే. కాంబట్టి రేణుకకథకు జానపద 
వ్యవహారమున గిరిరాజుయుద్ద్ధమను నామముండియుండును. 
అందువలననే (Kore అట్లు చెప్పిరి. 


ఈ మావురమ్మ కథ ముందు వివరించిన ఏకవీరాంబకథ 
వంటిదే. ఏకవీరాంబకథలో స్వల్పముగానున్న రేణుకపుట్టుక యీ 
కథలో విపులముగా DA. గిరిరాజు త్రిపురాసురులతోం జేసిన 
యుద్ధమున రేణుక తండ్రికి సహాయపడుట యిందలి ప్రధాన గాథ. 
రేణుక పుట్టుక, రేణుక కల్యాణము, రేణుక యుద్దము (గిరిరాజు 
యుద్దము)- ఇందు వరుస క్రమమున వర్ణింపంబడినవి. ఈ కథ 
శిథిలమగు మంజరీ ద్విపదయందున్నది. కొన్నిచోట్ల ఖండగతియుC 
గాననగును. 


పరశురాముని కథాచక్రమున KOKS) పార్వతి కథి తరువాత 
రేణుక పుట్టుకిను జేర్చుకొనవచ్చును. నేను సేకరించిన మౌఖిక 
గాథలలోని రేణుకాకల్యాణమున జమదగ్ని మాబువేషమున వచ్చి 
రేణుకను బెండ్లాడిన కథ మాత్రమే కలదు. ఆదిశక్తి గిరిరాజునకు 
రేణుకగాం బుట్టిన కథ అందు లేదు. కావున రేణుకపుట్టుకను (బ్రత్యేక 
గాథగా భావింపవచ్చును. 
నేను సంపాదించిన మౌకికగాథలను, గంథాలయములలోని 
తాళపత్రగ్రంథములను, జనవ్యవహారమును బరిశీలించి చూడగాం 
బరశురాముని లేక ఎల్లమ్మ కథాచక్రమున నీ క్రింది వీరగాథలున్నవని 
తేలుచున్నది: 
1. SI కథ : సత్యగౌతుండు కొజ్బచేనువేయుటకై యాదవ 
మట్టిని నజికి, అచటి పుట్టలోని పండడైండు 
శిరసుల ఆదిశేషుని జంపి, చెట్టుపైనున్న 
పక్షులను నాశము చేసి పాపము కట్టుకొనిన 
కథ. 


శక్తి కథాచక్రము 197 


2. జలగన్న పార్వతి కథ :న త్యగౌాతునిభార్య జలగన్న పార్వతి 
అత్తయగు నీమకాదేవిచే బాధలు పడుట. 


3. ఏకవీరాంబ కథ లేక మాహురమ్మ కథ: 

ఇది (ప్రధానగాథ పేరు. ఇందు మూడు 
అంతర్గాథలున్నవి. 1) రేణుక పుట్టుక - 
సంతానహీనుడగు గిరిరాజునకు ఆదిశక్తి 
రేణుకగా జన్మించుట. 2) రేణుక కల్యాణము 
లేక రేణుక రాయబారము- సత్యగౌతుని 
పుత్రుండగు జమదగ్ని రేణుకను బెండ్లాడుట. 
3) గిరిరాజు యుధ్ధము లేక రేణుక 
యుద్దము - త్రిపురాసురాది రాక్షసులను 
జంపుటలో। దం(డ్రియగు గిరిరాజునకు 
రేణుక సహాయపడుట. 


4. పరశురాముని జననము: 
రేణుకా జమదగ్నులకు “జంపయరాజు, 
పాపేరు గవరమ్మ, పరశురాముండు' అను 
ముగ్గురు సంతానము కలుగుట. 


5. పరశురాముని యుద్ధము: 
పరశురాముడు కార్తికరాజులను జంపి 
తం[డ్రిపగ ASE. 


6. గవరమ్మ గాజులు లేక గొంతమ్మ కధ: 
రేణుకపుత్రికయగు గవరమ్మను కార్తిక 
మల్లండు పెండ్లాడుట. 


7. జంపన్న వెలిగొండ వెళ్లుట: 
రేణుక జ్యేష్టపుత్రుండగు జంపయరాజు 
వెలిగొండలోని సిద్ధులకు సుభోగులకు 
బలియగుట. పరశురామునిచే నతండు 
తిరిగి (బ్రితికింపంబడుట. 


దీనినిబట్టి పరశురాముని వీరగాథావృత్తమున మొత్తము 
తొమ్మిది వీరగాథలున్నవని తెలియుచున్నది. తెలంగాణములో 
వ్యాప్తియందున్న 'ఎల్లమ్మకథి పైన తెల్పిన ఏకవీరాంబకథ, మావురమ్మ 
కథలకన్న భిన్నముగా నున్నది. దానినిగూడ నీ కథాచక్రమున నొక 
ప్రత్యేకగాథగాం జేర్చినచో మొత్తము పది కథలగును. 

ఈ కథాచక్రమున వీరగాథాలక్షణములు ప్రస్ఫుటముగా 
గోచరించుచున్నవి. ఇతివృత్తము పౌరాణికమైనను చక్కని సాంఘిక 
వాతావరణమునం దీర్చిదిద్దంబడినది. ఇందు మాలమాదిగల వంటి 
నిమ్న కులములవారి జీవితవిధానము కడు రమణీయముగం జిత్రింపం 


బడినది. అత్తల యారళ్లు, కోడండడ్ర బాధలు, వతి(వతల 
మాహాత్యములు, శక్ష్యవతారయగు రేణుక శౌర్యము, పరశురాముని 
శౌర్యము, సందర్భానుసారముగం గొంత హాస్యము, (0 పుట్టింటి 
యాస, వీరాద్భుతరసపరిపోషణము, అభూతకల్పనలతోం గూడిన 
జానపద వాతావరణ సృష్టి, పడికట్టు వర్ణనలు పదజాలము (Ballad 
Commonplaces) మున్నగునవి యీ కథలలోం గొట్టవచ్చినట్లు కన 
బడుచున్నవి. 


అల్లవారింటికేయగు సత్యగౌతుని “ముస్తాబు? ఎంత దేశితన 
ముట్టి పడునట్లుగ వర్గితమైనదో చూడుడు: 


“చింతపువ్వుల పంచ- VON కట్టాదు ॥చిలక్ళట్టు॥। 
గామంచు రూమాలు- PÄIS ఏశాదు గపైమీద॥ 
భింకపంకామైన- బిళ్లల మొలతాదు కట్టాడు ॥బిళ్లల॥ 
మూడుతులాల్‌ బంగారం- మురుగు లేసీనాదు గnమురుగు॥ 
పదివేళ్లకు వది- బటువు TÄ గnబుటువ్చ॥। 
కిర్రు పెట్టిన జోదు- పాదమున తొడిగాదు ॥nవాదము॥ 
ముస్తాబులైనాదు- ముద్దు వేదుకతోన ॥ముద్దు॥॥ 


నీలి గుబ్బల గొదుగు- నీడలొడ్డాడయ్య ndీడ॥ 
రేణుకావట్నముకు - పయనమయ్యాడయ్య” nవయన॥* 


ఇది పురుషుని వర్ణన. Ro అలంకరణ వర్ణనకూడ VE 
జానపదులకు సన్నిహితముగా వర్ణింపబడినది. జలగన్న పార్వతి 
కథలో నీమకాదేవి వర్ణన చూడుడు: - 


“ఏళ్లవే పిల్లేళ్లు- అవి కంచు మట్టెలూ ॥అవి॥ 
అందెలూ కడియాలు- అమర పాంజేబులు ॥అమర॥ 
రాగిడీ చేతులకు- రక్తబిందే లేసి ॥రక్త॥ 
సందిటీ దండలకు- సరిగ తావెదు లేసి ॥సరిగ॥ 
ముక్కుదీ ముంగారి- మునిజవల కుంటేళ్లు ॥ముని॥ 
ఏడువేలూ చెయ్యా- ఈరజడ దాల్చింది 1ఈర॥ 
పదివేలు జేసినా- పాపిడీ గొలుసులు ॥పాపి॥ 
కొంగరెక్కలబోలు - కోకలను గట్టింది SSi 
రాణింపు జలారు- రవికొకటి తొడిగింది ॥రవి॥॥ 
మేలైన శాల్వొకటి- మేలి ముసుగేసుకొని ॥మేలి॥ 
పయనంబులైనాది- అన్న పట్నమునకు” ॥అన్న॥” 


2. అంకమ్మ కథాచక్రము 


ఇందు “అంకమ్మ” లేక 'అంకాళమ్మ అను శక్తిని గొలిచిన 
“మారాసపురాజులి కథలు మూండున్నవి. 1) మారాసపు అంకమ్మ 
కథ, 2) రవద్దేవిరాజు కథ, 3) కల్యాణపు గంగురాజు కథ. ఈ 
మూండు కథలకును “అంకమ్మ on” అని పేరు. అనగా నీ 
కథాచక్రమునకు జానపదులలో అంకమ్మ పాంగెమను వ్యవహార 


198 తెలుయగు వీరగాథా కవిత్వము 


మున్నదని తెలియుచున్నది (పరశురాముని కథలకు 'గౌతుపురాణి 
మనుపేరున్నట్లుగానే). ఇవి చారిత్రక వీరగాథలు. కల్యాణము నేలిన 
పశ్చిమ చాళుక్యులకు లేదా కలచూరి చాళుక్యులకు సంబంధించిన 
వీరగాథలుగా గన్చట్టుచున్నవి. రవద్దేవిరాజు, గంగురాజు మున్నగు 
మారాసపువారు కొలుచుటచే ఈ అంకమ్మకు “'మారాసపు అంకమ్మ 
అని పేరు వచ్చినది. ఇంకను మటీరెండు రకముల అంకమ్మలున్నారు. 
1) “పల్నాటి అంకమ్మ లేక వీరుల అంకమ్మ’ - పల్నాటి వీరులలో 
కొమ్మరాజు కొలిని అంకమ్మ. ఈమె గుడి SOOJAS గలదు. 
ఈమెను జానపదులు “ఈర్లంకమ్మ” (వీరుల అంకమ్మ) అందురు. 2) 
“'బయబట అంకమ్మ’ - ఈమెను ఇంటిలో నుంచరు, ఊరిబయట 
నుంచెదరు. కాబట్టి అంకమ్మలు మొత్తము ముగ్గురు. మారాసపు 
అంకమ్మ, పల్నాటి అంకమ్మ లేక వీరుల అంకమ్మ, బయట అంకమ్మ. 
ప్రకృత కథాచక్రము మొదటి విధమగు అంకమ్మకు సంబంధించినది. 
పల్నాటి అంకమ్మనుగూర్చిన కథ పల్నాటి వీరకథలలో వచ్చును. 
కొమ్మరాజు యుద్దమునకు ముందు “అంకమ్మ పుట్టుకినుగూర్చిన 


అంకమ్మ కథాచక్రము ననుసరించి- 


కథను జెప్పుదురు. 

ఈ పల్నాటి అంకమ్మకూడ మారాసపు అంకమ్మనుండి 
యెర్చడినట్టిదే. అంకమ్మ కథలకును పల్నాటి వీరకథలకును దగ్గబ 
సంబంధమున్నది. అంకమ్మను గొలిచిన మారాసపురాజులు ఏడుగు 
రన్నదమ్ములు. వారిలో చివరివాడు ‘వీరసోమరాజు. ఇతండు పల్పాటి 
వారితో గలసిపోయినాండు. తన కూంతురు సిరాదేవిని పెదమల్లి 
దేవరాజునకిచ్చి వివాహము చేసెను. ఈ వీరసోమరాజు పుత్రుడే 
కొమ్మరాజు. ఇతండు తనతోపాటుగ తన కులదైవమగు అంకమ్మను 
గూడ పల్నాటికిం దెచ్చినాడు. ఈమెయే పల్నాటి అంకమ్మ, లేక వీరుల 
అంకమ్మ. ఇది చారిత్రక సత్యముకూడ. 

ఈ అంకమ్మకథలను పాడువారు “అయ్యగారి దర్శనము” SC 
జెందిన మాలలు. వీరిని “పంబలవారు” అందురు. వీరు వాయించెడి 
పంబజోడునుబట్టి వీరికీపేరు వచ్చియుండును. పంబజోడు, తిత్తి, 
కత్తి, జమజాల (కైజారు)- అనువానితో నీ కథను పాడుదురు. కథకుని 


మారాసపు రాజవంశ (క్రమము 


దేవాధిదేవ రుద్రుండు (భార్య: దేవరుద్రుల గంగ) 


దేవీజల బ్రాహ్మణుండు 


a 


ధర్మ సూడానిరాజు 
(భార్య: ODO భాగీరథమ్మ) 


రాజా రవద్దేవిరాజు 
(భార్య: ఉత్తరపు నలగంగ) 


1234567 


కనక näod శివగంటల మహద్దేవమ్మ 
(భర్త: శివన్న మహద్దేవిరాజు) 


అల్లానిరాజు బల్లానిరాజు అనుపద్మరాజు కల్యాణరాజు కనక సోమరాజు _ వీరసోమరాజు 


కొమ్మరాజు 2739 
(భార్య: 395739) (భర్త: పెదమలి 
| దేవుండు 


అలరాజు 
(భార్య: రత్నాల పేరమ్మ- 
నలగామరాజుూ కూతురు) 


oo సూరద్దేవి 2 8 4 5 6 7 


కల్యాణపు గంగురాజు 
(భార్య: చుక్కల సూరద్దేవి) 


మద్దె భూపతిరాజు కరణము KOND» 


శక్తి కథాచక్రము 199 


కుడిచేతిలో కత్తి, ఎడమచేతిలో “జమజాలి ఉండును. వంతలు 
పంబజోడును వాయించుచు తిత్తిపట్టుదురు. 


అంకమ్మను అన్నివర్ణములవారును గొలిచెదరు. పల్నాడులో 
(బ్రాహ్మణులు, కమ్మవారు; నెల్లూరు మండలమున పట్టుసాలీలు, 
ఓరుగంటి రెడ్లు, DAN; ఉత్తరాదిన బోగమువారు, గమళ్ల, బలిజ, 
శూద్రచాకళ్లు, మాలలు, ముత్రాసులు మొదలగు వర్ణములవారు 
అంకమ్మను కొలిచెడివారిలోం (బ్రధానులు. 


అంకమ్మ పాంగెములోని మూండు కథలనుబట్టి మారాసపు 
రాజుల వంశక్రమ మిట్లున్నది: - (చూ. ప్రక్కనున్న 1985 90). 

అంకమ్మ యేడుగురు అప్పచెల్లెం[డ్రతోం బుట్టినదంట. 
“అంకమ్మ, పోలేరమ్మ, మాలక్షుమమ్మ, కనకదుర్గమ్మ, బంగారమ్మ, 
గంగమ్మ, కూనలమ్మ - వీరేడ్గురును అక్కసెల్లెం(డ్రు. ఇందు 
కూనలమ్మకు నూర్గురు బిడ్డలంట. శక్తులన్నియు అభిన్నములగుటచేం 
గాంబోలు, అంకమ్మకథలలో మధ్యమధ్య అంకమ్మ రేణుకగా Boc 
బడు చుండును. ఇదియునుగాక, రాయలసీమలో ఎల్లమ్మకథలు పాడెడి 
ఆసాదివారిలో కొందు అంకమ్మకథలనుగూడ పాడుచున్నట్లు 
తెలియుచున్నది. 


ఈ అంకమ్మకథలను పాడుటలో పంబలవారు నలుగు 
రుందురు. ఒకండు కథకుడు, తక్కిన ముగ్గురును వంతలు. ఈ 
వంతలలో నొకడు పంబజోడును వాయించును. మటియొకండు 
తిత్తి యూందును. SSD ఆం కొట్టును. పంబజోడు- తాళమును, 
తిత్తి- (శ్రుతిని సమకూర్చును. కథకుని కుడిచేతిలో బెద్దపొడుగుపాటి 
కత్తి యుండును; ఎడమచేతిలో 'జమజాలి” అనెడి కైజారుండును. 
ఈ కథకుని వేషమొక రాజకుమారుని వేషమువలె నుండును. కాళ్లకు 
గజ్జెలు, నెత్తికిం దలపాగ, దానికిరుప్రకృల రెండు చంద్రవంకలు, 
కలికి తురాయి, డాలుగుడ్డ (ఎడమ భుజముమీందినుండి వేసికొను 
వల్లెవాటునకు 'డాలుగుడ్డి అని పేరు), షూయి (సన్నని ప్యాంటువలె 
నుండును, నుదుటిపై గుంకుమతో నడ్డబొట్టు ధరించును. ఈ 
కథకుడు లయానుసారముగా గంతువేయుచు, చేతిలో పెద్దకత్తిని 
ద్రిప్పుచు, జమజాలపై దానిని కొట్టి మోగించుచు, వీరావేశముతో 
కథను పాడుచుండును. ఈ పాట మూండు విధములుగా సాంగును: 
“శోకము, మాటలు, వర్ణము”. పాట మిక్కిలి దీర్జాలాపనతో శోకరస 
ముట్టి పడునట్లుగ పాడుట “శోకము”. మాటలనంగా వచనమని 
యర్థము కాదు. ద్విపదనుగాని లేక ఖండగతి రచననుగాని రాగము 
లేకుండ భావగర్శితముగా చదువుటను “మాటలు” అందురు. 
శోకాలాపనయందున్నంత దీరముతోంగాక, కొంత యుద్రేకముతోం 
బాడుటను వర్ణము’ అందురు. ఇది శోకమునకును మాటలకును 
మధ్యస్థమగు పద్ధతి. వంత మెడలో (వ్రేలాడు పంబజోడులో నొకటి 
తొడలపై నానుకొనియుండును; రెండవది మొదటిదానిపై 
నెక్నియుండును. తొడలకానుకొనియున్న పంబ తక్కువ శ్రుతిలోను, 


దానిపై 38,05), పంబ యెక్కువ (్రుతిలోను బిగింపంబడి 
యుండును. మొదటిపంబను ఎడమచేతితో గొట్టుచు, రెండవ 
పంబను కుడిచేతిలోనున్న 5995 తాకుచుండును. “శోకము’నందు 
తక్కువ శ్రుతిలోనున్న మొదటిపంబ (మోగింపంబడును. వర్ణము 
పాడునప్పుడు హెచ్చు (్రుతిలోనున్న రెండవపంబ వాయింపంబడును. 
“మాటలు చదువునప్పుడు Sa 98 రెండవ వంబను 
తాళానుగుణముగా కొట్టుచుండును. 


ఈ అంకమ్మ కథాచక్రమునంగల మొదటి రెండు కథలను, 
అనంగా “అంకమ్మకథ, రవద్దేవిరాజుకథి అను వానిని మౌఖిక 
ప్రసరణమున నుండగా నెల్లూరు మండలమున సేకరించితిని. మూం 
డవదియగు గంగురాజుకథను కృష్ణామండలమున తాళపత్ర 
రూపమున సంపాదించితిని. 


అంకమ్మకథలను పాడు గాథాకారులు ఈ క్రింది విధముగా 
ప్రార్థన చేయుదురు: -? 


వర్ణన: - (పంబ యెక్కువ శ్రుతిలో (మోంయగుచుండును)- 


“గణనాయకా (బ్రహ్మ- గణనాయకా 
గణనాయకా దేవా - M 
వజ్రాల 353 A 
వాక్ళూ నా కియ్యవయ్య ka 
వగడాల 3059 je 
పాటా నా కియ్యవయ్య ” 
మాధవరాయా DV) గోపాలా 
మమ్ముల దయచూడు స్వామి 5 
కరుణాచంద్రా రామకుందా a 
కానరాదే (బ్రవ్మామాయ M 
పచ్చల భాగీరథురాలు 9 
పరశురాముని గన్నతల్లి za 
తాటక సంహారుడమ A 
తల్లికి లోకాము 33) స 
అడిగెనే మూడదుగులేమొ A 
మచ్భావతారమూన A 
బొచ్చినాదో జలధిలోనా a 
8) సోమకుని ద్రుంచి E 
తెచ్చినాడే వేదమూలు - గోపాలా” 


శోకము:- (పంబ తక్కువ శ్రుతిలో మోయగుచుండును)- 


శరణమే ఆదిశక్తీ, శరణమే రేణుకా, 
శరణమే లీరుభయంకరీ 
శరణమే ముప్ఫై మూడుకోట్ల దేవతలారా! 


200 తెలుయగు వీరగాథా కవిత్వము 


శరణమ్మ్జు మాపాలీ... ఓ శారదాంబా.. 

కనుగొని మేలుకున్నా నీ మీద జ్ఞానంబు 

నిద్రబోయి మేలుకున్నా నీ మీద జ్ఞానంబు 
బంటుబంటుకు నీ విల్లబంటుమమ్మూ... 
మేలుకున్నంత మాకూ... మేలీయవమ్మా... 
హారిభక్తులు ఎందరో కలరు అవనిలోన 

గంగలో స్నానము చేసి హరిని కానలేరమ్మా 

శివభక్తులు ఎందరో కలరు న్థితిలోన 

గంగయందు స్నానము చేసి శివుని కానలేరమ్మా 
poed శివభక్తులకు (బ్రహ్మభక్తులకు 
ఆధారకర్తవమ్మా... ఓ శారదాంబా... 

నదుము శాన్ర్రము IS అయ్యలను ఈ సభయందు దలచి 
విద్ధ్దసాములు 38) అయ్యలను ఈ సభయందు దలచి 
తప్పులు ఉన్న మిగుల ఒప్పుగా దిద్దుడీ 

ఈ సభను కూర్చునట్టి ఓ సహ్మదయులారా... 
సరగున మిమ్ము మెవ్పింపా... ఇక నేనెంత వాడినో... 
గోపాలవరదో... ఓ శారదాంబా...” 


2.1. అంకమ్మకథ లేక మారాసపువారి అంకమ్మకధథ: - 


అంకమ్మ పాంగెమున ఇది మొదటి కథ. కొన్నిచోట్ల మంజరీ 
ద్విపదగా, కొన్నిచోట్ల ఖండగతి రచనగా, మటికొన్నిచోట్ల లయాత్మక 
వచనముగా నిది సాంగినది. సుమారు 1100 పంక్త్తులున్చది. దీని 
ప్రారంభమిట్లున్నది: - 
మాటలు:- (పంబను క్బ్జతోం గొట్టుచు వంత e” కొట్టుచుండును) 


“వినరయ్య ఈ కత విశదంబుగాను 
ఘనమోర్డ్యగ మీ పెద్దలకు విన్నవించెదను 
ఎడలేని కల్యాణపు దేవగిరిపట్టణము 
ఏలేటిరాజు దేవాధిదేవ రుద్రుండు 
ఒకనాటి సమయమున వంశమార్థ్ధమున 
SSE ఏడుగురి తలవర్లను బిలిచి 
దారట్ల నాయుడును తలబీ పిలబీ 


“తలనవరులారా, 

మన వెడలేని కల్యాణవు దేవగిరిపట్టణము 
వీథి ఇరవయ్యామడ తట్టు పన్నెండామడ 
నలసదరము నాల్లునూరామడ 

ఎడలేని దేవగిరివట్టణము 

రాజులుగాని రాజప్రధానులుగాని 
భట్టులుగాని బ్రాహ్మణులుగాని 
నివేగులుగాని నీతిమంతులుగాని 

ఎవరు ఏలుబడి చేస్తున్నారో 


ఎవురు ఏలుబడి చేయంగలేదో 

సొచ్చి శోధనగానే శృంగారపు వనమునకు వచ్చి 

విన్నవించండిరా తలవరులారా” అని 

శృంగారపు వనమున SSI) చేస్తున్నాడు దేవాధిదేవరుద్రుండు”.” 


కల్యాణపు దేవగిరిపట్టణమును దేవాధిదేవరుద్రుండు పాలించు 
చుండెను. అతని భార్య దేవరు([ద్రులగంగ, కొడుకు దేవీజల బ్రాహ్మణు 
డు. ఈ దేవీజలబ్రాహ్మణున E పుత్రులు: ధర్మానికి పాలుపడ్డవాడు 
ధర్మసూడానిరాజు, అల్లానిరాజు, బల్లానిరాజు, అనుపద్మరాజు, 
కల్యాణరాజు, కనకసోమరాజు, వీరసోమరాజు”. దేవాధిదేవరుద్రుండు 
ఆడదియగు అంకాళ శక్తిని గొలుచుట కిష్టము లేక, శృంగారపు 
వనములో దపస్సు చేయుచుండెను. అతని మనుమలుగూడ తాతగారి 
ననుసరించి అంకమ్మను ద్వేషించుచుండిరి. 


ఆదిభయంకరి అంకమ్మ “'భుజనిమాంకాళలి పట్టణము”లో 
దివ్యభవనములో నూటొక్క శక్తులు కొలుచుచుండగా నివసించి 
యుండెను. మారాసపురాజులచే నెట్లెనను దన్ను గొలిపించుకొన 
వలెనని అంకమ్మ పట్టుపట్టినది. వృద్ధురాలి వేషములో కల్యాణ దేవగిరి 
పట్టణమునకు వచ్చినది. మారాసపురాజు లేద్గురును ఆమెను జూచి 
కొట్టిరి; చిత్రహింసలు పెట్టిరి. పెద్దవాండు ధర్మసూడానిరాజు 
కొంచెము కనికరము చూపెను. చిన్నవాడు వీరసోమరాజు అమ్మవారి 
పట్టణమునకేగి, ఆమె భవనములనన్నిటిని గూల్చివేసెను. 

తరువాత అమ్మవారు అల్లనేరేడుపండ్లను సృష్టించి, ఆ పండ్లాక 
తట్టలోంబెట్టి, ఆ తట్టను నెత్తినింబెట్టుకొని కల్యాణమునకు వచ్చి 
పండ్లమ్మసాగెను. దేవాధిదేవరుద్రునిభార్య దేవరు[ద్రులగంగ 
పండ్లుకొనుచు, రుద్రాక్షలు విభూతి లేని ఆ అమ్మవారిని జూచి, 
మనుమలతో। జెప్పినది. వారువచ్చి ఆ పండ్లనమ్మెడి స్త్రీని అమ్మవారిగా 
గుర్తించి, పండ్లన్నియు నేల విసరి, ఆమెను (ప్రేపబెత్తములతోం గొట్టి, 
మెడమీద చేతులువేసి అమ్మవారిని పడనెట్టినారు. 

పిమ్మట మటియొకప్పుడు అమ్మవారు ఏరుడు పిడకలను 
బుట్టలోం బెట్టుకొని, కల్యాణమునకుంబోవు దారిలోనుండి, ఆ 
మార్గమునం బోవుచున్న మారాసపురాజులను ఆ గంపనెత్తుడని 
ప్రాధేయపడినది. వారు ఆ గంపనెత్తలేకపోయిరి. అంకమ్మ తన్ను 
జిత్రహింసలు పెట్టిన ఆ రాజులను సమయము వచ్చినప్పుడు 
ప్రతీకారమొనర్తునని హెచ్చరించినది. 

అంకమ్మ ఎటుకల సింగండుగా మాతి, నూటొక్క గుడిసెలు, 
గాడిదల గుంపులు, పందుల గుంపులు సృష్టించి, మారాసపువారి 
పంటలను నాశము చేయసాయాను. మనుమలు పోయి తమ తాత 
దేవాధిదేవరుద్రునితో ఈ విషయమును జెప్పిరి. ఆ పందులను 
బంధింపుడని తాత చెప్పెను. మారాసపురాజు లేడుగురును ఎబుకల 
గుడిసెల కడుకు వచ్చిరి. అప్పుడు అమ్మవారు ముదుసలిరూపు 
దాల్చెను. అమ్మవారిని గుర్తించి రాజులామెను బెత్తములతోం గొట్టం 


శక్తి కథాచక్రము 201 


బోయిరి. అమ్మవారు మంటలను సృష్టింవCంగా, రాజులు 
కల్యాణమునకుం బాటిపోయిరి. 

అంకమ్మ తన చెల్లెలు “భండి వీరమాలక్ష్మి”నిం (బ్రార్థించి, 
ఆమెచేం గల్యాణ దేవగిరి పట్టణమునం (బజలకు దగ్గులు, పడిశములు, 
వాంతులు, భేదులు కలిగించెను. “పాలుత్రాగేటి బాలలు పాలారగించ 
కుండ, ఉగ్గుత్రాగేటి బాలలు ఉగ్గారగించకుండ, రేపో పీనుగ, మాపో 
పీనుగ, ఏడుకొళ్లారపు బళ్లమీద ఎల్లదోలించమ్మా అని చెల్లెలితో 
జెప్పెను. తాను ఎబుకలసాని వేషమును ధరించి, ఆ పట్టణమునకు 
వచ్చి, దేవరుద్రులగంగకు ఎటుక చెప్పి, దేవాధిదేవరుధద్రుని “లక్షలకు 
దీరిన పచ్చలకిరీటంబు'ను mär 28950. 


తరువాత అంకమ్మదేవత జంగమువేషము ధరించి, “భద్రగిరి 
చింతామణి పట్టణము’నకుంబోయి, బాతికొలనులోC బుష్పములు 
పండించి, ఆ పట్టణమేలు రాజుల మెప్పును బడసెను. 'కుంచెడు 
బియ్యము, కూరకట్ట, నలుగురు తలవరులనుి ఆ రాజుకడ 
బహుమతిగా బడసి, ఒక పూలవనమును సృష్టించి, ఆ తలవరులను 
దెచ్చి దానికిం గాపుంచెను. ఆ వనములోని పూవులనుగోసి 
కల్యాణమునకుC బంపించెను. అప్పుడు కల్యాణ దేవగిరి పట్టణమునం 
బూవులు లేక శివపూజ లాగిపోయెను. మాయాజంగము తలవరులచేం 
బంపిన పూవులను జూచి దేవాధిదేవరు([ద్రుండు మిక్కిలి సంతసించి, 
ఆ జంగమును తనదగ్గబికుC దెమ్మనెను. రెండవదినమున జంగమ 
వేషములోనున్న అమ్మవారు పూలుతెచ్చి దేవాధిదేవరుద్రుని దర్శించెను. 
అతనిదగ్గజ బహుమతి బడసి వెడలిపోయెను. ఆ తరువాత 
బుష్పములు పంపలేదు. మారాసపురాజులు తమ తాత యాదేశాను 
సారము వెండిరథములు, మేఘరథములు, కంచురథములు 
తయారుచేసికొని పుష్పములు తెచ్చుటకై భద్రగిరి చింతామణి 
పట్టణమునకు వచ్చిరి. అమ్మవారి వనములో బుష్ట్రములు కోసికొని 
వెడలిపోయిరి. మటునాడు కూడ నట్లే పుష్పములు దొంగలించు 
చుండగా అమ్మవారు వారిని బట్టుకొని బంధించినది. అక్కడ 
ఉక్కుస్తంభములు సృష్టించినది అమ్మవారు. మారాసపురాజులను 
కల్యాణపు శంభుని మహిమచేత “ఉక్కు నార్జాలు’ (ఉక్కు నారసములు) 
కావింపుయడని కోరినది; వారట్లే చేసిరి. ఆ ఉక్కు నార్జాలపై 
నొరగిపోవలసినదిగా నాజ్ఞాపించినది అంకమ్మ. చేయునది లేక 
మారాసపురాజు లేడ్గురును తమ తాత దేవాధిదేవరుద్రుని దూషించుచు 
ఆ ఉక్కునార్జాలపై నొరగిపోయిరి. వారి రక్తము కాణిపోకుండ, వారిపై 
ఈగలు ప్రాలకుండ అమ్మవారు 'దశకట్టులు” కట్టినది. అంకమ్మ ఈ 
విధముగా ఆ రాజులపైం KI తీర్చుకొని బంగారు తూంగుటుయ్యల 
యందూంగుచున్చది. ఈ కథాంతమున నిట్లున్నది: - 


(మాటలు:-) 


“ఉక్కు నార్జాలపైన హరహర ఓ లింగ నమశ్శివాయ యని 
ఆ ఉక్కు నార్జాలపైన ఒరిగిరి మారానవు రాజులు 


రక్తధారలు భూపాత్రమీదకు జడజడ కారుచునున్నది 

ఆ రక్తము చూని అమ్మవారు, ఆ రాజులకు దశకట్లు కడుతున్నది 
కారేట్‌ రక్తము కరదుకట్టకుండ 

ఈగ (బాలకుండ ఈపెలు ముసరకుండ 

ఆమడ దూరాన పోతున్న నక్కల నారాయుడు 

తలయెత్తి రాజాలచాయ తప్పక చూడకుండ 

దశకట్టులు 58, భుజని మాంకాళి పట్టణము వెళ్లెను 

అమృవారు తన మహామబచేత ఏదు భవనములు గట్టించుకొని 
తొలి తోం(బ్రమువంటి వన్ర్రములు ధరించి 

బంగారు తూగుటుయ్యలయందు తులతూగుతున్నాదట. ” Ad 


2.2. రవద్దేవిరాజు కథ:- 


ఇది అంకమ్మ కథాచక్రమున రెండవ వీరగాథ. మౌఖిక 
ప్రసరణమున నున్చది. సుమారు 1060 పాదములు కలది. ఇందు 
గేయముకన్న వచనము హెచ్చుగా నున్చది. దీని ప్రారంభమిట్లుండును: 


“ముదిత గర్భిణియౌతున్న మూడు ఘడియలకు 
నాతి గర్భిణియౌతున్న నాల్గు ఘడియలకు 
అతివ గర్భిణియౌతున్న అయిదు ఘడియలకు 
కదుపులో విండంబు కదిలాడ సాగె 

08 Sipo si తాళంగలేక 

అడుగదడుక్ళు ఆ నోవు అధికమై తోచె.” "* 


పార్వతీపరమేశ్వరులు ఆకాశవీథిని బోవుచుండిరి. కొజిలC 
బడ్డ మారాసపురాజుల శివనామస్మరణము పార్వతి చెవులంబడినది. 
ఆమె 'అది ఏమి” టని శివుని (బ్రశ్నించినది. శివుడు వారి కథను 
జెప్పి, ధర్మసూడానిరాజు గర్భమున జనింపంబోవు రవద్దేవిరాజు 
మాత్రమే వారి కొలను లేపగల సమర్గుండని చెప్పెను. 


మారాసపురాజులు కొజలుపడుటకు మూండుఘడియలు 
ముందుగా బాములవట్నమేలు పద్మనందుల భాగీరథ మ్మకు 
రవద్దేవిరాజు గర్భమునంబడెను. ఈమె ధర్మసూడానిరాజుభార్య. 
ఆమెకు ఒకే SN ముగ్గురు సంతానము జన్మించిరి. 'రవద్దేవిరాజు, 
కనకరావేం[ద్రుడు” అను నిరువురును కొడుకులు. “శిగంటల 
మహాద్దేవమ్మ కూంతురు. 

ఒకనాండు రవద్దేవిరాజు బొంగరములాడుచు, కోమటి 
యశోదమ్మ్శవచే దూషింపంబడి, తన తం(డ్రులను SCS DO. 
అతనికి అరణ్యమున నొకముని పండ్రెండుమెట్ల PASSI నిచ్చెను. 
దానితో రవద్దేవిరాజు భుజనిమాంకాళి పట్టణమునకుంబోయి, 
అమ్మవారికడ “ఆనందకోవులు” పాడి సంతోషపెట్టెను. ఆమె 
అరణ్యమున అలసిపోయి యుండగా, ఆమెకు సిద్ధులను గాపుంచి, 
బాలుడం అమ్మవారి భివనమునకేంగి, ఆమె పం(డైండం 
భద్రాయుధంబులను దెచ్చినాండు. ఈలోపున అమ్మవారు భయపడి 


202 తెలుయగు వీరగాథా కవిత్వము 


నాగలోకమున AD. ఆమె పోయిన సోరణకంతగుండా బాలు 
డు కూడ నాగలోకమునకుం బోవుచుండెను. అమ్మవారు 
సోరణకంతను “ఆ గడ్డ ఇటు, ఈ గడ్డ అటు కలవొత్తినది”. బాలు 
డు మధ్య నలిగిపోవుచుం బరమేశ్వరునిం (8030. మటిల 
నాగలోకమునకు మార్గము గనిపించెను. బాలుడు నాగలోకమున 
కేంగంగా నమ్మవారు పద్మసాలె (458 మాటి, ఒడుగులు 
వేపుకొనుచుండెను. బాలుండామెను గుర్తింపంగా, నామె పాటిపోయి, 
ఆదికూర్మము చాటు SAD. బాలుడు ఆదికూర్మమును (బ్రార్థించెను. 
అమ్మవారి యుత్సవములో నొకనాటి రాత్రి ఆదికూర్మమునకు వేడుక 
చేయింతునని చెప్పెను. ఆదికూర్మము (ప్రక్కకు EPOC. బాలు 
డు అమ్మవారి వీరజడ లొడిసిపట్టుకొనెను. ఆమె తప్పించుకొని 
ఆదిశేషుని ముగు జొచ్చెను. అమ్మవారికి భూలోకమునంజేయు 
నుత్సవములో నొకనాటి రా(త్రి ‘శేషపానుపు’ అను వేడుకను 
జేయింతునని బాలుడు ఆదిశేషునకు (మొక్కుకొనెను. ఆ లంచమున 
కాశపడి శేషుడు (Cc EPOCARSI. బాలుడు తిరిగి అమ్మవారిని 
బట్టెను. ఇద్దబును పగడసాల పందెము నాడిరి. 


ఇంతలో బాలుని మేనమామలగు నబువదిముగ్గురు గోవింద 
రాజులు “తుమ్మెద భళ్ళాణరాజు'నకు ఓడి పాటణిపోవుచుండిరని 
అమ్మవారు చెప్పెను. బాలుడు అమ్మవారి సెలవుదీసికొని తుమ్మెద 
భళ్ళాణరాజు పై దండెత్తి, మూడు శిరసులు, ఆటు హస్తములు, 
ఖండించి, అమ్మవారికిC గనక నివాళులెత్తెను. అమ్మవారి దగ్గజ 
తొమ్మిది గడియల సెలవు తీసికొని, మేనమామల ec బోయెను. 
మేనమామలు సంతసించిరి. పెద్ద మేనమామ పెదబాలగోవిందరాజు 
తన కుమార్తె ఉత్తర నలగంగి నిచ్చి రవద్దేవిరాజునకు వివాహము 
చేసెను. బాలుడు తిరిగి అమ్మవారి దగ్గబికు వచ్చెను. అప్పటికి 
బండ్రైెండు గడియలగుటచే అమ్మవారు కోమల పుట్టలో దాగిపోయెను. 
బాలుడు నాలుకలేని నాగస్వరము నూందెను. పండ్రెండు శిరసుల 
నాగేంద్రుడు బయటకు వచ్చెను. బాలుడు ధైర్యముతో ఆ పాము 
కంఠము నొడిసిపట్టుకొనెను. అమ్మవారు ఆ బాలుని ధైర్యమునకు 
మెచ్చి, ఆతని తం(డ్రుల నందజను కొజిలు విడిపించినది. 


అమ్మవారు తనకు దేవరుద్రుని బలిగా నిమ్మని బాలుని 
గోరినది. నరబలియిచ్చుటకు వీలుకాదనియు, ఆతనికి బదులు 
మేకపోతును బలియిచ్చెదననియు బాలుడు చెప్పెను. అట్లే అమ్మవారు 
కోరిన తలారివానికి బదులు TEO, కల్యాణరాజునకు బదులు బల్లిని, 
వీరస్వామిరాజునకు బదులు పందిని, అనుపద్మరాజునకు బదులు 
ఎలుకను, కనక సోమరాజునకు బదులు పందికొక్కును, భళ్లాణరాజు 
నకు బదులు దున్నపోతును బలియిచ్చుటకు బాలు డంగీకరించెను. 
తన తండ్రి ధర్మసూడానిరాజునకు బొందితోయ గైలాసమిచ్చెను. 
పాముజాయి పట్టణమునకు వచ్చి తల్లికి నగ్నికుండమునకు 
సెలవిచ్చెను. 


ఈ మారాసపురాజులలోం జివరివాయడగు వీరసోమరాజు 
“ఆడదేవతరాలు, అనాధీకురాలు, పిండిగోరుశక్తి, గోడ ఏల్పురాలు, 
కొంచెపు దైత్య, వేగిలేచి దీని ముఖభారవిందము మన మారాసపువారు 
చూడ దోషంబు” అని తలంచి అంకమ్మను గొలుచుట కిష్టములేక, 
పల్నాటి వారిలో గలసిపోయెను. అంకమ్మకూడ నా వీరసోమరాజు 
చే గొలిపించుకొనవలెనను పట్టుదలతో “పల్నాటి అంకమ్మ'గా 
వెలసెను. 

రవద్దేవిరాజు బ్రాహ్మణులు చెప్పిన జాతకము ననుసరించి 
తన చెల్లెలు శివగంటల మహద్దేవమ్మను కాలుసేతులు లేనివాండును, 
అంధుండును నగు శివన్న మహద్దేవిరాజునకిచ్చి పెండ్లిచేసెను. ఆమెకు 
cd వరములిచ్చుట కంగీకరించెను. రవద్దేవిరాజు తనభార్య 
ఉత్తరపు నలగంగతోం గలసి అంకాళశక్తిని గొలుచుండెను. ఈ 
కథాంతమిట్లున్నది: - 

“అన్నా! నీ యిష్టానుసారముగనే కళ్యాణము ఆడుతున్నా, 
ముదమొప్ప మూడువరములు కోరెదను, తప్పక ఇచ్చెదవా?” 

“'సాష్టాంతముగా ఇచ్చెదను కోరుకొనుము అమ్మా!” 

“ఇప్పుడు వద్దు అన్నా! నాకు అవసరము వచ్చినప్పుడు 
కోరుకొనెదను”. 

“భూమి ఆకాశము సాక్షిగా, సూర్యచంద్రులు సాక్షిగా, మన 
కల్యాణ శంభుని సాక్షిగా, తప్పక ఇచ్చెదను తల్లీ!” 

ఆ శివగంటల మహద్దేవమ్మనిచ్చి, శివన్న మహద్దేవిరాజునకు 
శ్రీకల్యాణమొడగూర్చెను. రవద్దేవిరాజు, భార్యయైన ఉత్తర నలగంగను 
గలసి, భార్యాభర్తలు సుఖజ్జీవులై, అమ్మవారు అంకాళదేవతను 
విశ్రాంతిగా కొలుచుకొనుచుండిరి...”"* 

ఏడుగురు మారాసపురాజులలోం జివరివాయడగు వీరసోమరాజు 
పల్నాటి వారితో గలిసినట్లుగాం బల్నాటి వీరకథలలోంగూడం 
(బ్రమాణములున్నవి. ఈ వీరసోముని కూంతురు సిరాదేవి. ఈమెను 
పెదమలిదేవరాజునకిచ్చి పెండ్లిచేసినట్లు పల్నాటి వీరకథలలోం గలదు. 
ఈ వీరసోమరాజు కొడుకు కొమ్మరాజు. ఈ కొమ్మరాజు కొడుకు 
అలరాజు. ఇతడు నలగామరాజాూన కల్లు(డు. అలరాజు 
రాయబారమున, అలరాజు తల్లి 'చల్లమదేవి” తమకొక్కండే పుత్రుం 
డనియు, నామె మామ వీరసోముండుగారి అన్నదమ్ములేడుగురును 
ఆడదేవతను గొలిచి నశించిపోయిరనియుం దెల్పును. 

ఇట్లు అంకమ్మను గొలిచిన పశ్చిమ చాళుక్యులకును, పల్నాటి 
హైహయులకును వివాహసంబంధములున్నవి. ఈ హైహయులు 
పశ్చిమ చాళుక్యులకు సామంతులగుట చారిత్రక సత్యము. 
మలిదేవాదులు బాలురుగా నున్నప్పుడు, కొమ్మరాజు కొంతకాలము 
మలిదేవుని రాజ్యమునకు రాజుగా నుండెనని నాకు లభించిన పల్నాటి 


శక్తి కథాచక్రము 203 


కథలలోం గలదు. ఈ హైమయులు పశ్చిమ చాళుక్యులకు సామంతు 
లగుటచేతనే వీరు కొమ్మరాజును అలరాజును మిక్కిలిగా గౌరవించెడి 
వారు. పల్నాటివారు కొమ్మరాజాదులను “మహారాజులవారు” అని 
పిలిచెడివారు. ఈ 'మహారాజులవారు” అను శబ్దమే 'మారాజులవారు” 
> 'మారాసపువారుగా మాతియుండునని నా యభిప్రాయము. 
సార్వభౌములని దీని యర్థము. దీనినిబట్టి పల్నాటి యుద్ధములోని 
కొమ్మరాజాదులును, అంకమ్మను కొలిచిన రాజులును పశ్చిమ 
చాళుక్యులనియు, వీరి రాజధాని కల్యాణ నగరమనియుం జెప్పవచ్చును. 
కల్యాణము వీరి ముఖ్యపట్టణమగుటచేం జారిత్రకులు వీరిని “కల్యాణి 
చాళుక్యులు” అని పిలుతురు. 2 (వీరసోముడు కలచూరి బిజ్జలుని 
కుమారుడని మల్లంపల్లి సోమశేఖరశర్శగారి అభిప్రాయము.) 


2.3. Kotor» కథ లేక కల్యాణపు గంగురాజు కథ: - 


ఇది కృష్ణామండలమున లభించిన తాళపత్రగ్రంథము. ఇందు 
ముప్పది యెనిమిది పషత్రములున్నవి. తప్పు లెక్కువ. శైెథిల్యము కలదు. 
అయినను కథ సమ(గముగ OGA. సుమారు 1512 పంక్తులున్నవి. 
అంతయు మంజరీ ద్విపదయే. వచనము లేదు. 


గంగురాజుకథ అంకమ్మగాథావృత్తమునంగల మూడు 
గాధలలో జివరిది. రవద్దేవిరాజు పుత్రుండు గంగురాజు. ఇతని 
పినతండ్రి కనకరావేం[ద్రు(డు. ఈ కనకరావేం[ద్రుడు మిక్కిలి క్రూరుC 
డు. రాజ్యము నపహరింపనెంచి కాంబోలును, ఇతండు గంగురాజును 
జంపుటకుC (బ్రయత్నించును. అమ్మవారి సహాయమున గంగురాజు 
ఇతనిని సంహరించును. ఈ గంగురాజును Sense) గంగురాజు 
అని గాథాకారులు వ్యవహరింతురు. తాళప[త్ర(గంథమున రాజు 
గంగురాజు? అని కలదు. కల్యాణపట్టణము నేలుటచే SEI) 
గంగురాజను పేరు వచ్చియుండును. 


రవర్దేవిరాజునకు ముగ్గురు పుత్రులు: “గంగురాజు, 
భూపతిరాజు, కర్నమురాజు”. వీరిలో గంగురాజు మహావీరుడు. 
ఏడేండ్ల బాలుడు. దేవగిరివట్టణములో నితని పినతండ్రి 
కనకరావేంద్రుండు బావగారైన శివన్నమహద్దేవిరాజుతో నాలోచించి 
గంగురాజును ఏవిధముగానైనను OED నిశ్చయించెను. (ఈ 
కథను బట్టి దేవగిరిపట్టణమును కనకరావేం(ద్రు(డును, కల్యాణ 
పట్టణమును రవద్దేవిరాజును బాలించుచున్నట్లు తెలియుచున్నది. ) 
గంగురాజు తన తమ్ములతో దక్షిణ రామగిరిపట్టణమున నున్నాండు. 
అతండు గరిడిలో సాము చేయుచుండెను. కనకరావేం[ద్రుండు 
గంగురాజును జంపుటకై పదునాల్లురు జెట్టులను బంపినాడు. 
గరిడిలోనున్న గంగురాజు ఆ జెట్టుల KOSE జంపి, వారి శిరస్సులు 
తెచ్చి శివన్నమహద్దేవిరాజు ముందర క్రుమ్మరించెను. తరువాత 
కనకరావేం॥ద్రుడు గంగురాజుపై SINN ND బంపెను. 
గంగురాజు మావటివానితో సహా ఆ ఏనుగును హతమార్చెను. 


ఇక లాభములేదని గంగురాజును కల్యాణముపై దండెత్తి పొమ్మనెను. 
కల్యాణములో అతండు తప్పక హతుండగునని తలంచి యీ పన్నాగము 
పన్నెను. గంగురాజు తనకు వివాహము చేసినంగాని కల్యాణము పైకి 
దండెత్తిపోననెను. అందుచే శివన్నమహద్దేవిరాజానకుంగల యేడుగురు 
కూంతుళ్లలోం బెద్దదియగు చుక్కల సూరద్దేవి” నిచ్చి పెండ్లి చేసిరి. 
వివాహానంతరము గంగురాజు పం(డైండువేల చతురంగ 
బలముతో గల్యాణముపై దండెత్తెను. తలారి మారినీడు, మువ్వల 
AMIGA, ఎటుకల పోతినీండు, పక్షల dc, తమ్ములు 
భూపతిరాజు, కరణమురాజు- మున్నగు వారందజును గంగురాజుతో 
వెడలిరి. గంగురాజు భార్య చుక్కల సూరద్దేవి “అష్టపద్మాల దేవగిరి 
Ko అంకాళశక్తిని బ్రార్థించి, తన భర్తకు దోడుగాం బంపెను. 
ఆ యమ్మవారి సహాయముతో గంగురాజు కష్టముల నన్నిటిని 
KBE. పొంగిన ఏడేడు సముద్రములను MENA; బండి 
వీరమహంకాళి మఠమును దాటినాండు; బాలమండలపు కోటను 
ముట్టడించినాండు; బాలమండలపు రాజులను జంపినాండు; పరింగల 
కోటపై దండెత్తి పదునాల్లురు పరింగదొరల నోడించినాండు. 


దేవగిరిట్టణములోం గనకరావేం(ద్రుడు తానువంపిన 
గంగురాజు కల్యాణపు దండయాటత్రలో మరణించెనని యూహించి 
మిక్కిలి సంతోషించెను. గంగురాజు భార్య చుక్కల సూరద్దేవిని 
సహగమనము చేయుమని బలవంతము చేయసాయాను. ఆమె 
'సాగుమానము” చేయుటకు సిద్ధ్దపడంగా, అమ్మవారు వచ్చి రక్షించినది. 
ఇంతలో గంగురాజు విజయయా[త ముగించుకొని, దేవగిరి 
పట్టణమునకు వచ్చి, క్రూరు(డగం కనకరావేం[ద్రుని ఆ 
గుండములోనిC ద్రోసి, చంపెను. త్రిమూర్తులు ప్రత్యక్షమై గంగురాజు 
దంపతుల నాశీర్వదించిరి. 


కాటమరాజు కథాచక్రమునంగల “పెద్దిరాజుకథిలో నొక 
గంగురాజు వచ్చును. అతండును నితండును ఒకృరేయేమో. పెద్దిరాజు 
కల్యాణనగరమునకు వచ్చుట, అచ్చట నున్న మారానవు 
గంగురాజుతోం జెలిమిచేయుట, ఆ గంగురాజునకు సహాయము 
చేయుటకై వాలికేతువరాజుతోం SO మరణించుట- మున్నగు 
అంశములు పెద్దిరాజుకథలోం గలవు. పెద్దిరాజు మరణానంతరము 
కాటమరాజును, అతని చెల్లెలు పాపనూకను మారాసపు గంగురాజు, 
పెందోట ముద్దమ్మ పెంచుదురు. కల్యాణనగరమునకు పెద్దిరాజు 
పోవుట, అప్పుడు దానిని గంగురాజు పాలించుచుండుట- అను 
విషయములు మాత్రము పెద్దిరాజుకథలో స్పష్టముగా నున్నవి. అందుచే 
పెద్దిరాజుకథలోని గంగురాజును, అంకమ్మకథలలోని గంగురాజును 
30 అయియుందురు. 


అంకమ్మ కథాచక్రములోని మొదటికథ, రెండవకథ కవిత్వ 
విషయమున అంత వింకముగా లేవు. మౌఖిక ప్రసరణమున నున్న 


204 తెలుయగు వీరగాథా కవిత్వము 


గాథల సేకరించుటచే నీ లోపము వచ్చియుండును. వీనికింగల 
తాళపత్ర గ్రంథములను సంపాదించినచో నీ లోపము తీరునని నా 
నమ్మకము. మూడవ కథయగు గంగురాజుకథిలో c గవిత్వము 
పాలు హెచ్చుగా నున్నది. ఇది తాళపత్ర గంథముగా లభించుటచే 
నిట్లున్నదని చెప్పవచ్చును. మౌఖిక సంప్రదాయమున నుండు 
కథలలో గథాకథనమే ప్రాముఖ్యము వహించి, కవితాదృష్టి 
సన్నగిల్లును. కవిత్వపుష్టిగల పాదములను గాథాకారుండు విస్మరించి 
యుండవచ్చును. తాళపత్ర (గంథములలో నీ లోపములుండవు. 
వీనిలోం గండపట్టుగల భాగములు చెక్కుచెదరక అట్లే యుండును. 


vos SD (ప్రధానముగా అద్భుతావహములగు వర్ణనలతో 
నున్నవి. అంకమ్మ శక్తియగుటచే ఆమె ప్రభావమును దెలుపుటకిట్లు 
వర్ణింపంబడియుండును. అంకమ్మ తనతమ్ముండు పోతురాజుతోం 
గలసి పుష్పవనమును వేయుటకై భూమిని దున్ను సందర్భమున ఆమె 
MD సృష్టించుట అద్భుతరసప్రధానముగా వర్ణింపబడినది: - 
“నాగుబాముల బట్టెను- en నొగలు కావించెను 
జెట్టిపోతుల బట్టెను- Pep చక్రములు గావించెను 
(తాచుపాముల బట్టెను- Fed వరములు గావించెను 
వనిరికపాముల బట్టెను- Pep వగ్గములు గావించెను 
మునీశ్వరునివంటి పాముల బట్టెను- కొజ్జుకు ఎద్దుల గావించెను, sg 


గంగురాజుకథలోం దెలుంగు నుడికారము, వీరగాథల 
సాధారణ (ప్రయాగములు, దేశి ఉపమానములు పెక్కుగలవు. “చెక్కిట 
భాగాలు చెదరంగ నవ్వెను-ఎంచంగ పెంచంగ ఏడేండ్ల బాల 
కుమారుడు” అనునవి నుడికారమునకు ఉదాహరణములు. 
“మదగజంబులు రెండు మార్మొన్న యట్లు, కొదమ సింగములు రెండు 
కోరాడినట్లు? అనునది వీరగాథలలో౭ దజిచుగా౭ గానవచ్చు 
ప్రయోగము. 'కొమ్మె వంగనిదాన్ని మానై వంచంగరాదు, కొద్ది నిప్పని 
కొంగున కట్టంగ తగదు” మున్నగు సామెత లీ కథలలో కొల్లలుగా 
నున్నవి. కనకరావేంధద్రుడు గంగురాజును జంపుటకై పంపిన 
పదునార్లురు జెట్టులవర్ణనలో మంచి కవిత్వమున్న్చది: - 


“గుద్దులకు దొడ్డవాదు గుట్జవు జెట్టి వకదు 

బీటె సాముకు దొడ్డవాదు వీరజెట్టి వకదడు 
వందిరిమీద గుండు వకదు, పైబడ్డ విదుగు వకదు 
నీళ్లలో ముల్లు వకడు, నిబ్బరమైన బంటు వకడు 
కానరాని ముట్లు SED, అంగిట గాల మొకడు 
తాటేకు మంట SSD, దరిగొన్న చిచ్చు వకడు”. "* 


3. చౌడమ్మ పాటలు 
“చౌడమ్మ లేక చౌడేశ్వరి” రాయలసీమలో “తాగటవీరక్షత్రియు” 
లనంబడు సాలెకులములవారిచేం గొలువంబడుచున్న శక్తి. చండీ, 


చాముండి, చౌడేశ్వరి, (త్రిపుసుందరి, భగళాముఖి, 08, 
మహిషాసురమర్దని, చాముండేశ్వరి”- మున్నగు నామములన్నియు 
నీమెకు వర్తించును. 


3.1. చౌడమ్మ పుట్టుక: - 

రాక్షసులను సంహరించుటకై ఆదిశక్తి యోగమాయచే 
విష్ట్వంశమున మహిషాసురునకుం గుమార్తెగా జన్మించినది. 
పితృగండమున నుద్భవించుటచే నామెనొక శిలామందసమున 
బంధించి భూస్థాపితము చేసిరి. శివుడు త్రిపురాసుర సంహారము 
చేయంగా, రాక్షసులు విజృంభించి శివుని జీకాకు పటిచిరి. ఆ 
యుద్ధమున మిక్కిలి అలసిపోయిన శివుడు, ఆదిశక్తి భూస్థాపితము 
చేయంబడిన ప్రదేశమునకు వచ్చి, తన నుదుటి చెమటను ట్రేలితో 
నూడ్చి అచట విదిపెను. అప్పుడా చెమట విందువులచే 
శిలామందసము బ్రద్ధలై, అందుండి ఘోరభీకర స్వరూపంబున శ్రీ 
చౌడేశ్వరి యుద్భవించెను. శివుండామెను రాక్షస సంహారిణియగుC 
దన పుత్రికగా నెఖింగి, యామెకు ఖడ్గ, డమరుక, భిండివాల, చక్ర 
తిశూల, పాశంబు-మొదలుగాంయగల ఆయుధముల నొసంగి, 
ఆశీర్వదించెను. 


8.2. తొగటవీరుల పుట్టుక: - 


అటనుండి వీరచౌడేశ్వరి తన కొబుకుం దపస్సు చేయుచున్న 
పుష్పాండజుని కడకు వచ్చి అతనికి (PÄHN IND. అతండు 
పుత్రులను వేడగా, నొక అగ్నికుండమును నిర్మిచి, అందువేయుమని 
కొన్ని అక్షత లిచ్చెను. వుష్పాండజుం డట్లు చేయంగా, నా 
యంగ్నికుండమునుండి మున్నూటయటబువది యేకాంగవీరు 
లుద్భవించిరి. వీరే తొగటవీరులు. చౌడేశ్వరి ఆ వీరులను దనవెంటం 
దీసికొని, రాక్షసులపై దండెత్తి, అంధకాసుర మహిషాసురులను 
సంహరించి, దేవతల బాధలను బాపెను. పిమ్మట చౌడేశ్వరి 
పుష్పాండజుని పుత్రులైన మున్నూట యబువది యేకాంగవీరులకును 
దేవకన్యలనిచ్చి వివాహము చేసి, వారి కనేక సంపదలను బిరుదులను 
నిచ్చెను. ఎల్లవేళల వారి కోర్కెలను దీర్చుటకై శ్రీ వీరచౌడేశ్వరీ 
నామంబున వారి కులదేవతగా నుండి, ఆచం్రార్మము రక్షింతునని 
వారికి వరమొసగి, అదృశ్యయి కాశీపురంబును జేరెను. అంతట 
తొగటవీరులు చౌడమ్మ నారాధించుచు సకలశుభంబుల ననుభవించు 
చుండిరి. 


3.3. చౌడమ్మ రాయలసీమకు వచ్చుట: - 

కాశీక్షేత్రంబున వెలసియున్న ఈ చౌడేశ్వరి రాయలసీమకు 
వచ్చుటను తెల్పు SHI కథ యొకటి గలదు. దీనిని పెదరాయభూపతి 
పాటి అందురు. కాశిలోని (బ్రాహ్మణులచే చౌడేశ్వరి కర్నూలు 


శక్తి కథాచక్రము 205 


మండలములోని నందవరమునకుం గొనితేంబడినది. ఆ 
నందవరమును పాలించురాజు దానిని ఆ కాశీ బ్రాహ్మణులకు దానము 
చేసెను. అప్పటినుండియు నా (బ్రాహ్మణులు “నందవరీక 
బ్రాహ్మణు'లైరి. ఈ కథను దెలుపుచు శ్రీ లక్ష్మీనాథరాజుగారు శ్రీ 
చౌడేశ్వరీ పూజావిధానము” అను (గంథమునకు సమకూర్చిన 
'తొగటవీర క్షత్రియుల చరిత్రము’ అను పీఠికలో నిట్లు వ్రాసిరి: (పుట: 
XXXII- XXXVI. 

“భూలోకమున పుణ్యక్షేత్రములగు అహోబవిలక్ష్మేత్రమునకును, 
శ్రీశైలక్షేత్రమున కాదర్శమై వెలయు మహానందిక్ష్మేత్రమునకును, 
సమీపంబున నందివర్ధన పురంబను పట్టణంబును (నందవరమును) 
చంద్రవంశీయులగు నందివర్ధనుండును నతని పుత్రుండగు నుత్తుంగ 
భుజుండును రాజ్యపాలన మొనర్చిరి. వీరిలో నుత్తుంగభుజుండు 
సంతానము లేక అనేక పుణ్యక్షేత్రములు సేవించి ఆ దేవతల 
అనుగ్రహమువల్ల నొక పుత్రుని బడసెను. అతడే 'నందభూపాలుడు”. 
ఆ బాలుడు దినదిన ప్రవర్ణమానుడై సకల విద్యలు నేర్చి, శౌర్య ధైర్య 
గాంభీర్య పరాక్రమధీరుడై, నందవర పట్టణంబును రాజధానిగా 
SAVA సత్యశీలుండై, ప్రజలనెల్ల కన్నబిడ్డల చందంబున పోషింపుచు, 
రాజ్యపాలన జేయుచుండెను. 

“ఇట్లుండ కొన్ని దినంబులకు నందభూపాలుండు 
రాజాస్థానములోనున్న సమయంబున ఈశ్వరాంశ సంభూతుండైన 
ఒక నిద్ధండు సభామధ్యంబునకు వచ్చి, నందభూపాలుని 
ధర్మపాలనంబున కెంతయు మెచ్చి, ఆ భూపాలుని సత్యశీలత కెంతయు 
సంతసించి, ఆతనిచే సేవలంది యుత్సాహుడై, తనయెడగల 
యోగాతీత మాహాత్యముగల పావుకోళ్లను బహూకరించి, 'వీని 
మహిమబే నీవు పరోపకారమైన దైవారాధన కార్యము సాధించగలవు. 
దానిచే నీ కీర్తి నలుదిశలు వ్యాపించి ప్రకాశించును. కాన నీవు ఈ 
పాదుకలను ధరించి, పరమేశ్వరుని ధ్యానించి, నీవెందేగవలయునని 
తలంచెదవో అందేగ (బ్రార్థించిన క్షణమాత్రంబున జేరగలి వని యా 
రహస్యము నుపదేశించి యరిగెను. అంత నందభూపాలుండు 
ఉత్సాహహారితుడై, వానిని బరీక్షించి, యథార్థమును తెలిసికొని, 
ఆనందభరితుడై, తన కులదైవమగు కాశీనాథుని నిత్యారాధనజేయ 
నాటినుండి 3335577 55 25588 తెలియకుండ పాదులక 
మహిమచే కాశీపురంబు చేరి, గంగానదిలో స్నానమాడి, విశ్వేశ్వరుని 
సేవించి, తెల్లవారునంతలో మరల నందవరముచేరి యధథా(ప్రకారము 
రాజ్యపాలన మొనరించుచు నిత్యారాధనలు సలుపుచుండెను. 


“ఇట్లు నందభూపాలుడు ప్రజలనేలుచు తన సతీమణియగు 
సునందయందమిత (ప్రైమానుబంధుడై యామె కోరిక దీర్చుచు, తన 
యభీష్టముల నెజివేర్చుకొనుచుండెను. కాని సునందనాదేవి తన భర్త 
వేకువర్లూమునం గనపడకుండుట కెంతయు యోచించెను. ఆమె 
కతండెందుంబోగలడో (పయత్నించి కనుగొనవలయుననెడి 


కుతూహలము కలిగెను. ఈ ప్రకారమాదేవి (శ్రమపడుచుండ 
దైవవశమున నొక దినము భర్త లేచిపోవు సమయము కనుగొని, 
యాతడెటకేగునది తెలిసికొని, తానుగూడ కాశీవిశ్వేశ్వరుని 
జూడవత్తునని భర్త ననేక విధంబుల ప్రార్థించెను. భూపాలుడు 
భార్యావ్యామోహంబున నివారింపలేక వెంటనిడుకొని కాశికింబోయెను. 
అచ్చట ఆ దంపతులు గంగానదియందు స్నానమాచరించి, నారికేళ 
నీరాజనంబులతో నీశ్వరుని నారాధించి, కొంత విశ్రాంతి జెంది, 
(ప్రయాణమగునంతలో నామె బహిష్టయ్యెను. ఆ సమాచారమెటుయగ 
భూపాలుడు పావుకోళ్లను సమీపించి, తన పురంబుచేర ప్రార్థించగ, 
నవి యేమియు చేయజాలక మిన్నకుండెను. ఇట్లగుటకు 
కారణమేమాయని విచారించుచుండ సునందనాదేవి తన పరిస్థితిని 
తెలియంజేసెను. రాజు చేయునదిలేక తెల్లవారునంతలో తన పురంబు 
జేరుటెట్లాయని ఆలోచించుచుండెను. ఇంతలో శ్రీచౌడేశ్వరీ ఆరాధనా 
SBS (బ్రాహ్మణులు అచటికేతెంచి, ఆ రాజన్యునిచే సమాచార 
మంతయు నెరిగి, దయాదరణ హృదయులై రాజును జూచి ఈ 
విధముగ నుడివిరి, "JI రజన్వల దోషము బావి, 
మరునాడరుణోదయంబునకు పూర్వమే మీ యిరువురిని మీ 
(గామంబునకు KSN కాన మాకేమి బహూకరించెదివని 
ప్రశ్నించిరి. అంత నందనచక్రవర్తి సంతసించి, మీ కృపచే 
నటలొనరించిన నా రాజ్యమునందర్గ్ధరాజ్య మిచ్చెదను. లేక మీరేమి 
యడిగిన దానినెబివేర్తునని యొప్పుకొనెను. అందులకు బ్రాహ్మణులు 
PERI సాక్టిగానుంచి, ఆమెను పవి(త్రురాలిగా నొనర్చి, 
సనతివతినహితముగా నందవర వట్టణంబు జేర్చి, వారి 


నివాసంబులకుం బోయిరి. 


“ఇట్లుండం గొంతకాలంబునకు కాశియందు క్షామమేతెంచెను. 
అంతనా బ్రాహ్మణులు చేయునది లేక, యెటువోయి జీవించుటకు 
దోయచక, చింతా(క్రాంతులై యాలోచించుచుండిరి. ఇంతలో 
నందవరాధీశుడు జ్ఞప్తికి వచ్చెను. వెంటనే యా బ్రాహ్మణులు 
నందవరము సమీపించి, నందనచక్రవర్తిని సందర్శించి, తాజెప్పిన 
రీతి “మా యభీష్టము నేబివేర్చు'మని యడిగిరి. అప్పుడా రాజేంద్రుం 
డాబ్రాహ్మణుల జూచి 'నన్నిట జేర్చినవారు మీరవుదురో కాదో 
నేనమ్మజాల. మీ ఈప్పితంబుల నెరవేర్చుకో దలచినచో మీ 
కులదేవతయగు శ్రీచౌడేశ్వరీదేవిచే మీరు నాకు సహాయమొనరించినది 
నికువమని చెప్పించిన, మీ యిష్ట(ప్రకారము నెటివేర్తు. ననియెను. 
అప్పుడు (బ్రాహ్మణులు చేయునదిలేక వారణాసికేగి, యాదేవి 
ననేకవిధంబుల స్తోత్రము చేసి, సమాచార మెటిగించిరి. భక్తాభీష్ట 
ప్రదాయిని యగు చౌడేశ్వరి వారి మనోరథంబు లీడేర్ప వారితో 
నిట్లనియెను. “మీరీ బిల్వవృక్షంబు వెంటనిడుకొని ముందరుగు 
చుండుడు. నేనదృశ్యరూపినై మీ వెనువెంటనే వచ్చుచుందును. 
రాజుసన్నిధికేంగువరకు మీరు వెనుదిరిగి చూడకుండు. ఒకవేళ 


206 తెలుయగు వీరగాథా కవిత్వము 


మీరటు చూచిన నేనందే నిలిచిపోవుదును. తరువాత మీరెంత వేం 
డినను ప్రయోజనముండిదని చెప్పి వారిని ప్రయాణమొనరించి, తాను 
వారి వెన్నంటి వచ్చుచుండెను. ఇట్లా బ్రాహ్మణులు నందవరము 
సమీపించి, వెనుక శబ్దము లేకుండుటచే సందేహమున నొకండు 
వెనుదిరిగి చూచెను. వెంటనే జగదీశ్వరి (బ్రహ్మాండమదరునట్లు 
ధ్వనింపజేసి ప్రతిమయై శిలాకారమున నచట నిలిచెను. ఆ సంగతి 
భూపాలుడెరింగి యనేక వాద్యంబులచే నా దేవిని సమీపించి యనేక 
విధంబుల నారాధించి బ్రాహ్మణుల కొనియాడెను. అంత బ్రాహ్మణులు 
దేవి సాక్ష్యమీయకున్నచో ప్రయత్నమంతయు వ్యర్థమగునని 
నిరుత్సాహులై యుండ, శ్రీచౌడేశ్వరీదేవి భక్తులనుద్దేశించి నేనీ 
నందవరమున స్థిరనివాసముజేసి, భక్తశిఖామణులైన తొగటవీర 
క్షత్రియుల కులదేవతనై, వారి జ్యోతి హోమగుండారాధనలు గైకొని 
వారిని రక్షింపవలయును. మీరును నా భక్తులై నందనచక్రవర్తి 
యెొనంగు న(గవారములు గైకొని నన్ను బూజించుచం 
నందవరీకులను నామంబున వెలయుిడని దీవించెను. అంత 
నందనచక్రవర్తి దేవియానతి చొప్పున బ్రాహ్మణులకు అగ్రహారంబు 
లొసంగి, నందవరంబును ఆ దేవికర్పించి, నంద్యాల యను పట్టణంబు 
నిర్మించుకొని రాజధానినందుంచి, రాజ్యపాలన మొనర్చుచుచు, 
శ్రీవీరచౌడేశ్వరిని ఆరాధించుచు, ఆమె భక్తుడై యెనలేని కీర్తి 
గడించెను”. 


రాయలవారి అష్టదిగ్గజములలోం బ్రసిద్ధికెక్కిన అల్లసాని 
పెద్దనామాత్యు(డును నందవరీక బ్రాహ్మణుడే, రాయలసీమవాసియే. 
ఇతని మనుచరిత్రలో ప్రవరాఖ్యుని పాదలేపన వృత్తాంతమునకు, పైన 
BD) “నందభూపాలునికథిలోని పావుకోళ్ల మహిమ పోషకమై 
యుండునని నా అభిప్రాయము. ఈ రెండు సంఘటనలకును మిక్కిలి 
సాన్నిహిత్యముండుట గమనింపం దగ్గది. పెద్దన నందవరీక బ్రాహ్మణం 
డగుటచే నందభూపాలునికథలోని వృత్తాంతమును తన ప్రబంధ 
ప్రారంభమున భక్తిశ్రద్ధలతో (బ్రవేశపెట్టి, అతిలోకసుందరముగాం 
803, అభిమాన పురస్సరముగాం దీర్చిద్దినాంయడు. 


3.4. చౌడమ్మ జాతర: - 


రాయలసీమలో ఈ చౌడమ్మ ప్రధానాలయము నేటికిని 
కర్నూలు మండలమున నందవర[గామమున (నంద్యాలకు దగ్గబిలో) 
గలదు. ఇచ్చట (ప్రతిసంవత్సరము కార్తిక మాసమున గడ 
పోమవారము నాండు చౌడమ్మజాతర (బ్రహ్మాండముగా జరుగును. ఈ 
జాతరలోం దొగటవీరులు చౌడమ్మపాటలు పాడుచు, నెత్తిపై జ్యోతులను 
బెట్టుకొని, వీరావేశమున నృత్యము చేయుదురు. అగ్నికుండమున 
నడచెదరు. కడపమండలమున పులివెందులతాలూకా “POE 
యను (గామములోను, అనంతపుర మండలమున “పెద్దకోట్లి 
గ్రామములోను, ఇతర గ్రామములందును చౌడమ్మ గుడులు కలవు. 


చౌడమ్మ జాతర అన్ని చోట్లను కార్తిక మాసమున గడసోమవారము 
నాండు జరుగుచుండంగా, నొక్క బొజ్ఞాయిపల్లెలో మాత్రము చైత్రవైశాఖ 
మాసములలో జరుగుచున్నది. ఈ బొజ్ఞాయిపల్లెలో జరుగు చౌడమ్మ 
జాతరను గుతించి ఆ గ్రామవాసులును నా మికత్రులును అగు శ్రీ 
దుంపా రామిరెడ్డిగారు పెక్కు సంగతులను 39,8. ఇవి ఆంధ్రుల 
అమూల్య జానపద సంపదకు జెందిన విషయములగుటచే, వీని నీ 
(క్రింద పొందుపజచుచున్నాను. 


8.4.1 జ్యోతిని తయారుచేయుట: - 

అయిదుశేర్ల బియ్యము (మద్రాసు శేరు) మెత్తగా పిండికొట్టి, 
జల్లించి, బెల్లముతోం బాకముకట్టి ముద్దగా జేయుదురు. ఆ ముద్దను 
నాలుగు పలకలుగాం గుదురు కట్టెదరు. ఈ కుదురు ఒకటిన్నర 
అడుగు ఎత్తుండును. (క్రింద వెడల్పు పదకొండు అంగుళములుండగా, 
పైన వెడల్పు ఎనిమిది అంగుళములుమాత్రముండును. కాగితములతో 
టెక్మెములు తయారుచేసి ఆ కుదురునకు గ్రుచ్చెదరు. ఊలు, నక్కీ 
(ముత్యబంగారము) మున్నగు వానితోయ గూడ నీ కుదురు 
నలంకరింతురు. ఒక అడుగు పొడవు ఇనుపకడ్డీకి గుడ్డచుట్టి, వత్తిగాం 
జేసి యా కుదురు మధ్య(గుచ్చెదరు. కుదురులో నేయి పోయుదురు. 


జ్యోతిని తయారుచేసిన ప్రదేశములో మజల దాని ED 
వీలులేదు. అందుచే దీనిని గుడిలో(జేయరు. అట్లుచేసినచో దీనిని 
మరల గుడిలో NE కవకాశముందడదు. KES జేసిన జ్యోతిని 
చౌడమ్మ వేపచెట్టు Ne నార్పవలసి వచ్చును. అప్పుడు గుడిదగ్గబి 
జరుగవలసిన వేడుకకు భంగము కలుగును. కావున గుడిలో జ్యోతిని 
చేయరు. వేజుగా నొక యింటిలోం జేయుదురు. అట్లు చేసిన దానిని 
గుడిదగ్గజ E కభ్యంతరముండదు. 


జ్యోతిని తయారుచేయునప్పుడు రెడ్డి (గ్రామ మునసబు), 
కరణము రావలెను. ఈ కరణము నందవరీక (బ్రాహ్మణుడు. 
బొజ్ఞాయిపల్లెలో నందవరీక (బ్రాహ్మణులు లేరు. ప్రక్కనున్న 
“బలపనూరు” గ్రామమునుండి యీ కరణము వచ్చును. ఊరి పొలిమేర 
వటకును నెదురువెళ్లి యీ కరణమును KESK దప్పెట్లను 
(మోగించుచు నాహ్వానింతురు. 


3. 42. బలి:- 


ఇంటిలో జ్యోతి తయారుచేయుట పూర్తికాంగానే, దానిని 
వెలిగించి గడప యీవలకుC దీసికొనివచ్చి దించెదరు. అప్పుడు 
జ్యోతికి బలినిత్తురు. ఈ బలినిచ్చుటలోయగూడ Sass! కలదు. 
బలిని (మేకపిల్లను) నేలపై నబుకరు; భుజముపైC బెట్టుకొని 
నజకెదరు. ముందటికాళ్లు ముందటబకు, వెనుకకాళ్లు వెనుకకు 
నుండునట్లుగా బలిని ఒక వ్యక్తి తన యెడమ భుజముపై వేసికొని, 
యెడమచేతితో మెడను వెనుకకు విణిచి పట్టుకొని, కుడిచేతితో దాని 


శక్తి కథాచక్రము 207 


కుత్తుక నుత్తరించును. కాటిడి రక్తమును అన్నముంచిన ఒక 
చేటలోనికిం బట్టుదురు. ఈ రక్తము సుమారు పదిగజముల వటికును 
జిమ్మును. ఈ బలినిచ్చునప్పుడు నందరీక బ్రాహ్మణు డెదురుగనే 
యుండవలెను. ఆ చేటలోని యన్నముతో బలిరక్తము కలియగనే, 
తొగటవీరులు నందరీక బ్రాహ్మణు నుద్దేశించి, “స్వామీ, మీ ప్రసాదం 
మీరు తీసుకోండి” అందురు. అప్పుడు ఆకరణము జంకుకొంకులు 
లేక ముందునకువచ్చి, ఆ చేటలోని బలికూడును చేతితో గొంచెము 
వేజుపబచి వెడలిపోవును. పిమ్మట ఆ జ్యోతిని గుడిదగ్గబికుం 
దీసికొనిపోయి నెత్తికెత్తుకొందురు. దారిపొడుగునను జ్యోతికి 
బలులిచ్చుచునే యుందురు. 


8.4.3. ఊరేగింపు: - 


జ్యోతి నెత్తుకొనిన తొగటవీరునిచుట్టును తాళములు 
వాయించువారు గుండ్రముగా బరివేష్టించి యుందురు. వీరు చౌడమ్మ 
పాటలు పాడుచు, నడుగువేయుదురు. ఈ పాటలలో గేవలము 
తాళములు మాత్రమే ఉపయోగింపంబడును. ఇతర వాద్యము లేవియు 
నుండవు. ఉత్సవమునకు ముందుభాగమున దూరముగా వివిధ 
వాద్యము లుండవచ్చును. 

జ్యోతిని నెత్తిపైకెత్తుకొను వ్యక్తి గొప్ప నృత్యము చేయం 
గల SELE యుండవలెను. నెత్తిపైనున్న జ్యోతిని జెంపపైకి, 
చెంపపైనుండి భుజముపైకి, భుజముపైనుండి మరల దానిని 
శిరస్సుపైకి మార్చుచుం, గన్నుల పండువుగా నృత్యుము చేయు 
చుండును. ఈ జ్యోతిర్భత్యము చేయుటకు జాలకాలము శిక్షణ 
పొందెదరు. మట్టితోం జేసిన జ్యోతితో నీ శిక్షణకాలమున నృత్యము 
నభ్యసింతురు. 

జ్యోతిని బుట్టలో బెట్టుకొని నర్తకు(డు ముందున కేం 
గుచుండంగా దాని వెనుక “బండారు తట్ట” (పసుపు కుంకుమలు 
కలిపి ఉంచిన 38), గొడుగులు, 'బోనంక డవి వెడలును. 


8.4.4. బోనం కడవి:- 


రెండుశేర్హ్త బియ్యము, ఒకశేరు పెసలు కలిపి, ఒక కడవలో 
బోసి వండెదరు. ఆ కడవను నెత్తికెత్తుకొని, జ్యోతివెంబడి నూరేంగి, 
జ్యోతి గుడిదగ్గజ నార్చివేయంబడిన తరువాత నీ ప్రసాదమును 
బంచెదరు. అంతవటకును దీనిని తా౭కరు. 


8.4.5 “'నడ్జిసేవ- టొమ్ముసేవి:- 

జ్యోతితోపాటుగా నూరేంగెడి తొగటవీరులు చౌడమ్మను 
స్తుతించుచు, వీరావేశముతో నర్తించుచుం, బెద్ద పెద్ద కత్తులతోం 
దమతమ నడుములు చీజుకొందురు. నడుమునుండి రక్తము కాతి, 
కాలిగుండా ప్రవహించి నేలపై బడును. దీనిని “నడ్జిసేవి అందురు. 


“జాండ్లవారు” (దేవాంగులు) అనెడి మణియొక తెగకు జెందిన 
చౌడమ్మభక్తులు పిడిబాకులతో Ego చీజుకొందురు. దీనిని 
“తామ్ముసేవి అందురు. ఈ రెండు విధముల సేవకులను DETS 
అని పేరు. ఈ MEOS చేయుచు 2938 పద్యములకు “ఖడ్గపద్యము” 
లని పేరు. (తొగట-జాండ్లి ఈ రెండు శాఖలును బట్టలు నేయు 
సాలీలే.) ఈ విధముగా చౌడమ్మకు సేవలు చేసిన వీరులకు 
నడుములపైనను, టౌమ్ములపైనను మచ్చలుండును. వీనిని 'నజుకు 
మచ్చలు” అందురు. ఈ నజుకు మచ్చలున్న తొగట, జాండ్లవీరులు 
రాయలసీమ పల్లెలలో మనకు Serie బ్రత్యక్షమగుచుందురు. చౌడమ్మ 
మహాశక్తి యనుటకును, తొగటవీరులు వీరాచారవంతులనుటకును 
నీ సేవలు ప్రబల తార్మాణములు. పల్నాటి వీరాచారమునంగూడ 
నిట్టిసేవ లున్నవి. 


83.4.6. 'నాజ్యము”: - 

జ్యోతినెత్తుకొని యూరేంగునప్పుడు తొగటవీరులు, గోతములు 
కుట్టు దబ్బనముతో, కోరిన భక్తులకు బుగ్గలో రంధ్రము చేయుదురు. 
ఇట్లు తొగటవీరునిచే బుగ్గలో రంధ్రము పొడిపించుకొనుటను 
“Was” అందురు. బుగ్గలో నీ (vo యా ప్రక్కకు రంధ్రము 
చేసినను రక్తము రాదు; నొప్పి పెట్టదు. తొగటవీరుండు ముందు బుగ్గను 
గట్టిగా నలుపును. ఆ తరువాత దబ్బనము నోటి లోపలి భాగమునుండి 
గుచ్చి, బుగ్గగుండా బయటకు లాగివేసి, ఆ రంధ్రమునకు బండారు 
తట్టలోనుండి పసుపుతీసి నొక్కివేయును. రంధ్రము కనంబడదు; 
రక్తము రాదు. రాయలసీమ పల్లెలలో బాలబాలికలుకూడ నిర్భయముగా 
నీ నాజ్యమును వేయించుకొందురు. ఇవన్నియు బ్రాచీనకాలము 
నుండియు భారతదేశమునం గల శక్తిపూజలలోని వీరాచారములు. 
(నాజ్యము” అను శబ్దము 'నరాజి' లేక 'నారాజి' అను శబ్దమునకు 
జానపదీకరణమేమో!) 


8.4.7. “రతి”:- 

జ్యోతిని చేయుగదిలో చౌడమ్మ యాకృతితో నొక బొమ్మను 
వేయుదురు. ఈ బొమ్మకు VB యని పేరు. ఈ రతిని వేయుటలో 
ముగ్గుపొడి, పసుపు, కుంకుమ ఉపయోగింతురు. ఈ రతిదగ్గజి 
నిమ్మకాయలు కోసి వప్పులు వేయుదురు. టెంకాయలు కొట్టెదరు. 
జ్యోతినెత్తుకొని వెళ్లిన తరువాత ఆ గది తలుపులు మూసివేయుదురు. 
జ్యోతి యూరేగింపు ముగిసి, గుడిలో దాని VÕ) నంతవటబికును నా 
గది తలుపులు తీయరాదు; అందెవ్వరు (బ్రవేశింపరాదు. గుడిలో 
జ్యోతినార్చిన తరువాత, తిరిగివచ్చి, యా గదితలుపులు తెబిచి, రతిని 
చెణిపివేయుదురు. 


రాత్రి పండెండుగంటల ప్రాంతములో చౌడమ్మ Bie 
జ్యోతినెత్తుకొనుట జరుగును. (ఈ గుడి బొజ్ఞాయిపల్లె కుత్తరముగా 


208 తెలుయగు వీరగాథా కవిత్వము 


నున్చది.) జ్యోతితో నాట్యము చేయుచు, పాటలు పాడుచు, 
తూర్పుదిశగా వంద గజములు వచ్చి, అక్కడనుండి దక్షిణదిశగా 
నాలుగువందల గజములు వెళ్లెదరు. ఆ (ప్రదేశమున నొక 
వేపచెట్టున్నది. దీనిని “చౌడమ్మ వేపచెట్టు” అని పిలుతురు. ఆ 
వేపచెట్టుకడ జ్యోతిని దించెదరు. (ఇక్మ్కడ తప్ప మార్గమధ్యమున 
మజెచ్చటను జ్యోతిని దింపరాదు. ) ఈ వేపచెట్టుదగ్గణ చౌడమ్మపాటలు 
పాడి, ఖర్గపద్యములు చదివి, తిరిగి జ్యోతినెత్తుకొని యూరేగుచు గుడికి 
వత్తురు. మార్గమధ్యమున జ్యోతి SNAP బలులొసంగెదరు. ఇట్లు 
జ్యోతి JÕE ప్రదేశమందూరేగి, గుడిదగ్గజికు వచ్చుసరికి ఉదయము 
ఏడుగంట లగును. ఈ గుడిదగ్గబ జ్యోతి నార్చివేయుదురు. 


గుడిలో జ్యోతినార్చిన తరువాత, జ్యోతిచేయంబడిన పిండిని, 
టెంకాయ వప్పును ముందుగా నందవరీక (బ్రాహ్మణుయడగు కరణమున 
కిత్తురు. తరువాత రెడ్డికిచ్చెదరు. పిమ్మట నక్కడనున్నవారికిC 
బంచెదరు. అటనుండి బయలుదేరి యింటింటికిని బోయి, 
ప్రసాదమిచ్చి, బహుమానము తీసికొందురు. (ప్రభ్యాతములైన కొన్ని 
కుటుంబములకు- WILT మాన్యకాపులవంటి వారికి జ్యోతిపిండి, 
టెంకాయ వప్పు నిచ్చెదరు. మిగిలినవారికి వట్టిపిండి మాత్రమే 
యిత్తురు. ఈ మాన్యకావులు దేవికి టెంకాయకొట్టి నచో 
రెండువప్పులను నిచ్చివేయుదురు. తక్కినవారెవరైనను టెంకాయ 
కొట్టినచో నొక్క చెక్కను మాత్రమే యిత్తురు. ఈ మాన్యకాపులు 
(గామములను నిర్మించిన కాపులు. వీరికి మాన్యపు చేలు ఉండును. 
వీనికి పన్ను తక్కువ. ఊరిలో జరగెడి ఉత్సవాది కార్యములలో 
మాన్యకాపులకు బాధ్యత లెక్కువ. 

ఇట్లు చౌడమ్మ జాతరలో నొక జ్యోతినెత్తవలెనన్నచో సుమారు 
రెండువందల రూపాయాలకు పైగా ఖర్చగును. బొజ్ఞ్జాయిపల్లెలో నిట్టి 
జ్యోతి నొక్నటి మాత్రమే యెత్తెదరు. నందవరమున మూండు నాలుగు 
జ్యోతులను వెలిగించెదరు. 


8.4.8. “హోమగుండ జ్యోతి”: - 


చౌడమ్మ జాతరలో తొగటవీరులు చండ్రనిప్పులపై చిందులు 
త్రొకుటకూడ కలదు. ఇట్లు నిప్పులగుండములో నడచునప్పుడు 
నెత్తిపైంబెట్టుకొను జ్యోతిని “హోమగుండ జ్యోతి” అందురు. పెద్ద 
గుండమును త్రవ్వి, అందు నిప్పులు 8579, జ్యోతిని ధరించిన 
తొగటవీరులు ఆ నిప్పులపై నడచెదరు. వారివెనుక ప్రజలు నడతురు. 
ఈ అగ్నికుండము మూండడుగుల వెడల్పు, పదునైదడుగుల పొడవు, 
నాలుగడుగుల లోతు ఉండును. పొడవులో గుండమున కటునిటు 
తాపలు (మెట్లు) ఉండును. పదునైదడుగుల పొడవులో నీ మెట్లు 
పోగా తొమ్మిది యడుగుల అగ్ని యుండును. ఎక్కడ జ్యోతివీరుని 
అడుగులు పడునో అకడ ముందుగా జేరిననేతిని వేసెదరు. ఆ 
తరువాత పెరుగు పోసెదరు. జ్యోతిని నెత్తిపై పెట్టుకొనిన తాగటవీరుC 


డు ఆయా తావులయందు అడుగులు వేయుచు ముందునకు వెడలును. 
ప్రజలాతని ననుసరింతురు. జాతరరోజునకు ముందు రాత్రి 
ఎనిమిదిగంటలనుండి తెల్లవారువబికును రెండుబండ్ల కట్టెలను 
గాల్చెదరు. ఉదయము తొమ్మిది లేక పది గంటల సమయములో 
గుండములో నడచెదరు. 


8.4.9. “స్వరశాస్త్రము”: - 

జాతరలో కొందబు భక్తులకు చౌడమ్మ పవూనును. 
వారాపూనకములో జ్యోతిష్యమును చెప్పుదురు. ముఖ్యముగా నా 
సంవత్సరమున కురియంబోవు వర్షపాతమునుగూర్చి చెప్పుదురు. ఇట్లు 
భావికాలమునుగూర్చి చెప్పుటను KOERI అందురు. 16 


3.5. చౌడమ్మ మహిమలు:- 


చౌడమ్మ గొప్ప మహిమగల శక్తిగా రాయలసీమలో గొలువం 
బడుచున్నది. అనంతపుర మండలములోని ESA (755.55 
నీ చౌడమ్మ అనేకాద్భుత కార్యములను జేసిన దేవతగా ప్రజలు కథలు 
చెప్పుకొందురు. ఒకప్పుడొక పగడాలసెట్టి ఆ గ్రామునకు వచ్చెను. 
పగడములు అమ్ముకొనుచుండెను. మట్టమధ్యాహ్నవేళ నాతని 
దగ్గజికొక పండ్రెండేండ్ల బాలిక వచ్చి, పదిరూపాయల పగడములు 
కొని, SO ఈ యూరి రెడ్డి బిడ్డను. దుడ్గు మా నాయన నడిగి 
తీసికొనుము’ అని పగడాల సెట్టితోC జెప్పి వెడలిపోయినది. ఆ సెట్టి 
కొంతసేపయిన తరువాత రెడ్డి యింటికివెళ్లి డబ్బు నడుగగా, 
రెడ్డికసలు బిడ్డలు లేరని తేలినది. రెడ్డిభార్య వెంటనే చౌడమ్మ గుడికేగి 
చూడంగా ఆ దేవి మెడలోం బగడాలవేారమున్నదంట! 
శక్తిమాహాత్య్యమున కచ్చెరువంది, రెడ్డి యా NES పదిరూపాయల 
నీయంబోయెను. సెట్టి వలదని, ప్రతిసంవత్సరమును చౌడమ్మ 
వేడుకనాడు తాను ఆ దేవికి ఒక పగడాల హారమును సమర్పించు 
కొందుననియు, నందుల కనుమతి నీయుమనియు రెడ్డిని కోరెను. 
రెడ్డి అంగీకరించెను. ఈ సంఘటన జరిగి రెండుమూడు తరములకన్న 
నెక్కువ కాలేదు. అప్పటినుండి యిప్పటివబికును ఆ సెట్టి వంశస్థులు 
ఏటేట పగడాల హారమును చౌడమ్మకు బహూకరించుచునేయున్నారు. 


3.6. చౌడమ్మ పాటలు:- 


TSN పాటలు వద్యములు తరతరములుగా 
రాయలసీమలో EHHI DOC బాడంబడుచున్నవి. చౌడమ్మ పట్టుక, 
తొగటవీరుల పుట్టుక, మహిషాసుర వధ, కాశీక్షేత్రమునుండి చౌడమ్మ 
నందవరమునకు వచ్చిన కథ (పెదరాయభూవతి పాట)- 
మున్నగునవియు నీ పాటలలో గలవు. ఈ పాటలలో SEIS భాగము 
గుట్టము సర్వయ్య అనుకవిచే రచింపంబడినవని తెలియుచున్నది. 
ఇతండు ప్రాచీను(డుగం దోచుచున్నాండు. 


శక్తి కథాచక్రము 209 


చౌడమ్మపాటలు కొన్ని ము(ద్రింపంబడినవి. నాకు రెండు 
ముద్రిత (గంథములు లభించినవి: 1) శ్రీచౌడేశ్వరీ పూజావిధానము, 
2) శ్రీచౌడేశ్వరీ పాటలు-పద్యములు. ఇందు మొదటిది మిక్కిలి 
ప్రాచీనమైన ప్రతి. దీనిలో 116 పాటలు, 55 ఖడ్గపద్యములు, చౌడమ్మ 
దండకములు, చౌడేశ్వరి అష్టోత్తర శతనామావళి, అగ్నికుండ 
పూజావిధానము, చౌడేశ్వరి పూజామంకత్రములు, మంగళహారతులు, 
SSID, స్వరశాస్త్రము- మున్నగునవి కలవు. ఇందలి పాటలలో 
శుద్ధగేయములు కథాగేయములు- రెండును గలవు. “ఖడ్గపద్యము” 
లనునవి నిజమునకు స్వచ్చమైన పద్యములు కావు. ఎక్కువ భాగము 
లయాత్మక వచనములుగా సాగిన స్తోత్రములు, మంత్రములు, పాటలు 
మాత్రమే. కాన్ని ఖడ్గపద్యములు జానపదుల నోళ్ళలో శిథిలములైన 
నీసవద్యములుగాం గానవచ్చుచున్నవి."” ఈ గ్రంథమున 
నాద్యంతములలోం గొన్ని పుటలు చినిగిపోవుటచేత రచయిత, 
ప్రకాశకులు, ప్రకటన సంవత్సరము- మున్నగు వివరములు 
తెలియుట లేదు. కాని మూడవ ప్రకరణము చివర నిది శ్రీ సింధురాజ 
లక్ష్మీనాథరాజుగారిచే లిఖింపబడినదని యున్నది. ** 

“శ్రీచౌడేశ్వరి పాటలు-పద్యములు’ అను రెండవ పుస్తకము 
మొదటిదానికి సంక్షిప్త రచనము. 'చౌడేశ్వరీ పూజావిధానము”లోని 
కొన్ని పాటల నెన్నుకొని యిందు ముధ్రించిరి. ఇది 1959లో 
(బ్రకటింపంబడినది. (ప్రకాశకు(డు- పప్పూరు చిన్నచౌడప్ప, 
సింహాద్రిపురము, పులివెందుల తాలూకా, కడప మండలము. “శ్రీ 
పుష్పాండజాముని తపోబలముచే జన్మించిన మున్నూటజువది వీరుల 
సంప్రదాయకులగు శ్రీ నిత్యానంద భక్తాగ్రేసరుడగు గుజ్బిము సర్వయచే 
రచింపబడిన శ్రీచౌడేశ్వరీ ఆనందపాటలు, పద్యములు” అని ఈ గ్రంథ 
ముఖపత్రమున నుండుటచే, మొదటి గ్రంథకర్త కూడ Ned 
సర్వయ్యయే యని ఊహింపనగును. 'తిరువెంగళప్పయ్య వంటి ఇతర 
కవులు పేర్లుకూడ కొన్ని పాటల చివర కాన్సించుచున్నవి. 


ఈ చౌడమ్మపాటలలో 'గురువుపాట, వీరశేఖరునిపాట, 
కందనూలిపాట, జయావిష్టువుపాట, పెదరాయభూపతిపాట, 
ఏలవరాజుపాట, మహిషాసురునిపాట, కంసునిపాట, చౌడమ్మ 
వేడుకలు, ఎబుకలపాట, (త్రిమూర్తుల జననముపాట, శక్తికా 
విజయము” అనునవి కథాగేయముల కుదాహరణములు. ఇవి 
చౌడేశ్వరీశక్తి వీరత్వమును (బ్రదర్శించునట్టివి కావున వీరగాథలగు 
చున్నవి. వీనికి బవుజనాదర పాత్రతయుం గలదు. ఇవి 
లఘువీరగాథలే కాని సుదీర్షగాథలు మాత్రము కా౭జాలవు. ఈ 
పాటలన్నియును తాళలయాత్మకములుగా నుండును. ఎక్కువగ 
ఆదధితాళములో బాడంబడుచుండును. 


8.6.1. గురువు పాట:- 
9 చరణములు, 90 పంక్తులు, 19895 సర్వయ్య రచన. 
పునరావృత్తి: 


“ఆదికాలము వార్తలన్నియు ఆలకింబీ వినరయా 
తోయజా వుష్పాండజా ముని తొగటవారికి గురువయా 
సమృతిగ మా గురుని దలచితె సకల భాగ్యము కల్లునూ” 
పాట (ప్రారంభము: 
“ఇలను సూర్యావంశమందున ఇక్షువాకను రాజు తానై 
సలలితంబుగ సకలభూములు KÕNE పాలింపుచూ 
తనకు తనయులు లేక యిలపై తపము చేసితె గాకను 
అంతలో 38369 కానల కరిగి జలకము లాడియు 
కమల నంభవుగూర్భి తవములు విమలుడై తాచేయగా” 


ఇది తొగటవీరుల KANDMAS పుష్పాండజాముని కథ. 
తొగటవీరుల 2578 మీ పాటలోం జెప్పంబడినది. ఇక్ష్వాకుండను 
రాజు సంతానార్థమై (97.90) తపస్సు చేసెను. (బ్రహ్మ ప్రత్యక్షమై 
కమండలోదకము నిచ్చెను. ఆ యుదకమును కొలను తామరలందుం 
బోయంగాం బుష్పాండజుయడు జన్మించెను. ఇక్ష్వాకుండాతనికి 
నయోధ్యాపురమును బట్టము కట్టెను. పుష్పాండజుండు కొంతకాలము 
రాజ్యమేలి, తరువాత పుత్రులకొజికై చౌడేశ్వరినిగూర్చి ఘోరతపస్సు 
చేసెను. చౌడేశ్వరి ప్రత్యక్షమై అతనికి శేష (సేస) బియ్యము నిచ్చినది. 
e3 బియ్యము నతండు కొలను తామరలందుం బోసెను. (తిరువెంగ 
ళప్పయ్య రచించిన “శక్తికావిజయిమను పాటలో నీ బియ్యము 
నగ్నికుండమున వేసినట్లుగా గలదు). అందుండి మున్నూట 
యటువదిమంది వీరులు పుట్టిరి. చౌడమ్మ యా వీరులను దీసికొని 
క్రిపురాసురులపై దండెత్తి, వారిని సంహరించెను. దేవి అండజాముని 
కొక ఫలమునిచ్చెను. ఆ ఫలమునుండి కన్యలుద్భువించిరి. es కన్యలను 
వీరులకిచ్చి పెండ్లిచేసి, దీవించి, చౌడమ్మ కాశిపురమున కేగెను. 


3.6.2. వీరశేఖరుని పాట:- 
14 చరణములు, 114 పంక్తులు. Wes సర్వయ్య రచన. 
“మూడబోదమురారె సుఖముతో జనులు 
కోరిన వరమిచ్చు కొలిపాక 0”. 
ప్రారంభము: _ వీరప్రతావుండు విజయచక్రవర్తి 
ఇలలోన కొలిపాక పాలింపగా నాడు 
పుడమిలో తొగటలును చౌడమ్మను కొలువంగ 
కదలిరే వయనమై గాంభీర్భముగ నాదు” 


పునరావృత్తి: 


ఇది తొగటవీరుల శౌర్యమును (బ్రశంసించు కథ. వీరశేఖరు 
డనురాజు “కొలిపాకిను పాలించుచుండగా౯, దొగటవీరులు 
చౌడమ్మను గొలుచుటకై ఆ గ్రామమునకేగి, అచట రాజవీథిలో జాతర 
జరుపుకొనుచుండిరి. ఆ రాజవీథిలో జాండ్రవారు కొందటు గుమిగూడి 
తొగటవీరులతోం గలహింప నుద్యుక్తులైరి. వారి కలహమును 
EB, యిరుపక్షములవారి బలాబలములను బరీక్షించుటకై రాజు 


210 తెలుయగు వీరగాథా కవిత్వము 


వీరశేఖరుయడు ఒక ఉక్కుగుబ్బమును తయారు చేయించి, దానిని 
గుండములో నుడికించి, ఆ తేజినెక్మినవారికి బిరుదులు చెల్లునని 
చెప్పెను. జాండ్రవారందజును భయపడి పాతిపోయిరి. తొగటవీరులలో 
“'సరువయ్యి (గేయకర్తయే కాంబోలును), “భండారు కేశవులు’ అను 
వారిరువురు ముందునకు వచ్చి, తమ దైవమగు చౌడమ్మను (్రార్థించి, 
'కలపిల SEE కంచుగుట్టము” నెక్కిరి. రాజు వీరశేఖరుండును, 
రాణి రాజీవ రత్నాంగియుం దొగటవీరులను మెచ్చి గౌరవించిరి. 


ఈ పాటలనుబట్టి చౌడమ్మపాటలు రచించిన గుజ్బము 
సర్వయ్య ప్రాచీనుడనియు, రాయలసీమలో 'కొలిపాకి ప్రాంతము 
MAILE దెలియుచున్నది. ఈ పాటకు “సరువయ్య-భండారు 
కేశవులు” అను నిర్వురును గర్తలేమో. గేయాంతమున నిర్వురి 
నామములును గలవు. 


83.6.3. కందనూలి పాట:- 


21 చరణములు, 90 పంక్తులు. గుజ్బము సర్వయ్య రచన. 
ఇందలి పునరావృత్తి యిట్లుండును. 


“వినరయ్యా చౌడమ్మా మహిమలు వివరముతో మీరెవరయినా 
దూషణముబేసిన రాజేంద్రునకు దుర్గా మమ్ముడి గొనలేదా? 
మల్లయ్య yes గొనలేదా?” 

ప్రారంభము: 
“కర మరదున ధర కందనూలి కరకంఠుని పుత్రి జాతరకు 
రమ్మని విలిచిరి వీరులనౌల్ల నెమ్మది పున్నమనాటికిన్సి 
విరివిగ నాలుగు దెనసలందుండిన వీథులు గదలిరి వేదుకతో 
వచ్చని నల్లని తెల్లని 299 వనువు వన్నెలా గొడుగులతో” 


నేటి కర్నూలు వట్టణమునకుC బాచీన నామము 
“కందనూలు”. ఇట చౌడమ్మగుడి కలదు. ఈ జాతరకు తొగటవీరు 
లందటును వచ్చిరి. వారి వేడుకలు తనకు నిద్రాభంగము కలిగించు 
చున్నవని ఆ పట్టణమేలు రాజు విసుగుచెంది, సైన్యమును బంపి, 
వారి వేడుకల నాపుజేయించెను. చేయునది లేక తొగటవీరులు DB, 
అన్నాహారములు మాని, దేవి యెదుట పరుండిరి. దేవిని బరిపరి 
విధముల ప్రార్థించిరి. మటుంనాడు చౌడమ్మ రౌద్రాకారిణియై 
రాజేంద్రుని కోట కూలద్రోసి, కరి హయ భటాదులకెల్లం గడుపున 
శూలలు కావించి, రాజునకు వెల్టి కలుగునట్లు చేసెను. మంత్రులు 
భయపడి తొగటవీరులను ప్రార్థింపయగా, నా వీరులు చౌడమ్మను 
గొనియాడి, రాజుగారి ఉన్మాదమును బోంగొట్టి, బోనములతో వేం 
టలతో జాతర చేసికొనిరి. 


3.6.4. జయావిష్ట్ణువు పాట:- 
9 చరణములు, 82 పంక్తులు, 1995 సర్వయ్య రచన. 
పునరావృత్తి: 


“నాదు మా భూతాలపేటకు నల్లజానై వెలసెను 
భక్తితో గొలుతాము రారే బాల(బ్రహ్మాశ్యాయిని” 
ప్రారంభము: 
aada నాభియందున SE వుట్టెను 
అతని నాభిని (బ్రహ్మావుట్టెను (బ్రహ్మాకును తొమృ్మంద్రు వుట్టిరి 
అందులోనే కళ్ళవునకు అమర నలుగురు భార్యలు 
నురలు, రక్ళసులు మొదలుగ పాములే Dev పుట్టెను”. 

ఇందు రాక్షసుల విజృంభణము, చౌడమ్మ పుట్టుక, ఆమె 
(త్రిపురాసురాది రాక్షసులను జంపుట వర్ణింపబడినది. ఈ పాటలకు 
a వాని ప్రారంభమునుబట్టి పెట్టిరని తోచుచున్నది. చౌడమ్మ 
రాక్షసులను rod యిందలి ఇతివృత్తము కాంగా, నీ పాట 
ప్రారంభమునుబట్టి దీనికి 'జయావిష్ణువు పాటి అని పేరు వచ్చినది. 
కాంబట్టి యీ పాటలపేర్లకును వీని యితివృత్తములకు సంబంధము 
లేదని తెలియుచున్నది. 


3.6.5. రాజభూపతి పాట:- 

దీనికి “పెద రాయభూపతి పాటి అనియుంబేరు. 130 
పంక్తులలో బదిచరణములుగా నున్న యీ పాట యిట్లు ప్రారంభ 
మగును. 
పునరావృత్తి: 

“so చక్రవర్తి దానమిచ్చిన మాధము 

కాళినుండి సాక్షి కొజ్లికై కదలివచ్చాను చౌడమ 

కోటి గంగనస్నాన ఫలములు కోరియున్నావారికి” 


పాట ప్రారంభము: 
“రాజువంశము రాజాయనగ రాజనందన చక్రవర్తి 
నిజముగ శ్రీ రాజుకైవడి రాజ్యభోగములందుచూ 
వందిజన SI భట్టు సేనలు నందడై కొలువంగనూ 
నందవర నింహాసననంబు నాదు కొలువై వేద్మతో” 


రాజనందన చక్రవర్తి నందవరమును బాలించుచుండెను. 
అతండు గొప్ప శివభక్తుడు. ఒకనాండు శివుడు మునివేషమున 
వచ్చి యా రాజున కొక మహిమగల పావుకోళ్లజతను బహూకరించెను. 
వానిని ధరించి (ప్రతిదినమును రాత్రి మూడవ జామువేళ రాజు 
తలంచిన మాత్రమున కాశికింబోయి, విశ్వేశ్వరుని బూజించి, తెల్లవారు 
సరికి నందవరమునకు వచ్చుచుండెను. ఇది యెవ్వరికిని దెలియదు. 
ఒకనాండు రాణి దీనిని గ్రహించి, తానుగూడ కాశికి వచ్చెదనని 
ప్రయాణమయ్యెను. ఇరువురును కాశిక్షేతమునకుంబోయి విశ్వనాథుని 
పూజించి, మజలివచ్చుటకై ప్రయత్నింపంగా పావుకోళ్లు కదలలేదు. 
రాణి రజస్వలయగుటచే దాని మహిమ యంతరించెను. రాజు విచార 


శక్తి కథాచక్రము 211 


(గస్తుడై, తన్నింటి కిం జేర్చినవారికిం గోరినదాని నిత్తునని 
(ప్రకటించెను. అట చౌడౌశ్వరీభక్తులగు బ్రాహ్మణులు రాజును జూచి 
కనికరించి, ఆ దేవి మహిమచే రాజదంపతులను నందవరము చేర్చిరి. 


కొన్నినాళ్లకుం MISC Ke వచ్చెను. బ్రాహ్మణులు 
రాజునర్థింవ నందవరమునకు వచ్చిరి. రాజు తానుచేనిన 
వాగ్గానమును మబచిపోయెను. వారిని నమ్మలేదు. సాక్ష్యముకొజికై 
(బ్రాహ్మణులు తిరిగి కాశికేగి చౌడమ్మను గొనితెచ్చిరి. రాజు చౌడమ్మను 
బూజించి, ఆ (బ్రాహ్మణులకు నందవరమును దానముచేసి, తాను 
నంద్యాల యను పట్టణమును గట్టుకొని, అందుండి Doc దొడం 
RO. చౌడమ్మ నందవరమున వెలసి, తొగటవీరులచేం బూజింపం 
బడుచుండెను. 


3.6.6. ఏలవరాజు పాట:- 
15 చరణములు, 117 పంక్తులు. 


ఇతివృత్తములనుబట్టి పాటలశీర్షికలు లేకున్నను, నీ చౌడమ్మ 
పాటలలో నొక విశేషమున్నది. వీని పునరావృత్తులలో నితివృత్త 
మంతయు గర్భితమై యుండును. ఈ ఏలవరాజుపాటకుC బునరావత్తి 
యిట్లున్నది: 
“భరణి తొగట ప్రజలు చేసిన ధర్మకథలే వినరయా 
సాహసంబున నాండు రాజుకు సాయమైరో బీరులూ” 


దీనినిబట్టి తొగటవీరులొక రాజునకు యుద్ధమున సహాయము 
చేసిరని స్పష్టమగుచున్నది. ఇట్లే ప్రతిపాటలోను పునరావత్తిలోం 
గథాసారము తెలుపంబడియున్నది. ఇది యీ పాటలలోని విశేషము. 
ఈ యేలవరాజుపాట ప్రారంభమిట్లున్నది: 
“అట్టె బూమి ఆకసంబున విష్ణుమాయలు పుట్టెను 
అతని నాభిని (బ్రహ్మ పుట్టెను అభఖిలలోకము లాయెను 
సకలమై జీవరాసులు సమృతిగ నిర్శించియు 
అట్టి జీవులలోన భూపతి 093 జన్మించెను”. 


పాట చివరలో నిది గుజ్బిము సర్వయ్య రచనగాం దెలుపం 
బడినది. ఏలవరాయండను రాజు పానుగల్లుపట్టణము నేలుచు, మిక్కిలి 
గర్వించియుండెను. తనతో యుద్ధముచేయంగల రాజు లెవ్వరును 
లేరని అతని గర్వము. అన్యరాజులందజును గలసి అతనికోటను 
ముట్టడించిరి. పండ్రెండేండ్ల యుద్ధము జరిగెను. ఏలవరాయని 
సైన్యమంతయును నశించిపోయెను. అతండు మిక్కిలి చింతించి 
తొగటవీరుల సహాయమర్థించెను. వారు చౌడమ్మను బ్రార్థించిరి. ఆమె 
యెంతకును (NÄIV కాకపోగా, దమ శిరస్సులను బలియిచ్చి 
వేండుకొనిరి. చౌడమ్మ వారి భక్తికి సంతసించి, ప్రత్యక్షమై, వారికి 
దోడుగా నిలిచి, శత్రురాజులను దటిమివేసెను. ఏలవరాయండు 


మిక్కిలి సంతసించి, తొగటవీరులను గొనియాడెను. వారి కోరిక 
ప్రకారము తన బిరుదులన్నియు వారికొసంగెను. 


8.6.7. మహిషాసురుని పాటః:- 


10 చరణములు, 215 పంక్తులు. ఇది మద్దులేటి స్వామి 
నామాంతకితముగా గురుకుంట్ల చౌడమ్మపై చెప్పిన పాట. కర్తపేరు 
లేదు. ఈ పాట ప్రారంభములోనే ఇతివృత్తసారమును గ్రహింపవచ్చును. 


పునరావృత్తి: 
“ఆది కాలము సూతుడీకథ అవనిపై వినిపించెను 
సాధుజననుత శౌనకాది మహామునీశ్వరు లడుగగా” 

పాట (ప్రారంభము: 
“శీకరంబుగ ఆదిశక్తిని శివుడు ఏమిటి కొజికు దలచెను 
తలచినప్పుడు శక్తివచ్చి తాను కార్యం బేమి చేసెను 
మునులలో పుష్పాండజుూండను ఘనుని తపమేరీతి పండెను 
మునికి సుతులై తొగటవీరులు మున్నూటరువై వీర్లు గలిగిరి 
క్రమము మాకు తెలుపుమాని శౌనకుడు సంతోషాన బల్మెను” 


మహిషాసురుండను రాక్షసుండు శివునిగూర్చి ఘోరతపస్సు 
చేసి, అనేకవరములు పొంది, గర్వించి, ముల్లోకములను జయించి, 
ఇం(ద్రాదిదేవతలను red. Veo నతడు సంతానము 
కొబికై తపస్సు చేయంగా, Fc డాదిశిక్తిని మహిషాసురునకుం 
బుత్రికగాం బుట్టునట్లు చేసెను. తం[డ్రిగండమునం బుట్టుటచే 
రాక్షసులామెను ఇనుపమందసమున బంధించి భూస్థాపితము చేసిరి. 
సురాసురులకు భీషణ సంగ్రామము ప్రారంభమయ్యెను. శివుం 
డాదిశక్తిని బిలువంగా, నా మందసమునుండి చౌడేశ్వరి బయటకు 
వచ్చెను. (శివుని చెమట ఆ మందసముపైఆ బడగా నామె బయటకు 
వచ్చినదని వేటొక పాటలో గలదు.) త్రిమూర్తులామెను దీవించి 
రాక్షసులపైకిం బంపిరి. వీరచౌడేశ్వరి పుష్పాండజా మునికి 
మున్నూటయజువది తొగటవీరులను ప్రసాదించి, వారిని వెంట 
బెట్టుకొని రాక్షసులను మర్దించెను. మహిషాసురాదులను సంహరించి 
లోకరక్షణము కావించెను. 


8.6.8. కంసుని 28): - 

3 చరణములు, 40 పంక్తులు. ఇది నందవర భగళాంబపై 
సర్వయ్య చెప్పినపాట. ఆదిశక్తి యశోదగర్భమున మహామాయగా 
జన్మించి, కృష్ణునకు సహాయముచేసి, కంసుని బెదరించి, ఆకాశమున 
కెగసిపోయిన కథ. చిన్న గేయకథ. 
పునరావృత్తి: 

“నీ తోడు గావలసె నిను వేడుకొనగా 
ఆదివిష్ణుకు సాయమయితి వో తల్లీ 
శివావిష్ణుకు సాయమైతి వో తల్లీ!” 


212 తెలుయగు వీరగాథా కవిత్వము 


పాట (ప్రారంభము: 
“మున్నూ మిన్నూ లేని మాయాంధకారమున 
యిన్నగల దేవతలు ఎవరు లేనీవాడు 
వంచమజ్యోతివై పాలమున్నీటిలో 
ఆనంద భరితముగ ఆడుతాయుండంగ. ” 


8.6.9. చౌడమ్మ వేడుకలు:- 


7 చరణములు, 42 పంక్తులు. నందవరము చౌడమ్మపై చెప్పిన 
పాట. కర్తపేరు లేదు. 


పునరావృత్తి: 
“వినరయ్య జనులార ఈ వుణ్యకథలు 
సజ్జనులు పాడేరు చౌడమ్మ కథలు” 


పాట ప్రారంభము: 
“పని బూని దేవతలు పాలసంద్రము దరువ 
వరగ వేడుకతోన వయనమయ్యేరు 
మందరాగిరి తెచ్చి మరి కవ్వముగ జేసి 


ఆదిశేషుని తాను వాసిగా సరిత్రాడు” 


ఈ పాటలో దొగటవీరుల పుట్టుక సంక్షిప్తముగా జెప్పం 
బడినది. దేవతలు పాలసము[ద్రమును దటువంగా, నందుండి అండజా 
ముని పుట్టి, చౌడమ్మనుగూర్చి తపస్సుచేసి, ఆమె ప్రసాదించిన 
శేషబియ్యముతో మున్నూటయబువది వీరులను సుతులుగాం 
బొందినట్లు చెప్పబడినది. చిన్న గేయకథ. 


3.6.10. ఎబుకల పాటః:- 


7 చరణములు, 150 పంక్తులు. నందవరము చౌడమ్మపై 
గుట్బిము సర్వయ్య ప్రాసినపాట. చక్కని కవిత్వముగల పాట. చౌడమ్మ 
యిటుకతవేషము అత్యద్భుతముగా వర్ణింపంబడినది: 


“సంకుపూసల md ఎరుకలజాతి సొమ్ములు పెట్టెనూ 
పొంకముగ రత్నాలు 335 బుట్ట శిరసున బెట్టెనూ 
చిన్నైలలరిన యెడమచంకన, చిన్నికుజ్జను గట్టెనూ 
కొన్నివన్నెైల గిలుకయును ఒక కుజుచబెత్తము వట్టెనూ” 


ఇట్టి యెబుకత వేషమున చౌడమ్మ పార్వతి దగ్గబికుంబోయి 
భృగుమహర్షి శాపమునుగూర్చి, దక్షయజ్ఞమునుగూర్చి, శివుని 
(బ్రహ్మహత్యాపాపమునుగూర్చి DED చెప్పును. అటనుండి శారద 
కడగకేంగి భృగుమహర్షి శాపమును గూర్చి ఎజుక చెప్పును. ఇట్లే 
08,39 కడకేగి భృగుమహర్షి విష్ణువును దశావతారాము 
లెత్తవలసినదిగా శపించునని చెప్పును. శచీదేవికడకేంగి యింద్రునకుం 
గలుగంబోవు గౌతమ శాపమును, బదవీచ్యుతిని దెల్పును. ఇట్లు 


చౌడమ్మ, దేవతల కెటుక చెప్పి తిరిగి కాశిపురము చేరును. ఈ పాటలోం 
బునరావృత్తి యిట్లున్నది: 


“ఏకముగ ముల్లోకములవారికి వాకుపబచెను ఎజుకతా 
సర్వమంగళ నందవరమని చౌడమాంబా మహిమలు 
జగదీళ్ళరమ్మా మపామలు...” 


8.6.11. త్రిమూర్తుల జననము పాట:- 

14 చరణములు, 107 పంక్తులు. 

ఇది gsm సర్వయ్య భగళాంబపేర (NS శక్తిగీతము. 
సదానందరూపమగు (బ్రహ్మమునుండి త్రిమూర్తులు జన్మించి, 
ఆదిశక్తియగు భగళాంబను భజన చేసిరి. ఆదిశక్తి ఆ బాలలను 
sc జేరందీసి, వరములిచ్చి, పట్టముగట్టినది. ఈ పాటలో 
వేదాంతభాగ మెక్కువగను, కథాఖ్యానము తక్కువగ నున్నది. 
ఆదిశక్తివర్ణన రమణీయము- 


“కోటిచంద్రుల ముఖము A కోమలాంగై నిలిచెను 
వటుతరంబుగ sorida పొదకనులము లుండెను 
ప్రుటము బెట్టిన బంగరందెలు బోరు కొలువుచు నుండెను 
కటిపరందెలు కాళ్ళగజ్జెలు గల్లుగల్లని యాయగా 
నదుము నన్నము డాబుమెజసెను నాగరామించాయినూ 
కనకబీరె జలతారు రవికెయు కమలే రవిచంద్రులూ 
వెనుక ముప్పదిమూడు కోట్ల వేల్పులుండిరి వరునతో”. 


8.6.12. 'శక్తికావిజయము”:- 


ఆదితాళమున నడుచు పెద్ద గేయకథ. 24 చరణములు, 400 
పంక్తులు. పైన తెల్పిన పదునొకండు పాటలలో నించుమించుగ 
నన్నియును గుజ్బము సర్వయ్య ప్రాయయా, నీ పాటను మాత్రము 
సుగమంచి పాపన్న పుత్రుండు తిరువెంగళప్పయ్య అనుకవి రచించెను. 
ఇతండు తొగట HOSNI. ప్రారంభమున హరివెంకటగురుని, 
వీరశరభయ్యను స్తుతించినాండు. దీనికి “త్రిపుర సంహారము”, “చౌడమ్మ 
పండుగ, “చౌడమ్మకథి అను నామాంతరములున్నవి. ఇందలి కథలో 
నూతనాంశములు లేవు. పైన తెల్పిన యితివృత్తములే యిందును 
గలవు. రాక్షసుల విజృంభణము, ఆదిశక్తి మహిషాసురునకు 
చౌడమ్మగాం బుట్టుట, ఆమె పుష్పాండజామునికి మున్నూటయబటువది 
వీరులను బ్రసాదించుట, వారిని వెంటబెట్టుకొని రాక్షససంహారము 
చేయుట- ఈ గేయకథలోని యితివృత్తము. ఇది పైన చర్చించిన 
పాటలన్నిటి కిని సమాహారమనవచ్చును. ఇది “పాటిగా గాక 'కథిగాం 
బేర్మానంబడినది. 


ప్రారంభము: 


శక్తి కథాచక్రము 213 


“కరిముఖుని 9909 శారదను కొనియాడి 
హారియు వెంకటగురుని ఆత్మలో 3059 
Täid సన్నుతించుట చాల 
విమ్ణదోవత ప్రార్థన ఇంపొందగా జేసి 

వర బీరశరభయను వలనొప్ప కొనియాడి 
శక్తికావిజయంబు చెప్పెదను వినరయ్య. ” 


అంతము: 


“ఐిన్నవారికినెల్ల విష్ణు కోరికలిచ్చి 
సకలశుభకరమిచ్చు శక్తికావిజయంబు 
అష్టభాగ్యములిచ్బు ఆదిమహలక్ష్మి 
55755 విన్న పాయు పావములు 
ఆయురారోగ్యములు అష్ట ఐశర్యములు 
పంచాక్షరంబొనగు వరంజ్యోతి చౌడమ్మ 
ధరణిలో తొగటకుల దైవంబు చౌడమ్మ 
ఎంచగల యీ తొగటకులములో నుగమంచి 
పాపన్న UO వంశపావనుడూ 
తిరువెంగళప్పయ్య వరకి చెవిన 

ఈ కథ త్రిపురసంహోరంబు చౌడమృపందడువనగాను. ” 


ఆదిశక్తి చౌడమ్మను గొలుచు తొగటవీరులు వీరశైవులు. 
వీరముష్టివారికిని వీరికిని దగ్గబి సంబంధమున్నట్లుగాC దోంచుచున్నది. 
చెన్నబసప్ప యను వీరముష్టివాని కుమార్తెను భోజు(డను రాజు 
వివాహమాడందలంచెను. వీరముష్టులందులకు సమ్మతింపలేదు. తన 
గుజ్బమును జంపి, తిరిగి దానిని (288095 నా బాలికను 
వివాహమాడెడి తలంపును విరమింతునని భోజుండు వారితోం జెప్పెను. 
భోజుని గుజ్బమును జంపి తిరిగి (బ్రతికించుటలోం వీరముష్టులకు 
దొగటవీరులు సహాయపడిరి. అందుచే వీరముష్టులు KILDU 
గొంత భూమిని దానము చేసిరి. ఈ దానపత్రమును చౌడమ్మ జాతరలో 
నేంటికిని చదువుచుందురు (చూ. చౌడేశ్వరీ పూజా విధానము, పుట 
223). ఈ దానపత్రమునుబట్టి యీ సంఘటన క్రీ.శ. 1081లో 
జరిగినట్లుగా దెలియుచున్నది. “పానుగంటి దానషత్రమని మటియొకటి 
కలదు. దానికి 'జయరేఖి అని పేరు. 

మొత్తముపై చౌడమ్మపాటలు కథాకథన ప్రధానములుగ నున్నవే 
కాని కవితా (ప్రధానములుగ లేవు. మౌఖికప్రసరణమున నున్నయీ 
పాటలను మిడిమిడి జ్ఞానముగలవారు 2037805 యత్నించుటచే, 
వీనిలోని జానపదత్వము (Folk element) ను సన్నగిల్లినది. ఇవి 
నేడు జానవదకవిత్వముగా౭గాక జాతి దేశికవిత్వముగాం 
గాన్పించుటకు ఈ దుష్టసంస్మరణమే కారణము. తాళబద్ధత మాత్రము 
ఈ పాటలలో నెచ్చటను లోపింపకుండుట ముదావహము. 
చౌడమ్మపాటలు శక్తికథాచక్రమున నొక ప్రత్యేకశాఖయనుటలో 
సందేహము లేదు." 


రాయలసీమలో చౌడమ్మపాటలవలెనే, తెలంగాణమున 
బొడ్డెమ్మ పాటలు, (బ్రతుకమ్మ పాటలు ప్రసిద్ధికెక్కి యున్నవి. కాని 
“బొడ్డెమ్మ, బ్రతుకమ్మ అనునవి శక్తి స్వరూపములుగాం గానవచ్చుట 
లేదు. జానపద గేయములనుగూర్చి SON పరిశోధన చేసిన 
రామరాజుగారు ‘బొడ్డెమ్మ పిల్లలపండుగ యనియు, “బ్రతుకమ్మ 
Boss యనియుం దెలుపుచున్నారు (చూ. తెలుంగు జానపదగేయ 
సాహిత్యము, పుటలు ౪౨౯- ౪౩౨). వీరు వ్రాసిన దానినిబట్టి చూడం 
గా శక్తిపాటలవలె వీనిలో రౌద్రము కానరాదు. బొడ్డెమ్మ పాటలు 
పిల్లల పాటలలోను, బ్రతుకమ్మ పాటలు జానపదస్తీల పాటలలోను 
గలసిపోవునే కాని, అవి శక్తికథాచక్రము క్రిందికి వచ్చెడివి కావు. 


4. ఇతర శక్తికథలు 


4.1. పోలేరమ్మ కథ: - 


ఈమెకూడ చౌడమ్మవలెనే శివుని చెమటనుండి పుట్టినది. 
శక్తులన్నియు నీశ్వరుని పుత్రికలుగాC జెప్పంబడును. ఈశ్వరాదులకు 
నలవికాని రాక్షససంహారమును ఈ శక్తులు అవలీలగాం గావించినట్లు 
వర్ణింపంబడుచుండును. ముఖ్యముగా రక్తబీజుని బరిమార్చుటలో 
భూమిపై నాలుకను జాపి, ఆ యసురుని రక్తము నేలమీద 
బడకుండ జుట్టి చంపినట్లుగాం జెప్పంబడుచుండును. ఇది అన్ని 
శక్తికథలలోను గానవచ్చు సాధారణాంశము (Commonplace). 

మౌఖిక సంప్రదాయమున నున్న పోలేరమ్మకథను నేను 
నెల్లూరు మండలమున సేకరించితిని. ఈ కథను మశూచిరోగుల 
కడ పాడింతురు. (గామములను కలరా, మశూచి మున్నగు 
నంటువ్యాధులు చుట్టుముట్టినప్పుడు, ఊరికిం బడమటిదిశగాయగల 
నొక తోటలోనికిం బోయి, అక్నడ అమ్మవారికిం గొలుపులు కొలిచెదరు. 
ఆ కొలువులదగ్గబ ని 3555575 0 27808369. 
వనభోజనములలోం గూడ నీ కథను బాడుట కలదు. 


పోలేరమ్మకథను బాడుటలో (98, పలక అను రెండు 
వాద్యముల నుపయోగింతురు. (శ్రుతి యనునది జముకులలో నొక 
రకము. దీని గొట్టము జముకు గొట్టము కన్న కొంచెము సన్నముగా 
నుండును. శేరువలెనుండు గొట్టమున కొకవైపున మేకచర్మముండును. 
es చర్మము మధ్యనుండి నారి లాగి, రెండవ వైపునుండి బయటకుతీసి, 
గొట్టము నంటి పెట్టుకొనియున్న ఒక SD ఆ నారిని బిగింతురు. 
ఈ నారిని కుడిచేతితో (మోంగించుచు (489 నిలుపుకొని కథకు 
డు పాటపాడుచుండంగా, వంతలు పలకలు (టముకులు లేక డప్పులు) 
వాయించెదరు. ఈ పలకలు తాళమును నిలుపును. పోలేరమ్మకథ 
యీ కంది విధముగా (250500: 


“కరణే శరణో తల్లీ, శరణు పోలేరమ్మా, 
దోవలు IS తల్లీ దుర్మార్గురాలా 
ఆది గాసినావు తల్లీ ఆంకారురాలా 


214 తెలుయగు వీరగాథా కవిత్వము 


మూయలాడి అమ్మవారు మరుమంతరాలు 

ఎట్లా ఉన్నదంటే ఏ క్రమాన ఉన్నదంటే 

అలనాడు శివుని చెమటను బుట్టిన చెమట కొమార్తెలు నలుగురు 
నలుగురు ఆడబాలలు పుట్టివున్నా 

నా పాలిట నలుగురు పుట్టినా 

యుద్దానికి పోవదానికి ఒక్కరే లేరు”- 

అని ఈశ్వరుడు దుఃఖపోతున్నాదు. ” 7 


ఈశ్వరుని చెమటనుండి మొదట నలుగురు చెమట కుమార్తెలు 
పుట్టినారు. నలుగురు పుట్టినను, అందటును ఆడుపిల్లలే యగుటచే, 
TOO దనకు యుద్ధమున సాయపడువారు కారని ఈశ్వరుడు 
దుఃఖించుచుండెను. తరువాత ఈశ్వరుండు SS (నొసటి యందు) 
ఏదుమ కుంకుమ ధరింపంగా, నాదిశక్తి యా కుంకుమలో బంగారు 
రామచిలుకయె ట్రాలినది. తన FIS జాజుచున్న చెమటను 
నీశ్వరుండొక రచ్చబండపై వేసెను ఆ బండనుండి “పోలేరమ్మ 
జన్మించినది. (ఇది సరిగా చౌడమ్మ పుట్టుక వలెనే ఉన్నది.) మజిల 
నాడుపిల్లయే పుట్టినదని శివుడు నిరుత్సాహపడెను. పైగా, ఆ పిల్ల 
రకరకముల జబ్బులతోం గడు నసహ్యముగ నున్నది. కావున శివుC 
డాబాలను ఏడు నిలువుల కావు త్రవ్వించి, అందు ప్రాణముతో 
బూడ్చి పెట్టించెను. 

ఈశ్వరుని కుమారుడు నకృనారాయండు తన కాహారముం 
జూపుమని తండ్రిని గోరెను. పోలేరమ్మకావును ద్రవ్వి తినుమని IC 
దు చెప్పెను. నక్కనారాయండు ఆ కావు (త్రవ్వుటకుC బ్రారంభించెను. 
అమ్మవారు నక్మనారాయని చెవిపట్టుకొని బయటకు వచ్చినది. 9 
తండ్రి నిన్ను యుద్ధమునకు దీసికొని రమ్మనినాడు” అని నక్క 
అబద్ధమాడినది. పోలేరమ్మ నక్కపై నధిష్టించి అయోధ్యకు 
బయనమయ్యను. జిత్తులమారి నక్క యాయె నొక వాగులోం బాజివైచి 
పాతిపోసాగెను. 


పోలేరమ్మ ఒంటెయవతారమెత్తి, “చీమూ రక్తమూ దుర్దండ 
పురుగులుగాి?, ఈగలు దోమలు ముసురుకొనుచుండంగా, 
నక్శ్కనారాయండు పోవు దారిలో బరున్నది. నక్క మిల పన్నాగము 
పన్ని సింహాలరాజుతోం గలసి, యొంటెను జంపయత్స్నించి 
భంగపడెను. తరువాత అమ్మవారు ముదుసలియవతారమెత్తి 
అయోధ్యానగరమునకు రా౭గా,'సిమూ రకతమూ దుర్చండ 
పురుగులుగా” నున్న యా ముసలిదానిని శివుడు పాడుబావిలో 
వేయించెను. అమ్మవారు ఆ పాడుబావినుండి నాగలోకమునకుంబోయి, 
బావిలోని నీరు పైకి రప్పించి, పాదాల బంగారు గజ్జెలు కట్టుకొని, 
ఆనందముగా నాడుకొనుచుండెను. ఆ బావిదగ్గబి పశువుల 
గాచికొనెడి బాలురు అమ్మవారి విషయమును శివునకెటింగించిరి. 
శివుడు అసురకోట యుద్దమునకు బోవుచు, దేవతా బ్రాహ్మణులను 


బల్లకితోయ బంపి, తన కుమార్తెను గొనిరండనెను. ఆ బ్రాహ్మణులు 
పాడుబావి దగ్గజికు వచ్చి, అమ్మవారి నయోధ్యాపురమునకు రమ్మని 
ఆహ్వానించిరి. అమ్మవారు రాచవారిపిల్లవానిగా మాతి, వేపచెట్టును, 
తమ్ముడు పోతురాజును వెంటబెట్టుకొని అయోధ్యాపురమునకు 
వచ్చుచుండెను. దారిలో నొక సెనగచేనును జూచి పోతురాజు, 
అక్కగారి యనుమతినిగోరి, యా చేనునంతటిని దినివేసెను. 
పోలేరమ్మ తన మూండవ నేత్రమును ID తిరిగి పంటపండించెను. 


ఇంటి కివచ్చిన అమ్మవారితోం దం(డియగు శివుందు, 
రక్తబీజులగు రాక్షసులను దాను సంహరింపలేకున్నానని మొబివెట్టు 
కొనును, పోలేరమ్మ తానారాక్షసులనందజను సంహరింతుననియు, 
ముందు తనయాకలిని దీర్చుమనియుం గోరినది. శివుడు పండ్రెండు 
పుట్ల కేసరిబియ్యము, నేతితోంజేసిన కాకరకాయలకూర రాసిపోసి 
పెట్టినాడు. పండ్రెండు పుట్టయన్నము తొలిముద్దయే కాని మలిముద్ద 
లేదు అమ్మవారికి. తనకు దాహమగుచున్నదంగా శివుడు 'వొన్నేలచ్చ 
సురాపానీ కావిళ్లు' తెప్పించెను. ఆ కల్లు అమ్మవారి చేతిలోం బోయం 
గా, నామె యరచేయి తడియలేదంట! 


పోలేరమ్మ ఆకాశమునకు భూమికి నొకటిగా నెదిగిపోయి, 
తమ్ముండు పోతురాజును, తన SÕIDAD వెంటంబెట్టుకొని, 
“ఎజ్బజాము ప్రొద్దుకల్లి, “అసురపురుగు” లేకుండం జేసినది. “అప్ప 
దేశమ్మ (అమ్మవారి అక్క తన 'జల్లిమగుడాల నాలిక దబ్బళించి” 
పాటిడి రక్తమును మొండెములను నారగించినది. కూంతురు 
పరాక్రమమునకు మిక్కిలి సంతసించి, ఈశ్వరుండామెకుం 
బెండ్లిసేయం దలంచెను. కాని అమ్మవారు తండ్రితో నిట్లన్నది: - 

“నాయనా, నీవు నాకు పెండ్లిచేయలేవు 

నాకు భూదేవంత అరుగు కావలెను 

ఆకాశమంత పందిరి కావలెను 

ఎలిగొండంత తాళి కావలెను 

వజింత కోక గావలెను 

అదీగాకుండా నా కంట్లో కోరిన వురుషుడు కావలెను.” ** 


ఈశ్వరుండామె కోరికలను 353535, కలియుగమున 
కోడి గ్రుడ్డంత పట్టణము వెలయుననియు, నా పట్టణమును 
బాలించుకొనుచుం, బెండ్లి పేరంటములు లేకుండ సుఖముగా (బ్రతుకు 
మనియుం బోలేరమ్మను దీవించినాండు. ఈ కథాంతమున నిట్లున్నది: 


“30830858 ఎయ్యికళ్లు గలదానివే 

నీ కంటికి కోరిన TW 259) లీనికొచ్చి చేసేది? 
ముందు SONO పుట్టబోతున్నాది 

ఆ కలిగ్గంలో కోడిగుడ్డంత పట్నం ఏరువడుతుంది 

నువ్వు బొయ్యి రాజ్యుంమింద వరిపాలన చేనుకోని 

పెళ్లి పేరంటం లేకుండా సుకంగా బతుకు, పో కూతురా.” 


శక్తి కథాచక్రము 215 


ఈ యీశ్వరుని దీవెననుబట్టి, పెండ్లిపేరంటములు లేని 
పోలేరమ్మయే “మాతంగి? యని అనుమానము కలుగుచున్నది. ఇదియే 
సత్యమగుచో, వేటూరి ప్రభాకరశాగ్రిగారిచ్చిన శక్తికథల పట్టికలోని 
“'మాతంగికథియు, నేను సంపాదించిన పై “పోలేరమ్మకథియు 
నొక్కటియే యగును. 


4.2. అమ్మవారి దండకము: - 


ఇది ఆంధ్రప్రాంతమున, ముఖ్యముగా విశాఖ, విజయ 
నగరము, శ్రీకాకుళము మండలములలో వ్యాప్తియందున్న శక్తికథ. 
పోలేరమ్మకథవలెనే చిన్నది. దీనినిగూడ మశూచి, కలరా మున్నగు 
వ్యాధులు గ్రామములందు వ్యాపించినప్పుడు పాడింతురు. 

ఈ యమ్మవారి పుట్టిల్లు అనకాపల్లి, అత్తవారిల్లు కసిమికోట, 
తాతగారి ఊరు బెజవాడ. ఈమె స్థావరము విజయనగరము. 
పూసపాటి విజయరామరాజు ఈమెను కొలువలేక వదలుకొన్నాడట. 


ఈ “అమ్మవారి దండకము” జముకులకథ. మాదిగలు దీనిని 
బాడుదురు. విశాఖ మండలమునుండి భీమవరము (పశ్చిమగోదావరి 
మండలము)నకు వలసవచ్చిన కంట చిన్నయ్యదాసు అను Ic 
డు పాడుచుండగా దీనిని సంపాదించితిని (27-9-1964). ఇది 
సుమారు 500 పాదములున్న్చది. ఇందలి కవిత్వము జానపదత్వముతో 
జాలువాజుచు బహురమణీయముగ నున్నది. శ్రీ నేదునూరి గంగాధరం 
గారు VOOSE (288005 'చిన్నెలగౌరు అను పాట ఈ 
యమ్మవారి దండకమునకు సంక్తిప్తరూపము. ఈ పాటను BD 
(వరినాట్ల) లోయగూడ పాడుచుందురు. ఇది ఖండగతిలో సాంగు రచన. 
ప్రారంభమిట్లుండును: - 


“అమ్మవారు - 

ఏలాగు నున్నాది? తల్లి ఎట్లాగు నున్నాది? 
soid నీళ్లల్లో , కుంకాలు గలిపేను 
erik నీళ్లల్లో jä జవ్వాజి గలిపేను 
పంటీడు నీళ్లల్లో ,, _వన్నీరు గలిపేను 
పన్నీరు జలకాలు ,, పొందుగాడీనాది 
కూర్చోని aw ,, కునుమలకు పారేను 


వంగలాను దడిపేను 
నిమ్మలను దడి పేను” 


(పంటి= కుండ; కుసుమ= సస్యవిశేషము) 


ఒంగోని arm ,, 
నిలబాడి తానాలు ,, 


అమ్మవారు తన యత్తవారిల్లున్న పడమటిదేశమునుండి, 
పుట్టిల్లున్న తూర్చుదేశమునకుం బోవ నిశ్చయించినది. స్నానము చేసి, 
తలదువ్వుకొని అలంకరించుకొన్నది. పిఠాపురము (తూర్పు గోదావరీ 
మండలము) సాలెవారికి వార్తనంపి, SSI చీర నేయించుకొని 
ధరించినది. దూతలను మాతలను బిలిచి, తమ్ముడు పోతురాజును 


వెంటబెట్టుకొని, పల్లకినెక్కి తూర్పుదేశమునకుం బయనమయ్యెను. 
అనకాపల్లి Ake ఏజు అడ్డమయ్యెను. ఆ ISC బడవ నడపు 
జాలరివాండు అమ్మవారి సౌందర్యమును జూచి మోహించెను. తన్ను 
బెండ్లాడినచో Jen దాటింతుననియు, లేనిచో దాటించననియుం 
జెప్పెను. అమ్మవారా జాలరివానిని బరిపరి విధముల (బ్రతిమాలినది; 
ఎన్నియో నీతులు బోధించినది; తాను శక్తినని భయపెట్టినది; 
వెండిబంగారము లిత్తునన్నది. ఎన్ని విధములC జెప్పినను జాలరివాం 
డు తనపట్టు విడువలేదు. అమ్మవారు క్రుద్దురాలై ఆ జాలరివానికి 
మశూచికము కలిగించెను. తన దూతలను మాతలను నాతని 
యూరిపైకి బంపెను. తుమ్ముల మాత, దురదల మాత, జాతాల 
మాత మున్నగువారు జాలరివాడున్న గ్రామము నల్లకల్లోలము 
గావించిరి. మశూచికముతోC [బ్రజలందటబును జనిపోవుచుండిరి. 


అమ్మవారు ముసలి వెజ్జురాలి వేషముతో నూరిబయట నొక 
వేంపచెట్టు క్రింద కూర్చున్నది. ఆ యూరిలో రామభక్తులగు OS) 
దమ్ములు అమ్మవారిని శరణుజొచ్చిరి. ఆమె యీంతకల్లును గోరినది. 
ఆ యూరివారందటబును గల్లుతెచ్చిరి. వేపపిక్క చిదిమి, యా 
గులకలోం గల్లుపోయుమన్నది. ఎంతకల్లు పోసినను నా వేంపగులక 
నిండలేదు. ప్రజలు భయపడిరి. ఆ యూరిలో గమిడి పిన్నమ్మ యొద్దం 
గల పోతుతాడికల్లు BASIC దన గులక నిండునని అమ్మవారు 
చెప్పినది. జాలర్లు వెడలిపోయిరి. 


ఆ రాత్రి అమ్మవారు గమిడి పిన్నమ్మ కలలో గనిపించి, 
జాలరులాతని దగ్గజికుం గల్లునడుగ వత్తురనియుం, గల్లుఎత్త్తు 
బంగారమిచ్చినంగాని అంగీకరింపవద్దనియుం జెప్పినది. మర్నాడు 
జాలర్లు గమిడి పిన్నమ్మను పోతుతాడికల్లు పోయుమనిరి. అతండు 
కల్లెత్తు బంగారము తెమ్మనెను. ఎంత బంగారము తెచ్చినను నా 
కల్లుతోం దూంగలేదు. జాలరులు తమ భార్యల మంగళసూత్రములను 
గూడ తెచ్చివేసిరి. అప్పటికి అమ్మవారు కనికరించి, కల్లు సరితూC 
గు నట్లు చేసినది. వారాకల్లును దెచ్చి అమ్మవారికి బోసిరి. 
బుద్ధితెచ్చుకొని (బ్రతుకు'డని అమ్మవారు rod హెచ్చరించి, 
దీవించినది. పడవలో మశూచితోC బడియున్న జాలరి వానిని 
మాత్రము అమ్మవారు (బ్రతికించలేదు. ఆ జాలరివాని తల్లి వచ్చి 
చూచుసరికి నతడు మరణించెను. 

అమ్మవారు తన దూతలతో మాతలతోం గలసి, మహా 
కోపమున దారిలోని ఊళ్లన్నియు నాశముచేయ మొదలిడెను. 
త్రిమూర్తులిది చూచి, పెద్ద గజాశూలమును దెచ్చి, అమ్మవారికి శిరసు 
నుండి సిరిపాదమువటబకును గ్రుచ్చి, ఆమెను భూమికి తాపడము 
చేసిరి. ఈ కథాంతమిట్లున్నది: - 

“తల్లియొగము చూనినాడు-జాలారి- తల్లియొగము చూనినాడు 
యూదు బెక్క్ళులు బెక్సి , (పాణమొదిలేశాదు 


216 తెలుయగు వీరగాథా కవిత్వము 


దూతల్లి మా తల్లి తల్లి తోడుదీనూకోని 
కోదీలు పట్నాలు P కొల్లలాడీనాది 
päev పట్నాలు ” పాడుజేసీనాది 
MSG వట్నాలు A ess 39778” 


వచనమ:ః:- అప్పుడు త్రిమూర్తులు ఆలోచించి... అమ్మవార్ని శిరసు 
నుండి సిరిపాదంవరకూ గజాశూలం 39, భూలోకానికి 


తాపడం చేసేశారు”. 


4.3. మాత పురాణము: - 

ఇది మదరాసు ప్రభుత్వ (ప్రాచ్య లిభఖితపుస్తక భాండాగారమున 
నున్న కాగితపుంబ్రతి (ఆర్‌.నెం. 693). 216 పంక్తులలో మంజరీ 
ద్విపదలో నసమ(గముగాం నున్నది. 1920వ సంవత్సరములో 
గుంటూరు మండలములోని రెంటచింతల (గామమునకుం జెందిన 
రామరాజు పెధ్దసుబ్బయ్యగారు దీనిని (గంథధాలయమునకు 
బహూకరించిరి. ఈ కథనుగూర్చి విశేష వివరణ పట్టికలో నిట్లు 
(బ్రాయంబడి యున్నది: - 


“మాత పురాణమని పేరుగల యీ (గ్రంథము శక్తికథలలోనిది. 
యాదవరాజులకథలని, శక్తికథలని, పల్నాటి వీరులకథ లని, 
en పిచ్చుకుంట్లు మొదలగు జాతులవారు పాడుచుండు 
పదములు (మంజరీ ద్విపద, తద్వికారములు) ముత్తెజింగులు గలవి. 
అందిది శక్తికథలలోనిది. ఈ కథ ఓరుగంటి కాకతీయరాజ్య 
చరిత్రముతో సంబంధము గలదిగా నున్నది. ఏకవీర, కాకతిశక్తి 
విషయములిందు౯ గలవు. ఇక్కడ నుపలబ్ధమగునది (గంథములో 
నించుక భాగమే కావునను, అదికూడ బహుదోషభూయిష్టమయి 
యున్నది గావునను, నింతకంటె విశేషములు తెలుపం గుదురకున్నది. 
ఇది మంజరీ వికార మనందగిన పదరచనము. కర్త యెవ్వరో ec 
గరాదు.” 


కథాప్రారంభమున దీనిని “బడబాగ్ని రామచంద్రుం డను కవి 
రచించినట్లు స్పష్టముగా నుండగా, నీ విశేష వివరణ (HS 
మహానుభావుడు STS యెబుంగరాిదని వ్రాయుట 
సాహసము. 

“వినుతికెక్ళిన 198 వీర్షశైెవులకు 

మతులను నగించి సమర్థించినట్టి 

కత 25790305 క్రమమెల్ల తెలియ 

వినుపింతు వీనులకు విందులుగాను 

రక్షించు శ్రీమాత రమణి చరిత్ర 

ఆ కధథావ్భత్తాంత మది యెట్టిదనిన 

చేకొని బడబాగ్ని రామచంధద్రుండు 

చెప్పంగ దొడగాను శాళ్ళతంబుగను. ” 


కాకతీయుల కులదైవము కాకతి యను శక్తి. ఆమెకు సైదోడు 
ఏకవీర లేక రేణుక. ఇది కాకతిశక్తినిగూర్చిన పురాణము గావున 
దీనియందు గాకతీయ రాజన్యుల కథలు చక్రరూపమున వచ్చి 
యుండును. వరంగల్లు మండలమున నీ కథ విశేష వ్యాప్తియందున్నది. 
మౌఖిక (ప్రసరణమున నున్న యీ కథను శోధించి సంపాదింపవలసి 
యున్నది. అట్లు సంపాదించినప్పుడు కాని ఈ కాకతిశక్తికథల సంపూర్ణ 
విషయము బోధపడదు. ఏకవీర కాకతమ్మకు సైదోడు కావుననే ఆమె 
ప్రసక్తికూడ నీ కథలో వచ్చియున్నది. 


4.4. ఆరంజోతి కథ లేక ఆదిపురాణము: - 


ఇది అరుంధతీవసిష్టులకు సంబంధించిన గాథ. మాల 
మాదిగలు దీనిని బాడుదురు. Some గుమ్మెట్లతోం బాడుదురు. 
ఇతర. శక్తికథలన్నియును జముకులతోను, పంబలతోను పాడ 
బడుచుండగా నీ యారంజోతికథ మాత్రము Homes గానము 
చేయంబడుట వింతగా నున్నది. జంగముల ప్రభావము వీరిపై 
ప్రసరించియుండును. గుంటూరు మండలమున పల్నాడు తాలూకాలో 
నెమలిదిన్నె గామమందును, చిత్తూరు మండలమున శ్రీకాళహస్తి 
తాలూకాలో రాయకుంట OKS అను గ్రామమందును నీ 
యారంజోతికథను బాడు మాలదాసరు లున్నారని తెలియుచున్నది. 
కాని నేనీ కథను పూర్తిగా సంపాదింపలేకపోతిని. 


వసిష్ట మహర్షి అరుంధతిని డ్రైమించి ఆమె FEB 
మాదిగవాడకు వచ్చినప్పుడు, మాదిగలు ఆ బ్రాహ్మణు నిట్లాక్షేపించు 
చున్నారు: 


“దందమయ్యా వానిష్టుండా- నీకు దండం (బాహ్మణయ్యా 
వారములో కడవారము స్వామీ- మేము మాదిగావారము స్వామీ 
రొయ్యినీ రుద్దేట్‌ వారమూ- చెవులూ DES వారమూ 
ఒకరిండ్లాకే మేమూ పోమూ- మా యిండ్లాకే ఒకరే రారూ 
ఇట్టి వాడలకు SII నీవూ- మాదిగావాదలకు వస్తివీ 
పోపోవయ్యా బ్రాహ్మణయ్యా- నీదు ఊరూ చేరవయ్యా.” 


మొత్తముపై, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, తిమ్మావజ్‌రుల 
కోదండరామయ్యగారు, శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు- ఇచ్చిన 
శక్తికథలపేర్త పట్టికలో “గంగానమ్మకథ, మాతంగికథి తప్ప 
తక్క్మినవన్నియును నాకు లభించినవి. వారు తమ పట్టికలలోం జెప్పని 
“ఏకవీరాంబకథ, గవరమ్మగాజులు, జంపన్న వెలిగొండ వెళ్లుట, 
పోలేరమ్మకథి మున్నగునవి నేను ప్రత్యేకముగా సంపాదించిన నూతన 
శక్తిగాథలు. “'జాలమ్మకథ, ముత్యాలమ్మకథ, ఆరంజోతికథి 
వ్యాప్తియందుC గలవని తెలిసికొంటిని. “గంగానమ్మకథి యన్నను 
Mons యన్నను నొకృ్కటేయెనచోం, గాటమరాజుకథలలో వచ్చు 
“గంగతర్మము” కాని, కంసుడుకథలో వచ్చు “గంగపుట్టుకి కాని 


శక్తి కథాచక్రము 217 


“'గంగానమ్మకథి కావలెను. గంగజాతరలలో నేంటికిని కాటమరాజు 
కథలలోని 'గంగతర్శ్మము'నే పాడుట పరిపాటి. అందుచే గంగతర్మమే 
గంగానమ్మకథ యను పేరుతోయగూడ పిలువబడుచున్నదని యూహింప 
వచ్చును. “మాతంగికథి యన్నను “పోలేరమ్మకథి యన్నను 
నొక్కటేయని ఇతివృత్తమునుబట్టి నాకు దోంచుచున్నది. దీనినిబట్టి 
పేర్లు మాత్రమే తెలిసికొనిన పై పండితుల పరిశోధనలను, వివిధ 


a 


శక్తికథా సంపాదనముతో నేను Ac దాకంజేసితినని చెప్పవచ్చును. 


ఈ ÕS, ప్రకరణమునం జర్భింపంబడిన వివిధాంశముల 
నిట్లు సమీకరింపవచ్చును: - 

శక్యారాధనము భారతదేశమున నతిప్రాచీన కాలము 
నుండియుం గలదు. శక్తులు అంతవిధములు. ఇవన్నియును నాదిశక్తి 
యొక్క వివిధావతారములే. జానపదులు “ఎల్లమ్మ, అంకమ్మ, గంగమ్మ, 
పోలేరమ్మ, ముత్యాలమ్మ- మున్నగు క్షుద్రశక్తుల నారాధింతురు. ఈ 
యారాధనారూపములే మన పల్లెలలో జరుపంబడు గ్రామదేవతల 
జాతరలు. ఈ జాతరలలో నాయాశక్తుల కథలను మాలమాదిగలు 
గానము చేయుచుందురు. “ఎల్లమ్మకథలు, అంకమ్మకథలు, చౌడమ్మ 
పాటలు, పోలేరమ్మకథ, మాతపురాణము, ఆదిపురాణము (ఆరంజోతి 
కథ)” మున్నగునవి తెలుగులో వ్యాప్తియందున్న శక్తివీరగాథలు. వివిధ 
శక్తులన్నియును నాదిశక్తి అపరరూపములే కావున నీ వీరఠరగాథల 
నన్నిటిని నొకేయొక వీరగాథావృత్తము (Ballad-cycle) గా 
భావించుట యుక్తము. ఈ గాథావృత్తమునకు ‘శక్తి కథాచక్రము’ అని 


పేరిడవచ్చును. (ఇట 83? Acre 'నాదిశక్తి’ యని యర్థము.) ఈ 
శక్తి కథాచక్రములో ఎల్లమ్మకథలును, అంకమ్మకథలును దమతమ 
ప్రత్యేకతను జూపుచున్నవి. ఇవికూడ ప్రత్యేక కథాచ[క్రములుగా 
నేర్చడియున్నవి. నేను పరిశోధించినంత వటికును ఎల్లమ్మ 
కథాచక్రమున తొమ్మిది గాధలు, అంకమ్మ కథాచక్రమున మూండు 
గాథలు కలవని తెలియుచున్నది. “మజ్జిచెట్టుకథ, జలగన్న పార్వతికథ, 
రేణుక పుట్టుక, రేణుక కల్యాణము లేక రేణుక రాయబారము, గిరిరాజు 
యుద్ధము లేక రేణుక యుద్ధము, పరశురాముని జననము, 
పరశురాముని యుద్ధము, గవరమ్మ గాజులు లేక గొంతెమ్మకథ 
(గొంతాలమ్మకథ), జంపన్న వెలిగొండ వెళ్లుటి- అనునవి ఎల్లమ్మ 
కథాచక్రములోని వివిధ వీరగాథలు. వీనిని “పరశురాముని కథి 
లనియు, గాతుపురాణి మనియు౯ విలుచుచుందురు. “అంకమ్మకథ 
రవద్దేవిరాజుకథ, గంగురాజుకథి అనునవి అంకమ్మ కథాచ॥క్ర 
సంబంధులైన వీరగాథలు. వీనికి “అంకమ్మ పాంగెము” అని 
జానపదులలో వ్యవహారము. ఈ రెండు కథాచక్రములను నాదిశక్తి 
వీరగాథావృత్తము (శక్తి కథాచక్రము) లోని అంతశ్శాఖలుగాం 
దలంపవలెను. చౌడమ్మ పాటలు లఘువీరగాథలు (Balladings). 
వీని యితివృత్తములు వరుస(క్రమమున లేకుండుటచే నివి 
కథాచక్రముగా నేర్చడలేదు. కాని చౌడు పురాణము’ అను పేరుతో 
నొక ద్విపదకావ్యము కలదనియు, నందు ధారావాహిక కథనము 
కలదనియుం దెలియుచున్నది. పోలేరమ్మకథవంటివి విడిగానున్న 
శక్తికథలు. a 


జాపికలు 
s 


1. శ్రీమతి సరన్వతీ చెన్నకేశవన్‌, విజ్ఞాన సర్వస్వము, సంవుటి 7, వుట-725. 


2. శక్తిపూజను గుణీంచిన విశేషములను తెల్సిన మిత్రులు శ్రీ HIEI. ప్రసాదరావు (వ్రసాదరాయ కులవతి)గారికి క్రతజ్ఞుండను. 


అ 


పుట-తికిలోం గలదు. 


ప్రభాకరశాన్రిగారి పట్టిక 'శృంగార శ్రీనాథము'న గలదు. తిమ్మావజ్‌రులవారి పట్టిక ఆంధ్రవత్రిక విజయ నంవత్సరాది సంచిక (1958-54) 


డా॥ బి రామరాజుగారు, తెలుంగు జానవదగేయ సాహిత్యము. పుట- అ౩౮ా 


SD గోదావరీ మండలమున భీమవరములోనున్న కంట చిన్నయ్యదాను అను జముకులవాందడు పాడినది, 1964. 


అదియే., 'జలగన్న 8 నుండి. 


నెల్లూరుజిల్లా, కోవూరుతాలూకా, ఊటుకూరు (గామములోో, (559 దేవదానం అను వంబలవాడు, 26-7-19665 పొడిన (ప్రార్ధన. 


4 
5. 
6. అదియే., రేణుక కల్యాణము” నుండి. 
7. 
8 
9 


దేవదానం, అంకమ్మృకథ, (ప్రారంభము. 
10. దేవదానం, 8052758, అంతము. 
11. దేవదానం, రవద్దేవిరాజుకథ, 27-7-1966. 


218 


తెలుయగు వీరగాథా కవిత్వము 


12. 


18. 


14. 
15. 
16, 


17, 


18. 


19. 


20. 
21. 
22. 


అదియే., 


అంకమృను గొలిచిన ఈ మారనవురాజులును, వల్నాటి యుద్ధములోని కొమృరాజాదులును చోడ(ళ)రాజులేమో అనెడి అనుమానముకూడ 
వచ్చుచున్నది. అంకమ్మకథలలో వచ్చు భర్మనూడానిరాజు, అనుపేరులో 'నూడాని” అనునది Sera) శబ్దవరిణామము కావచ్చును. వల్నాటివీర 
కథలలో నాకు లభించిన యొక తాళవత్రమున కల్యాణమునేలు వీరసోమునిగూర్భి వర్ణ్థించుచు “వోడవంశమునందు శోభిల్లురాజు” అని చెవ్హ్రం 
బడినది. రాయలసీమలో నాకు తటస్థవడిన ఒక గాథాకారు(డు అంకమ్మ కథాస్థలము చిత్తూరు మండలమున నత్యవీడు తాలూకాలో నాగలావురము 
కడ నున్నదని తెల్పినాయడు. ఇట నున్న రామగిరి” యే గంగురాజుకథలోవచ్చు 'దక్షిణ రామగిరి” యనినాండు. దీనికిం బదిమైళ్లలోం గనక 
రావేం[(దుయడు (గంగురాజు వినతం(ి) వనసించిన దేవగిరికోట యున్నదంట. ఇచటి రామగిరిలో “అంకమ్మ దేవళము, వెయ్యాదైకోన, వెయిలింగాల 
వర్వతము గలవంట. 05575055? వచ్చెడి అలగల నల్లబెజువే ఇటనున్న 'నెండ్రబెజు'వని ఈ గాథాకారుండు తెల్తినాండు. దీని సత్యానతములను 
బరిళీలింవవలనియున్నది. 'కల్యాణ నగరము, దేవగిరి వట్టణము” అనునవి ప్రసిద్ధ చారిత్రక స్థలములు. ఇందు మొదటిది మైసూరు రాష్ట్రమున 
Dear మండలమున గల కల్యాణ్‌. రెండవది మహారాష్ట్రమునంగల దౌలతాబాద్‌. 

దేవదానం, వూర్యోక్తము, అంకమ్మకధథ. 

క్రష్ణామండలములో 1964లో నాకు లభించిన తాళపత్ర్షగంథము, గంగురాజుకథ, వత్రము-7. 

ఈ పేరెట్లు వచ్చినదో తెలియకున్నది. క్రీ.శ పదునాల్గవ శతాబ్లిబ్రారంథముననున్న గణవనారాధ్యు(డను కవి 'స్వరశాన్రము” అను మంజరీ 
ద్వివదకావ్యమును రబించెను. ఇది కేవలము వేదాంత (గంథము. దీనిలో భావికాలమునుగూర్చి తెలినికొనుటవంటి వేవియును లేవు. కాని 
పదునాలుగవ శతాబ్ది మధ్యకాలముననున్న గోనయామాత్త్యకని రబించిన 'సన్యానందము” మాత్రము బౌడమ్మభిక్తులు చెవ్హు న్వరశాస్ర్రమువలెనే 
యున్నది. అందు వంటలు వండుటనుగూర్చి, వర్షపాతమునుగూర్భ్చి ముందుగాం దెలినికొనుట యోట్లో వివరింవంబడినది. ఈ సస్యానందమంతయు 
జానవదులనుగూర్భి (బ్రాయబడినట్టిదే. 


Ši “జాలువా బంగారు నరిగె బీరగ(యు) ధరించి,- కుంకుమా గంధంబు 2°05559 

వరుస గంటల నూలు వడ్యాణ మమరించి- పముజుల కమృలే వదిల SÕI 

ఆణిముత్యమ పేరు అందముగా దాల్ఫి- సొగసైన వడ్రాంగిజోడు తొడిగి 

గుండు మల్లెలదండ పొనగ కొప్పున వుంచి- పొలపైన బగారు బొట్టు పెట్టి 
Su అభోయ అస్తంబు కరుణ కటాక్ష మమర- వెలినితివిగదమ్మ భక్తులపాలి కొమ్మ 

నందవరమందు నెలకొన్న నైకదాంబ- నరన సద్గుణ నికురంబ! (శ్రీబీర) చౌడమాంబ! 

-శ్రీ బౌడేళ్ళరీ వూజావిధానము, వుటలు159-160. 

“శ్రీ సింధురాజు లకీ నాథరాజుగారిచే లిఖింవంబడిన శ్రీ చౌడేళ్ళరీ వూజావిధానమునందు ప్రథమ, ద్వితీయ, HÄÄD ప్రకరణములు నమాప్తము. 
ఓం శాంతిః” - శ్రీ FAH వూజావిధానము, వుట-22. 
చౌడమృ్మనుగూర్భిన యితర కావ్యములును కొన్ని కలవు. నేను 1972లో బెంగుళూరులో తొగటవీర క్షత్రియ మహాసభల సందర్భమున “దౌడు 
పురాణము” అను తాళవత్రగంథమును జూచితిని. ద్విపద రచన. దీనిని కోలారు చిత్తూరు జిల్లాలలో తొగటవీరుల నాశ్రయించుకొని యున్న 
కొందణు వృత్తిగాయకులు పాడుచున్నారు. ఇందు ధారావాహికమగు కథాకథనము కలదు. చౌడమ్మనుగూర్భిన వద్యకావ్యములును కొన్ని 
కలవు. గోపాలుని సుబ్బరాయకవి రచించిన “దౌడేశ్వరీ మాహోాత్య్యము” అయిదాశ్వానముల చంవూకావ్య్వము. ఇది బ్రబంధఫక్షిని కొనసాగిన 
(ప్రొఢకవిత్స్వము. రచనాకాలము శా.శ. 1849 (క్రీ.శ 1927). 
నెల్లూరు మండలమున కోవూరు (గ్రామములోగల మాలవల్లెలో గున్నం మస్తాను పాడిన పోలేరమ్మ కథ! 24-7-1966. 
అదియే. 


అదియే. 


పదునొకండవ ప్రకరణము 
పల్పాటి వీరకథా చక్రము 


(The Ballad-cycle of Palnadu) 


తెలుంగు వీరగాథా కవిత్వమునం బల్నాటి వీరకథలదొక 
ప్రత్యేకస్థానము. చారిత్రక ప్రాచీనతయందే కాక కవిత్వపటుత్వము 
నందును, ఇతర వీరగాథాలక్షణములందును ఇవి ప్రథమస్థానము 
నాక్రమించుచున్నవి. ఇది తెలుగులో JAS సిసలైన వీరగాథా 
వృత్తము (బొబ్బిలియుద్ధ్దము సిసలైన వీరగాథ, గుజ్టాల గోపిరెడ్డిపాట 
సిసలైన తెలుంగు వీరగాథానిక). ఈ గాథావృత్తము కల్పితమును 
కట్టుకథయుంగాక, చారిత్రక సత్యమగుట మటియొక విశేషము. దీని 
ప్రాశస్యమునుగూర్చి క్రీ శే. అక్షిరాజు ఉమాకాంతంగారిట్లు వక్మాణించి 
యున్నారు: “దీంట్లో ద్వితీయాక్షరపు ఆట లేకపోవడం సగం తుక్కు 
వదలడం మొదటి విశేషం. ఇది తెలుగు సంప్రదాయానికి సరిపడని 
సంస్కృత వృత్తాలైన PO మత్తేభాదుల్లో కాక, దేశ్యపద్యంలో 
బసవపురాణాదులవలె వుండడం రెండవ విశేషం. అనువాదం కాక 
మూల(గ్రంథంగా వుండడం మూడవ విశేషం. మనకు సన్నిహితమైన 
స్థలాలు మహాశూరనిలయాలై నిద్రించే ఆంధ్రుల్లో వీరత్వాదులను 
ప్రబోధిస్తూ ఇందు కార్యరంగాలుగా వుండడం నాల్గవ విశేషం. 
వీరగీతాలనే వాజ్మయశాఖయందిది ప్రథమగణ్యమై వుండడం ఐదవ 
విశేషం.” ! 

పల్నాటి వీరచరిత్ర నిజమైన ప్రజాకవిత్వము. ఇట్టి స్వతంత్ర 
కావ్యముగాని, దేశిరచనకాని, మహాపురుషుల చరిత్రకాని, ఆంధ్ర 
సాహిత్యమున SES లేదు.” ఇతివృత్తము, భాష, ఛందస్సు- అను 
మూం౭డంశములును దేశీయములై యుండుట దేశికవితయొక్క 
ప్రధానలక్షణము. ఈ ప్రధానలక్షణమును సంపూర్ణముగా సార్థకము 
చేసిన కావ్యములలో బల్నాటి వీరచరిత్రయే మొట్టమొదటిది. ఈ 
Sees వీరకథా ప్రాశస్యము నుగ్గడించుచు, ఆచార్య పింగళి 
లక్ష్మీకాంతంగారిట్లు వ్రాసియున్నారు: “... పలనాటికథ యంతయు 
భారతకథతో సంవదించుట, యే కవియు చేసిన అభూతకల్పన కాదు. 
SISSID. భారతకధ భారతజాతికెల్ల విస్మరింపరానిదైనట్లే, 
పలనాటికథ విశేషించి ఆంధ్రులకు విస్మరింపరానది. పాండవవీరులు 
సమస్త భారతావనికి ఎట్టి చిరస్మరణీయులో పల్నాటి వీరులు 
సర్వాంధ్రులకు అట్టి చిరస్మరణీయులు. అందుచేత ఇతర చారిత్రక 
పదములకు లభింపని (5858, యూ పలనాటి పదమునకు లభించెను. 

“రెండవ కారణము: బొబ్బిలికథ మొదలైన చరిత్రలను 
పదములుగా (వ్రాసిన రచయితలు, ఈ పలనాటి పదమును (NS 
కవులతో సాటిరాగల కవితా(ప్రజ్ఞ కలవారు కారు. ఆ కథలు 
పాడుచుండగా వినుచున్నంతవరకే హృదయావర్ణకములుగా నుండును 


గాని, చదువబూనగా రచన అంతగా రుచింపదు. పలనాటి చరిత్రను 
పిచ్చుకుంట్లు పాడునప్పుడు కలిగెడి భావో ద్రేకము మాట అటుండగా, 
(గంథము చేతబట్టి చదువుట మొదలిడినచో (ప్రొఢపద్యకావ్యో 
చితములైన పెక్కు సొగసులు, రసభావస్ఫోరకములైనవి అసకృత్తుగా 
ప్రత్యక్షమగును. ఈ రెండు కారణములవల్ల ఈ పలనాటి పదము 
ఆంధ్ర చారిత్రక పదకవిత్వశాఖలో అ(గతాంబూలార్హతను గడించు 
కొన్నది.” * 


పలనాటి వీరచరిత్రనుగాని, కాటమరాజు చరిత్రనుగాని, ఒకే 
వీరగాథగా భావింపరాదు. ఇవి బహువీరగాథల సమాహారములైన 
కథాచక్రములు. ఇవి వీరగాథావృత్తములని సూచించుటకే కాబోలు 
మద్రాసు ప్రభుత్వ ప్రాశ్య 99595 భాండాగారము (MGOML) 
లోని (COS సి.పి. బ్రౌనుదొరగారు “పల్నాటి వీరచరిత్ర, 
కాటమరాజు చరి(త్రి అని యీ రెండింటికిని చివర 'చరి(త్రి యను 
శబ్దమును వాడియున్నారు. ఇతిహాసములవలె ని గాథావృత్తములలో 
ననేక కథలుండును. వలనాటి వీరగాథావృత్తమున, నేను 
బరిశోధించినంతవటికు, నిరువదియైెదు వీరగాథలున్నవని తేలినది. 
జానపదులు ఈ గాథావృత్తమును ‘చెన్నుడు కథి అందురు. తాళపత్ర 
(గంథములలో “పలనాటి వీరుల భాగవతము”, 5978 వీరుల 
భాగవతము” అను పేర్లు గానవచ్చుచున్నవి. 

“పలనాడు” ప్రస్తుతము గుంటూరుమండలమున నొక 
తాలూకా. దీని ముఖ్యగ్రామము గురిజాల. వలనాటి వీమ 
కృష్ణాతీరమున సముద్రమునకు సుమారు 120 మైళ్ల దూరములో 
DA. దీనికి నుత్తరమునను బడమటను 75 మైళ్ల పొడవున 
కృష్ణానది ప్రవహించుచున్నది. దక్షిణమున గొండలచేతను 
సాం[ద్రారణ్యముల చేతను నావరింపంబడియున్నది. తూర్పునం జిన్న 
చిన్న యడవులు వ్యాపించియున్నవి. దీని వైశాల్యము ఇంచుమించుగ 
1050 చదరపు మైళ్లు. నాగులేజు, చంద్రవంక యనునవి యిచ్చటి 
ముఖ్యనదులు. వీరచరిత్రలోయ బ్రధానముగ వచ్చు కార్యమపూడి, 
మాచెర్ల పట్టణములలో మొదటి నాగులేటి తీరఠమునను, రెండవది 
చంద్రవంక యొడ్డునను నున్నవి.* ఈ పల్నాటిసీమ వైశాల్యము 1090 
చ.మై. అని “స్యూయల్‌ొ (Sewell) పండితుండు చెప్పియున్నాండు. 9 

మెకంజీదొర పల్నాటిసీమ యెల్లల నిట్లు నిర్ధరించినాండు: 
“Thus on the north and west, Palnad is separated from 
the Nizam's dominions by the Krishna, and the jungles 


on the south, divide it from the more open palins of 
Vinukonda, Narasaraopet and Sattenapalli talugs of 


Guntur district.” 


220 తెలుయగు వీరగాథా కవిత్వము 


ఈ సీమకు బహునామములు ప్రాచీనకాలమునుండియు 
వ్యవహరింపంబడుచున్నవి. “పల్లెనాడు, పలనాడు, పలినాడు, పల్నాడు” 
ఇత్యాదిగా వివిధ నామములు శాసనములలోను కవుల 
కావ్యములలోను వాడంబడినవి. శ్రీ రావిపాటి లక్ష్మీనారాయణగారు 
తమ “పల్నాటి SAS (1953)5° నీ ప్రయోగములనన్నింటిని 
బేర్మొన్నారు (చూ. పుటలు 2, 3). మాచెర్ల ఆదిత్యేశ్వరాలయ 
శాసనములో “పల్లిదేశి మని కలదు. అమరావతీ శాసనములో 
“పలనాడు” అని కలదు. కారెమపూడి తూర్పువైపు నల్లాంచక్రవర్తుల 
శాసనములో IVR అని కలదు. పూర్వకవులు “పల్లెనాడు” 
అని Kos చేసిరి. శ్రీనాథుని చాటుపద్యములలో SI 
సీమ పల్లెటూళ్లు- రసికుడు పోవండు పల్నాడు- పన్నుగం బలినాటి 
సీమ (ప్రజలందజటికిన్‌- పలినాటికి మాటికి బోవనేటికిన్‌- 
కారెమపూడి పట్టణము õn పలినాటి వారికిన్‌? అను 
ప్రయోగములున్నవి. ప్రభావతీ ప్రద్యుమ్నములోం బింగళి సూరన 
తనవారు SOE బాకనాటనున్‌” ప్రసిద్దులైనట్లు బ్రాసికొనినాC 
డు. వీరభద్రకవి “సన్మానంబొప్ప నొసంగెం బుట్రికకుం NOID 
దేశంబులన్‌’ అని పలనాటి వీరభాగవతమను పద్యకావ్యములో 
(వ్రాసినాడు. “ప్రబంధరాజ విజయ వేంకటేశ్వర విలాసము”లో 
గణపవరపు వేంకటకవి “పలనాటి గొల్లల E అని వ్రాసెను. 
అప్పకవి “పల్లెనాటను నూటతొంబదియు TW గ్రామములి అని 
వ్రాసెను. ఇట్లీసీమకు వివిధ నామములు ఉపయోగింపంబడినను 
నేడు పలనాడు, పల్నాడు” అను రెండు శబ్దములు మాత్రము 
రూఢములైనవి. 

ఈ SEBI) పలువురు పలువిధముల నూహించిరి. 
పల్లవులు పాలించుటచే “పల్లవనాడు” అని పేరువచ్చి, తరువాత 
“పలనాడు”గను, “పల్నాడు'గను మాతినదని చిలుకూరి వీరభద్రరావు 
గారు “ఆంధ్రుల SASS ప్రాసియున్నారు. మెకంజీ దొరగారు, 
పల్లెలుండుటచే Sa అని వచ్చినదనియు, నచ్చట WD 
పాలజాతినిబట్టి, “పాలనాడుూూ పలనాడు అయినదనుట యింకను 
సమంజసమనియు నభిప్రాయపడినారు.” అక్కిరాజు ఉమాకాంతం 
గారు, పల్లముగా నుండుటచే “పల్లునాడు' గానై, జడ్డకు లోపము 
వచ్చి “పలునాడు'గా మాటి, తరువాత “పలనాడు, పల్నాడు’ అయినదని 
భావించిరి. నేడు లభించుచున్న ప్రయోగములలోకెల్ల మాచెర్ల 
ఆదిత్వేశ్వరాలయ శాసనములోని 'పల్లిదేశ శబ్దము ప్రాచీనమైనది. 
దీనినిబట్టి రావిపాటి లక్ష్మీనారాయణగారు, పల్లెలుండుటచే 
“వల్లెనాడుూ వల్నాడు అను పేరు వచ్చియుండునని 
తలపోయుచున్నారు. నాకు లభించిన తాళపత్ర (గంథములలో 
“పలినాటి వీరుల భాగవతము” అనియు, “పలునాటి వీరుల 
భాగవతము” అనియు గలదు. పాలజాయి లభించుటచేం గా 
బోలును, నాకు లభించిన కోడిపోరు ప్రథమభాగము తాళపత్ర 
గంథమున ora రెంటాల పాలబయలు చౌటి అనియు, 
“పాల్వాయి రెంటాల పాలచౌళ్లందు” అనియు, “మాచెర్ల పట్నమున 
మరి పాలచౌళ్లి అనియు ప్రాయంబడి యున్నది. దీనిని బట్టి, 


పాలటాయి విస్తారముగా లభించుటచే “పాలనాడుూపలనాడు? 
పల్నాడు” అయినదను మెకంజీదొరగారి యూహ సమంజసమేమో 
యని యనిపించుచున్నది. 


1. పల్నాటి హైహయ రాజవంశము 

పల్నాటిరాజులు హైెహయవంశమునకుC జెందినవారు. ఇది 
మిక్కిలి ప్రాచీనమైన రాజవంశము. మహాభారతములోని ఆనుశాసనిక 
పర్వమునందును, హరివంశమునందును, నీ హెహయ రాజవంశ 
ప్రసక్తి ANA. ఈ రాజులు భారతదేశమున (ఉత్తరమునను 
దక్టిణమునను) వివిధ కాలములలో వివిధ (ప్రాంతములను 
బరిపాలించియున్నారు. “The Haihayas distinguished them- 
selves in the map of India - political and cultural- right 
upto the Maratha conquest in the North and the close of 
the 15th century A.D. in the South. The Haihayas of 
Mahakosala, the Kalachuri Haihayas of Chedi with the 
capital at Tripuri, the Kalachuris of Kalyani, the 
Malaiyamans in the district of South Arcot, the Haihayas 
of Kona, of Panchadharala, of Nizam's dominions and 
of Palnad were the important Haihaya Kingdoms in the 
medieval India.”? 

sco, భారతదేశమునంగల అనేక హైహయ రాజవంశము 
లలో నాంధ్రదేశములోని పల్నాడును బాలించిన హైహయవంశ 
మొకటి. ఈ వంశము క్రీ.శ. 1100 నుండి 1481 వబికును 2073 
సీమను బాలించినది. ఈ వంశము కోనమండల హైహయ వంశము 
నుండి పదునొకండవ SEP) చివరగాని, పం(డైెండవ SIP) 
ప్రారంభమున౯గాని చీలిపోయియుండును. ఈ పల్నాటి హైహయుల 
ఇంటిపేరు 'చాగి” వారు లేక “సాగి” వారు. 

పల్నాటి హైహయ వంశములోని రాజుల చరిత్రను దెలిసి 
కొనుటకుం గొన్ని శాసనములును; శ్రీనాథుడు, మల్లయ్య, కొండయ్య, 
ముదిగొండ వీరభద్రకవి (1860 ప్రాంతము)- అను నలుగురు కవులు 
రచించిన కావ్యములును; మెకంజీ |వ్రాంత(ప్రతులును, స్థానిక 
చరిత్రలును ఆధారములుగా నున్నవి. ఈ యాధారములనుబట్టి కీ. శే. 
అక్కిరాజు ఉమాకాంతంగారు, శ్రీమతి వారణాసి యశోదాదేవిగారు, 
శ్రీ కలవల వెంకట సుబ్బారావుగారు (మాచెర్ల), ఆచార్య పింగళి 
లక్ష్మీకాంతంగారు, కీ.శే. మల్లపల్లి సోమశేఖరశర్మగారు- మున్నగు 
వారు పల్నాటి వీరకథాచక్రములోని చారిత్రకాంశములను దడవి 
యున్నారు. ఈ విమర్శకులలో గొందతిచ్చిన పల్నాటి హైహయరాజ 
వంశవృక్షములను బరిశీలింపవలసియున్న్చది. అక్మిరాజువారు పల్నాటి 
వీరచరిత్రకుం దాము రచించిన ప్రథమ భూమికలోను (వావిళ్ల ప్రతి), 
యశోదాదేవిగారు రాజమహేంద్రవరములోని ఆంధ్ర చారి[త్రక 
పరిశోధన సంఘమువారు ప్రకటించు పత్రిక (సంపుటము XIX) 
లోను, కలవల వెంకట సుబ్బారావుగారు తాము రచించిన “భక్త 
పలనాటి వీరచరిత్రి (అముద్రితము)లోను పల్నాటి హైహయరాజ 
వంశవృక్షముల నిచ్చియున్నారు. 


వల్నాటి వీరకథాచక్రము 221 


అక్కిరాజు ఉమాకాంతంగారు ఇచ్చిన పల్నాటి హైహయ వంశవృక్షము 


బ్రహ్మ 


నారదుడు 


కృతవీర్యుడు 2 8 4 


కార్తవీర్యుండు 


| 
పేరు లేదు 


పేరు లేదు 
పేరు లేదు 
పేరు లేదు 
పేరు లేదు 


ఆ—-—-—— ౦ 


వీరకామేం[ద్రుడు 


అనుగురాజు అర్థరాజు  తెప్పలిరాజు తేజస్సురాజు 


నలగామరాజు కామరాజు నరసింగరాజు ర్వుట్టిరాజు సెరుమాళ్ళరాజు పెదమల్లి _ పినమల్లి బాలమల్లి 
లేక దేవుడు దేవుండు దేవుడు 
Öös ole 


222 తెలుంగు వీరగాథా కవిత్వము 


శ్రీమతి వారణాసి యశోదాదేవిగారు ఇచ్చిన పల్నాటి హైహయ వంశక్రమము 


చాగి బేతరాజు (మొదటి బేతరాజు) - (క్రీ.శ. 1103-1100) 


మొదటి వీరకాముండు - (క్రీ.శ. 1111-1118) 


మొదటి రాజరాజు రెండవ బేతరాజు 3 4 
(క్రీ.శ. 1118-1129) (క్రీ.శ. 1118-1134) ? 


—R 


కొద్దిపాటి వ్యవధానము 


అనుగురాజు 
(క్రీ.శ. 1134 తరువాత - 1147 వజకు) 


నలకామరాజు కామరాజు నరసింగరాజు ర్వుట్టిరాజు _పెరుమాళ్ళరాజు  పెదమల్లి పినమల్లి బాలమల్లి 

లేక దేవుండు దేవుండు దేవుండు 
రెండవ వీరకాముండు 
(క్రీ.శ. 1147-1162) 


శ్రీ కలవల వెంకట సుబ్బారావుగారు (మాచెర్ల) ఇచ్చిన పల్నాటి హైహయ రాజవంశము 


ఆత్రేయ గోత్రజులును, సాగివారును నగు పల్నాటి హైహయులలో విష్ణువునుండి మొదటి బేతరాజు వటికును నిరువది తరములు 
చెప్పిరి: “విష్ణువు-[బ్రహ్మ-జీవనాథుండు -సింధుసోముండు- బుధుండు- పురూరవుండు- పుష్పనాభుండు- యదురాజు- దుందుభుండు - శానభీతుం 
= చంద్రుడు - కృతవీర్యు(డు - కార్తవీర్యుండు- 0 - విజయుండు- అర్థవిజయు(డు- యోజనబాహు- ఉద్దానబాహు- భీమరాజు- తంబి 
రుద్రరాజు- కామరాజు లేక మొదటి బేతరాజు.” ఈ కామరాజు లేక మొదటి బేతరాజునుండి వంశవృక్ష మిట్లున్చది: - 


వల్నాటి బీరకథాచక్రము 


223 


కామరాజు లేక మొదటి బేతరాజు (క్రీ.శ. 1056-1103) భార్య: మేడాంబిక 


రెండవ బేతరాజు 
(క్రీ.శ. 1103-1118) 


మూండవ బేతరాజు 
(క్రీ.శ. 1118-1129) 


అనుగురాజు ? ? 
(క్రీ.శ. 1130-1146) 


(మైలమదేవియందు) 


బాదన లేక పెద్దన 
(మంత్రి దొడ్డనాయని పుత్రుండు) 


(పెంపుడు కొడుకు) 


నలగామరాజు నరసింగరాజు 


(క్రీ.శ. 1146-1181 


మల్లంపల్లి సోమశేఖరశర్మగారు పల్నాటి వీరకథలలోని 
చారిత్రకాంశములనుగూర్చి కొంత సంశయమును వెలిబుచ్చినారు. "* 
ఆంధ్రదేశమునేలిన సామంతరాజవంశములపై సమగ పరిశోధన 
చేసిన డాక్టరు వారణాసి యశోదాదేవిగారు మాత్రము పల్నాటి 
వీరచరిత్రలోని చారిత్రకాంశములను చర్చించినారు. పల్నాటి హైహయ 
రాజ్యము క్రీ.శ. 11035 సంవత్సరమున మందడి రేవినాయకుల 
డను సామంతుని సహాయమున స్థాపింపంబడినది. ఈ మందడి 
రేవినాయకునకు 'మాహిష్మతీ దేశ రట్టడి, హైహయరాజ్య ప్రతిష్టాచార్య, 
మల్లవోలు పురవరాధీశ్వర, శనివారసిద్ది' అను నాలుగు బిరుదు లున్నవి. 
ఈ రాజవంశము కోనమండల హైహయులనుండి చీలుటచేం గాం 
బోలును, వీరియందును ఉమ్మడి పరిపాలన (conjoint rule) 
కానిపించుచున్నది. చాగి బేతరాజు( (క్రీ శ. 1103-1110X9, ఇతని 
పుత్రుండు మొదటి వీరకాముండు (1111-1118)ను, ఇతని పుత్రులు 
రాజరాజు (1118-1129), రెండవ బేతరాజు (1118-1134) 
లును బల్నాటిని బాలించినట్లు శాసనములవలనం 30098. 
ఇందు రాజరాజు, రెండవ బేతరాజులు క్రీ.శ. 1118 నుండి 1129 
Se గలిసి పాలించిరి. 1129- నుండి 1134 Se రెండవ 
బేతరాజొక్నండే పాలించినట్లున్నది. ఈ రెండవ బేతరాజు తరువాత 


(విద్యాదేవి లేక (భూరమాదేవియందు) 
విరులదేవియందు) 
పెద మలిదేవు(డు పిన మలి బాల మలి 
(1147-1173) దేవుండు దేవుండు 
గట్టురాజు పెరుమాళ్ల 
రాజు 


కొద్దిపాటి వ్యవధానమున్నది. ఈ వ్యవధానములోం eyes 
హైహయులు రాజ్యమును గోల్పోయియుందురు. క్రీ.శ. 1132లో 
గోదావరీ తీరమున బశ్చిమ చాళుక్యులకు సహాయము చేయుటచే 
దమ రాజ్యమును గోల్పోయియుందురు. తూర్పు చాళుక్యులకు 
సహాయము చేసిన దుర్భయులు పల్నాటి నాక్రమించి, తరువాత 
కొంతకాలమునకు అనుంగురాజను హైహయునకుం దమ బిడ్డనిచ్చి, 
మరల పల్నాటి నరణముగా నిచ్చిరి. అనుగురాజు మొదట 
నుత్తరదేశమునంగల “పాలమాచాపురి' లేక “జంభనాపురి'ని బాలించు 
చుండినట్లు తెలియుచున్నది. పల్నాటిలో నితని పరిపాలన క్రీ.శ. 
1134 తరువాత రెండు మూం౭డేండ్లకుC బ్రారంభమై క్రీ.శ. 1147 
వటికును గొనసాగినట్లు తెలియుచున్నది. రెండవ బేతరాజునకును 
అనుంగురాజునకును మధ్య కొద్ది వ్యవధానముండుటయే కాక, 
వీరిద్దటికిని గల సంబంధ బాంధవ్యములును దెలియుట లేదు." 


ముదిగొండ వీరభద్రకవి తన 'వీరభాగవతము’'న అనుంగు 
రాజును “అలుగురాజు” అని పేర్మొన్నాండు. అంతేకాక, యీ 
యలుగురాజు 'సుందర చక్రవర్తి” పుత్రు(డనినాండు. ఇది సరికాదు. 
అనుగుంగురాజు తండ్రి వీరకామేం[ద్రుడనుటయే సమంజసము. 
“సుందర చక్రవర్తి యనునది వీరకామేంద్రుని బిరుదము కావచ్చును. 


224 తెలుయగు వీరగాథా కవిత్వము 


NÕID వీరకామేం(ద్రుడను నామమునకు బదులుగా సుందర 
చక్రవర్తియను బిరుదును బేర్మొనియుండును. 


అనుంగురాజునకు మైలమదేవినిచ్చి పెండ్లిచేసిన Ööde 
డు రెండవ గొంకరాజు లేక వెలనాటి కులోత్తంగచోడ గొంకరాజు 
(క్రీ.శ. 1132-1161). యశోదాదేవిగారే కాక మల్లంపల్లివారును 
నిదే యభిప్రాయమును KONAN ID.” ఈ రెండవ గొంకరాజునే 
ముదిగొండ వీరభద్రకవి ధవళశంఖుంయడని పేర్మొనినాందు. ఈ 
గొంకరాజు సహాయముతో ననుంగురాజు తన రాజ్యమును విస్తరింప 
జేసికొనెను. పల్నాడులో నైదుభాగములకు మాత్రమే అధిపతియగు 
నితడు తన చివరికాలములోం గమ్మనాటి కంతటికిని బ్రభువయ్యెను. 


అనుగురాజు మరణానంతరము క్రీ.శ. 1147లో నలకామ 
రాజు రాజ్యమునకు వచ్చెను. ఇతండు క్రీ.శ. 1170లో రాజ్యమునకు 
వచ్చినట్లుగా నొక పూర్వచరిత్రకారు(డు పవ్రాసెననియు, నది 
సరికాదనియు యశోదాదేవిగారు ఖండించినారు."” అనుగురాజు 
మంత్రి దొడ్డనాయండు. ఇతని జ్వేష్టపుత్రుండు పెద్దన్న. బ్రహ్మనాయం 
డు ఈతని ద్వితీయ పుత్రుండు. నలగామరాజాదులు పుట్టుటకుC 
బూర్వము అనుగురాజు పెద్దన్నను దత్తుచేసికొనెను. అనుగురాజు 
తరువాత తన పుత్రుండగు పెద్దన్నయే సింహాసన మెక్కవలెనని 
దొడ్లనాయందు ఆశించెననియు, అనుగురాజు అందులకు 
సమ్మతింపకుండుటచే దొడ్డనాయండు తన మం(త్రిత్వమును 
వదలుకొని, తన ద్వితీయం వుత్రుండగుం (బ్రవ్మానాయంని 
కప్పగించెననియు, ఆ (బ్రహ్మనాయండు అనుయగురాజును దన తండ్రి 
దొడ్డనాయనింగూడ వధించి నలకాముని సింహాసనమెక్కించెననియు 
“స్యూయల్‌ (Sewell) అను చరిత్రకారుడు ప్రాసినాండు.* కాని 
(బ్రహ్మనాయండిట్లు రెండు హత్యలు చేయుటకుంగల కారణములు 
మాత్రము తెలియవచ్చుట లేదని యశోదాదేవిగారు వ్యాఖ్యానించారు. 


నలకామరాజునకు LOOSI కామరాజు అనియు, 
“అనుంగు కామరాజి అనియు నామాంతరములున్నవి. “మైలలదేవి 
కొడుకైన కామరాజు అనియు, అనుగురాజు కొడుకైన కామరాజు” 
అనియు వీని కర్థములు. (ఈ నామాంతరములు అనుంగురాజునకుC 
జెందినవని పింగళివారు తలంచుట ప్రామాదికము. ) కీ.శ. 1147లో 
రాజ్యమునకు వచ్చిన నలగామరాజు శాసనాధారములనుబట్టి 15 
సంవత్సరములు రాజ్యము చేసినట్లు తెలియుచున్న్చది. కాని 
సాంప్రదాయిక కథలనుబట్టి అనేక సంవత్సరములు రాజ్యము 
చేసినట్లున్నది. పల్నాటి యుద్ధమను నంతర్యుద్ద్ధము ఈ నలగాముని 
కాలమున జరిగినది." 


నా పరిశీలనము: - 


పల్నాటి వీరకథాచక్రమునకు సంబంధించి తాళపత్ర 
గంథములు నాకు మూండు లభించినవి. ఒకటి పల్నాడులో 


గారెంపూడి గ్రామమున పల్నాటి వీరాచార పీఠాధిపతుల కడను, తక్కిన 
రెండు (గంథములును నెల్లూరు మండలమున వెంకటగిరి తాలూకా 
ఆల్తూరుపాడు గ్రామములోను లభ్యములైనవి. ఇంతవటికును 
ముధ్రితములైన గ్రంథములలో లేని కొన్ని అపూర్వ విషయములు 
ఈ తాళపత్రగ్రంథములలో గలవు. పైన చర్చించిన చారిత్రక పండితుల 
యభిప్రాయములను, నాకు 09095 తాళప[త్రగంథములలోని 
విషయములతో సరిపోల్బుకొన్నచో మతికొన్ని నూతనాంశములు 
వెల్లడియగుచున్నవి. కారెంపూడి తాళపత్రగ్రంథమున అనుగురాజు 
వంశక్రమ 335538. తెప్పలినీడు ఊరకోటరాజును జయించి 
అచ్చట వేయించిన శాసనములో అనుగురాజు పుట్టుపూర్వోత్త 
రములు, (బ్రహ్మనాయని పుట్టుపూర్వోత్తరములు ఈ (క్రింది విధముగా 
లిభఖింపంబడినవంట: 

క్రీ వుణ్యపురుమునకు (బహ్మాజన్మించె 

e (2595 నలదుండు* వుణ్యపురుముండు 

పుణ్యతాయునకును” వూర్వతనయుండు 

అతనికి 270058 నలుగురును 

తనయులు నల్లురిలో తగు నవుతార 

909: క్రతావీరు వుణ్యుడోయనగ 

e క్రతావీరునకు ఆ SAIDI 

సతివతు లిెద్దరికి నరగున మరియు 

అవుతరించినవాడు ఆ కార్తవీర్యు 

SSD ANSSI అమరంగనివుడు 

SASS బాహులు వజగ' నేనూజు 

జిహ్వాలు గలిగుండదు* ఆ నాన్వ్నయునకును 

పదిలక్ష సతులును బాగొప్ప నుంద్రు 

కోటివుత్రులు మరి నాలుగుకోట్ల 

అట్లుండ్రు గలిగిన యట్టి రాజేంద్రు 

పదునాల్లు కోట్లును పరగ మనుమలును 

క్లోణి అక్షోణియు వదునొకండనగ 

కంచు రథములు జాల గలవు అతనికి... 


e కార్తవీర్యుని కటు నార వురుము 
వీరకామేం[ద్రుడు వీరమాచాంబ 
సతివతులిరువురకు సరగున బుట్టి 
నట్టి యనుగురాజు నతని సోదరులు 
బిరుదురాజను నొకడు మరి యర్థరాజు 
తెప్పలిరాజన తేజస్సువాదు 

అటువంటి అనుగుభూ నయోధ్యరాజు 
సృవ్దిగల రాజులు (ప్రీలను బోల 

పుడమి నన్లురాజు వురుషుడనబోలు 
అట SD కయిన ప్రధాని 


వల్నాటి వీరకథాచక్రము 225 


కేతినాయని Pä భేతినాయండు 
భేతినాయని వుత్రు దొడ్డనాయందు 
దొడ్డనాయండన sa ఘనుదు 
శంఖుల మఠమున చెలగి వరిగున్న*ి 
జమదగ్ని రుషియన చెలగు నామమున 
అతని కులాంగన అయిన 958)... 


అవుతారమెత్తేను అట్టి శేలమ్మ 

అటు దొడ్డనాయనికి అంత శీలమకు 
ఉదయింబినట్టి యా ఉత్తమ వుతు 
రేచర్ల గోతుందు రణసాహనుండు 
బాదమువారింట భక్తితో నవుడు 

జన్మించి నాతడు జగము లెజుగగను” * 


దీని తరువాత, (బ్రహ్మనాయండు దశావతారములెత్తిన 
విష్ణుమూర్తి యనియు, నతండు గొప్ప మహిమలు గలవాండనియుం, 
దైికాల విషయములు తెలిసినవాండనియు వర్ణింపంబడినది. 
కార్తవీర్యార్డునునిచేం జంపంబడిన జమదగ్నియే దొడ్డనాయండుగా 
జన్మించెననియు, జమదగ్ని భార్యయగు రేణుకయే శీలమ్మ యనియు, 
రేణుకా జమదగ్నుల పుత్రుండగు పరశురాముండే బ్రహ్మనాయండుగా 
నవతరించెననియుం౯ బై (గంథమునం గలదు. 


కార్తవీర్యార్డునునకు నాజవ తరమువాండు వీరకామేం[ద్రుం 
డని పై గంథమునందుయగలదు. ఇది సరికాదు. కార్యవీర్యార్డునుC 
డు పురాణపురుషుండు. ఇతడేకాలము వాండో చెప్పలేము. Posse 
పరశురాముడు క్రీ.పూ. 1176లో కేరళ దేశమును జయించెనని 
చెప్పుచున్నారు. కావున, నితడు ఆ ప్రాంతము వాడే కావచ్చును. 
మొదటి వీరకామేంద్రుండు క్రీ.శ. 1111-1118లో పల్నాడును 
పాలించినాండు. ఇతనికిని కార్తవీర్యార్డును నకును రెండువేల 
సంవత్సరములుపై(గా నంతరమున్నది. ఈ మధ్యకాలమున 
నైదుతరములు మాగ్రమే కలవనుట విమర్శసహము కాదు. 
చారిత్రకులు తరమునకు ముప్పది సంవత్సరములు గణింతురు. 
అయిదు తరములనంగా నూటయేబది సంవత్సరములకన్న మించదు. 
మొదటి వీరకామునిపైన నొకతరము తెలియుచునే యున్నది. ఇతని 
తండ్రి మొదటి బేతరాజు లేక చాగి బేతరాజు. కాంగా, ఈ బేతరాజు 
నకును కార్తవీర్యార్డునకును నాలుగు తరముల భేదమే కలదని 
చెప్పవలసి వచ్చును. ఇది మటింత హాస్యాస్పదము. 

తాళష(త్రగంథముల ననుసరించి, అనుగురాజు ఉత్తర 
దేశమునంగల 'పాలమాచాపురి” లేక 'జంభనాపురి” (నేటి జబల్‌పూర్‌ 
కావచ్చును.) నుండి వచ్చిన రాజు.” తమ తాతయగు కార్తవీర్యార్డునుం 
డు చేసిన పాతకములను బోంగొట్టుకొనుటకై నల్లని నూనె గుడ్డలు 
ధరించి తీర్థయాత్రలు చేయుచు నాంధ్రదేశమునకు వచ్చెను. అమరావతి 


దగ్గజ కృష్ణానదిలో స్నానము చేయంగా నతండు ధరించిన నల్లని 
నూనెబట్టలు తెల్లగా BCD. (పింగళివారు పరిష్కరించిన ప్రతిలో 
అనుగురాజు మోటుపల్లెై Ke సముద్ర స్నానము చేయంగా 
నల్లగుడ్డలు తెలుపాయెనని కలదు. పల్నాటి వీరకథలను పాడు 
గాథాకారులు కొందు అనుగురాజు మాచెర్ల దగ్గి చం[ద్రవంకలో 
స్నానము చేసెననియు, నప్పుడాతని నల్లబట్టలు తెల్లగా మాజెననియుC 
జెప్పుచున్నారు.) అప్పుడు చందవోలును బాలించుచున్న రాజు తన 
కూంతురు మైలమదేవిని అనుంగురాజునకిచ్చి వివాహము చేసి, 
పలనాటిసీమ నరణముగా నిచ్చెననియుం, గార్తవీర్యుండు చేసిన 
పాపములు జంభనాపురి పట్టణము నంటియుండుట వలనం దిరిగి 
SS SC బోవుటకు ఇలువేల్పగు చెన్నుడు సమ్మతింప 
లేదనియు, నందుచే Score» పల్నాడులో స్థిరపడెననియు నాకు 
లభించిన తాళపత్రగ్రంథమునం గలదు. ముదిగొండ DONI 
పద్యకావ్యమునందును పూర్వకథ యిట్లే యున్నది. ఈ కవికూడ అను 
గురాజు “జబలాపురంబు’” (జబల్‌పూర్‌) నుండి వచ్చినట్లుగానే 
వర్ణించినాండు. (కాంతా సహితంబుగా భల్లాతకి తైలాగ్ట వస్ర్రంబులు 
కట్టికొని జబలాపురంబుజేరి...” వీరభాగవతము. ) 

శాసనములనుబట్టి హైహయులు మొదట రాజ్యము చేసినది 
నర్మదానదీ ప్రాంతదేశము. దీనికి చేదిదేశమని పేరు. పురాణేతి 
హాసములలోం బేర్మొనంబడిన శిశుపాలుండును, కార్తవీర్యార్డునుండును 
ఈ చేదిదేశమును బాలించిన హైహయరాజులు. నేటి జబల్‌పూర్‌ 
(మధ్యప్రదేశ్‌) చుట్టు ప్రకృల దేశమే నాంటి చేదిదేశము. హైహయ 
వంశస్టుండగు అనుగురాజు ఈ చేదిదేశములోని జంభనాపురము 
నుండి ఆంధ్రదేశమునకు వచ్చియుండును. ఈతండిట్లు వలస 
వచ్చుటకు గారణము తాళప[త్రములలోం జెప్పంబడి నట్లు 
పాపవిమోచనమున కనుట చారిత్రక సత్యము కాదు. చేదిదేశము 
నేలెడి హైహయరాజులకు మహమ్మదీయులవలనంగాని, యితర 
శత్రురాజులవలననంగాని వచ్చిన యొత్తిడి కారణమై యుండును. 
ఇట్లు దక్షిణదేశమునకు వలసవచ్చినవాండు అనుంగురాజనుట కూడ 
నమ్మందగినది కాదు. ఏలన, అనుంగురాజునకు ముందే 
'హైహయులలో రెండు మూండు తరములు పలనాడును పాలించినట్లు 
శాసనాధారములున్నవి. కాంబట్టి అనుంగురాజునకుం బూర్వులెవరో 
ఉత్తరదేశమునుండి వచ్చియుందురు. అనుంగురాజును నయోధ్య 
రాజని వీరగాథలలోం బేర్మొనుట కవిసమయమువంటిది. ఉత్తర 
హిందూదేశమునుండి వచ్చిన ప్రతిరాజును అయోధ్యరాజనుట మన 
కవులకు బరిపాటి. ఈ హైహయుల రాజధాని జంభనాపురమే కాని 
అయోధ్య కాదు. 

అనుంగురాజానకు ముగ్గురు భార్యలు: వీరవిద్యాదేవి 
(వీరవిజ్ఞలదేవి), భూరమాదేవి, మైలమదేవి (మైలలదేవి). ఇందు 
వీరవిద్యాదేవి పట్టపురాణియని తెలియుచున్నది. అనుగురాజు ఈమెనే 


226 తెలుయగు వీరగాథా కవిత్వము 


మొదట పరిణయమాడియుండును. తరువాత దన యాత్రలలో 
గాశియందు భూరమాదేవిని, ఆంధ్రదేశమున చందవోలునందు 
మైలమదేవిని బెండ్లియాడినట్లు వీరగాథలలోం గలదు. ఈ ముగ్గురు 
రాణుల వైవాహిక క్రమమిట్లున్నను, సంతానవతులగుటలో మాత్రము 
మైలమదేవి ప్రథమురాలు, భూరమాదేవి ద్వితీయురాలు, వీరవిద్యాదేవి 
తృతీయురాలు. ఈ రాజ్జీ తయమందు అనుంగురాజునకు 
ఎనమండుగురు కుమారులు ఉదయించిరి. మైలమదేవికి నలగాముం 
డు (లేక రెండవ వీరకాము(డు); భూరమాదేవికి కామరాజు, 
నరసింగరాజు, పెరుమాళ్లరాజు, రుట్టి రాజు అను నలుగురు 
పుత్రులును; వీరవిద్యలదేవికి పెదమలిదేవుండు, పినమలిదేవుండు, 
బాలమలిదేవు(డను ముగ్గురు పుత్రులును జన్మించినట్లు వీరగాథలను 
బట్టి తెలియుచున్నది. నాకు లభించిన కారెంపూడి తాళషత్రగ్రంథమున 
నలగామరాజాదుల జననక్రమ మిట్లు వర్ణింపంబడియున్నది: - 


“అంత ననుగురాజు కావత్నులైన 
బీరవిజులదేవి యిటు పెద్దభార్య 
మరియు భూరమాదేవి మైలమాదేవి 
యీ సతులకు వుత్రులిక పెద్దదనగ 
వీరవిజ్ఞలదేవి కింటివేల్చనగ 

చెన్నుని నోములు చెలియంత నోమె 
మరియు భూరమాదేని OSTAD 
Md నోము వరగ నోమగను 
మైలమాదేవికి మరియు నలగాము 
భూరమాదేవికి వుతులనంగ 
కామరాజును బుట్టె కదురమ్యముగను 
నరసింగరాజును నంత పెరుమాళ్ల 
ర్రుటిరాజనగను జయళీలుడతదడు 

ఈ లీరు 200000 59 
సంతానమీరీతి చాలబుట్టగాను 
వీరవిజ్ఞలదేవి Sest 

చెన్నుని ద్రతములు చాల నోమగను 

ఆ చెన్నుడప్పుడు ఆ సతిని మెచ్చ 
ముగురు మలిదేవులు మోదమున నవుడు 
జయశళీలు రనగను జన్ఫించిరపుదు. ge 


ఆచార్య పింగళీ లక్ష్మీకాంతంగారు పరిష్కరించిన (గంథములో 
జ్యేష్టాను క్రమము తప్పినను పుత్రులు మాత్రము ఎనమండుగురే 
యనియు, వారు పై విధముగనే ఆయా రాణులకుదయించి రనియు౯ 
జెప్పంబడినది (చూ. పల్నాటి వీరచరిత్ర, విశాలాంధ్ర ప్రచురణ, పుట 
30). నాకు లభించిన తాళపత్రగ్రంథమున భూరమాదేవి పుత్రుల 
క్రమము కామరాజు, నరసింగరాజు, పెరుమాళ్లరాజు, రుట్టిరాజు” 
అని Amor, పింగళివారి (ప్రతిలో మూడవవాండు poe, 


నాల్గవవాండు పెరుమాళ్లరాజుగాను నున్నారు. అంతేకాక పింగళివారి 
ప్రతిలో మొదట వీరవిద్యలదేవి సంతానము, తరువాత భూరమాదేవి 
సంతానము, ఆ పిమ్మట మైలమదేవి సంతానము చెప్పంబడినది. 
దీనినిబట్టి యిదియే జ్యేష్టానుక్రమమని చదువరులు పొరంబడవచ్చును. 
రాణులకిది జ్యేష్ణానుక్రమమైనను సంతానమునకు మాక్ర మిది కాదు. 
అనుగురాజు పుత్రులెనమండుగురిలోను నలగామరాజు పెద్దవాం 
డు. ఇతని తరువాత భూరమాదేవి పుత్రులు పుట్టిరి. వీరుపుట్టిన 
తరువాత చాలాకలమునకుంగాని వీరవిద్యలదేవి పుత్రవతి కాలేదు. 
మలిదేవత్రయము నలగామాదుల కన్న వయసులో మిక్కిలి చిన్నవారు. 
కావున నేను పైనుదాహరించిన క్రమమే సక్రమమైనది. 

భూరమాదేవి పుత్రులలో పెరుమాళ్లరాజు-రుట్టిరాజులలో 
నెవరు పెద్దయను విషయమంత ముఖ్యమైనది కాదు. ఇందెవరు 
పెద్దయెనను TG. కాని అనుగురాజు సంతానములో నలగామ 
రాజు తరువాత ద్వితీయస్థాన మెవరిదియను ప్రశ్న మాత్రము విషమ 
సమస్యగా బరిణమించినది. జన్మ(క్రమమునుబట్ట చూచినచో 
భూరమాదేవి పుత్రులలో జ్యేష్ణుండగు కామరాజునకు ద్వితీయస్థానము 
రావలెను. ASCA యౌవరాజ్య పదవిని జేపట్టియుండవలసినది. కాని 
వీరగాథలలో నితనికేవిధమగు ప్రాముఖ్యమును లేకపోగా, నితని 
తరువాతివాండగు నరసింగరాజు యువరాజుగా నత్యంత (ప్రధాన 
పాత్రను నిర్వహించియున్నట్లు స్పష్టమగుచున్నది. దీనికి సమాధానమో 
యనునట్లుగా శ్రీ కలవల వెంకట సుబ్బారావుగారు నలగామరాజును 
నరసింగరాజును నొకేతల్లిబిడ్డలు, అనంగా నిరువురును మైలమదేవి 
పుత్రులేయని సూచించినారు. భూరమాదేవి జ్యేష్టపుత్రుండగు 
కామరాజును వీరు చెప్పలేదు. ఆమెకు గట్టురాజు, పెరుమాళ్లరాజు 
అను నిర్వురు పుత్రులు కలరని 23. వీరు చెప్పిన దానినిబట్టి 
నరసింగరాజు యొక్క ద్వితీయస్థానము నిరాక్షేపణీయమగుచున్నది. 
పల్నాటి వీరకథలను గానముచేయు 'వీరవిద్యావంతు'లను గాథాకారులు 
కూడ నలగాముండును నరసింగరాజును మైలమదేవి పుత్రులేయని 
చెప్పుచున్నారు. కారెంపూడిలో నున్న పల్నాటి వీరాచార పీఠాధిపతు 
లగు శ్రీ పిడుగు నరసింహంగారుకూడ నిదే యభిప్రాయమును 
వెలిబుచ్చినారు. పల్నాటి ప్రజలలో నీ వాడుక ప్రచురముగా నున్నది. 
ESC నలగామునకుC బెద్దతమ్ముండు నరసింగరాజు. ఇరువురును 
నేకగర్భవాసులు; మైలమదేవి కన్న కొడుకులు. అందువలననే 
నలగాముండు రాజునుగా, నరసింగరాజు యువరాజుగాను 
వీరగాథలలో మనకు ద్యోతకమగుచున్నారు. భూరమాదేవి పుత్రు 
లందటును నరసింగరాజుకన్న చిన్నవారే. 


పై యభిప్రాయము నాకు సమంజసముగనే తోచుచున్నది. 
నరసింగరాజు నలగాముని తరువాతివాండు కానిచో నతండు 
యువరాజువలెం బ్రవర్తించుట పొసగదు. పల్నాటి వీరగాథావృత్తమున 
నితండత్యంత ప్రధానపాగత్రను నిర్వహించినాండు. నాగమ్మ 


వల్నాటి వీరకథాచక్రము 227 


సహాయమున రాజ్యమును కబళశింపనెంచి, అలరాజుహత్యలోం 
బాలుపంచుకొనినాండు. మలదేవాదుల సైన్యమునకు బాలచంద్రుం 
దుం సైన్యాధ్యక్షుడు కాంగా, నలగాముని సైన్యములకు ఈ 
నరసింగరాజు నాయకత్వమును వహించినాండు. కావున నితండు 
భూరమాదేవి ద్వితీయ సుతుండగుచో నింతటి ప్రాముఖ్యము 
నందుటకు వీలు కలుగదు. ఇతండు మైలమదేవి VÄSI లేక 
భూరమాదేవి సుతు౭డైనను మొత్తమునకు వయస్సులో నలగాముని 
తరువాతివాండనుట సత్యము. అంతేకాని వీరగాథలలోనున్నట్లుగా 
నితడు భూరమాదేవికి ద్వితీయ పుత్రుడనుట పొసగదు. అను 
గురాజు పుత్రులెనమండుగురిలోను నలగామరాజు, నరసింగరాజు, 
పెదమలి దేవుండు- ఈ ముగ్గురును రాజకీయ ప్రాధాన్యముగల 
వ్యక్తులుగా 203 వీరకథాచక్రమందంతటను మనకు గోచరింతురు. 
పల్నాటి వీరగాథలలోం బెదమలిదేవుని తమ్ముల ప్రసక్తియెనను గొంత 
కలదు కాని, భూరమాదేవి పుత్రులుగా జెప్పంబడిన ‘కామరాజు, 
ర్వుట్టిరాజు, పెరుమాళ్లరాజు”ల ప్రసక్తి బొత్తిగా లేదు. వీరవిద్యావంతులు 
కామరాజును గూర్చి యేమియు జెప్పరు కాని, రుట్టిరాజు పెరుమాళ్ల 
రాజులు మా([త్రము బాల్యమందే గతించిరని చెపుచుందురు. 
భూరమాదేవికిం (బ్రముఖు(డైన పుత్రుండు లేకపోవుటచేతనే ఆమెను 
గూర్చిన శాసనములేవియు లభ్యమగుటలేదు. నలగాముండును, 
మలిదేవుడును దానమిచ్చిన దానశాసనములలో దమ తమ తల్లుల 
నామములు లిఖించి యున్నారు. కాంబట్టి నరసింగరాజు మైలమదేవికి 
ద్వితీయ పుత్రుడైనను గావలెను, లేదా మైలమ యేకపుత్రికయని 
భావించినచో, నితడు భూరమాదేవి జ్యేష్టపుత్రుండైనను గావలెను. 


ముదిగొండ వీరబభోద్రకవి తన వీరభాగవతమున 
“నలసింగరాజి అను వింతనామమును సృష్టించినాయడు. 'రలయో 
ööd అను సూత్రము ననుసరించి నరసింగరాజునే యితడు 
నలసింగరాజుగా సంభావించెనని తలంపవచ్చును. కాని, వీరభద్ర 
కవి ఈ నలసింగరాజే వేటకు బోయినట్లును, నట నాగమ్మచే 
సత్మృతుండైనట్లును, బ్రహ్మనాయని మంత్రిపదవినుండి తప్పించినదీ 
నలసింగరాజే యనియు ట్రాసినాండు. దీనినిబట్టి వీరభద్రకవి 
నలగామరాజునే నలసింగరాజుగాం బేర్మొనినట్లు భావింపవలసి 
యున్నది. కాని, చివరలో బాలచంద్రుడు చంపినదీ 'నలసింగరాజు'నే 
యని ప్రాసినాండు. మొత్తమునకు వీరభద్రకవి 'నలసింగరాజు” శబ్దము 
నస్తవ్యస్తముగాC బ్రయోగించినాండని చెప్పవలసియున్నది. లేదా యిది 
ముద్రాపకుల దోషమైనను గావచ్చును. వీరభద్రకవి రచించిన తాళపత్ర 
గంథమును జూచి కాని యే విషయమును POD. 

నలగామరాజునకు వీరకామేం[ద్రుడను నామమే కాక 
“మల్లాలదేవి కామరాజు (మైలలదేవి కామరాజు), అనుగు కామరాజు 
(అనుంగు కామరాజు, అనుగుం గామభూపతి),, అయిహయవంశ 


కామరాజు”- అను మటి మూండు నామములున్నవని శాసనములను 
బట్టి తెలియుచున్నది. ఇందు మొదటిది ఈతని తల్లియగు మైలమదేవి 
(మైలలదేవి) ని బట్టియు, రెండవది తం(డ్రియగు ననుగురాజును 
బట్టియు, మూడవది వంశమునుబట్టియు వచ్చిన నామములనుట 
నిస్సంశయము. తలిదండ్రులను బట్టి యిట్టి పేర్లు వచ్చుట నేంటికిని 
గలదు. (బ్రహ్మనాయని తల్లిపేరు శీలమ్మ. అందుచే నతనిని 'శీలమ 
(37, శీలమ బ్రహ్మనాయందు” అని పిలుచుచున్నట్లు వీరగాథలలో 
సాక్ష్యములున్నవి. బ్రహ్మనాయని యింటి పేరు బాదంవారైనను, బాదం 
(బ్రహ్మనాయండను పేరు వ్యాప్తియందు లేదు; శీలం బ్రహ్మనాయం 
KID వాడుక. ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు తమ పల్నాటి 
వీరచరిత్ర వీఠికలో క్రీ.శ. 1147లో రాజ్యమునకు వచ్చిన 
నలగామరాజాును అనుంగురాజాూగా (భ్రమించి, యీ (భ్రమకారణముగా 
“అనుంగు కామరాజు, 'మైలలదేవి కామరాజు? అను పేర్లను 
సమర్థించుటలోం బ్రమాదమునకు లోనైరి (చూ. విశాలాంధ్ర ప్రతి 
జీరిక, పుటలు 9, 10). భార్యనుబట్టి అనుంగురాజునకు 'మైలలదేవి 
కామరాజు” అని పేరువచ్చినదని చెప్పి, 'సీతారాముండు, రాధాకృష్ణుం 
డు దీనికుదాహరణములుగాం జూపిరి. ఇది సరికాదు. వీరిచ్చిన 
యుదాహరణము లెక్కువగా సీతారాములు, రాధాకృష్ణులు” అని ద్వంద్వ 
సమాసములుగా౯ (బ్రయోగింపబడుచుండును; విశేషణ పూర్వపద 
కర్మధారయములుగా వీని ప్రయోగము మిక్కిలి తక్కువ. భారతాది 
(గంథములలో 'కుంతీసుతుండు, గాంధారీనందనుండు” ఇత్యాది 
ప్రయోగములున్నవి కాని, “ద్రౌపదీభర్త, భానుమతీపతి” యను రీతిగా 
బ్రయోగములు లేవు. పౌరాణిక ప్రయోగముల మాట యెట్లున్నను, 
చరిత్రలో మాత్రము పలువురు రాజులు తమతమ తల్లుల పేర్తతోం 
బిలువంబడినట్లు సాక్ష్యములు కొల్లలుగా నున్నవి. KI యను 
స్త్రీకి బుట్టినరాజు 'మౌర్యచంద్రగుప్తుండు”; శీలమ్మ కొడుకు శీలమ 
(asi; అట్లే మైలలదేవి కొడుకు 'మైలలదేవి కామరాజూి- 
అని పిలువంబడెననుట సమంజసము. (మైలమదేవికి “మైలలదేవి, 
మల్లాలదేవి” అను నామాంతరములున్నవి.) ఈ మైలమదేవి HC 
డగు కామరాజు నల్లనివర్ణమువాయడని నేనూహించుచున్నాను. 
భూరమాదేవి జ్యేష్టపుత్రుని పేరును కామరాజే; మైలమదేవి పుత్రుని 
పేరును కామరాజే. వీరిరువురను వేరుపజచుటకుం గాంబోలును, 
ప్రజలు శరీరచ్చాయ నాధారముగాం జేసికొని మైలమపవుత్రుని 
'నల్లకామరాజు? (ఇదియే క్రమముగా జడ్డకు లోపము వచ్చి 
'నలకామరాజుి, సరళాదేశముచే 'నలగామరాజుూగా మాణినది) 
అనియు, తల్లియగు మైలలదేవి నాధారముగాం జేసికొని “మైలల 
కామరాజు అనియుం బిలిచియుందురని నా యూహ. పై చర్చలను 
సమన్వయ SED హైపహాయరాజుల వంశక్రమము నిట్లు 
చూపవచ్చును: - 


228 తెలుంగు వీరగాథా కవిత్వము 


కారెంపూడిలో నాకు లభించిన తాళపత్రగ్రంథము ననుసరించి పల్నాటి హైహయరాజ వంశక్రమము 


విష్ణువు 


బ్రహ్మ 


—— 


నారదుడు ఆయువు 


కృతావీరుండు (భార్య: కృత) 2 3 4 


కార్తవీర్యుండు (పదిలక్షల భార్యలు) 


(కోటిమంది పుత్రులు) (నాలుగుకోట్ల కూతుండ్రు) 


(పదునాలుగు కోట్ల మనుమలు) 


———— 


వీరకామేం[ద్రు(డు (భార్య: వీరమాచాంబ) 


(or 


అనుగురాజు వీరుదురాజు అర్థరాజు తెప్పలిరాజు తేజస్సురాజు 
(ముగ్గురు భార్యలు) 


la 


(పెంపుడు కొడుకు-మంట్రి (మైలమదేవియందు) (భూరమాదేవియందు) (వీరవిజ్ఞలదేవియందు) 
దొడ్డనాయని జ్యేష్టపుత్రుండు) | 


పెద్దన్న laid నరసింగ పెరుమాళ్ల టి 
శలగాచరాజు కామరాజు సిం పె ö రు 5 


| రాజు రాజు రాజు 


కూంతురు పెద మలిదేవుడు పిన మలి బాల వలి 


రత్నాల పేరమ్మ (భార్య: సిరాదేవి) దేవుండు దేవుండు 
(భర్త: అలరాజుూ) 


వీరుదురాజు 


వల్నాటి వీరకథాచక్రము 229 


చారిత్రకముగా (శాసనాదులనుబట్టి) పల్నాటి హైెహయరాజ వంశక్రమము 


పల్నాటిరాజుల వంశము “హైహయవంశము”. వీరు NONII సంతతివారు. వీరి యింటిపేరు: MAR లేక AND. 
పల్నాటి హైహయరాజుల పాలనాకాలము: క్రీ.శ. 1100 నుండి 1481 వజికు. ఇది కోనమండల హైహయులలోని ఒక శాఖ. వీరి మూలపురుషుం 
డు సాగి బేతరాజు. 


సాగి బేతరాజు లేక మొదటి బేతరాజు 
(క్రీ.శ. 1103-1110) 


మొదటి వీరకాముండు 
(క్రీ.శ. 1111-1118) 


మొదటి రాజరాజు రెండవ బేతరాజు అనుగురాజు (?) ? 
(క్రీ.శ. 1118-1129) (బిరుదంక రుడ్రి) (కీ.శ. 1134 తరువాత నుండి 
(క్రీ.శ. 1118-1134 1147 వజకు) 


మూడవ బేతరాజు (?) 


కామరాజు లేక మహామండలేశ్వర 
రెండవ వీరకాముండు హైహయ మల్లిదేవరాజు 
వీరుదులు: “అనుంగు కామరాజు” (కాలము: ?) 


లేక, 0039 5002” 
(క్రీ.శ. 1147-1163) 


230 


తెలుయగు వీరగాథా కవిత్వము 


వెలనాటి దుర్ణయులు లేక వెలనాటి చోడులు (గొంక రాజులు) 


అనుంగురాజునకు మైలమదేవినిచ్చి పెండ్లిచేసిన 'చందోలురాజుి వెలనాటి దుర్భ్ణయవంశమునకుC జెందినవాండు (రెండవ గొంకరాజు). 
ఈ వంశములో చోడ, గొంకి అను నామధేయములుండుట వలన వీరిని వెలనాటి SA” లనియు, వెలనాటి గొంకరాజుి లనియుC 


బిలుతురు. ఈ రాజులు క్షత్రియులు కారు, చతుర్ధ కులజులు. వీరి రాజధాని సనదప్రోలను నామాంతరముగల ధనదుప్రోలు. ఇది గుంటూరు 
జిల్లా, రేపల్లె తాలూకాలోని ఇప్పటి 'చందవోలు”. వీరు చాళుక్య చోళుల సామంతులు. 


సామంతులు 
(వెలనాటి చోడులు) 


మొదటి గొంకయ (క్రీ.శ. 1076-1108) 


మొదటి కులోత్తుంగ రాజేంద్ర చోడయ (1108-1132) 


రెండవ కులోత్తుంగ సబ్బాంబిక 
చోడ గొంకరాజు, లేక (భర్త: కోట దొడ్డభీమరాజు) 
రెండవ గొంకరాజు 
(1132-1161) 
(అనుంగురాజానకుC 


విల్లనిచ్చిన దీతండే) 


రెండవ కులోత్తుంగ రాజేంద్ర మైలమదేవి 
చోడయ (1161-1181) (భర్త: అనుగురాజు) 
(ఇతండు స్వతం[త్రుండయ్యెను. 
పల్నాటి యుద్ధమీతని 
కాలముననే జరిగినది. 
ఇతని భార్య పేరు అక్మమదేవి) 


మూడవ గొంకరాజు (1181-1186) 


పృథ్వీశ్వరుండు (1186-1203) (ఇతండు 
1203లో కాకతి గణపతిదేవునిచేం జంపంబడెను) 


చ[కవరులు 
(చాళుక్య చోళులు) 


మొదటి కులోత్తుంగ రాజేంద్రచోడ 
చక్రవర్తి (క్రీశ. 1070-1120) 


విక్రమ చోడుండు (1118-1135) 


ఇమ్మడి కులోత్తుంగ రాజేంద్ర చోడుండు (1133-1150) 


రెండవ రాజరాజ Sc (1145,46-1173) 


(ఆధారము:- మల్లంపల్లి సోమశేఖరశర్మగారి “055 చోళులు” వ్యాసము, తెలుగు విజ్ఞాన సర్వస్వము, సంపుటి -1, పుటలు 218, 219.) 


వల్నాటి వీరకథాచక్రము 231 


నాకు లభించిన తాళష(త్రగంథముల ననుసరించి అలరాజు వంశక్రమము: 


అలరాజుది 'చోడవంశముి, కాశ్మీర గోత్రముి, వీరు కల్యాణపట్టణము నేలెడి రాజులు. తాళప[త్రముల ననుసరించి అలరాజు మూలపురుషు 
డు- గణపతి వీరసోమరాజు. ఇతనికి బదునొకండుగురు సోదరులు గలరట. వారి పేర్లు వరుసగా 'అల్లాంరాజు, భల్లాణరాజు, గయ 
గంగరాజు, గయ చోడరాజు, వీర సోమరాజు, విజయ సోమరాజు, కంచు సోమరాజు, పెంచు సోమరాజు, నంది సోమరాజు, నాగ సోమరాజు, 


జల సోమరాజు. గణపతి వీరసోమరాజు 


AASA Se 


కొమ్మరాజు ముప్పిరిరాజు నాగరాజు అల్లాంరాజు కూంతురు: సిరాదేవి 
(భార్య: చెల్లమాదేవి) (పెదమలిదేవుని భార్య) 
అలరాచమల్లు 


(భార్య: రత్నాల పేరమ్మ) 
(నలగాముని కూంతురు) 


mao దృష్టిలో: - 
కల్యాణి కలచూరులు (క్రీ.శ. 1156-1181 


కృష్ణ (మూలపురుషుడు) 


I 

I 

I 
కన్నమ 

| 


రాజ 


అమ్ముగి శంకమ-1 జోగమ 


పెర్మాడి లేక హెమ్మాడి క్రీ.శ. 1129 
(చాళుక్య మూడవ సోమేశ్వరుని సామంతుడు) 


బిజ్జల క్రీ.శ. 1147-1165 లేక 1168 
(బిరుదులు: “త్రిభువన మల్ల, నిశ్ళంక మల్ల, శనివార సిద్ధి, AO మల్ల ఇతండు 
చాళుక్య రెండవ జగదేకమల్లునకు సాంమతుండుగానుండి, మూడవ తైలపుని కాలములో 
క్రీ.శ. 1156లో స్వతంత్రుండయ్యెను. 1160 నాటికి కల్యాణము నాక్రమించెను. ) 


సోమేశ్వర (క్రీ.శ. 1165 లేక శంకమ-1l ఆహవ మల్ల సింఘణ సిరియాదేవి 
1168-1177) (కీ.శ. 1177-1180) _(క్రీ.శ.1180-1183) (1183-1184) (భర్త: రెండవ సింద 
(నామాంతరములు: (ac) 1181లో (చాళుక్య నాల్గవ చావుండ. “ఏరంబరగె” 

35, సోవిదేవి. కల్యాణమును సోమేశ్వరుని పాలకుండు) 


విరుదము: రాయ మురారి”) గోల్పోయెను) సామంతుండు) 


232 తెలుంగు వీరగాథా కవిత్వము 


క్రీ.శ. 1184 తరువాతం గల్యాణము నేలిన కలచూరి వంశమునుగూర్చి తెలియుట లేదు. 


చారిత్రకాధారము: D.C. Ganguly, Later Chalukyas and Kalachuris of Kalyana, Bharatiya Vidya Bhavan's History and 
Culture of The Indian People, Volume V, pp. 179-182. 


నాకు లభించిన తాళషత్రగ్రంథము ననుసరించి (బ్రహ్మనాయని వంశక్రమము 


బ్రహ్మనాయని గోత్రము - రేచర్త గోత్రము 
ఇంటిపేరు - బాదరాజువారు 
తల్లినిబట్టి వచ్చిన పేరు - శీలం (బ్రహ్మనాయండు 
మూలపురుషుడు - కేతినాయండు 
కేతినాయండు 
భేతినాయండు 


దొడ్డనాయండు (జమదగ్ని యవతారము) 
భార్య: శీలమ్మ (రేణుక యవతారము) 


పెద్దన్న బాదరాజు బ్రహ్మనాయండు ES) సూర్చీండు IA 
భార్య: లఅఘువాంబ (పరశురాముని యవతారము) భార్య: గౌరాంబ 
(అనుంగురాజునకు దత్తపుత్రుడు) భార్య: ఐతమ్మ (బాలచంద్రుని రహస్యముగా 


బెంచిన దంపతులు) 


బాలచంద్రుడు 
భార్య: మాంచాల 


వల్నాటి వీరకథాచక్రము 233 


నలగామరాజాది పుత్రులెనమండుగురును బుట్టుటకుC 
బూర్వము అనుగురాజు సంతానమునకై పరితపించుచు( దనమంత్రి 
యగు రేచర్ల దొడ్డనాయని జ్యేష్టకుమారుండు పెద్దన్న (బాదనాయం 
డు-'బాదరాజు అని నామాంతరములు) ను బెంచుకొనుచుండెను. 
ఈ VÕI గంచెర్లపట్టణమునేలు కృష్ణగంధర్వుని కుమార్తె 
లఘువమ్మను బెండ్లిచేసెను. ఈ పెద్దన్న పల్నాటి వీరులబువది 
యార్గురలోను (బథముండు. “పెద్దన్న బాదరాజి- “అన్న పెద్దన్న 
అను పేర్లు వీరగాథలలోం బెద్దన్నపరముగాం గానవచ్చుచున్నవి. ఈ 
పెద్దన్న అనుంగురాజునకు దత్తపుత్రుడు. నలగామరాజాదులు 
పుట్టుటకు బూర్వమే అనుంగురాజునకుం బెంపుడుకొడుకు. అందుచే 
నితడు రాజ్యమునకు వారసుండని దొడ్డనాయండు భావించుటలోం 
దప్ప్రులేదు. పెద్దన్నకు రాజ్యము రావలెనని తలంచిన దొడ్డనాయం 
డు తన మంత్రి పదవిని త్యజించెననియు, నతని ద్వితీయపుత్రుండు 
(బ్రహ్మనాయండు ప్రధానమంత్రిపదవిని (గ్రహించి, అనుంగురాజును 
తనతం(డి దొడ్మనాయంని నలగాముని 
సింహాసనమెక్కించెననియు “స్యూయల్‌ చరిత్రకారుడు ప్రాసినట్లుగా 
శ్రీమతి వారణాసి యశోదా దేవిగారు పేర్కొన్నారు. కాని 
(బ్రహ్మనాయడిట్లు రెండు హత్యలు కావించుటకుంగల కారణములను 
మాత్రము ఆమె యూహింపలేక పోయిరి. 


VÖÖD RONI, పరశురాముని యవతారముగను, 
పల్నాటి కృష్ణునిగను బూజింపంబడుచున్న (బ్రహ్మనాయండు, అను 
గురాజును దనతండ్రి దొడ్డనాయని హత్యచేసెనని 'స్యూయల్‌ చరిత్ర 
కారుడు వ్రాయుట పలువురకు ఆశ్చర్యమును గల్లింపవచ్చును, 
నమ్మశక్యము గాకపోవచ్చును. కాని నాకు గారెంపూడిలో లభించిన 
తాళప[త్రగంథమున రెండు తావులందీ విషయమును (బహ్మనాయం 
డు కావించిన హత్యావిషయమును) బలపటుచు పంక్తులున్నవి. 
నాగమ్మ, వేటకువచ్చిన అనుంగురాజును సత్మరించి, ఆతని మెప్పు 
సంపాదించి, (బ్రహ్మనాయనిపైఆ గొండెములు చెప్పందొడంగెను. ఆ 
కొండెములలో, (బ్రహ్మనాయండు గర్వముతో అనుంగురాజునకు 
నమస్మరించుటలేదనునది యొకటి. (బ్రహ్మనాయండు సభలోనికి 
వచ్చినప్పుడు అనుంగురాజునకు నమస్మరింపకపోవుట యథార్థమే. 
అందుచే అనుగురాజు నాగమ్మ కొండెములను విశ్వసించి (బ్రహ్మన్న 
గర్వమునుగూర్చి దొడ్డనాయనిం బ్రశ్నించెను. దొడ్డనాయందడు 
పుత్రునితో నీ విషయమును జెప్పెను. (బ్రహ్మన్న, తానవతార పురుషు 
డననియు, Soe దాను నమస్మరించినచో అనుగురాజు 
మరణించుననియుం దెల్చెను. దొడ్డనాయండు తన మంత్రిత్వమును 
త్యజించి, బ్రహ్మనాయనికి ఆ యుద్యోగమిచ్చెను. (బ్రహ్మన్న ప్రధాన 
మండ్రిత్వమును స్వీకరించి అనుగురాజు సభలోనికి వచ్చి, అను 
గురాజును సింహాసనమునుండి లెమ్మని చెప్పి, ఆ సింహాసనమునకుం 
జేతులెత్తి నమస్కరించెను. వెంటనే యా సింహాసనము పెఠిల్లున పగిలి 


సంవారించి, 


ముక్కలుముక్కలై పోయెను. ఆ ముక్కలలో ఒక ముక్క వచ్చి అను 
గురాజు వీపునకు౯ దగిలెను. దానితో నతండు మంచముపట్టి 
యమయాతన పడుచుండెను. ఆ బాధను భరింపలేక అనుగురాజు, 
ఆ బాధనుండి తన్ను రక్షించి కైలాసమునకు NON 
బ్రహ్మనాయనిం గోరెను.* (బ్రహ్మన్న యందులకంగీకరించెను. కాని, 
అనుగురాజు, తానొంటరిగా బోజాలననియుం, దనకుందోడు నొసం 
గవలసిన దనియు వేండికొనెను అందుచే (బ్రహ్మనాయండు తన తండ్రికి 
వార్త నంపి, అతనిని గూడ కైలాసమునకు బయనము కమ్మని 
చెప్పి, యిరువురను బరలోకమునకుం బంపించెను. ఇది నాకు 
39095 తాళపత్ర గంథమున మంజరీ వికారమగు రచనలోగల 
విషయము. కవిత్వము కావున గొలంది యాచ్చాదనమున్నది కాని, 
హేతువాద దృష్టితో నీ కథను బరిశీలించినచో (బ్రహ్మనాయండు తన 
తం(డైని, అనుంగురాజును వాత్యచే సెనని నిశ్చయముగా 
జెప్పవచ్చును. బ్రహ్మనాయని యందు అమిత పక్షపాతముతో వబాయం 
బడిన యీ పల్నాటి వీరగాథలలో నతనికి దైవత్వమారోపింపంబడి, 
యాతండు కావించిన దారుణహత్య, కోరినవారిని క్షణములో 
గైలాసమునకుం బంపంగల యలాౌకికశక్తిగా నిరూపింపంబడినది. 


నాకు లభించిన పై తాళపత్రగ్రంథమందే SS తావునందుం 
గూడ (బ్రహ్మనాయని రాజహంతగా నిరూపించునంశమున్నది. 
నాగమ్మచే మండాదిలో మందపోటు జరిగిన పిమ్మట (బ్రహ్మనాయం 
డు మిక్కిలి కోపించి, తాను గురిజాల పట్టణమును బొడిచివత్తుననియు, 
నందుల కనుజ్ఞ నీయవలసినదనియు మలిదేవరాజును గోరును. 
అప్పుడు మలిదేవరాజు, “ఓ (బ్రహ్మనాయండా, నీ చేత నా తండ్రి 
మృతిం జెందెను. నీటముంచినను పాలముంచినను నీదే భారము” 
అనును. 


“ముసలక గురిజాల మరువ పొదుతు 


సెలవియ్యి రాజేంద్ర! సెలవియ్యి రాజ!” 
ఆ మాటవిని బాల (మలిదేవరాజు) 
“వినవయ్య నాయుడ నా విన్నవంబు 

నీ చేత మృతిబొందె నవుడు నా తండ్రి 
అన్లురాజేంద్రుండు అతివేగమునను 
(327295 ఘనత మిక్ళుటంబాయి 
ee (శిథిలము).... దప్పేరు 
పాలనేతను ముంచి పాలించవయ్య 
ఏమేలు జేసిన ఇదియు నీ మేలు” 

అని 5) రాజంత అటు... 7 


దీనినిబట్టి పరిశీలించినను అనుగురాజు మరణమునకు 
బ్రహ్మనాయండే కారణమని తెలియుచున్నది. 


234 తెలుయగు వీరగాథా కవిత్వము 


(బ్రహ్మన్న దైవాంశ సంభూతుండని నిరూపించుటకు మా(త్రమే 
పై విధముగాం గవి కల్పించెననియు, దానిచే బ్రహ్మన్నను హంతగా 
నిరూపించుట తగదనియు నెవరైన వాదింపవచ్చును. పల్నాటి వీర 
కథలన్నియును (బ్రహ్మనాయని విష్ణంశ సంభూతునిగా నిరూపించు 
కథలనుట సత్యమే. అయినను (బ్రహ్మనాయని కుచ్చితత్త్వమును, 
రాజకీయపుటెత్తుగడలను, కుట్రలను నిరూపించు కథలుకూడ నొకటి 
రెండు లేకపోలేదు. ఉదాహరణకు, అలరాజు మరణమునకు 
(బ్రహ్మనాయండే (ప్రధానకారకు(డని నిరూపించు కథ యొకటి 
పల్నాడులో నాకు లభించినది. దీనిపేరు 'అలరాచమల్లుగారి గురిజాల 
రాయబారము”. దీనికి సంబంధించిన రెండు ప్రతులు గలవు. ఒకటి 
తాళపత్రప్రతి, మటియొటి కాగితపు[బ్రతి. అలరాజు మహాబలవంతుC 
డనియు, నాతనివలనం దనకు ముప్పువాటి ల్లంగలదనియు భయపడి, 
(బ్రహ్మనాయండు మాయోపాయముచే నలరాజును రాయబారిగా 
బోవుటకొప్పించి, గురిజాలకు బంపినాండు. అట PASS నిత 
డు హతుడగునని (pms DC దెలియును. తెలిసియే పంపినా 
డు. అట్లు పంపునప్పుడు తన పుత్రుల్యుండగు కన్నమదాసును తోడిచ్చి, 
అలరాజు నొకరీతిగను, కన్నమదాసును వేటాకరీతిగను దీవించినాం 
డు (బ్రహ్మన్న. కన్నమను పోయిరమ్మనినాండు; అలరాజును 
పొమ్మనినాండేగాని, పోయిరమ్మనలేదు. (బ్రహ్మనాయని దీవెనలోని 
కాపట్యమును (గ్రహించిన అలరాజు తల్లి చల్లమాదేవి యిట్లు 
వాపోయినది: - 


“ఓ యన్న నాయుడా! ఓ నీలవర్థ! 

కవటనాటక నూత్రధారి! ఓ కార్యవేది! 

కపటబుద్దులు నీవు విల లైకొంటివయ్య? 

నాయుడ (29:59! నీవు 

పొమృన్నవారికి పోకటే నిజము 

రమృన్నవారికి రాకటే నిజము 

నా కుమారుని 2757089 

నీ కొమాతుని పోయిరమృంటిని 

నా కొమారుని బంవ నాయముగాదయ్య నాయుడు (బ్రహ్మా. ”" 


(బ్రహ్మనాయండు దైవాంశసంభూతు౭డనియు, ధర్మమూర్తి 
యనియు గ్రుడ్డిగా నమ్మువారికీ కథ విద్యుద్దాతము వంటిది. (పింగళి 
వారి ప్రతిలోనున్న 'అలరాజు రాయబారము'లో నీ విషయములు 
లేవు. అది ప్రమాణటప్రతి కాదు. పల్నాటి వీరకథాచక్రములో నొక్క 
బాలచంద్రుని యుద్ధము తప్ప తక్కినవేవియును తెలుంగు సాహిత్య 
లోకమున కింతవబికును సమగ్రముగా దెలియవనుట సత్యము. 
పింగళివారి ప్రతియే యీ సత్యమును జాటుచున్నది. ) 

అలరాజు హత్యకు (బ్రహ్మనాయండే (ప్రధానకారణమని 
నిరూపించు నీ కథను కీ.శ. 1862లో వీరఠభాగవతమును రచించిన 
ముదిగొండ వీరభ[ద్రకవి కూడ (గంథస్థము చేసినాడు. GOD.» 


పెద్దనల యాశ్వికులు కలహించుట, పెద్దన్నపేర నలరాజు తన 
ed కాలికి బొమ్మకట్టుట, వారిరువురును ద్వంద్వయుద్ధము 
చేయుట, (బ్రహ్మనాయండు వారి పోరును మాన్ని, అలరాజు 
దురహంకారము నణంచుటకై సంధికింబంపనెంచుట, పెక్కు మిషలచేత 
వీరులను అలరాజు తల్లిదండ్రులను ఒప్పించి యాతనిని సంధికి 
బంపుట, అలరాజుతల్లి యెదురుగా దాను అలరాజు మెడలో వేసిన 
తులసి వనమాలను (ఇది మృత్యువునుండి కాపాడు నట్టి వనమాల) 
మాయోపాయమున బాలచంద్రునిచేః దస్మరింపంజేయుట- మున్నగు 
బ్రహ్మనాయని కుట్రలన్నియును వీరభద్రకవి విపులముగా వర్ణించినా 
డు. ఈ కథ బ్రహ్మనాయని పాత్రలోని నీలినీడలను స్పష్టముగా 
(బ్రదర్శించుచున్నది. 


గురిజాలలో ననేక సంవత్సరములు తెలుంగు పండితుండుగాం 
బనిచేసి, పల్నాటి వీరగాథలనుగూర్చి పరిశోధించి, దానిని 
పద్యకావ్యముగా వెలయించిన కీ.శే. ఏటుకూరి వెంకట నరసయ్యగారు 
కూడ (బ్రహ్మనాయని మాయోపాయములను, ఓర్వలేనితనమును, 
కౌటిల్యమును దెలుపు నీ కథను తమ “అలరాజు పద్యకావ్యమున 
కెక్మించినారు. కాబట్టి, ఈ యలరాజు కథలోని బ్రహ్మనాయని పాత్రను 
బట్టి కూడ ఇతండు అనుంగురాజును దొడ్డనాయని జంపియుండునని 
సులభముగా నూహింపవచ్చును. 

అనుగురాజు నాగమ్మను జేరనిచ్చుచుం దన్ను అలక్ష్యము 
చేయుచున్నా(డనియు, తనతండ్రి తరువాత ప్రధానమంత్రి పదవి 
తనకు రాకుండ నాగమ్మ హరించుననియు భయపడి, (బ్రహ్మనాయం 
డు అనుగురాజును తన తండ్రిని సంహరించి, తన చెప్పుచేతులలో 
నుండునను నమ్మకముతో నలగాముని నసింహాసననమెక్కించి 
యుండును. (బ్రహ్మనాయని యందలి పక్షపాతముతో (వ్రాసిన యీ 
గాథారచయిత యీ విషయమును మసిపూసి మారేడుకాయం జేసినా 
డు. బ్రహ్మనాయండు నమస్మరింప(గా సింహాసనము ముక్ళలగుట, 
యా ముక్క వచ్చి యనుయగురాజు II SC దగులుట, దానిచే నత 
డు బాధపడగా బ్రహ్మన యతనిని RONNIE బంపుట, (వైష్ణవు 
డగు బ్రహ్మనాయయం డితనిని వైకుంఠమునకు బంపక, కైలాసమున 
కేల పంపెనో తెలియరాదు), అనుంగురాజుతోపాటు నిక్షేపముగా 
నింటకాలక్షేపము చేయుచున్న దొడ్డనాయండుకూడం దోడుగాం బంపం 
బడుట- మున్నగునవి యీ పాక్షికకవి చేసిన విమర్శ సహములుకాని 
కల్పనలు. ఎచటికైనను తోడువత్తురు కాని, చనిపోవునప్పుడు 
తోడువచ్చువారు ఈ ప్రపంచమున నుందురా? అట్లు తోడువచ్చుట 
కూడ నైచ్చికముగా జరుగలేదు, బ్రహ్మనాయని యాజ్ఞానుసారము 
జరిగినది. దీనినిబట్టి బ్రహ్మనాయండు తన ప్రాధాన్యమును 
గాసాడుకొనుటకు అనుంగురాజును దొడ్డనాయని సంహరించె 
ననుటలో సందేహము లేదు. 


వల్నాటి వీరకథాచక్రము 235 


(బ్రహ్మనాయని తరువాత చర్యలు కూడం బై విషయములకు 
బోషకములుగా నున్నవి. తాను నమ్మి ప్రతిష్టించిన నలగాముండు 
కూడ నాగమ్మ కనుసన్నలలో మెలంగుచున్నాండని తెలియంగనే, 
(బ్రహ్మన సైన్యాధ్యక్షుండగు కన్నమనీని లోయబబుచుకొని, గురిజాల 
కోటను దిగ్భంధము చేసి, కన్నమను బంపి మలిదేవాదులకు 
బాలుపంచుమని నలగాముని భయపెట్టినాండు. పెద్దటికమును వెలు 
గంబెట్టెడి తాను నలగాముని స్వేచ్చగా నడుగవచ్చును గదా? ఇట్లు 
బందిపోటువలెం గోటను దిగ్భ్గంధము చేయవలసిన యావశ్యకమేమి? 
ఇది తన మంత్రిత్వమును నిలువంబెట్టుకొనుటకై (బ్రహ్మన చూపిన 
దౌష్ట్ర్యము తప్ప వేజుకాదు. కోటను ao చేసినప్పుడు 
నలగాముండు కన్నమతో పలికిన పలుకులు ఈ విషయమును స్పష్టము 
చేయుచున్నవి: 

“కంఠమ్ముపై (29972 39055909) మోవి 

అన్నదమ్ముల పాళ్ల నడుగగానేల? 

నయశాలియినట్టి నాయుడు వచ్చి 

ఎవరి భాగము వారి 33705 తగును 

కాదందునా నేను కన్నము చెవుమ? ” sid 


అసలు, నలగామునకుC దనతల్లి పక్షమున నరణముగా వచ్చిన 
రాజ్యములో సవతితల్లిబిడ్డలును, కనిష్ణులును నగు మలిదేవరాజులకు 
హక్కెట్లుండునో నాకు బోధపడకున్నది. ఈ యన్యాయము రాజపుత్ర 
జ్యేష్ణులకు భారతకాలమునుండియు జరుగుచునే యున్నది. 


పై చర్చనుబట్టి, (బహ్మనాయండు అనుంగురాజును 
దొడ్డనాయని సంహరించి, నలగాముని సింహాసనమెక్కించెనను 
“'స్యూయల్‌' చరిత్రకారుని బ్రాంతలు విశ్వసింపందగినవనియు, వీనికి 
వీరగాథల సాక్ష్యముకూడ లభించుచున్నదనియుం OJA. 
అంతేకాదు, దైవాంశసంభూతుండని పల్నాటి కృష్ణుయడని ప్రసిద్ధికెక్కిన 
(బ్రహ్మనాయండుకూడ కొన్ని విషయములలో పరమ లౌకికుండనియు, 
శ్రీకృష్ణునివంటి తెలివిగల రాజకీయవేత్తయనియు; ధర్మస్వరూపుండని 
పేరుగాంచిన యీ (బ్రహ్మనాయండు నిజమునకు ధర్మరాజువంటి 
“మెత్తని 2397 యనియు విశదమగుచున్నది. 


2. యుదకాల నిర్రయము 
[5 ణ్‌ 


పల్నాటి యుద్ద కాలమునుగూర్చి ప్రముఖ చారిత్రక 
విమర్శకులును పండితులును విశేషముగా (శ్రమించి, అతికష్టము 
మీందం గొన్ని నిర్ణయములు కావించి, యుద్ధకాలమును క్రీ.శ. 1181 
ప్రాంతమని నిశ్చయించిరి. శ్రీయుతులు అక్కిరాజు ఉమాకాంతంగారు, 
చిలుకూరి వీరభద్రరావుగారు, మల్లంపల్లి సోమశేఖరశర్మగారు, శ్రీమతి 
వారణాసి యశోదాదేవిగారు, ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు, శ్రీ 
కలవల వెంకట సుబ్బారావుగారు- వీరు పల్నాటి యుద్దకాల నిర్ణయము 


చేసిన విమర్శకులు. 


అక్కిరాజు ఉమాకాంతంగారు పల్నాటి NSA IDC 
బేర్మానంబడిన కొందటు చారిత్రక పురుషులను, కొన్ని సంఘటనలను, 
శైవ వైష్ణవ మత ప్రసక్తులను ఆధారముగాం జేసికొని యుద్ధకాలమును 
నిర్ణయించిరి. ఇందు వారు సేకరించిన తాళషత్రప్రతులు వివేషముగాం 
606859. 


2.1. 3358 (ప్రసక్తి: - 

బ్రహ్మనాయండు వైష్టవమతము నవలంబించినట్లును, కన్నమ 
నీనివంటి నిమ్నకులములవారుకూడ నీ మతమును స్వీకరించినట్లును 
పల్నాటి కథలలోం గలదు. అందుచే రామానుజుండు చైష్టవమతమును 
స్థాపించిన తరువాతనే యీ యుద్ధము జరిగియుండును. రామానుజుం 
డు క్రీ.శ. 1017లో జన్మించెను. కావునం బల్నాటి యుద్ధము క్రీ.శ. 
పదనొకండవ శతాబ్దమునకు బూర్వము జరుగలేదు. 


2.2. శెవమతము- లింగపూజ, జంగముల ప్రసక్తి: - 
“అలరాచమల్లుగారి గురిజాల రాయబారము” అను కథలో 
అలరాజు భోజనము చేయుటకు బూర్వము లింగపూజ చేసినట్లును, 
రాయబారమునకుC బోవుటకుముందు లింగపూజ చేసి విభూతిరేఖలు 
దిద్దినట్లును గలదు. > అతని భార్య రత్నాలపేరమ్మ సహగమనము 
చేయుటకు బూర్వము జంగములను బిలిపించి సత్మరించినది. * 
రాచగావుకథలో నలరాజు తాత వీరసోముండు శివనందులకోటకై 
దండెత్తిపోవునప్పుడు అతనితో వడియజంగాలు వేలకొలంది పోయిరని 
వర్థింపంబడినది. ఇట అక్కమహాదేవి, కక్కయ్య, నిజలింగ 
290508 శివభక్తుల పేర్లు కూడం జెప్పంబడినవి: - 


“గటి శివనందుల కోటకు వారు 
యుద్దసన్నద్దులై ఉర్సి 80305 

ధే = 
వారి తోడనె కూడి వడియజంగాలు 
నల్లబొంతలవారు నాలుగువేలు 
వారి పేరులు కొన్ని వరున జెప్పెదను 
మేడయ్య పడమటి మేటి బస్తయ్య 
బోడళివయ్య బొబ్బోడి బుగయ్య 
కజకంఠ లింగయ్య కల్యాణ బనువ 
అక్కయ్య కక్కయ్య ఆదిమల్లయ్య 
నిజలింగ చిక్ళయ్య నీలకంఠయ్య 
ఉరమున లింగాలు మెజ సెడివారు 
గళముల రుద్రాక్ష కలిగినవారు” జ 


236 తెలుయగు వీరగాథా కవిత్వము 


దీనినిబట్టి లింగధారిమతము స్థాపింపంబడి, జంగములు 
బయలుదేరిన తర్వాతనే పల్నాటి యుద్ధము జరిగెనని చెప్పవచ్చును. 
లింగధారిమతము బసవేశ్వరునిచే స్థాపింపంబడినది. ఇతండు 
కల్యాణము నేలిన బిజ్జలుని దండనాథుండు. ఈ బిజ్ఞలుండు పశ్చిమ 
చాళుక్యు(డైన రెండవ తైలపుని సామంతుండు. ఈ తైలపుని కాలము 
క్రీ.శ. 1150-1163. కాంబట్టి యీ యుద్ధము క్రీ.శ. 1150 
తరువాతనే జరిగియుండును. 


2.3. కల్యాణరాజగు వీరసోముని కూంతురును మలిదేవుః 
డు వివాహమాడుట: - 


మలిదేవుడు మాచెర్ల రాజ్యమును పొందిన తరువాత, 
కల్యాణము నేలుచుండిన వీరసోముని కూంతురు సిరాదేవిని 
బెండ్లియాడినట్లుగా వీరగాథాచక్రమునం గలదు. ఈ వీరసోమున 
ES) సోదరులును, నలుగురు పుత్రులును, నొక పుత్రికయు౯ గలరని 
అక్క్మిరాజువారికి లభించిన (ప్రతిలో గలదు. (నాకు 09095 ప్రతిలో 
dö SC బదునొకండుగురు తమ్ములున్నారు. ) కల్యాణపురము 
నేలిన కలచూరివంశపు రాజులలో (వీరును హైహయులలో నొక 
శాఖయే యని శ్రీమతి వారణాసి యశోదాదేవిగారు తెల్పియున్నారు) 
నొక వీరసోముండును, చాళుక్యవంశపు రాజులలో నల్వురు 
వీరసోములును గలరు. చాళుక్య వీరసోములలో మొదటి మువ్వురును 
బసవేశ్వరునకుం బూర్వులే. కావున, మలిదేవుని మామ చాళుక్య నాల్గవ 
వీరసోముండు గాని, కలచూరి వీరసోముండు గాని కావలెను. చాళుక్య 
వీరసోముని కాలము కీ.శ. 1179-1190. కలచూరి వీరసోముని 
కాలము క్రీ.శ. 1165-1176. కలచూరి రాజులు పశ్చిమ 
చాళుక్యులకు సామంతులు. కాని కీ.శ. 1151 లోయగలచూరి బిజ్ఞలుం 
డు చాళుక్య చక్రవర్తియగు మూడవ తైలపునిపైం దిరుగంబడి, 
1156లో గల్యాణకటకము నాక్రమించెను. ఈ బిజ్ఞలుని కుమారుC 
డే కలచూరి వీరసోముండు. కల్యాణమును గోల్పోయిన చాళుక్య 
తైలపుని రెండవ కుమారుడు నాల్గవ వీరసోమేశ్వరుండు. ఇతండు 
క్రీ.శ. 1182లోం గల్యాణమును దిరిగి స్వాధీనము చేసికొనెను. 


అలరాజు రాయబారము నాంటికి మలిదేవుని మాయమగు 
వీరసోముండు మరణించెనని వీరగాథలనుబట్టి తెలియుచున్నది. 
మలిదేవుని పెండ్లికాలమున మాత్రము ఇతండు జీవించియే యున్నా 
డు. (ఈ పెండ్లికిని రాయబారమునకును బదిసంవత్సరముల 
వ్యవధానమున్నది.) అలరాజు రాయబారము కథలో గొమ్మరాజు 
భార్య చల్లమాదేవి బ్రహ్మనాయనితో నిట్లనెను: 


“వినవయ్య నాయుడ విన్నవించెదను 
తరుణి మా యత్తకు తనయు లేడుగురు 
20998 FR యెలమి నా నుతుడు 


కల్యాణమేలుచు ఘనుందు మా మాను 
ఆడదేవత గొల్ఫి వారివురి కేగె 
బదుగురు తనయులు బదితెర్వులైరి. ” ** 


అలరాజు రాయబారము జరిపిన సంవత్సరములోనే పల్నాటి 
యుద్ధము జరిగినది. (అలరాజు హత్య వినిన వెంటనే మలిదేవాదులు 
కోపోద్రిక్తులై యుద్ధమును బ్రకటించిరి.) చాళుక్య వీరసోముండు 
11825°c గల్యాణమును స్వాధీనము చేసికొని, పల్నాటి యుద్ధము 
జరిగిన తరువాతంగూడం గొన్నినాళ్లు రాజ్యమేలినట్లు SAS 
చెప్పుచున్నది. కావున నితడు మలిదేవునకుం గూంతునిచ్చుట 
సంభవము కానేరదు. మలదేవుని మామయగువాండు బసవేశ్వరునకుం 
దరువాతివాండును, బెండ్లికాలమున జీవించియున్నవాండును, 
రాయబార కాలమున లేక యుద్ధకాలమున మరణించిన వాండును 
నయి యుండవలెను. (క్రీ.శ. 1165-1176లోం బాలించిన కలచూరి 
సోమేశ్వరునియందే యీ లక్షణములు 55: 9379. కావున నిత 
డే మలిదేవుని మామయుం¢, గొమ్మరాజు తం(డ్రియు, నలరాజు 
పితామహుండును నగు వీరసోముండు. ” 


యుద్ధకాలమునాంటికిం గలచూరి వీరసోముడు మరణించి 
యుండుటచే నీ యుద్ధము క్రీ.శ. 1176 తరువాతనే జరిగియుండ 
వలెను. యుద్ధకాలమునాంటికి గలచూరి వంశము మిక్కిలి క్షీణదశ 
యందున్నదనియు, క్రీ.శ. 1182 నాంటికిం బూర్తిగ నశించిన 
దనియు దెలియుచున్నది. 1182లో చాళుక్య నాల్గవ వీరసోముం 
డు కల్యాణమును స్వాధీనము చేసికొని కాలచుర్యులను బూర్తిగ నణం 
గం (EO. కాంబట్టి పల్నాటి యుద్ధము క్రీ.శ. 1182కు పూర్వము 
కడు స్వల్పకాలముననే జరిగియుండవలెను. యుద్ధకాలమునం 
గల్యాణమున కలచూరివంశము క్షీణదశలో నున్నదనుటకు 
'కొమ్మరాజుయుద్ధ' మను వీరగాథలో నంకాళశక్తి బ్రహ్మనాయనితోం 
బలికిన యీ క్రింది వాక్యములు ఉదాహరణములు: 


“కీలము రఘురామ చెప్పెద వినుము 
మావారు కల్యాణమందున నుండి 
ఘనరాజ్య సంవదల్‌ కడకు బోదోలి 
పొలుపొందగా Dd కందజిము 
లోనయి వచ్చుట లోకంబు లెజుగు 
నీవు పెట్టిన చిక్కు నీ వెజుంగుదువు 
eose మాయచే హతము గావించి 
Söö నీ విటువంటి వని 4973 
నన్నెడబావుట న్యాయమా నీకు?” > 


కల్యాణ కలచూరులకు అంకాళశక్తి యిలవేల్పనియుం, 
గామ్మరాజు మరణముతో నామె నిరాశ్రయురాలైన దనియు బై 
వాక్యములవలనం దెలియుచున్న్చది. 


వల్నాటి వీరకథాచక్రము 237 


2.4. కోట కేతరాజు:- 


యుద్ధ(ప్రారంభమునకు ముందు నాయకురాలు సంధికై 
(బ్రహ్మనాయని యొద్దకు బంపిన రాయబారులలో కోటకేతుని 
నామమున్నది. * శాసనాధారములనుబట్టి యితడు ధరణికోటరాజ 
నియు, నీతని పరిపాలనాకాలము కీ.శ 1182-1240 అనియు 
దెలియుచున్నది. పల్నాటి యుద్ధము ఈ రాజు సింహాసనము 
నధిష్టింపక పూర్వమే జరిగినదని తెలియుచున్నది. ఏలయన, 
నలగాముండు వ్రాసిన లేఖలలో నాడు ధరణికోటనేలురాజు 
భఖీమదేవుండని కలదు. ఈ భీమదేవుండు కోటకేతుని తండ్రి. ఇతని 
కాలము క్రీ.శ. 1140-1182. పల్నాటి యుద్ధము జరుగునప్పటికిం 
గోటకేతుండు సింహాసన మధిష్టింపకపోయినను, రాయబారము వంటి 
రాచకార్యములు నిర్వర్తించుటకుం దగిన వయస్సు కలవాడై 
యుండును. కావున పల్నాటి యుద్ధము క్రీ.శ. 1182కు పూర్వము 
కొద్దికాలము (క్రిందటనే జరిగియుండును. క్రీ.శ. 1176-1182 
మధ్యకాలమున నెప్పుడో జరిగియుండునని చెప్పవచ్చును. 


2.5. వీర భల్లాణుండు:- 


నలగాముండు, Anime దనకు సాయము చేయవలసి 
నదిగా లేఖలు (టప్రాసినవారిలో వీరభల్లాణుండును గలండు 
('వీరప్రతాపుడౌ వీరసేనునకు, వీరభల్లాణునకు విక్రమపతికి”). 7 
లింగాయతమతము స్థాపింపంబడిన తరువాత నున్నది, రెండవ వీర 
భల్లాణుండు. ఇతండు ద్వారసముద్రము రాజధానిగా క్రీ.శ. 1173 
నుండి 1224 వజికును రాజ్యము చేసెను. కాంబట్టి పల్నాటి 
యుద్ధము క్రీశ. 1173 SOc బూర్వము జరుగలేదు. ఇట్లే “సాగి 
పోతరాజు (క్రీ.శ. 11998c బూర్వమువాండు) కూడ నలగామునకు 
సహాయముగా వచ్చినట్లున్నది. 


2.6. వెలనాటి చోడుండు:- 


మందపోటుకథలో నాగమ్మ, వెలనాటి చోడుని సాహాయ్య 
ODO నలగామునితోం జెప్పినట్లుగాం గలదు: 


“ఏంద్నజైనను మననేమి చేసెదరు? 
ere od పంచపాంద్యుండు 
తెలియగ విజ్ఞల దేళింగు విభుడు 
కాళీమహోరాజు గంగుదయుండు 

వెలనాటి Sidi విక్రమాధ్యుందు 
మలిదేవుడన్నను మందుచుందుదురు. ” ** 


ఇందు పేర్మొానంబడిన వెలనాటి kid, అనుగురాజు 
SEC DID రెండవ గొంకరాజు (వెలనాటి కులోత్తుంగ చోళ 
గొంకరాజు (క్రీ.శ. 1132-1161) కుమారుడగు వెలనాటి 
కులోత్తుంగ రాజేంద్రచోడు(డు. ఇతనిని రెండవ చోడరాజందురు. 


వెలనాటి చోడు(డనియు నితనికి నామాంతరము. ఇతనికి కాలమును 
అక్కిరాజువారు క్రీ.శ. 1158-1200 అని ఇచ్చిరి. కాని మల్లంపల్లి 
వారు క్రీ.శ. 1161-1181 అనిరి. ఇతండు వెలనాటిని స్వతంత్ర 
ప్రతిపత్తితోయ బాలించిన దుర్భయరాజు. (ఈ వెలనాటి చోడుండు 
మైలమదేవికి సోదరుడు, నలగాముని మేనమామ, పిల్లనిచ్చిన మామ 
కూడం గావచ్చును. ) 


పై విధముగా 228909, అక్కిరాజు ఉమాకాంతగారు ఈ 
పల్నాటి యుద్ధము క్రీ.శ. 1178-1182 మధ్యకాలములో జరిగెనని 
తీర్మానించిరి. పింగళి లక్ష్మీకాంతంగారుకూడ నిట్లే గ్రంథ న్థ 
సాక్ష్యములనుబట్టి, ఈ యుద్ధము క్రీ.శ. 1181-82 మధ్యకాలమున 
జరిగియుండునని యూహించిరి. వీరు, అనుంగురాజుయొక్క పలనాటి 
రాజ్యసంపాదనము, మలిదేవుండు కల్యాణరాజు కుమార్తెను 
వివాహమాడుట, కార్యమపూడి యుద్ద ము- అను మూండు 
ప్రధానమైన చారిత్రక ఘట్టముల ననుసరించి యుద్ధకాలమును 
నిర్ణయించిరి. ఈ మూండింటికిని (గ్రంథస్థ సాక్ష్యములున్నవి. ఈ 
మూండింటి లోయగూడ వీరు కార్యమపూడి యుద్ధమునం బాల్గొన్న లేదా 
సహాయము చేసిన కాకతీయ రుద్రదేవుడు లేక మొదటి ప్రతాప 
రుద్రుడు (కీ.శ. 1158-1195), ధరణికోట భీమదేవుండు (క్రీ.శ. 
1153-1182), కోటకేతన్న (1182-?)- అను ముగ్గురు చారిత్రక 
పురుషుల నాధారముగా౭ జేసికొని చర్చ సాగించిరి. “పల్నాటి 
యుద్ధము క్రీ.శ. 1181-82ల మధ్యకాలమున జరిగియుండునని 
ఊహించుట అసమంజసము కాదు. యుక్తలు వేరైనను శ్రీ అక్కిరాజు 
ఉమాకాంతముగారును యుద్ధకాలము నిట్లే నిర్ణయించిరి. శ్రీయుతులు 
చిలుకూరి వీరభద్రరావుగారు, మల్లంవల్లి సోమశేఖరశర్మగార్ల 
అభిప్రాయమును ఇదియే”ో అని పింగళివారు తీర్మానించిరి. 
అక్కిరాజువారు తమ పీఠికలో బలువురు చారిత్రక వ్యక్తులను 
204098 కాని, కాకతి ప్రతాపరుద్రుని (రు[ద్రమదేవుని) ప్రసక్తి 
తీసికొని రాలేదు. బహుశః ఈ ప్రసక్తియున్న పాదములు వారికంటం 
బడియుండవ. 


“మెకంజీ” లిభఖితగ్రంథములను విమర్శించిన ‘విల్సన్‌ 
(Wilson) దొర పల్నాటి యుద్దకాలమునుగూర్చి యిట్లు (వ్రాసినా 
డు: “Account of seven year war from 1080 A.D. to 
1087, which was carried by Brahma Nayudu and twelve 


others land-holders and graziers against two towns, 
Gurzala and Macherla in Palnad country and which 


originated in a dispute at a cook-fight.”* కాని, ఈ Dei 
తానిట్లు నిర్ణయించిన యుద్ధకాలమున కేవియాధారములో చెప్పలేదు. 
గతానుగతికులైన “Taylor” మున్నగు పాశ్చాత్య పండితులిట్లే 
నిరాధారములును, విపరీతములును నగు (MC (MIMO. 
“'స్యూయల్‌ొ (Sewell) చరిత్రకారుడు ఈ పల్నాటి యుద్ధమును 
పదునాల్లవ శతాబ్దమున జరిగినట్టుగాం జెప్పుట మిక్కిలి 
౧ O “O 
హాస్యాస్పదముగా JA. 


238 తెలుయగు వీరగాథా కవిత్వము 


యుద్ద్ధప్రారంభమున నలగాముండు, సహాయము నర్ధించుచు 
వివిధ రాజశేఖరులకు లేఖలు బ్రాసినట్లుగా వీరగాథలలోం గలదు. 
ఈ రాజన్యుల నామములనుబట్టి పల్నాటి యుద్ధము క్రీ.శ. 1178- 
1185 మధ్యకాలమున జరిగినదని శ్రీమతి వారణాసి యశోదాదేవి 
గారు నిశ్చయించినారు. నలగాము(డు ఈ క్రింది రాజులకు లేఖలు 
(వ్రాసెను: - 


“మూమ గుండదముకోట మనుజేకునకును 
ధరణికోటవురికి దక్షుడైనట్టి 
భీమదేవుందును వృధ్వీశునకును 
గోలంకిభర్తకు ఘూర్హరవతికి 
ఉరగసేనుండను ఉర్వీళునకును 
ఏడుమాడెములేలు ఎరుకు కామునికి 
పొన్నాళ్ల భూపతి పొదిలె రాజులకు 
కటకాధిపతికిని కల్వరాయనికి 
దేవాద్రి నేలెడు తెలుగు బిడ్డలకు 
పెద్దబాహు భూపతి భీమసేనులకు 
సూర్యకుమారాఖ్య చోళరాజునకు 
సంగ్రామ విజయుడౌ జయదేవునకును 
జయనింగు 588 చంద్రాద్రెవతికి 
ధీరవిక్రముడైన తిరునాళ్లపతికి 
ప్రాభవాఢ్యుడు వీరభళ్లాణునకును 
అరవ నింగాజ్లున కర్ణమాపతికి 
బంగాళపతికిని పాండ్యేళునకును 
మళయాళ కర్ణాట మానవేంద్రులకు 


బ్రాయించి 5095...” * 


ఇందు బేర్మానంబడిన రాజులను బరిశీలించి యశోదాదేవి 


గారిట్లు (బాసిరి: “The battle must have been about A.D. 
1178 to 1185 as the most of the kings mentioned above, 
live at that time, or a little earlier from A.D. 1176 to 


1182.” 42 

శ్రీ కలవల వెంకట సుబ్బారావుగారు తమ “భక్త పలనాటి 
DOSE యను పరిశోధన గ్రంథమున నీ యుద్ధము క్రీ.శ. 1180- 
81లో జరిగినదని వ్రాసిరి. ఒక్క యుద్ధకాలమునే కాక, శాసన 
సహాయమునను కథాభాగముల యాధారమునను వీరచరిత్రలోని 
ప్రధాన ఘట్టముల కన్నిటి కిని వీరు కాలనిర్ణయము చేసి చూపినారు: 


బాలచంద్రుని జననము క్రీ.శ. 1153 ఆరంభము 
కుక్కుటాహవము - 
మండాది వలస = 1173 


బాలచంద్రుని వివాహము | 


మందపోటు కీ.శ. 1176 
(త్రిపురాంతకము, మేడపి వలసలు ,, 1177 ఆరంభము 
అలరాజు రాయబారము a 1180-81 
వీరయుద్ధము » 1180-81 
నలగామునకు సహాయము చేసినవారు: 
1. భీమసేనుండు కీ.శ. 1140-1182 
కోటకేతుండు M 1182-1240 
2. వీరభల్లాణుండు (బల్లాల-11) 1 1173-1220 
3. AC (ప్రతాపరుద్ర-n " 1158-1196 
4. ధనర geid (ధనదుపురము 
=చందోలు) వెలనాటి FPoS-Il) Ea 1137-1162 
చోడ-1... ja 1163-1180 
FPoS-III (?)....... N 1181—? 


5. 257558, మాళవాదీశుండు, కేరళవిభుండు, కర్నాట Sd IC 
డు, 


మలిదేవునకు సహాయులుగా నుండందగినవారు: 

1. సోవిదేవ లేక సోమేశ్వర క్రీ.శ 

2. ఆహవమల్ల oa 
వీరిద్దబును బిలువంబడినట్లు లేదు 


3. ఆవాల నాయండు, సుంకర నాయడు, చెవుల నాయకులు, 
జంగిలి నాయకులు, పెలమాలవారు, సంపెట నారన్నలు, 
Ir. 

4. కొమ్మభూమీశుండు. 


1167-1177 
1180-1181 


క్రీ.శ. మల్లంపల్లి సోమశేఖరశర్మగారుకూడ యుద్ధకాలమును 
క్రీ.శ. 1176-1182 మధ్య జరిగినదని నిర్ణయించిరి: “పలనాటి 
వీరచరిత్రలో నుదాహృతులైన చారిత్రకవ్యక్తుల ననుసరించి ఈ 
యుద్దము శకవర్షములు 1098-1104 మధ్య జరిగినట్లు విశద 
మగును... నలగామరాజునకు సాయముగ కాకతి రుద్రదేవరాజు 
కారెంపూడికి కొంతసైన్యముతో వచ్చెనని పలనాటి వీరచరిత్ర 
తెలుపుచున్నది. కళచురి సైన్యముకూడ పెదమల్లిదేవునికి సహాయముగ 
వచ్చెనేమో; ఈ సందర్భమున కావచ్చును వెలనాటి రాజ్యముపై 
కల్యాణము రాజధానిగ పరిపాలించుచుండిన కళచురి సైన్యము 
కావణయ్య దండనాయకుని ఆధిపత్యమున సంకముదేవుని 
రాజ్యకాలములో వెలనాటి రెండవ కులోత్తుంగ చోడరాజ్యముపై దండెత్తి 
వచ్చినది. సంకమదేవుండు వీరబిజ్ఞలరాయని కుమారుడు. 
వీరసోమేశ్వరుని తరువాత కల్యాణ కటకము రాజధానిగా శకము 


వల్నాటి వీరకథాచక్రము 239 


1099-1100ల నుండి పరిపాలించిన అతని సోదరుడు. పెదమల్లి 
దేవరాజునకు సాయముగ వచ్చినచో ఈ కారెంపూడి యుద్ధము 
సంకమదేవుడు రాజ్యమునకు వచ్చిన తరువాత శకవర్షము 1099- 
1100 లకును, 1104 కు మధ్య జరిగియుండవలెను. మొత్తము 
మీద అతడు సాయముగ వచ్చినను యుద్ధమున పెదమల్లిదేవునకు 
విజయము లభింపలేదు. మల్లిదేవునకు సాయముగ వచ్చెనను 
విషయము ఎంతవరకు సత్యమో 290.” 


పలనాటి హైెహయలు మొట్టమొదట పశ్చిమ చాళుక్యులతోం 
గలసి తెలుయగుదేశమునకు వచ్చియుందురు. వీరిది చాగివంశము. 
బుగ్వేదము పదపాఠము నధ్యయనము చేసిన కామనూరి బ్రాహ్మణు 
డొకండు మాధవీపట్టణము (గురిజాల) Sc గట్టించిన త్రిమూర్యా 
లయమునకు, SOS రుద్రో బిరుదాంకితుడైన మహామండలేశ్వర 
చాగి బేతరాజు కొంత భూమి దానముచేసి సౌమ్య సంవత్సరమునకు 
సరియైన శకవర్షము 1051 (క్రీ.శ. 1129లో ప్రాయించిన 
శాసనమున భూలోకమల్ల సోమేశ్వర చక్రవర్తిని దన యధిపతిగాం 
బేర్మొన్నాండు. దీనినిబట్టి పలనాటి హైహయులు పశ్చిమ చాళుక్యులకు 
సామంతులని తెలియుచున్నది. వెలనాటి దుర్భ్ణయులుకూడం బశ్చిమ 
చాళుక్యులచే జయింపంబడి సామంతులైరి. ఇది వెలనాటి కులోత్తుంగ 
రాజేం[ద్రచోడుని కాలమున (కీ.శ 1108-1132) జరిగినది. ఇతని 
కుమారుడైన వెలనాటి కులోత్తుంగ చోడ గొంకరాజు (రెండవ 
గొంకరాజు) చోళులతోం గుట్రపన్ని పశ్చిమ చాకుక్యులను వేంగినుండి 
తతిమివేసెను. ఈ సందర్భముననే MÄND పల్నాటిని గోల్పోయిరి. 
ఈ రెండవ గొంకరాజు అనుంగురాజునకు తన కూంతురు మైలమదేవి 
నిచ్చి వివాహము చేసి, తిరిగి పల్నాటి నరణమిచ్చెను. ఈ రెండవ 
గొంకరాజు పాలనా కాలము కీ.శ. 1132-1161. ఈ రెండవ 
గొంకరాజు సోదరి 'సబ్బాంబికిను కోట రెండవ భీమరాజు (8.4. 
1140-1182) వివాహమాడెను. ఈ దంపతులకు బుట్టినవాండే 
రెండవ కోట కేతరాజు (క్రీ.శ. 1183-1240). పల్నాటి యుద్ధ 
ప్రారంభమున నలగాముని పక్షమున రాయబారము నెబిపిన దీతం 
డే. 


అనుగురాజు మామగారైన వెలనాటి రెండవ గొంకరాజు 
పుత్రుడు రెండవ చోడరాజు. ఇతని పూర్తిపేరు రెండవ వెలనాటి 
కులోత్తుంగ రాజేం[ద్ర చోడరాజు- (కీ.శ. 1161-1181). అనంగా 
నితడు మైలమదేవి సోదరుడు, నలగాముని మేనమామ, పిల్లనిచ్చిన 
మామకూడ కావచ్చును. ఏలయన, నలగాముండు యుద్దమున 
సహాయము 2809 వివిధ రాజన్యులకు లేఖలు (705 
సందర్భమున “మామగు తమ గొంక మహిపాలునకును’ అని మద్రాసు 
ప్రభుత్వ ప్రాచ్య 995538 భాండాగారటప్రతిలో నున్నది. (Madras 
Government Oriental Manuscripts Library- సంక్తిప్తముగా 
“మద్రాసు GOML). (అక్కిరాజువారి ప్రతిలో “మామ గుండముకోట 


మనుజేశునకును” అని యున్నది. వింగళివారి ప్రతిలోను 
నిట్లేయున్నది. ) వెలనాటి దుర్భయులందటికును గొంకరాజులని 
సాధారణ వ్యవహారము. దీనినిబట్టి Soms మేనలికమును 
జేసికొనెనని చెప్పవచ్చును. అతని భార్య పేరు మాత్రము తెలియుట 
లేదు. 


వేంగి విషయమై పశ్చిమ చాళుక్యులకును, చాళుక్య 
చోకులకును తబిచు యుద్ధములు జరిగెడివి. క్రీ.శ. 1132లో జరిగిన 
గోదావరీ యుద్ధమున బలనాటి హైహయులు పశ్చిమ చాళుక్యులను 
సమర్థింపయగా, దుర్భ్ణయ గొంకరాజులు (రెండవ గొంకరాజు) చోకులను 
20098. ఈ యుద్ధమున బశ్చిమ చాళుక్యు లోడిపోయిరి. 
అందుచే వారిని సమర్థించిన పల్పాటివారును రాజ్యమును 55008. 
ఇట్లు కోల్పోయిన పలనాటిరాజు విరుదంకరుడ్ర బేతరాజు (క్రీ.శ. 
1118-1134) కావచ్చును. అందువలననే ఈ బేతరాజు తరువాత 
అనుగురాజు వచ్చువటికును గొంత వ్యవధానమున్నట్లు శాసనముల 
వలన స్పష్టమగుచున్నది. బేతరాజు 1132లో (గోదావరీ 
యుద్దానంతరము) రాజ్యమును గోల్పోయియుండును. అనుగురాజు 
1134 తరువాత రాజ్యమునకు వచ్చెను. మధ్యగల రెండు మూడు 
సంవత్సరముల వ్యవధానములోం బల్నాడు దుర్భ్ధయుల యదీనములో 
నుండి యుండును. 


JASS బాలించిన రాజవంశములలోం గాకతీయుల 
కంటె బెద్దదగు రాజవంశము లేదనవచ్చును. ఈ కాకతీయులు 
క్రీ.శ.1000 నుండి 1323 వజికును అవిచ్చినముగా రాజ్యమేలిరి. 
వీరి చరిత్ర సమ(గముగా లభ్యమగుచున్నది. ఆంధధ్రదేశములోని 
వీరగాథల ముఖ్యసంఘటన లన్నియు వీరికాలములో జరిగినవే 
(ముఖ్యముగా బల్నాటి వీరగాథలును, కాటమరాజు కథలును 
కాకతీయుల కాలమునాంటివి). ఈ రాజులను, వారి వారి 
కాలములను (బ్రమాణముగాం RS, వీరగాథల కాలనిర్ణయము 
0808 సులభమగును. పల్నాటి వీరకథలలోం (బ్రతాపరుద్రుని 
ప్రసక్తియున్నది. నలగాముండు వివిధ రాజన్యుల సహాయమర్థించుచు 
లేఖలు (వాయంగాం, (బ్రతాపరుద్రుండు కొంత సైన్యమును DOSE 
ట. 


“కదియ తొమ్మిదివేల కాలరిబంట్లు 
నమ్మదగినయట్టి నాయకచయము 
ఒకవేయి అశ్వాల నొనర ప్రతాప 

రుద్రుడు పంవింబె...” ** 


కాకతీయ రాజవంశమున నిరువురు ప్రతాపరుద్రులున్నారు. 
క్రీ.శ. 1158-11958°c బాలించిన రుద్రదేవమహారాజునకు 
మొదటి (ప్రతాపరుద్రు(డని కొందజు చారి(త్రకులు పేరిడిరి. ఇత 
డు రెండవ ప్రోలరాజు కుమారుండు. (క్రీ.శ. 1289-1323 


240 తెలుయగు వీరగాథా కవిత్వము 


మధ్యకాలమునం బాలించిన ప్రతాపరుద్రుడు (రుద్రమదేవి Plc 
డు) రెండవ ప్రతాపరుద్రుడు. పల్నాటి యుద్ధమున ధరణికోట 
భీమరాజు (క్రీ.శ. 1140-1182) నలగామునకు బాపటగా నిల్చినట్లు 
స్పష్టముగా దెలియుచున్నది. కావున నీ భీమరాజునకు ఏ 
ప్రతాపరుద్రుడు సమకాలికుండగునో అతండే పల్నాటి యుద్ధమునకు 
సైన్యసహాయము చేసినవాండగును. దీనినిబట్టి నలగామునకు 
సహాయము చేసినవాడు మొదటి (ప్రతాపరు(ద్రుడే యని 
తెలియుచున్నది. ఇతనికి రుద్రదేవుండను పేరు ప్రసిద్ధమైనది. ac 
డు క్రీ.శ. 1182లో ధరణికోట రాజ్యమును వశపటుచుకొని రెండవ 
భీమరాజును జంపి, యతని పుత్రుండగు కోటరాజును సామంతునిం 
జేసికొనెను. కాంబట్టి పల్నాటి యుద్ధము క్రీ.శ. 1182 నాంటికిం 
గొంచెము ముందుగ జరిగినదని నిశ్చయముగాం జెప్పవచ్చును. 

ఇట్లే, కాటమరాజు కథాచక్రమున 'కటియావులరాజు కథిలో 
నోరుగల్లును ప్రతాపరుద్రుడు పాలించుచున్నట్లుగాం జెప్పంబడినది. 
ఇతండు రెండవ ప్రతాపరుద్రుడు. కావున మొదటి ప్రతాపరుద్రుని 
(రుద్రదేవుని) కాలమున బల్నాటి యుద్ధ మును, రెండవ 
(ప్రతాపరు[ద్రుని కాలమున కాటమరాజు -నల్లసిద్ధిరాజుల యుద్ధమును 
జరిగెనని నిర్ణయింపవచ్చును. 

ప్రతాపరుద్రునితోపాటు, నలగామునకు సైన్యసహాయము 
చేసిన మతికొందటు ప్రసిద్ధరాజులను వీరచరిత్రకర్త పేర్మొన్నాండు. 
“శ్రీ వీరభల్లాణి, పొన్నాడ భూపతి, మాళవపతి, బాచిదేవుడు, 
బంగాళవిభుండు, బలదేవ పురుషోత్తముడు, ధనద దాసుండు, 
మహదేవ దాసుడు, ద్రావిడ కేరళ ధరణీశులు, పద్యసేనుండు, శివకీర్తి, 
గట్టుభూముల రాజులు, సాని పోతమరాజు, సత్యాఖ్య (PAE, 
గుండమదేవుండు, గొబ్బూరిరాజు” మున్నగువారు నలగామునకు 
సహాయపడిరి (చూ. పల్నాటి వీరచరిత్ర, విశాలాంధ్రప్రతి, పుటలు 
345, 346). ఈ రాజులు ఏయే కాలములనకు౯ జెందినవారో 
చారిత్రకులు పరిశీలింపవలసియున్న్చది. పల్నాటి హెహయవంశము 
తెలుంగుదేశమున నొక చిన్నసీమను బాలించిన సామంతరాజ 
వంశము. కాకతీయులు, చాళుక్యులు మున్నగు పెద్దరాజవంశములపైం 
జేసినంత పరిశోధన, ఈ చిన్నరాజవంశములపై జరుగలేదు. ఇట్టి 
సామంత రాజవంశములనుగూర్చిన పరిశోధన జరిగినప్పుడుగాని 
వీరగాథలలోని చారిత్రక పురుషుల వృత్తాంతము తెలిసికొనుటకు 
గాని, కాలనిర్ణయము చేయుటకుంగాని సాధ్యము కాదు. 


పల్నాటి యుద్ధము క్రీశ. 1386లో జరిగినట్లుగా జెప్పు 
చాటుపద్యమొకటి వాడుకలోనున్చది.* కాని ఇది విశ్వసింపందగినది 
కాదు. 1386 నాంటి కాంధ్రదేశము కొండవీటిరెడ్ల యధీనమున 
నున్నది. 

ఈ పలనాటి వీరచరిత్ర ముప్పదియాటు సంవత్సరముల 
కాలము రెండు తరములమధ్య వర్తించిన కథావృత్తాంతమని 


పింగళివారు చర్చించి సిద్ధాంతము చేసిరి. యుద్ధము క్రీశ. 1181- 
82లో జరిగియుండునని చెప్పిరి. 


8. యుద్దకారణములు 

పల్నాటి యుద్ధమునకు శైవ-వైష్టవ మత విద్వేషములే ప్రధాన 
కారణములను అపోహయొకటి నేంటి విమర్శక లోకమున వ్యాపించి 
యున్నది. “కృష్ణా గోదావరీ మధ్య దేశానికి శైవవైష్టవాల సంఘర్షణ 
పన్నెండవ శతాబ్దమునకే దాపురించినది. పల్నాటి యుద్ధము e 
సంఘర్షణకు తొలి ఫలము.” ఇట్టి సిద్దాంతములన్నియు నవిచార 
మూలకమగు (బభ్రమతోంగూడినవి. ఈ (భ్రమతోడనే ఆధునిక 
కవులనేకులు పల్నాటికథల ఇతివృత్తములతో నాటకములు, నవలలు, 
కథలు రచించి ప్రజలను తప్పుత్రోవ పట్టించుచున్నారు. ఇది 
పరిశోధకులకు మిక్కిలి బాధాకరమగు విషయము. ప్రధానమంత్రి 
పదవికై నాగమ్మకును బ్రహ్మనాయనికిని జరిగిన పెనంగులాటయే 
ఈ యుద్ధమునకు ముఖ్యకారణము కాని, మతవిద్వేషము ఏ 
మాత్రమును గారణముకాదు. దీనిని Võro IC బల్నాటి 
వీరకథాచక్రమున నెన్నియో యుదాహరణము లున్నవి. అందు గొన్ని 
ముఖ్య నిదర్శనముల NEC 200): - 


1) — అనుగురాజు తన కులదైవమగు MIS నుత్తరదేశమునం 
బాలాచాపురినుండి దక్షిణదేశమునకు యాత్రవచ్చి, చందవోలురాజు 
కూంతురును వివాహమాడి, తిరిగి తనదేశమునకు6 (బ్రయాణమగు 
చుండంగా, మార్గమధ్యమున నొకచోట చెన్నుని పీఠము భూమిలో 
దిగంబడిపోయినది. అక్కడనే పట్టణము కట్టుకొని యుండుమని చెన్ను 
డాదేశింప(గా, నట గురిజాల పట్టణమును గట్టుకొని, యా 
పట్టణమున జెన్నకేశవుని యాలయమును (బ్రతిష్టించెను. ఆ 
యాలయముతోపాటు శివాలయమునుగూడ నిర్మించెను. హరిహరు 
లిరువురకును నుత్సవములు చేయించెను. ఈ విషయము నాకు 
లభించిన తాళవ[త్రప్రతిలో స్పష్టముగా నున్నది. (ఇప్పుడు 
గురిజాలలోం NINE కానరాదు, మాచెర్లలో మాత్రమే కలదు. 
గురిజాలలో ననుంగురాజు కట్టించిన చెన్నుని యాలయము నశించి 
పోయియుండవచ్చును. ) 

“చెన్న కేశవులకు చెలువగ్గళింపు 

కోవెల గట్టిరి కొమరు దీపింప 

అంతరాళములు మరి అటు ముఖమంటవములు 

ఉత్సవములు చేయు హొయలు స్థానములు 

338 వైఖరి చెలువమైనట్టి 

చుట్టు ప్రాకారముల్‌ గట్టిగా గట్టి 

ఈ రీతి చెన్నునికి ఇల్లు గోపురములు 

కట్టిరి వారలు కదు వేగమునను 


వల్నాటి వీరకథాచక్రము 241 


శివునకు నాలయము శీధ్రుమే కట్టి 

చెన్నునికి శివునకు చెలువమరగాను 

వికిలి కూటంబులు ప్రియమొంద 13 

చెన్నుని శివునవుడు చెలగి వేదుకల 

వేంచేవు జేసియు హెచ్చుగా వారు” 7 

దీనినిబట్టి పల్నాటి హైహయులు అనుంగురాజుకాలము 
నుండియు శైవపక్షపాతము కాని, వైష్టవపక్షపాతము కాని లేని 
అదైషతులని నిశ్చయముగా జెప్పవచ్చును. నలగాముండు 
శైవపక్షపాతియె నాగమ్మ నభిమానించెననుట అసంబద్దము. 
2) సంతాన ప్రాప్తికై అనుగురాజు భార్యలు మువ్వురిలో 
వీరవిజ్ఞలదేవి తమ తమ ఇంటివేల్పయిన చెన్నుని నోములు నోచం 
గా, మైలమదేవియు, భూరమాదేవియు బార్వతీశ్వరు నోములు 
నోచిరంట. 


“వీరవిజ్ఞలదేవి కింటివేల్చనగ 

చెన్నుని నోము చెలి యంత నోమె 
మరియు భూరమాదేవి మైలమాదేని 
పార్పలీశ్యరు నోము పరగ నోమగను” * 


3) అనుగురాజు కాలమున మతసమన్న్వయమిట్లుండంగా, నసలీ 
(భ్రమకుం గారణుడైన బ్రహ్మనాయండే వీరవైష్టవుండుగాం దోంచడు. 
మలిదేవునిపెండ్లికథలో (బ్రహ్మన్న శ్రీశైలమున మల్లికార్డునునిం 
బూజించెను (చూ. పల్నాటి వీరచరిత్ర, విశాలాంధ్రప్రతి, పుట 61). 
మందపోటు తరువాత గురిజాలను పొడువవలెనన్న కోపముతో వచ్చు 
(బ్రహ్మనాయండు మాచెర్లలోం జెన్నకేశవు నెంత భక్తితో బూజించెనో, 
గురిజాలలోని కామేశ్వరునిగూడ నంత భక్తితోను బూజించెను. 
గురిజాల కామేశ్వరుని భక్తితో స్తుతించి, వసిడిపూవులతోం 
బూజచేసినట్లుగా గురిజాల యుద్ధ మను కథలో స్పష్టముగా నున్నది: 


“గురిజాల 3309 కోరికమించ 

PD ADI గుడి (KS చొచ్చి 
గుడిమంటపములోన కుంతంబు 29) 
కరములు ముకులించి కట్టెదుట 90) 
“సర్వ్వలోకారాధ్య, SA యనుచు 
మనమలర కనకమున మరియు పూజించి 
విఘ్నునాయకునకు వీరభద్రునకు 
దండంబు పెట్టి తా తడయక యపుడు 
పరివార దేవతల ప్రార్థించి యచట 
నిద్రింవ దొడగెను నీరజోదరుడు.” ** 


అంతేకాక, ఈ వీరగాథారచయిత (బ్రహ్మనాయని గొప్ప 
శివభక్తుల కోవలోని వానినిగాం బేర్మొాన్నాండు. ప్రపంచములోం గన్నడ 


(బ్రహ్మ, చోడడు, కన్నప్పరాయండు, కరికాలచోడుండు, చిలతీతొండ 
నంబి, శీలమ (బ్రహ్మనాయండు- వీరార్లురు మాత్రమే శివుని బంగారు 
పూలతో బూజించు మహోభోక్తులంట. (బ్రవ్మానాయండు 
మలిదేవాదులతో నరణ్యవాసము చేయుచు మండాదినుండి మేడపికి 
వలసపోవునప్పుడు శ్రీశైలమల్లికార్డును నెంతయో భక్తితోం VOID. 
'కల్లు ప్రతిష్ట కథలోం [ద్రిపురాంతకమున మహాదేవునకు సాష్టాంగపడి 
స్తుతించినాయడు (చూ. పల్నాటి వీరచరిత్ర, విశాలాంధ్రప్రతి, పుట 
299). (బ్రహ్మనాయండు మహాశూరుండు. ఆతనికడ నొక గొప్ప 
కుంతమున్నది. దానిపేరు నృసింహ కుంతము”. ఆతని శూరత్వము 
సగమీశూలముపైనే ఆధారపడియున్నది. అతనికీ మహత్తర 
శూలమును ట్రసాదించినది పరమేశ్వరుడే కాని విష్ణువు కాదు. ఈ 
విషయమును బ్రహ్మనాయండే స్వయముగాం PEI: - 

“ముగురు మూర్తులలోన ముఖ్యుండైనట్టి 

ad డీళశూల మిచ్చెను నాకు” *ి 


4)  వీరశైవులగు కల్యాణ వీరసోముని కొమార్తె సిరాదేవిని, జెన్నుని 
కొలిచెడి పెదమలిదేవుండు వపరిణయమాడెను. వీరశైవులును, 
నిత్య్వజంగమారాధన లింగార్చన చేసెడి కొమ్మరాజు, అలరాజు 
లిరువురును (బ్రహ్మనాయని పక్షములోని అగ్రశ్రేణికిం జెందిన వీర 
శిఖామణులు. 

5) శివపూజాధురంధరురాలగు నాగమ్మ, నిజముగా వైష్ణవ 
విద్వేషిణియు, శైవాభిమానియు నగుచో, సాటి వీరశైవుండగు 
నలరాజును గారవింపక, విషప్రయోగముచే నేల చంపినది? 
అలరాజునకు విషపూరిత పుష్పముల నొసంగినది “తంబకళ్లపెద్దు” అను 
శివబ్రాహ్మణుండే యనుట మజువరాదు. scn దాయవిభాగమును 
గూర్చిన రాజకీయ కారణములే యుద్ధమును దెచ్చినవి కాని, ASS 
మతభేదములు యుద్దమునకు గారణములైనవనుట అసంబద్ధ 
ప్రలాపము. ఆనాటి మతభేదములను సూచించు వీరగాథ కనీస 
మొక్కటి థ్రైనను బల్నాటి వీరకథాచ[క్రమునం గానరాదు. 
మంకత్రిత్వాధికారమునకై, నాగమ్మ (బ్రహ్మన్నల నడుమ చెలరేంగిన 
విద్వేషాగ్నికీలలే వల్నాటి యుద్ధమును నృజించినవనుట 
నిస్సంశయము. డా॥ బి. రామరాజుగారును నిదే యభిప్రాయమును 
గలిగియున్నారు: “బ్రహ్మనాయండు మరియు నాతని సేవలోనున్న 
కొందరు దక్క తక్క్మినవారందరును శైవులే. మలిదేవరాజాదులు, 
కొమ్మరాజు, సేనలోనున్న కొందరు ప్రముఖ వీరులును శైవులే. 
(బ్రహ్మనాయండుగూడ శైవద్వేషిగాడు. శివపూజ చేసినట్లు పదములో 
పెక్కుచోట్ల కాననగును. (పలనాటి యుద్ద్ధకారణములందు శైవవైష్టవ 
ద్వేషమొకటి యని మన పండితులందురు. అట్లనుట కాధారము 
లేమికలవో! పదములందు మాత్రము (బ్రహ్మనాయు డెచ్చటను శివద్వేషి 
యన్నట్లు లేదు.) 


242 తెలుయగు వీరగాథా కవిత్వము 


6) — (25777099 పక్షమున నున్న మహావీరులలో 'ఆణెమువారు” 
(మహదేవుడు మున్నగువారు) వీరశైవులు. వీరు (బ్రహ్మనాయండు 
(ప్రతిపాదించిన చాపకూటిని వ్యతిరేకించినారు. చాపకూటినేల 
భుజింపరని (బ్రహ్మనాయండు వీరిని బ్రశ్నింపగా, శివుని ప్రభావముచే 
నా కూడు అంతకుం బూర్య్వమే తమ ost (బైవేశించినదనియు 
దామింక భుజింప నక్శబిలేదనియుం జెప్పి, కత్తులతో దమ పొట్టలు 
చీల్చుకొని యన్నమును జూపిరంట (బ్రహ్మునాయండు సంతోషించి, 
వారి శైవమహిమను మెచ్చి, తన ప్రభావముచే వారి పొట్టలను 
యధథాప్రకారముగాం SRC (చూ. బాలుని యుద్ధము, మదరాసు 
ప్రభుత్వ ప్రాచ్య లిభితపుస్తక భాండాగారములోని వ్రాతప్రతి, డి.నెం. 
1126). 

7)  క్రీడాభిరామకర్త పల్నాటి యుద్ధమునకుంగల (ప్రథమ 
కారణములను HEINI. అందు నాయకురాలి దుర్శంత్రము, 
కోడిపోరు, చాపకూటి కుడుపు తెలుపబడినవి కాని మతభేదముల 
ప్రసక్తిలేదు.” ఈ మహాకవి 15వ శతాద్దివాండు కావున VÕI మాటలు 
మనకు 439 ప్రమాణభూతములు. నిజముగా శైవవైష్ణవ భేదములే 
వల్నాటి యుధ్ధ మునకు గారణములైనచో నీ విషయము 
ప్రాచీనకాలమునుండియు౯ (బ్రజలలో వ్యాపించియుండవలెను. 
ప్రజాజీవితమును స్పష్టముగా జిత్రించిన (క్రీడాభిరామకర్త దీనిని 
విస్మరించుటయు అసంభవము. sco మతభేదములు పల్నాటి 
యుద్దమునకు గారణములనుట ఆధునిక కాలమున బయలుదేరిన 
ఒక నీరస దుర్వాదము. 


4. యుద్దావసానము 


పల్నాటి వీరకథాచక్రమున నలగామరాజు పక్షము వహించిన 
యాతని DAB నాగమయను నాయకురాలికిని, పెదమలిదేవాదుల 
పక్షము వహించి మంత్రిత్వము నెజిపిన (బ్రహ్మనాయకునికిని అధిక 
ప్రాధాన్యమీయంబడినది. ఇది యటుండ, నీ వీరగాధారచయితలు 
(బ్రహ్మనాయని మీంద 35755 యభిమానముంచి, అతనిని పలనాటి 
5059 కృష్ణునిగాను, నాయకురాలిని కపటిగను, దుస్తంత్ర 
పరాయణగను, దుష్టురాలుగను జి(తించి చూవుటవలన, 
బ్రహ్మనాయని పక్షమే విజయము పొందెనని వేజుగాం జెప్పం 
బనిలేదు.” కాని, పరంపరగా వచ్చు గాథల ననుసరించి నలగామ 
భూపతి విజయు(డయ్యెననియు, పెదమల్లిదేవాదు లతనితో సంధికి 
రా౭క తప్పలేదనియుం దెలియుచున్నది.* 

“According to Viracharitra Brahma amd his 
partisans were victorious, Nayakuralu fled and Brahma 
enthroned Nala Kama once again. But tradition records 
that Nala Kama was victorious, Brahma was forced to 


make peace with him and left Palnad on a religious 
mission.” 5 


యుద్ద్ధావసానమును పూర్తిగ వర్ణించు వీరగాథ, శ్రీనాథ 
విరచితమగున దేదియును లభింపలేదు. మల్లయ్య, కొండయ్య యను 
కవులు రచించిన “బ్రహ్మనాయని De అను కథా(ప్రతులు 
మదరాసు GOML Sc గలవు. ఇవి కూడ నసమగ్రముగనే యున్నవి. 
దీనినిబట్టి యుద్భావసానమున (బ్రహ్మనాయండును పచకుల 
(బ్రహ్మన్నయుC బోరాడిరనియు, (బ్రహ్మనాయండు పచకుల బ్రహ్మన్నను 
జంపి, చింతపల్లిరెడ్డిని మూర్చ్భిలంజేసి, నాయకురాలెక్కిన (ED 
బొడువంగా, నామె నలగామునితోం గలసి కొదమగుండ్లకుం 
బాటిపోయెననియు, (బ్రహ్మనాయం డచటికిం దజుముచుం బోగాం, 
గొదమగుండ్లలోని (బ్రాహ్మణులు వచ్చి నలగాముని 905 
వలసినదిగా నాయని బ్రతిమాలిరనియు, నతడు వారల కోరికను 
మన్నించి నలగాముని తిరిగి గురిజాల 90553703 9 KC 
దెలియుచున్నది. వీరభ'ద్రకవి కావ్యములో (బ్రహ్మనాయందడు, 
యుద్ధమున మరణించిన వీరుల నందబును (28809, వెంట 
బెట్టుకొని, గుత్తికొండ బిలములోం (బ్రవేశించెననియు, నచట 
నందబును నిజస్వరూపములను గైకొనిరనియు, నందు (బ్రహ్మనాయం 
డు విష్ణురూపమును, నాయకురాలు యోగమాయారూపమును 
బొందిరనియుం గలదు. ఈ కవి, యుద్ధమున నలగాముండు 
కొమ్మరాజుచే హతు(డయ్యెనని ప్రాసినాండు. 


మొత్తముపై యుద్దమునకు దరువాత హైహయరాజు లెక్కువ 
కాలము పాలించినట్లు లేదు. యుద్దానంతరము ఏబది సంవత్సరముల 
Se హెహయరాజుల శాసనము లేవియుC గానవచ్చుట లేదు. 
(కీ.శ. 1235లో నొకశాసనములో “అనుయగుదేవ మహారాజు” పేరు 
కానవచ్చుచున్నది. ఇతండు నలగాముని పుత్రుడు కావచ్చును. 
కాలము తెలియని తేరాల శాసనములో 'మల్లిదేవరాజు? ESC 
బడుచున్నా(డు. ఇట్లు చెదురు మదురుగా నొకరిద్దజు రాజులు 
కన్పించినను, కారెంపూడి యుద్దము తరువాత బల్నాటి హైమయ 
రాజవంశము క్షీణించినదనియే చెప్పవలెను. (క్రీ.శ. 1481 వజికును 
నామమాడ్రముగా నుండి పిమ్మటం బూర్తిగా నశించినది. 

పల్నాటియుద్ధ ఫలితము లీ (308 విధముగా NOS 
పుటలలోని 3309: - “The civil war in Palnad and the battle 
of Karempudi resulted in the immediate destruction of 
the wealth of the country in men and money. The Haihaya 
Kingdom in Palnad ended thus though the heroes of war 
were immortalised in the minds of the masses, in litera- 
ture and architecture of the country and were deified in 
course of time. The war hastened the fall of Velanadu 


Kingdom and other minor powers in Vengi and brought 
in its train the invasion of Rudradeva in A.D. 1186.” 3° 


వల్నాటి వీరకథాచక్రము 243 


5. “పల్నాటి వీరుల” సంఖ్య 


“పలనాటి వీరులను పేరు మలిదేవుని పక్షమున బోరిన 
వీరులకే కలదు కాని, నలగాముని పక్షమువారికి లేదు. పెద్దన్న 
బాదరాజూ, కొమ్మరాజు, (బ్రహ్మనాయండు, కన్నమదాసు, బాలచందద్రు 
డు మున్నగువారు పలనాటి వీరులు. వీరి సంఖ్యనుగూర్చి వీరగాథలలో 
మూండు విధములుగా నున్నది: 65, 66, 67. (కీడాభిరామమునం 
బల్నాటి వీరుల సంఖ్య “అటువదియేగురు” (65) అని కలదు: 


“కులము దైవతంబు గురిజాల గంగాంబ 
కలని పోతులయ్య చెలిమికాందు 

విటీకి కండలేని యజువది యేగురు 
5375 వీరబాంధవులకు” 


- వేటూరు పరిష్కృత (58, పద్యము 118. 


వింగళివారు వరిష్కరించిన వల్నాటి వీరచరిత్రలో 
953087 (65) అని చాలచోట్లం గలదు. ఒకటి రెండు 
తావులందు మాత్రము “అరువదార్గురు? అని యున్నది. నాకు 
లభించిన తాళపత్రగంథములలో “అర్వడేగురు'- “అర్వదార్గ్లురు'- 
“అర్వదేడ్గురు” అని రకరకములుగా నున్నది. జనవ్యవహారమున 
మాత్రము పలనాటి వీరులు అబువదియాటుగురనియే కలదు. 
కారెంపూడిలోని పల్నాటి వీరాచార పీఠాధిపతులగు శ్రీ పిడుగు 
నరసింహంగారు, 1966 ఆగస్టు నెలలో నేను వారిని గలిసినప్పుడు, 
వీరుల సంఖ్య అటువదియాజనియే 398. కారెంపూడిలోయగల 
వీరులగుడిలో నబువదియాటబు లింగములే కలవు. యుద్ద్ధమునం 
బాల్గొన్న ఒక్కొక్క వీరుడు తనపేర నొక్కొక్క లింగమును 
బ్రతిష్టించినాండు కావున నీ లింగముల సంఖ్య వీరుల సంఖ్యను 
నిస్సంశయముగా౭ దెల్బుచున్నదని తలంపవచ్చును. 

RISC బోషకముగా నెల్లూరు మండలమున నాకు 
39095 యొక తాళపత్రగ్రంథములో వీరుల పూర్వజన్మమును 
వర్ణించుచు వారి సంఖ్య అఅువదియాటని స్పష్టముగా జెప్పంబడినది. 
ఇది 'బాలునికథి. బాలచంద్రుడు పూర్వజన్మలో “శంకర (ప్రమధుC 
డు అను భక్తుడు. ఇతడు తన శిరస్సును అబువదియాటు 
మాటులు నజకికొని, బెజవాడ మల్లేశ్వరునకు నైవేద్యమిచ్చును: - 


“అప్పుదు బెజవాడ võid 

గజగజా వణికి 'వోరినీ, శంకర ప్రమదుడా, 

మెచ్చితిని అదుగరా వరంబు” అనెను 

నీవు మెచ్చినందుకు మేము వరమడిగినందుకు 

నా బొందియందు బుట్టిన అరువైయారు శిరసులకు 
అరవైయారు బొందులు ఇచ్చి 

అరవైయారు బొందులకు ప్రాణములు దయ సేయవమనెను. 
బెజవాడ võid అటువలె ay వరంబు 


అరవై ఆర్హురు వీరనాయకులు పుట్టి 

అరవైయారు వల్లెలలో గండగత్తెర్లు అందుకొని 

శీలంవారికి వంకిదేవరాజులకు 

వాలావాల గోయిందయని వరుసగా లేసిరి వీరనాయకులు” 7 


నాకు గారెంపూడిలో 09095 తాళపత్రగంథములోం గూడ 
rss వీరులసంఖ్య అటువదియాజనియే యున్న్చది. ఈ 
వీరులందణిలోను పెద్దన్న బాదరాజు పెద్దవాడు. ఈతనితోనే ఈ 
వీరనామములు ప్రారంభమగును. కారెంపూడి తాళపత్ర (గంథమున 
150వ పత్రములో పెద్దన్న బాదరాజును గూర్చి ఇట్లున్నది: 


“Dvd పెద్ద, విలువిద్యలకు పెద్ద, 
చదువులకు పెద్దయు, శాస్త్రమునకు పెద్ద, 
సీలమ్మకును పెద్ద, ఆ చెలువుదు ఇవుడు 
అరువైయార్లురు వీరులందరికి పెద్ద”. 


ఈ తాళపత్రప్రతిలోనే 161వ పత్రము వెనుకభాగమునం 
గూడ వీరులసంఖ్య అటువదియాటు గనే యున్నది: 


“అరువైయ్యార్లురు వీరులందరు మరియు 
గూర్చుండి రప్పుడు కుంభిణియందు” 


నాకు పల్నాడులో 1966లో గురిజాల రాయబారము” అను 
వ్రాతప్రతి లభించినది. దీనియందును వీరుల సంఖ్య 66 అనియే 
యున్నది: 

“కోరి డెబ్బది రెందు గోత్రాల వారు 

అరనవయి ఆర్లురు వీరనాయకులు 

డెబ్బయి యేడ్గురు పోటు మన్నీలు” (పుట 49) 


నాకు లభించిన తాళపత్రగంథములలో నొక్క “అర్థనాల చిట్టి 
OI అను వీరగాథలో మా(త్రము వీరుల సంఖ్య 67 అని కలదు. 

“ములిదేవరాజులు మన్నె నింపాములు 

అర్హుదేడ్గురు వీరులధిక శూరులును” 


-కారెంపూడి తాళపత్రప్రతి, పత్రసంఖ్య 235. “అర్ష్వదేగురు” (65) 
అనుటకు లేఖకుడు పొరపాటున “అర్వదేడ్గురు” అని |వాసినాండేమో. 
MAN, “అర్వదేగురు? అను ప్రయోగములు చాలచోట్లం గలవు. 
OI అను ప్రయోగము మాత్రము పైన తెల్పిన 98 
కనిపించుచున్నది. 

పైన చూపిన ఆధారములనుబలట్టి వీరుల సంఖ్య అటువది 
Are నిస్సంశయము. కొన్నిచోట్ల võsa అను 
ప్రయోగము లుండుటకుం గారణము అలరాజుయొక్క అకాల 
మరణమేమో. అలరాజు యుద్దమునం బాల్గొనకుండ మరణించినా 
డు. అందుచే నజువదియార్లురలో నొకండు SA “అటువదేగు'రయి 
యుందురని యూహింపవచ్చును. వీరులగుడిలో 66 లింగము 


244 తెలుయగు వీరగాథా కవిత్వము 


లుండుటకుం గారణము, కొమ్మరాజు తన NON కాక, పుత్రుండగు 
నలరాజు పేరనుగూడ నొక లింగమును ్రతిష్టించియుండుట 
కావచ్చును. 


6. వీరగాథలు- వివిధ(ప్రతులు 


కాకతీయ చక్రవర్తులలో రెండవ ప్రతాపరుద్రుని కాలము నాం 
టికే, అనంగా క్రీ.శ. 1289-1323 నాంటికే ఈ పల్నాటి వీరులకు 
నోరుగల్లులో గుడి కట్టంబడినట్లును, నీ వీరగాథలు జనసామాన్యముచేం 
బాడంబడుచున్నట్లును క్రీడాభిరామ కావ్యము సాక్ష్యమిచ్చుచున్నది. 
ఈ పల్నాటి వీరగాథావృత్తమును మొట్టమొదట రచించిన కవి 
VLSI DANA. కాని యీ కవిసార్వహౌముండు 
రచించిన కథలలో గొన్నిమాత్రమే నేండు లభ్యమగుచున్నవి. 
మల్లయ్య, కొండయ్య అను మతి యిద్దబు కవులు రచించిన వీరగాథలు 
కూడ నేండు కానవచ్చుచున్నవి. ఇవి కూడ కొన్ని కొన్ని కథాభాగములే 
లభ్యమగుచున్నవి కాని కథాచక్రమంతయు సమగ్రముగా దొరకుట 
లేదు. 


శ్రీనాథుడు పల్నాటి వీరచరిత్రను రచించుటకుయగల కారణము 
లనుగూర్చి ప్రజలలో గొన్ని కథలు ప్రచారమందున్నవి. అతండు 
నారికుజుపుచే బాధపడుచు శోకభారమున నీ కథల చెప్పెనని 
కొందబిందురు. మటికొందజీవిధముగాC జెప్పుదురు: - “శ్రీనాథుడు 
తన యౌవనకాలమున విషయలంపటుండై, వార్థక్యమున బాధపడుచుం 
, బల్నాటి సంచారము చేయుచు, మాచెర్ల దగ్గజం జం[(ద్రవంకలో 
స్నానము చేసి చెన్నకేశవుని దర్శించెను. అప్పుడాతని రోగము కొంత 
యుపశమించెను. ఆ రాత్రి చెన్నకేశవుండాతని స్వప్నమునందు 
233009, తన భక్తులైన పల్నాటి వీరులపై నొక కావ్యమును 
రచించి తనకంకితమిమ్మని యాజ్ఞాపించెను. శ్రీనాథుడు మిక్కిలి 
సంతసించి, యేడుగురు శిష్యులను లేఖకులుగా నియోగించుకొని, 
es చెన్నునిగుడిలోనే కూర్చుండి, రెండు మాసములలో బల్నాటి 
వీరచరిత్రమును సమగ్రముగా రచించెను. ఈ వీరకావ్యము 
పూర్తియగు సరికి శ్రీనాథుని రోగము కూడ సంపూర్ణముగా బోయెను. 
కాని, రోగము పోయినదను ధైర్యముతోం గాంబోలు, నతడు మజల 
స్తీలౌల్యమును బ్రదర్శించెను. అతని ప్రవర్తనకు జెన్ను(డు కోపించి, 
స్వప్నమందు గనంబడి 'నీవు పతితుండవైతివి గాన నీ గ్రంథమును 
నేను బరిగ్రహింపంజాలను. అది మాలమాదిగల పాలౌంగాక!” యని 
శపించెను. Õrn యశుభస్వప్నమునకు వగచి, నిస్రృహతో 
“భగవంతుడు (గహింపని ఈ కావ్యమేల?” యను దుఃఖావేశముతో 
మటునా౭డాగ్రంథమును ముక్కలు ముక్ళలుగాం జింపి EBD. 
మాలలు, మాదిగలు నెవరికి దొరకిన వ[(త్రములను వారు 
ఏబుకొనిరి.”* ఈ కథలోని సత్యమెట్లున్నను, నేడు Sees 
వీరచరిత్ర సమ(గముగా లభించుటలేదనుట మాత్రము సత్యము. ఇది 


నేంటికిని మాలలు, పిచ్చుకుంట్లు మున్నగు నిమ్నకులములవారి 
యదీనమందే యుండి, ఒకరి యొద్దం గొంత, 58938 యొద్దం 
గొంతగా లభించుచున్నది. 


క్రీ.శ. 1862 ప్రాంతమునం బల్నాడులో సత్తెనపల్లి తాలూకా 
నందిగామ వాస్తవ్యు(డగు ముదిగొండ వీరభద్రకవి 'వీరభాగవతము” 
అను పద్యకావ్యమును రచించెను. ఇది సంక్షిప్రమైనను, వీరగాథా 
వృత్తములోని కథయంతయు సమ(గముగా వర్ణింపంబడిన కావ్యము. 
ఈ కవి తన కాలమున జనులలో వ్యాపించియున్న ద్విపదలలోను 
మంజరీద్విపదలలోను గల కావ్యముల నన్నిటిని సంపాదించి, 
క్షుణ్ణముగాం బరఠించి, కథాఖ్యానమును సమగ్రముగాం దీర్చిదిద్ది 
యుండును. కావున బల్నాటి వీరకథాచక్రములోగల వివిధ కథల 
సమన్వయమునకును, క్రమపరిశీలనమునకును, నీ వీరభద్రకవి 
కావ్యప్రణాళికయే మనకు శరణ్యము. ఈ వీరభాగవతము 1912 
(పరీధావి సంవత్సరము)లో ము(ద్రింపంబడినది. ఇది నేండలభ్యము. 
నేనీ (539 బల్నాడులో రెంటచింతల (గామమున నొక 
యుపాధ్యాయుని దగ్గజిం జూచితిని. ఇది ఆబాశ్వాసముల కావ్యము. 
నేను చూచిన గ్రంథములో మధ్య కొన్ని యాశ్వాసములు నష్టమైనవి. 
దైవవశమున నుపోద్దాతము, విషయసూచిక నష్టము కాలేదు. ఇందలి 
ఉపోద్దాతమును బ్రాసినవారు జానపాటి పట్టాభిరామశాస్తిగారు. 
మద్దులపల్లి గురుబ్రహ్మవర్శగారు పల్నాటి క్షేత్రముల మాహాత్య్యమును 
వివరించుచు నొక యవతారికనుగూడ బ్రాసియున్నారు. ఉపోద్దాతము 
వ్రాసిన శాస్త్రిగారు పల్నాటి వీరగాథలను ద్విపద వికారములుగా 
రచించిన కవులు నల్వురని యూహించినారు: శ్రీనాథుడు, మల్లన్న 
కొండయ్య, బలరామిసెట్టి. ఇందు శాస్త్రిగారు కొండయ్య తండ్రి 
బలరామిసెట్టినిగూడ (ప్రత్యేకకవిగా (4595098. “కొమ్మరాజు 
యుద్ధమును రచించిన కొండయ్య, (గంథావతారికలోం దాను 
బలరామిసెట్టి పుత్రుడనని చెప్పుకొన్నాయడు. (లేక, శాగ్రిగారికి 
బలరామిసెట్టి రచనలేవైన లభించినవేమో తెలియదు.) ఈ పట్టాభి 
రామశాసస్తిగారు, వీరభద్రకవి పద్యకావ్యము శ్రీనాథుని దివ్వద 
కావ్యమునకు భిన్నముగా నున్నదనియు, నందుచే నితడు తక్కిన 
మల్లయ్య, కొండయ్య యను కవుల ద్విపద కావ్యములలో నేదియో 
యొకదాని నాధారముగా। జేసికొని వాసియుండుననియు నభిప్రాయ 
పడినారు. వీరభ[ద్రకవి, చతుర్థకులజూంయడగు సుంకర పుల్లయ్య 
యనువాని కోరికపై నీ కావ్యమును రచించెననియుం, గృతికర్త కృతిభర్త 
లిరువురును మొదట నందిగామ వాసులే యనియు, వీరభద్రకవి 
కుమారుడు శ్రీముదిగొండ శంకరయ్యగారు సజీవులనియు 
(ఉపాద్దాతము బ్రాయునాటికి), Eegi గ్రామములో నున్నారనియు 
పట్టాభీరామశాస్తిగారు బ్రాసియున్నారు. ఈ కవి ఈ కావ్యమును 
రచించుటకు రెండుమూండు సంవత్సరములు పట్టెననియు, 1862 
నాంటికిం బూర్తి చేసెననియుం దెలియుచున్నది. 


వల్నాటి వీరకథాచక్రము 245 


237 పుటలు గలిగి ఆబాశ్వాసముల వీరభాగవతములోం 
గథా ప్రణాళిక యీ విధముగా నున్నది: “పెద్దన్న పెండ్లి- [బ్రహ్మనాయని 
జననము- అనుగురాజు తీర్ధయాత్రలు చేయుట, మైలమదేవి 
వివాహము- దొడ్డనాయని ఆర్హగండి యుద్ధము- నలసింగరాజు వేం 
ట, నాగమ్మ మంత్రిణి యగుట, (బ్రహ్మనాయండు మలిదేవులతో 
మాచెర్లకుంబోవుట- బాలుని జననము, వివాహము- (బ్రహ్మనాయం 
డు నాగమ్మతోం గోడిపందెము నొప్పుకొనుట- రాయవీరుండు 
చిట్టిమల్లుని దెచ్చుట- బాలగోపన్న౫మువ్వల భీముండు కోడి 
పందెమాడుట- మండాదివలస, మందపోటు- అలరాజు పెద్దన్నల 
యుద్దము- అలరాజు రాయబారము- బాలున కథ: (బొంగరాలు, 
మంచాల మేడ, యుద్ధము)- పెద్దనాయండు ఘోరసంగ్రామము 
చేయుట- కొమ్మరాజు నలగాముని తల దునుముట- వీరుల 
మరణము- కన్నమదాసు యుద్ధము- బ్రహ్మనాయండు వైష్టవవేషమున 
మేడపికి వచ్చుట- వీరులు లింగప్రతిష్ట చేయుట- వ్రహ్మనాయండు 
వీరులతోం గలసి గుత్తికొండ Dos (బ్రవేశించుట.” 

శ్రీనాథుడు, మల్లయ్య, కొండయ్య అనుకవులు రచించిన 
ద్విపద (గంథములలో ముదిగొండ వీరభద్రకవి యేకవి (గంథము 
ననుకరించెనో సరిగా జెప్పలేము. ముగ్గురి (గంథములను 
అనుకరించి యుండును. లేదా ఒకరిద్దరి (గంథములనే అనుకరించి 
యుండును. నాకు లభ్యమైన వీరగాధలకును, వీరభద్రకవి కథా 
ప్రణాళికకును నొకటి రెండు కథలలోం దప్ప, తక్కిన వానికన్నిటికిని 
సమన్వయము కుదిరినది. ఈ క్రింది విషయములు భేదించినవి: - 


1) నాకు లభించిన “ఆరణగండ్లయుద్ధ్ద మను వీరగాథలో 
(బ్రహ్మనాయండు ప్రధానపాత్ర వహించినట్లుండంగా, 
వీరభాగవతమున దొడ్డనాయండు ప్రధానవ్యక్తిగాC జిత్రింపం 
బడినాండు. 


2) ఎక్కువ వీరగాథలలో అనుగురాజు వేటకుంబోయినప్పుడు 
నాగమ్మ విందుచేనినట్లుండంగా, వీరభాగవతమున 
'నలసింగరాజు? (నరసింగరాజు కాంబోలు?) వేటకు 
బోయినట్టున్నది. నాకు లభించిన ES వీరగాథలో 
నలగాముండు వేంటకుంబోయినట్లున్నది. వీరభద్రకవి 
'నలసింగరాజుి? అను వింతనామమును (బ్రయోగించుటచే 
నది నలగామునకు వర్తించునో లేక నరసింగరాజునకు 
వర్తించునో తెలియకున్నది. 


3) “బ్రహ్మనాయని DED అను వీరగాథలో, సంగ్రామా 
నంతరము నలగాముండు మజిలం పట్టాభిషిక్తుండైనట్లుండగా, 
వీరభద్రకవి పద్యకావ్యమునం గొమ్మరాజుచే నలగాముండు 
హతుండైనట్లుగా నున్నది. 


4) కోడిపోరులో బాలగోపన్న చంవంబడినట్లును, అట్లే 
మందపోటుకథలో లంకన్న చంపంబడినట్లును వీరగాథలలో 
నున్చది. వీరభాగవతమున (బ్రహ్మనాయండు చనిపోయిన 
బాలగోపన్నను, లంకన్నను తిరిగి బ్రతికించినట్లుగా నున్నది. 


5) _ వీరగాథలన్నింటను నలగాముడే గురిజాలను బాలించిన 
రాజుగా నుండగా, వీరభద్రకవి 'నలసింగరాజు'ను రాజుగా 
జిత్రించినాండు. ఇతండే వేటకుంబోయినట్లును, ఇతండే 
నాగమ్మకు వరమిచ్చినట్లును, బ్రహ్మనాయని మంత్రిపదవి 
నుండి తొలగించినది KC యనియు, అలరాజు సంధి 
వాక్యములు చెప్పినది ఈతనితోడనే యనియు వీరభద్రకవి 
వ్రాయుట వింతగానున్నది. దీనినిబట్టి నలగామునే 
'నలనింగరాజిగా సంబోధించినా౭డని తలంపవలసి 
యున్నది. కాని చివబి మజల బాలచంద్రునిచే జంపంబడిన 
వాండు “నలసింగరాజిని చెప్పినాండు. దీనినిబట్టి వీరభద్రకవి 
నరసింగరాజును, 'నలసింగరాజూ’గాం 33,59 చెప్పవలసి 
యున్న్చది. మొత్తముపై వీరభద్రకవి “నలసింగి శబ్దము చిక్కులు 
పడ్డ దారపుటుండవలె నున్నది. 


6) _ వీరగాథాచక్రమునంగల 'మలిదేవుని పెండ్లికథ, రాచగావుకథ 
(బ్రహ్మనాయండు శివనందుల కోటపై దండెత్తుట), గురిజాల 
యుద్దము’- అను మూండు (ప్రధాన వీరగాథలు వీరభద్రుని 
పద్యకావ్యమున లేవు. 


T) తెప్పలినీని ఊరకోట యుద్ధము, పెద్దన్న బాదరాజు 
కారెంపూడి యుద్ధము (గుజ్టాల సవరణ) వీరగాథలలో 
విపులముగాం బ్రత్యేకగాథలుగా నుండంగాం, బద్యకావ్యమున 
వీని ప్రసక్తి మిక్కిలి సంక్షిప్తముగానున్నది. వీరభాగవతములోని 
తక్కిన కథాభాగవతములన్నియు వీరగాథలుగాంగూడ 
లభ్యమగుచున్నట్టి వియే. 


అక్కిరాజు ఉమాకాంతముగారు పల్నాటి వీరచరిత్రకు వ్రాసిన 
భూమికలలోC దమ కీ క్రింది తాళపత్రగంథములు లభించినవని 
తెల్పియున్నారు: - 

1) — వీరచరిత్ర- ప్రథమభాగము (అనుగురాజు వృత్తాంము) 
శ్రీనాథ విరచితము. 

2) మండాదివలస. 

3) మందపోటు కథ. 

4) అలరాజు రాయబారము కథ. 

5) బాలచంద్రుని యుద్ధము- శ్రీనాథ విరచితము: ఇందు బాలుని 
కథ, బాలుని యుద్దము అనుకథలే కాక, “కల్లు ప్రతిష్ట అను 
కథ కూడం గలసియున్నది. ఇందు మొత్తము 5454 మంజరీ 
పాదములున్నవి. అక్కిరాజువారు ముద్రించినది ఈ (583. 


246 తెలుయగు వీరగాథా కవిత్వము 


6) బాలచంద్రుని యుద్దము- బలరామిసెట్టి కొడుకు కొండయ్య 
రచించినది. దీనిలో 'బొంగరము పుట్టుక”, 'అంతర్వేదిగాని 
కధ (సబ్బాయి తమ్ముండు) అను రెండు నూతన గాథలున్నవి. 
ఇవి యితర ప్రతులలోం గానరావు. నన్నెచోడుడు పార్వతీ 
సౌందర్యమును వర్ణించుచుC జెప్పిన కందపద్యము కూడ నీ 
ప్రతిలో గానవచ్చుచున్నది. 

7) బాలచంద్రుని యుద్ధము- మల్లయ్య విరచితము. 

8) _కొమ్మరాజు యుద్ధము. 
ఇట్లు బాలచంద్రుని పరముగా భీన్నకవులు రచించిన IPC 

డు వీరగాథలు లభించినను, అక్క్మిరాజువారు, పండితపక్షపాతముచేం 
గాంబోలు, శ్రీనాథుని రచనను మాత్రము వెలుగులోనికి దెచ్చి, 
తక్కిన వాని నణంగద్రొక్కిరి. మల్లయ్య, కొండయ్యలు రచించిన 
బాలచంద్రుని యుద్ధములనుగూడ ననుబంధములుగా ముద్రించి 
యున్నచో వారికి నాంధ్రజాతి మతింత బుణపడియుండెడిది. 
జానపదత్వము (Folk element) శ్రీనాథుని రచనలలోకన్న, కొండయ్య, 
మల్లయ్య రచనలందే యెక్కువ. ఏలన, శ్రీనాథుడు ప్రాచీనుండు. 
అతని తరువాత జానపదులు పాడుటలో నీ కథలలో నెన్నియో 
మార్పులు వచ్చియుండును. ఆ మార్పులను కొండయ్య, మల్లయ్యలు 
తమతమ రచనలలోనికిం దీసికొనిరి. “బొంగరము పుట్టుక, 
అంతర్వేదిగానికథ”- అను గాథలిట్లు జానపదులలోం బుట్టినవే 
కావచ్చును. 'మండాది వలస, మందపోటు, అలరాజు రాయబారము, 
బాలచంద్రుడు, కొమ్మరాజు యుద్దము’ - అను నైదు వీరగాథధలను 
అక్కిరాజువారు వచనరూపమునం (బకటించిరి. మల్లయ్య, 
కొండయ్యల రచనలను వీరేమిచేసిరో తెలియకున్నది. నేను పల్నాడులో 
వారి స్వ్నగామమునకు (గుత్తికొండ) వెళ్లి, వారి వంశీకులతోం 
జర్చించితిని. కాని ఫలితము లేకపోయెను. 


1961లో ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారి సంపాదకత్వమున 
విశాలాంధ్రవారు ప్రచురించిన “పల్నాటి వీరచరిత్రిలో నీ (808 
వీరగాథలున్నవి: 1) అనుగురాజు పలనాటి సంపాదనము (998 
మంజరీద్విపద పాదములు), 2) పల్నాటి రాజ్య విభాగము (789 
పాదములు), 3) కోళ్లపోరు- గోపన్న విరుగు (2833 పాదములు, 
మల్లయ్య రచన), 4) అరణ్యవాసము (200 పాదములు), 5) 
మందపోటు-లంకన్న విరుగు (394 పాదములు), 6) గురజాల 
యుద్ధము (938 పాదములు), 7) అలరాజు రాయబారము (765 
పాదములు), 8) కల్లు ప్రతిష్ట (1590 పాదములు, శ్రీనాథుని రచన), 
9) బాలచంద్రుని యుద్ధము (4343 పాదములు, శ్రీనాథుని రచన), 
10) కొమ్మరాజు యుద్ధము (984 పాదములు, కొండయ్య రచన), 
11) (బ్రహ్మన్న విరుగు (210 పాదములు). 

అక్కిరాజు ఉమాకాంతంగారు 'కల్లుప్రతిష్ట, బాలునికథ, 
బాలుని యుద్దము-మరణము'- అను మూండు వీరగాథలను గలిపి 


“బాలచంధద్రుని యుద్దము” అను పేరుతో (బ్రకటించిరి. పింగళి 
లక్ష్మీకాంతంగారు 'కల్లుప్రతిష్టును వేబుగా విభజించియు, POISTE, 
బాలుని యుద్దము -మరణము” అను రెండు కథలను గలిపి 
“బాలచంద్రుని యుద్ద'మనుపేర నొకే కథగా (2883098. అట్లే 
పింగళివారు 'కోళ్లపోట్లాట - గోపుయుద్ధము”, “కన్నమనేని యుద్ధము- 
గోపు సంస్మారము'- అను రెండు కథలను “కోళ్లపోరు-గోపన్న విరుగు” 
అను SS వీరగాథగా౯ (2883098. “మండాది వలస కథ” అని 
జానపదులలో వ్యవహారముననున్న చక్కని తెలుంగు పదమును 
దొలగించి, దానికి “అరణ్యవాసము” అను కృ(త్రిమమగు పండిత 
నామమును బెట్టిరి. అసలు ఆచార్య పింగళీ లక్ష్మీకాంతంగారు తమకు 
లభించిన వీరగాథల JA తాళపత్రగ్రంథముల నాధారముగాం 
బరిష్మరించిరో స్పష్టముగా దెలుపలేదు. ఇవి కొంతవటజికును తిరుపతి 
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధన సంస్థా గ్రంథాలయము (Sri 
Venkateswara Orietal Research Institute Library- 
సంక్షిప్తముగా “SVORIL”) లోంగల కాగితపుంబ్రతిని (నెం. 7211, 
2.9.) బోలియున్నవి. పింగళివారి (ప్రతిలో 
బాలచంద్రుని యుద్ధము” అను రెండు కథలను దప్పించి, తక్కిన 
వన్నియును మిక్కిలి సంక్షిప్త రచనలు, అప్రమాణములు. “అను 
గురాజు పలనాటి సంపాదనము’ జానపద వ్యవహారమునంగల నాలుగు 
ÕS, వీరగాథలకు సంక్తిప్త్రరూపము. ఇందు “దక్షిణాదియాకత్ర కథ, 
పేర్నీండు చందోలు యుద్దము, SID ఊరకోట యుద్దము, 
అనుగురాజు మరణము”- అను నాలుగు సుదీర్హములును 
(బ్రత్యేకములును నగు వీరగాథలు రూపురేఖలు లేకుండ గుదింపం 
బడినవి. అట్లే “పల్నాటి రాజ్యవిభాగము” అను శీర్షిక కూడ సంక్షిప్త 
రూపమే. ఇందు జానపదులలో వ్యాపియందున్న “మలిదేవుని 
పెండ్లికథ, రాచగావు కథ, కోడిపోరు ఒప్పందము, VÕID 
చిట్టి 999 CI SE” అను నాలుగం ప్రత్యేక వీరగాథలు 
నామరూపములు లేకుండ గుదింపంబడినవి. శీర్షికలనుంచుటలోం 
గూడ జానపదులలో వ్యాప్తియందున్న చక్కని నుడికారమును 
విస్మరించి, కృత్రిమ నామముల నుంచినారు. పింగళివారు 
పరిష్కరించిన “పల్నాటి వీరచరిత్రి కొంతవబికు తిరుపతి SVORIL 
లోని (SBC బోలియున్నను, దానిలో నున్న పాదసంఖ్య, పింగళివారి 
వతిలో లేవు. వింగళివారు తమ (AOS SN, ఉన్నవ 
లక్ష్మీనారాయణగారొసంగిన ఒకానొక హ్రస్వప్రతినుండి సృజించిరని 
తెలియుచున్నది. ఈ 303 ప్రతి ననుసరించుటచేతనే పింగళివారి 
వీరగాథలలో జానపదత్వము సన్నగిల్లి, వీరగాతా లక్షణములు నశించి, 
నిర్జీవములుగాం దయారైనవి. వీనికి మద్రాసు గంథాలయములోని 
(వాంతప్రతులతోంగాని, జనవ్యవహారమున నున్న కథలతోంగాని యే 
విధమగు సంబంధమును గానవచ్చుటలేదు. వీనిలో ననేక ముఖ్య 
సంఘటనలు వదలివేయంబడినవి. తెలుగులో నింతవబకును 


'కల్లు ప్రతిష్ట, 


వల్నాటి వీరకథాచక్రము 247 


సరియగు వీరగాథాసంకలన(గంథము వెలువడకుండుట ఆంధ్రుల 
దురద్భృష్టములలో నొకటి. 


తిరుపతిలోనున్న SVORIL Sc గల పల్నాటి వీరచరిత్ర ప్రాం 
త(ప్రతిలో నీ (క్రింది వీరగాథలున్నవి: ((5VOR1’ ఇప్పుడు శ్రీ 
వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంగణములోనున్నది). 


వల్నాటి వీరచరిత-1, కాగితపుంబతి, నెం. 7211, ఏ:- 

1 కోళ్ల జగడము- పుటలు 1-258. 

2. అలరాచమల్లుగారి రాయబారము-పుటలు 258-320. 

8. గురిజాల యుద్దము- పూర్వభాగము, పుటలు 321-461. 
4.  కల్లుప్రతిష్ట పుటలు 462-569. 


వల్నాటి వీరిచరిత-2, కాగితపుంబైతి, నెం. 7211, బి:- 

1. బాలునికథ- పుటలు 1-238. 

9 కొమ్మరాజు యుద్దము- పుటలు 239-325. 

3. _ శీలం బ్రహ్మినాయడి విరుగు- పుటలు 326-352. 
తిరుపతి SVORIL లోగల పై కథలన్నియును మద్రాసు 


GOML లో నున్న (589039 (BS. కాని మ(ద్రాను 
(గంథాలయములోంగల 53 పల్నాటి వీరకథా(ప్రతులలో నివి SISC 
బు(త్రికలోఆ దెలియవచ్చుట లేదు. లేఖకుని వాతనుబట్టి “శీలం 
బ్రహ్మినాయడి VÕIN మాత్రము మద్రాసు (గంథాలయములోని 
డి.నెం. 11488c బుత్రికయని స్పష్టమగుచున్నది. SES కథలకు 
లేఖకుC డేవియు గుర్తుల నీయలేదు. రెండవ ప్రపంచ యుద్ధకాలమున 
మద్రాసు GOML తిరుపతికి దరలింపంబడినది. అప్పుడు పల్నాటి 
వీరకథాప్రతులలోం గొన్నింటికి సాహితీ తపస్వులగు వేటూరి ప్రభాకర 
శాస్త్రిగారు పుత్రికలను వాయించిరయట. ఇటీవలి కాలమున బల్నాటి 
వీరకథలకు సంబంధించిన రెండు తాళపత్ర (గ్రంథములు మద్రాసు 
నుండి తిరుపతికి దరలింపంబడినవి. అవి: 'కొమ్మరాజు యుద్దము” 
(8.30. 1061), బాలుని కథ (8.30. 1062). 


పింగళి లక్ష్మికాంతంగారి సంపాదకత్వమున వెలువడిన 
“పల్నాటి వీరచరి(త్రిలోని వివిధ గాథలను, తిరుపతి SVORIL లోని 
వీరగాథలతోం 59) చూచినచో, పింగళివారి కథలెంత సంక్షిప్తములో 
సులభముగా బోధపడును. 
పింగళివారి సంపాదకత్వమున 
వెలువడిన 
పల్నాటి వీరచరిత్ర 


2958 ప్రాచ్య 998 
(గంథాలయములోని 
పల్నాటి వీరచరిత్ర 


1. కోళ్లపోరు: గోపన్న విరుగు OO కోళ్ల జగడము- 3862 
2833 పాదములు పాదములు 


2. గురజాల యుద్ధము-938 
పాదములు 


గురజాల యుద్దము: పూర్వ 
భాగము- 2110 పాదములు 


3. అలరాజు రాయబారము- 
765 పాదములు 


అలరాజుమల్లుగారి రాయబార 
ము- 929 పాదములు 


4. కొమ్మరాజు యుద్దము- 
984 పాదములు 


కొమ్మరాజు యుద్దము- 
1290 పాదములు 


5. (బ్రహ్మనాయని విరుగు- శీలం బ్రహ్మనాయడి విరుగు 
210 పాదములు 391 పాదములు. 

పై పరిశీలనమునుబట్టి కొంత కథాసామ్యమున్నను, తిరుపతి 
SVORIL లోని (589 పింగళి లక్ష్మీకాంతంగారు అనుసరింపలేదని 
తెలియుచున్నది. పింగళివారు 'నూటు పాదముల నొక్క పాదముగాం 
గుదించినారా?” అను అనుమానము వచ్చెడి తాళపత్ర గంథములు 
నాకు లభించినవి. ముఖ్యముగా పింగలివారి “అనుగురాజు పలనాటి 
సంపాదనము”, “పల్నాటి రాజ్యవిభాగము అను మొదటి రెండు 
విభాగములును నిట్లు కుదింవంబడినవని చెప్పవచ్చును. 
ఉదాహరణమునకు మొదటి విభాగమున తెప్పలినీండు ఊరకోట 
రాజును జయించి అటశాసనము వేయించిన విషయము పింగళివారి 
ప్రతిలో “ముచ్చముగా మూడు” పాదములలో? జెప్పంబడినది: 


“అవని పాలకులెల్ల SISI చూడ 
పుడమి ననుగురాజె వురుషుదన చెల్లు 
అని శాసన మొకటి యచట 33709” ” 


నాకు లభించిన కారెంపూడి తాళపత్రగ్రంథమున నీ శాసన విషయము 
మూండువందల పాదములలో నున్నది. ఇందు అనుగురాజు 
వంశవృక్షము, (బ్రహ్మనాయని వంశవృక్షము, (HS యవతార 
పురుషత్వము విపులముగా వర్ణింపంబడినవి. అట్లే అనుగురాజు 
మరణమునుగూర్చి తొమ్మిది తాళపత్రములలో 468 పాదములుగా 
నున్న SSE ఆల్తూరుపాడు గ్రామమున నాకు లభించినది. 
పింగళివారు అనుగురాజు మరణవిషయమును వదునేడు 
పాదములలో ముగించివేయుట శోచనీయముగా నున్నది. కాంబట్టి 
పింగళీవారి గ్రంథమున 'కల్లుప్రతిష్ట బాలచంద్రుని యుద్దము” అను 
రెండు కథలు తప్ప, తక్కినవన్నియు నమ్మందగిన వీరగాథలు కావు. 
కల్లుప్రతిష్ట, బాలచంద్రుని యుద్దము అను రెండు కథలను అక్కిరాజు 
ఉమాకాంతంగారు ఒకే కథగా నీ శతాబ్లి ప్రారంభముననే ముధ్రించి 
యున్నారు. కావునం బింగళివారికిం జెందవలసిన ఘనత యేమియు 
గానవచ్చుట లేదు. పింగళివారి పల్నాటి వీరచరిత్రము అసలు కథ 
కాదనియు, సంక్షిప్తరూపమనియు శ్రీ చిలుకూరి పాపయ్యశాగ్ర్తిగారు 
గమనించియున్నారు. పైగా ఈ శాస్త్రిగారు పల్నాటి వీరచరిత్ర వ్రాసిన 
శ్రీనాథుడు పల్నాటి కవియేకాని, కవిసార్వభౌముడు కాడని 


వాదించినారు.** 


248 తెలుయగు వీరగాథా కవిత్వము 


మదరాసు GOML లో నున్న పల్నాటి వీరగాథావృత్తములోని 
వివిధ గాథలు: 

1) “పల్నాటి వీరచరి(త్రి- పూర్వభాగము. రెండు ప్రతులు: డి.నెం. 
1140, 1153. కార్తవీర్యార్ణునునినుండి బాలుడు 
బొంగరములాడి ఇంటికి వచ్చువబికును గల కథాభాగము. 
ఇందు వివిధ వీరుల పూర్వజన్మలు తెలుపబడినవి. 


2) కోళ్ల పోట్లాటి- నాలుగు ప్రతులు: డి.నెం. 1112, 1121, 
1130, 1149. 


3) SINDI యుద్ధము”- నాలుగు ప్రతులు: డి.నెం. 1118, 
1127, 1136, 1158. 


4) గురజాల యుద్దము’ - నాలుగు (ప్రతులు: డి.నెం. 1114, 
1123, 1132, 1151. 


5) రాచమల్లు రాయబారము'- నాలుగు ప్రతులు: 8.30. 1113, 
1122, 1131, 1150. 

6) “కల్లు ప్రతిష్టు- అటు (ప్రతులు: 8.30. 1115, 1124,1133, 
1145, 1152, 1159. 

7) “బాలుని కథి- పం[డైండు ప్రతులు: డి.నెం. 1116, 1125, 
1134, 1139, 1142, 1146, 1155, 1156, 1160, 
1162 (తాళపత్రప్రతి), 1163, 1164. 


8) “బాలుని యుద్దము'- నాలుగు (ప్రతులు: డి.నెం.1117, 
1126, 1135, 1157. 


9) “కొమ్మరాజు యుద్దము'- ఎనిమిది ప్రతులు: 8.30. 1119, 
1128, 1137, 1141, 1143, 1147, 1154, 1161 
(తాళపత్రప్రతి). 

10) “బ్రహ్మనాయని విజుగు- ఐదు ప్రతులు: డి.నెం. 1120, 
1129, 1138, 1144, 1148. 


ఇట్లు మద్రాసు GOML Sc 2073 వీరకథాచక్రమునకు 
సంబంధించిన పది వీరగాథలకు 53 ప్రతులు లభించుచున్నవి. ఇందు 
8.30. 1161, 1162 అను రెండు తాళపకత్రప్రతులు, (వీనిని 
తిరుపతి SVORILX జేర్చినారు). తక్కిన వన్నియును కాగితపు 
(బ్రతులే. ఈ కథల ఇతివృత్తములనుగూర్చి డా॥ బి. రామరాజుగారు 
విపులముగా ట్రాసియున్నారు (తెలుంగు జానపదగేయ సాహిత్యము, 


పుటలు ౧౭౭-౨౦౨). 
నాకు లభించిన పల్నాటి వీరకథల తాళష(త్రగ్రంథములు: - 


1) 'పలినాటి వీరుల భాగనతము” ఆలూరుపాదు ప్రతి-1:- 28 
22-7-1966న నెల్లూరు మండలములో, వెంకటగిరి 
తాలూకా, ఆలూూరుపాడు గ్రామమున లభించిన మొదటి 
తాళపత్రగ్రథము. ఇందు ఎక్కువ భాగము మల్లయ్యమంత్రి 


2) 


3) 


రచన. దీనిలో సమగ్రాసమ(గ్రములైన అయిదు వీరగాథలున్నవి: 


1. అరణగండ్ల యుద్ధము-మల్లయ్యమం్రి రచన-2700 
పాదములు. 


2. అనుగురాజు మరణము- శ్రీనాథుని రచన-900 
పాదములు. 


3. గుజ్బాల సవరణ లేక పెద్దన్నబాదరాజు కారెంపూడి 
యుద్దము- 1200 పాదములు. 


4. బాలుని కథ- శ్రీనాథుని రచన, 2800. 
5. పలినాటి వీరుల భాగవతము- 500 పాదములు. 


ఇందు మండాదివలస, మందపోటు, గురిజాల రాయబారము, 
సంక్షిప్తముగా నున్నవి. ఇది అలరాజు రాయబారకథకుC 
(3355 కానోపును. 


“పలునాటి వీరుల భాగవతము”- ఆలూరుపాడు ప్రతి-2: - 
అలూరుపాడులో లభించిన రెండవ తాళపత్రగ్రంథము: ఇది 
కూడ మల్లయ్య రచనవలెనే NSA. ఇది మిక్కిలి 
శిధథిలమగుటచేం కొన్ని కథలు దురవగాహములుగా నున్నవి. 
దీనియందును FA వీరగాథలున్నవి. కొన్ని సమగ్రములు, 
మరికొన్ని అసమ(గ్రములు. 


1. బాలుని కథ-అనపోతు మరణము వటజకును గలదు, 
5040 పాదములు. 


2. నాయకురాలి కథ- 300 పాదములు. 

3. కోడి పుట్టుక- కోడిపోరు- 1140 పాదములు. 
4. నాయుడి పుటక- 420 పాదములు. 

ర. గురిజాల రాయబారము- 1320 పాదములు. 


కారెంపూడి తాళపత్ర(గ్రంథము: - గుంటూరు మండలమున, 
పల్నాడు తాలూకా కారెంపూడి గ్రామము (పల్నాటి వీరుల 
యుద్ధక్షేత్రము)లో 27-8-1966న పల్నాటి వీరాచార 
పీఠాధిపతులగు శ్రీ పిడుగు నరసింహంగారు ఒసంగిన 
తాళపత్ర (గంథము. సగము బాగున్చది, సగము శిథిలమైనది. 
ఇదియంతయు శ్రీనాథుని రచనయే. కవిసార్వభౌముని 
పేరిందు స్పష్టముగా నున్నది. ఇందు మొదటి అటువది 
పత్రములు నష్టమైనవి. చివర గురిజాల యుద్ధమునుండి 
తక్కిన కథలన్నియు నష్టమైనవి. ఆరణగండ్ల యుద్ధమునుండి 
మందపోటుకథవటబకును గల పది వీరగాథలు దీనిలో గలవు. 
ఆరణగండ్ల యుద్ధమునకు ముందు దక్షిణాది యాత్ర కథలోం 
జివరి భాగము కొంతయున్నది. శ్రీనాథుడు పల్నాటి 
వీరగాథాచక్రమంతటిని రచించెననుటకు ఈ ప్రతి SEI 
యుదాహరణము. 


వల్నాటి వీరకథాచక్రము 249 


1 బ్రైహ్మనాయని ఆరణగండ్ల యుద్ధము- 2200 
పాదములు. 


2. నాయకురాలి కథ- 2600 పాదములు. 
3. రాచగావు కథ- 1260 పాదములు. 


4. రాజుల పెండ్లికథ (మలిదేవాదుల పెండ్డి)- 1440 
పాదములు. 


5. SAND ఒప్పందము- 2000 పాదములు. 
6. పెద్దన్నబాదరాజు పెండ్లి లేక పెద్దన్న పెండ్లిరాయబారము- 
O my A ర్‌ 
4030 పాదములు. 
7. võro చిట్టిమల్లడు కథ- 3000 పాదములు. 
8. బాలగోపన్న కోడిపందెము కథ- 2730 పాదములు. 
9. మండాది వలస కథ. 
10. మందపోటు కథ. 


4) గురిజాల రాయబారము:- గాథాకారుల పాటననుసరించి 
బ్రాయబడిన కాగితపుంబ్రతి. పల్నాడు తాలూకా, జానపాడు 
గ్రామములో 1966 సెప్టెంబరు నెలలో లభించినది. దీనిలో 
1840 పాదములున్నవి. 


ర్‌) కాకినాడ ధ్రతి:- కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్‌ 
(గంథాలయమున 25973 వీరచరిత్ర- ప్రథమ భాగము'నకు 
సంబంధించిన (అన౯గా అనుగురాజు వృత్తాంతము'నుండి 
“So” వజకునుగల) వాంత(ప్రతి యొకటి 
యున్నదనియు; దీనిని పోలవరము జమీందారుగారు 1900 
సంవత్సర ప్రాంతమున 268 తాటియాకులుగల ప్రతినుండి 
యెత్తి బ్రాయించినారనియు శ్రీ చిలుకూరి పాపయ్యశాగ్తిగారు 
తెలియజేసినారు. (ఆ గంథాలయమంతయు వెదకితిని. కాని 
అది నాకు లభింపలేదు. బహుశః చిలుకూరివారి యింటిలో 
నుండియుండును. ) 


పల్నాటి వీరకథాచక్రమునకుం (బ్రజలలో “పలనాటి 
వీరభాగవతము” అను పేరు ప్రాచీనకాలమునుండియు౯ గలదని 
తెలియుచున్నది. కొందజు జానపదులు ఈ కథాచక్రమును BE 
డు కథి అని పిలుచుచున్నారు. “పల్నాటి వీరచరిత్రి యను నామము 
పండితసృష్టి, ఆధునికమైనది. “పల్నాటి వీరభాగవతము, చెన్నునికథ” 
అను నామములు ప్రాచీనమైనవి. ముదిగొండ వీరభద్రకవికూడ 
(ÕS నామమునే పరి(గహించినాండు. నేను పరిశీలించినంత 
వబకును ఈ కథాచక్రమున సుమారుగా నిరువదియెదు వీరగాథలు 
కలవని తెలియుచున్నవి. ఈ కథలనన్నిటిని పలనాటి వీరభాగవత 
మను పేరుతో శ్రీనాథుడు సంపూర్ణముగా రచించినాండు. మరల 


నీ SEOS జనవ్యవహారముననున్న మటికొన్ని నూతనాంశములను 
జేర్చి మల్లయ్యమంత్రి, కొండయ్య యను కవులు రచించియుందురు. 
వీరు కూడ బలనాటి వీరభాగవతమను పేరం గథాచక్రమునంతటిని 
బాసియుందురు. కాని నేడు మన దురద్భృష్టముచే ఏ కవి రచనయు 
సంపూర్ణముగా లభించుట లేదు. మల్లయ్య, కొండయ్యలు 
లుప్తభాగములను బూరించుట కాక, సంపూర్ణముగా గాథాచక్ర 
మంతయు (SI నిశ్చయముగా? జెప్పవచ్చును. ఏలన, ఒకే కథకు 
ASD ముగ్గురు కవుల రచనలు లభించుచున్నవి. అక్కిరాజు 
ఉమాకాంతంగారికి బాలచం[ద్రునికథకు సంబంధించి ముగ్గురు కవుల 
రచనలును లభ్యమైనవి. అక్కిరాజుగారు బాలునికథలో నొకే 
సన్నివేశమును ఈ ముగ్గురు కవులును ఏయే తీరులలో వర్ణించినారో 
సప్రమాణముగా నిరూపించియున్నారు (చూ. అక్క్మిరాజువారి ప్రథమ 
భూమిక, పుటలు 77-79). కాని వారు శ్రీనాథుని రచనను మాత్రమే 
ముధ్రించిరి. నాకు “ఆరణగండ్ల యుద్దము’ అను వీరగాథ మల్లయ్య 
DAB రచన యొకంటి, శ్రీనాథుని రచన ESG లభించినవి. 
అట్లే గురిజాల రాయబారమునకును రెండు భిన్నరచనలు లభించినవి. 
OMAS బల్నాటి వీరాచార పీఠాధిపతుల కడ శ్రీనాథ 
విరచితమగు పల్నాటి వీరకథాచక్ర మంతయు గలదు. 1966లో 
నేను వారిని గలసినప్పుడు వారికడ నున్న PINO 
నొకదానిని నాకొసంగిరి. కాని అప్పటికి ఆ గ్రంథములో మొదటి 
అటజువది పత్రములును నష్టమైనవి. VICE దక్షిణాది యాత్రకథ 
పోయినది. చివర కూడ గురిజాల యుద్ధమునుండి క్రిమిదష్ట్రమై నశించి 
పోయినది. అయినను నీ తాళపత్రగంథమున ఆరణగండ్ల యుద్ధము 
నుండి మందపోటుకథ వటికును, మొత్తము పదికథలు, శ్రీనాథ 
విరచితమైనవి, వరుసగా నున్నవి. దీనినిబట్టి శ్రీనాథుడు ఒక్క 
బాలచంద్ర యుద్ధమునే కాక మొత్తము పల్పాటి కథాచక్రము నంతటిని 
(RSI నిస్సంశయముగాం జెప్పవచ్చును. అట్ల మల్లయ్యయు, 
కొండయ్యయు, వేర్వేరుగా నీ కథాచక్రమంతటిని (వాసియుందు 
రనుటలో సందేహము లేదు. కావునం బై ముగ్గురు కవులును నెవరికి 
వారు ప్రత్యేకముగా పలనాటి వీరభాగవతమను పేర మొత్తము 
కథాచక్రమంతటిని రచించిరనుట నిశ్చయము. ముదిగొండ వీరభద్ర 
కవి పైవారిలో మల్లయ్యకవి రచనను గాని, కొండయ్యకవి రచనను 
గాని ఆధారముగాం జేసికొని పద్యకావ్యమును రచించియుండును. 
మల్లయ్య రచించిన 'కోళ్లపోట్లాటి, కొండయ్య రచించిన 'కొమ్మరాజు 
యుద్దము’ మద్రాసు, తిరుపతి ప్రాచ్య 998 (గంథాలయములలోం 
గలవు. కాని యీ కథలలోని యితివృత్తములకును, వీరభ[ద్రకవి 
కావ్యములోని యితివృత్తమునకును మిక్కిలి భేదమున్నది. కాంబట్టి 
వీరభద్రకవి మల్లయ్య, కొండయ్యల రచనల ననుకరించెనని కూడ 
నిశ్చయముగా? జెప్పలేము. 


250 తెలుయగు వీరగాథా కవిత్వము 


7. పల్నాటి వీరగాథావృత్తము- ఇతివృత్తములు 


పల్నాటి వీరకథాచక్రములోని వివిధ గాథల ఇతివృత్తములను 
నిర్ణయించుటలో నాకు లభించిన తాళప[త్రములే ప్రధానాధారములు. 
ముదిగొండ వీరభద్రకవి రచించిన వీరఠభాగవతము” (పద్యకావ్యము), 
అక్కిరాజు ఉమాకాంతంగారు పరిష్కరించిన బాలచంద్రుని యుద్దము, 
పింగళి లక్ష్మీకాంతంగారు సంపాదించిన పల్నాటి వీరచరిత్ర- ఈ 
మూండు ముద్రిత (గంథధములును కొంతవటబకుC EASI. 


7.1. “పెద్దన్న పెండ్లిరాయబారము” లేక “పెద్దన్నబాదరాజు 
పెండ్లికథ: - 
పల్నాటి వీరకథాచక్రమున నిది మొదటి వీరగాథగాం KER 
చున్నది. ముదిగొండ వీరభద్రకవియు దీనిని తన కావ్య(ప్రారంభము 
నందే వర్ణించినాండు. కాని నాకు లభించిన కారెంపూడి తాళపత్ర 
(గంథమున నీ కథ, మాచెర్లలో మలిదేవాదుల పెండ్లి అయిన 
తరువాతం జెప్పంబడినది. ఇది రెండు రాత్రులు పాడంబడు కథ. 


పాలమాచాపురి నేలు అనుంగురాజునకు (వీరభ[ద్రకవి యితని 
eero” అనినాండు) సంతానము లేకపోవుటచేం దనకడ 
NAT DI, దొడ్డనాయనికి జ్యేష్టపుత్రుండగు పెద్దన్నను దత్తు 
చేసికొనెను. అనుగురాజు చంద్రవంశ క్షతియుండు. పెద్దన్న వెలమ 
కులమువాండు. అందుచే నతని పెండ్లి యొక పెద్ద సమస్యయినది. 
అనుంగురాజు పెద్దన్నకుC దగిన కన్యను వెదకుటకై బ్రాహ్మణులను 
బంపెను. వారు వివిధ దేశములు తిరిగి, కంచెర్ల (గుంటూరు 
మండలమునం గలదు) నేలు కృష్ణగంధర్వుని కూతురు లఘువాంబను 
నిశ్చయించిరి. కృష్ణగంధర్వుండు పెద్దన్నను క్షత్రియునిగానే భావించెను. 
వివాహము జరిగిపోయెను. ఒకప్పుడు పెద్దన్న అత్తవారింటి కేగెను. 
అట తోడియల్లుండ్రతో నొక పందెమునం బాల్ల్గొనెను. అందీతని 
వెలమతనము బయటపడినది. కృష్ణగంధర్వుC డా(గహముతోం 
బెధ్దన్నను శిక్టింపంబోవును. అక్కడ. జరిగిన యుధ్ధ్దమునం 
గృష్ణ్టగంధర్వుండును నాతని యల్లుండ్రును పెద్దన్నతోం బోరి 
మరణింతురు. పెద్దన్న అత్తగారు ముక్తాలవాంబ అగ్నికుండమునC 
బడినది. కంచెర్ల పట్టణమును బాడుచేసి, పెద్దన్న “కార్యబొల్లండు” 
(కార్బొల్లండు, కారుబొల్లండం) అను తన 98953382 
SAIN SNIEC బాలమాచాపురి చేరును. (నాకు లభించిన 
తాళషత్రమున పెద్దన్న మాచెర్లకుం జేరినట్టున్నది. ) మార్గమధ్యమునం 
బెద్దన్న పానుగల్లు పట్టణములో విశ్రమించును. అప్పుడాతని గుజ్బము 
“కార్ఫొల్లండు” కాలితో భూమిపై రాయంగా, నటనుండి యొక 
కోడిపుంజు బయటకు వచ్చును. ఇట నా కోడిపూర్వజన్మము, 
పరాక్రమాతిశయము వర్ణింపంబడినవి. “అర్థనాల చిట్టిమల్లండు' అను 
పేరుగల యీ కోడిపుంజే తరువాతి కాలమున 'రావీరపడాలు'నిచే 
sade గొనిరాబడి, (బ్రహ్మనాయని పక్షమున గోడిపోరులోం 


7.2. బ్రహ్మనాయుండు పుటకి (బ్రహ్మనాయని పుట్టుక): - 
ఇది ఒకరా(త్రి కథ. దొడ్డనాయని ద్వితీయవుత్రుండు 
(బ్రహ్మనాయండు. ఈ (బ్రహ్మనాయని తల్లి శీలాంబ లేక శీలమ్మ. ఈ 
శీలమ్మ రేణుక యవతారమనియు, (బ్రహ్మనాయండు పరశురాముని 
యవతారమనియుం జెప్పంబడినది. పరశురాముని యంశచే శీలమ్మ 
గర్భమందుం (బివేశించిన (బ్రహ్మనాయండు తల్లి కడుపులో 
జిరకాలముండును. మంకత్రశక్తి పాలమాచావురంబునకు వచ్చి 
శీలమ్మకు మంతట్రసానిగాం గుదురును. ఆమె (బ్రహ్మనాయండు 
జన్మించునట్లు చేయును. జన్మించుటతోడనే (బ్రహ్మనాయండు తల్లి 
శీలమ్మతో సహా పాతాళలోకమునకుం బోవును. శీలమ్మ పాతాళ 
లోకమున స్నానము చేయుటకు నీళ్ళు లభింపక దుఃఖించును. 
నవబ్రహ్మలు (ప్రత్యక్షమై శీలమ్మకు నీళ్ళిచ్చి, స్తన్యముదయించునట్లు 
చేయుదురు. వారం శీలమ్మ కొక దివ్య(వ్రభావముగల 
బొంగరమునుగూడ నిత్తురు. (ఈ బొంగరమే తరువాతి కాలమున 
బాలచంద్రునిచే నాడంబడును. ) పిమ్మట శీలమ్మ కుమారునితోం గలసి 
భూలోకమునకు వచ్చును. ఆమెకు దరువాత వరుసగా Hed, 
సూర్వీండు, VIA అను మువ్వురు కుమారులుదయింతురు. 


7.3. 'యా(త్రకథి లేక “దక్షిణాది యాత్రకథి: - 

తన పూర్వుండగు కార్తవీర్యార్డునుండు చేసిన బ్రహ్మహత్యా 
పాతకమును బాపుకొనుటకై అనుగురాజు, నీలికోకలు ధరించి, 
మండ్రియగు దొడ్డనాయనితోను, ఆతని పుత్రులు పెద్దన్న బ్రహ్మన్న, 
పేర్నీండు, సూర్చ్నీండు, మలినీ(డులతోను, సైన్యాధ్యక్షుండగు 
SII, అంతఃపుర SONDA సర్వసంపదలును వెంటరాం 
గా, నిలువేల్పగుం జెన్నకేశవుని పీఠమును దీసికొని తీర్ధయాత్రలు 
సేవింప నేంగును. värd కాళీ, గయ, ప్రయాగాదులను దర్శించెను. 
గయాక్షేత మున భీమరాజు వుతికయగు భూరమాదేవిని 
వివాహమాడెను. ఏ తీర్థమునందును దన నీలికోకలు తెల్లంబడక 
పోవుటచే ననుంగురాజు దక్టిణాదికిం దరలి వచ్చెను. Oc 
డాంధ్రదేశములోని అమరావతీ క్షేత్రమును జేరెను. అట కృష్ణానదిలో 
స్నానము చేయంగనే అతని నీలికోకలు తెల్లగా మాతి, పాపపరిహార 
మయ్యెను. 

ఇట్లు పాపపరిహారమైన స్థలవిషయమై వీరగాథలలో నేకవాక్యత 
లేదు. పింగళివారు ప్రకటించిన పలనాటి వీరచరిత్రలో మోటుపల్లి 
దగ్గజ సముద్రస్నానము చేయగా ననుంగురాజు నీలికోకలు తెల్లం 
బడెనని కలదు. వల్నాట్‌ వీరగాథలను గానముచేయు 
వీరవిద్యావంతులు, పిచ్చుకుంట్లు మున్నగు గాథాకారులలోం గొందజు 
మాచెర్ల Sec జంద్రవంకలో స్నానము చేయంగా ననుంగురాజు 
నీలికోకలు తెలుపెక్కెనని చెప్పుచున్నారు. మణికొందజు గాథాకారులు 
అమరావతి దగ్గజి నున్న కృష్ణానదినే పేర్కొనుచున్నారు. వీరభద్రకవి 
పద్యకావ్యమున నమరావతి యనియే కలదు. 


వల్నాటి వీరకథాచక్రము 251 


7.4. “పేర్నీండు యుద్ధము” లేక “పేర్నీండు చందోలు 
యుద్ధము”: - 

అనుగురాజు నీలికోకలు తెల్లంబడిన అమరావతి దగ్గజ 
“చందోలు” (చందవోలు) అను పట్టణమున్నది. దానిని ధవళశంఖుC 
డనురాజు పాలించుచుండెను. అతనికడ నిద్దజు మాష్టీలున్నారు. వారు 
మిక్కిలి బలవంతులు. ఆ మాష్టీలకడ రెండు పిచ్చుక లున్నవి. అవి 
(బ్రాహ్మణులు నుదుట బెట్టుకొన్న గంధాక్షతలను భక్షించుచుండును. 
ఆ మాష్టీలకు భయపడి యెవ్వరును ఆ పిచ్చుకల నదలించుట లేదు. 
ఆ చందోలురాజు భట్టు అనుంగురాజుకడకు వచ్చి తన రాజు 
గొప్పతనమును పొగడును. (బ్రహ్మనాయండు కోపించి, ఆ భట్రాజు 
కంఠమున గడ్డపాజిను జుట్టి పంపించును. పిమ్మట బ్రహ్మనాయం 
డును, పేర్నీండును బ్రాహ్మణ వేషధారులై చందోలునకుం బోవుదురు. 
వారి నుదుట గంధాక్షతలను పిచ్చుకలు భక్షింపంబోవ పేర్నీండా 
పిచ్చుకలను జంపును. మాష్టీలు కోపించి బ్రహ్మన పేర్నీలతోం 
గలహింతురు. పేర్నీండు విజృంభించి, మాష్టీలను మలటికొంత 
సైన్యమును సంహరించును. ధవళశంఖుండు వారితో సంధిచేసికొని, 
తనకూంతురు మైలమదేవిని అనుంగురాజునకిచ్చి వివాహము చేసి, 
పల్నాటి సీమను అరణముగా నిచ్చును. పేర్నీండు చందోలులోం 
బాపసాని యను వేశ్యతో సుఖించును. 


7.5. 'తెప్పలినీండు యుద్ధము” లేక 'తెప్పలినీండు ఊరకోట 
యుద్దము: - 

పశు(గాసము Fed అనుగురాజు, సేనాధిపతియగు 
తెప్పలినీని ఆరణగండ్లకుం బంపెను. värd మేంతలను గొని తిరిగి 
వచ్చుచు, దారిలో నూరకోట దగ్గజ నొక జొన్నచేనులో నున్న పెద్ద 
పెద్ద కంకెలను జూచి ఆశ్చర్యపడి, వానిని గొన్నిటిని దీసికొని వచ్చి 
తన రాజునకు జూపెను. ఆ జొన్నలు ముత్యములవలె నుండెను. 
అట్టి జొన్నలను దమ దేశమునం బైరుచేయవలెనను తలంపుతో, Väe 
డా జొన్నవిత్తులను బైకమిచ్చి తెమ్మని తిరిగి తెప్పలినీని బంపెను. 


తెప్పలినీండు ఊరకోట దగ్గజకుంబోయి, ఆ చేనుగల రెడ్డిని 
జొన్నవిత్తులిమ్మని యడిగెను. అతండు వానినమ్ముటకు నిరాకరించెను. 
ఎంత చెప్పినను ఆ రెడ్డి యంగీకరింపకుండుటచేం దెప్పలినీండు 
బల(ప్రయోగము చేసి, యా చేనంతయుం గోసికొని పోవుచుండెను. 
ఆ రెడ్డి పోయి తన రాజుతో మొబివెట్టుకొనెను. ఊరకోటరాజు 
పెద్దసైన్యముతో వచ్చి తెప్పలినీని నెదిరించెను. ఇరువురకును 
ఘోరయుద్ధము జరిగినది. ఆ యుద్ధమునం దెప్పలినీండు ఊరకోట 
రాజును చంపెను. ఆతని సైన్యము పాటిపోయెను. అతనిపుత్రుం 
డగు VCD తెప్పలినీని శరణుజొచ్చెను. తెప్పలినీండాతనిని 
విడిచిపుచ్చి, జొన్నవిత్తులను దీసికొని, అనుగురాజు కడకు బోవుచు, 


సృష్టిలో అనుంగురాజొక్కడే పురుషు6డనియుం, దక్మినరాజులందటును 
స్త్రీలే యనియుం దెల్పుచు నొక శాసనమును 3309, ఊరకోటలోం 
8309, వెడలిపోయెను. 


ఈ కథ, అనుగురాజు మోటుపల్లిరేవులోయ బాపవిముక్తుం 
డైన తరువాత జరిగినట్లుగా బింగళివారిప్రతిలోయ గలదు. వీరభద్రకవి 
కావ్యమున అనుగురాజు గురిజాల పట్టణమును గట్టుకొని పల్నాడును 
బాలించుచుండగా, దొడ్డనాయండు మృగయావిహారమున కేం 
గినప్పుడు జరిగినట్లుగా గలదు. నాకు లభించిన తాళపత్రగ్రంథమున 
నిది ఆరణగండ్ల యుద్ధమునకు ముందు క్లుప్తముగాం జెప్పంబడినది. 


7.6. “ఆరణగండ్ల యుద్ధము” లేక “బ్రహ్మనాయని ఆరణగండ్ల 

యుద్ధము”: - 

మైలమదేవిని పెండ్లాడిన అనుగురాజు తిరిగి పాలమాచా 
పురికి బ్రయాణము కాంగా, మార్గమధ్యమునం జెన్నుని పీఠము 
భూమిలో దిగబడిపోయెను. (బ్రహ్మనాయండెంత ప్రయత్నించినను నది 
కదలలేదు. చెన్నుండొక బ్రాహ్మణ వేషమున వచ్చి, కార్తవీర్యార్డునుం 
డు చేసిన పాపములు పాలమాచాపురిలో నుండుటచే నటకుC బోవల 
దనియు, నిచ్చటనే యొక పట్టణము కట్టుకొని పాలింపవలసిన 
దనియుC జెప్పెను. అనుగురాజు చెన్నుని పీఠము దిగంబడినచోట 
గురిజాల పట్టణమును గట్టుకొని, చెన్నునకు గుడికట్టి, పల్నాడును 
బాలించుచుండెను. 


అనుంగురాజునకు మైలమదేవియందు నలగాముండును, 
భూరమాదేవియందు కామరాజు, నరసింగరాజు, రుుట్టిరాజు, 
పెరుమాళ్లరాజు- అను నల్వురు పుత్రులును, వీరవిజ్ఞలదేవియందు 
ముగ్గురు మలిదేవులును బుట్టిరి. తెప్పలినీనికిం దన భార్యయగు 
“సూరమాదేవి” యందు గన్నమనీండు పుట్టెను. కొంతకాలము 
గడచెను. 


తన తండ్రిని తెప్పలినీండు చంపెననియు, నవమానకరమగు 
శాసనమును వేయించెననియుం గోవముతో నూజకోటరాజగు 
నుత్తరుండు తక్కిన రాజులతో గలసి, గురిజాలపై దండెత్తి 
వచ్చుచుండెను. అనుంగురాజునకు ఈ వార్త తెలిసి, సైన్యములనిచ్చి 
తెప్పలినీనిం బంపెను. తెప్పలినీండు వారిని ఆరణగండ్ల దగ్గజి 
నెదిరించెను. ఆ యుద్ధమున దెప్పలినీండు మరణించెను. పిమ్మట 
(బ్రహ్మనాయండు తన బావమజందియగు సుంకరి దామనాయనితోను, 
పుత్రతుల్యుండు కన్నమదాసుతోను గలసి యుద్ద్ధమునకేంగను. 
పదునాల్లు రోజులు ఘోరయుద్ధము చేసి, బ్రమ్మనాయండు ఆ రాజుల 
నందబను శిక్షించి, కప్పములు గొని, తిరిగి గురిజాలC (238030. 
(బ్రహ్మనాయని ఆరణగండ్ల యుద్ధమును దేవతలు సహితము చూచి 
ఆనందించిరంట. 


ఇది శ్రీనాథుని రచనము. ఇందు 2200 పాదములున్నవి. 


252 తెలుయగు వీరగాథా కవిత్వము 


మల్లయ్యమంత్రి రచించిన ఆరణగండ్ల యుద్దము మణియొకటి నాకు 
లభించినది. అందు 2700 పాదములున్న్చవి. వేటొక గాథలో 
దొడ్డనాయండే యీ యుద్ధమును జేసినట్లును, దొడ్డనాయండు వేటకు 
బోయినప్పుడు జొన్నకంకుల వివాదము వచ్చినట్లును గలదు. 
వీరభ[ద్రకవి పద్యకావ్యమునంగూడ నిట్టికథయే యున్నది. వీరభద్రకవి 
“ఆరణగండ్లిను ఆర్లగండిగాం బేర్మొన్నాండు. వీని యన్నింటను శ్రీనాథ 
విరచితమగు కథయే ప్రశస్తముగా నున్నది. 


7.7. 'నాయకురాలి కథి:- 


పరశురాముడు క్షతియసంహారము చేయుచుండంగా6, 
గార్తవీర్యుని మనుమలు భయముతో నొక రెడ్డి enc జోొచ్చిరి. 
పరశురాముడు వారిని వెంబడించుచు ఆ రెడ్డి కడకురా౭యగా, ఆ 
రెడ్డి భయపడి గర్భిణియగు తన భార్యను VND. పరశురాముం 
డు ఆగ్రహావేశమున స్రీ యని సంకోచింపక ఆ గర్భిణిని సంహరింపం 
గా, ఆమె గర్భమున నున్న శిశువు పరశురామునితోం దనకు బగ 
యిమ్మని కోరెను. పరశురాముC డాశ్ళర్యపడి, తాను కలియుగమున 
బ్రహ్మనాయండుగాం బుట్టినప్పుడు, ప్రమథవర్గము పల్నాటి 
వీరులుగాను, ఆ శిశువు నాగమ్మగాను జన్మింతురనియు, end 
పగయిత్తుననియుC GPD. ఈ పూర్వజన్మ వృత్తాంతము మద్రాసు 
ప్రా.లి.పు.భాం.న గల 8.30. 1140, 1141 ప్రతులలో నున్నది. 
శ్రీమతి పేరమ్మగారు రచించిన “యోగామృత సారము’ అను 
గుత్తికొండబిల మావోాత్యమునంగూడం బల్నాటి వీరుల 
పూర్వజన్మలనుగూర్చిన 9209299 కాని, అవి అభూత 
కల్పనలతో నస్తవ్యస్తముగా నున్నవి. 

'జిట్టగామాలపాడు” అను (గ్రామమున “పొట్టి నాగిరెడ్డి” 
(రామిరెడ్డి అని కొందబు) అను పేద JSC బొలములో 7033 
తీరమున నొక (30 దొరికినది. ఆమెకు నాగమ్మ యని 288 
పెంచుకొనుచుండెను. ఆమె వచ్చిన నాంటినుండియు నా రెడ్డి మిగుల 
సంపన్ను(డయ్యెను. కొన్నినాళ్లకు ఆమెకు వివాహము చేసెను. 
నాగమ్మకు వివాహము నాం౭డే మగండును, అత్తమామలును, 
తల్లిదం[డ్రులును మరణించిరి. అయినను ఆమె నిరుత్సాహము చెందక, 
యుద్ధవిద్యలందును, రాజకీయశాస్త్రమందును 2888, నాయకురాలు’ 
నామమును ధరించి, (ప్రజలకు దీర్చరియె, es చుట్టుప్రక్కల నొక 
రాణివలె మెలంగుచుండెను. 


ఇట్లుండ, నొకనాండు అనుగురాజు జిట్టగామాలపాడు 
ప్రాంతమందలి అరణ్యమునకు వేయటకు వచ్చెను. (నలగాముండు 
ce) వచ్చినట్లుగా గొన్ని వీరగాథలలోం గలదు. వీరభక్రవి 
'నలసింగరాజుి వేటకు వచ్చెనని వ్రాసెను.) వేంటయందలసిపోయిన 
రాజునకును ఆతని పరివారమునకును నాగమ్మ గొప్ప విందు చేసెను. 
అనుగురాజు మిక్కిలి సంతసించి, ఆమెకేదైన నొక వరము నీయ 


సంకల్ఫించెను. నాగమ్మ యేడుజాములు గురిజాల సింహాసన 370 
కనుజ్ఞ కోరెను. (వీరభద్రకవి కావ్యమున నొకజాము సింహాసన 
మెక్కుట కనుమతిని గోరెనని కలదు. పింగళివారి ప్రతిలో VÕTE 
గడియో మం(త్రిత్వమును గోరెనని కలదు.) అనుగురాజు సమ్మతించి, 
పత్రము (PR ఆమెకిచ్చెను. అప్పటినుండియు నాగమ్మ గురిజాల 
కోటకు వచ్చిపోవుచుండెను. 


అనుగురాజు సభలో NIC బలుకుంబడి హెచ్చు 
చుండెను. అందటును ఆమెకు విధేయులగుచుండ౯గా నొక్క 
బ్రహ్మనాయయడు మాత్రము ఆమెను లెక్కింపకుండెను. అందుచే 
నాగమ్మ బ్రహ్మనాయని ద్వేషించి, అనుంగురాజుతో [బ్రహ్మనాయనిపైం 
గొండెములు చెప్పసాగాను. (బ్రహ్మనాయండు కొలువుకూటమునకు 
వచ్చినప్పుడు రాజునకు నమస్మరించుట లేదనుట ఆ కొండెములలో 
నొకటి. బ్రహ్మనాయండు అనుంగురాజూన కెప్పుడును నమస్మరింపక 
పోవుట సత్యమే. అందుచే అనుగురాజు నాగమ్మ కొండెములను 
నమ్మి దొడ్డనాయనితోం జెప్పెను. దొడ్డనాయండు కొడుకునకు 
మంత్రిపదవి నిచ్చి తాను JOAD. అప్పుడు (బ్రహ్మనాయండు 
కొలువు కూటమునకు వచ్చి, అనుంగురాజును సింహాసనమునుండి 
లేచి (ప్రకృకుండుమని కోరి, ఆ సింహాసనమునకు నమస్మరించెను. 
అది వెంటనే ముక్నలు ముక్కలుగాం బగిలిపోయి, ఒక ముక్క యెగిరి 
వెళ్లి అనుగురాజు వీంపునకు దగిలెను. అతండా దెబ్బతో 
మంచమునంబడి, (బ్రహ్మనాయని వేడుకొని, దొడ్డనాయని తోడుగా 
గొని కైలాసమున SAAD. 


అనుగురాజు మరణానంతరము (బ్రహ్మన్న నలగాముని 
రాజుగాంజేసి, తాను మంత్రిత్వమును నెజిపుచుండెను. ఒకనాండు 
నాగమ్మ, అనుగురాజు తనకు వ్రాయించి యిచ్చిన రాగిరేంకును 
దెచ్చి నలగామునకుం జూపెను. అతండు తండ్రి యిచ్చిన 
వాగ్దానమును గౌరవించి, నాగమ్మకు ఏడు జాములు గురిజాల 
సింహాసన మిచ్చెను. ఆ పరిమిత కాలములో నాగమ్మ కఠినచర్యలను 
గైకొని ప్రజలనుండి రావలసిన పన్నులన్నింటిని వసూలు చేసినది. 
(నాగమ్మ (ప్రజలను మండుటెండలో రేగుకంపలపై నిలువంబెట్టి 
పన్నులు వసూలు చేసినదని గాథాకారులు చెప్పుచుందురు. ) 
నలగాము(డా ధనమును జూచి ఆశ్చర్యవడెను. ప్రజలలో 
నింతధనముండం౯గా (బ్రహ్మన వసూలు చేయక ఉపేక్షించుచున్నాం 
డని తలంచెను. నాగమ్మ సామర్థ్యమును గుర్తించి, బ్రహ్మనాయని 
మం(క్రిపదవినుండి తొలంగించెను. 


నాగమ్మ అంతటితో నూరకొనలేదు. వీరవిజ్ఞలదేవి కుమారు 
లగు మలిదేవాదులను జంపింప యత్నించినది. వారిచే దుడుకు 
పనులు చేయించి, వారిపై నలగామునకుం గోపము వచ్చునట్లు 
చేసినది. నలగాముండు బాలురగు మలిదేవులను జంప నాజ్ఞాపించెను. 
కాని (బ్రహ్మనాయండు ఆ బాలురను రక్షించి, వారికింగొంత రాజ్యము 
నిమ్మని నలగామునిపై వొత్తిడి తెచ్చెను. (బ్రహ్మనాయందడు 


వల్నాటి వీరకథాచక్రము 253 


మలిదేవులతోం గలసి గురిజాలను వీడి, చం[ద్రవంక తీరమును చేరి, 
అటనున్న అరణ్యమును నటికి, “మాచెర్లి యను పట్టణమును గట్టించి, 
మలిదేవుని పక్షమునం దాను బాలించుచుండెను. 

పింగళివారి ప్రతిలో, నాగమ్మ నలగామునిచేం దన కీయం 
బడిన యేడుగడియల కాలములో భటులను బిలిచి, (బ్రహ్మన 
చెలికాండ్ర యిండ్లను దోపిడి చేయించి, ధనమును సమకూర్శినట్లు 
గలదు. బ్రహ్మనాయండు మలిదేవునకుం బట్టము గట్ట బ్రయత్నించు 
చున్నాండని నాగమ్మ చెప్పగా, నలగాముండు మలిదేవులను చెజిసాలలో 
వేసినట్లున్నది కాని, చంప యత్నించినట్లు లేదు. బ్రహ్మన కన్నమనీనిచే 
వారిని చెజవిడిపించి, గురిజాల చుట్టును సైన్యములను మోహరించి, 
మలిదేవులకు రాజ్యభాగము నిమ్మని నలగాము నొత్తిడిచేసెను. 
నలగాముండు మాచెర్లను విభజించి మలిదేవున కిచ్చెను. 

వీరభద్రకవి పద్యకావ్యమున 'నలసింగరాజినకుC (బ్రాముఖ్య 
మీయంబడినది. నలసింగరాజు నాగమ్మ 5553 మలిదేవులను 
జంప నాజ్ఞాపించును. (బ్రహ్మనాయండు వారిని రక్షించి, గురిజాలను 
విడిచిపోవును. గురిజాల పౌరులు (బ్రహ్మన్నతో వత్తుమందురు. 
చం[ద్రవంక తీరమున నరణ్యమును SES, మాచెర్లపట్టణమును గట్టి, 
(బ్రహ్మనాయండా పట్టణములోం గనకవర్షము కురిపించును. 


7.7.1.నాయకురాలినిగూర్చి కొన్ని నూతన విశేషములు: - 


వీరభద్రకవి కావ్యమున నాగమ్మను పెంచిన రెడ్డిపేరు “పొట్టి 
నాగిరెడ్డి’ యని కలదు. అక్కిరాజు ఉమాకాంతంగారు నాగమ్మ తండ్రి 
(పెంపుడు తండ్రి) “చౌదరి రామిరెడ్డి” యనియు, మేనమామ 
“మేకపోతు సింగారెడ్డి” యనియు, ఇంటి పేరు “ఆరవల్లివారు” 
అనియుం దెల్పిరి (చూ. వారి పల్నాటి వీరచరిత్ర, ప్రథమ భూమిక). 
ఈ ఆరవల్లివారనునది ఆమె అత్తవారింటిపేరో, లేక పుట్టింటి పేరో 
తెలియుట లేదని ఉమాకాంతంగారు సందేహించిరి. పింగళి 
లక్ష్మీకాంతంగారు తాము పరిష్కరించిన పల్నాటి వీరచరిత్రలో నాగమ్మ 
పెంపుడు తండ్రి HS జగ్గారెడ్డి’ యనియు, మేనమామ 'మేకపోతుల 
రెడ్డి యనియుం దెల్పినారు: - 

“పంటరెడ్డివారి పడతియు మరియు 

వీర జగ్గారెడ్డి KIE వుత్రి 

మేకపోతుల 38 మేనకోడలును 

నాగమ్మయను ఒక నారీలలామ” * 


ఇందు జగారెడ్డికి “వీరి విశేషణమును, నాగమ్మకు 
'నారీలలామి యను వివరణమును, పింగళివారు కల్పించినట్లున్నది. 
నాగమ్మ యింటి పేరు వీరి ప్రతిలో లేదు. నాకు లభించిన కారెంపూడి 
తాళపత్ర (గంథమున నాగమ్మనుగూర్చి యిట్లున్నది: - 

“పంటరెడ్డివారి వణతి యనంగ 

ఎలమి జగ్గారెడ్డి వేడుక పుత్రి 


మేకపోతులరెడ్డి మేనకోడలును 
ఆరవెల్లివారింటి అమర కోడలును 
తరుణి నాగమయును తక్షణమందు” 5 


ఈ తాళప[త్రగ్రంథమునుబట్టి నాగమ్మనుగూర్చిన పెక్కు 
సందేహములకు నివృత్తి లభించుచున్చది. అక్క్మిరాజువారు “ఆరవెల్లి 
వారు’ అనునది నాగమ్మ పుట్టింటి పేరో లేక అత్తవారింటి పేరో 
తెలియుట లేదనిరి. నాకు లభించిన AIS నిది అత్తవారింటి 
పేరని స్పష్టముగా నున్నది. OSS” యనుటచే నీమె జగ్గారెడ్డికి 
బుట్టినది కాదని స్పష్టమగుచున్నది. మున శబ్దముచే నీవె 
తల్లిగారింటి పేరు మేకపోతులవారని తెలియుచున్నది. ఈమె 
మేనమామ పేరు “సింగారెడ్డి' అని võrd తెల్పియున్నారు. 
పింగళివారిప్రతిలోను, నా ప్రతిలోను సింగా శబ్దములోపించినది 
(బహుశః గణము Fe లోపించినదేమో). మేని శబ్దముచే నిత 
డు నాగమ్మ నిజమాత సోదరుడే కావలెను. “పంటరెడ్డివారు” అనునది 
నాగమ్మ పుట్టింటి పేరు కావచ్చును (అనంగా జగ్గారెడ్డి యింటి పేరు 
లేదా, నాగమ్మ అసలుతండ్రి యింటి పేరు). లేదా యిది రెడ్లలో నీమె 
శాఖను దెల్పునది కావలెను. (నేడు “పంటరెడ్డి” యనునది 
రెడ్లశాఖలలో నొకటిగా మాత్రమే ప్రచారమున నున్నది. “పంటరెడ్డి 
వారు’ అనునది యింటి పేరుగా నున్నట్లు తెలియవచ్చుట లేదు.) 


నాకు బల్నాడులో లభించిన “గురిజాల రాయబారిమను 
SEE ప్రాంతప్రతిలో నాగమ్మ తండ్రిపేరు 'చౌదరి రామిరెడ్డి’ యని 
కలదు. జగ్గారెడ్డి యీమె తండ్రిగాం గాక, మేనమామగా౭ జెప్పం 
బడినాడు: 


“వకనాటి మధ్యమున వనరు వేగమున 
జిట్టగామాలపాటి గట్టి నాయకురాలు 
చవుదరి రామిరెడ్డి SI కూతురు 
మేకపోతుల జగ్గారెడ్డి మేనకోడలేమి 
వున్నది గామాలపాట వుచితంబుగాను” * 


శ్రీ Soso వెంకట సుబ్బారావుగారు తమ ‘భక్త పలనాటి 
వీరచరిత్రిలో నాగమ్మనుగూర్చి కొన్ని క్రొత్త విశేషములు బయట 
పెట్టిరి. ఈమె పల్నాటికిం జెందినది కాదనియు, కరీంనగరు 
మండలములోని SÕI గ్రామమునకు జెందినదనియు, 03 
నేండు నాగమ్మపేర నొక దేవాలయము కలదనియు, ఆ దేవాలయమున 
నేంటికిని VIC బూజాపునస్మారములు జరుగుచున్నవనియుC 
దెల్పియున్నారు. “కరీంనగరు జిల్లానుండి యీమె గామాలపాడు చేరుట 
కనేక మార్గము లుండియుండును. రామిరెడ్డి అనపత్యుడైనందున 
నీ బిడ్డను బసిపాపగనుండంగనే అచటినుండి తెచ్చికొని యుండ 
వచ్చును. లేక యీమె జననీ జనకులే యే కారణముననో యీ బిడ్డ 
నిచట రామిరెడ్డియొద్ద వదలి వెళ్లియుండవచ్చును. ఆ కాలమున 


254 తెలుయగు వీరగాథా కవిత్వము 


ఓరుగల్లు రాధానీనగరమునుండి జనుల రాకపోకలు తబిచుగా 
Ore” అని ప్రాసి, 509339 తెలంగాణమునకును రా 
sas జరుగుచుండెననుటకు నోరి నరసింహశాగస్తిగారి 
రుద్రమదేవి యను చారిత్రక నవల సాక్ష్యమిచ్చుచున్నదని 
తెలిపినారు. 


సుబ్బారావుగారి నిరూపణము సమంజసముగనే యున్నది. 
నాగమ్మ జిట్టగామాలపాడులో నొక పేదకాంపునకు నాగులేటి తీరమున 
లభించినట్లుగా వీరగాథలలోం జెప్పంబడినది. అతండు పెంచిన 
తండడ్రిగనే చెప్పంబడినాండు కాని, కన్నతండ్రిగా నెచ్చటను లేదు. 
ఈమె VÕID గామమునుండి వచ్చియుండుటచే నారువెల్లి 
నాయకురాలుగా౯ విలువంబడియుండును. (గామనామమే యింటి 
పేరుగా మాతిన సంఘటనలు పెక్కు గలవు. (ఒకవేళ తెలంగాణము 
లోని VÕID యీమె అత్తవారి (VHS గావచ్చును.) 


ము(ద్రితాము[ద్రతములగు వీరగాథలలోం దెలుపంబడిన 
అంశములనుబట్టి నాగమ్మను పెంచిన తండ్రి పేరు “పొట్టి నాగిరెడ్డి, 
జగ్గారెడ్డి, చౌదరి రామిరెడ్డి” యని మూండు విధములుగా నున్నది. 
ఇందు ‘చౌదరి రామిరెడ్డి” యను నామమునకే పల్నాడులో (ప్రచార 
మున్నది. ఇదియే విశ్వసింపందగినది. నాగమ్మ మేనమామ పేరు 
కూడ “మేకపోతు సింగారెడ్డి, మేకపోతుల రెడ్డి, మేకపోతుల జగ్గారెడ్డి” 
అని మూండు విధములుగా నున్నది. నాగమ్మ మేనమామ పేరుమాట 
యెట్లున్నను, ఆతని ఇంటిపేరు మాత్రము మూడింటను సమానముగా 
నున్నది. కాంబట్టి నాగమ్మ కన్నతల్లియొక్క పుట్టింటి పేరు 'మేకపోతుల 
వారు’ కావచ్చును. మేనమామ పేరు సింగారెడ్డియో, జగ్గారెడ్డియో 
కానోపును. ఈమె ఆరవెల్లివారింటి కోడలనుట మాత్రము స్పష్టముగా 
దాళపషత్రగ్రంథమునం గలదు. నాయకురాలు” ఈమె బిరుదము. ఈమె 
రెడ్లలోం బంటరెడ్డి శాఖకు జెందినదని తెలియుచున్నది. (నేండీ 
పంటరెడ్లు నెల్లూరు మండలమున విస్తారముగా నున్నారు.) 


మాచెర్ల వాసియగు డా॥ కె. బసవలింగదేవర యను రచయిత 
పల్నాటి యుద్ధ కథావృత్తమును (గహించి “వీరభూమి” యను 
బుట్టికథను రచించి 1953లో (బ్రచురించెను. ఈయన కూడ నాగమ్మ 
పెంపుడుతండ్రిపేరు రామిరెడ్డి” యనియే తెలిపిరి. ఇందు నాగమ్మ 
భర్తనుగూర్చి యిట్లు (వ్రాసిరి: “ఆమె కైదవయేడు రాంగానే మాచెర్ల 
వాసియగు నోబకళరెడ్డి కుమారుడు సింగారెడ్డికిచ్చి పెండ్లి చేసిరి” (పుట 
31). దీనికి వారికే ప్రమాణము దొరకినదో, లేక యిది వారి 
కల్పనయో తెలియరాదు. 

కారెంపూడిలో నున్న పల్నాటి వీరాచార పీఠాధిపతులు శ్రీ 
పిడుగు నరసింహంగారు నాయకురాలిని గూర్చి 27-8-1966న 
నాతో నిట్లు చెప్పిరి: “నాయకురాలు శక్తిస్వరూపిణి. జిట్టగామాల 
పాడులో రామిరెడ్డి యను రైతుండెను. అతండు నిజుపేద. అతనిది 
ఒంటెద్దు వ్వయసాయము. ఒకరోజున తన ఒంటెద్దుతో నాగులేటి 


తీరఠరమునంయగల పొలమునకుంబోయెను. చేను కంచెలలో శిశురోదనము 
వినబడెను. సంతానము లేని రామిరెడ్డి ఆ శిశువు నింటికిం దెచ్చి, 
అల్లారుముద్దుగా బెంపసాయాను. ఆ పాప దొరికినప్పటి నుండియు 
రామిరెడ్డి స్థితిపరుయడు కాసాగెను. నాగులేటి తీరమున లభించుటచే 
నామెకు 'నాగమ్మ' యని పేరు పెట్టెను. ఒక బ్రాహ్మణునియొద్ద సకల 
విద్యలు నేర్చించెను. విద్యావతియెన తరువాత నాగమ్మ 'నాగాంబి 
అయినది. ఆమెకు బండైెండవ యేట రామిరెడ్డి పెండ్లి చేసెను. 
కాని యామె పోలులోనే ముండమోసెను. (ev? అనగా బెండ్లియెన 
పదునాబివనాండు చేయు పండుగ.) ఈమె మక్కిలి ప్రజ్ఞావంతురాలు. 
తన తెలివితేటలతో దన గ్రామము చుట్టుప్రక్కల గొప్పపేరు 
సంపాదించెను. ప్రజలకు న్యాయవిచారణ చేయుచు AIDS) 
చుండెను. 


“అలుగురాజు మంత్రి దొడ్డనాయండు మెత్తనివాండు. ప్రజల 
నుండి శిస్తు సరిగా వసూలు చేయలేకపోయెడివాండు. నాగమ్మ అతని 
అసమర్థతను గుర్తించినది. “ఈ వెణ్టిబాగుల ముసలివాండా పల్నాటి 
రాజ్యమునకు మంత్రి? Sood mari)?” అని ఆలోచించినది. 
గురిజాలకు వచ్చి రాణియగు మైలమదేవి ద్వారా రాజునకు “సిఫార్సు” 
చేయించుకొన్నది. సాటి (స్త్రీ యను నభిమానముతో మైలమదేవియుం 
దన భర్తతో నాగమ్మ విషయమై గట్టిగా జెప్పి, ఆమెకు కొలువులో 
(బ్రవేశమిమ్మని కోరినది. కాని అలుంగురాజు, ఆండుది యను నిరసన 
భావముతో నాగమ్మ విషయము పట్టించుకొనలేదు. శిస్తు 
వసూలుచేయుటలో దొడ్డనాయని అసమర్థతనుగూర్చి నాగమ్మ 
అలుగురాజుతోC చెప్పినది. బ్రహ్మనాయనిపైంగూడ చాడీలు చెప్పినది. 
అలుంగురాజు నాగమ్మ ఆంతర్యమును (గహించినాండు. 
SO 0753 5 SIC బట్టము కట్టవలని నదనియు, భావిలో 
రాజకుమారులలో స్పర్థలు వచ్చినచో మలిదేవాదులకు మాచెర్ల 
భాగమును బంచి యయవలసినదనియు, (బ్రహ్మనాయనితోం జెప్పి, 
ఆతండు తనువు చాలించెను. ఇట్లు రాజ్య విభాగము నలుంగురాజే 
ముందు సూచించినాండు. దైవభక్తి పరాయణుయడగు (బ్రహ్మన్నకూడ 
తం[డ్రివలెనే పన్నులు వసూలుచేయుటలోం గారిన్యమును వహింపలేక 
పోయెను. రాజకీయదృష్టితోం జూచినచో నిది లోపమే. మంత్రిగా 
బ్రహ్మనాయనికన్న నాగమ్మయే సమర్ధురాలు. ఆమె గురిజాలకోటకు 
వచ్చుచు బోవుచు, రాణులమూలమున నలగామునిపై నొత్తిడి 
తెచ్చుచుండెను. 


“ఒకనాండు నలగాముండు వేంటకు వెళ్లెను. నాగమ్మ ఆతనికిని 
ఆతని పరివారమునకును గొప్ప విందు చేసెను. రాజు మెచ్చి, ఆమెను 
వరము కోరుకొనుమనంగా, నాగమ్మ మూడు 598 015909 
మంతట్రిత్వమును గోరెను. ఆ స్వల్పకాలములోం (బ్రజలనుండి అశేష 
ధనమును స్వీకరించి నలగామునకుం జూపెను. నలగాముండు 
నాగమ్మ సామర్ధ్యమును గుర్తించి ఆమెను వెంటనే ప్రధానమంత్రిణిగా 


వల్నాటి వీరకథాచక్రము 255 


స్వీకరించెను. అప్పటినుండియు “నాగాంబి “'నాయకురాలు’గా 
మాటిను. ఈమె విష(ప్రయోగముచే మలిదేవాదులను జంప 
యత్నించినది. (బ్రహ్మనాయండడది దివ్యదృష్టిచేం గనుగొని, వారిని 
రక్షించి, మాచెర్లను బంచుకొని, మలిదేవాదులను దీసికొని 
వెడలిపోయెను.” 

నాగమ్మ చాణక్యునివంటి (ప్రజ్ఞాశాలిని! తిమ్మరుసువంటి 
థీశాలిని! ఆచంద్రతారార్మ Ko DD గర్వింపందగిన ఆడుపడుచు!! 
నాయకురాలను విరుదము ఈమెకు అన్వర్థనామధేయము. 
రాయలసీమలో నాగమ్మపేరుతో నొక నుడికారము వ్యాప్తియందున్నది. 
మగవానివలె ధైర్యసాహసములు ప్రదర్శించు (RI రాయలసీమలో 
(ముఖ్యముగా కడప మండలమున) “పల్నాటి నాగమ్మ” అని 
వ్యాఖ్యానించుట నేంటికిని గలదు. 

(నాగమ్మ ఎంత ప్రజ్ఞాశాలినియెనను ఈమె దుర్యోధనునివలె 
మిక్కిలి ఈర్యాళువు. కర్ణుడు అర్మునునియందువలె, స్‌మె 
(బ్రహ్మనయందు TEOD. e యీర్య్యతో శకుని కపటద్యూతమువలె 
మోసముతో కోడిపందెము గెలుచుట, మలిదేవుని ఆలమందను 
పొడిపించుట, విషప్రయోగమున నలరాజును చంపుట- వంటి 
ఘోరకృత్యములెన్నియో చేసెను. వీని నెవ్వరును సమర్థింపలేరు. 
మహాభారతములోని కర్ణశకునులవలా నీవె నలగాముని 
పాపకార్యములకుC బురికొల్చెను; తప్పుత్రోవం 280350.) 


7.8. అనుగురాజు మరణము” లేక “మైలమ్మ సాగుమానము” 
(మైలమదేవి సహగమనము):- 


అనుగురాజు మరణమును (బ్రత్యేకముగా వర్ణించు వీరగాథ 
యొకటి నాకు లభించిన అలూరుపాడు తాళపత్రగ్రంథమునం గలదు. 
ఇది శ్రీనాథుని రచన. సుమారు 900 మంజరీ పాదములలో నున్నది. 
దీనికి “మైలమదేవి సహగమనము” లేక 'మైలమ్మ సాగుమానము” 
అని నామాంతరము. 

అనుగురాజు తన పుత్రులందటబకును వివాహములు చేసెను. 
అతని వీపున రాచపుండు పుట్టెను. ఎన్ని ప్రయత్నములు చేసినను 
అది తగ్గలేదు. అనుగురాజు బ్రహ్మనాయనిC బిలిచి, తన కుమారుల 
నందజను అతనికి అప్పగించెను. నలగాముని రాజుచేసి 
మంత్రిత్వమును నెజబిపుమని చెప్పి తనువు చాలించెను. మైలమదేవి 
భర్తతో సహగమనము చేసినది. గురిజాల ప్రజలు మైలమ్మను oc 
చుకొని కన్నీరు మున్నీరుగా శోకించిరి. 


ఈ కథకు మైలమ్మ సాగుమానమను పేరు జానపదులలో 
వ్యాప్తియందున్నది. క్రీడాభిరామమున “నిజ మనుశుద్ధికై నిప్పుల 
యేటిలో, నోలాడె నిచ్చోట బీలసాని” అను ప్రసక్తి (122వ పద్యము) 
మైలమదేవి సహగమనగాథకు సంబంధించినదేమో పరిశీలింపవలసి 
యున్నది. లేక 'బీలసాని కథ వేటుగా నున్నదేమో తెలియదు. 


7.9. 'రాచగావు కథి:- 

“శివనందులకోట యుద్ధము” అని దీనికి నామాంతరము. 
ఇది రెండు రాత్రుల కథ. 'రాచగావు అనగా మేకపోతు. 
బ్రహ్మనాయండు మాచెర్లలో మలిదేవాదులతో నుండి, ఆ రాజులకు 
బెండ్లిండ్లు సేయ సమకట్టి, కల్యాణపురమునకుC బోయెను. కల్యాణము 
నేలు వీరసోముని పుత్రిక సిరాదేవిని పెదమలిదేవున కిమ్మని యడిగెను. 
(బ్రహ్మనాయండు వైష్టవుండగుటచే, Fri వీరసోముండందుల 
కియ్యకొనలేదు. (బ్రహ్మన తిరిగి మాచెర్లకు వెడలిపోయెను. 


abc గల్యాణవురమున వీరసోముని తమ్ముండగం 
నందిసోముని పుత్రిక 'నాగులాదేవి'ని (ఈమె పేరు “శివనాగులదేవి” 
అనియు, నీమె వీరసోముని పుత్రిక యనియుం గొన్ని వీరగాథలలోం 
గలదు) ఆమె మేనత్తకొడుకు శివసింగు (ప్రేమించి, నందిసోముండు 
పూజించు మహంకాళి పీఠముతో సహా నాగులాదేవిని రహస్యముగా 
దన 'శివనందులకోటి (శివనండ్లకోట యని పింగళివారి ప్రతిలో 
గలదు) కు గొనిపోయెను. వీరసోముడును ఆతని సోదరులును 
శివనందుల కోటపై దండెత్తిరి. ఆ కోట చాల గొప్పది. దానిని 
నిరంతరము శక్తులు పోతురాజు కాపాడుచుందురు. వీరసోముండు 
పెక్కేండ్లు పోరాడినను ఫలితము లేకపోయెను. పోతురాజు 
బ్రాహ్మణవేషమున వచ్చి (బ్రహ్మనాయండొక్కడే ఆ కోటను గెలువ 
గలండని చెప్పెను. అప్పుడు వీరసోముండు తన పుత్రికను 
పెదమలిదేవున కిత్తుననియు, శివనందులకోటను జయించుటలోం 
దనకు సహాయము చేయవలసిన దనియు (బ్రహ్మన్నకుం గబురు 
పంపెను. 

కన్నమనీండు, గండు కన్నమనాయండు తోడురా౭గా (బ్రహ్మన్న 
తల్లి దీవెనపొంది, శివనందులకోటపై దండెత్తెను. పోతురాజు తనకు 
'తాటంతపోతు, మేటంత 289065” ఆహారముగా బెట్టినచో నా కోట 
లొంగునట్లు చేయుదునని చెప్పగా బ్రహ్మనాయం డంగీకరించెను. 
శివనందులకోట (బ్రహ్మన్నకు లొంగిపోయెను. శివసింగురాజు, 
శివనాగులదేవి విషము మింగి చనిపోయిరి. ఆ దంపతుల కొక 
మగపిల్లవాడు నొక యాడుపిల్ల కలరు. (బ్రహ్మనాయషడు ఆ 
యాడుపిల్లకు 'పిన్నయక్క అనియు, మగవానికి “లంక పోతన్న 
అనియు నామకరణము చేసి, వారిని దనతోం గొనిపోయి (ప్రేమతో 
బెంచుకొనెను.*ో ఆ కోట వీరసోముని స్వాధీనమయ్యెను. అందటును 
ఆ కోటను దోంచుకొనిరి. 


ఈ శినందులకోట యుద్ద మున యరాదవులుకూడ 
(బ్రహ్మనాయనికి సహాయము చేసిరి. అందుచే గోటదోంపులో 
39095 “ఇరుగుల గంగి, “పోతురాజు, “వీరత్రాడు అను మూ 
డు వస్తువులను (బ్రహ్మన యాదవులకిచ్చెను. ఆ మూండు 
రూపములును ఎట్జగడ్డపాటి కిం బోయెను. బ్రహ్మన్న యీ కోటలో 
లభించిన నాగారపు స్తంభమును గొనిపోయి (త్రిపురాంతకమునంC 


256 తెలుయగు వీరగాథా కవిత్వము 


బ్రతిష్టించెను. ఈ స్తంభమే యుద్దకాలమునం గారెంపూడిలోం బాతం 
తంబడినది. 'కల్లుప్రతిష్టు కథ దీనినిగూర్చియే వర్ణించును. 


(బ్రహ్మన్న పోతురాజునకు మేకపోతును బలియిచ్చినాండు. 
'తాటంత పోతు” (=తాడిచెట్టంత పోతు) నిచ్చెదనని మొదట 
నంగీకరించిన బ్రహ్మన్న, త్రాటితోయగట్టిన మేకపోతును పోతురాజునకు 
బలియిచ్చెనయట. అట్లే 'మేటంత ముద్ది అనగా 'గడ్డిమేటి వలెనుండు 
ముద్ద యని పోతురాజు నభిప్రాయము. కాని (బ్రహ్మనాయండు దానిని 
గూడ యుక్తితో దప్పించి, మామూలు నైవేద్యమునే పెట్టెనయట. ఇట్లు 
పోతురాజునకు మేకపోతును బలియిచ్చుటచే దీనికి 'రాచగావు కథి 
యని పేరు. 


7.10. రాజుల పెండ్లికథ: - 


మలిదేవరాజుల పెండ్లిండ్లను వర్ణించు కథ. శివనందులకోటను 
గెలుచుటలో సాహాయ్య మొనర్చినందులకు సంతసించి వీరసోముం 
డు తన కుమార్తె సిరాదేవిని పెదమలిదేవరాజున కిచ్చుటకు 
సమ్మతించెను. పినమలిదేవ, బాలమలిదేవులకు వీరసోముని సోదరుల 
పుత్రికల నీయ సంకల్పించిరి. మలిదేవరాజుల మువ్వురను, 
పరివారమును, బంధువులను వెంటంబెట్టుకొని, (బ్రహ్మనాయండు 
కల్యాణపురమున SAD. అట వైభవముగాం బెండ్లి జరిగెను. బెండ్లి 
సందర్భమున వీరసోముని కొలువులో నున్న ముగ్గురు గొల్లబంట్ల 
పరాక్రమమును జూచి ఆశ్చర్యపడి, (బ్రహ్మన్న మలిదేవరాజు భార్యతో 
నా గొల్లబంట్ల నరణముగాం గోరుమని చెప్పెను. వీరసోముండు కూ 
తురు కోర్కె ననుసరించి 'రాయబోయండు, రాయపడాలు, బాలగోపన్న' 
అను ముగ్గురు సోదరులగు నెజ్జగొల్లవీరులను, * గోవులను, గొజ్బిలను 
అరణముగా నిచ్చి పంపెను. 


ఇట్లు రాజులు ముగ్గురకును బెండ్లిండ్లు చేసి, తిరిగి మాచెర్లకు 
వచ్చుచు, బ్రహ్మన్న కొల్లాపురికి వెళ్లి, దత్తాత్రేయ గురువును బ్రార్థించి, 
అతనిని మాచెర్లకు వచ్చి మలిదేవునకుం బట్టాభిషేకము చేయవలసి 
నదిగా గోరును. (బ్రహ్మనాయని కోరికను మన్నించి ఆ దత్తాత్రేయ 
పీఠాధిపతి మాచెర్లకు వచ్చి, మలిదేవునకుం బట్టాభిషేకము చేయును. 
(ఇంతవబకును మాచెర్లను బాలు(డగు మలిదేవుని పక్షమున 
(బ్రహ్మనాయండే పాలించుచువచ్చెను. ఇప్పుడు మలిదేవులకు 
ముగ్గురకును బెండ్లిండ్లు చేసి, అందు పెదమలిదేవుని మాచెర్ల 
రాజ్యమునకు era IDC జేసెను.) ఈ సందర్భముననే కంచెర్ల 
నేలు ao õed మాచెర్లకు వచ్చి, పెద్దన్న బాదరాజును 
శోభనమునకై తన నగరికిం గొంపోవును. 

వీరభ[ద్రకవి కావ్యమున మొట్టమొదట పెద్దన్న పెండ్లికథ 
వర్ణితమైనది. ఇది అనుగురాజు పాలమాచాపురిలో నుండగనే 
జరిగినట్లు కలదు. కాని నాకు గారెంపూడిలో లభించిన తాళపత్ర 
ప్రతిలో (ఇది శ్రీనాథకృతము) పెద్దన్నపెండ్లి అనుగురాజు గురిజాలను 


బాలించుచుండగా జరిగినట్లు కలదు. (అనుగురాజు మరణము” 
అను కథలోంగూడ నిల్లే యున్నది.) పెద్దన్న వెలమయని తెలియుట, 
పెద్దన్న గుట్టిము కంచెర్లను పాడుచేయుట, అతడు తన షడ్డకులను 
మామను సంహరించుట, మున్నగు కథాభాగములు మాత్రము, 
(బ్రహ్మనాదులు మాచెర్లకు వచ్చి, మలిదేవులకుC బెండ్లి చేసిన తర్వాత 
జరిగినట్లుగా వర్ణింపబడినది. కాని యీ కథ యంతయు 207 
వీరకథాచక్రమున మొదట నుండుటయే సమంజసమని తోంచుచున్నది. 
ఏలన, ఈ పెద్దన్న వీరులందణిలోను add. అనుంగురాజు 
తనకు సంతానము లేని దినములలోనే యితనిని బెంచుకొనెను. కాం 
బట్టి యీతని వృత్తాంతము పాలమాచాపురిలోనే జరిగినదనుట 
యుక్తము. (లేదా గురిజాలలో నలగామాదులు పుట్టుటకు ముందు 
జరిగియుండవచ్చును. ) అనుగురాజు గురిజాలను జేరిన తరువాత 
నలగామాదులు జన్మించిరి. ఈ బాలుర పెండ్లిండ్లును పెద్దన్నపెంగ్లియు 
SRO జరిగినవనుట యుక్తము కాదు. 


7.11. బాలుని పుటక:- 


మాచెర్లలో, బ్రహ్మనాయని తల్లియగు శీలమ్మతో నైదుగురు 
Soli దమ సంతాన వాంఛను దెలిపిరి. ఆమె వారిని 
చెన్నకేశవుని పూజింపవలసినదిగా నాజ్ఞాపించినది. (బ్రహ్మన్న భార్య 
ఐతాంబ తోడికోడం[డ్రతోయ గలసి SI బూజించెను. చెన్నుడు 
ఆమె కొక గజనిమ్మవండు నిచ్చెను. దానిని తోడికోడం[డ్రు 
స్వీకరింపలేదు. అందుచే నామె యా ఫలము నేడు ముక్కలుగా 
గోసి, తానొకటి తీసికొని, తక్కినవి తన సఖియలగు బ్రాహ్మణాది 
వివిధ వర్ణముల స్రీలకిచ్చెను. ఐతాంబకు బాలచంద్రుండును, తక్కిన 
స్రీలకు “అనపోతు (బ్రాహ్మణుడు), దోర్నీడు (వెలమ), కమ్మర కాచన, 
కుమ్మరి పట్టి (పేరులేదు), చాకలి చందు, మంగలి మాధవు (మల్లు- 
అని కొన్ని ప్రతులు), కంసాలి చందు”- అను నేడ్గురు బాలురును 
జన్మించిరి. వీరిలో అనపోతు nõid, బాలచంద్రాదులీతని 
తరువాత పుట్టినారు. (గజనిమ్మపండు ముక్కను మొదట బ్రాహ్మణ 
స్తీ తినినది. తరువాత తక్కినవారు భుజించిరి. వారికి బుత్రోదయము 
కూడ నదే వరుసక్రమమున జరిగినది.) 


అకృపిన్నక్క బ్రహ్మనాయనికిC బుత్రోత్సవమును నివేదించెను. 
(బ్రహ్మనాయండు జ్యోతిషులను రప్పించి, కుమారుని లగ్నఫలంబును 
గూర్చి ప్రశ్నించెను. నాగమ్మ పంపిన మాయాబ్రాహ్మణుC డొకండు, 
బాలుండు దుష్టనక్షత్రమున జన్మించెననియు, నాతనివలన దేశమున 
కరిష్టము వాటిల్లంగలదనియుం జెప్పెను. బ్రహ్మనాయండు కన్నమనీని 
బిలిచి, బాలుని నొక పెట్టెలోంబెట్టి సముద్రమున బాజవైచి 
రమ్మనెను. కన్నమనీండు రాత్రివేళ నా పెట్టె నెత్తుకొని సముద్రమునకు 
బోవుచుండెను. మార్గమధ్యమునంC బెట్టె తెబిచి చూచెను. బాలుడు 
ధగద్ధగాయమానముగా వెలింగిపోవుచుండెను. ఇంతలోం బేర్నీండు, 


వల్నాటి వీరకథాచక్రము 257 


చందవోలులోనున్న పాపసానియను వేశ్యదగ్గజికుంబోయి మాచెర్లకు 
తిరిగివచ్చుచు,” నరసింగపాడు దగ్గి (గుళ్లపాడు- నగరికల్లు మధ్య) 
కన్నమనీని జూచెను. ఆ చీకటిలో నొకరినొకరు గుర్తింపలేక పోరాడిరి. 
కొంతసేపటికి గుర్తెటింగి పోరు చాలించిరి. విసయమును గ్రహించి 
పేర్నీండు బాలుని రక్షింపందలంచి, తీసికొనిపోయి, రహస్యముగా 
భార్య గౌరమ్మకిచ్చి పెంచుమనెను. సంతానములేని గౌరమ్మ 
స్తన్యమునకై చెన్చుని ప్రార్థించినది. ఆమె బాలునితోపాటు బ్రాహ్మణ 
అనపోతు మున్నగు సంగడీలను గూడం బెంచినది. ఏడ్గురు బాలురును 
గలసిమెలసి యుండెడివారు. 


ఒకనాండు (బ్రహ్మనాయండు కొలువుదీతి యుండగా నాతని 
బావమబందియగు గండు కన్నమనీడు శీలమువారింటం బిల్లవాం 
డున్నచోం దనపిల్లనిచ్చి యుండెడివాయడను గదా యని నిర్వేదమును 
వెలిబుచ్చెను. అది చూచి పేర్నీ(డు బాలుని సభకు రప్పించినాండు. 
(బ్రహ్మనాయండు బాలుని గుర్తించి దేశారిష్టమునకై పుట్టినవాయడగుటచే, 
శూలారోహణమున ఆ బాలుని జంపుండని యాజ్ఞాపించెను. ఇట్టి 
శిక్ష విధింపంబడిన బాలుని జూచి ప్రజలు మిక్కిలి దుఃఖించిరి. బాలుని 
భూలమున వేయయంగా నది విణిగి ముక్కలు 99870 330. 
(బ్రహ్మనాయండు బాలుని అవతారపురుషునిగా నెటింగి 08030. 
బాలుడు కుమారస్వామియంశతో జన్మించిన మహాశూరుండు. 


గండు కన్నమనీ(డు తన కుమార్తె మాంచాల నీయ 
సంకల్పించెను. (బ్రహ్మన్న కన్నమకుం గోరినంత ధనమును 
కన్యాశుల్మముగా నిచ్చెను. బాలునకు మాంచాలకు మహావైభవముగా 
DORO. 


7.12. కోడిపోరు:- 

పల్నాటి వీరకథాచక్రమున నీ SENDS “బాలునికథి 
అను రెండును మిక్కిలి ÕSIS ఉత్తమ వీరగాథలే కాక, 
కథాచక్రమునకు మూలస్తంభములైన వీరగాథలు. కండపట్టుగల 
వీరగాథలును నివియే యనవచ్చును. పల్నాటి యుద్ధమునకు 
ముఖ్యకారణ మీ కోడిపందెమే. ఇది ఒక్క కథకాదు. దీనిలో నాలుగు 
భాగములున్నవి. దీనిని నాలుగుకథల సమాహారముగాం జెప్పవచ్చును. 
(బాలునికథలో గూడ నాలుగు భాగములు స్పష్టమగుచుండును). 
1) కోడిపోరు ఒప్పందము, 2) VÕRO చిట్టిమల్లుండు కథ, 3) 
బాలగోపన్న కోడిపందెము, 4) కన్నమనేని యుద్ధము. కోడి పూర్వజన్మ 
వృత్తాంతమును దెల్పు కథ యొకటి (ప్రత్యేకముగా నున్నది. దానిని 
గూడ వీనికి జేర్చుకొన్నదో నైదు కథలగును. ఇట్లొక పెద్ద వీరగాథలోం 
(ES కథలా యనిపించు నంతర్గాథలను జానపదులు కాండలు” 
అందురు. 


7.12.1. కోడిపోరు ఒప్పందము: - 
ఇది రెండు మూడు విధములుగా నున్నది. శ్రీనాథుని 
రచనలో, (బ్రహ్మనాయండు మలిదేవాదుల పెండ్లిండ్లు చేసి, కానుకలు 


తీసికొని, నలగామాదులను జూచుటకై గురిజాలకు వచ్చినప్పుడు, 
నాగమ్మ యతనిని కవ్వించి పందెమున కొప్పించినట్లుగా నున్నది. 
SES జానపద రచనలో, నీ యొప్పందము భిన్నముగా నున్నది. 
నాగమ్మ మాచెర్లను దోచుటకై దొంగలను బంపంగా, కన్నమనీండు 
ఆ దొంగలను దటీమికొనుచు గురిజాలకు వచ్చును. అట 
నాయకురాలిచే౭ గవ్వింపంబడి కన్నమనీండే కోడిపందెము నొప్పుకొని 
మాచెర్లకు దిరిగివచ్చును. (ఈ కథ నాకు అల్లూరుపాడులో లభించిన 
తాళపత్ర (గంథమునం గలదు). వీరభద్రకవి పద్యకావ్యమునంగూడం 
గొంతవబకుం పై జానపద కథవలెనే యున్నను, చివర భిన్నముగా 
నున్నది. SID దొంగలను దణిమికొనుచు గురిజాలకురాC 
గా, నతనిని వెదకికొనుచు బ్రహ్మనకూడ గురిజాలకు వచ్చును. 
అప్పుడు నాగమ్మ (శ్రీనాథుని కథలోవలెనే) 027 9 KI 
పందెమున కొప్పించును. పద్యకావ్యములో నున్న యీ కథ శ్రీనాథుని 
రచనకును, జానపద రచనకును సమన్వయము సాధించినట్లుగా 
నున్నది. 


7.12.1.1. శ్రీనాథుని రచనః:- 

(బ్రహ్మనాండు మలిదేవుని పెండ్లి పట్టాభిషేకములు 
పూర్తిచేసికొని, మలిదేవుని యాజ్ఞంబొంది, కానుకలు గైకొని, పల్లకీలో 
గురిజాలకు వచ్చును. నలగామాదు లతనిని (బ్రేమతో గారవింతురు. 
నాగమ్మ, (బ్రహ్మనాయని జంపుటకై విషాన్నమును బెట్టును. అవతార 
sõnes (బ్రహ్మన్న దానిని జీర్ణించుకొనును. నాగమ్మ, 
బ్రహ్మనాయని విడిది Ke, పిచ్చుకల పందెము, TERE పందెము 
వేయించి నాయని గవ్వాంపంజూచును. కాని నాయండు చలింపలేదు. 
వెలమలకుC గోడిపందెమన్న నెక్కువ యిష్టమని (గ్రహించి, 
కోడిపందెమును వేయును. ఓడి పాటతిపోవుచున్న పుంజును జూపి 
నాగమ్మ, అది (బ్రహ్మనాయని పుంజని పరిహసించును. నాయండు 
మనుసులో జెన్నుని దలంచుకొనంగా, SA పాలిపోయెడి యా 
పుంజు వెనుదిరిగి నాగమ్మ పుంజును జంపును. ఇరువురకును 
పౌరుషములు హెచ్చి, రాజ్యముల నొడ్డి, కోడిపోరు జరుపుట 
కొప్పుకొందురు. రెంటాల పాలవాయి వీరబయళ్లలోం గోడిపందె 
మాడుటకు (బ్రహ్మన అంగీకరించెను. కోడిపందెమున (బ్రహ్మన 
ఓడిపోయినచో నేలేశ్వరము రేవునం గృష్ణనుదాటి, మండాదికి నేడేండ్లు 
వలస పోవలెను. ఇట్లు కోడిపందెము నొప్పుకొని (బ్రహ్మనాయండు 
మాచెర్త్లకు వచ్చెను. 

మలిదేవుని సభలోని రాజులు ఆడుదానితోం గోడిపందెమొప్పి 
నందులకు నాయని గర్జించిరి. (బ్రహ్మన్న గురిజాలలో జరిగిన 
విషయమంతయు వివరించెను. మలిదేవుని పక్షమువారుం 
పందెమునకుం దగిన కోడిపుంజును సంపాదింప యత్సించిరి. కాని 
నాగమ్మ భూలోకములోని కోళ్లన్నియును తనవేయని చాటించెను. 


258 తెలుయగు వీరగాథా కవిత్వము 


(బ్రహ్మన్నకుం గోడి యెచ్చటను దొరకునట్లు లేదు. అప్పుడు మలిదేవుని 
సభలోని రాజులు భయపడి, మధుమక్షికములవలన గజరాజు 
పట్టణమునకు జేటువచ్చినట్లుగా, నీ కోడిపందెమువలన మాచెర్లకు 
మోసము వచ్చునని ఒక ఉపకథను జెప్పిరి. 

JENS యొకండు తేనెనమ్ముకొనుచు గజరాజుపట్టణమునకు 
వచ్చెను. అచ్చట పోలిసెట్టి యను వైశ్యుండు తేనెంజూపుమని కోరగా, 
నా యెటుక తేనెకుండపై మూంతం దీసి, అందు జచ్చిపడియున్న 
or జేతితోయ దీసి గోడపైకి విసరెను. గోడపైంబడ్డ యా 
మక్తికమును వెంటనే యొక బల్లి (HND. ఆ బల్లి నొక యెలుక 
చంపెను. ఆ యెలుకను పోలిసెట్టి పెంపుడు పిల్లి చంపెను. ఆ పిల్లిని 
DEEDS) కుక్క చంపెను. తన పిల్లిని చంపినదన్న కోపముతో 
సెట్టి e 90) జంపెను. తన కుక్కను జంపినాండన్న రోషముతో 
నెజుక యా సెట్టిని జంపెను. తమతండ్రిని జంపినాండని యా సెట్టి 
పుత్రులు మేనల్లుండ్రు కలిసి యా యెబుకవానిని హతమార్చిరి. 
మటునాండు ఆ యెటుకవాని భార్య భర్తను వెదకికొనుచు వచ్చి, 
విషయమును (గహించి, దాని పట్టణమునేల రాజునకు విన్నవింపం 
గా నతండనాదరించి, ఆమెను మెడపట్టి గెంటించెను. ఆ యెబుకత 
తనవారినందజను రప్పించి, యా గజరాజుపట్టణమును కొల్లగొట్టించి, 
కసి తీర్చుకొనెను. (సరిగా నీ కథ యెట్లు జరిగినదో పల్నాటికథయు 
నట్లే జరిగినదని చెప్పవచ్చును. కోడిపోరు కడం (బ్రారంభమైన 
స్వల్పకలవాము యుధ్ధముగాం బరిణమించి, ఆ యుద్ధము 
కారెంపూడిలో 55505530, బాలచం[ద్రాది మహావీరులను 
బలిగొన్నది. కవి దీనిని దృష్టియందుచుకొనియే పై యుపాఖ్యానమును 
గల్పించెనని నా యభిప్రాయము. ) 

ఈ యుపకథను విని, (బ్రహ్మనాయయడు భయపడవలదని 
రాజుల నూబడించి, కంచెర్లకుంబోయిన బాదరాజు తప్పక కోడి 
వృత్తాంతమును దెలిసికొని వచ్చునని చెప్పెను. 


7.12.1.2. జానపద రచనః:- 


దొంగలను SBD గురిజాలకుC బోయిన కన్నమనీం 
డు, నాగమ్మ Ke కోడిపందెము నొప్పుకొని, తిరిగి మాచెర్లకు వచ్చి 
(బ్రమ్మనాయనితోం జెప్పును. ఇందు నాగమ్మ, కన్నమనీనిం 
గవ్వించుటకై రాముడు లక్ష్మణుడు అను రెండు కోడిపుంజులను 
బోరించినదనియు, రాము(డను కోడి పాతిపోవుచుండంగా నాగమ్మ 
“వాడుగో నాయండు వెళ్లి వెళ్లై నన్నది” అనియు గలదు. అప్పుడు 
కన్నమ యా కోడికెదురుగాంబోయి తన పండైెండు మూరల ROSSI 
కోడికడ్డముగాంబెట్టి “వెళ్లితే కోడి! మా తండ్రి (బ్రహ్మనాయని 
పాదంబులాని VÄE, నా వెళ్లెడి కోడి తిరిగి లక్షుమన్న యనెడి 
కోడిని గూలందన్నెనని యున్నది. 


7.12.1.3. వీరభద్రకవి 555:- 


ఇందు 'రాచగావుకథి, 'మలిదేవుని పెండ్లి” విడువంబడినవి. 
బాలుని పుట్టుక, బాలుని వివాహము చెప్పి తరువాత కోడిపోరు 
ఒప్పందము తెలుపంబడినది. 


మాచెర్లలో బాలునకు వివాహము చేసి, బ్రాహ్మణులకు విరివిగా 
సంభావనలిచ్చి, (బ్రహ్మనాయండు సుఖముగానుండెను. అప్పుడు 
నాగమ్మ మాచెర్ల పురవృత్తాంతమును దెలిసికొనుటకై Doc” అను 
వేగులవానిని బంపెను. ఆ వేగులవానిని బ్రహ్మన పట్టుకొని, 
యుల్లసమాడి విడిచి పుచ్చెను. ఎల్లండు గురిజాలకు వచ్చి, నాగమ్మతో 
మాచెర్ల పురవైభవంబును వర్ణించి చెప్పెను. నాయకురాలికి ద్వేషము 
పెచ్చుపెరిగి, మాచెర్లను దోచిరండని కొందబు దొంగలను బంపెను. 

నాయకురాలు పంపిన దొంగలను కన్నమనీండు పట్టుకొని, 
వారిని గురిజాల యూరిబయట దొడ్డిని దోలెను. కన్నమజాడను 
దెలిసికొనుటకై (బ్రహ్మనాయండు గురిజాలకు వచ్చెను. నాయకురాలు 
(బ్రహ్మనాయనికి విషాన్నము పెట్టినది, కాని ఫలితము లేకపోయెను. 
నాయండు నలసింగరాజునకు దొంగల నప్పగించెను. (వీరభద్రకవి 
నలగామునిం గాక నరసింగరాజునే గురిజాలకుం (బ్రభువుగాం 
జిత్రించుట శోచనీయము.) కోడిపందెమున నాయకురాలు 
(బ్రహ్మనాయని కవ్వించినది. పందెము నొప్పుకొని (బ్రహ్మనాయండు 
మాచెర్త కేతెంచెను. 


7.12.2. 'అర్థనాల చిట్టిమల్లండు కథ' లేక 'రావీరపడాలు కోడినితెచ్చే 
కాండి:- 

నాగమ్మ భూలోకములోని NIC దనవని చాటింపం 
గా, బ్రహ్మనాయండు మున్నగువారు కోడిని తెచ్చుకొనుటకు మిక్కిలి 
ప్రయాసపడుచుండిరి. ఇంతలో గంచెర్తనుండి పెద్దన్న బాదరాజు 
వచ్చినాడు. (అనుగురాజు గురిజాలనేలుచుండంగా పెద్దన్న పెండ్లి 
జరిగినదనియు, మలిదేవాదులు మాచెర్లలో నుండగా గంచెర్త 
విధ్వంసము జరిగినదనియు శ్రీనాథుని రచనలో గలదు. ఇందు 
కోడిపోరు ఒప్పందము జరిగిన తరువాత పెద్దన్న కంచెర్లను జయించి 
వచ్చుచు గోడివృత్తాంతము నరసినట్లున్నది. కాని, పెద్దన్నపెండ్ల, 
అతండు కంచెర్లను జయించుట అను రెండు విషయములును స్త్‌ 
కథాచక్రమున మొట్టమొదటనే జరిగినవని చెప్పు వీరగాథలున్నవి. 
అనంగా అనుగురాజు పాలమాచాపురిలో నుండగా జరిగినవనుట. 
అప్పుడు పెద్దన్న కోడివృత్తాంతమును తన ప్రాచీనానుభవముగాం 
జెప్పును. పింగళివారి ప్రతిలో నిట్లే యున్నది.) 

కంచెర్లను జయించి వచ్చుచుండగాం బానుగల్లు పట్టణమునం 
దనకు గలిగిన యనుభవముతోం బెద్దన్న కోడివృత్తాంతమును 
BO. పానుగల్లులో శనైశ్చరు(డను చట్టుబండ క్రింద võro 
చిట్టిమల్లం డను కోడి కలదనియు, నది దైవాంశచే 479095 


వల్నాటి వీరకథాచక్రము 259 


కోడి యనియు జెప్పెను. బ్రహ్మనాయండు అన్నగారి పల్ములు విని, 
vase (రాయవీరపడాలు- సిరాదేవికి నరణముగా వచ్చిన 
గొల్లబంటు) అను వీరుని బంపెను. värd పానుగల్లు పట్టణము 
నకుంబోయి, అటనున్న OI జయించి, VÕRO చిట్టిమల్లుని 
దీసికొని పరుగు పరుగున మాచెర్లకు వచ్చుచుండంగా, మార్గమధ్యమున 
చోరులడ్డగించిరి. రావీరుడు ఆ దొంగల నెదిరించి దూలాల పోతిరెడ్డి 
మున్నగువారిని జంపి, కోడిని సురక్షితముగా మాచెర్లకుC జేర్చెను. 


7.12.8. కోడి పూజర్వజన్మ వృత్తాంతము: - 


ఈ కోడి పూర్మజన్మ వృత్తాంతము “పెద్దన్న పెండ్లరాయబారము” 
కథలో వచ్చును. వీరభద్రకవి యీ కథను గావ్య ప్రారంభమందే 
చెప్పినాడు. కారెంపూడి తాళపత్రప్రతిలో నిది మలిదేవునిపెండ్లి 
తరువాత వచ్చినది. కాని నాకు లభించిన ఆల్తూరుపాడు 
తాళపత్రప్రతిలో కోడిపూర్వజన్మకథ, పెద్దన్న పెండ్లిరాయబారములో 
భాగముగాం గాక, కోడిపోరునకు ముందు ప్రత్వేకముగాం జెప్పబడినది. 


7.12.3.1. వీరభద్రకవి రచనః:- 

పూర్వకాలమున ఫలదుండను మహర్షి ముగ్గురు దస్యులను 
కోడి(గుడ్లుగా బుట్టుడని శపించెను. వారొక వనములో నవురుదుంప 
క్రింద మూండు కోడిగ్రుడ్లుగా జన్మించిరి. వాని నొక చెంచులటేండు 
తనయింటికిC దీసికొనిపోయి భద్రపబచెను. అందులో నొక (గుడ్డు 
క్రుళ్లిపోయి మజుజన్మమున బాలగోపన్నగా జన్మించెను. ఇంకొక 
(గుడ్డు, పెట్టగా మాతి, వెంటనే చనిపోయి పేరాదేవిగాం బుట్టెను. 
మిగిలిన గ్రుడ్డు పుంజుగాం బెరిగి పెద్దదయ్యెను. అదియే అర్థనాల 
చిట్టిమల్లండు. ఒకనాడు వనమున acer వచ్చిన 
అటబువదియార్లురు పానుగంటి రాజపుత్రులకుం జెంచులటేండు 
ఆతిథ్యమిచ్చెను. చిట్టి మల్లండు ఆ రాజుపుత్రుల వేంటడేగలను జంపి, 
వారి మరణమునకు గారణమయ్యెను. es 13080 భార్యలు 
సహగమనము చేసిరి. దీనికంతటికిని గారణమగు చిట్టిమల్లునకు 
భయపడి చెంచులటేండు ఆ కోడిపుంజు నొక యినుపపెట్టెలో బెట్టి 
పానుగంటి కోటబయట భూస్థాపితము చేసెను. పెద్దన్నబాదరాజు 
కంచెర్లనుండి వచ్చుచు బానుగంటి సమీపమున వి(శ్రమించెను. అతని 
(e 'కాటుబొల్లండు” నేలపై కాలితో దువ్వంగాం జిట్టి మల్లండు 
బయటకు వచ్చెను. 


7.12.3.2. జానపద రచన: - 


నాకు లభించిన ఆలూరుపాడు రెండవ ప్రతిలో కోడిపూర్వజన్మ 
వేటుగానున్చది. అహల్యను పెండ్లాడుటలో ఇంద్రుడు గౌతముడు 
పోటీపడుదురు. గౌతముడు కామధేనువు సహాయముతో దేవతలు 
చెప్పిన పారిజాత పుష్పము నిం(ద్రునికన్న ముందుగాందెచ్చి, అహల్యను 


వివాహమాడును. ఇంధ్రుడు పగబట్టి, యెట్లయినను అహల్యను 
పొందవలెనని, సూర్యుడు, శుక్రుండు, బృహస్పతి- ఈ ముగ్గురును 
తోడురాంగా, గౌతముని యాశ్రమమునకు వచ్చును. ఇంద్రుడు 
నెమలికూంయత కూసి గౌతముని మోసగించి, అహల్యను పొందెను. 
అహల్యను ఇంద్రుడు కలిసికొనంయగా వాలి, సూర్యుండు కలిసికొనం 
గా సుగ్రీవుడు పుట్టిరంట. గౌతముండు వారి మోసమును గ్రహించి, 
శపించెను. ఆ శపించుటలో బృహస్పతిని అడవి కోడిగాం బుట్టుమనెను. 
అతండే võro చిట్టి మల్లండు. జ 


7.12.4. బాలగోపన్న కోడిపందెము కథ లేక పాలవాయి 
కోడిపందెము కథ: - 

ఈ కోడిపందెము గురిజాలకును మాచెర్లకును మధ్యగల 
“పాలవాయి, 'రెంటాలి యను (గామములకు దగ్గజినున్న 
వీరబయళ్లలో జరుగుటచే దీనిని “పాలవాయి కోడిపందెము కథి 
అనియు బిలుచుట కలదు. పింగళివారిప్రతిలో నీ కోడిపందెము 
గురిజాలలో జరిగినట్లుగా నున్నది. ఇది తప్పు. నాకు లభించిన 
శ్రీనాథకృతమగు తాళపత్రగ్రంథమున నాగమ్మ, (బ్రహ్మనాయనితో 
నిట్లనును: - 


“పాల్వాయి రెంటాల వర వీరబైళ్ల 
కోడిగుట్టల కాడ గొబ్బున నాడ 

వోడ గెల్పులు రెందు వనరుగా మనకు 
కనిపించు నప్పుడు ఘనముగా మనకు” * 


నాగమ్మ దగ్గ గోడిపందెము SPEED (బ్రహ్మనాయండు 
మాచెర్లకుC దిరిగి వచ్చి మలిదేవాదులతో నిట్లనును: - 


“పాల్వాయి రెంటాల పాలబయలు బౌట 
కోడిగుట్టల కాడ గొబ్బున నాడ 
అచ్చట వందెంబు అతివ నా చేత 
వవ్పించుకున్నది వామాక్షి నాతో” * 


నేండు, పల్నాడులో పాలవాయి రైల్వేస్టేషను గేటు” õe 
నున్న రెండు పెద్దజాళ్లగుట్టల కడం గోడిపందెము జరిగినదని ప్రజలు 
అనుగశ్రుతముగా। జెప్పుచున్నారు. ఆ నాంటి కోడిపందెమునకు వచ్చిన 
అసంఖ్యాక జనసందోహము కూర్చొనుటకు ఉపయోగించిన గుండ్రని 
eg ఆ గుట్టలని జన[్రుతి. పందెము గురిజాలలో జరిగినదనుట 
అవిచారితము. 


end పందెమనంగా నర్భనాల చిట్టిమల్లునిం దన 
దగ్గబికుం బంపుమని శీలమ్మ బ్రహ్మనాయనిం గోరినది. బ్రహ్మన యా 
పుంజును దల్లికడకుం బంపెను. ఆమె కోడి నలంకరించి మెడలో 
ముత్యాలహారము వేసి, తన కుమారునకు విజయమును జేకూర్చుమని 
ప్రార్థించినది. మటునాండు (9555 కన్నమదాసుతోం గలసి 


260 తెలుయగు వీరగాథా కవిత్వము 


కోడిపందెమునకు బయలుదేరుచుండెను. ఆ వార్త విని 'గొట్టిపాళ్లిలో 
నున్న “బాలగోపన్న' కూడ బయలుదేరెను. (పింగళివారి ప్రతిలో “చెవుల 
గోపన్న యని యున్నది. 'చెవులి యనునది యింటిపేరు కాం 
బోలును.) (బ్రహ్మన రావలదని యెంత వారించినను నతండాగలేదు. 
చివరకు (బ్రహ్మన్న సమ్మతించి, చిట్టిమల్లుని గోపన్నచేతి కిచ్చెను. 
మాడుగుల గ్రామమున రెడ్డి బ్రహ్మనాయనికి విందు చేసెను. 
(బ్రహ్మనాయండు గోపన్నకు వైష్టవమిచ్చి గోపాల దాసి యని పేరు 
పెట్టెను. ఆనాంటికి OS నాగి, మరునాండు, “పాలవాయి రెంటాల 
వీరబయళ్ల'కుC జేరిరి. 


కోడిపందెములో మొదటి పందెమున (బ్రహ్మనాయండు 
గెలిచెను. నాగమ్మ మాజుపందెమున కొప్పించినది. ఆ రోజునకు 
బందెమాయెను. నాంటిరాత్రి నాగమ్మ (బ్రహ్మనాయనికి విషాన్నము 
బెట్టెను. కాని ఫలితము లేకపోయినది. గంగవరమునకుం గబురు 
పెట్టి కట్టుబోతులను రప్పించినది. పందెము జరుగు స్థలములో 
బ్రహ్మనాయండు కూర్చుండుచోట తమగము త్రవ్వి, కీలు నేర్చాటు 
చేసియుంచినది. మటునాంటి పందెములో మాచెర్లకోడికిC 
గట్టుకట్టించి ఓడించినది. అట జరిగిన కలహములో బాలగోపన్న 
మరణించెను. 

మాచెర్లరాజుల పుంజుపేరు võrd చిట్టిమల్లండు? కాం 
గా, గురిజాలరాజుల పుంజుసేరు 'నల్లమల్లండు”. కోడిపందె 
మంతయు గోడిని వదలు పందెగానిపై నాధారపడియుండును. 
మాచెర్లపుంజును బాలగోపన్నయు, గురిజాలపుంజును మువ్వల భీము 
డును పందెమునకు వదలినట్లుగా వీరభద్రకవి 'వీరభాగవతము'నం 
గలదు. గురిజాల పుంజును చింతపల్లిరెడ్డి వదలినట్లుగా పింగళివారి 
ప్రతిలోయగలదు. ఇది సమంజసముగాదు. చింతపల్లిరెడ్డి నలగాముని 
మంత్రులలో నొక ప్రధానవ్యక్తి. ఇతడు పందెగాడు కాడు. పల్పాటిలో 
జనవ్యవహారమునంగూడ మువ్వల భీముని పేరే వినంబడుచున్నది. 


3089978 ప్రతిలో (అనంగా మల్లయ్య రచనలో) 
చిట్టిమల్లునిపై నాగమ్మ మంత్రాక్షలు చల్లి చంపించినదని యున్నది. 
వీరభాగవతములోను, తక్కిన వీరగాథలలోను, జనవ్యవహారమునను, 
నాగమ్మ గురిజాలకు దగ్గజిలోనున్న గంగవరముి (898 నేంటికిని 
“కట్టుబోతుల గంగారంి అనియే పేరు) అను (గామమునుండి, 
కట్టబోతులను రావించి, వారిచే జిట్టిమల్లని కన్ను పోంగొట్టించెనని 
యున్నది. 

మల్లయ్య రచనలో, నలగాముని లెంకలపై విజృంభించిన 
చెవుల గోపన్నను ఆరె SKS చంపినట్టుగా గలదు. వీరభాగవతమున 
బాలగోపన్న తన కోడి ఓడిపోయెనన్న విరాగముతోం దన్ను జంపుమని 
మువ్వల భీముని గోరినట్లున్నది. నాకు లభించిన తాళపత్ర 
(గంథములో బాలగోపన్న NEC దన్ను జంపుమని “ఆరెవారి 


RT అనువానిని గోరినట్లున్నది. బ్రహ్మనాయండా జోగిరౌతును 
బట్టుకొని నీవేల గోపన్నను జంపితిివని యడుగగా నతండిట్లనెను: 
గోవన్న తన్ను జంవుమని SAT గోరంగా నతండు 
సంకోచించినాయడంట. 


“నేను వెనుకముందాడితిని 

నీకు బయమేమి వెరుపేమి వెయ్యమని వలికె 
అందుకని బాణము అటు వేసినాను 

కాబట్టి గోపన్న వరగినా డనెను 

నీవు ఎదిరించి విద్ధము శాయలేదా యనెను 
వెయ్యమంటే 239 నేను 

ఎదిరించి విద్ధము శాయలేదనెను” 7 


వీరభాగవతమున చనిపోయిన గోపన్నను (బ్రహ్మనాయండు 
తిరిగి బ్రతికించినట్లుగాం గలదు. మల్లయ్య రచనలో, గోపన్నను 
జంపిన ఆరె జోగనను కన్నమనీండు సంహరించినట్లుగా DIA. 
నాకు లభించిన తాళపత్రప్రతిలో ఆరెవారి జోగిరౌతును బ్రహ్మనాయం 
డు పై విధముగాం బ్రశ్నించి విడిచిపుచ్చినట్లున్నది. ఇందు కన్నమనేని 
యుద్ధము లేదు. మదరాసు ప్రభుత్వ ప్రాచ్య లిభఖితపుస్తక భాండాగారము 
లోని ప్రతులలో 'కన్నమనేని యుద్ధము- గోపు సంస్నారము” అనునది 
ప్రత్యేకకథగా నున్నది. బాలగోపన్న కోడిపందెమును “గోపుయుద్ధ్ద' 
మనియు౯ బిలుచుట కలదు. 


7.12.5. 'కన్నమనేని యుద్ధము- గోపు సంస్మారము”: - 

కొన్ని ప్రతులలో 'కన్నమనేని యుద్ధము’ అని మాత్రమే కలదు. 
అంతమున నిది శ్రీనాథుని రచనగా ODRA. కాని రచనావిధానమును 
బట్టి ఇది మల్లయ్య రచన కావచ్చునని రామరాజుగారు 
భావించుచున్నారు. 


కోడిపందెమున నోడిపోయిన (బ్రహ్మనాయండు కన్నమతోం 
గలసి మాచెర్లమార్గమునం బోవుచుండెను. బాలగోపన్న కూలిన సంగతి 
(బ్రహ్మన్నకుం దెలియదు. బాలగోపన్నను గూల్చిన ఆరె జోగన 
అంతటితో నాగక, సైన్యమును వెంటంబెట్టుకొని బ్రహ్మనాయని 
వెన్నంటెను. ఆ కలకలమును జూచి (బ్రహ్మన్నయుC గన్నమనీండును 
వెనుదిరిగి చూచిరి. వెంటనే కన్నమ విజృంభించి, ఆరె జోగన్నను 
జంపి, శత్రు సైన్యమును గురిజాలవటబికును దతీమెను. [బ్రహ్మనాయC 
డు ప్రాణావశిష్టుండైన బాలగోపన్నకుం దులసితీర్థమిచ్చి స్వర్ణమున 
కంపెను. గోపుశవమును పాలకిలో rase దెచ్చెను. గోపన్న 
తల్లి 'దారసాని” మిక్కిలి దుఃఖించెను. నాకు లభించిన యొక కథలో 
(కారెంపూడి తాళపత్రప్రతి) బాలగోపన్న (గోపు) భార్య 'గోపితులసి” 
యని యున్నది. ఆమె భర్తతో సహగమనము చేసినట్లుగా వర్ణితమైనది. 


వల్నాటి బీరకథాచక్రము 261 


7.13.'మండాది వలస కథి లేక “వలస కథి లేక 'మండాది 

వలసలు”: - 

పాలవాయి కోడిపందెమున నోడిపోయిన (బ్రహ్మనాయండు, 
మాచెర్లను వీడి, మలిదేవరాజాదులతోను, అంతఃపురగ్తీలతోను, 
వీరనాయకులతోను, కృష్ణానదీ తీఠమునంగల యేలేశ్వరము రేవునకు 
వచ్చెను. చీకటి పడంగా నటనున్న పెందోటలో విడిసెను. 
చెన్నకేశవుని భూషణములు మోసెడి కంట్లపుకోడె నొక పెద్దపులి 
చంపెను. ఆలమందలను గాయుచున్న లంకన్న 399 జంపంబోగా, 
నది మనుష్య భాషణములతోం దనకు (బ్రహ్మనాయనిచేతంగాని 
మరణము లేదని చెప్పెను. లంకన్న పోయి (బ్రహ్మనకుం జెప్పంగా 
నతండు వచ్చి పులిని కత్తితో ND. ఆ పులి గంధర్వరూపమును 
దాల్చి, తన పూర్వజన్మ వృత్తాంతము నెలింగించి, ఆకాశపథధమున 
గంధర్వలోకమునకుం బోయెను. కంట్లపుకోడెను పులి చంపుచుండ 
గా నూరకుండుటచే [బ్రహ్మన్న లంకన్నపైం గోపించి, ఆడకట్టుకట్టి 
ఆలమందను కాయుమని ఆజ్ఞాపించెను. 


మటునాండు ఏలేశ్వరము రేవునం గృష్టానదిని దాటుచుండ 
గా, నొక కారుమొసలి వారి నడ్డగించెను. బ్రహ్మన నదిలో దుమికి ఆ 
మొసలిని జంపంగా, అది గంధర్వస్తీగా మాటి, తన పూర్వజన్మమును 
జెప్పి మాయమయ్యెను. మయనిర్మితమైన మధురానగరమున, 
“సుందుండు-సుంది అను గంధర్వదంపతులుండెడివారు. ఒకనాడు 
దుర్వాసుడు ఆ నగరమునకు రా౭గా. కామలోలురైన ఆ దంపతులు 
అతని నాదరింపలేదు. అందుచే నతడు కోపించి సుందుని 
వ్యాఘమ్రముగాను, సుందను మరికగాను పుట్టు(డని శపించెను. 
కలియుగమున నాదివిష్ణువు బ్రహ్మన అవతారమెత్తినప్పుడు అతనిచే 
వారికి శాపవిముక్తి కలుగునని చెప్పెను. (బ్రహ్మనాదులు రేవును దాం 
టి మండాదిని చేరిరి. అట మూండేండ్లు గడచెను. 

ఈ వలసకథ వీరభ[ద్రకవి పద్యకావ్యమున నించుక భిన్నముగా 
నున్నది. “బ్రహ్మనాయండు వలసపోవునప్పుడు 29978 మోసెడి 
KID బులి పట్టుట- పులి పూర్వజన్మ వృత్తాంతము - నావికులు 
(బ్రహ్మనాయకునికిC గృష్టలో మొసలి యున్నదని చెప్పుట- 
అలరాచమల్లు మొసలిని ఖడ్గముతో వేయుట- (బ్రహ్మనాయండు 
మొసలి కడుపులో మూండు దినములుండుట- మొసలి చచ్చి, ప్రీయె, 
(బ్రహ్మనాయనితోం దన పూర్వజన్మ వృత్తాంతమును జెప్పుట” అను 
రీతిగా సాంగినది పద్యకావ్యములోని కథా ప్రణాళిక. 


7.14. మందపోటు కథః - 
నాకు లభించిన శ్రీనాథుని రచనలో NES మిట్లున్నది. 
మలిదేవాదులు మండాదిలో సుఖముగా నున్నారని తెలిసి, 
నాగమ్మ ఓర్వలేక, వారి ఆలమందను తోలితెచ్చుటకు నలగామునిం 
బురికొల్చెను. నలగాముండు అర్థవీటి లోనున్న ODO పలినీండు” 


అను వీరుని 39309, మండాదినున్న మలిదేవుని ఆలమందను 
గొనితెమ్మనెను. KOND సైన్యముతో మండాది సమీపమునకు 
బోయి, వేగులను బంపి, మండాది నగరములోని ఆలమందల 
రహస్యములను గనుగొనెను. ప్రొద్దుగుంకిన తరువాత, లంకన్న 
ఆలమందకుం బాలు పితికించుచుండంగా SINN సైన్యముతో 
వారిపైంబడెను. ఘోరయుద్ధము జరిగెను. లంకన్న విజృంభించి 
పలినీని తలంద్రుంచెను. పలినీని సైనికులు బాణములతో లంకన్నను 
గూల్చి, ఆలమందను దోలుకొని పోవుచుండిరి. ఈ వార్త విని బ్రహ్మన 
కన్నమను బంపెను. కన్నమనీండు పలినీని సైన్యము నడ్డగించి 
858), ఆలమందను మరలించుకొని మండాదికిC దెచ్చెను. 


వీరభ[ద్రకవి రచనలో, నాయకురాలు మందపోటును గావింప 
బోయలను బంపినట్లును, వారు వచ్చి ఆలమందను దోలుకొని 
పోవుచుండగా, ఆవుల కాళ్లక్రిందంబడి లంకన్న చనిపోయినట్లును, 
అతనిని బ్రహ్మన్న తిరిగి బ్రతికించినట్లును, కన్నమనీండు బోయలను 
వధించి, ఆలమందను దెచ్చినట్లును గలదు. 


7.15. గురిజాల యుద్ధము”: - 


మద్రాసు GOML లో నున్న కొన్ని ప్రతులలో ‘గురిజాల 
యుద్దము- పూర్వభాగము” అని కలదు. అనంగా నుత్తరభాగము 
కథ వేజుగా నున్నదని తోచుచున్చది. లేదా కారెంపూడి యుద్ధమును 
ద్వితీయభాగముగా భావించి, కవి దీనిని పూర్వభాగమనినాండేమో 
తెలియకున్నది. 


నలగాముండు, నాయకురాలి మాటవిని, మండాదిలోనున్న 
తనమందను బొడిపించి, లంకన్నను జంపినందులకుC౯ (2880977, 
(బ్రహ్మనాయండు గురిజాలను బొడుతునని ప్రతిజ్ఞపట్టి బయలుదేరెను. 
మలిదేవుంయడు తన అన్నలను జంపవలదని వేడుకొనెను. వీరవిజ్ఞలదేవి 
మాచెర్ల చెన్నునకు (మొక్కులు చెల్లింపుమని కోరినది. శీలమ్మ తన 
కుమారునకు యుద్ధధర్మములను బోధించి, దీవించి పంపెను. 
(బ్రహ్మనాయండు గండ్రకోట, అనుంగురాజుపల్లై, ఆణెముపల్లె గడచి 
మాచెర్లకు వచ్చెను. చెన్నునకు (మొక్కులు చెల్లించెను. పిమ్మట 
కంభముపాడు, మంచికల్లు, మాడుగుల, గాడ్డెలవాగు గడచి 'రేవంతు 
బయలు” చేరుకొనెను. అక్కడ నాగమ్మచేం గొజితవేయంబడిన కొర్తి 
వీరునకు బంధవిముక్తిని జేసి, వైష్ణవము ప్రసాదించి, పుణ్య 
లోకములకు బంపెను. (ఇట “కొరితి వీరుని” పూర్వవృత్తాంతము 
తెలుపంబడినది.) బ్రహ్మన్న గురిజాల చేరి, ఆ రాత్రికి గామేశ్వరుని 
గుడిలో బరుండి, తెల్లవారురూమున “తమ్మల కొమ్మని యను నా 
గుడి పూజారి మూలమున నలగామునకు౯ దనరాక నెటింగించెను. 
నాగమ్మ సైన్యమును సిద్ధమొనర్చెను. ఊరిలోని ప్రజలందజును 
భయటభ్రాంతులైరి. బ్రహ్మనాయని యుద్దమిట నత్యద్భుతముగా వర్ణింప 
బడినది. నాయని ధాటికి నిలువలేక, నాగమ్మ సైన్యము కాలికి 


262 తెలుయగు వీరగాథా కవిత్వము 


బుద్ధ్దిచెప్పెను. నలగాముండు గంగగుడికిం 278 పోయెను. 
రాజకుమారుల భార్యలు (బ్రహ్మన్నను (బ్రార్థించిరి. (బ్రహ్మన వారికి 
అభయ మిచ్చి గంగగుడి SAD. గంగ ప్రత్యక్షమై నలగాముని 
మన్నింవుమని (బ్రహ్మన్నను see బ్రహ్మన శాంతించి, 
నలగామునకుం బట్టముగట్టి, తిరిగి మాచెర్లమీదుగా మండాదికిం 
జేరెను. 


మద్రాసు GOML Sc గల ప్రతిలో నీ కథ చివరిభాగమున 
బైకథకన్నం గొంచెము భిన్నముగా OSA. బ్రహ్మనాయని తీవ్ర 
యుద్దమునకు నిలువలేక నాగమ్మ సైన్యములు చెదరిపోంగా, 
నలగాముండును నాగమ్మయును ‘“కొదమగుండ్లి యను 
(గామమునకుC బాటిపోయిరనియు; (బ్రహ్మన వారిని వెంబడింపంగా 
కొదమగుండ్లలోని బ్రాహ్మణులు వచ్చి నలగాముని క్షమింపవలసినది 
గాం బ్రార్థించిరనియుC గలదు. (బ్రహ్మనాయండు నలగాముని క్షమించి, 
పట్టము గట్టి, మరల మండాదికి వచ్చుచుండగా, ఏలేశ్వరముకడ 
“పంతాల SIIc అను వీరుడు ఆతని నెదిరించెననియు, 
నిర్వురకును గొప్ప యుద్ధము జరిగెననియు, నా యుద్ధమున 
బ్రహ్మనాయండు పలినీని శిరసు నతికి గంగకు నైవేద్యము 
పెట్టెననియు6 గలదు. 


గురిజాల యుద్ధమను నీ వీరగాథను శ్రీనాథుండు రచించినాం 
డని చెప్పవచ్చును. శ్రీనాథ విరచితమగు 'మందపోటు కథి నాకు 
లభ్యమైనది. ఆ కథలోం జివరి భాగమున దాను ముందు ముందు 
గురిజాల యుద్ధమును, వీరపుంగవుల యుద్ధమును, కొమ్మరాజు 
యుద్ధమును వర్ణింపంబోవుచున్నానని శ్రీనాథుండే స్పష్టముగాం 
జెప్పియున్నాడు: - 


“ముందపోటను కథయు మరియు నీ వరకు 
సమహూర్తిగా జెప్పె నజ్జనుల్‌ మెచ్చ 
ఘనుడైన శ్రీనాథ కవిరాజమౌలి 

విరచించె ఈ కథ విఖ్యాతిగాను 
ఆచంద్రతారార్శమై యుందుకొరకు ne Š én 
ముందు కథాస్థితి ముదముతో వినుడ 
చెన్నకేశవమూర్తి సెలవగు రీతి 

శ్రీ వీరపుంగవులు అట కొమ్మరాజు 

చేసి (న యు) ద్ధములు చెప్పగోచరము 
గురిజాల joa గణుతింతు మరియు 
ఆ కథ యెట్లన్న అమర జెప్పుదును.” = 


దీనినిబట్టి శ్రీనాథుడు ఒక్క బాలచంద్రుని యుద్ధమునే కాక 
పల్నాటి వీరకథాచక్రము నంతటిని రచించెననుటలో సందేహము 
లేదు. అంతేకాక, వీరభద్రకవి తన వీరభాగవతమున గురిజాల 
యుద్దమను కథను బూర్తిగా విస్మరించినాండు. అందుచే వీరభద్రకవి 


శ్రీనాథుని వీరగాథల నేమా(తమును ననునరింవలేదని 
స్పష్టమగుచున్నది. వీరభద్రకవి మల్లయ్య, కొండయ్యల రచనలను, 
జనవ్యవహారమును ననుసరించియుండును. 

బ్రహ్మనాయండు గురిజాలను బొడుతునని ప్రతిజ్ఞ చేసి 
యుండుటచేం దన ప్రతిజ్ఞ నెబివేర్చుకొనుటకు గురిజాలను దగ్గము 
చేయనెంచెను. కాని, తన తల్లి శీలమ్మ బోధించిన యుద్ధధర్మములను 
దృష్టియందుంచుకొని, ప్రజలకు హాని కలుగకుండంగను, తన ప్రతిజ్ఞ 
నెబివేరునట్లుగను, గురిజాలలోని పౌరులను బయటకు రప్పించి, యా 
పట్టణమును దగ్ధము చేసెనయట. ఇట్లు దగ్గమైన గురిజాలను “పాత 
గురిజాలి అని నేంటికిని విలుచుచున్నారు. ఇది ప్రస్తుతమున్న 
గురిజాలకు ఉత్తరముగా మైలుదూరమున నుండెడిదంట. 


7.16. అలరాచమల్లుగారి గురిజాల రాయబారము: - 


దీనిని “గురిజాల రాయబారిమనియు, 'అలరాజు రాయబారి 
మనియు బిలుతురు. ఇందు అలరాజు రాయబారము” అను పేరును 
శిష్టులు కల్పించినారు. జానపదలీ కథను అలరాచమల్లుగారి గురిజాల 
రాయబారము” అనియే పిలుచుచున్నారు. (EKS FED గురిజాల 
రాయబారము” అనుటయు౯ గలదు. “అలరాజు రాయబారము” అను 
పేరు జానపదులలో లేదు. మదరాసు గ్రంథాయలమున రాచమల్లు 
రాయబారము” అను పేరుతో బ్రతులున్నవి. 


పల్నాటి వీరకథాచక్రమున వచ్చు వీరులందటిలోను అలరాజు 
మిక్కిలి గొప్పవాడు. ఈ గాథలలో వచ్చు నే NOID నితనికిం 
దక్కువవాం౭డే! పెద్దన్న బ్రహ్మన్న మున్నగు మహావీరులు సైతము 
ఇతని తరువాతం జెప్పందగినవారే. కాని తెలుంగు విమర్శకలోక మీతని 
గొప్పదనమును గాని, యీతనికి జరిగిన అన్యాయమును గాని 
గుర్తించినట్లు లేదు. ఆంధ్రులు ఇతనిని నాగమ్మ విషప్రయోగమున 
మరణించిన అర్భకునిగా జమకట్టిరి. (బ్రహ్మనాయనికి లేని 
ప్రాముఖ్యము నంటంగట్టిరి. అతనిని నాగమ్మ పంపిన విషాన్నమును 
జీర్ణించుకొనిన అవతారమూర్తిగాం జి(త్రించిరి. అలరాజునకు 
వీరగాథలలోనే కాక, కీర్తిప్రతిష్టలయందును అన్యాయము జరిగినది. 
ఈతనికి రావలసిన కీర్తి బాలచంద్రునకుం దక్కినది. ఈతని 
దుర్శణమునకు నాగమ్మకంటె (బ్రహ్మనాయండే ముఖ్యకారకుండు. 


అలరాజు కల్యాణమునేలిన వీరసోముని పౌత్రుడు. (ఈ 
వీరసోముండు కాలచుర్య బిజ్ఞులుని పుత్రుండని చారిత్రకులు భావించు 
చున్నారు. వీరగాథలలో నితండు చోళరాజని యున్నది.) కొమ్మరాజు 
చెల్లమాదేవుల యేకైక పుత్రుండు. (కొమ్మరాజునకు “వంకిదేవరాజు” 
అనియు నామాంతరము.) ఈ అలరాజు నలగాముని యేకైక 
పుత్రికయగు రత్నాల పేరమ్మను వివాహమాడెను. అలరాజు 
మేనత్తయగు సిరాదేవి పెదమలిదేవుని భార్య. అటు నలగామునకును, 
ఇటు మలిదేవునకును ఆప్రబంధువు అలరాజు. మైలమదేవికి 


వల్నాటి బీరకథాచక్రము 263 


అరణముగా వచ్చిన పల్నాటికి నలగాము(డు రాజయ్యను. 
పుత్రులులేని యీ నలగాముని రాజ్యమునకు రత్నాల పేరమ్మ భర్తయగు 
అలరాజే వారనుండు. ఈ చిక్కును గుర్తించియే కాంబోలు, 
నరసింగరాజునకుం బట్టమును గట్టనెంచిన నాగమ్మ, యీతనిపై 
విషప్రయోగము చేసినది. 


అలరాజు మహాశూరుండు. నూర్గురు రాజులను జయించి 
“రాజమల్లు” అను బిరుదమును వహించెను. ఈతని ఖడ్గము పేరు 
“సూర్య Jr”. ఇతని అశ్వము పేరు “సవరాల జిమ్మండు”. 
“సరవాల KAR, 355 అశ్వము” అని దీనికి నామాంతరములు. 
(శూరుని శూరత్వమున సగభాగము ఆతండు ధరించు నాయుధము 
DIO, ఎక్కెడి అశ్వము పైనను నాధారపడి యుండును.) ఈ ep 
కాలికి అలరాజుచే జయింపంబడిన నూర్గురు రాజుల బొమ్మలుగల 
పెండెరముండును. ఈతండే కనుక నాగమ్మ విషప్రయోగమునకు 
గుతికాకున్నచో బల్నాటి యుద్ధమన్ని దినములు జరిగెడిది కాదు. 
ఒకటి రెండు దినములలో నలగాముని 24500589 తుడిచిపెట్టం 
గల సమర్థుడు అలరాజు. ఈ విషయము నితడు నలగాముని 
నిండు పేరోలగమున JOA చాటి నాయడు: - 


“దళములు గలవని దర్హమాడితివి 
ఏడువేల్‌ గుట్జము లేకమైనవుడె 
బాదరాజొక్ళడె వట్టి సాధించు, 
మున్నూరు శూలాలు ముద్రగజములకు 
ముగ్గురు నుంకర్లు ముదమొవ్ప సాటి, 
ఇరువదినాల్లు వే లెనగు బంటులకు 
విడ్లురు గోసంగు లెలమితో సాటి, 
అధిక బిరుదుల కెల్ల అలరాజు చాలు 
అరులకు నంకుళ మృల్లు మల్లన్న” id 


అలరాజు నలగామునకు GOICEISI, రాచమల్లు 
విరుదాంకితుండును అగుటచే నితనిని “అల్లు మల్లన్న' యని ముద్దుగా 
బిలిచెడి వారని తెలియుచున్నది. 


అలరాచమల్లు ENDE DED SAVE తార్మాణ 
మున్నది. అతండు తన యొరనుండి సూర్య భఖేతాళమును బయటకు 
దీసినచో దానిని (బ్రయోగింపకుండ వ్యర్థముగా మరల లోపలంయబెట్టం 
డు. ఇది శూరకులమునం గానవచ్చు గొప్పనియమము. (నేంటి 
(ప్రపంచమున వీరజాతులుగాం (283875 శిక్కులలోను, ఘూర్మాల 
లోను నిట్టి నియమము కలదని విందుము.) అలరాజు పెద్దన్న 
నెదిరించి, కంభంపాటి మిట్టల పై బోరునప్పుడు (బ్రహ్మనాయండు 
వచ్చి వారి యుద్ధమునాపి, “అల్లుడా! కత్తిని ఒరచెయ్యి” అని 
అలరాజును కోరంగా, అలరాజు తన ఖడ్డమున కాహారము లేనిదే 
ఉపసంహరింపజాలనని తెల్చిను. అప్పుడు బ్రహ్మనాయండు OOP» 


సూర్య భేతాళమునకు “ఏడు దున్నపోతులు, ఏడు బద్దెగోర్లు, ఏడు 
గాణకృణిజలు’ ఆహుతిగాం బెట్టెనని నాకు లభించిన గురిజాల 
రాయబారామను ప్రాంతటప్రతిలో నున్నది. ఇల్లే అలరాజు, నలగాముని 
కొలువుకూటమునకు రాయబారమునకుం బోయినప్పుడు, నాగమ్మ 
మాటలకు గోపించి కత్తి దూసినాండు. నాగమ్మ భయపడి 
నలగాముని చాటునకు౯ దప్పుకొన్పది. అలరాజంతటితో దన కత్తిని 
దించలేదు. దానికాహారము పెట్టికాని యుపసంహరింపడు కదా! 
TSOI యెదురుగా జూచినాండు. సభాభవనమున 
నుక్కుస్తంభమున్నది: - 

“సూర్య భేతాళమను నురియు డ్వులిపించి 

మొగసాల ముందర ముదముతోనున్న 

ఉక్కు కంబము SOS నుగకోపమున” ో 


అలరాజు నాగమ్మ విష పయోగముచేం జనిపోవుచుం దన 
బిరుదులన్నియు బాలచంద్రునికిచ్చెను. ఈ సూర్య భేతాళ ఖడ్గము 
కూడ బాలచంద్రునకు దక్కినది. ఈ మహాఖడ్గముతో యుద్దము 
చేయుటవలన బాలచంద్రుని శౌర్యము ద్విగుణీకృతమైనదని నా 
నమ్మకము. 


నాగమ్మ విషప్రయోగముచే దుర్మరణము నొందుచున్న భర్తను 
జూచి, శోక సంతప్తురాలై పేరాదేవి ఆతని బలశౌర్యముల నిట్లు 
(ప్రశంసించును: - 


“అలరాజ! సకల విద్యాప్రనంగముల 
తులతూగ నీ సాటి దొరలౌందు లేరు 
విలసిల్లు నా తెరవేట కయ్యమున 
ఇలలోన డెబ్బిదియే డందలముల 
మనుజనాథుల నిమునమాతాన చంవి 
ఘనశౌర్య (5055 గంటి వదిగాక 
తక్ళక నీవు హోదాటి కయ్యమున 
ఒక్ళడె గెలిచిన యురుబలాధ్యుడవు 
తగిన కులమున వుట్టి తగని యీ చావు 
మీకెట్లు నిద్ధించె మేదిని మీద 

అట్టి సావసమెందు అణగెనోరాజ! 
ఎట్టి యౌదార్యంబు లింకెనోరాజు!” * 


ఇంతటి మహావీరుండగు అలరాచమల్లు పల్నాటి రాజ్యమునకు 
వారసు(డనియు, యుద్దము వచ్చినచో దమ్మునందజను దుడిచి 
పెట్టువాండనియు భయపడి, నలగాముని తరువాత నరసింగరాజును 
సింహాసనమెక్మింపం దలంచిన నాగమ్మ, ఇతనిని మాయోపాయముచేం 
జంపినది. (పల్నాటి వీరకథాచక్రమున నీ యలరాజుకథ మిక్కిలి 
హృదయవిదాకరమైనది.) దీనినిబట్టి అలరాజు మరణమునకు 
నాగమ్మయే కారణమని అందటును దలంచుట సంభవించినది. ఇది 


264 తెలుయగు వీరగాథా కవిత్వము 


కేవలము (భమయనియు, అలరాజు మరణమునకు నాగమ్మ 
యెంతకారణమో (బ్రహ్మనాయండును నంతే కారణమనియు 
నిరూపించెడి వీరగాథ యొకటి నాకు బల్నాటి లో లభించినది. 
నెల్లూరు మండలమునంగూడ నిట్టి కథయున్న తాళపత్రప్రతి 
లభ్యమైనది. ఈ కథలను బరిశీలించినచో అలరాజు మరణమునకు 
(బ్రహ్మనయే ముఖ్యకారకుండనియు, నాగమ్మ నిమిత్తమాత్రురాలనియు 
స్పష్టమగును. 

“అలరాచమల్లుగారి గురిజాల రాయబారము” అను నీ కథ 
రెండు రాత్రుల కథ. అలరాజు- పెద్దనల యుద్ధము ఒకరాక్రి, 
రాయబారము- మరణము రెండవరా త్రి. వీనిని పూర్వభాగము- ఉత్తర 
భాగము” అనియు బిలువవచ్చును. ముద్రితమైన పింగలీవారి(ప్రతి 
(విశాలాంధ్రప్రతి)లోంగాని, అముద్రితములుగానున్న మద్రాసు GOML 
ప్రతులలోగాని ఈ రెండు భాగములును గల రాయబారపు కథలు 
లేవు. వీనిలో నుత్తరభాగము మాత్రమే యున్నది. కావున నివి 
అసమగ్రములనుట నిస్సంశయము. నాకు లభించిన కథలే 
సమ(గములైనవి. 

అవి మలిదేవు(డు మాచెర్లను బాలించుచున్న రోజులు. 
మహర్నవమిపండుగ వచ్చినది. అలరాజు గుట్బిమును మేపు 
Korvi rs, పెద్దన్నబాదరాజూ గుణ్బమును మేపు దాదివారి 
DD గలహించిరి. దాదివారి మల్లు అలరాజు OHNO కొట్టినా 
డు. ఆ గుట్టిము మేంతమాని 2329. అలరాజు అశ్వశాలకు 
వచ్చి, EDO చికిపోయినదని గంగాధరుని బ్రశ్నింపంగా వాండు 
జరిగిన విషయమంతయుం౯ జెప్పెను. ఆనాంటి కలహమున దాదివారి 
మల్లు, అలరాజు (9553), పెద్దన్న DED గొప్పదనియు, 
అలరాజుకన్న పెద్దన్న గొప్పవాండనియు, నందుచేం దాను పెద్దన్న 
గుజ్బమును దోలుకొని వచ్చునప్పుడు, దారి నీయవలెననియుC 
acb. అలరాజు ప్రశ్నకు సమాధానముగా గంగాధరుండీ 
విషయమును దెల్చెను. పెద్దన్న గర్వముతో నున్నాండనియు, నందుచే 
నాతని GDI మేపువాండును గర్వించి యున్నాడనియు నలరాజు 
భావించి, పెద్దన్నకంటెం దానే అన్ని విధముల నున్నతుండనని 
నిరూపింపందలంచెను. పెద్దన్నబొమ్మను జేసి తన యశ్వపాదమునకుం 
గట్టెను. అది చూచి పెద్దన్న ఆగ్రహించెను. ఇరువురును తమతమ 
బలాబలములను దేల్బుకొనుటకై కంభంపాడు మిట్టలపైకిం బోయి 
హోరాహోరిగం బోరాడసాగిరి. (బ్రహ్మనాయండది తెలిసికొని, 
పరుగుపరుగునంబోయి, వారిని విడందీసెను. (బ్రహ్మనాయండు 
సహితము పెద్దన గుజ్బ్రము (కారు బొల్లండు”) నాపంగలిగినాండు 
కాని, రాచమల్లు గుజ్బము (సవరాల జిమ్మండు”) నాపలేకపోయినాం 
డు. పెద్దనకంటెను, తనకంటెనుగూడ అలరాచమల్లు బలశాలి యని 
(DS గుర్తించినాంయడు. అతనివలన నెప్పటికైనను దనకు ముప్పు 
రా౭యగలదని గ్రహించినాండు: “అరెరె, ఇది పెదుము మించినపల్లు! 


ఇతను నన్ను కాచేవాండు కాదు. ఏ వొక్క నేర్చుననైన నేను ఈ 
పంటిని వూడపీకించవలెను” అని (బ్రహ్మన నిశ్చయించినాండు. 
అందుచేతనే భట్లు బ్రాహ్మణులు పోందగిన రాయబారమునకు 
నలరాజును బంపవలెనని తలంచినాండు. అట్లు చేసినచో నతండు 
నాగమ్మ చేతిలో హతుంబగునని (బ్రహ్మనకుC దెలియును. భట్టును, 
(బ్రాహ్మణుండును నగు రాయబారియైనచో నెవరును జంపంబూనరు. 
అలరాజు క్షత్రియుండగుటచేతనే నాగమ్మ పాపభీతి లేకుండ 
జంపివేసినది. 


అలరాజును రాయబారిగా NORDIC దండ్రి కొమ్మరాజు 
ఎట్టకేలకు అంగీకరించినను, తల్లి చల్లమాదేవి మిక్కిలి భయపడి 
తిరస్మరించినది. |బ్రహ్మన ఆమెనోదార్చి, తన మెడలోనున్న తులసి 
వనమాలను అలరాజు మెడలో వేసి, తనపుత్రుడు బాలచంద్రుని 
గొమ్మరాజున కిల్లడమిచ్చి, అలరాజునకుC గన్నమనీని సాయమిచ్చి, 
నమ్మించి యొప్పించెను. పోవునప్పుడు కాపట్యముతో దీవించినాం 
డు. “పోవోయి అల్లుడా!” అనినాండేకాని, “పోయిరమ్ము” అని 
యనలేదు. (బ్రహ్మనాయండు విషవాక్కు అమృతవాక్కు కలవాండు. 
värd పొమ్మన్న వారికి బోకడే కలుగును; రమ్మన్నవారికి రాకడే 
కలుగును. అలరాజు మెడలో దులసి వనమాల యున్నంతవజబకును 
నతనికి మరణము లేదు. అతడు మరణింపక తిరిగి వచ్చినచో 
దన పాచిక పాజిదు. అందుచే (బ్రహ్మన బాలచంద్రునిం బిలిచి, 
మార్గమధ్యమున ఏ మిషతోనైనను ఆ వనమాలను (గ్రహించి 
తెమ్మనెను. బాలచంద్రుడు తన IS Näe” నెక్కి అలరాజు 
వెనువెంటంబోయి, అతనితోం Koode గుట్ట్రములు దూకించు 
పందెము చబచి, అలరాజు నుండి వనమాలను గ్రహించి, అతడు 
వెనుదిరిగి రాకుండ ఆనలు వెట్టి, తండ్రికి ఆ వనమాల నిచ్చెను. 


అలరాజు త్రిపురవరము, మటుకుల, మత్టివేముల, కంబాల 
కనుమ, చంద్రవంక, కంభముపాడు, గోలేరు, రెంటాల మున్నగు 
(గామములు గడచి, తెల్లవారుసరికి గురిజాల చేరుకొనెను. గురిజాల 
పరిసరములకు రాంగానే తన Nec సూచించుటకై భేరి 
మోయించి, తన సూర్య ఖేతాళమును రులిపించెను. అలరాజు 
భేరివిని గురిజాలకోటలోనివారి గుండెలదిరెను. అతండు ర్వ్లులిపించిన 
సూర్య భేతాళ కాంతులు స్వాతిమెజిపులవలె మెబిసెను. నాయకురాలు 
గడగడ వణంకెను. అలరాజు నలగాముని కొలుపుకూటములోనికి 
వచ్చి సంధివాక్యములు పలికెను. మాచెర్ల రాజ్యమును మరల 
మలిదేవుల కిచ్చుటకు Somme డంగీకరింపలేదు. värd కొంత 
మెత్తబడినను నాగమ్మ అడ్డు తగిలెను. అలరాజు కోపముతో నాగమ్మను 
నబుకంబోయెను. ఆమె నలగాముని వెనుకకు దప్పుకొనంగా 
నలరాజు తానెత్తిన ఖడ్గమును దింపక మొగసాల ముందటి నున్న 
ఉక్కుకంబమును నజకివైచెను. కారెంపూడిని రణరంగముగాం బేరొని, 
అలరాజు సభనుండి నిషప్షమించెను. కన్నమనీండు వలదని 


వల్నాటి బీరకథాచక్రము 265 


చెప్పుచున్నను, అలరాజు రత్నాల పేరమ్మను జూడవలెనను తలంపుతో 
నా రోజు గురిజాలలోనే గుడారము లెత్తించెను. నాగమ్మ అలరాజును 
జంపుటకై విషాన్నమును బంపెను. అలరాజు దానిని గుర్తించి 
పాబవైచెను. మటునాండు OOD» తిరుగుప్రయాణమయ్యెను. 
నాయకురాలు, పూవులయందు విషయము నుంచి 55287) 
(Son = శివాలయములోని పూజారులు), మార్గమధ్యమున 
అలరాజున కిండని చెప్పి పంపెను. అలరాజు చెర్లగుడిపాడు కడకు 
వచ్చుసరికి తమ్మళ్లు వచ్చి అతనికి బూవులను బహూకరించిరి. ఆ 
పూల నాఘ్రూణించి అలరాజు స్పృహతప్పి పడిపోవుచు, భార్యను 
దోడితెమ్మని కన్నమదాసును గురిజాలకుం బంపెను. కన్నమనీండు 
Beroe బరుగు పరుగున బోయి రత్నాల పేరమ్మ కీ వార్త 
నెటింగించి, ఆమెను దోడితెచ్చెను. రత్నాల పేరమ్మ తండ్రిని శపించి, 
భర్తకడకు వచ్చి మిక్కిలిగ దుఃఖించెను. ప్రాణావశిష్టుండైన అలరాజు 
ఆమెనోదార్చి, తన వీరుదులన్నియును బాలచంద్రున కిమ్మని 
కన్నమదాసుతోం జెప్పి కన్నుమూసెను. రత్నాల పేరమ్మ (క్రుంగి 
పోయెను. భర్తశవమును పల్లకియందుC జేర్చుకొని, మిరియాల, 
కంబాల కనుమ, మల్టివేముల, మటుకుల మీందుగా ఆ రాత్రి 
యంతయును బ్రయాణముచేసి వీరమేడపి చేరుకొనెను. జంగములను 
బూజించి, మేడపిలో రాచరావులకడం బతిశరీరముతో సహగమనము 
చేసెను. 

అలరాజు-పెద్దన్నలు యుద్ధము చేసినట్లును, బ్రహ్మన్న కుటిల 
బుద్ధితో నలరాజును జంపవలెననెడి నిశ్చయముతో రాయబారము 
నకు బంపినట్లును గల యీ కథ పింగళివారి ప్రతిలోయగాని, 
మదరాసు GOML (SOTER లేదని తెలిసికొంటిమి. కాని 
వీరభద్రకవి పద్యకావ్యమున మాత్రము ఇది స్పష్టముగా జిత్రింపC 
బడినది. మండాదినుండి బ్రహ్మనాయండు వీరులతోం గలసి శ్రీశైలము 
వచ్చి, మల్లికార్జునుని దర్శించి, “మాకురాజి” కడ తన ఆయుధములను 
కుదువంబెట్టి, ధనమును దీసికొని మారకాపురము జేరి, వీరమేడపిని 
గట్టుకొనెను. అనుకొన్న గడుపు పూర్తికాంగానే, అలరాచమల్లును 
రాయబారమునకుంబంప నిశ్చయించెను. ఈ సందర్భమున BOO» 
తల్లి చెల్లమాదేవి బ్రహ్మనాయని “ప్రాంతపగ లేమైన మనసున బెట్టుకొని 
నా కుమారుని సంధికి బంపుచుంటివా?’ అని ప్రశ్నించును. బ్రహ్మన, 
(ASS యన నేమియో తెలుపుమని కోరును. అప్పుడు చెల్లమాదేవి 
పూర్వము జరిగిన పెద్దన-అలరాజూల కలహమునుగూర్చి చెప్పును. 
(నాకు లభించిన వీరగాథలలోం గూడ పూర్వభాగ వివరణ మీ 
సందర్భముననే యున్నది.) అలరాజు పెద్దనల యాశ్వికులు 
పరస్పరము కలహించుట- పెద్దనచేం బంపంబడిన భట్రాజు 
అలరాచమల్లుతో గుట్టిపు కాలికి పెద్దన పేర బొమ్మ కట్టందగదనుట- 
అలరాజు పెద్దనను దిరస్మరించుట- అలరాజు, పెద్దన్నలు పోరునెడకు 
(బ్రహ్మనాయండు బంధువులతో నేంగి వారిపోరు నివారింపంజేయుట- 
బ్రహ్మనాయండు అలరాజు దురహంకారమును గనిపెట్టి సంధికి 


బంపనెంచుట- అందులకై వీరుల నొడంబబిచుట- (బ్రహ్మనాయం 
డు అలరాజు DANI చెల్లాంబ ననుమతి గోరుట- పుత్రుని సంధికి 
బంపంజాలక చెల్లాంబ దుఃఖించుట- తుదకు (255 యామె 
నొప్పించుట- తులసిమాల నలరాజు మెడనువేసి పంపుట- ODD, 
బాలుండును వాహనములచే నదిని దాటించుటకై పందెములు 
పూనుట- అలరాజు DES బాలు(డతని తులసీమాలను 
గొనుట- ఇత్యాది కథను వీరభద్రకవి తన వీరభాగవతమున 
స్పష్టముగా SOOVIVAD. 

పింగళివారి (ప్రతిలో అలరాజు- పెద్దనల కలహమును 
గూర్చిన ప్రథమభాగమే గాక, అలరాజు రాయబారము TNS దినము 
గురిజాలలో విడిసిన సంగతి కాని, నాగమ్మ విషాన్నమును బంపిన 
విషయము కాని లేవు. సంధి విషయములు మాటాడిన వెంటనే 
అలరాజు ప్రయాణమైనట్లుగా నున్నది. ఇది సరికాదు. నాగమ్మ 
అలరాజుపై DAS) ప్రయత్నము, 9970 (ప్రయత్నము- 
రెండింటిని జేసినట్లు జానపదులలో వాడుక కలదు. అంతేకాదు, 
నరసింగరాజు మార్గమధ్యమున బొంచియుండి, అలరాజును 
జంపెనను వాడుక కూడ గొందటు ప్రజలలోంగలదు. ఇది అంత 
విశ్వసింపందగినదిగా లేదు. నరసింగరాజువంటి వారిని వందమంది 
నైనను అలరాజు అవలీలగా జంపంగలండు. పైగా, VC 
డగు కన్నమనీండు ఆతనికి అంగరక్షకు(డుగా నున్నాడు. కాని, 
నరసింగరాజు సింహాసనము తనకు దక్కంగలదను నాసతో, 
రాజ్యవారసు(డగు నలరాజును జంపుటలో నాగమ్మకుం దోడ్చడి 
యుండును. లేనిచో బాలచంద్రుండీతనిని జంపెదనని పట్టుపట్టుటలో 
నర్థములేదు. Sosva పేరునకు మాత్రమే రాజు. అధికార 
మంతయు నాగమ్మ- నరసింగరాజుల చేతులలోనే యున్నది. 
దీనివలననే వీరభద్రకవి నలసింగరాజును పాలకునిగాం జిత్రించినాం 
డేమో(?). 

వింగళివారి (ప్రతిలో నాగమ్మ అలరాజును జంవం 
బోవుచున్నట్లుగా ముందు నలగామునితోC జెప్పి యొప్పించినట్లున్నది. 
ఎంతటి కఠినాత్ము(డైనను VIC జంపుట కంగీకరించునా? కాని 
నాగమ్మ అతనితం(డ్రి అనుంగురాజుపై నొట్టుపెట్టి, నలగాముని 
నిరుత్తరునిగాం జేసినదంట! 


మదరాసు లిఖిత ప్రతులలోయగూడ నలరాజు సంధివాక్యము 
లాడిన దినము గురిజాలలో విడిది చేసినట్లుగ నున్నది. విషాన్నముC 
బంపిన సంగతియు నిందు(గలదు. మటునాండు కాని, అలరాజు 
చెర్లగుడిపాడు మీందుంగా బ్రయాణము కాలేదు. పెద్దన్న అలరాజుల 
కలహవిషయము, (బ్రహ్మనాయని కుటి లయత్నము SC దక్కిన 
వన్నియును మదరాసు లిఖిత ప్రతులలో గలవు. 

పింగళివారి ప్రతిలో అలరాజునకు విషపుష్టముల నిచ్చినది 
'కొమ్మ LAID అని కలదు. ఇతండొక్నడే యిచ్చినట్లున్నది. మదరాసు 


266 తెలుయగు వీరగాథా కవిత్వము 


ప్రతులలో 'తమ్మళ్లు' ఇచ్చినట్లున్నది. బహువచన ప్రయోగమునుబట్టి 
వీరిద్దరు ముగ్గురు గలరని యూహింపవచ్చును. జనవ్యవహారమున 
“Song పెదు” అనువాండీ పనిని చేసినట్లు కలదు. అతండు 
అలరాజునకుం బూలచెండు నిచ్చిన ప్రదేశము చెర్లగుడిపాడు 
(గామమునక కుత్తరదిశలో నేంటికిని గలదు. అట తంబళ్ల పెద్దు 
విగ్రహమున్నది. (నా పల్నాటి యాత్రలో దీనిని జూచితిని.) అట్లే 
అలరాజు ఒబిగిపోయిన (ప్రదేశముకూడ చెర్లగుడిపాడునకు 
దక్షిణదిశలో నున్నది. అక్కడ నొక శిలాఫలకమును, దానిపై అలరాజు 
80. గలవు. దీనిని “అలరాజు 40) భాయి” అందురు. ఇది 
మిక్కిలి ప్రాచీనమైన శిల్పము. 

రెండు రాత్రులు పాడంబడు అలరాజు రాయబార కథలో 
మొదటి రాత్రిని “పెద్దన పోరు’ అనియు, రెండవ రాత్రిని “అలరాజు 
మరణము” అనియు గాథాకారులు వ్యవహరింతురు. 


7.17. Sea (583: - 

అక్కిరాజు ఉమాకాంతంగారు (ప్రకటించిన బాలచంద్ర 
యుద్దమను గ్రంథమున మొదటి 37 పుటలలోనున్న కథ 'కల్లు ప్రతిష్ట. 
పింగళివారు దీనిని (బ్రత్యేక కథగా (బ్రకటించుట ముదావహము. 
మదరాసు GOML లో దీనికి నాజుప్రతులున్నవి. ఈ వీరగాథలను 
జానపదులును, గాథాకారులును 'నాగారపు స్తంభం కథి అని 
పిలిచెదరు. 

రాయబారిగా బంపిన అలరాజును జంపించుటచే, వీరులు 
నలగామునిపైం గోపించి యుద్ధసన్నడ్దులైరి. మేడిపిలో బెదమలిదేవుని 
MCM బిరుదురాజునకుం బట్టము గట్టి, బాలచంధద్రునకు 
మండ్రిత్వమును, అనపోతునకుం గరణీకమును నప్పగించి, 
కార్యమపూడి రణరంగమునకు బయలుదేరిరి. (295, శివనందుల 
కోటను గెలిచినప్పుడు తెచ్చి, త్రిపురాంతకములోనుంచిన భూతరాట్‌ 
స్తంభమును, వీరులు బండ్లపై వేసికొని, మచ్టివేముల, గుమ్మడంపాడు, 
గరికెపాడు, పైడిపాడు గ్రామాలు గడచి, మేళ్లవాగున 990. dc 
కటి పడంగా, (బ్రహ్మనాయంయడు ముందు కన్నమను కారెంపూడి 
యుద్ధక్షేత్రమునకుం బంపి, తరువాత తానే స్వయముగా 33, వర్షము 
కురిపించి, రణరంగమును (5583. endid మలిదేవాదు 
లందటజును నాగారపు స్తంభమును దీసికొని కారెంపూడి (కార్యమపూడి” 
అనుట పండిత సృష్టిగా నున్నది) కి జేరి దానిని సాక్షిగా నచటం 
(223098. వీరులందజును గంగధార మడుగులో స్నానములు 
29, తమ తమ పేర నట లింగములు స్థాపించిరి. నలగాముని 
NES భట్టును రాయబారమంపిరి. భట్టు నలగామునితో 
సంధివచనములు పలుకగా, నాయకురాలు కోపించి అతనిని 
మందలించెను. నలగాముండును వివిధ రాజన్యులకు లేఖలు (వ్రాసి, 
మహాసైన్యముతోం గొదమగుండ్ల మీందుగాం గార్యమపూడికి జేరెను. 


కొమ్మరాజు తన గురువు బలభద్ర రఘువతిిని దలంచి, ఒక 
బాణమును వదలి నలగాముని గుడారమును NB. నలగాముని 
సైన్యములో కొందజు భయపడి పాతిపోయిరి. బ్రహ్మనాయండు మంచి 
ముహూర్తమునకై కాలజ్ఞులతో సం(ప్రదించెను. 


వీరభద్రకవి వీరభాగవతమున ఈ కల్లుప్రతిష్ట కథాభాగము 
లేదు. 


7.18. బాలుని కథః - 


“బాలుని కథి వేటు, బాలుని యుద్ధము” వేటు. (పింగళివారి 
ప్రతిలో ఈ రెండును గలుపంబడి బాలచంద్రుని యుద్దము” అను 
TE కథగా బ్రకటింపంబడినవి.) బాలుడు బొంగరము లాడుట 
మొదలుకొని కారెంపూడికి వచ్చువటబకును బాలుని కథ. వీరుల 
లింగాల ప్రతిష్ట, మలిదేవుల మేళ్ళవాగు యుద్ధము, బాలుని 
యుద్ధము- మరణము- రెండవ కథ. ఈ రెండును భిన్నగాథలుగనే 
మద్రాసు GOML లోc గలవు. అట బాలుని కథకు బం[డైెండు 
(ప్రతులును, బాలుని యుద్దమునకు నాలుగు (ప్రతులును గలవు. 


బాలుని కథ జగ(త్రసిద్ధమగుటచేం గాథాఖ్యాన వివరణ 
మనావశ్యకము. బాలుని కథ పల్నాటి వీరకథలన్నింటి కిని 
శిరోభూషణముగాం దీర్చిదిద్దబడినది. విద్వాంసుల దృష్టికి వచ్చిన 
వీరగాథ యిది NED. అక్కిరాజువారు ప్రకటించినది శ్రీనాథ 
విరచితమైనది. పింగళివారు ప్రకటించిన కథ దీనికి (BSD 
కాని అన్యము కాదు. శ్రీనాథుడు ఈ కథ నొక్కదానినే ప్రాసెననియు, 
దీనిని జూచి మల్లయ్య, కొండయ్య యను కవులు తక్కిన వీరగాధలను 
రచించిరనియుం గొందజూహింపవచ్చును. ఇది సరికాదు. శ్రీనాథుం 
5, మల్లయ్య, కొండయ్య- ఈ ముగ్గురు కవులును నెవరికి వారు 
ప్రత్యేకముగాం బల్నాటి వీరకథాచక్ర మంతటిని రచించియున్నారు. 
కాని నేడు మనకు వీరి రచనలలో గొన్ని భాగములు మాథత్రమే 
లభించుచున్నవి. శ్రీనాథుడు ఒక్క బాలునికథనే కాక, వీరకథాచక్ర 
మంతటిని రచించెననుటకు నాకు లభించిన శ్రీనాథ విరచితములగు 
మందపోటు కథ, ఆరణగండ్ల యుద్ధము, పెద్దన్న పెండ్లిరాయబారము 
మున్నగు వీరగాథలు సాక్ష్యమిచ్చుచున్నవి. మల్లయ్య, కొండయ్య యను 
కవులు రచించిన బాలునికథలు అక్కిరాజు ఉమాకాంతంగారికి 
లభించినవనుటకు వారి భూమికలే గొప్ప నిదర్శనములు. 
ఉమాకాంతంగారు బాలచంద్రుని కథలలోం గోమటి స్ర్తీకి బొంగరము 
తాకిన ఘట్టమునుండియు, వృద్ధవేశ్యావర్ణనమునుండియు శ్రీనాథ, 
కొండయ్య, మల్లయ్యల రచనలనుండి కొన్ని పాదములను తులనాత్మక 
దృష్టిలో నుదాహరించియున్నారు (చూ. వారి “పల్నాటి వీరచరిత్రి- 
వావిళ్లప్రతి, ప్రథమ భూమిక, పుటలు- 77-79). మల్లయ్య 
రచనలలోం జాలవబకు శ్రీనాథుని వాక్యములే కలవనియు, కొండయ్య 
శబ్దసౌష్టవమును బాటింపక యిచ్చవచ్చినట్లు చెప్పినాండనియు 


వల్నాటి బీరకథాచక్రము 267 


ఉమాకాంతంగారు తెల్పినారు. కాంబట్టి శ్రీనాథుడు, మల్లయ్య, 
కొండయ్యలు ముగ్గురును వేటు వేజుగాం బల్నాటి వీరకథాచక్రములోని 
కథలనన్నింటిని సంపూర్ణముగా బ్రాసిరనుట నిశ్చయము. 

మద్రాసు GOML లోని ప్రతులనుబట్టి “బాలుని కథ “బాలుని 
యుద్ధము” వేర్వేబు రచనలని తెలియుచున్నను, గాథాకారులు 
మాత్రము ఈ రెండింటిని గలిపి “బాలుని కథి పేరుతోనే ఆబురా(త్రుల 
కథగా బాడుచున్నారు. జానపదులు ఈ కథను ఆటుకాండలని 
చెప్పుదురు: 1) బొంగరాలాట, 2) సబ్బాయి చాటువ, 3) మంచాల 
మేడ సవరణ, 4) అనపోతురాజు ఒరుగు, 5) మేళ్ళవాగు యుద్ధము, 
6) బాలుని కారెంపూడి యుద్దము. కొండయ్య రచననుబట్టి ఈ 
బాలునికథలో పై ఆబుకాండలే కాక మటిరెండు కాండలును గలవని 
తెలియుచున్నది. అవి “బొంగరం పుట్టుక”, “అంతర్వేదిగాని కథ” 
(సబ్బాయి తమ్ముండు). ఇవి రెండును అక్కిరాజు ఉమాకాంతంగారికి 
లభించినవని వారి (ప్రథమ భూమికనుబట్టి నిశ్చయింపవచ్చును. 
ఇందు బొంగరాలాటలో బొంగరం పుట్టుకియు, సబ్బాయిచాటువలో 
“అంతర్వేదిగాని SEND వచ్చును. కాంబట్టి బాలుని కథలో నెనిమిది 
కాండలున్నవని చెప్పవచ్చును. ఇట్టి కాండలే కాలక్రమమునం (255 
వీరగాథలుగా మాతి, వీరగాథావృత్తముగా నేర్పడు నవకాశమున్నది. 


అక్కిరాజు ఉమాకాంతంగారు తాము (ప్రకటించిన 
బాలచంద్రుని యుద్ధములో, రచనను మార్చివేయుటయే కాక, పాత్రల 
నామములనుగూడ దమ ఇచ్చవచ్చిన రీతిగా మార్చుట విచారకరము. 
బాలచంద్రుని వేశ్యపేరు 'సబ్బాయి' లేక 'సబ్బసాని”. దీనిని అక్కిరాజు 
వారు 'శ్యామాంగి'గా మార్చినారు. ఈ మార్చువలనం NB తెలు 
గు మాటను నాశము చేయుటకన్న వారేమి సాధించిరో తెలియరాదు. 
పింగళివారిప్రతిలో “'సబ్బాయి” అనియే కలదు. వీరభద్రకవి యీమెను 
Say అనియు, నీమెతల్లిని “బొల్లసాని అనియు దెలిపినాం 
డు. వీరభద్రకవి మాంచాలను 'మంచాలి అనియు, అనపోతురాజును 
“'మనుబోతురాజుి అనియు బేర్మొనినాండు. పింగళివారిప్రతిలో 
“మంచాలి, 'మాంచాలి అను రెండు విధముల ప్రయోగములును గలవు. 
అక్కిరాజువారు “మాంచాలి అని సర్వత ఒకే విధముగా 
(బ్రయోగించినారు. మాంచాల తల్లి- బాలచంద్రుని అత్తగారు రేఖాంబి 
అని అక్కిరాజుగారి గ్రంథమునం గలదు. పింగళివారిప్రతిలో నీమె 
పేరు TSR అని కలదు. ఇదియే అసలు పదము కాంగా, 
అక్కిరాజువారు దీనిని సంస్కృతీకరించియుందురు. వీరభద్రకవి 
మాంచాలతల్లి పేరు “ముగ్గాంబి అనినాండు. బాలుని బొంగరము 
తాంకిన వైశ్యవనితపేరు పింగళివారి ప్రతిలో “అన్నమ్మ అని యుండగా, 
వీరభద్రకవి కావ్యమున 'వేషాంబి అని DHA. వీరభద్రకవికూడం 
గొన్ని పేర్లను సంస్కృతీ కరించినట్లున్నాండు. 

జానపద గాథాకారులు బాలచంద్రుడు తన బ్రహ్మచర్యమును 
సబ్బాసాని దగ్గబింగాని, మాంచాల దగ్గజింగాని 55555359 


చెప్పుచుందురు. కాని వీరగాథలనుబట్టి పరిశీలించినచో బాలుడు 
సబ్బాసానితోం గూడినాండనియు, మాంచాల దివ్యసౌందర్యమును 
గాంచి, చంచలుండై ఆమెను గవయనుంకింపంగా, నామె తన తల్లి 
యాజ్ఞ(ప్రకారము ఆతనిని మభ్యపెట్టి మజవపించినదనియుం 
దెలియుచున్నది. 


అక్క్మిరాజువారి ప్రతిలో మాంచాల అలంకరించుకొని భర్త 
దగ్గబజికుం బోవుచున్నప్పుడు తల్లియగు రేఖాంబ, ఆమెను నిగ్రహము 
(ప్రదర్శింపుమనియు, SNES నామెమోహమునంబడి బాలు 
డు యుద్ధవిముఖుండగుననియుం జెప్పినది. రాకరాక తన దగ్గబికు 
వచ్చుచున్న భర్తయెడ తానంత కఠినముగా నెట్లు ప్రవర్తింపం 
జాలుదునని మాంచాల తల్లిని (బిశ్నింపంగా, తల్లి యామెకు 
వేదాంతజ్ఞానమును బోధించినది. ఈ జ్ఞానబోధ సుమారు ముప్పది 
పాదములున్న్పది (చూ. పుట. 76). పింగళివారి ప్రతిలో నీ జ్ఞానబోధ 
యంతయు లుప్తమైనది. 


బాలుని సంగడీల సంఖ్యనుగూర్చి కూడ విచారింపవలసి 
యున్నది. బాలచంద్రుని యుద్ధఘట్టమున “ED సంగడీలతో అన్న 
బాలుండు” అని గాథాకారులు పాడుచుందురు. కారెంపూడిలోని 
వీరాచార పీఠాధిపతులును నిట్లే సెలవిచ్చినారు. దీనినిబట్టి సంగడీలు 
బాలచంద[ద్రునితో గలిపి యేడుగురని తెలియుచున్నది. కాని 
బాలచంద్రుని పుట్టుకనుగూర్చి చెప్పుచు, ఐతమ్మ తనకు Aspe 
డిచ్చిన నిమ్మఫలమును విప్రభామిని కీయంగా, దానినామె యెనిమిది 
ఖండములుగం జేసి, ఆర్వురు కాంతలకు ఆబుఖండములిచ్చి, ఐతమ్మ 
కొకటిచ్చి, తానొకటి తినెనని వాయంబడినది. 


“విజనమౌ దెనకేగి విప్రభామినికి 
POD) మాకెల్ల పంచి యిమృన్న 
ఎనిమిది ఖండంబు లేర్హుడ జేసి 
ఆర్వురు కాంతల కారు ఖండములు 
మేరతోదుత నిచ్చి మేలైన దొకటి 
నా చేతి కందిచ్చి నాతి తా నొకటి 
వుచ్చికొన్నవుదు...” e 


e యష్టకాంతలును 4338; ఎనమండుగురు పుత్రులు 
ఉదయించిరి. దీనిననునరించి బాలుని సంగడీలేడ్గురనియు, 
బాలునితోం KOR యెనమండుగురనియుం దెలియుచున్నది. కాని 
ఈ యెనమండుగురిలో అనపోతు యుద్ధమునం బాల్గొనలేదు. అందుచే 
బాలచంద్రయుద్ద ఘట్టమున “ఆర్లురు సంగడీలతో అన్న బాలుండు” 
అనుట సమంజసమే కాగలదు. యుద్దమునకు బయలుదేరునప్పుడు 
ఏడ్గురు సంగడీలున్నారు. బాలచంద్రుడు అత్తవారింట నున్నప్పుడు 
ఆ గండువారి ద్వారముకడ నేడ్గురు సోదరులును నజచుచున్నారని 
తెలుపంబడినది: 


268 తెలుయగు వీరగాథా కవిత్వము 


“తమ్ములందరు SS తత్తరపడుచు 
ఘన రౌద్రముగ నుందు కత్తులు దూని 
వెడలిన కోపాగ్ని వీరు లేద్వురును 
మారెరుంగక నుండు మదకరులట్లు” 7 


యుద్ధమునకు బయలుదేరిన యేడ్గురు సంగడీలలో అనపోతు 
మార్గమధ్యమున నాత్మహత్య చేసికొనినాండు. అందుచే నార్గురు 
సంగడీలతో బాలుడు యుద్దభూమిని (బవేశించినాయడు. బాలచంద్రుని 
సంగడీల పేర్లు: “బ్రాహ్మణ అనపోతు, వెలమ ärid, కమ్మర 
కాచన, కుమ్మరి పట్టి (ఇతని పేరు తెలియుట లేదు), చాకలి చందు, 
కంసాలి చందు, మంగల మల్లు (మంగల 255” అని కొన్ని 
(ప్రతులలో గలదు).” ఇట్లు బాలచంద్రునితోం గలసి మొత్తము 
బాలవీరు లెనిమిదిమంది. వీరిలో (mac అనపోతు 
అందటికన్నను పెద్దవాడు. బాలచం॥ద్రుడు ద్వితీయుందడు. 
తక్మినవారంబును దరువాతివారు. ఏలయన, నాండు (బ్రాహ్మణులు 
అగగ్రవర్ణముగా మిక్కిలి PÖIDE బడుచుండెడివారు. ఐతమ్మ తనకు 
TS õde డిచ్చిన వరప్రసాదమగు గజనిమ్మపండును వెంటనే తన 
నఖియలలో బ్రావ్మాణ వనితయగం పేరమ్మ కిచ్చినది. 
దానినందబికును బంచి యిమ్మని పేరమ్మను గోరినది. తాను 
మహామంత్రి భార్యనను గర్వమును లేశమైనను జూపక పేరమ్మకు 
ఆ గౌరవము నొసంగినది. పేరమ్మ నిమ్మపండు నెనిమిది ముక్కలుగం 
గోసి అందబకును బెట్టంగా, ఐతమ్మ, పేరమ్మ తన ముక్కను 
2309500 దక్కినవారెవ్వరును దమ ముక్కలను భక్షింపవలదని 
శానించినది. (ఇది నాటి సంభంమున (బ్రాహ్మణులకుంగల 
మహోన్నతస్థానము! ). పేరమ్మ మొదట తినినది. ఆ తరువాత నైతమ్మ 
భక్షించినది. పిమ్మటం దక్కిన వారందటును ADB. అందుచే అనపోతు 
ముందు జన్మించినాడు. తరువాత బాలచందాదులు పుట్టిరి. 
అనపోతు పెద్దవాండును అగ్రవర్గుండును అగుటచేతనే బాలుని 
వేశ్యాలోలత్వమును నిందింపంగలిగినాండు. అనపోతు వేదాది విద్యల 
నభ్యసించిన విజ్ఞాని యనియు, నితని ఇంటి పేరు 4 వారనియు, 
తాత “పెద్దని యనియు, తండ్రి 'మల్లపరాిజనియుం, దల్లి “పేరమ్మ 
యనియు వీరగాథలనుబట్టి తెలియుచున్నది. ఇతండు ఆటువేల 
నియోగి బ్రాహ్మణుండు. 


బాలచంద్రుడు మాంచాలను ఉపేక్షచేసి, వేశ్యయగు 
సబ్బాయితోం గాలము గడుపుటకును, అతడు వివాహానంతరము 
ఒకృసారియినను అత్తవారింటికి ఏంగకుండుటకును గల కారణమును 
ఏ విమర్శకుండును బరిశీలింపలేదు. కవులుకూడ నీ విషయమును 
స్పష్టముగా బ్రాయలేదు. నే నీ విషయమునుగూర్చి పల్నాటి వీరగాథలు 
పాడెడి వీరవిద్యావంతులను (్రశ్నించితిని. వారు చెప్పినదిది: 
బాలచంద్రునకును మాంచాలకును వివాహము మిక్కిలి బాల్యదశ 
యందు జరిగినది. క్రమక్రమముగా వారు యౌవనదశయందు 


అడుగిడిరి. కాని వెలమగస్తీలకు Sa» హెచ్చు. మాంచాల 
యెట్లున్నదో తెలిసికొనవలె ననెడి కోరిక బాలునకుదయించెను. 
అనపోతు (బ్రాహ్మణుండగుటచే నాతని కంతఃపుర ప్రవేశమున 
కాటంకము లేదు. అతడు (ప్రతిదినమును ఆయవారమునకు 
గండువారింటికి ఏంగెడివాయడంట. అట సౌందర్యరాశియగు 
మాంచాలను జూచుచుండెడివాండు. చిన్ననా౭డెప్పుడో పెండ్లియయిన 
బాలుడు యౌవనవతియగు భార్య సౌందర్యమును దెలిసికొననెంచి, 
“మాంచాల యెట్లున్నది?” అని (HIS mc అనపోతును 
(బ్రశ్నించెనంట. మాంచాల అతిలోక సౌందర్యమును యథార్థముగాం 
జెప్పినచో బాలుండామె మోహమునం బడిపోయి, రాంబోవు 
యుద్ధమున (బ్రముఖపాత్ర వహింపడని భయపడి, అనపోతు 
మాంచాల మిక్కిలి అసహ్యముగా నున్నదని చెప్పెనయట. అందుచే 
బాలుండాతని పలుకులు విశ్వసించి అత్తవారింటికేంగ సంకల్పింపక, 
వేశ్యయగు సబ్బాయియే సౌందర్యవతియని నమ్మి ఆమెకడనే 
యుండెడివాయడట. అనపోతు చెప్పిన అసత్యము మాంచాలకుం దెలిసి, 
కోపించి “నీవు నీ తమ్మునకుC గాకుండ పోదువు” అని అనపోతును 
శపించినది. ఈ శాపము ననుసరించియే బాలుడు సంగడీలతో 
యుద్భ మున కేంగుచుండంగా, అనపోతు దంర్మరణము 
నొందవలసివచ్చెనయట. 


ఇది Posse సమంజసముగనే యున్నది. ఇది 
జానపదులు కల్పించినది కాదు. ఈ కథాభాగముగల పాదములు 
మనకు లభించిన (ప్రతులలో లోపించియుండును. రేఖాంబ 
మాంచాలకు జ్ఞానబోధ చేసిన ఘట్టము పింగలివారి ప్రతిలో 
నష్టమైనట్లుగనే యిదియును నష్టమై యుండును. పై విషయమును 
సూచించు పాదములు మాత్రము అక్కిరాజువారి ప్రతిలో స్పష్టముగా 
నున్నవి. మాంచాల సంగడీల Hed వచ్చినప్పుడు బ్రాహ్మణు 
డగు అనపోతును భర్తయగు బాలచంద్రుడును e దక్కిన 
వారందటును లేచినిలుచుందురు. అనపోతు- బాలచంద్రులలో౯ దన 
భర్త యెవరో గుర్తింపలేక, మాంచాల, అనపోతునే భర్తయని భావించి 
పాదములు కడుగంబోయెను. అప్పుడు అనపోతు తన నామమును 
దెలిపి ఆమె భర్తను జూపెను. అంత మాంచాల తన దురవస్థకుC 
208099, అనపోతును దెప్పి పొడుచుచున్నట్లుగా నిట్లు పల్మినది: 


“వినవయ్య విప్రుడ విన్నపంబొకటి 
ఇద్దరికిని మీర లెలమితో పెండ్లి 

TR నాడొక చెనటి విప్రుండు 
చూడగా లేక అసూయ పెంపొంద 
సౌందర్భమన్నది చానకు నున్న 

యెట్లు గావించినా రీ వివాహంబు 

అని SS Aav యటు కాకయున్న 
బాలుడివ్విధమున భావంబు విడిచి 


వల్నాటి బీరకథాచక్రము 269 


నన్నేల విడనాదు నయ మార్ధ్హమెడలి 
పరిచయమే లేదు వతికిని నాకు” ో 


వీరభద్రకవి పద్యకావ్యమునంగూడ అనపోతు బాలుని 
మాంచాలగ్భహమున కేంగవలదని చెప్పినట్లుగా గలదు (చూ. 
వీరఠబాగవతము, పుట 191). ఇది కూడ జానపదులు చెప్పిన 
కారణమును 205008. ఏదియేమైనను, బాలుడు 
మాంచాల యెడ విముఖుండగుటకు ఇట్టి చెప్పుడు మాటలేవియో 
కారణములై యుండుననుట మాత్రము సత్యము. 


7.19. బాలుని యుద్ధము (ఉత్తర భాగము) - మరణము: - 


ఈ పేరుతో మద్రాసు GOML లో నాలుగు ప్రతులున్నవి. 
మలిదేవరాజు తన బలముతో గారెంపూడియందు DEI, 
యుద్ధమునకై వేచియుండెను. నాయండు గంగాధరమడుగులో ముని 
గి, లింగములు తీసి, వీరులపేరం బ్రతిష్టించెను. (బ్రహ్మన, కొమ్మరాజు 
తండ్రి వీరసోముని పేర లింగమును బ్రతిష్టించి దానిని పలికించెనం 
ట. మటునాండు చాపకూడు భుజించిరి. అందు ఆణమువారు 
వీరశైవులగుటచే జాపకూడు భుజింపనొల్లక, తమ పొట్టలు చీల్చుకొని 
తమ మాహాత్యమును జూపిరి. బ్రహ్మన వారిని మెచ్చి, తిరుమం(త్రము 
పరించి, మరల వారి పొట్టలనతికించెను. 

నాగమ్మ సైన్యములను సమకూర్చుకొని గురిజాలనుండి 
వచ్చుచుండెను. (బ్రహ్మనాయండు యుద్దము చేయవలసిన వీరులను 
మాత్రము కారెంపూడిలోనుంచి, తక్కిన మలిదేవరాజులను, 
(బ్రాహ్మణులను, భట్లను, కోమట్లను కొంత సైన్యమును దోడుగా నిచ్చి 
మేడపికిం బంపివేసెను. నాగమ్మ కీ విషయము తెలిసి, మలిదేవ 
రాజాదుల నడ్డగింప DINA అను వీరుని సైన్యముతోం బంపెను. 
ఆ వీరుడు మలిదేవులను 'మేళ్ళవాగు కనుమి కడ నెదిరించెను. 
(మేళ్ళవాగు కనుమ- గుంటూరు జిల్లా, వినుకొండ తాలూకాలో 
“'బొమ్మరాచవల్లె” యను (గామము దగ్గజి నున్నది.) కాని 
మలిదేవాదులతో నున్న ర్లుట్టిబోయండు విక్రమమును జూపి, గురిజాల 
సైన్యమును హతమార్చి, మలిదేవులను మేడపికిC జేర్చెను. తరువాత 
బాలుడు విక్రమమును జూపి, KOOPAST జేసిన యుద్ధము 
వర్ణింపంబడినది. 


అక్క్మిరాజువారి ప్రతిలో 101వ పుట నుండి చివరివబికును 
బాలునియుద్ధమే కలదు. కాని దీనిలో లింగప్రతిష్ట, మేళ్ళవాగు 
యుద్దము లేవు. నల్లమలకొండ నెక్కిన బాలునకు యుద్దభూమి 
యందలి డేరాలను వీరులను గూర్చి వివరించి చెప్పినది వెలమ 
సంగడీండగు et” అని అక్కిరాజువారి ప్రతిలోను, పింగళివారి 
(BS గలదు. కాని, వీరభద్రకవి వీరభాగవతమున కమసాలి 
సంగడీండు చందు” చెప్పినట్లుగా నున్నది. 


7.20.'గుజ్టాల సవరణి లేక “పెద్దన్న ఒప్పిచెర్ల యుద్ధము” 

లేక “పెద్దన్న బాదరాజు యుద్ధము”: - 

ఇందు TEO సవరణ అనుపేరే జానపదులలో మిక్కిలి 
ప్రచారమందున్నది. బాలచంద్రుడు వీరవిహారము చేసి మరణించిన 
తరువాత, (బ్రహ్మనాయని అన్నయగు పెద్దన్న బాదరాజు యుద్దమునకు 
వెడలును. ఇతండు గొప్ప యాశ్వికు(డు. ఈతని NED పేరు 
'కారుబొల్లండు”. ఇది దైవాంశగల Wed. గుజ్ట్రమును యుద్ధమున 
కాయత్తము చేయుచు నలంకరించుటను 'సవరణి యందురు. (ఈ 
పదము తిక్కన భారతమునం గూడం (బ్రయోగింపంబడినది. ) పెద్దన్న 
బాదరాజు తన DO, తక్కిన రౌతుల DNO అలంకరింప 
జేసి యుద్ధమున కాయత్తమగును. ఇతండు ఘోరయుద్ధముచేసి, 
నలగాముని పక్షములోని గుజ్బిపుదళము నంతను 735339, 
చివరకు దానును కారుబొల్లనితో సహా రణరంగమునం గూలిపోవును. 
ఈ విషయము (బ్రహ్మన్నకుC దెలిసి, KOK మాడచిని బోయి తన 
యన్నను జూచిరమ్మనును. నాకు లభించిన ఆల్తూరుపాడు తాళపత్ర 
(గంథమున నింతవబకే యున్నది. ఆ తరువాత పెద్దన్న భార్యయగు 
లఘువమ్మ సహగమనము చేయును గాంబోలును. 


'గుబ్బాల సవరణి యను నీ వీరగాథ పింగళివారి ప్రతిలో 
గాని, మద్రాసు ప్రతులలోగాని లేదు. నెల్లూరు మండలమున 
వెంకటగిరి తాలూకా ఆల్తూరుపాడు గ్రామమున నొక వీరవిద్యావంతుం 
డు పాడుచుండ౯గా దీనిని వింటిని. అతని దగ్గబింగల తాళపత్రప్రతిని 
గూడ సంపాదించితిని. ఇందు సుమారు 1200 పాదములున్నవి. 
కవిత్వము రసవంతముగా నున్నది. 


పింగళివారి ప్రతిలో బాలచంద్రుని యుద్ధము తరువాత 
కొమ్మరాజు యుద్దమున్నది. ఇది సరికాదు. బాలుని యుద్ధమునకం 
బిమ్మట జరిగినది పెద్దన్న బాదరాజు యుద్ధమే కాని కొమ్మరాజు 
యుద్దము కాదు. (పెద్దన్న మరణించిన తరువాత కాని కొమ్మరాజు 
యుద్ధము చేయలేదు.) ఈ విషయము కొమ్మరాజుయుద్ధ కథా 
ప్రారంభమున సూచింపంబడినది: - 


“లాలుండు దివికేగ బాదరాజపుడు 
కారుబొల్లని నెక్సి కలనికి నడిచి 

ఘోటక ఘనభట కోట్లను దునిమి 
తనపాలి మొనలన్ని Pip చేసి 
మడిసెను చెన్నుని మది తలంచుచును” 7 


ముదిగొండ వీరభ[ద్రకవియు బాలచంద్రుని యుద్ధము 
తరువాతం బెద్దన్న యుద్ధమును వర్ణించినాడు (చూ. వీరభాగవతము 
పుట- 255). 

పల్నాటి వీరకథలను గానముచేయు వీరవిద్యావంతులు, పెద్దన్న 
కారెంపూడికిం బడమటగా నొక క్రోసు దూరమునంగల 333 


270 తెలుయగు వీరగాథా కవిత్వము 


యను గ్రామముకడ సాయెబ్బులతో యుద్ధము చేసెనని చెప్పుదురు. 
(కాని పల్నాటి యుద్ద్ధకాలమునకు మహమ్మదీయులు దక్షిన హిందూ 
దేశమునకు రాలేదు.) వీరులందజును గారెంపూడిలోనే యుద్ధము 
చేసిరని తలచుట తప్పు, (కారెంపూడిలో యుద్దము చేసినది ఒక్క 
బాలచంద్రుడు మాక్రమే.) ఏలయన నాగమ్మ సైన్యము ఒక్క 
కారెంపూడికి మా(త్రమే పరిమితమగునది కాదు. కారెంపూడి 
చుట్టుప్రక్కల బం(డైెండు (గామములకు నిండుగా వ్యాపించి 
యుండునంత మహాసైన్యమును సమకూర్చినది నాగమ్మ. ఈ 
సైన్యవిస్తీర్ణతను గాథాకారులిట్లు పాడుదురు: - 


“సన్నిగళ్ల సాతి జూలకల్లు, 

చెట్లలో ఉన్న జానపాదు, 

చిన్ని నెమిలిపురి, పెద్ద 39039, 
గుత్తికొండ, గుట్జబ్బోళ్లు, 339, 
నగరికంటి కనుము నాగమ్మ హద్దు” * 


పైన తెల్సిన (గామములు కనుమలు కారెంవూడికిC 
జుట్టు ప్రక్కల నున్నవి. కాంబట్టి యుద్ధమొక్క కారెంపూడిలో నాగులేటి 
తీరమున మాడ్రమే జరిగినదని తలంచుట సరికాదు. 


ఇట్లు నాగమ్మ కూర్చిన మహాసైన్యము నెదిరించుటకుC 
బల్నాటి వీరులొక్నాక్కరి వంతునకు వేసికొనిరి. అట్లు పంచుకొనుటలో 
“ఏనూట ముప్ఫై యుద్దాలు బాలుని పేర 305005” వనియు, 
బాలుండొక్ళొక్క సంగడీనికిం దొమ్మిది లక్షల రాయదళమును భాగము 
చేసెననియు వీరవిద్యావంతులు పాడుచుందురు. బాలచంద్రుడు 
“కారెంపూడి'లోను, పెద్దన్న 'ఒప్పిచెర్లిలోను, కన్నమనీండు “చింతపల్లి” 
(కారెంపూడికి ఉత్తర దిశగా రెండు PES గలదు) లోను, VÕK 
డు- సూర్చ్నీ(డు-మలినీ(డు అను బ్రహ్మనాయని తమ్ములు SIE 
(కారెంపూడికి తూర్చుదిశగా రెండు మైళ్లు) దగ్గజిను నాగమ్మ సైన్యము 
నెదిరించి పోరాడినట్లుగా గాథాకారుల పాటలవలన స్పష్టమగుచున్నది. 
ఈ గాథాకారులొక వీరుడు చేసిన యుద్ధమును, నా (ప్రదేశ 
నామముతోం వబిలుచుచుందురు. “బాలుని కారెంపూడి యుద్దము, 
పెద్దన్న ఒప్పిచెర్ల యుద్ధము, కన్నమనీని చింతపల్లి యుద్ధము, పేర్నీ6 
డు సన్నిగళ్ల యుద్ధము” ఇత్యాదిగా బిలుతురు. ఇట్లే అనుగురాజు 
తరములో జరిగిన యుద్దములను “ÕI చందోలు యుద్దము, 
తెప్పలినీండు ఊరుకోట యుద్దము, బ్రహ్మన ఆరణగండ్ల యుద్ధము” - 
మున్నగు రీతిని బిలుచుచుందురు. 


7.21. అమ్మవారి పుట్టుక: - 

కొమ్మరాజు యుద్ధములో వచ్చు అంకాళశక్తి ప్రసక్తి 
సందర్భమున నామె పుట్టుక నొక ప్రత్యేకకథగా వీరవిద్యావంతులు 
పాడుచున్నారు. ఇది కొమ్మరాజు యుద్ధమునకు ముందే పాడంబడును. 
ఇది నాకు లభింపలేదు. అంకమ్మ కథాచక్రములోని అంకమ్మ 


కథకును, దీనికిని IS సంబంధమున్నదేమో పరిశీలింపవలసి 
యున్నది. అంకమ్మ కథాచక్రమున, కల్యాణనగరములో వీరసోము 
డు ఆండు దేవతను గొలుచుట కిష్టములేక పల్నాటి వారిలోనికి 
వచ్చెననియు, అయినను ఆ శక్తి HEIDO ఆ రాజుచే బూజలు 
గొనవలెనని పల్నాటికి వచ్చి “పల్నాటి అంకమ్మ అయినదనియుం 
జెప్పంబడినది. 


కొమ్మరాజు అంకమ్మను గొలిచినట్లుగాం బల్నాటి వీరకథలలోం 
బలు తావులందు గలదు. కారెంపూడిలోC గొమ్మరాజు ప్రతిష్టించిన 
అంకమ్మ నేంటికిని గలదు. ఈమెను. “ఈర్ల అంకమ్మ (=వీరుల 
అంకమ్మ) అందురు. 

పల్నాటి వీరకథాచ[క్రమును, అంకమ్మ కథాచ[క్రమును 
మాలవారే పాడుచుందురు. కావునం బల్నాటికథలలో అంకమ్మ ప్రసక్తి 
వచ్చినచోట నామె పుట్టుకనుగూర్చి పాడుట సాధారణమే కావచ్చును. 
కాటమరాజుకథలను, పరశురామునికథలను పాడువారు మాదిగలు. 
అందుచే కాటమరాజుకథలలోం గొన్నింటం బరశురామునికథలు 
ఉపకథలుగా వచ్చినవి. వీనిని 'చాటువి లందురు. భక్తిరన్నకథలో 
వచ్చు గౌతమ చాటువి యిట్టిదే. కాంబట్టి అంకమ్మ కథాచక్రములోని 
కథయే పల్నాటి వీరకథలలోం (బ్రవేశించియుండునని తలంపవచ్చును. 


7.22. కొమ్మరాజు యుద్ధము: - 


పింగళివారు ప్రకటించిన 'కొమ్మరాజు యుద్దము” కొండయ్య 
రచన. అందు KB యిట్లున్నది: బాలచంద్రుడు మడిసిన పిమ్మట 
పెద్దన్న బాదరాజుకూడ ఘోరయుద్ధముచేసి వీరస్వర్గమలంకరించెను. 
అంతటం గొమ్మరాజు యుద్దమున SAD. (బ్రహ్మన యాజ్ఞలేకుండ 
వెడలుటచే నతని కన్నుల కంధకారము గప్పెను. తిరిగివచ్చి 
బ్రహ్మన్నను స్తుతించి యుద్ధమున కనుజ్ఞ వేడెను. కొమ్మరాజు 
నావహించియున్న కులదేవత అంకాళశక్తిని దించి, యుద్ధమున కేం 
గుమని (955 చెప్పెను. (ఆ శక్తి యాతని నావహించియే యున్నచో 
నతనికి మరణము లేదు. అందుచే (బ్రహ్మన యట్లు చెప్పెను.) 
కొమ్మరాజు తన్నావహించియున్న శక్తిని దించి యుద్ధమున SAD. 
కొమ్మరాజు ధాటికి నిలువలేక నాయకురాలి సైన్యము పాణిపావు 
చుండెను. అప్పుడు నాయకురాలు కొమ్మరాజు నెదుర్మొనుటకు “జోదుల 
సోమశేఖరుం డను ధనుర్విద్యాచార్యునిం బంపెను. అతండు 
సోదరులతోం గూడి కొమ్మరాజు నెదిరించెను. కొమ్మరాజు సోదరులు 
సోమశేఖరుని సోదరులను జంపిరి. సోమశేఖరుండు ఉగ్రుండై 
కొమ్మరాజు సోదరులను 30. అంత కొమ్మరాజు విజృంభించి 
సోమశేఖరుని Soro. నాయకురాలు తన సైన్యమును 
కొమ్మరాజుపై దొమ్మియుద్దమునకుయ బురికొల్చెను. కొమ్మరాజు 
విజృంభించి, శ[తుసైనికులను గుప్పలు కుప్పలుగా గూల్చ్పి, 
రాజులందట నోడించి, వీరస్వర్గమును గోరి, తన దివ్యాస్త్రముల 


వల్నాటి వీరకథాచక్రము 271 


నన్నింటిని నాయని HED బంపి, కుంతమును గైకొని కొంతసేపు 
పోరాడి నేలకొరిగెను. కొమ్మరాజు కూలిన వార్తవిని మలిదేవుండు 
దుఃఖించి, తమ్ములతో గలిసి హరఠాన్మరణము నొందెను. మలిదేవాదుల 
మరణమునకు సంతసించి, నాయకురాలు బ్రహ్మనాయనిC బట్టుటకై 
పచకుల (HND బంపెను. (బ్రహ్మనాయండాతని నెదిరించుటకై 
అడప కేశవదాసిని పంపగా, పచకుల (బ్రహ్మన్న యతనిని 
సంహరించెను. 

మ(దాసం GOML లోc గొమ్మరాజు యుద్ధమునకు 
సంబంధించిన యెనిమిది ప్రతులున్నవి. వీనిలో నొకదానిలోం గథా 
(ప్రారంభమున క్లుప్తముగా “కల్లుప్రతిష్ట బాలుని మరణము, బాదరాజు 
మరణము” చెప్పబడినవి. కొమ్మరాజు (బ్రహ్మనాయని స్తుతించు 
ఘట్టమున (OSS, కామవల్లికథి అను రెండుకథలు చెప్పం 
బడినవి. కొమ్మరాజు రణరంగమునకేంగి తాను వచ్చినట్లుగా 
నలగామునకుం దన భట్టుచేం గబురంపెను. ఇంతటితో నీ కథ 
అసంపూర్ణముగా నాంగిపోయినది. 


వీరభద్రకవి రచనలోం గొమ్మరాజు నలగామునితో యుద్ధము 
చేసి ఆతని తల దునిమినట్లు చెప్పబడినది. అంకమ్మ పుట్టుక ఒక 
రాత్రియుం, గొమ్మరాజు యుద్ధము SES రాత్రియుC బాడంబడును. 


7.23. సన్నిగళ్ల యుద్ధము: - 

అలభ్యము. (బ్రహ్మనాయని తమ్ములగు పేర్నీండు, ÕE 
డు, మలినీండులు “సన్నిగళ్లు యను గ్రామము దగ్గజ నలగాముని 
సైన్యముల నెదిరించి, ఘోరయుద్ధము చేసి, వీరస్వర్గమున కేంగుదురు. 


7.24. కన్నమనీండు చింతపల్లి యుద్ధము: - 


అలభ్యము. కన్నమనీండు బ్రహ్మనాయని అనుమతిని గొని 
చింతపల్లి గామము దగ్గజి నలగాముని సైన్యము నెదిరించి 
నిరవశేషముగా నతికివేయును. తరువాత గొంత విశ్రాంతి తీసికొని, 
EIEC బోయి, (od తోడితెచ్చును. 


7.25. (బ్రహ్మన్న విజుగు:- 


ఇది పల్నాటి వీరకథాచక్రమునంగల చివరి గాథ. మద్రాసు 
GOML లో దీనికి నైదు వ్రాంతప్రతులున్నవి. కాని, యివన్నియును 
55 (4533. కొమ్మరాజు యుద్భానంతరము నాగమ్మచే 
(బ్రహ్మనాయని పైకి బంపంబడిన పచకుల బ్రహ్మన్న అడప కేశదాసిని 
జంపి నాయనిపైకి రాసాంగెను. అది చూచి (బ్రహ్మనాయండే 
స్వయముగా యుద్దమునకు బయలుదేరెను. 


వచకుల (9577509, శీలం బ్రహ్మనాయండును 
సహాధ్వాయులంట. అందుచే (బ్రహ్మనాయండాతనితోం బోరుటకు 


శంకించును. పచకుల [బ్రహ్మన్నను వెనుదిరిగి పొమ్మని చెప్పును. 
värd వినలేదు. అందుచే శీలం బ్రహ్మన పచకుల (2575 
జంపి, ఆతని కోరిక ననుసరించి ఆ పచకుల బ్రహ్మనను కూడ 
వీరులలో నొక వీరునిగా జేసెను. 


పచకుల (బ్రహ్మన్న మరణానంతరము, కార్యమపూడిరాజు 
(బ్రహ్మన NIS. బ్రహ్మన అతనిని గూడం జంపివేసెను. అది 
చూచి చింతపల్లిరెడ్డి బ్రహ్మనాయని ఢీ కొనెను. బ్రహ్మన అతనిని 
PO) EI గావించి, విజృంభించెను. నలగాము(డు భయపడి 
కొదమగుండ్లకుC బాతిపోయెను. అప్పుడు అశ్వారూఢధయై నాయకురాలే 
స్వయముగా బ్రహ్మనాయని నెదిరించెను. స్త్రీలతో యుద్ధము చేయుట 
ధర్మవిరుద్ధము గావున, బ్రహ్మనాయండు నాయకురాలి అశ్వమును 
గూల్చెను. ఆమె ప్రక్కకు FOND. అంతట (బ్రహ్మన నలగామునిC 
బట్టదలంచి కొదమగుండ్లకుC బోయెను. అట బ్రాహ్మణులు 
బ్రహ్మనాయని బ్రార్థించి శాంతునిం జేసిరి. అతండు నలగాముని 
క్షమించి, పట్టముగట్టి, హితోపదేశము చేసి, నలగాముండు IPC 
గనంపంగాం౯ దిరిగి రణభూమి మధ్యకు వచ్చెను. ఆ రణభూమి 
యెట్లున్నదనంగా - 

మద్రాసు ప్రతులలో నీ కథ యింతటితో నాగిపోయినది. 
(తిరుపతి ప్రతిలోయంగూడ నింతవటకే యున్నది.) SOTS IC 
బట్టముగట్టి బ్రహ్మన్న హితోపదేశము చేయు సందర్భమున గొంత 
oss, మరల నాలుగు పాదములుండి, అసంపూర్ణముగా 
ఆగిపోయినది. 


“వినవయ్య జెప్పెద వీరగామేంద్ర 
గాజువారును మరి కనకంబువారు 
గొట్టటివారును గోవిందువారు 

పట్టు జాజులవారు పద్దనాయకులు 

వన వసంతునివారు వర బలాధికులు 
ఇట్లు జేసినవార లెవ్వరు లేరు 

నీ మన్నెనాయకుల్‌ నీ సేన లెల్ల 

మడిసిరి యీ కలన మరి నమముగాను 
నినుదోలి పట్టంబు నిలివితి నేడు 
OO ” (గంథపాతము) 
“విజయంబు నీదేను వినుము (బిహ్మాన్న” 
యని చెప్ప రాజుచే నంవించుకొనియ 
sede నాయడు కలని మధ్యముకు 

ఆ కలను అట్టుండె నమరులు పొగడ. * 


తిరుపతి SVORIL లోని వ్రాతప్రతి యందును నంతమిట్లే 
యున్నది. పింగళివారు పరిష్కరించిన “బ్రమ్మన విరుగులో నంతము 
పైదానికన్న భిన్నముగా నున్నది - 


272 తెలుయగు వీరగాథా కవిత్వము 


“వినవయ్య చెప్పెద వీరకామేంద్ర 
గాజావారలును వరి కనకంబువారు 
గొడ్డటివారును గోవిందువారు 
పట్టుజాజులవారు పద్భనాయకులు 

వన వసంతునివారు వర బలాధికులు 
ఇట్టు చేసిన వారెవ్వరు లేరు 

ఇకనైన నెమ్మితో నిల నేలు” మనును 
అందరు చూడంగ అభయపట్టంబు 
కట్టించె (బ్రహ్మన్న కడుశాంతమునను 
అంతట నలగాముడతులిత భక్తి 

“నీకు దాసుడ నేను నిజము నా మాట 
విజయంబు నీ దేను బీరపుంగనుడ! 
esi! నీ మహిమంతయు తెలిసె 
ధరలోన దాతవు దైవంబ వగుచు 
గురువులకును పరమ గురుడ బీవగుబు 
ఈ వీరులకు నీవు నీశ్ళరుడ వగుచు 
నిలిచితి వటుగాన నీ మూర్తివలన 
పలనాటి వీరుల వరమ చరిత 
ఆచంద్ర తారార్శమై యుండగలదు” 
అని వల్మ అతనిచే నంవించు PI. ** 


మద్రాసు, తిరుపతి గ్రంథాలయములలోయగల ప్రతులలోని 
(గంథపాతములను, సందిగ్గపాదములను పింగళివారు స్వకపోల 
కల్పితముగాం బూరించినట్లున్నది. తమ (గంథమునకు మద్రాసు 
GOML లోని ప్రతులే ఆధారములని తెల్పిన పింగళివారి ప్రతిలోని 
అంతమునకును, మద్రాసు గ్రంథాలయ (SASI అంతమునకును 
నెంతయో భేదము కన్పించుచున్న్చది. పల్నాటిసీమ నేలిన ZAC 
డగు నలగాము(డు తన మం[తియుం జతుర్థకులజుండును నగు 
(బ్రహ్మనాయని 'నీకుదాసుడ నేను నిజము నామాటి అనుట 
అనౌచిత్యదూషిత మగుచున్నది. మద్రాసు ప్రతిలో జివరనున్న 
“కడువేడ్మ నాయడు కలని మధ్యముకు, ఆ కలను అట్లుండె నమరులు 
పొగడి” అను రెండు పాదములను పింగళివారు పరిహరించి, 
గ్రంథాంతము సంపూర్ణ స్వరూపము SONIC గాంబోలును 
“అనఘాత్మ నీ మహిమ అంతయుం దెలిసె...” ఇత్యాది (9575 
స్తోత్రము'ను చేర్చిరి. ఇది వారి కెక్కడ లభించినదో తెలియకున్నది. 
అందుచే దీనిని వారే కల్పించియుందురని ఊహించుచున్నాను. 

మద్రాసు, తిరుపతి (వ్రాత ప్రతులలో, కొదమగుండ్లలో 
నలగాముని కభయమిచ్చిన బ్రాహ్మణుల పేర్లు, వారు బ్రహ్మనాయని 
కెదురేంగిన తీరు, నిరువది పాదములలో అతి మనోహరముగా హాస్య 
రసపూరితముగా వర్ణితమైనది: - 


“అని విప్రులకు నెల్ల నందంద (393) 
విని యట విప్రులు వేగనందరును 
విడుదులు జూవిరి వినుతులు జేసి 
కదిలిరి (బ్రాహ్మలు కడువేగమునను 
Se), తిప్పన్న, బోన కూచిభొబ్లు, 
కవిత భాస్ళర భౌట్లు, కంతి మెడయ్య, 
తడిధోవతుల సోము, దల్లాణి భొట్లు, 
వరుల పెదసోము, వర్తులప్పన్న, 
Sp కేశవభొట్లు, పావన భొట్లు, 
5083 సింగా భొట్లు, వామన భొట్టు, 
NB మాచన భొట్ట్లు, ఎనమండ్ర సూరు, 
Im, గోచుల పెద్ది 

భౌట్లు, సోమనవారి బొక్సిన భొట్లు, 
పెదబంద్ల మాచన, పెద్దయ్యగారు, 
నెనయ వీరాదిగా నిందరు గూడి 
ధోవతుల్‌ వీడంగ తొట్రుపాటొదవ 
బొజ్జలు గదలంగ పొడిసిగల్‌ వీడ 

కణగి యొగిరింవుచు కాముని కొరకు 
నెనని (Dev గూడి యా (27979) జూచి 
యాశీర్షదించిరి యపుదు బ్రాహ్మణులు” = 


పింగళివారిప్రతిలోయ బై సన్నివేశమంతయుం బరిహరింపం 
బడినది. ఈ ఘట్టము ముక్తసరిగా మూండు ముక్కలలో ముగింప 


బడినది. చూడుడు: - 


“అనిన 19039 నందంద (యుక్ళ 
వినియట విప్రులు వేగ నందరును 
పరుగున 538 [బ్రప్మాని చేరి” * 


బ్రహ్మన్న Den” అనగా నిది శీలం (బ్రహ్మనాయని విజుగో, 
లేక పచకుల (బ్రహ్మన్న విబుగో తెలియుట లేదు. Den అనగా 
నోడిపోవుట యని యర్థము. లభ్యమగుచున్న కథాభాగమునుబట్టి 
ఇది పచకుల (బ్రహ్మన్న విజుగే కావలెను. కాని Micro ప్రధాన 
వ్యక్తికాదు. అతని మరణానంతరము పెక్కు సంఘటనలు వర్ణితమైనవి. 
కావున నిది శీలం బ్రహ్మనాయని విజుగే కావలెను. తిరుపతి SVORIL 
లోగల ప్రతిలో మొదట “శీలం (బ్రహ్మనాయడి NN అని వాయం 
బడియున్నది (చూ. పల్నాటి వీరచరిత్ర-2, వ్రాత (58, నెం. 
7211-వి, పుట 326). ఇది లేఖక దోషమేమో తెలియదు. 

Den” శబ్దము పండిత కల్పితమని నా అభిప్రాయము. 
పల్నాటి ప్రజలలోంగాని, వీరవిద్యావంతులలోంగాని, ఈ శబ్దము 
వాడుకలో లేదు. కారెంపూడిలోని వీరాచార పీఠాధిపతులతోంగూడ 
నేను సంఫప్రదించితిని. వారు కూడ 'ఒజగు” శబ్దమే ఒప్పనియు, 


వల్నాటి వీరకథాచక్రము 273 


“Den శబ్దము పండిత కల్పితమనియు సెలవిచ్చినారు. 'బాలగోపు 
ae, “లంకన్న ఒటగు”, SD ne” అను కథానామములే 
జానపదులలో వ్యాప్తియందున్నవి. “ఒజిగు” అనగా “'యుద్ధమునం 
గూలిపోవుటి. ఈ శబ్దము నుపయోగించినప్పుడే ఆ వీరగాథల శీర్షిక 
అన్వర్థములగును కాని, “De” శబ్దముతో నీ యర్థము రాదు. 
గుంటూరు మండలమున నేంటికిని యుద్ధమున వీరుడు 
మరణించుటను 'ఒబిగు” అనియే వ్యవహరించుచున్నారు. (బరిమీద 
ఒరగాలి” అని జన వ్యవహారము.) కాంబట్టి “బ్రహ్మనాయని విజుగు” 
అను శీర్షిక తప్పు. జానపదులలో నీ వీరగాథ కీ పేరు లేదు. కారెంపూడి 
వీరోత్సవమున పల్నాటి వీరకథలలోని చివరికథను ఆఖరు దినమునం 
(బ్రదర్శ్భింతురు. దానికి “కల్లి ke” అని పేరు. యుద్ధమున 
వీరులందటజును నొబగిపోవుట యని దీనికర్థము. దీనిని SIND 
కథి అనియు బిలుచుచుందురు. (ఒబిగు లేదా 'ఒరగు అను 
సాధుశబ్దమే జానపద వ్యవహారమున “ఒబుగు” లేదా MX” 
అయినది. ) 

ఈ “బ్రహ్మనాయని DINEE నింకను కథాభాగమున్న 
దనుటకు వీరవిద్యావంతులపాటలు, జనవ్యవహారము, వీరభద్రకవి 
పద్యకావ్యము సాక్షమిచ్చుచున్న్చవి. వీరవిద్యావంతుల పాటల 
ననుసరించి పల్నాటి వీరకథాచక్రములోని చివరి ఘట్టమిట్లుండును: 
“యుద్ధ్దానంతరము నాయకురాలు- (బ్రహ్మనాయండు వీరిరువురే 
మిగిలిరి. నలగాముండుకూడం జనిపోయెను. నాయకురాలి కనుమలో 
TENO (eV 5 ED, మూండువేల దండు దాచినది నాగమ్మ. 
యుద్దానంతరము సంగడీలు నాగులేటి పచ్చబండలమీంద నిద్రించు 
చుండిరి. వారిని నాగమ్మ పొడిపించినది. అది చూచి కన్నమదాసు 
నాగమ్మను నబికుటకై వెంటంబడినాండు. ఆమె కనుమదగ్గబికుC 
బోయి పంగచాచి నిలబడినది. కన్నమదాసు ఆమె కాళ్లను నతికినాం 
డు. ఆమె రక్తపుబొట్లలో నుండి రాక్షసులు పుట్టి కన్నమనెదిరించిరి. 
కన్నమ మనసులో (బ్రహ్మనాయనిం దలంచుకొనెను. బ్రహ్మన తన 
చేతిలోనున్న నాగబెత్తమును నడిమికిం [ద్రుంచి “ఎడాపెడా” వేసినా 
డు. అప్పుడు నాగమ్మ కాళ్లు తెగి పడిపోయినవి”- ఇది గాథాకారులు 
చెప్పు చివరి ఘట్టము. దీనిలో శక్తికథాప్రభావము గోచరించుచున్నది. 
నాగమ్మ శక్తిస్వరూపిణియను నమ్మకము ప్రజలలో వ్యాపించి 
యుండుట, పల్నాటి కథలు పాడువారును, శక్తికథలు పాడువారును 
నొకే కులమువారగుట (మాలలు) యీ (ప్రభావమునకు గారణము. 


యుద్దానంతరము బ్రహ్మనాయండు చనిపోయిన వీరులందతిని 
(బ్రతికించి, వారితో గుత్తికొండ బిలములోం (2330359 
జనవ్యవహారము. వీరభద్రకవి పద్యకావ్యమునంగూడ నిట్లే యున్నది. 
మద్రాసు, తిరుపతి ప్రాచ్య 998 గంథాలయములలోని ప్రాం 
త ప్రతులనుబట్టియు, పింగళీవారు పరిష్కరించిన (గ్రంథమును 
బట్టియు, 'కొమ్మరాజు యుద్ధము” తరువాత వెంటనే “బ్రహ్మనాయని 


విబుగు” ప్రారంభమైనదని తెలియుచున్నది. కాని వీరవిద్యావంతుల 
పాటలను, వీరభద్రకవి పద్యకావ్యమును బరిశీలించినచో నిది 
సరికాదని తేలును. కొమ్మరాజు యుద్దము తరువాత పేర్నీండు, Be 
డు, మలినీ(డు అనువారు కావించిన “సన్నిగళ్ల యుద్దము”, 
కన్నమదాసు కావించిన “చింతపల్లి యుద్ధము అను మతి రెండు 
వీరగాథలున్నవని తెలియుచున్నది. cn బాలచంద్రుని కారెంపూడి 
యుద్ధము తరువాత వరుసక్రమమున “పెద్దన్న బాదరాజు ఒప్పిచెర్ల 
యుద్ధము; పేర్నీండు, సూరీడు మలినీడుల సన్నిగళ్ల యుద్ధము; 
కన్నమదాసు చింతపల్లి యుద్ధము; కల్లి ఒజిగు (బ్రహ్మనాయని 
విబుగు)”- అను వీరగాథలున్నవని నిశ్చయింపవచ్చును. జన[్రుతి, 
వీరభద్రకవి కావ్యము దీనికి (nav తార్మాణములు. వీరభద్రకవి 
కావ్యమున బాలుని యుద్ధానంతర కథ ఈ క్రింది ప్రణాళికతోC 
గొనసాగినదది: - 


“బాలుని స్వచ్చంద మరణమును విని నాయకురాలు మరల 
సైన్యముల బంపుట- పెద్దనాయండు ఘోరసంగ్రామంబు చేయుట - 
కొమ్మరాజు నలగామరాజు తలదునుముట- బాలమల్ల్డేవాదులు 
కొమ్మరాజాదుల స్వేచ్చామరణానంతరము (బ్రహ్మనాయండు 
కన్నమదాసును యుద్ధమునకు బంపుట- పేర్నీండు మున్నగువారు 
వీరఠశయనంబొనర్చుట-కన్నమదాసు సైన్యమున్నిరవశేషంబుచేసి, 
విరామమునకై (బ్రహ్మనాయని యాజ్ఞంగోరుట- (బ్రహ్మనాయండు 
కన్నమదాసుని మేడపిలోని స్త్రీలను దోడ్మొనిరా బంపుట- [బ్రహ్మనాయం 
డు వైష్టవవేషంబున మేడపిలోని పురోద్యానముం (బవేశించుట- 
శీలాంబ వైష్టవవేషధరుండగు బ్రహ్మనాయని పాదతీర్థము గొనుట- 
వీరులు దమ పేరులతో నాగులేటి దరిని లింగములన్నిలుపుట - 
నాయకురాలు బ్రహ్మనాయని PAC బూర్వజ్ఞానము నొందుట- 
(బ్రహ్మనాయండు వీరుల గుత్తికొండబిల జలంబులముంచి దేవతలలో 
గలుపుట- ధర్మ(ప్రసంగు(డు మునులతో వీరులు స్వాంశంబులం 
గలిసిన వివరణముం జెప్పుట- (బ్రహ్మనాయండు నిజధామంబగు 
వైకుంఠముం జేరుట.” * 

దీనినిబట్టి యిప్పుడు లభించుచున్న “బ్రహ్మన్న Demi” అను 
కథ అసంపూర్ణమనియు, దీనికిని- కొమ్మరాజు యుద్ధమునకును 
మధ్య మటిరెండు కథలున్నవనియు, (బ్రహ్మన నలగామునిచే 
నంపించుకొనిన తరువాత జాల కథ యున్నదనియు స్పష్టమగు 
చున్నది. శో 

పైన జరపిన సుదీర్షవర్చనుబట్టియు, నాకు లభించిన తాళపత్ర 
(గంథములను బురస్మరించుకొనియు౯ బల్నాటి వీరకథాచక్రమున 
నీ క్రింది వీరగాథలున్నవని చెప్పంగలుగుచున్నాను. (ఈ వీరగాథలపేర్లు 
నేను పెట్టినవి కావు. జానపదు లీ వీరగాథల నెట్లు పిలుచుచున్నారో 
నేనును వానినట్లే బ్రాయుచున్నాను.) 


274 


తెలుయగు వీరగాథా కవిత్వము 


= 


mk 6 KD 


11. 
12. 


13. 


14. 
15. 
16. 


17. 
18. 


“పెద్దన్న పెండ్లి రాయబారము” లేక “పెద్దన్న బాదరాజు పెండ్లి”. 

బ్రహ్మనాయండు పుటకి. 

“'యాత్రకథి లేక దక్షిణాది యాత్రకథి. 

“పేర్నీండు యుద్దము” లేక “పేర్నీండు చందోలు యుద్దము”. 

“తెప్పలినీండు యుద్దము” లేక “తెప్పలినీండు ఊరకోట 

యుద్ధము”. 

“ఆరణగండ్ల యుద్దము” లేక “బ్రహ్మనాయని ఆరణగండ్ల 

యుద్ధము”. 

నాయకురాలి కథి (అనుగురాజు మరణము Se ఒక 

కథ; తరువాత మలిదేవాదులు మాచెర్ల కేంగుట రెండవ కథ 

కావచ్చును). 

“అనుగురాజు మరణము” లేక 'మైలమ్మ సాగుమానము” 

(మైలమదేవి సవాగమనము). -క్రీడాభిరామమునం 

బ్రసక్తమయిన 'బీలసానికథి ఇదియేనేమో (?) 

'రాచగావు కథి లేక ‘శివనందులకోట దోపు లేక 

“శివనందుల కోట యుద్దము”. 

'రాజులపెండ్లి” (మలిదేవుల పెండ్లికథ). 

బాలుని పుటక- (బాలచంద్రుని పుట్టుక, వివాహము.) 

కోడిపోరు- దీనిలో నైదు కాండలున్నవి: 

1) “కోడిపోరు ఒప్పందము. 

2) “అర్థనాల చిట్టిమల్లండు కథి లేక 'రావీరపడాలు కోడిని 
తెచ్చే కాండి. 

3) కోడి పూర్వజన్మ. 

4) “బాలగోపన్న కోడిపందెము” లేక “'పాలవాయి కోడి 
పందెము”. 

5) 'కన్నమనేని యుద్ధము - గోపు సంస్కారము”. 

'మండాది వలస కథి లేక 'మండాది వలసలు’ లేక వలస 

కథి. 

'మందపోటు కథి లేక “'మందపోటు- లంకన్న ఒటబగు”. 

గురిజాల యుద్దము” (గురిజాల యుద్ధము- పూర్వభాగము). 

“అలరాచమల్లుగారి గురిజాల రాయబారముి, లేక గురిజాల 

రాయబారము” లేక రాచమల్లు రాయబారము” లేక 'అలరాజు 

రాయబారము” లేక రాయబారము SE”. 


కల్లు (583. 
“బాలుని కథి- దీనిలో నెనిమిది కాండలున్నవి: 
1) బొంగరం పుట్టుక. 


2) బొంగరాలాట. 
3) అంతర్వేదిగాని కథ. 
4) Serov చాటువ. 
ర్‌) మాంచాల మేడ సవరణ. 
6) అనపోతురాజు ఒబగు. 
7) మేళ్ళవాగు యుద్ధము. 
8) బాలుని కారెంపూడి యుద్ధము. 
19. బాలుని యుద్ధము- ఉత్తర భాగము, మరణము”. 
20. 'గుజ్బాల సవరణ లేక 'గుబ్బాల చాటువి లేక “పెద్దన్న 
యుద్దము” లేక “పెద్దన్న బాదరాజు ఒప్పిచెర్ల యుద్ధము”. 
21. “అమ్మవారి పుట్టుక. 
22. 'కొమ్మరాజు యుద్దము”. 
23. Mõrv సన్నిగళ్ల యుద్దము”. 
24. 'కన్నమీనండు చింతపల్లి యుద్ధము”. 
25. కల్లి ఒజిగు' లేక 'కల్లిపాడు కథ” లేక బ్రహ్మనాయని విజుగు”. 


8. పల్నాటి Soso కవిత్వము 

తెలుంగు వీరగాథలలోం గవిత్వ పరిపుష్టి విషయమున 
మొట్టమొదట చెప్పందగినవి పల్నాటి వీరకథలు. తరువాత నెన్నం 
దగినవి కాటమరాజు కథలు. తక్క్మినవన్నియును పాడునప్పుడు 
మాత్రమే రసతృప్తినిచ్చునవి, వానిని చదివి ఆనందించుట అసాధ్యము. 
కాని పల్నాటి వీరకథలు పాడునప్పుడే కాక, చదువునప్పుడును 
మార్గకావ్యములవలె మన హృదయములో రసోత్పత్తిని జేయ 
సమర్థములు. అట్లని పల్నాటి వీరకథలు ఆద్యంతమును రసపుష్టి 
కలవని చెప్పరాదు. వీరగాతావృత్తములు ఇతిహాస లక్షణములతో 
నొప్పుచుండును. ఇతిహాస కవిత్వములో నాద్యంతమును గవిత్వము 
నాశించుట దురాశ. కొన్ని విశిష్ట సన్నివేశములలో మా(త్రమే 
కవిత్వముండును. భావనిర్భరమగు కథాంశమున్నప్పుడే రచన 
రసవంతముగా నుండును. SES కథాఖ్యాన ప్రధానముగా రచన 
సాగును. మహాభారతాదులగు నితిహాసములన్నియును నిట్టివే. కాం 
బట్టి వీరగాథాచక్రములందును నేవియో కొన్ని ముఖ్యఘట్టములలో - 
అనంగా కథాంశము భావనిర్భరమై ఘట్టములలోం గవిత్వము 
జాలువారుచు, మిగిలిన JOS గేవలము కథాకథనమే కొనసా 
గిపోవునని చెప్పవచ్చును. 

వీరగాథల కవిత్వము ఆఖ్యానకవిత్వము. ఈ యాఖ్యాన 
కవిత్వమును సృ్ఫృజించుకవి పాటింపవలసిన ముఖ్యధర్మములు కొన్ని 
కలవు. అవి, కథను నిర్వక్రముగా నడుపుట, కథాగతికి నుపహతి 


వల్నాటి వీరకథాచక్రము 275 


కలిగించు నప్రస్తుత ప్రసంగములు చేయకుండుట, కథ నలంకరించెడి 
యుద్దీపనవిభావాత్మకమైన వర్ణనలు చేయుట, కథారంగమును, 
గథాపురుషుల మూర్తులను టబ్రత్యక్షగోచరమగునట్లు వర్ణించుట, 
ఆయాసందర్భముల, నాయాపాత్రలచేత౯ దదుచిత సంభాషణములు 
చేయించుట, కార్యవశమునం గొంత, వాక్యవశమునం గొంత, పాత్రల 
స్వభావాదులను నిరూపించుట మొదలైనవి." పల్నాటి వీరగాథలను 
రచించిన శ్రీనాథుడు, మల్లయ్య, కొండయ్య అను కవులు ముగ్గురును 
పై కావ్యాంశముల నన్నిటిని యథాభావరసావస్థముగం (258709, 
కథామూర్తిని సర్వాంగసుందరముగా నిర్మించి, రసవద్దట్టములలో 
రసఫ్లతిని గలిగించి చరితార్థులైన మహాకవులే. ఇందు శ్రీనాథుని 
రచన (ముఖ్యముగా బాలునికథ) పాల్మురికి సోమనాధథధంని 
కవిత్వమునకుంగాని, రంగనాథ రామాయణ కవిత్వమునకుంగాని 
యే విధముగాను దీసిపోవునది కాదు. బరిమీందం బోరెడి కోళ్త్లవర్ణనము 
(చూ. పల్నాటి వీరచరిత్ర, విశాలాంధ్రప్రతి, పుటలు 141, 142) 
మల్లయ్య రసవ[ద్రచనకు మచ్చుతునుక: - 


“కరుకు విడిచిన వుంజాలు రెండు 
పొంగుచు Trev పొరిపొరి నార్భి 
కనుల నిష్పులురాలు 358 రవులు 
ఉ(గంవు దృష్టిని నొండొంటి చూచి 
కులగిరు లదరంగ కూయుచు చేరి 
ముక్ళుముక్ళున 29) మొనసి రోషమున 
మెడయీక' లుబ్బగా మెడవంచి రెండు 
ఉప్పరం బెగయుచు నురవడి తన్ను 
తన్నిన తూలక దట్టంవు గోళ్ళ 
మిట్టిమీదికి నౌగసి మీరుచు తన్ని 
కరవంగ వచ్చిన గతిచూచి బరిని 
వలయంబుగా వచ్చి వడి తన్నుటయును 
బిరచిర తిరుగుచు చేరి యాలోన 
ఉరవు (Sad యిక్ళటా యుబ్బీ 
రెక్కల పెల్లార్థి రేగి మొత్తంగ 
పెంధూళి యెగసియు పెంవగుచుండ 
సంగ్రామకేళికి నంతనంబంది 
ఊకించి తన్నగా నురములనాటి 
రక్తంబు దొరగంగ రాగంబునొంది 
తన్నుట తాకుట తమకు నొచ్చుటయు 
తలవగ 29% SI రెండు 
తలవడె నట దేవతలు బోద్యపడగ. 
వృత్రానురుందు దేవేంద్రుండు, మరల 
వైరముల్‌ పొడమగా వాలి యీ పగిది 


రూవులు 278) యారూఢి విక్రములు 
కయ్యంబు చేయంగ కణగిరోయనగ, 
పుటవుట డయ్యుట పొరలుట పడుట 
ఘటితంబు లాదిగాగల (DO 
కంటికి వేదుకల్‌ కలిగింవ చూచి 
భూమిలో ఈ పాటి పుంజులపోరు 
చెప్పుగా వినియును చేయ చూచియును 
ఎరుగ మెన్నదడు ననుచు నెల్లవారలును 
వెరగంది పోరెదు విధము 3790” 


పొలికలను జూచుటకు బోయిన కన్నమదాసు వర్ణనము 
(పుట 305):- 
“వాసిగా నురమున వనమాల కదల 
కరముల గజ్జరి కడియముల్‌ మెరయ 
SES పిడిగంట నెమలి సోగలును 
నల్లని దట్టిని నయమొప్ప కట్టి 
అర్థనారీజల్లు లమరబీవునను 
ఘోర భైరవకత్తి కోరమీసములు 
ఎగుభుజంబులు మించు నౌరజీరకంద్లు 
ఘనమైన దేహంబు కాలి పెండెరము 
వెరవైన యిటువంటి వేషంబుతోడ 
SD కన్నమనీడు కదనభూమికిని 
కాటుక కొండయు కదలినయట్లు 
గిరిగొన్న బీకటి (8378956 
హరిహారాదులమూర్తి యతనికి గలిగి 
నడుకలని కేతెంచి నలుదెసల్‌ చూచె.” 


మాంచాల యలంకరణము (వుటలు 408-411), 
బాలచంద్రుని 3 53553 (పుటలు 463, 464)- ఇవి 
కవిసార్వభౌముని భావనాశక్తికి ఎత్తిన విజయధ్వజములు. కొమ్మరాజు- 
జోదుల సోముల ద్వంద్వయుద్ద వర్ణనము (పుటలు 508, 509) 
కొండయ్య కవిత్వ రసవత్తతకుం దార్మాణము. ఇట్లు ఆయా 
ఘట్టములలో రసవంతమగు కవిత్వమును రచించిన యీ వీరగాథా 
కవిత్రయము ఒకేఘట్టమును దమతమ ప్రత్యేక ధోరణులలో నెట్లు 
వర్ణించిరో తెలిసికొనుటకు బాలునికథలోని వృద్ధవేశ్యావర్ణనము 
తోడ్చడంగలదు.*ో బాలచంద్రుని వేశ్య Sarv. ఈమె తల్లి 
OI. ఈ వేశ్యమాత రూపవర్ణన నీ జానపద కవిత్రయమిట్లు 
వర్ణించినారు: 


శ్రీనాథుండు: డ“కోంతివంటిది వృద్ద గురుతర s 
కోలపట్టుక õe గూతు దగ్గజకు 
28A5 రొండియు ట్రేలు Tov 


276 తెలుయగు వీరగాథా కవిత్వము 


యుటతీనిపోయిన యొళ్లు నూచలు కాళ్లు 
వంగిన నడుమును వదలిన పండ్లు 
వీలచేతులు గూని వీనుగు మోము 

బిక్ళగ SONS చింవిరి తలయు 

(PDS బొమముడి వదలిన మేను 
మెడమీద గణతియు మీగాళ్ల బూత 
పలుచని గడ్డంబుపైని బుల్తిరియు 

మూతి మీనముమొల్బ ముక్కు రోమములు 
తలవదంకును మాట తబ్బిబ్బు 2009) 
చొల్లు గాజిడు నోరకుభ్రంవు కంపు 
కన్నులం బునులును గాంక్ష మిక్ళుటము” 


కొండయ్య: “కల్లల వుట్టిల్లు కడు నొడలెల్ల 
శిస్తువెడలిన చింత చివికిన గంత 
పత్తి గింజల నంత పరదేశి బొంత 
ఊదువోవని డొక్క ఉరివడ్డ నక... 
ఉచితంబెజుంగని ARGO తొత్తు... 
తెరలు యీదన వెల్లి దేవాంగ 39 
మాయల కతకారి మందుల మారి 
కాయని వడుబెట్టు కదుబాదు బెట్టు 
దొందర తినగండి దొమృండ్ర దొండి 
అందతుకుల es ఆమిదెపు మడ్డి 
అఖిల కోతల వెల్లి యా నబ్బ తల్లి” 


“వృద్ద వానరమైన వెసరాగ ముండ 
5250091 లేచి తగు నూతకోల 
విణిగిన రొండియు నూచలా కాళ్లు 
ఉనీరిపోయిన DV నూడిన తలయు 
తోలు శల్పుములతో దూగాదు నదుము 
పీలచేతులు నడవీనుగు రీతి” 


పై వర్ణనలో కొండయ్య శబ్దసౌష్టవమును బాటింపక 
యిచ్చవచ్చినట్లు చెప్పినాండనియు, మల్లయ్య చాలవటకు శ్రీనాథుని 
కవిత్వమునే అనుకరించినాండనియుం దెలియవచ్చుచున్నది. 

ఈ పల్నాటి వీరకథాచక్రమునం (బ్రధానరసము- వీరము. 
ఇది యుద్ధవీరము. వీరఠరసము అంగియెనపుడు రౌద్ర బీభత్స భయానక 
రసములు విధిగా నంగములై తీరును. కరుణరసము ఆనుషంగిక 
మగును. ఈ యంగాంగి రసములన్నియును 207 వీరగాథలలో 
నాయా సన్నివేశములందుం జక్నగాం బోషింపంబడినవి. (వీరగాథలు - 
రసపోషణి యను 175 ప్రకరణమునం eyes వీరకథల 
రసవత్మవిత్వమునుగూర్చి విపులముగా జర్భింపంబడును. ) 


9. పల్నాటి వీరాచారము 


9.1. వీరపీఠము- పీఠాధిపతులు: - 


పల్నాటి వీరోత్సవములు, వీరకథాగానములు వందలాది 
సంవత్సరములనుండి జరుగుచున్నవి. ఈ వీరపూజ యొక 
ప్రత్వేకాచారముగాం బరిణమించినది. దీనికి “పల్నాటి వీరాచారి మని 
పేరు. ఈ వీరాచారమునకు రణక్ష్మేత్రమగు కారెంపూడిలో నొక 
పీఠమున్నది. RÄIM అను ఇంటి పేరుగల ఆటబువేల నియోగి 
బ్రాహ్మణులు ఈ పీఠమునకు గురువులు. వీరిని “పల్నాటి వీరాచార 
కీఠాధిపతులు” అనియు, బాదం (బ్రహ్మునాయనింగారి ముద్రకర్తలు” 
WIN బిలుతురు. వీరు బాలచంద్రుని సంగడీండగు అనపోతు 
వంశమువారని నా యూహ. KOOMAS (బ్రతిసంవత్సరము 
వీరోత్సవము, వీరకథాగానము నీ పీఠాధిపతుల యాధ్వర్యములోనే 
జరుగుచుండును. ఆ యుత్సవములో నీ పీఠాధిపతి (బ్రహ్మనాయని 
వేషమును ధరించును. (ప్రస్తుతము (1966లో) పిడుగు భద్రయ్యగారి 
కుమారులు నరసింహంగారు పల్నాటి వీరాచార పీఠాధిపతిగా నున్నారు. 

ఈ వీరాచార పీఠాధిపతులకు అనాదిగా వచ్చుచున్న యొక 
బిరుదుగద్య యున్నది. పల్నాటి వీరకథాగానమునకు ముందు, ఈ 
బిరుదుగద్య పఠింపంబడును. బిరుదు ఈక్రింది విధముగా నుండును- 


“స్వస్తి శ్రీమతు పలనాటి ఉద్దండ వీర తిరుపతి మహస్థలమైన 
కార్యమపూడి యుద్ధ మధ్య రంగస్థలపతులును; ఉదయాస్తాచల సేతు 
శీతనగ మధ్య అఖండ వీరభాగవతాచారోద్దారకులును; (ప్రతివాద 
మదగజ పంచాననులును; నవరత్నఖచిత సింహాసనాసీనులై కూర్చున్న 
శ్రీగిరిలింగము శ్రీ చెన్నకేశవస్వామివారి పాదపద్మారాధకులును; 
అలుంగురాజు, కొమ్మరాజు, అలరాజు, బాదం దొడ్డనాయండు, 
పెద్దన్న పేర్నీండు, వీరసోముండు, గంగుల పోతురాజు వీరు మొదలగు 
కోరి డెబ్బదిరెండు గోత్రాలవారున్ను; పరగ వండడైండిండ్ల 
పద్మనాయకులును; శ్రీమన్ముకుంద చరణారవింద మకరంద 
రసాస్వాదన నిష్టాగరిష్ట నియమాద్యష్టాంగయోగ పారాయణులును; 
GS స్థాపకులున్ను బాదం బ్రహ్మనాయనింగారి ముద్రకర్తలును, 
అగు పిడుగు నరసింహం అయ్యవారు.” 


9.2. “వీరవిద్యావంతులు”: - 


పల్నాటి వీరకథలను బిచ్చుకుంట్లు పాడుచుందురను వింత 
(ప్రచారమొకటి విద్వాంసులచే సృజింపంబడి దేశమున వ్యాపించి 
యున్నది. పల్నాటి యుద్ధమునకు శైవ 25 మతభేదములు 
కారణమను దుష్ట్రప్రచారమువలెనే ఇదియును nos SVC 
బాతుకొనిపోయియున్న్చది. పల్నాటి వీరకథలకును పిచ్చుకుంట్లకును 
నే విధమగు సంబంధమును లేదు. గుంటూరు మండలమున గొన్ని 
ప్రాంతములలోCం బిచ్చుకుంట్లు కొందజు పల్నాటి వీరకథలను 


వల్నాటి వీరకథాచక్రము 277 


బాడుచుండుట గలదు. ఇది యిటీవలి కాలమునం బొట్టకూటికై వీరు 
చేపట్టినదే కాని, ప్రాచీనకాలమునుండియు దీనిని బాడెడివారు 
వేజుగానున్నారు. పల్నాటి వీరకథలను గానముచేయు హక్కు 
పిచ్చుకుంట్లకు లేదు. వీరి ప్రధానవత్తి రెండ్లకు గోత్రములు చెప్పుట. 
BA సంబంధించిన వీరగాథలను వీరు పాడుచుందురు. 
రాయలసీమలోని పిచ్చుకుంట్లు “కుంటి మల్లారెడ్డికథ?” యను 
రెడ్లపురాణమును, “ఎలనాగిరెడ్డికథిను, 'నారసింహారెడ్డికథిను 
బాడుచుందురు. గుంటూరు మండలములోం గొందజు పిచ్చుకుంట్లు 
కమ్మవారికి సహితము గోత్రములు చెప్పుచున్నారు. 

పల్నాటి వీరగాథలను బాడెడి హక్కు మాలవారిది. వీరిని 
“వీరవిద్యావంతులు” అనియు, “పల్నాటి వారు” అనియు VND. 
కారెంపూడి వీరోత్సవమునం బల్నాటి కథలను బాడుహక్కు నేంటికిని 
వీరికే కలదు. (పిచ్చుకుంట్ల నా పరిసరములకుంగూడ రానీయరు.) 
ఈ వీరవిద్యావంతులు పల్నాటి వీరచరిత్రలోని కన్నమదాసు 
సంతతివారని నా యభిప్రాయము. ఈ మాలవారే కాక, కొందటు 
తెలగ, కమసాలి వర్ణములకు జెందినవారు సహితము పల్నాటి 
వీరకథలను గానముచేయుచున్నారని తెలియుచున్నది. 


పల్నాడులోం బిచ్చుకుంట్లు కొందు అనధికారముగా 
మాత్రమే పల్నాటి వీరకథలను బాడుచున్నారని తెలిసికొనవలెను. 
పల్నాటి వీరాచార పీఠాధిపతుల యనువతి లేనిదే కత్తిపట్టి వీరకథా 
గానము చేయు నధికార మెవ్వరికిని లేదు. పీఠాధిపతులు 
వీరవిద్యావంతులకు మా(త్రమే యిట్టి యనుమతి నిచ్చియున్నారు; 
విచ్చుకుంట్ల కీయలేదు. ఇటీవలి కాలమునం బిచ్చుకుంట్ల 
కుటుంబములు కొన్ని కారెంపూడి పీఠాధిపతుల కడకువచ్చి పల్నాటి 
వీరకథలను బాడుకొని జీవించుట కనుమతిని గోరిరి. ఒకటి రెండు 
పిచ్చుకుంట్ల వంశములు వీరాచారమును సహితము స్వీకరించినవం 
ట. ఇట్లు వీరాచారమును బుచ్చుకొన్న పిచ్చుకుంట్లు ఒంగోలు తాలూకా 
కందులూరులోను, మల్లవరములోను గలరు. తక్కిన 
పిచ్చుకుంట్లైవరును వీరాచారమును స్వీకరించినవారు కారు. కొందటు 
పీఠాధిపతికడ ననుమతిని దీసికొని కథలను బాడుచున్నారు. 
ఎక్కువమంది అనధికారముగనే గాథాగానము చేయుచున్నారు. 
కారెంపూడి వీరోత్సవములోం గథలు చెప్పెడి యధికారము మాత్రము 
ఏ విధమగు పిచ్చుకుంట్లకును లేదు. 

పల్నాటి వీరవిద్యావంతులు గుంటూరు, నెల్లూరు మండలము 
లలో నధికముగా నున్నారు. గుంటూరు మండలమున “లాం, 
వేమవరము, ఆకుల అల్లూరు” మున్నగు చోట్లను; నెల్లూరు 
మండలమన “Bor NI, మొగుళ్లూరు, శ్రీరామపురము, 
గజ్జలకొండ, అన్నారైడ్డిపాలెము” మున్నగు ప్రాంతములందును వీరు 
గలరు. కృష్ణామండలమున మక్కపేట దగ్గ రాచం[దాపురములోం 
గూడ వీరవిద్యావంతులు గలరని తెలియుచున్నది. 


9.3. వీరగానము:- 


పల్నాటి వీరకథాగానమున వీరజోడు (పంబజోడు), దానిపై 
రెండు గంటలు, తిత్తి, తాళము, కత్తి, డాలు ఉపయోగింతురు. కథను 
బాడెడి ప్రధానవ్యక్తి పల్నాటి వీరునివలెనే వేషము వేసికొనును. ఇతం 
డు పం(డైండు బిరుదులను ధరింపవలెనని నియమము. అవి: 
“కాశికోక, తలగుడ్డ, కలికితురాయి, ఉమ్మాహుపిట్ట (వెండిరేకుతోం 
జేయంబడినది), చంద్రవంక, అందె, కత్తి-డాలు, వీరజోడు, తిత్తి, 
తాళము, బొడ్దుగంట, జంజాగుడ్డ”. డాలుకు బదులు కొందబు చిన్న 
పిడికత్తిని బుచ్చుకొందరు. దీనిని 'జమజాలి అందురు. పెద్దకత్తిని 
OESE యందురు. కుడిచేతిలో నడ్డకత్తి, ఎడమచేతిలో జమజాల, 
కుడికాలికి బీరుదుఅందె, పం(డైెండు మూరల తలగుడ్డ, తలగుడ్డలోం 
గలికితురాయి, ఆ కలికితురాయికిం గుడిప్రకృన చంద్రవంక, 
ఉమ్మాహుపిట్ట; మెడలో పింజమలదండ; నొసటను, మెడ।క్రింద, 
కుడివైపున టొమ్మునకుం దిరుమణి (తెలుపు మధ్య 00939); 
ఎడమవైపు 275 “జంజెంగుడ్డి (తెలుపు ఎటుపు- రెండు 
రంగులలో నేడు మూర లుండును); షాయి, జంజెము, బొడద్దుగంట 
(తికోణాకారములో నుండు గుడ్డ, దానిచుట్టును బూసలు, మధ్య 
గంట కుట్టబడియుండును); కుడవైపున తొడమీదికి (Ser 
కురుపోతు SÕ” (వింజామర)- ఇది కథకుని వేషము. ఇట్లు 
పండ్రెండు బిరుదులు ధరించి కత్తి (త్రిప్పుచు వీరావేశముతోం KD 
బాడుచుండగా, నాంటి పల్నాటి బాలచంద్రుడే దివినుండి భువికి 
దిగివచ్చినట్లుగా నుండును! 


ఈ వీరావేశము ఒక్క గాయకునిలోనే కాక, ఒక్కొక్కప్పుడు 
శ్రోతలయందును బ్రస్ఫుటమగుచుండును. పల్నాటి వీరకథలను 
మహావేశముతోంC బాడునప్పుడు- ముఖ్యముగా గన్నమదాసు 
వీరత్వమును (బ్రశంసించునప్పుడును, నాతని యుద్దకౌశలమును 
వర్థించునప్పుడును శోతలుగానుండెడి కొందటు మాలలకుం 
బూనకము వచ్చుచుండును. అప్పుడు కథకుని చేతిలోని కత్తిని 
(అడ్డకత్తిని) ఆ పూనకము వచ్చిన శ్రోతకిచ్చెదరు. అతండాకత్తితోం 
దన గుండెలపై జీరుకొనును. నెత్తురు బొటబొట కారును. అప్పుడు 
కాని యా పూనకము తగ్గదు. ఇది పల్నాడులో నేంటికిని జరుగుచున్న 
యథార్థ సంఘటన. 

పల్నాటి వీరగానమునం గథకునితోపాటు ముగ్గురు వంత 
లుందురు. ఒకండు వీరజోడును వాయించును. రెండవవాండు తిత్తిని 
బట్టును. మూ౭డవవాండు తాళము వేయుచు 09 కొట్టును. కథకు 
డు వంతలు- అందటును నిలువంబడియే యుందురు. ఈ 
వీరగానములో౯ గొంత అభినయము, కొంత నాట్యము (చిందు) 
కూడ మిళితమై యుండును. (పల్నాటి వీరకథాగానము క్రీడాభి 
రామమున సీసపద్యములో విపులముగా వర్ణింపంబడినది.) ఈ 
వీరగానము ఎక్కువగా నేకతాళములో నడచును. సందర్భమునుబట్టి 


278 తెలుయగు వీరగాథా కవిత్వము 


అటతాళము, ఆదితాళము కూడ బడుచుండును. పల్నాటి వీరకథ 
లెక్కువగా రాక్రివేళ వెన్నెలలో బాడంబడుచుండునే కాని, 
దీపకాంతిలో బాడంబడవు. ఈ యాచార మెందువలన వచ్చినదో 
తెలియకున్నది. 

పల్నాటి వీరకథలను Son) (వీరజోడు), కత్తి, డాలు, 
తిత్తి వీనితోడనే చెప్పవలెనుగాని, Some, గుమ్మెటలతోం జెప్పరాదు. 
ఇది పీఠాధిపతుల శాసనము. ఈ శాసనమును ధిక్కరించిన వారిపై 
సివిలు (క్రిమినలు చర్యలు తీసికొనెడి యధికారము పీఠాధిపతులకుC 
గలదు. అసలు, పీఠాధిపతుల యనువతి లేనిదే కత్తిపట్టి పల్నాటి 
వీరగాథల నెవ్వరును బాడరాదు. దీనిని అతిక్రమించినవారిపై 
పీఠాధిపతులు చర్యలు తీసికొందురు. నిజమునకు వీరజోడు, తిత్తి 
మున్నగు వాద్యములతో వచ్చు నావేశము, తంబుజి గుమ్మెట్లతో రాదు. 


9.4. వీరప్రార్థన:- 


పల్నాటి వీరకథలను గానముచేయు వీరవిద్యావంతులు 
మొట్టమొదట వీరుల కులదైవమగు చెన్నకేశవునిం బ్రార్థింతురు. 
తరువాత ఆదిశక్తి అంకాళదేవిని ప్రార్థింతురు. పిమ్మట నజువది 
యార్లురు వీరనాయకులను బ్రార్థింతురు. కొందు దైవాంశవలనం 
బుట్టిన RSD కారుబొల్లని కూడం (MIND. ఇందు వీరుల 
ప్రార్థన అత్యంత వీరరసస్ఫోరకముగా నుండి, (శ్రోతల హృదయములను 
భేరీధ్వానమువలెం గలంచి వేయును. ఇది మిక్కిలి రసవంతమగు 
జానపద కవిత్వము. అబువదియార్లురు పల్నాటి వీరులెట్టివారనం 


గా- 


“వెన్నుని గొలిచేటివారు 

దాసానదానులు దండి నాయకులు 
ఎటువంటివారు ఏ వన్నెవారు 
మిక్ళుటంబగు కోరమీసములవారు 
ఎగభుజంబులమించు ఎరజేరుగుడ్లు 
అద్దము ఎదరొమ్ము అటు మూదు మూళ్లు 
నిలువు తొమ్మిది NP నిష్ట యోస్తనియలు 
పొదంబు మూరెడు భద్రగజములు వారు 
అంధి సరసని వీరులు ఆజాన బాహులు 
తొండ మొకటి లేదు దొడ్డ ఏనిగలు 
మిన్నువచ్చి మీద వరిగిన గాని 

అరిచేత వకక్షణము ఆని పట్టగలవారు 
పునుగు గంధము గాని వుయ్యగలవారు 
చెన్నుని వనమాల పేరులవారు 

తరుచైన వనమాల దండలవారు 

పెక్ళెన వనమాల పేరులవారు 

ఇటువంటి వీరాధివీరులు వీరమాఘనులు 


నల్లగొండలు తిరిగిన తిరగనివారు 

నాగులేరు పొంగినగాని పొంగనివారు 

వారాధి కలగిన కలగగనివారు 

వసుమతి కుంగినగాని కుంగనివారు 

కయ్యమన్న వీరధిబీరులు కాలుదువ్పాదరు 

మనలని యెవరైన మర్థించువారు 

వెన్ను చూపనియట్టి వీరమాననులు 

ఏఎట్లకు పోట్లకు ఎరువనివారు 

ఇటువంటి బీరాధివీరులు వీరమాఘనులు 

అంత కార్యమపూడి అయ్యలందరూను 

కలను కార్యమమవూడి కలదీర మధ్యరంగాన 
ఆర్లురు సంగడీలకు అన్న బాలునకు 

ఎత్తి వచ్చిన బాణాలు ఎదములు నాటి 

జారివచ్చిన బాణాలు జబ్బలు నాటి 

కూడివచ్చిన బాణాలు గుండెలు నాటి 
గల్లేరాకువంటి యలుగులు గరగర నాటినగాని 
వలపల వేసిన జమదండ Vip దాపట నాటినగాని 
దాపట వేసిన జమదండ పోట్లు వలపట నాటినగాని 
కుంకుమ పూతవంట్‌ రక్తము గుబగుబ కారినగాని 
గుబగుబ రక్తము గుబ్బ టిలినగాని 

వారి హరి శ్రీమన్నారాయణ యనే వాక్యమే గాని 
అయ్య అమ్మను వాక్యము వారి VÄO రాదు 
ఇతర వాకుము లేదు బీరమాఘనులు” ** 


ఈ ప్రార్థనలే కాక, కథాప్రారంభమునకు ముందు గాథా 
కారులు పాడు సాధారణాంశములు (commonplaces) ను గొన్ని 
కలవు. “ఆడనేర్చిన అయ్యలకు అడియణ్ణి నేను, పాడనేర్చిన 
అయ్యలకు పాదసేవకుణ్ణి, తప్పులు ఒప్పులు మీ 2855 
25805507” అను పాదములను (ప్రతికథకుండును పాడు 
చుండును. ఇవి జానపద కళాకారుల వినయమునకు మచ్చుతునుకలు. 
వీరు మార్గకవులవలె 'కుకవినింది యను పేరుతో సమకాలికులను 
దూషింపరు. వినయ సౌశీల్యములు వీరికి వెన్నతోంబెట్టిన విద్యలు. 
“సభాకల్పతరుం వందే...” అను నీతిశాస్త్రములోని శ్లోకమునుగూడం 
గథారంభమునకు ముందు గాథాకారులు పాడుచుందురు. 


9.5. “వీరాచారవంతులు” - gr”: - 


పల్నాటి వీరకథలను పాడెడి వారిని వీరవిద్యావంతులని 
పిలిచినట్లే, చెన్నకేశవుని కులదైవముగాం గొలుచు వర్ణముల వారిని 
“ఆచారవంతులు” అందురు. వీరు హిందువులలో అన్నివర్ణములందును 
గలరు. కమ్మ, ఈడిగ, కుమ్మరి, చాకలి, మాల, కోమటి, రెడ్డి, వెలమ, 
తెలగ మున్నగు వర్ణములవారు “కరమం[త్రము” రోజున (చనిపోయిన 


వల్నాటి వీరకథాచక్రము 279 


నాంటినుండి పదునైదవరోజుూన) పల్నాటి వీరకథలను బాడింతురు. 
కారెంపూడిలోని వీరులగుడిలోను, చెన్చకేశవుని గుడిలోను వీరుల 
ఆయుధములున్నవి. వీరోత్సవమునాండు కొన్ని వర్ణములారు ఈ 
ఆయుధముల నలంకరించి పూజింతురు. వీరిని 'దేవుళ్లవారు” 
అందురు. 


9.6. వీరోత్సవము:- 


కారెంపూడిలోని యుద్ధక్షేత్రమునం (బ్రతి సంవత్సరము కార్తిక 
బహుళ అమావాస్య దినము రా(త్రి మొదలుకొని ఐదురోజులు 
వీరోత్సవము జరుగును. ఈ యుత్సవములో వీరగాథలను కేవలము 
పాడించి ఊరకొనరు. SEND, రాగావుకథ, లంకన్న ఒటగు” 
మున్నగు వీరగాథలను పాడుచు, వేషములు ధరించి ప్రదర్శింతురు. 
మొదటి రోజున రాచగావుకథ'ను, రెండవ రోజున “అలరాచమల్లుగారి 
గురిజాల రాయబారముిను, మూడవ రోజున 'మందపోటుకథిను, 
నాల్గవ రోజున 'కోడిపోరుకథిను, అయిదవ రోజున 'కల్లిపాడుకథ'ను 
పాడించి ప్రదర్శింతురు. ఇట్లు ఈ ఉత్సవము అమావాస్యనుండి 
అయిదు రోజులు జరిగినను, దీని ప్రారంభము మాత్రము పూర్ణిమనాం 
డే జరుగును. పల్నాటి యుద్ధమున (బ్రహ్మనాయండు తప్పం దక్కిన 
వీరులందటును జనిపోయిరనియు, (బ్రహ్మన నేంటికిని గుత్తికొండ 
బిలములోం దపస్సు చేసికొనుచున్నా౭యడనియు, నతండు (58 
సంవత్సరము కార్తిక శుద్ద పూర్ణిమనాండు గుత్తికొండ బిలమునుండి 
కారెంపూడిలోని HÕIVAMINE SEC ([బవేశించుననియు, ఈ 
వీరోత్సవమును జేయు పల్నాటి ప్రజల విశ్వాసము. ఇట్లు బ్రహ్మనాయం 
డు వీరులగుడిలోఆ (బవేశించునప్పుడు కొన్ని శబ్దములు వినవచ్చునం 
ట. ఈ కార్తిక శుద్ధ పూర్ణిమనాండు వీరులగుడిలో నుత్సవము చేసి, 
ఆ గుడిలోనున్న పోతురాజునకు SSE కట్టుదురు. పోతురాజునకు 
నూలుపోగులు చుట్టి, గుడిని రక్షింపుమని చెప్పుటయే “ఆనకట్టు”. 
మటునాండు ఉదయము గురువు (పీఠాధిపతి) సమక్షములో నాలుగు 
దేశములకు బిరుదులతో నాహ్వాన పత్రికలు వ్రాయించి, వానిని 
బూజింతురు. “నాయకురాలి జెండా, (బ్రహ్మనాయని జెండా” అను 
రెండు జెండాలను ఎదురెదురుగానున్న చెట్ల పై గట్టుదురు. తరువాత 
యుద్దాహ్వాన పత్రికలను నలుగురు కన్నమదాసులచే (ఆచార 
సం(పదాయమునకు౯ జెందిన మాలలు) నాలుగు దేశములకు 
(నాలుగు దిక్కులకు) బంపింతురు. 2575, కన్నమదాసు 2575, 
దిక్కులో రెండు మైళ్లలోనున్న ఊరిలో నా పత్రికనిచ్చును. అచ్చటి 
మాలవారు ఆ పత్రికను మటియొక యూరిలో నిత్తురు. ఇట్లీ 
యుద్దాహ్వాన పత్రికలు నాలుగుదిశలలోను జాలదూరము వ్యాపించును. 
ఈ ఆహ్వాన పత్రికల నందుకొని, అమావాస్యనాటికి 'దేవుళ్లవాళ్లు” 
(ఆయుధములను బూజించువారు, “ఇలగాపులు’ (ఆచారవంతులు), 
“పోతురాజులు” (మాలలు), “కొమ్మరాజులు” (సాలెవారం), 


“'వీరవిద్యావంతులు” (గాథాకారులు- మాలలు), 'కన్నమనీలు” 
(మాలలు) మున్నగువారు, వారి వారి “అడియారములు” (వీరజోళ్లు, 
లేక పంబజోళ్లు), కుంతములు ((త్రిశూలములు), శామంతములు 
(చిన్న క్రీకూలములు), అరిగెాలు (డాలులు), భైరవులు (కత్తులు) 
మున్నగు వానితోవచ్చి వీరోత్సవమునం బాల్గొందురు. 


9.7. వీరపూజ- 'వీరగల్లు':- 

పల్నాటి వీరులను రెండవ ప్రతాపరుద్రుని కాలము క్రీ.శ. 
1289-1323) నాంటికే దేవతలుగా భావించి, ఆలయములు నిర్మించి 
పూజించుచున్నట్లు తెలియుచున్నది. నేంటికిని ఈ వీరమతము 
పల్నాటిలో వ్యాపించియున్న్చది. (ప్రతిసంవత్సరమును ఈ వీరులకు 
ఉత్సవముచేసి పూజించుచున్నారు. ఇట్లు పల్నాటి వీరులవలె దైవత్వ 
మారోపింపంబడి, పూజితులగుచున్న యుద్ధవీరులు ఇంతవటబకును 
ఒక్క ఆం(ధములో తప్ప, భారతదేశమున వేటొకచోటం గానరారు. 
ఈ వీరమతము ఆం(ధదేశపు గొప్ప విశేషముగా గనంబడుచున్నది. 
మహమ్మదీయులు మొహరమ్‌” పండుగ సమయములో నాచరింబెడి 
ఆరాధన కొంతవబికుం బల్నాటి వీరారాధనమును బోలియుండును. 
స్మాండినేవియా యందలి నార్ఫుమతము, జపాన్‌లోని షింటోమతము, 
యుద్ధవీరారాధనతో సంబంధము కలవని తెలియుచున్నది. ES 
వీరపూజనుగూర్చి యూరపుఖండమున విశేషప్రచార మొనరించినాం 
డి 


చనిపోయిన వీరుని జ్ఞాపకార్థము ఆతండు చనిపోయిన 
ప్రదేశములో బాతంబడిన జాయికాని, విగ్రహము కాని “వీరగల్లు” 
అనంబడును. కన్నడమున దీనిని Hs» అందురు. “వీరగల్లు? 
జానపద వ్యవహారమున నున్న యింపైన దుష్టసమాసము. 'వీరశిలి” 
అను శిష్టసమాసము “వీరగల్లు? SBC బుష్టికరముగా ధ్వనింపదు. 
ఈ వీరగల్లులు దేవతావిగహములవలెనే పూజింపంబడును. 
కారెంపూడిలోని పల్నాటి వీరులగుడిలోనున్న లింగము లన్నియును 
వీరగల్లులే! చెర్లగుడిపాడులో నలరాజు చనిపోయిన ప్రదేశమున నున్న 
“ఒజిగుఖాయి యును వీరగల్లే! 


వీఠపూజనుగూర్చియు వీరగల్లులనుగూర్చియు మల్లంపల్లి 
సోమశేఖరశర్శగారు ఇట్లనిరి: “... ఒక యుత్తమాశయముకొరకు, 
ఒక యుత్తమాదర్శముకొరకు గ్రామరక్షణార్థము ఆత్మబలి యిచ్చిన 
వీరుల విగ్రహములు చేసి పూజించుట ఆచారమైనది. వీటికి 
వీరశిలలని పేరు. కన్నడమున వీటిని NOS లందురు. ఇటువంటి 
వీరుల విగ్రహములు కర్నూలుజిల్లాలోని తిపురాంతకములోను, 
కడపజిల్లా యందలి మోపూరులోను, గుంటూరుజిల్లాయందలి 
కారెంపూడి, మాచెర్ల (గామములలోను, ఓరుగంటిలోను, ఇంకను 
ననేక శైవ క్షేత్రములందును గాన్పించుచున్నవి.” ** 


280 తెలుయగు వీరగాథా కవిత్వము 


9.8. వీరగ్రామములు: - 


నాంటి పల్నాటి వీరుల నామములతోం గట్టిన గ్రామములు 
గుంటూరు మండలమున నేంటికిని గానవచ్చుచున్నవి. అనుగురాజు 
లేక అలుంగురాజుపేర “అలుంగురాజుపల్లె”, అలరాచమల్లుపేర 
'రాచమల్లుపాదు”, రుట్టిరాజుపేర, 'రుట్టిపాలెము”, పెదమలిదేవుని 
పేర “మల్లవరము”, దొడ్డనాయనిపేర “నాయునివల్లె? మున్నగు 
(గామములు 50735 వెలసినవి. ఇవి ఆ వీరులకాలములోనే 
నిర్మితమైనవి. నేంటి చీరాల బ్రహ్మనాయని తల్లియగు శీలాంబపేరను, 
పేరాల నాయని తమ్ముడగు పర్చీనిపేరను గట్టంబడినవని 
చెప్పుదురు. కారెంపూడికిని, మేళ్లవాగునకు నడుమగల యొక 
కనుమను “నాయకురాలి కనుమి యందురు. ఇచ్చట నామె 
చాలచంద్రుని నడ్డగించినదంట. 


అనుగురాజు పరివారము గురివిందపొదలు నణికి కట్టిన 
పట్టణమగుటచే 'గురిజాలి అని పేరు పెట్టిరంట. వీరభద్రకవి దీనిని 
“మాధవీపురి మనినా౭డు. “మాధవి యనగా గురివిందతీంగ. 
“మాచెర్లియను పేరునుగూర్చి రెండు మూడు వ్యుత్సత్తులు 
చెప్పుచున్నారు. మారీచుండేలిన పట్టణము కావున “మాచెర్ల అని 
కొందజు (ఖరుండేలినది 'కారెంపూడి”, దూషణుండేలినది 'దుర్గి యని 
చెప్పుదురు); (బ్రహ్మనాయండు మలిదేవాదులతో గురిజాలనుండి 
వచ్చుచు మజిలీ చేసిన చోటు కావున “మాచెర్ల యని మతికొందబు 
చెప్పుచున్నారు. ఆదిత్వేశ్వరాలయములోని శాసనములో మహాదేవి 
తటాకిమని మాచెర్లకు వాడబడినది. మాచెర్ల Ke నున్న 'మహాదేవి 
చెబువు'ను బట్టి యీ పట్టణమునకు “మాచెర్ల యను నామము 
వచ్చియుండునని కొందటు భావించుచున్నారు. ఇదియేం 
సమంజసముగా నున్నది. 


9.9. “నెత్తురు పట్టు”:- 

శౌర్య సాహనములు చూపి, యుద్ధములో బోరాడి, 
క్షతాంకులైన వారికి రాజు ఇచ్చు మాన్యమునకు 'నెత్తురు పట్టు అని 
పేరు. దీనినే కన్నడములో నెత్తురు LN అనియు, “రక్త SN 
అనియు బిలుతురు. శాసనములలో నెత్తురు పట్టునకే 'నెత్తురువిద్ద' 
అను పేరుకూడ కనంబడుచున్నది.*” ఇట్టి నెత్తురు పట్టులు పల్నాడులో 
నున్నవి. 


10. సారాంశము 
ఈ ÕS, (ప్రకరణమునం జర్చింపంబడిన వివిధవిషయముల 
సారాంశము నిట్లు చెప్పవచ్చును: - 
వీరగాథావృత్తముల సర్వలక్షణములను “పుణికి పుచ్చుకొన్నది” 
పల్నాటి వీరకథాచక్రము. ప్రాచీన తాళప[త్రగ్రంథములలో నీ 
కథాచక్రమునకు 'బల్నాటి వీరభాగవతి మను పేరు కానవచ్చుచున్నది. 


“పల్నాటి వీరచరిత్రి యను పేరు ఆధునిక విమర్శకులు పెట్టినట్టిది. 
జానపదులు ఈ గాథాచక్రమును “చెన్ను(డుకథి యందురు. ఇది 
చారిత్రక వీరగాథాచక్రము. క్రీ.శ. 12వ శతాబ్దమునాంటి సంఘటన. 
తెలుగున లభ్యమగుచున్న వీరగాథలలో నిది ప్రాచీనతమైనది. 
ఇంతకన్నం బ్రాచీనమైన వీరగాథలు ఇతర భారతసాహిత్యములందును 
గానరావు. పండైండవ శతాబ్దముకంటెం (బ్రాచీనమైన వీరగాథలు 
ప్రపంచమందెచ్చటను లేవని పాశ్చాత్య విమర్శకులు నిర్ణయించినారు. 
దీనినిబట్టి మన పల్నాటి వీరగాథల ప్రాశస్త్యము Eo ప్రస్ఫుట 
మగుచున్నది. 

పల్నాడు, IB గుంటూరు మండలమున నొక ప్రాంతము. 
దీనిని క్రీ.శ. పండ్రెండవ శతాబ్ద్బ్దమున హైహయవంశపు రాజులు 
పాలించిరి. వీరు కార్తవీర్యార్టునుని సంతతివారు. పల్నాడును 
బాలించుటచే వీరిని పల్నాటి హైహయులందురు. వీరు ఆత్రేయ గోత్రజు 
లనియు, నింటిపేరు చాగి (సాగి) వారనియుం దెలియుచున్న్చది. ఈ 
పల్నాటి హైహయవంశ స్థాపకుడు “మందడి రేవినాయకులడను 
సామంతుడు. ఈ వవశమునం దెలియవచ్చు మొదటి పాలకుడు 
సాగి బేతరాజు (క్రీ.శ. 1103-1110). పల్ళాటిని క్రీ.శ. 1134 
నుండి (?) 1147 వజకును అనుగురాజు? అను హైహయుండు 
పాలించెను. ఇతని పుత్రులే నలగామరాజు, పెదమలిదేవరాజు. వీరు 
సవతి తల్లుల బిడ్డలు. అనుగురాజు మరణానంతరము, కొంత 
కాలమునకు DO రాజ్యము విభక్తమయ్యెను. నలగాముండు 
గురిజాలను, మలిదేవుండు మాచెర్లను బాలింవందొడంగిరి. 
నాయకురాలు’ అను నాగమ్మ నలగాముని మంత్రిణి. బ్రహ్మనాయం 
డు మలిదేవుని మంక(తి. ఈ మం(త్రులిర్వురును బరస్పరము 
స్ఫర్థించుటచే నంతర్యుద్ధము జరిగెను. ఈ యంతర్యుద్ధము క్రీ.శ. 
1178-1182 మధ్యకాలమున జరిగెనని చారిత్రకులు నిర్ణయించిరి. 
ఇంకను కొందజు క్రీ.శ. 1181-82 సంవత్సరములలో జరిగెనని 
988038. 


అనుంగురాజునకుం దన కూతురు మైలమదేవినిచ్చి పెండ్లి 
చేసిన చందవోలురాజు వెలనాటి రెండవ గొంకరాజు (రెండవ 
కులోత్తుంగ చోడ గొంకరాజు) అని చారి(త్రకులు చెప్పుచున్నారు. 
ఇతని కాలము క్రీ.శ. 1132-1161. ఇతని పుత్రుండు వెలనాటి 
SLI నామాంతరము గల రెండవ చోడరాజు లేక రెండవ 
కులోత్తుంగ రాజేంద్ర చోడయ. ఇతని కాలము క్రీ.శ. 1161-1181. 
ఇతండు నలగాముని మేనమామ. పిల్లనిచ్చిన మామకూడ కావచ్చును 
(మేనతికము). యుద్దమున నితడు నలగామునకు సహాయము 
చేసినట్లు తెలియుచున్నది. 

మలిదేవునకుం బిల్లనిచ్చిన వీరసోముండు కల్యాణము నేలిన 
కలచూరి DR ed పుతుయడగు సోమేశ్వరుడు (సోవిదేవ, 
రాయమురారి నామాంతరములు) అని చారిత్రకుల మతము. ఈ 


వల్నాటి వీరకథాచక్రము 281 


కలచూరి సోమేశ్వరుని కాలము కీ.శ. 1165-1177. 9399 
మామయగు వీరసోముని పుత్రుండు కొమ్మరాజనియు, నతని పుత్రుం 
డు అలరాజనియు వీరగాథలనుబట్టి తెలియుచున్నది. కాని చరిత్రలో 
గలచూరి సోమేశ్వరుని పుత్రపౌత్రుల ప్రసక్తి లేదు. నాకు లభించిన 
తాళప[త్రగంథమున వీరసోము(డు చోడవంశమువాండనియుం 
గాళశ్మీరగోత్రమువాండనియుం గలదు. 

పల్నాటి వీరగాథలలో నెక్కువ భాగము (బ్రహ్మనాయని 
యందు బక్షపాతమును జూపుచు పబ్రాయంబడినట్టివే. ఇవి 
(బ్రహ్మనాయని అవతార పురుషునిగా జి(త్రించినవి. ఈ చిత్రణము 
నమ్మందగినది కాదు. బ్రహ్మనాయనియందును గొన్న లోపమున్నవి. 
అతని శీలమందును గొన్ని నీలినీడలు కానవచ్చుచున్నవి. ఇట్టి 
నీలినీడలను బ్రదర్శించు వీరగాథలు నాకు లభించినవి. బ్రహ్మనాయం 
డు అనుగురాజును, తన తండ్రియగు దొడ్డనాయనిC జంపి, 
నలగాముని సింహానమెక్కించెనని IIDE అను చరిత్రకారుడు 
(వాసినాండు. దీనిని సమర్థించు వీరగాథ నాకు లభించినది. అలరాజు 
మరణమునకు (బ్రహ్మనాయండే ముఖ్యకారకుండని తెల్బు వీరగాథ 
కూడ నాకు లభించినది. (బ్రహ్మనాయండు తన కంటెను, తన అన్న 
పెద్దన్న కంటెను మహాబలశాలియగు అలరాజును ఏవిధముగానైనను 
జంపింపవలెనను కుట్రతో గురిజాల రాయబారమునకు బంపినాం 
డని ఈ వీరగాథలో నున్నది. 


నాగమ్మ వీరగాథలలోం జిత్రింపబడినట్లు దుష్టురాలును, 
నీచురాలును గాదు. ఆమె అనల్పమగు రాజకీయ ప్రతిజ్ఞ కలిగిన 
MÄRDI! “నాయకురాలు? ఆమెకు అన్వర్థ నామధేయము. ఈ 
నాయకురాలికిని బ్రహ్మనాయనికిని మధ్యగల రాజకీయస్పర్థలే పల్పాటి 
యుద్ధమునకు ముఖ్యకారణములు కాని, శైవ వైష్ణవ మతభేదములెంత 
మాత్రమును గా౭జాలవు. అసలు అట్టి భేదములు ఆ కాలములో 
లేవు. (బ్రహ్మనాయండు గొప్ప శివభక్తులలో నొకండు. వీరగాథలనుబట్టి 
బ్రహ్మనాయండు జయించినట్లుగాం గనంబడుచున్నను, స్థానిక 
చరిత్రలనుబట్టి నలగాముండే జయించినట్లు తెలియుచున్నది. 
యుద్దావసానమున బ్రహ్మనాయండు నలగామునకు మరలంబట్టము 
గల్టెనని కొన్ని వీరగాథలలో నున్నది. మతికొన్ని వీరగాథలలో 
నలగాముండు కొమ్మరాజుచేం జంపంబడెననియు, యుద్దానంతరము 
“బ్రహ్మానాయందడు, కన్నమదాసు” వీరిరువురే మిగిలిరనియు, 
(బ్రహ్మనాయండు యుద్ధమున మరణించిన వీరులందబును బ్రతికించి, 
వారితో గుత్తికొండ Dos బ్రవేశించెననియు6 గలదు. 

ఈ యుద్భ్ధముతోం బల్నాటి హైవాయరాజవంశము 
అంతరించెనని చెప్పవచ్చును. ఈ ప్రాంతమును కాకతీయులాక్ర 
మించిరి. ఈ యుద్ధమున మలిదేవుని పక్షమున బోరిన పెద్దన్న 
కొమ్మరాజు, (బ్రహ్మనాయందడు, కన్నమదాసు, బాలచంద్రుడు - 


మున్నగు వీరులకు మాత్రమే “పల్నాటి వీరు'లని పేరు. నలగాముని 
పక్షములోని వీరులకు ఈ పదము వర్తింపదు. ఈ పల్నాటి వీరుల 
సంఖ్య అటబువదియాబు అనుటకు ఎక్కువ ప్రమాణములున్న్చవి. 

పల్నాటి వీరకథాచక్రములో నొక్క బాలచంద్రునికథ మాత్రమే 
పండితలోకమునకుం బరిచితమైనది. దీనిని మొట్టమొదట ప్రకటించిన 
వారు అక్కిరాజు ఉమాకాంతంగారు. ఇది శ్రీనాథ విరచితము. పింగళి 
లక్మీకాంతంగారు వరిష్కరించిన “వల్నాటి వీరచరిత్రిలోC 
బదునొకండు వీరగాథలున్నవి. కాని, నా పరిశోధనమువలన నీ కథా 
చక్రమున సుమారు ఇరువదియైదు వీరగాథలున్నవని తేలుచున్చది. 
వీనిలో బెకుకథలు తాళప[త్రగంథములందు జివికిపోవుచు, 
గాథాకారుల జిహ్వాగ్రములయందుం గొనయూపిరితో నున్నవి. 

శ్రీనాథుడు, మల్లయ్య, కొండయ్య అను కవులు రచించిన 
వీరగాథలు కాన్ని నేడు లభించుచున్నవి. ఈ కవులలో నొక్ళొక్కరు 
ప్రత్యేకముగా నీ గాథాచక్రమంతటిని వ్రాసియుందురు. కాని ఇట్లు 
ప్రత్యేకముగా నొకే కవి విరచితముగా నున్న సంపూర్ణ గాథాచక్ర 
మేదియు నేడు లభించుట లేదు. కొన్ని వీరగాథలు ఒక కవివి, 
మటికొన్ని వీరగాథలు వేటొక కవివి లభించుచున్నవి. ఆరణగండ్ల 
యుద్ధము నుండి మందపోటుకథ వటబకును, SN ONS CO 
పది వీరగాథలు, శ్రీనాథవిరచితమైనవి నాకు లభించినవి. అక్కిరాజు 
ఉమాకాంతంగారికి పై ముగ్గురు కవులు రచించిన మూడు రకముల 
బాలచంద్రుని కథలు లభించినవి. 


1862 (ప్రాంతమున బల్నాడులోనున్న ముదిగొండ 
వీరభద్రకవి యనునతండు పల్నాటి వీరగాథల నన్నింటిని అనుసరించి 
'వీరభాగవతము” అను పద్యకావ్యమును రచించెను. పల్నాటి 
వీరకథాచక్రముయొక్క సంపూర్ణేతివృత్తమును తెలిసికొనుటకు ఈ 
పద్యకావ్యము మిక్కిలిగC దోడ్చడుచున్నది. 

మదరాసు ప్రభుత్వ ప్రాచ్య లిభఖితపుస్తక భాండాగారమునను, 
తిరుపతి శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యపరిశోధనాసంస్థవారి లిఖితపుస్తక 
భాండాగారమునను (ఇది ఇప్పుడు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ 
ప్రాంగణములో నున్నది), కాకినాడ ఆంధ్రసాహిత్య పరిష[ద్దంథా 
లయమునను, గుంటూరు, నెల్లూరు మండలములలోనున్న 
వీరవిద్యావంతుల కడను, పల్నాటి వీరగాథలకు సంబంధించిన 
తాళపషత్రప్రతులు, వాంతప్రతులు పెక్కు గలవు. గుంటూరు, ప్రకాశం, 
నెల్లూరు మండలములలోం బర్యటింపంగా నాకు ఇరువది 
వీరగాథలున్న మూండు తాళపత్రగ్రంథములు లభించినవి. వీనిలో 
బెక్కుగూాథలు సాహిత్య లోకమునకు బరిచయములేని వినూత్న 
వీరగాథలు. 


పింగళి లక్ష్మీకాంతంగారు పరిష్కరించిన “పల్నాటి వీరచరిత్ర 
లో 'కల్లుప్రతిష్ట బాలచంద్రుని యుద్దము” అను రెండు వీరగాథలు 


282 తెలుంగు వీరగాథా కవిత్వము 


తప్పం దక్కిన వన్నియును మిక్కిలి సంక్షిప్త్రరూపములు. ఇవి విశ్వసింపం 
దగినవి కావు. వీనికిని జానపదులలో వ్యాప్తియందున్న వీరగాభలకును 
నే విధమగు సంబంధమును లేదు. 


పల్నాటి వీరగాథలను పిచ్చుకుంట్లు పాడుదురనుట తప్పు. 
పిచ్చుకుంట్లకు ఈ కథలు పాడెడి హక్కు లేదు. వీనిని పాడువారు 
“వీరవిద్యావంతు” లనంబడెడి మాలలు. వీరు గుంటూరు, (ప్రకాశం, 
నెల్లూరు మండలములలో వ్యాపించియున్నారు. ఈ వీరగాథాగానమున 
వీరజోడు (పంబజోడు), తిత్తి, కత్తి, డాలు ఉపయోగింతురు. ఈ 
వీరవిద్యావంతులకు యుద్ధక్షేత్రమగు కారెంపూడిలో గురుపీఠమున్నది. 
పిడుగువారను నియోగి బ్రాహ్మణులు దీని కధిపతులు. వీరిని “పల్నాటి 
వీరాచార పీఠాధిపతులు’ అందురు. పల్నాటి వీరారాధన మొక ప్రత్యేక 
మతముగా ఆచరింపంబడుచున్నది. ఈ వీరారాధకులు అన్నివర్ణముల 
లోను గలరు. వీరిని “ఆచారవంతులు” అందురు. 9505839 


పీఠాధిపతియే గురువు. యుద్ధక్షేత్రమగు కారెంపూడిలో వీరుల గుడి 
NEC బ్రతిసంవత్సరమును కార్తికమాసములో వీరోత్సవము 
జరుగుచున్నది. 


(గమనిక: - 1974లో అమెరికాలోని విస్మాన్‌సిన్‌ విశ్వవిద్వాలములో 
“పల్నాటి వీరచరి(త్రిను BON పరిశోధన చేయుచున్న 
Mr. Jane H. Roghair అను పరిశోధకుండు బెంగుళూరు 
వచ్చి, నన్ను కలిసి, నా సిద్దాంతగ్రంథమును 8-11- 
1974 నుండి 14-11-1974 వటబకును క్షుణ్ణిముగా 
చదివి, నోట్సు తీసికొని వెళ్ళినాయడు. తరువాత 1982లో 
Oxford University Press, New York వారు అతని 
సిద్దాంత (గ్రంథమును “The Epic of Palnadu” అను 
పేరుతో ముధ్రించినారు. ) ju 


జాపికలు 
a 


వల్నాటి వీరచరిత్ర, వావిళ్ల (59, ద్వితీయ భూమిక, వుట- 29, (10-7-19385° (వ్రాసినది. ) 
“ఈ పలనాటి వదము ప్రొఢసాపొత్యమున స్థానమాళింవనే లేదు. పండిత వఠనయోగ్యము కావలెనని అభిలషింపను లేదు. ప్రజలకొరకే పుట్టి, 


2. 

(ప్రజలకే ఆదర్భపాత్రమై, OSI ఆశించి, తానుతరించి, వారిని తరింవజేయు ప్రజాకవిత్స్వమిది. ఈ దృష్టితో చూచినచో, ఇట్టి SAS 
కావ్యము కాని, దేశిరచనకాని, మహాపురుషుల చరిత్రకాని, ఆం(ధసాహొత్సమున ఇంకొకటి లేదని, వూర్త్వువక్షభ యము లేకుండ 35,59) 9. ” 
em; పింగళి లక్షీకాంతంగారు, వలనాటి వీరచరిత్ర, విశాలాంద్ర ప్రచురణ, DEE వుట 27. 

3. వలనాటి బీరచరిత్ర, విశాలాంధ్ర (ప్రచురణ, వీఠిక వుట 29. 

4. చూ. అక్షిరాజు ఉమాకాంతంగారి వల్నాట్‌ వీరచరిత్ర, ద్వితీయ భూమిక, వుట 2. 

5. List of Antiquities, Vol. 1, App. A, p. 1. 

6. Krishna District Manual, p. 151. 

7. “The name is derived from Pallenadu, land of hamlets. A more poetical derivation of Palnad is Palanadu (milk land) from 
the light cream coloured marble that abounds there.” ibid. 

8. “ఈ నీమ ఉన్నతములయిన కొండలచేం జుట్టు నావరింవంబడ్‌, నడుము వల్లముగా నుండుటవలన వల్లునాడు'నాం బేరొంది, 'వల్లునాడు” 
వల్లు, DE, ముల్లు శబ్దంబులబోలె జడ్డకు లోవంబు రాగా వల్నాడై, పలనాడు” పల్నాడు” అను రెండు రూవములు మాత్రము వ్యవవహారింవం 
MID వచ్చానని నా అభిప్రాయము”- 2507263 వీరచరిత్ర, (SD భూమిక, పుట 8. 

9. Smt. V. Yasodadevi, The History of Andhra Country, (1000 A.D. to 1500), Subsidiary Dynasties, Ch.11, The Haihayas, 
JA.H.R.S., Vol. xix, p.l. (J.A.H.R.S.= Journal of Andhra Histrorical Reseach Society.) 

10. “ఈ వలనాట్‌ వీరచరితలో చరిత్ర, కల్పన రెండును పెనవేనికొనిపోయి యున్నవి. ఇందలి విషయములకు శాననప్రామాణ్యము దొరకదు. 
అందువలన ఈ వలనాటి వీరచరిత్ర వూర్తిగా సత్వచరిత్రమని DOS, పూర్తిగా కొట్టివేయను వీలుకాదు. ఈ (గంథములో వచ్చు వ్యక్తులు 
అందరును కాకపోయినను కొందరు మాత్రము చారిత్రక వ్యక్తులు అనక తీరదు. ”- తెలుగు విజ్ఞాన Sõjad, నంవుటి 1, వుట 219. 

11, 


“No sons of Betha II are heard of. There seems to have been a short gap in the history of Palnad after Betha-II and prior to 
the accession of Anuguraja. Neither the realtionship between Betha II and Anuguraja is known.” - Smt. V. Yasodadevi, 
J.A.H.R.S. Volume. xix, p. 31. 


వల్నాటి వీరకథాచక్రము 283 


12. 


18. 


14. 


15. 


16. 
17. 
18. 
19. 
20. 
21. 
22. 


28. 
24. 


25. 
26. 
27. 
28. 
29. 


30. 


31. 


ఈ రెండవ గొంకరాజు తన వు(తికయగు మైలమబదేవి ననుంగురాజూన కిచ్చుటయే కాక్క తన సోదరియగు 'నబ్బాంబికిను ధరణికోటకుC 
(బ్రభువైన భీమదేవుని కిచ్చెైనను విషయమునుగూడ మల్లంపల్లివారు వెల్లడించిరి. ఈ భీమదేవుని వుత్రుండగు కోటకేతరాజు వల్నాటి యుద్ధమున 
రాయబారమును TEID. 

“Nalakama succeeded his father in A.D. 1147 and not in A.D. 1170 as has been suggested by a previous writer.”- Smt. V. 
Yasodadevi, Vol. XIX, p.32. 

“The chronicle says that Dodda was bothered aout his son's succession, resigned his premiership in favour of his son 
Brahmanayudu, who killed both Dodda and Alugu and then enthroned Nalakama.” - Sewell, Antiguites, Vol. 1, App. A., p.5. 
“His rule lasted for 15 years as seen from records, and for many more years according to tradition, and the civil war in 
Palnad was fought in his reign.”- Smt. V. Yasodadevi J.A.H.R.S., Vol. XIX, p. 33. 

నారదుండు” అనుటకు 'నలదుండు” అనినాండు. ఇది లేఖక దోషము. 

ఆయువు. 

కలియుందు. 

అటు నాజవ. 

ఒజిగియున్న 

కారెంపూడి తాళపత్రగంథము (1966 ఆగస్టు నెలలో 090958), పత్రములు 65, 66. 

“అంతకు మునుకథ అదియెట్లటన్న- అన్గురాజేంద్రుడా అయ్యాధ్యరాజు 

తమ తాత SIS తగు పాతకములు- పోగొట్టవలెనని పొందుగా దలచి 

ఉత్తరాదినుంచి sõ; దపుడు- భున దక్షిణాదికి కదలొచ్చు వెనక 

అరయ నూటఎనిమిది దివ్యదోశములు- సేవించెద నేనని చెలగి యా రాజు 

అయ్యాధ్య మొదలుగా ఆ గయ కడకు- వచ్చిరి బలమెల్ల వసుధ కంవివ” -- కారెంపూడి తాళవ(త్రవ్రతి, వత్రసంఖ్య 64- బి 

కారెంపూడి తాళపత్రప్రతి, వత్రనంఖ్య 64-2. 

“ఈ కకేబరమును ఈశళ్లరుతావు- కైలానమునకును కడకు పంవించు 

నాయుడ నీ 5%) నదె 53) నివుడు- వంట్‌గా నటికి జంటలే కివుడు 

నే బోవ జాలనని అవుడు బలికినను- అని యిట్లు రాజాడునట్టి మాటలకు 

నాయిడు యోచించి నా క్షణమందు- తన తండ్రి నప్పుడు తాను బిలిపించి 

నా తండ్రి నాయుడా నతివేగమునను- అనుగురాజును గలసి ఆ కొత్తజోడుగను 

శైలాసమునకును కదలిపోవగను- ఆ సాంబమూర్తివు డాబోతు నంపె 

తమకు ప్రయాణమని తనయుడు చెవ్హ- అతి సమృతించెను అవు డతని తండ్రి 

యిద్దరు SUS యిచట నున్న- అంతటా (2755 అతివేగమందు 

తన ఆజ్ఞవల్లను తగు రథంబొకటి- గావించి యుంచిన కడురథముపైని 

ఇద్దరు గూర్భుండియున్నంత జూచి- కైలాసగిరికివుడు కదలిపోరయ్య 

అటుల 9808 అచటికంవపించి- షోడశదానములు సొంవుగానవుడు 

(బ్రహ్మన్న మొదలుగా వరగ రాజులును- బ్రాహ్మల కిచ్చిరి వరమదానములు” - కారెంవూడి తాళషత్రప్రతి, Ke, 105-బి, 106-ఎ. 
శ్రీనాథ విరబితమగు మందపోటుకథ, కారెంపూడి PHASE, వత్రసంఖ్య 358-0. 

గురిజాల రాయబారము”, GEP OJAD తాళవత్రవతి-[1; ఆకు-9-బి. 

వలనాటి వీరచరిత్ర, విశాలాంధ్రబ్రతి, వుట 58. 

చూ. వల్నాట్‌ వీరచరిత్ర, వావిళ్లవతి, 1955, (ప్రథమ భూమిక, వుటలు 18-32. 

విరజాజి మల్లెలు విభూతివ్రతి, లింగన కీరీతి raev చేసి”- అదియే., వుట 18. 

Dole చేసి నిజముగా దాను, విభూతిరేఖలు తిన్నగా దీర్భి- అదియే., వుట 19. 

“విలువని జంగాల విలివపించె- వచ్చిరి అవ్హుదు పుణ్యజంగాలు 

పసిడి పాత్రల వారు పదులజువదులు- పెడమటము జంగాలు పెద్దల బిలివించిరి”- అదియే. 

అదియే., వుటలు 19, 20. 


284 తెలుయగు వీరగాథా కవిత్వము 

32. అదియే., పుట 33. 

33. ఇట్లు అక్మిరాజు ఉమాకాంతంగారి వలెనే, శ్రీమతి వారణాని యశోదాదేవిగారు, మల్లంవల్లి సోమశేఖరశర్శగారు, కలవల వెంకట సుబ్బారావు 
గారు, పింగళి లక్షీకాంతంగారు - మున్నగు వారందజును మలిదేవునకుC బిల్లనిచ్భి నవాండు కలచూరి వీరసోముడనియే 8099028. కాని 
కారెంవూడిలో నాకు లభించిన యొక తాళప(త్రగంథమున మలిదేవుని మామయగు వీరసోముయడు కాళ్ళీరగోత్రమునకుం జెందిన చోడవంశపు 
రాజుగాం బేర్మొనంబడినాండు. “బోడవంశమునందు శోభిల్లు రాజు, కాళ్ళీరగోతమున ఘనమైన రాజు” అని వర్ధ్థింవంబడినాండు. ఈ వీరసోముని 
పుత్రుడు (మలిదేవుని బావమటఅంది) కొమృరాజు. కొమ్మరాజు కొదుకు అలరాజు. అలరాజు మరణవార్త DP కొమృరాజు దుఃఖమును 
వర్ణించు నందర్భమున 'బోళరాజంతట శోకంబునొందె” అని కొమ్మరాజును చోళరాజుగాం జెవ్హుట జరిగినది. (చూ. పలనాటి వీరచరిత్ర, 
విశాలాంధ్రవతి, వుట 283.) 

34. పల్నాటి వీరచరిత్ర, వావిళ్లవతి, ప్రథమ భూమిక, వుట 34. 

35. “కొండ అన్నమరాజు కోటకేతుందు- కూరిమిహితుండు మాద్దుల వీరరెడ్డి 
పరమాప్తుడౌ చింతపల్లి రెడ్డియును” -- వల్నాటి వీరచరిత్ర, అక్ళిరాజు 50:47), బాలచంద్ర యుద్దము, పుట. 83. 

36. “ధరణికోటవురికి దక్షుడైనట్టి - భీమదేవుందును పవృధ్వీళునకును”- అదియే., వుట 26. 

37. కల్లువ్రతిష్ట, SONS వీరచరిత్ర, విశాలాంధ్రప్రతి, వుట 333. 

38. పల్నాటి వీరచరిత్ర, వావిళ్లవతి, ప్రథమ భూమిక, వుట 32. 

39. వలనాటి బీరచరిత, విశాలాంధ్రవతి, వీఠిక వుట 15. 

40. Indian Antiquary, Vol. 1, p. 273. 

41. అక్ళిరాజు 5079) బాలచంద్ర యుద్దము, పుటలు 26, 27. 

42. J.A.HA.R.S., Vol. XIX, p. 34. 

43. 'చాళుకచోళులు’” అను వ్యాసము, తెలుంగు విజ్ఞాన సర్వస్వము, సంవుట్‌ 1, వుట 219. 

44. కల్లు ప్రతిష్ట, వలనాటి వీరచరిత్ర, విశాలాంధ్ర ప్రచురణ, వుట 345. 

45. క “గజ నభ గుణ చంద్రాదులు, భజనుందాషాఢకుద్ధ పక్షంబందున్‌ 

విజయసమ బాహుబలుం 8, కృజముగం బల్నాటి గజ మనిం బడియెన్‌' -- 98707270 ప్రథమ భూమిక, వుట 36. 

46. శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు, కిన్నెర, డిసెంబరు 1953, వుట 555. 

47. కారెంపూడి తాళపత్రవ్రతి, దక్షిణాది యాత్రకథ, వత్రసంఖ్య 63. 

48. అదియే., 5095 64-ఎ. 

49. వలనాటి వీరచరిత్ర, విశాలంధ్రవతి, వుట 240. 

50. వలనాటి వీరచరిత్ర, (బ్రహ్మన్న విరుగు, వుట 528 

51. తెలుంగు జానవదగేయ rd, వుట OED. 

52. “ఆరువల్లి నాయురాలి దుర్భం(త్రంబు- కోడిపోరు, చావకూటి కుదువు 
(పథము కారణములు వల్నాటి యేకాంగ- వీరపురుష సంప్రహోరమునకు.”-- క్రీడాభిరామము, వేటూరి 25029 ,,88, వద్యము 119. 

53. నిజమునకు నాయకురాలు వీరచరి(త్రలోం జూవంబడినంత దుష్పురాలు కాదు. రాజకీయద్భష్టితోం జూబినచో ([బహ్మానాయనికన్న నీమె వేయిరెట్లు 
RA. చాణక్వుండు TNS రాజలక్షణము లీమెలో మూర్తీభవించి యున్నవి. ఇట్టివారివలననో రాజ్య మభివృద్ధి గాంచును. (బ్రిహ్మానాయం 
డును నాతని తండ్రి దొడ్డనాయండును కరుణాంతఃకరణులు. వీరి మెత్తందనము నూతగాంగొని ప్రజలు పన్నులు కట్టెడివారు కారు. రాజధనాగారము 
తఈూన్యముగా నుండెడిది. దొడ్డనాయని కాలమందే ఈ ధనాభావము ప్రారంభమైనది. నాగమ్మ దొడ్డనాయని అనమర్ధతను (గహించినది. 
రాజ్యపాలనలోం గొంత కజికుందనము లేనిచో నెగ్గుట దుర్లభము. నాగమ్మ తనకిచ్చిన యేడుజాముల వ్యవధిలోను ప్రజలనుండి కోట్లకొలంది 
దనమును 25517709 39) తనట్రజ్ఞను జాటినది. వన్నులెగవేసినవారిని మండుటెండలో రేంగుకంవలపై నిలువంబెట్టినదంట. (బహ్మనాయనిలో 
వేజొక విధమగు గొవతనమున్నది. వర్ణభేదములు పొటింవకుండుట, దైవభక్తిని గలిగియుండుట, ఆగ్రమనన్యత, ధర్యబద్దమగు బీవితమును 
గడవుట- ఇత్యాది గుణములలో నితండు దైవనమానుండని చెవవచ్చును. (బ్రహ్మనాయందు భారతము నందలి ధర్మజానివంటివాందడు. ఇట్టివాం 
డు వరిపాలనా యంత్రాంగమున నెక్ళువగ రాణింవండు. 

54. చూ. మల్లంవల్లి సోమశేఖరశర్శగారి వ్యాసము, 203; చోళులు” తెలుంగు విజ్ఞాన 50575520, 50981, పుట 219. 

55. Smt. V. Yasodadevi, “The History of Andhra Country”, J.A.H.R.S., Vol.. XIX, p. 35. 

56. ibid. 


వల్నాటి వీరకథాచక్రము 285 


57. 
58. 
29. 
60. 


61. 
62. 
63. 
64. 
65. 


66. 


ఆలూరుపాడు తాళవ(త(బ్రతి, మొదటిది, బాలునికథ. 22-7-19665 లభించినది. 

చూ. వల్నాటి వీరచరిత్ర, అక్షిరాజువారి ప్రథమ భూమిక, వుటలు 69, 70. 

వలనాటి వీరచరిత్ర, విశాలాంధ్రవతి, వుటలు 26, 27. 

“ఈ మధ్యనే విశాలాంధ్ర ప్రచురణాలయమువారు శ్రీ వింగళి లక్షీకాంతంగారి వీఠికతో నవో 800 వుటలలో వల్నాట్‌ వీరచరిత్ర కథ 
అంతయు నంక్షేపరూవములో ప్రకటించినారు”- “వలనాట్‌ చరిత్ర రచించిన శ్రీనాథుడు వలనాటికవే: కవిసార్వభౌముడు కాడు” వ్యాసము, 
ఆం(ధ్రద్రభ (దినవత్రిక, ఆదివారవు 098), వివిధ వ్యాసానుబంధము, 6-5-1962. 

వలనాటి వీరచరిత్ర, విశాలాంధ్రవ్రతి, వుట 41. 

కారెంపూడి తాళప్నతగంథము, ఆకులు 86, 87. 

గురిజాల రాయబారము”, (బ్రాంతట్రతి, వల్నాడులో ärisid (గ్రామమున 1-9-1966 నాడు లభించినది. 

భక్త వలనాట్‌ బీరచరిత్రి, (వ్రాతప్రతి, మాబెర్లలోం గలదు. 

ఈ లంక పోతన్నయే మందపోటుకథలో మరణించిన లంకన్న యని నా నమ్మకము. పిన్నక్ళ” బాలునికథలో “అక్క విన్నక్ళ' అను పేరుతో 
నంతఃవురాధికారిణిగా (బ్రత్య్వక్షమగును. కారెంవూడి యుద్ధక్షేత్రమునకు ఆహోరవదార్థములు తెచ్చినది ఈమెయేయని గాథాకారులు పొడుచుందురు. 
వీరసోముండు కూంతురికిచ్చిన ఎట్జగొల్లబంట్లు నలుగురని నాకు లభించిన తాళపత్రగంథమున గలదు: 

“రాయన బోయుడు రాయపడాలు- వడాలు తమ్ముడు బాలగోపన్న 

యిప్పుడీ నలుగుర నిక బంచితేను”- (-కారెంవూడి తాళపత్రవతి, ఆకు 142) 

కాని యిందలి పేర్లనుబట్టి చూచినచో నీ బీరులు ముగ్గురనియే తెలియును: “రాయన బోయండు, రాయ వడాలు, బాల గోవన్న” లేదా 
రాయని వేజు, 'బోయందడు” వేజు అని తలంచినచో నలుగురు నరిపోవుదురు. లేదా “నలుగు” రనుట లేఖక దోషము కావచ్చును. వింగలివారివ్రతిలో 
నిరాదేవి కరణమీయంబడిన గొల్లబంట్లు ముగ్గురనియే కలదు: 

“గుండు బోయని సుతులు గురుతైన వారు- రాయబోయండును రాయవడాలు 

పడాలు తమ్ముడు బాలగోపన్న - వారు ముగ్గురు కూడి వరుసగా కాచు 

గోవులు వెయ్యియు Mäe వెయ్యి”-- వలనాటి వీరచరిత్ర, విశాలాంధ్ర ప్రచురణ, వుట 69. 


67. అనుగురాజు దక్షిణాదియా(త్ర సందర్భమున, పేర్నీండు చందోలురాజును జయించి, ఆతని పుత్రికయగు మైలమను అనుంగురాజూనకిచ్చి 


68. 


69. 
70. 
71. 


వివాహముగావించి, తాను ఆ వట్టణమునంగల పావసాని యను వేళ్ళను బొందెను. అప్పటినుండియు నతండు గురిజాలలో నున్నవుడును, ఆ 
తరువాత రాజులకు దాయభాగము SÕJA మాచెర్లలో నున్నవ్హుడును, ప్రతిదినము రాత్రి చందోలునకుంబోయి తెల్లవారునరికి తిరిగి వచ్చెడివాండు 
“అర్థనాల బిట్టిమల్లండు”- ఇది (బ్రహ్మనాయని కోడివుంజుయొక్ళు ముద్దుపేరు. దీని యర్ధమునుగూర్భి నేను కొంత ఆలోచన చేసినాను. “బిట్టేమల్లం 
డు” అనంగా “9590” లేక “ముద్దువచ్చే యోధుడు” అని యర్థము. “అర్థనాల” అను శబ్దము “అడ్డనాల” లేదా “ఒడ్డనాల” అను 
శబ్దమునుండి వఏర్బడియుండవచ్చును. “అడ్డనాల” కాలక్రమమున “అర్ధనాల” అయినది. ఇది ప్రమాణాభాసము (Hyper Standardization) 
వలన “అర్హనాల” అయినది. 

“అడ్డనము” = ఇది దైక్రత శబ్దము. దీనికి (PV మొదలైన వానితో చేనిన డాలు” అని యర్థము. 

“ఒడ్డనము”= ఇది యుగళశబ్దము. võ కొన్ని యర్ధములందు asd, మబటీకొన్ని యర్థములందు SE) ÖID అయిన వదము. 
“ఒడ్డనము”= (దేళ్ళము)= 1 వందెము, 2 వ్యూహము. 

“ఒడ్డనము” (దైక్రతము)= 1 బెత్తము లోనగువానిబేతం జేయబడిన కేడెము (డాలు), 2 కేడెము. 

“అడ్డనాల”= ADI దెబ్బలను డాలువలె నెదుర్భొనునది. “ఒడ్డనాల”= వందెపుకోడి. 

ఒడ్డనాలూ అడ్డనాలూ అర్హనాలా అర్థనాల: ఇది ఈ శబ్ద వరిణామక్రమము కావచ్చును. 

నాయకురాలి కోడివుంజు పేరు “నల్లమల్లండు” అనంగా “నల్లగానుండెడి వసాదు” అనంగా నల్లకోడి. (నలువురుంగులోని భేదములనుబట్టి 
నల్లనికోడిని వందెకాం[ు “కాకి” అని “నెమలి” అని పిలిచెదరు.) 

కారెంపూడి తాళవ(త్రవతి, ఆకు 159-బి. 

అదియే., ఆకు 16కి-బి. 

ఆలూరుపాడు తాళవ(త(గంథము, వత్రసంఖ్య, 108-0. 


72. కారెంపూడి తాళవ(త్రవ్రతి, (85085, 358-0. 


73. 


వలనాటి వీరచరిత్ర, వికాలాంధ్రవతి, వుట 271. 


74. మద్రాను వ్రాతప్రతి, డి.నెం. 1113. 


286 తెలుయగు వీరగాథా కవిత్వము 


75. వలనాటి వీరచరిత్ర, విశాలాంధ్రవతి, వుట 280, 281. 

76. పల్నాటి వీరచరిత్ర, (బాలచంద్ర యుద్ధము), వావిళ్లవతి, వుట 58 (ఉమాకాంత వరిష్ణ్రతము). 

77. అదియే., వుట 77. 

78. అదియే., వుట 74. 

79. వలనాటి వీరచరిత్ర, Darero(s(58, వుట 486. 

80. గుంటూరు ప్రక్షనున్న “2707 గ్రామములో శ్రీ మేడికొండు కోటయ్య అను వీరవిద్యావంతుడు 9-9-1966న పాడిన పాట. 

81. ADD ప్రభుత్వ ప్రాచ్య లిఖితవుస్తక భాండాగారము, 8.30. 1148. 

82. వలనాటి వీరచరిత్ర, విశాలాంధ్రవతి, వుట 530. 

83. తిరువతి SVORIL లోని (బ్రాంతంవ్రతి, నెం. 7211-బి., వుటలు 346, 347. 

84. విశాలాంధ్రవతి, వుట 529. 

85. చూ. వీరభాగవతము, వుటలు 224-287. 

86. వల్నాటిసీమలోని కారెంవూడికిం జెందిన కీ.శే డా॥ He వల్నాటి వీరకథల ముగింవును చిత్రముగాం జెప్హ్రుచున్నారు (చూ. వారి 
(గ్రంథము పల్నాటి వీరుల చరిత్ర, 2002, పుటలు 85-87). యుడద్ధానంతరము బ్రహ్మనాయండు నలగామునకు మరల వట్టము కట్టెను. 
యుద్ధభూమికి వచ్చి, అజువదియార్లురు వీరనాయకులను వునర్ణీవితులను గావించి, వారితో గుత్తికొండ బిలమునకుC బోవనెంచెను. మేడవిలో 
నొంటరిగా నున్న తమ అంతఃపుర కాంతలను గూడ SS దీనికొనపోవందలంబచెను. కాని దివ్యతేజస్సుతో, దెవాంశతో నున్న వీరులతోం 
గలసి వారి వీరవత్నులు కూడ న్వర్ధమునకుం STIGI వారును SAI యుండవలెను. అందువలన, (బ్రవ్మాన నంకల్బమాత్రమున 
వీరులతోయగలని మేడపి చెరి, తల్లి శీలమ్మను దర్శించి, వీరులు తమ తమ భార్భలతోంగలని బంతిభోజనము చేయుటద్వారా వారి వవిత్రతను 
గుర్ద్డించిన 2570, వారందటితోంగూడి గుత్తికొండ బిలమును (బవేశించెనంట (వివరములకు చూడుడు: అనుబంధము-1). నేంటికిని, నెల్లూరు 
(పకాశం జిల్లాలలోని నీరవిద్యావంతులు, “కల్లి ఒజిగు” కథానంతరము” మేడట్రక్టల బంతి” (మేడవి +ప్రక్క+బంతి ) అను పేరుతో, భార్యాభర్తలు 
కలిసి భోజనము చేయుట మూలమున ఈ నంభుటనను ఒక బీరాచారముగాం (బదర్భ్శించుచున్నారు. దీనినిబట్టి “మేడటప్రక్ళల బంతి” అను 
పేరుతో నొక (SES వీరగాథ Soda వరిశోధింవవలనియున్నది. 


87. ఆచార్య వింగళి లక్ష్మీకాంతంగారు, వలనాటి వీరచరిత్ర వీఠిక, వుట! (పీఠికలో ద్వితీయ భాగము), 

88. చూ. అక్షిరాజు ఉమాకాంతంగారి ప్రథమ భూమిక, వల్నాటి వీరచరిత్ర, PIHI, వుటలు 78, 79. 

89. గురిజాల రాయబారము, బ్రాంతప్రతి, 1-9-1966 వల్నాడులో జానపాడు (గ్రామమున లభించినది. 

90. చూ. అక్షిరాజు ఉమాకాంతంగారి ద్వితీయ భూమిక, వల్నాటి వీరచరిత్ర, వావిళ్లవతి, 1955, వుట 55. 

91. 'వీరవురుములు-వీరపూజు, తెలుగు విజ్ఞాన నర్వ్యన్వము, మూడవ నంవుటము, వుట 1090. 

92. శ్రీ మల్లంవల్లి సోమశేఖరశర్శుగారి WW చోళులు” వ్యాసము, తెలుగు విజ్ఞాన సర్వ్వన్వము, మూడవ నంవుటము, వుట 216. 


పం(డైెండవ (ప్రకరణము 
కాటమరాజు కథాచక్రము 


(The Ballad-cycle of Katama Raju) 


తెలుంగు వీరగాథాసంపదలోం 2073 వీరగాథల తరువాత 
బేర్మానందగినవి కాటమరాజు కథలు”. వీనికి 'యాదవరాజుల కథలు, 
యాదవభారతము, యదుశాస్త్రము’ అను నామాంతరములు గలవు. 
ఇవి ఆంధ్రప్రదేశమునందంతటను పాడంబడుచున్నను, నెల్లూరు 
మండలమున దర్శి, కనిగిరి, కందుకూరు, ఉదయగిరి, నెల్లూరు 
ప్రాంతములందు ఈ కథలకు విశేష ప్రచారమున్న్చది. గుంటూరు, 
కడప, కర్నూలు మండలములందును కాటమరాజు కథల కాదరము 
మెండు. పల్నాటి వీరకథలవలెనే ఇవియును చారిత్రక వీరగాథలు. 
పల్నాటి వీరకథలు క్రీ.శ. 12వ శతాబ్దమున జరిగిన సంఘటనలు 
కాంగా, నీ కాటమరాజు కథలు 12-13వ శతాబ్దముల నాంటివని 
తెలియుచున్నది. ఇవి మొత్తము ముప్పదిరెండు కథలున్నవని యాదవ 
గాథాకారులవలనం దెలియుచున్చది. ఈ SONIC గాటమరాజు 
నకును, నాతని సోదరసోదరీమణులకును, పితృపితామహులకును 
సంబంధించిన ప్రశస్త సాంప్రదాయిక వీరగాథలు. ఈ ముప్పదిరెండు 
వీరగాథలును AHI వరుసక్రమమున నొక పెద్ద కథాచక్రముగా 
నేర్చడియున్నవి. వీనిని కాటమరాజు కథాచక్రము'గా బిలువవచ్చును. 
ఈ కథాచక్రము ఐతిహాసిక దశకు మిక్కిలి దగ్గజిలో నున్నది. 


1. కాటమరాజు కథల సంఖ్య 


“కాటమరాజు కథ, కాటమరాజు కథి అనుటయే కాని దీనిని 
గూర్చిన సంపూర్ణ విషయములేవియుం దెలుయగు సాహిత్య లోకమునకు 
నేంటి (1967) వజికును దెలియవు. మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య 
లిఖితపుస్తక భాండాగారములో నాటు కథలున్నవి. వేటూరి 
ప్రభాకరశాగ్తిగారి పరిశోధనలవలన నిందలి కథలు నాలుగు 
ము(్రింపంబడినవి. ఇవి తప్ప తక్కినవేవియు నాంధ్రసాహిత్య 
సంసేవ్యులకుం దెలియవు. 

“కాటమరాజు కథి అను నేకవచన (ప్రయోగము తప్పు, 
ఏలయన, ఇది ఒక్క కథ కాదు, ముప్పదిరెండు కథల సువిశాల 
చక్రము. ఈ చక్రములోని ప్రధానవ్యక్తి కాటమరాజైనను, నీ 
ముప్పదిరెండు కథలలోను నే కథకును ‘కాటమరాజు కథి అని పేరు 
లేకపోవుట ఆశ్చర్యకరము! ఇవి వీరగాథాచక్రమని సూచించుటకే 
కాంబోలును, జానపదులు ‘కాటమరాజు కథలు’ అను బహువచన 
రూపమునే వాడుచున్నారు. పల్నాటి వీరకథలును కాటమరాజు 
కథలును వీరగాథావృత్తములని తెలిసియే కాంబోలు (బ్రౌనుదొరగారు 


వీని చివర SAS అను శబ్దమును 38) ప్రయోగించినారు (పల్నాటి 
DS, ‘కాటమరాజు SAE). వేటూరి ప్రభాకరశాగస్తిగారు 
కాటమరాజు కథి అను పేరుతో సం(గ్రథితము చేసినది నిజమునకు 
“ఎట్జగడ్డపాటి పోట్లాట” అను నొక్క వీరగాథ మాత్రమే. వేటూరివారి 
ఛాత్రులును, మద్గురువర్యులును నగు శ్రీ తిమ్మావజ్‌రుల కోదండ 
రామయ్యగారు ఈ “కాటమరాజు కథి కాటమరాజు చరి(త్రను 
సంపూర్ణముగా 39580 గ్రంథమని ప్రశంసించిరి." ఇది 
ప్రామాదికము. వేటూరివారిచేం బరిష్మరింపంబడి, కాటమరాజు కథ” 
గాం (288835 యీ కథ, సుదీర్షమగు కాటమరాజు కథాచ[క్రమున 
నొక భాగము మాత్రమే. ఈ కథాచక్రము, కాటమరాజు పితామహుం 
డగు వల్లురాజుకథతోం (బ్రారంభమై, కాటమరాజు సోదరుండగు 
భక్తిరన్నకథతో నంతమగును. ఈ రెండు కథలకును మధ్య అనేక 
కథలున్నవి. వానిలో నెజ్బగడ్డపాటి పోట్లాట యొకటి. ఇదియే 
కాటమరాజు వృత్తాంతమును సంపూర్ణముగా నభివర్ణించుననుట 
పొసగదు. 


ఈ కాటమరాజు కథాచక్రమున ముప్పదిరెండు కథలున్నవని 
చెప్పుటయే కాని, ఆ ముప్పదిరెండు కథల నామములను వరుసగా 
జెప్పంగలిగిన గాథాకారుండెవ్వండును నాకు తటస్థపడలేదు. మద్రాసు 
GOMLలో 2073 వీరకథ లెక్కువగా నున్నవి కాని, కాటమరాజు 
కథలు మాత్రము మిక్కిలి తక్కువగ నున్నవి. ఇందున్న మొత్తము 
కథలు ఆటు మాక్రమే. తిమ్మావజ్‌రుల కోదండరామయ్యగారు 
ఆంధ్రపత్రిక విజయ సంవత్సరాది సంచిక (1953-54)లో మదరాసు 
గ్రంథాలయమునంగల ఈ యాటుకథలనుగూర్చి విపులముగా 
జర్మించియున్నారు. వేటూరివారు పరిష్కరించిన కాటమరాజు SD 
1953లో మదరాసు GOML వారు (558098. దీనికి మల్లంపల్లి 
సోమశేఖరశర్మగారు పీఠిక బ్రాయుచు, నీ కథాచక్రమున నింకను 
మటికొన్ని కథలుండియుండుననియు, నవి మదరాసు గ్రంథాలయ 
మందు సహితము లేవనియు నొక SEI ఊహను వెల్లడించిరి: 

“The story proper or the section, dealing with the 
original agreement and the cause of the quarrel, in not 
found here in this work. Hence, it seems, that there should 


be some more sections in this work which even the Gov- 
ernment Oriental Library does not possess.”? 


సత్యాన్వేషణము పరిశోధకుల లక్షణము. అట్టి యన్వేషణమున 
నూటికి నూటుపాళ్లును గృతార్టులైనవారు మల్లంపల్లివారు. వారు పైన 


288 తెలుంగు వీరగాథా కవిత్వము 


వెలిబుచ్చిన ఊహయే నాకు కరదీపిక కాంగా, నీ కథాచక్రమందలి 
SE వీరగాథలను సంపాదించుటకు నడుముకట్టి ఆంధ్రదేశ 
మంతయు శోధించితిని. యాదవ వృద్దులను అనేకులను సంప్రతించి 
తిని. ఆంధ్రదేశమున వివిధ ప్రాంతములందుగల గాథాకారులను 
గలసికొంటిని. సుమారు ఇరువది వజకును తాళప[త్రగంథములను 
సంపాదించితిని. ఈ (త్రివిధ పరిశీలనముతో నీ కాటమరాజు 
కథాచక్రమునంగల ముప్పదిరెండు వీరగాథల నామములను జాల 
భాగము నిర్ణయింపం గలిగితిని. నాకు దెలిసినంత Se 
కాటమరాజు కథాచక్రమున నీ క్రింది వీరగాథలున్నవి: 

1. “వల్లురాజు కథి లేక 'వలురాజు కథి లేక ఆవుల వలురాజు 
కథి. (వలరాజుూ వలురాజూూ వల్లురాజు). 

“పంపాద్రి కథి. 

“పెద్దిరాజు కధ.” 

“'సింహాద్రిరాజు కథి (అలభ్యము). 

“ఎఅనూకరాజు కథి. 

'నలనూకరాజు కథి (అలభ్యము). 


“పోలురాజు కథి లేక “శివపురాణము”. దీనిలో నాటు 
చాటువలు కలవ. 


Nn 59S pw N 


1) “చంద్రగుప్తుని చాటువి. 

2) 'మల్లికాదేవి చాటువి. 

3) "3708 చాటువి లేక బ్రాహ్మణ చాటువి. 
4) “జంగాల చాటువి. 

5) SILS చాటువి. 

6) KANDI చాటువి. 

ర. “బల్లికురువ పోట్లాట. 

9. “'కతియావులరాజు కథి. 

10. 'కాటమరాజుకు పట్నంకట్టిన SE” లేక “కాటమరాజు 
పట్టాభిషేకము”. 

11. ‘పాపనూక కథి. 

12. “ఆఅవులమేపు- నామాంతరములు: “ఉత్తరాది ఆవులమేపు’- 
“కాటమరాజు ఉత్తరాది ఆవులమేవు- “ఆవులమేపు: 
ఉత్తరకాండము”. (ఉత్తరాది= 485897). 

13. పాలేటి కథి లేక “గంగతర్మము”, లేక గంగ- కాటమరాజు 
తర్మవాదము”. 

14. “983055 తరకవాదము”. 

15. “జన్నివాడ కథి- దీనికి అయిదు నామాంతరములు: దక్షిణాది 
ఆవులమేవు-'కాటమరాజు దక్షిణాది ఆవులమేవు’- 


“'ఆవులమేపులు: దక్షిణకాండముి-'చదరంగం కథి-'పుల్లరి 
కథి (దక్షిణాది= దక్షిణదిక్కు 

16. “భట్టు రాయబారము” లేక 'కల్లి రాయబారము”. 

17. “'కోటపాటి తాటివృక్షం తెచ్చే కథి. 

18. “బొంగరాల కథి- మూడు నామాంతరములు - 
“ముమ్మయ్య- పోచయ్య బొంగరాలు'- వేడుక బొంగరాల 
కథి- 'అలుగులపోలు”. 

19. ట్జగడ్డపాటి పోట్లాటి- దీనిలో నేడు కాండ లున్నవి: 

1) 'చల్లవారి జగడము” లేక “ఈర్లమాని కథ” లేక 
'తిక్షనామాత్యుని కథి. 
2) FAI జగడము”. 
3) “బీర్నీండు యుద్ధము”. 
4) 'అయితమరాజు- కటియావులరాజుల యుద్దము”. 
5) 'బాలరాజుల యుద్దము”. 
6) 830 యెద్దుల జగడము” - “ఎట్టయ్యల యుద్దము”. 
7) కాటమరాజు యుద్దము”. 
20. ‘అగుమంచి కథ. 
21. 'పాపనూక వలపోతి. 


22. “భక్తిరన్న కథ'. 


ఈ కథలో పెద్దిరాజు కథ, పోలురాజు కథ, కతియావులరాజు 
కథ, గంగతర్మము, భట్టురాయబారము, ఎటజ్జిగడ్డపాటి పోట్లాట, భక్తిరన్న 
కథ- అను ఏడు వీరగాథలు ఎక్కువగా పాడబడుచుండును. 

పై కథలలో సింహాద్రిరాజు కథి- 'నలనూకరాజు కథి- 
అను రెండు వీరగాథలు తప్ప తక్కినవన్నియును నాకు లభించినవి. 
ఈ రెండు కథలకును (బచారము తక్కువ. అందుచే లభించుట కష్టము. 
ఇంకను “అగుమంచి వలపోత, గంగ పుట్టుక, పల్లికొండ పుట్టుక, 
భైరవకురువ యుద్దము” అను మణి నాలుగు వీరగాథలున్నవని 
తెలియుచున్నది. ఇవి నిజముగా లోకమున OS లేవో చెప్పలేను. 
ఇటీవల (2010లో) ఆంధ్రవిశ్వవిద్యాలయమునకు చెందిన (PII 
మజ్టిబోయిన జయదేవ్‌గారు 'పాపనూక వలపోతిను సేకరించి 
ప్రచురించినారు. కాటమరాజు ముత్తాత (ప్రపితామహుండు) అయిన 
'కవులావుల గంగురాజుకథిను తెలంగాణములోని 'మదెచ్చులవారి” 
నుండి శ్రీ రంగు రాజపాపయ్యగారు సేకరించినారు (కాకతీయ 
విశ్వవిద్యాలయము, 1996). కాని యిది వీరగాథవలె లేదు, కల్పిత 
జానపదకథవలె నున్నది. కాటమరాజు కథలతోపాటు యాదవ 
గాథాకారులు తబిచుగాం బాడుచుండు 'కంసుండుకథి లేక 
కృష్ణభాగవతము” లేక 'విష్ణుభాగవతము'ను గూడ దీనికిం జేర్చవలెనని 


కాటమరాజు కథాచక్రము 289 


కొందజు చెప్పుచున్నారు. కాటమరాజు విష్ణుమూర్తి యవతారమే 
కావున, “'కృష్ణభాగవతము” కాటమరాజు యొక్క పూర్వజన్య్మకథ 
యగును. 

ఈ విధముగా బైన తెల్పిన 22 కథలకు “అగుమంచి 
వలపోత, గంగపుట్టుక, పల్లికొండ పుట్టుక, కంసుండుకథ” అను 
నాలుగు వీరగాథలను జేర్చినచో మొత్తము ఇరువదియాటు 
వీరగాథలగును. ఇంకను నాజు కథలు తగ్గుచున్నవి. ఎట్బిగడ్డపాటి 
పోట్లాటలోని ఏడు కాండలను ఏడు ప్రత్యేక వీరగాథలుగా భావించినచో 
Š చిక్కు తొలంగిపోవును. (ఈ కాండలేడును (బ్రత్యేక వీరగాథలవలెనే 
పాడంబడుచుండును. ) అప్పుడు కాటమరాజు కథాచ[క్రములోని 
మొత్తము వీరగాథలు ముప్పదిరెండగును. లేదా అగుమంచి వలపోత 
మొదలగు నాలుగు కథలును నీ కథాచక్రమున లేవనియు6 గంసు 
డుకథ దీనికి జేర్చరాదనియు భావించినచో, నెజ్బిగడ్డపాటి పోట్లాటను 
ఏడు ప్రత్యేక గాథలుగా నిర్ణయించుటతోపాటు పోలురాజుకథను గూడ 
ఆజు ప్రత్యేక గాథలుగాం దలంపవలెను. (కాని పోలురాజుకథలోని 
చాటువలు ప్రత్యేక కథలనదగినంత పెద్దవికావు.) అప్పుడు 
కథాచ(క్రమున ముప్పదిరెండు కథలనంఖ్య నరిపోవును. 
బొంగరాలకథలోను, భక్తిరన్నకథలోను వచ్చిన (5589 బట్టి 
“భఖైరవకురువ యుద్ధము” అను వీరగాథ కలదను అనుమానము 
వచ్చుచున్నది. ఇది చిట్టినూక భర్తయగు 'కల్లందుల Näe” చేసిన 
యుద్ధపరాక్రమమును దెలుపు కథయ యుండును. 

1909లో బత్తుల లక్ష్మయ్యగారు రచించిన రాజవంశ 
ప్రదీపిక యను (గ్రంథమును బేతపూడి జోగిసూర్యప్రకాశరావుగారు 
(తెనాలి) ప్రకటించినారు. ఇందు కాటమరాజు కథాచక్రమున వచ్చు 
యాదవవీరుల ప్రసక్తి కొంతకలదు. 1917లో 'కాటమరాజుకథి అను 
ద్విపదకావ్యము ముద్రింపంబడెనని ఆంధ్రవాజ్మయసూచి (పుట 94) 
ని బట్టి తెలియుచున్నది. ఇది “నందుల కాటమరాజు” అను కవిచే 
రచింపబడి, యం. సంజీవకవిచేం బరిష్కరింపంబడినది. ఇది 
అలభ్యము. 1926వ సంవత్సరమున ఆంధ్ర యాదవ సంఘమువారు 
(ఎడవూరు) గుజ్బ్జముకొండ భక్తవత్సలకవి రచించిన SENNO 
కాటమరాజు చరి(త్రి అను పద్యకావ్యమును బ్రకటించిరి. ఇందు 
పెద్దిరాజుకథ మాడ్రమే చెప్పంబడినది. ముదిగొండ వీరభధద్రకవి తన 
పద్యకావ్యమునం బల్నాటి వీరచరిత్ర నంతటిని ప్రాసినట్లుగా నీ కవి 
కాటమరాజు సంపూర్ణ చరిత్రను తన పద్యకావ్యమున వ్రాయకపోవుట 
విచారకరము. 

1947 జనవరి నెలలో శ్రీమతి వారణాసి యశోదాదేవిగారు 
క్రీ.శ. 1000-1599 మధ్యకాలమున నాంధ్రదేశమును బాలించిన 
సామంత రాజవంశముల చరిత్రనుగూర్చి అద్భుతమగు పరిశోధన 
చేసి, ఆ పరిశోధన వ్యాసమును మద్రాసు విశ్వవిద్యాలయమునకు 


సమర్పించిరి. అందు ఎజ్జిగడ్డపాడు, అలవులపాడులను పాలించిన 
యాదవులనుగూర్చి, నెల్లూరునేలిన తెలుంగు చోడులనుగూర్చి చక్కగా 
958098. 


శ్రీ హరి ఆదిశేషువుగారు మదరాసు GOML లోని కాటమరాజు 
కథలనుగూర్చి 19535°c గొంత విమర్శ చేసిరి (చూ. జానపద 
గేయవాజ్మయ పరిచయము, పుటలు 23-29). దీనిలో వీరు REBIS 
యుద్ధమును మాత్రమే యెక్కువగం జర్చించినారు. ఈ కథ క్రీ.శ. 
1170లో జరిగినదనియు, నిది పల్నాటి యుద్ద్ధముకన్నం 
బ్రాచీనమైనదనియు వీరు వ్రాయుట సహేతుకముగా లేదు. ఇదే 
సంవత్సరము శ్రీ తిమ్మావజ్‌రఖల కోదండరామయ్యగారు 
మదరాసులోని కాటమరాజు కథాప్రతులనుగూర్చియు, నితర 
విశేషాంశములనుగూర్చియు ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో 
నొక అత్యుత్తమ వ్యాసమును (బ్రకటించిరి. ఇందు కాటమరాజు కథ, 
భట్టురాయబారము, కోటపాటి తాటి వృక్షం తెచ్చే కథ, ఎట్బిగడ్డపాటి 
పోట్లాట, వల్లురాజు యుద్ధము, అగుమంచికథ- అను నాటు 
వీరగాథలనుగూర్చి వీరు సాకల్యముగాం జర్చించిరి. (మదరాసు 
GOML లోcగల కథలు ఈ ఆటు మాత్రమే. ఇందలి చివరి రెండు 
కథలును Jr తిరుపతి ప్రాచ్య 998 గ్రంథాలయమునకుం 
దరలింపంబడినవి.) శ్రీ కోదండరామయ్యగారు తమ వ్యాసమునకు 
వేరొక అనుబంధమును భారతిలో (బ్రకటించినారు. ఈ అనుంధ 
వ్యాసములో వారు కాటమరాజు యుద్ధకాలమును గూర్చి 
చర్చించినారు. మదరాజు GOML వారు, వేటూరివారు పరిష్కరించి 
యుంచిన 'కాటమరాజుకథ'ను మల్లంపల్లి సోమశేఖరశర్మగారి పీఠికతో 
1953లోనే (ప్రకటించిరి. ఇందొక ప్రధానకథ, మూడు అనుబంధ 
కథలు గలవు. (ప్రధానకథకు కాటమరాజుకథి అని పేరిడిరి. కాని 
ఇది నిజమునకు t etv పోట్లాటి. అనుబంధకథలలో “భట్టు 
రాయబారము”, 'కోటపాటి తాటివృక్షం తెచ్చే కథి ఎట్జిగడ్డపాటి 
పోట్లాట అను మూండు కథలున్నవి. ఈ యనుబంధమందలి 
dear పోట్లాటకును, ప్రధానకథకును సంబంధము లేదు. ఇవి 
రెండును భీన్నకవుల రచనలు. (ప్రధానకథారచయిత కొమనాల 
గోత్రమునకు జెందిన గంగుల పినయెల్లయ. ఇతని తండ్రి యెల్లయ్య, 
సోదరుడు సర్వన. అనుబంధములలోని కథారచయితల పేర్లు 
తెలియుట లేదు. జానపదగేయములనుగూర్చి విశేష పరిశోధన చేసిన 
డా॥ బి. రామరాజుగారు ఏలనో యీ ముద్రిత (గంథములోని నాలుగు 
కథలను మాత్రమే ముచ్చటంచి యూరకొనిరి (చూ. వారి తెలుంగు 
జానపదగేయ సాహిత్యము, పుటలు ౨౦౨-౨౧౬ ). వేటూరి 
ప్రభాకరశాగ్తిగారి పుత్రుడు శ్రీ ఆనందమూర్తిగారు 1955లో 
“పరిశోధని 5, 6, 7 సంచికలలో 'అగుమంచికథిను (బ్రకటించిరి. 
ఇది కాటమరాజు కథాచక్రమునం జివరి భాగమునకు జెందినది. 


290 తెలుంగు వీరగాథా కవిత్వము 


1959లో శ్రీ ఆరుద్రగారు అగుమంచి పాత్రను 2809 
జక చిన్నవ్యాసమును (బ్రకటించిరి (చూ. “అగుమంచి అబ్బురపు 
పాత్ర”, భారతి, ఆగస్టు సంచిక, 1959). శ్రీ ఆరుద్రగారే 1960లో 
E వ్యాసమును (rand, నెల్లూరి రాజులతో బోరాడిన 
కాటమరాజు విశాఖమండలమునకు౯ జెందినవాండని నిరూపించిరి 
(చూ. ఆంధ్రప్రభ, దినపత్రిక, ఆదివారము, సారస్వతానుబంధము, 
27-11-1960). 

1962లో శ్రీ గోవుల నాగేశ్వరకవిగారు “మదన ODI 
యుద్ధము అను పెద్దిరాజు నాటకము'ను రచించెను. దీనిని కనిగిరికిం 
జెందిన మద్గెబోయిన రోశయ్యగారు (పకటించిరి. ఇదికూడ 
భక్తవత్సలకవి పద్యకావ్యమువలెనే పెద్దిరాజుకథను మా(త్రమే 
వర్ణించుచున్నది. (పంపాద్రికథలోని చివరిభాగముకూడ కొంత 
ప్రసక్తమైనది. ) 

1967లో (10-5-1967నా౭డు) ఆంధ్రప్రదేశ్‌ యాదవ 
సంఘ ప్రధాన కార్యదర్శియు, నుత్తమ సంస్మారియు, వృద్ధయాదవుC 
డును అగు శ్రీ ఆరాధ్యుల పిచ్చయ్యగారు (తెనాలి తాలూకా, యడవూరు 
గామము) 'వలురాజు చరిత్రి అను వీరగాథను (258098. ఇది 
కాటమరాజు కథాచక్రమున మొట్టమొదటి వీరగాథ. దీని రచయిత 
“మద్దులేటి కవి అని తెలియుచున్నది. మదరాసు (0M1లో వల్లురాజు 
యుద్ధమను పేరుంగల కథ నిజమునకు వల్లురాజుకథ కాదు. అది 
ఆద్యంత రహితమైన పోలురాజుకథ మాత్రమే. ఈ సంవత్సరములోనే 
(19-7-1967నాండు) శ్రీ ఆరాధ్యుల పిచ్చయ్యగారు 'బల్లికురువ 
యుద్ధమును గూడ (2883098. తరువాతి కాలములో వీరు 
Revo» SAD, “కటియావులరాజు SAD సేకరించి 
ప్రకటించిరి. పిమ్మట “వేడుక బొంగరాల కథిను, 'యరనూకరాజు 
కథిను సేకరించి నాకొసంగిరి. కాటమరాజు కథాసాహిత్యమునకు 
పిచ్చయ్యగారు చేసిన సేవ అమూల్యమైనది. 

1969లో (1-8-1969 నుండి 24-10-1969 వబకును) 
ప్రగతి” వారపత్రికలో శ్రీ ఆరు[ద్రగారు “కాటమరాజు కథ” అను 
పేరుతో నొక గొప్ప నాటకమును వ్రాసిరి. ఇందు “పుల్లరి కథి- 
“భట్టు రాయబారము'- 'తిక్కనామాత్యుని కథి- “ఎజ్జగడ్డపాటి 
పోట్లాటి- అను వీరగాథలలోని యితివృత్తములను ఆరుద్రగారు చక్కం 
గ నుపయోగించుకొనిరి. 


2. కాటమరాజు చరిత్ర 


2.1. చారిత్రకాంశములు: - 


కాటమరాజు -నల్లసిద్భులనుగూర్చిన చారిత్రకాంశములను 
మొట్టమొదట తడవినవారు శ్రీమతి వారణాసి యశోదాదేవిగారు. ఈమె 
1947లో రచించిన తన పరిశోధన వ్యాసమున అలవులపాడు 


యాదవులనుగూర్చియు, dei rd యాదవులనుగూర్చియుం 
జర్చించిరి (చూ.రాజమండడ్రి ఆంధ్ర చారిత్రక పరిశోధక సంఘము 
వారి పత్రిక, సంపుటము 23, పుటలు 12-14). కాని యశోదాదేవి 
గారు కేవలము గుండ్లపాలెములో లభించిన యొక శాసనమును 
బట్టియు, నితర స్థానిక చరిత్రలనుబట్టియు నీ యాదవచరిత్రలను 
జర్చించిరి. కాటమరాజునకు సంబంధించిన వీరగాథల నీమె 
పరిశీలించినట్లుగా లేదు. (1947 నాంటికి కాటమరాజు వీరగాథ 
లేవియు ముద్రింపంబడలేదు. ) అందుచే నీమె యిచ్చిన అంశములలోంC 
గొన్న తప్పులు దొరలినవి. నెల్లూరు చోళరాజ్యములోనే యున్న 
అలవులపాడును SAO, ఆల పోలురాజు పాలించిరనియు, 
ఎజ్బ్జిగడ్డపాడును కాటమరాజు పాలించెననియు ట్రాసిరి. ఆల 
పోలురాజు నెల్లూరునేలిన తెలుంగు చోళులలో మూడవ 
NORRAST బుల్లరి విషయమై పోరాడెననియు, నా యుద్ధము 
క్రీ.శ. 1259లో లింగాలకొండ, ఎట్టిగడ్డపాడు ke జరిగెననియు, 
నల్లసిద్ధి అనినను, మనుమసిద్ధి అనినను TEI యనియు, నతని 
కాలము కీ.శ. 1248-1267 అనియు యశోదాదేవిగారు తెల్పి 
యున్నారు. ఇదియంతయు అలవులపాడు యాదవులనుగూర్చిన 
వృత్తాంతములో నిచ్చిరి. మరల deka యాదవులనుగూర్చి 
(A, కాటమరాజు మూడవ మనుమసిద్ధి లేక మూడవ 
నల్లసిద్ధితోయ బుల్లరి విషయమై పోరాడెనని తెల్పిరి. వల్లురాజుకూడ 
మనుమసద్ధితోయ బోరాడెనని చెప్పిరి. కాని వల్లురాజునకును ఆల 
పోలురాజునకును గల సంబంధమునుగూర్చి కాని, వీరిరువురితో 
కాటమరాజాూనకుంగల సంబంధమునుగూర్చి కాని తనకు 
దెలియదనిరి. ఎట్బ్జిగడ్డపాడు అనునది గుంటూరు మండలమున 
ఒంగోలు తాలూకాలో నున్నదనిరి. వ్యక్తుల నామములుకూడ తప్పుగా 
నిచ్చిరి. ఆవుల పోలురాజును అల పోలురాజుి” అనియు, కటియావుల 
రాజును ‘కరియొరరాజు (Kareoraraja) అనియు, కాటమరాజును 
“కంటమరాజు (Kantamaraja) అనియు దెల్పిరి. ఆల పోలురాజు, 
కాటమరాజు, కాకతి గణపతిదేవుని కాలము వారని చెప్పిరి. 
గుండ్లపాలెము శిలాశాసనములో ప్రతాపునిపేరుండుట పొరపాటనిరి. 
గణపతిదేవుడు ఎజ్జగడ్డపాటి పోట్లాటలో ఆవుల పోలురాజునకు 
సహాయము చేసెనంట. 


కాటమరాజు కథాచక్రమును బరిశీలించినచో యశోదాదేవి 
గారు వెలిబుచ్చిన అభిప్రాయములు చాలవటికు నిలువజాలవు. 
వల్లురాజు కాటమరాజుూనకుం బితామహుండు. ఇతడు “యల 
మంచిని పాలించెను గాని “అలవలపాడు'ను బాలించినవాడు sec 
డు. ఈ యలమంచి నేటి విశాఖమండలమున “ఎలమంచిలి” అను 
పేరుతోనున్న పట్టణము. వల్లురాజు కొడుకు పెద్దిరాజు, పెద్దిరాజు 
కొడుకు కాటమరాజు. పోలురాజు, కాటమరాజునకుం బినతండ్రి 
(పెద్దిరాజునకు SER తమ్ముడు). ఇతండు సిద్ధిరాజుతో 
యుద్ధమొనర్చెననుట సరికాదు. పోలురాజు, నల్లసిద్ధి పూర్వుండైన 


కాటమరాజు కథాచక్రము 29] 


చోడానితోం బోరాడి చనిపోయెను. నల్లసిద్ధికో యుద్ధము చేసినది 
కాటమరాజొక్కడే. ఇతని తాత వల్లురాజును, పినతండ్రి పోలురాజును 
నల్లసిద్ధితోం బోరిరనుట అసంగతము. వీరు నల్లసిద్ధికంటెం బూర్వులు. 
తమ పితామహు(డగు ఆవుల వలురాజు పేరుతో కాటమరాజాదులే 
“అలవలపాడు” (గ్రామమున నిర్మించి యుందురు. ఇది 
ఎట్టిగడ్డపాడునకు మిక్కిలి సమీపమున నున్నది. కాంబట్టి అలవలపాడు 
నేలిన యాదవులు వేబనియు, DENG 29095 యాదవులు 
వేజినియు భావించుట సరికాదు. 


కాటమరాజు పాలించిన వఎజ్జిగడ్డపాడు కనిగిరి తాలూకాలో 
పెదఅలవలపాడునకు సమీపమునకు(గల పంచలింగాలకొండకు 
ఉత్తర భాగముననున్న పాలేటితీరమే కాని, ఒంగోలు తాలూకాలోనున్న 
DHABI (గామమనుట సరికాదు. యుద్ధభూమియగు 
deism కనిగిరి సమీపములో పంచలింగాలకొండ (5373 
యున్నది కాని, గుంటూరు మండలమున లేదు. మెకంజీ ట్రా 
తప్రతులలో రణరంగము గుంటూరు మండలమున నమరావతి 
దగ్గజినని యున్నది.* ఇది BOB హాస్యాస్పదము. కనిగిరికిం 
దూర్చుగా పది పండ్రెండు మైళ్ల దూరములో పంచలింగాలకొండ 
యున్నది. ఆ కొండ దిగువనే కాటమరాజుకోట, యుద్ధభూమియగు 
నెబ్బిగడ్డపాడును గలవు. 


యశోదాదేవిగారు మనుమసిద్ధియే నల్లనిద్ధ్దియనుట, 
యుద్ధకాలము క్రీ.శ. 1259 అనుట,ఇది గణపతిదేవుని కాలమున 
జరిగెననుట, ఎజ్జిగడ్డపాటి యుద్ధమున ఈ గణపతిదేవుడు ఆవుల 
పోలురాజునకు నవాయము చేసెననుట సంశయాసన్సద 
విషయములు. * EI పుత్రుడైన మనుమసిద్ధికి ముగ్గురు 
కొడుకులనియు, నందు రెండవవాండు నల్లసిద్ధియనియు మల్లంపల్లి 
సోమశేఖరశర్మగారు తెలుపుచున్నారు (చూ. కాటమరాజుకథ, పీరిక, 
పుట ౫౫౪ ). గుంటూరుజిల్లా నరసరావుపే శాసనముకూడ దీనిని 
బలపజచుచున్నది. వీరగాథలలో నెచ్చటను “మనుమసిద్ధి” పేరు లేదు, 
'నల్లసిద్ధి” యనియే కలదు. కాంబట్టి మనుమసిద్ధి కుమారుడైన 
నల్లసిద్ధికాలము (క్రీ.శ. 1270/75-1297) లోనే ఎజ్జగడ్డపాటి 
పోట్లాట జరిగినదని చెప్పవలెను. క్రీశ. 1282 యుద్ధకాలమని శ్రీ 
దేవరపల్లి వెంకటకృష్ణారెడ్డిగారు నిర్ణయించినారు (భారతి, జులై, 
1966). కాటమరాజును నల్లసిద్ధియు కాకతీయ ప్రతాపరుద్రుని 
కాలము వారనుటకు గుండ్లపాలెము శాసనమే కాక, 'కథియావుల 
రాజుకథి యను వీరగాథయు సాక్ష్యమిచ్చుచున్నది. (ఈ వీరగాథయొక్క 
PESE నాకు లభించినది.) తెలుంగు చోళులు మొదట పల్లవ 
సామంతులైనను తరువాత కాకతీయ సామంతులు. ముఖ్యముగా 
చోడతిక్కరాజును (కీ.శ. 1209/10-1249/50), అతని పుత్రుం 
డు మనువమసిద్ధియు (క్రీ శ. 1249/50-1270/75) గణపతిదేవునకు 
విశ్వాసపాత్రులగు సామంతులు. వీరికి వ్యతిరేకముగా గణపతిదేవుం 
డు యాదవులకు సహాయము చేసెననుట సరికాదు. యాదవులకును 


కాకతీయులకును అనాదిగా వైరములున్పవి. గణపతిదేవుని తండ్రిని 
పెదతండ్రిని దేవగిరి యాదవులు చంపిరి. కాంబట్టి శ్రీమతి వారణాసి 
యశోదాదేవిగారిచ్చిన చారిత్రక విషయములు- ముఖ్యముగా 
యాదవులకు సంబంధించినవి సందిగ్గముగానున్నవి కాని, స్పష్టముగా 
లేవని చెప్పవలెను. ఈమె వీరగాథలను బరిశీలింపకుండుటయే ఈ 
సందిగ్గతకుC గారణము. 


2.2. చారిత్రక సంశయములు:- 


చారిత్రక విద్వాంసులు, విమర్శకులు కాటమరాజు కథాచక్రము 
యొక్క చారిత్రకమగు విలువను శంకించుట విచారకరము. మల్లంపల్లి 
సోమశేఖరశర్మగారు కాటమరాజుకథలనుగూర్చి ఇట్లనినారు: - 


“Though the story is very interesting it lacks 
historicity. Except the names of Nallasiddhi and Kadga 
Tikkana there is nothing historical in this work. The story 
might be true; but there is no evidence to prove its 
historicity. Nor is there any evidence to show that the 
persons mentioned either on the side of Katamaraju or 
on the side of King Nallasiddhi are historical.”* 


చారిత్రకులు ఇట్లు అనుమానించుటకుం గారణమున్న్చది. ఈ 
కథాచక్రమున ముప్పదిరెండు వీరగాథలుండంగా, నీ చారిత్రకులకుC 
బండితులకుం దెలిసిన కథలు మూండు, నాలుగు మా(త్రమే. ఈ 
సుదీర్భ కథాచక్రమందలి వివిధ కథలను వ్యక్తులను బరిశీలించి 
నిర్ణయము చేయవలెను గాని, యేవియో రెండు మూండు కథలనుబట్టి 
సిద్ధాంతములు చేయరాదు. నాకు లభించిన 'కతియావులరాజుకథి 
అను వీరగాథలో ఓరుగంటి ప్రతాపరుద్రుని కాలమున అయితమరాజు, 
పల్లికొండ, కటియావులరాజు భట్టావుల వల్లభన్న, పుత్తమరాజు, 
పుల్లావుల కేశవయ్య అను ఆబుగురు యాదవవీరులు శంభుని 
తిరునాళ్లను జూచుటకై యోరుగల్లు నగరమునకు వచ్చిరనియు, నచట 
సాహసకృత్యములను జేసిరనియు, (ప్రతాపరుద్రుడు వారిని జంప 
యత్నించెననియు స్పష్టముగా నున్నది. దీనినిబట్టి కాటమరాజుకథలు 
కాకతీయ ప్రతాపరుద్రుని కాలమునాంటి వనుట నిస్సంశయము కదా! 


ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో (PPS రాజవంశములనుగూర్చియే 
ఇంతవబకును బరిశోధన జరిగినది కాని, సామంతరాజు 
వంశములకును, చిన్నచిన్న రాజవంశములకును సంబంధించిన 
చరిత్ర చీకటిలోనే మూలుగుచున్చది. శ్రీమతి వారణాసి యశోదాదేవి 
గారు సామంతరాజన్యుల చరిత్రపై బరిశ్రమించినట్లుగా, నేంటి 
చరిత్రకారు లొక్కొక్క మండలమునుగూర్చి సమ(గపరిశోధన 
జరుపవలెను. అప్పుడు కాని వీరగాథలలోని సంఘటనలకు జారిత్రక 
ప్రామాణ్యము లభింపదు. వీరగాథలన్నియును స్థానిక సంఘటనలపై 
నాధారపడి పుట్టునుగాని, పెద్దపెద్ద రాజవంశముల మహాయుద్ధముల పై 
వీరగాథలేర్చడవు. (బొబ్బిలియుద్ధముపై వీరగాథ యున్నది కాని, 
తల్లికోటయుద్ధము లేక రక్శసి- తంగడి” యుద్ధముపై వీరగాథ లేదు 


292 తెలుంగు వీరగాథా కవిత్వము 


కదా!). కావున నిట్టి సూక్ష్మచారిత్రక పరిశోధనము అత్యవసరము. 
అట్టి పరిశోధన జరుగువబకును, కాటమరాజుకథల చారి(త్రక 
ప్రామాణ్యమును శంకించుటకు ఏ చరిత్రకారునకును అధికారము 
లేదు. 


వీరగాథలు కేవలము పుక్కిటి పురాణములైనచోం (బ్రజల 
హృదయముల నుజ్టూతలూంగించుచు, వీరరసావేశమున శివమెత్తించు 
శక్తి వానికుండదు. పైరాణికగాథను బాడునప్పుడు, స్థానిక చారిత్రక 
వీరగాథను బాడునప్పుడున్నంత రసావేశముండదు. వీరగాథలలో 
నెకువ భాగము చారిత్రకములే. అవి చక్రవర్తులకు సంబంధించిన 
చరిత్రలు కాకపోవచ్చును. తెనుంగుగడ్డపై స్థానికముగాం బ్రసిద్ధికెక్కిన 
కొందు సామంతరాజన్యుల, పాళెగాండ్ర, జమీందారుల, శూరుల, 
సాహసుల, బందిపోట్ల వీర సాహస కృత్యముల నభివర్ణించు చరిత్ర 
లనుటలో మాత్రము సందేహము లేదు. 


నల్లసిద్ధి చోడరాజని చరిత్రలోను, స్థానిక చరిత్రలలోను, 
కైఫీయతులలోను నుండంగా, గాథాకర్త నల్లసిద్ధిని పల్లవరాజనుట 
పొరపాటు కావచ్చును. మన కవులకు ఉత్తరాదిరాజులందటును 
అయోధ్య రాజులైనట్లే, దక్షిణాదిరాజులందటును పల్లవులుగనే 
కాన్పింతురు. గాథాకర్త చోళుండైన నల్లసిద్ధిని పల్లవరాజుగాం 
బేర్మానుటకుంగల కారణమును రామరాజుగారు చక్కగా నూహించిరి: 
“ఖడ్గ్డతిక్కన SONGI పలుమారీ గేయమున “పల్లవ నలసిద్ధి 
SPD అని సంబోధించినట్లున్చది. SHIA నిజముగా చోళుడు. 
చోళులు, పల్లవ వంశము తరువాత నధికారమునకు వచ్చినారు. 
మొదట వీరు పల్లవులకు సామంతులై వారి బిరుదములను 
దాల్చియుందురు. ఇదియునుగాక ఆంధ్రదేశమందలి సామంత 
రాజకుటుంబములెన్నియో పల్లవులచే స్థాపింపబడినవని తెలియవచ్చు 
చున్నది. వారి గౌరవ సూచకముగ పల్లవ బిరుదమును తెలుగుచోళులు 
దాల్చియుందురు. మొదటి కాకతీయులు తమ యేలికలైన పశ్చిమ 
చాళుక్య చక్రవర్తుల బిరుదావళిని దాల్చుట మనమెతిగిన విషయమే.”* 


2.3. కథాప్రసక్తి-శాసన ప్రమాణము: - 

కాటమరాజునకును నల్లసిద్ధికిని జరిగిన యుద్దమునుగూర్చి 
మెకంజీ స్థానికచరిత్రలు (Local Records) 56533975 
సంపుటములో విపులముగా DA. దీనినే వేటూరి ప్రభాకరశాస్త్రి 
గారు తెలుంగు ద్విపదకావ్యములను “28095 విశేషవివరణ 
(505585 (Descriptive Catalogue) లో నిచ్చియున్నారు. దీనినే 
మల్లంపల్లి సోమశేఖరశర్మగారు మదరాసు GOML వారు ప్రకటించిన 
'కాటమరాజుకథి పీఠికలో నిచ్చి యున్నారు. ఇందు కాటమరాజు 
తన విస్తారమైన గోగణమును కడప, కర్నూలు మండలములలో 
లంకమల, పాలకొండ, నల్లమల మొదలగు పర్వత (ప్రదేశములందు 
మేపుకొనుచు, నట వర్షాభావముచేత కసపు లభింపమి నెల్లూరు 


మండలమునకు వచ్చి, నల్లసిద్ధి చోళమహారాజునకుం బుల్లరిగాం దమ 
మందలోం బుట్టెడి కోడెదూడలను గొన్ని యిచ్చునట్లు నిర్ణయించుకొని, 
పశువులను మేపుకొనసాగెనని కలదు. ఈ స్థానికచరిత్రలలో 
యుద్దకారణములు మూండు చెప్పబడినవి: - 


1) _ నెల్లూరు సీమలోంగూడ క్షామము వ్యాపింపంగా, కాటమరాజు 
తన గోవులకు వీళ్లలో బచ్చిక సరిగా దొరకనందున, నెల్లూరు 
రాజ్యమందలి పంటపొలములనుగూడ మేపసాగెను. ఇది 
నల్లసిద్ధికిం గోపకారణమయ్యను. 


2) అరణ్యములోని క్రూరమృగములను యాదవులు వేం 
టాడుచుండుట వలనను, వారి మందల విస్తార సంరంభము 
వలనను అరణ్యమందలి మృగములు నశించి, మృగవధయే 
వృత్తిగాయగల కిరాతులకు జీవనభృతి కష్టమై, వారు 
కాటమరాజునందు ద్వేషులై యుండిరి. 


3) _ ఇదికాక, నల్లసిద్ధిరాజుగారు ఉంచుకొనిన బోగముదాని 
పెంపుడు చిలుకను కాటమరాజు పినతండ్రి పోలురాజు 
బాణముతో గొట్టి చంపెను. ఈ విషయమును కిరాతులు 
ఆమెతోం జెప్పిరి. ఆమె మిక్కిలి కోపించి మృగములను se 
టాడు మిషతోం గాటమరాజుాయొక్క ఆవులమందను 
జంపుడని కిరాతులను (బోత్సహించెను. వారి చర్యలను 
గ్రహించి, కాటమరాజు ఉగ్రుడై, ఆ కిరాతులను జంపి, 
నల్లసిద్ధికిం బుల్లరి నిచ్చుట మానివేసెను. 


ఇంకను గొన్ని స్థానికచరిత్రలలోం గాటమరాజు విషయ 
మున్నది. వానినిబట్టి యుద్ధము చిత్రభాను సంవత్సరమున జరిగినట్లు 
తెలియుచున్నది. 


ఈ కాటమరాజు కథధాచ[(క్రమునకు సంబంధించిన 
విషయములు స్థానికచరిత్రలలోనే కాక, నెల్లూరు మండలములోని 
కందుకూరు తాలూకా 'గుండ్లపాలెము’ గ్రామములో, (బ్రహ్మేశ్వరస్వామి 
ఆలయము Söe నొక శిలమీద చెక్కిన శాసనములో గూడ 
స్పష్టముగా నున్నవి. ఈ శాసనమును బట్టర్వర్త్‌, వేణుగోపాలకశెట్టిగార్లు 
సంపాదించి, తమ “నెల్లూరుమండల శాసనములు”- రెండవ 
సంపుటములోం (288098. వీరు దీనిని (క్రీ.శ. 1258-59 
సంవత్సరమునకు సంబంధించినదిగా ననుమానించిరి. ఇందు 
వైశంపాయనుడు పరీక్షిత్తునకు జెప్పినట్లుగా యాదవవంశ 
మంతయు నభివర్ణింపంబడుటయే కాక, కాటమరాజాూనకు నల్లసిద్ధితోం 
SKS DC గారణము, యుద్ద్ధకాలము మున్నగునవి తెలుపబడినవి. 
ఈ శాసనము మొదటి ప్రక్క 55 పంక్తులు, రెండవటప్రక్క 54 పంక్తులు, 
మూడవటప్రక్క 42 పంక్తులు, నాల్గవప్రక్క 84 పంక్తులు గలవు. ఇది 
పైకి గద్యశాసనముగాం గానవచ్చినను నచ్చటచ్చట కొన్ని 
పద్యములును గలవని తిమ్మావజ్‌రుల కోదండరామయ్యగారు 
నిరూపించియున్నారు. (చూ. వారి వ్యాసము 'కాటమరాజుకథి, 


కాటమరాజు కథాచక్రము 293 


ఆంధ్రపత్రిక, విజయ సంవత్సరాది సంచిక, 1953-54.) 

ఈ గుండ్లపాలెము శాసనములోని కథలో, స్థానికచరిత్రలలోని 
కథవలె వివరములు లేవు. స్థానికచరిత్రలలో నల్లనిద్ధికిని 
కాటమరాజాునకును యుద్దము చిత్రభాను సంవత్సరమున 
జరిగినట్లుండంగా, నీ శాసనములో శాలివామన శకవర్షంబులు 1170 
అగు కాళయుక్తి సంవత్సరమున జరిగినట్లున్నది.” (అనంగా క్రీ.శ. 
1248). 

కాటమరాజు యుద్ధవిషయము, ముఖ్యముగా ఖడ్గతిక్కన 
యుద్ధఘట్టము పట్టపురావి కైఫీయతులో DIA. ఇందు కాటమరాజు, 
కోడెదూడలను పుల్లరిగా నిచ్చుట కంగీకరించుట, యాదవులు మొదట 
నరణ్యమందును బచ్చికబీడులందును పశువులను మేపుకొనుచు, 
వర్నాభావముచేం గనవు చాలక నెల్లూరురాజ్యములోని వరి 
పొలములనుగూడ మేపుట, PAIS యుద్ధము చేసి పట్టపురావి 
(గామసమీమున మరణించుట తెలుపంబడినవి.* 


2.4. ఓరుగంటి (ప్రతాపుని కాలమే కాటమరాజు కాలము: - 


గుండ్లపాలెము శాసనములో గాటమరాజు ఓరుగంటి 
ప్రతాపుని కాలము వాండని స్పష్టముగా నున్నది. రాజవంశ ప్రదీపిక 
ననుసరించి, శ్రీకృష్ణుని మునిమనుమండగు వటజ్రానితో ద్వాపరయుగ 
మంతమై, ఆ వాని పుత్రుండగు ప్రతిబాహునితోం గలియుగము 
ప్రారంభమైనది. ఆ ప్రతిబాహునినుండి కాటమరాజు SEID 
బదునేడుమంది యాదవరాజులున్నారు. “Õied, (ME 
డు, అనిరుద్దుండు, aleveid, (Beroe, సుబాహుడు, 
ఉ[గసేనుడు, శృత సేనుడు, ఉపనందుండు, అమృతాంభోజుండు, 
విజయాంబోజుండు, కనకాంబోజుండు, గజాంబోజుండుం, 
రాయాంభోజుండు, రత్నాంభోజుండు, వీరవిజయుండు, పద్మరాజు, 
కూర్మరాజు, సింహా[దిరాజు, గంగురాజు, వలరాజుూ, పెద్దిరాజు, 
కాటమరాజు”. ఈ వరుసలోని విజయాంభోజుూనినుండి కాటమరాజు 
SEON గల రాజన్యుల కాలములు గుండ్లపాలెము శాసనములో 
దులనాత్మకముగా నిరూపింపంబడినవి. ఒక్కొక్కరాజు ఎన్నేండ్లు 
పాలించెనోకూడ చెప్పబడినది. ఇందు కాటమరాజు ఓరుగంటి 
(ప్రతాపరుద్రుని కాలమున ముప్పదిరెండు సంవత్సరములు రాజ్యము 
చేసి, లింగాలకొండ 26355 నల్లసిద్ధిరాజుతో యుద్ధముచేసి 
మరణించినట్లుగా నీ శాసనములో స్పష్టముగా నున్నది. కాటమరాజు 
యుద్దమున మరణించునాటి కిం గలియుగము చొచ్చి 3965 
సంవత్సరములైనదని ఈ శాసనము నిరూపించుచున్నది. 

“.. కలియుగాబ్బాః సూద్రికి రాజకాలమున విజాంభోజాబ్లాః 
-230- కనకాంభోజాబ్బాః-౪౯౦ -విక్రమార్ముని కాలమున 
గయాంభోజాబ్దాః-౪౩౦ -రాయాంభోజాబ్లాః-౪౨౦ -రత్నాంభోజాబ్లాః 


- ౪౦౨ -వీరవిజయః రాజాబ్దాః-3౩౯౦ -శాలిశానునికాలమున 


పద్మనరాజాబ్దాః-౩౫౪ -శ్రీ కూర్చ్మిరాజాబ్దాః- ౩౪౦ -భోజరాజు 
కాలమున సింహాద్రి రాజాబ్దాః- ౩౦౦ -చోడాని కాలము వల్లురాజాబ్బాః 
-౧౯౫ -పోలురాజాబ్దాః-౮౨ -వోరుగంటి ప్రతాపుని కాలమున 
కాటమరాజు-౩౨ -రాజ్యంసేసి లింగాలకొండ యరగడ్డపాటను 
నలసిద్ధిరాజుంగూడి యుద్ధంబు సేసి బడుగులవారు చనిపొయ్యెనాం 
టికి కలియుగంచొచ్చి-౩౯౬౫ - యెండ్లాయను...”* 

ఇందు (ప్రసక్తమైన “ఓరుగంటి (ప్రతాపుడు? ఎవరో తెలిసి 
KISS గాటమరాజు కాలము తెలియును. ఓరుగల్లు రాజ్యమునేలిన 
కాకతీయ వంశమున నిద్దజు ప్రతాపరుద్రులు కలరని చెప్పుట వాడుక. 
కాని ఇది చాలా తప్పుడు వాడుక యని కాకతీయ వంశముపై సమగ 
పరిశోధన చేసిన ఆంధ్ర చారిత్రక విద్వాంసులు డా॥ మారేమండ 
రామారావుగారు తెల్పియున్నారు. వాడుకలోనున్న మొదటి 
(ప్రతాపరుద్రుడు రుద్రదేవుడు”. ఇతని కాలము క్రీ.శ. 1158- 
1195. పల్నాటి యుద్ధము ఈతని కాలమున జరిగినది. కాటమరాజు 
ఇంత ప్రాచీను(డు cd. ఈ రుద్రదేవునకు 'రుద్రదేవ మహారాజు” 
అను పేరు శాసనములలోం గానవచ్చుచున్నది కాని, “ప్రతాపరుద్రుం 
డు’ అను నామమెచ్చటను లేదని రామరావుగారు నిరూపించినారు. 
ఇంక వాడుకలో రెండవ (ప్రతాపరుద్రుండుగా నున్నవాండే అసలు 
ప్రతాపరుద్రుడు. ఇతని కాలము క్రీ.శ. 1289-1323 లేదా క్రీ.శ. 
1296-1323. ఇతండు రుద్రమదేవి దౌహిత్రుండు. రుద్రమదేవి 
కాలము కీ.శ. 1262-1289 లేదా క్రీ.శ. 1262-1296. ఈ 
ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1289లో లేదా క్రీ.శ. 1296లో రాజ్యమునకు 
వచ్చినను, 1280 నుండియు యువరాజుగా నుండి, తిరుగుబాట్లు 
చేయుచున్న సామంతరాజుల నణంచుటలో రుద్రమదేవికి 
దోడ్చడుచుండెను. కాంబట్టి క్రీ.శ. 1280 నుండియు నీ ప్రతాపరుద్రు 
నకు గాకతీయ రాజకీయ వ్యవహారములతో మిక్కిలి పరిచయ 
మున్నది. కావున గాటమరాజు కూడ క్రీ.శ. 1280-1323 
మధ్యకాలమున నుండి యుండును. పై శాసనము క్రీ.శ. 1258- 
59 నాంటిది కాంగా, 1280 నాంటి ప్రతాపరుద్రుని ప్రశంస దానిలో 
నుండుట అసంబద్ధము కదా! కాని గుండ్లపాలెము శాసనము యొక్క 
కాలము నిర్ధరించి చెప్పినది కాదు. దాని sõim, శ్రీయుతులు 
బట్టర్వర్త్‌, వేణుగోపాలశెట్టిగారలు, శాసనకాలమును కీ.శ. 1258- 
59 అని వ్రాసి, దాని తర్వాత నొక ప్రశ్నార్థకము నుంచిరి. 
మల్లంపల్లివారు ఈ os శాసనము తప్పులతడక యనిరి. 
కావున దీని ప్రాచీనత నంగీకరింపలేము. ఇది (ప్రతాపరుద్రుని 
కాలమునకు దరువాతదియి యుండును. ఈ గుండ్లపాలెఉ శాసనము 
23-10-1438 నాంటిదని దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డిగారు (భారతి, 
మే, 1965); 15వ శతాబ్ది ఉత్తర భాగమునకుం జెందినదని 
ఆరుద్రగారును (భారతి, డిసెంబరు 1960); (క్రీ.శ. 1632-1672 
PO SDC SOSSI మల్లంపల్లివారును (కాటమరాజుకథ, 
పీఠిక) భావించినారు. 


294 తెలుంగు వీరగాథా కవిత్వము 


ఈ గుండ్లపాలెము శాసనము మూండవ (Säri పుల్లరి 
యొడంబడిక, ఎజ్జగడ్డపాటి పోట్లాట ప్రతాపరుద్రుని కాలముననే 
జరిగినట్లు మరల జెప్పంబడినది. కాటమరాజు కథేతివృత్తమంతయు 
నిందు స్పష్టముగా నున్చది. “(అ)రుంటలకోన అమరవతి సింహ్వోది 
యెలమంచ్చి యేలేను వల్లురాజులె అలవల్లపురము అచట కొన్నాళ్లు 
అడిదెవిటేలెను ఆలుపోలురాజు ప్రతాపుని కాలమున యెదుకులాత్మజులు 
దనుము కొండ మందలుడు, పినయెర్స పెదయెర్చ యేలంగగ 
యెర్చలకు అనావ్రిష్టి దాంకి ధేనువులకు మేంత లేదని రాజున్‌ 
పద్మనాయండున్‌ వివరించ్చుకొని ధేనువులున్‌ దారు కదిలిరి 
పాంకనాడు సిద్ధిరాజుకు పుల్లరి వొడంబడి భూమి చొచ్చి మేపిరి 
మెపుత నలనన్న ధేనువులుందాను దక్షణాదనువుకోటికి కదిలిపోయి 
దనువుకో వల్లభుని దశి౯ంచ్చి నలనన్న దెనువులుం దాను మరిలిదిన 
నిధుల పొందం గదలి వచ్చి పెన్న వెంట విడిసిరి. నలసిద్ధివారు 
యెద్దుల యెసిరి ఆదవుల వందను ఆండం తరుచాయ అడవుల వంక్క 
రంతువదె నెల్లూర ధేనువులుం దారు వదిలి యజిగడ్డపాట నిలిచెను 
నలసిద్ధి రాయబారి పుల్లరికి వచ్చెను వట్టించి రాయబారిని పుల్లరిలేదు 
పొమ్మనిరి లేదుపొమ్మంటేను నెల్లూరి నలసిద్ధిరాజు యజ్ఞగడ్డపాటికి 
యెత్తివచ్చెను...”* కాంబట్టి కాటమరాజు కాకతీయ ప్రతాపరుద్రుని 
కాలమువాండనుట నిస్సంశయము. వీరగాథలును ఈ విషయమును 
బలపటుచుచున్నవి. 


కాటమరాజు కథాచక్రములోని కజియావులరాజుకథలోC 
(బ్రతాపరుద్రుని ప్రసక్తి పలుతావులందు వచ్చినది. అయితమరాజు, 
పల్లికొండ, పుత్తమరాజు, కటియావులరాజు, పుల్లావుల కేశవయ్య, 
భట్టావుల వల్లభన్న మొదలగు యాదవవీరులు ఓరుగల్లులో జరుగు 
శంభుని తిరునాళ్లకు బోయిరి. అప్పుడు (ప్రతాపరుద్రుడు 
వారికెదురేగి ఆహ్వానించినట్లుగా నాకు లభించిన తాళపత్రగ్రంథమునం 
గలదు: - 


“ఏఎల్లటేనుగ మీద రయితాంగమాయెను పరఠాబ్బీరుద్రుడు 
పుట్టకోట బయటికి భూపతి యెదురేగి వచ్చెను 
os పాలకీలు తగించినారు 

వఠపేనిగెను AND వఠాబ్బిరుద్రుండు 
న్తిరమందులవారు దిరిగి పాలకీలు 
జముకాదిణము పరపించి చదురు 20955399 
వారిచేతి తాంబూలము వీరందుకొనిరి 
అంతట పరఠాబ్దీరుద్రుడు అడె నొకమాట 
మీరున్ను మేమున్ను గోతదాయాదులము 
ఆవుల పోలురాజు మాకు అయ్యగావలెను 
అయితమరాజు మా కన్న గావలెను 
స్తిరమందుల పల్లికొండ మాకు బావగావలెను 
వుత్తమరాజు మాకు మరది కావలెను 


అని వరున క్రమము అటు దెల్ఫుకోని 
సౌధంఢ పాలకీలు తర్ణిచ్చుకోని 
వోరుగంటి వట్నానికి వచ్చిరి రాజులు” "* 


ఈ కటతియావులరాజుకథలో నోరుగంటి (ప్రతాపరు[ద్రునకును, 
యాదవరాజులకును జరిగిన అనేక సంఘర్షణలు చిత్రింపంబడినవి. 
ప్రతాపరుద్రుండు యాదవరాజులను జంపుటకు విషాన్నము పెట్టును; 
కత్తుల తమకము నేర్చాటు చేయును; మొండి esi స్వారి చేయు 
డని కోరును. అయితమరాజును పుత్తమరాజును విష్ణుస్వరూపు(డగు 
పల్లికొండ సహాయమున నీ యుప[ద్రవములన్నిటిని సురక్షితముగా 
దాటుదురు. కటియావులరాజు (ప్రతాపరుద్రుని సేనాధిపతియగు 
బేతాళునితో ద్వంద్వయుద్ధము చేసి, ఆతని బిరుదులన్నియును 
గైకొనుట ఈ వీరగాథలోని ప్రధానేతివృత్తము. “బేతాళుడు” లేక 
'బేతాళరెడ్డి? కాకతీయ ప్రతాపరుద్రుని సైన్యాధ్యక్షుడనుట చారిత్రక 
సత్యము. వేదమూరి నాటకములోంగూడ నీ చేతాళుని (15:58 
యుండుట గమనింపందగినది. కావున, కాటమరాజు, కాకతీయ 
ప్రతాపరుద్రుని కాలమువాండని ఈ వీరగాథయును సాక్ష్యమిచ్చు 
చున్నది. 'జన్నివాడకథ' యను వీరగాథలో౭గూడ ప్రతారుద్రుని ప్రసక్తి 
యున్నది. నాకు కృష్ణామండలమున లభించిన ఈ కథయొక్క 
తాళపత్రప్రతిలోని ఈ (808 విధముగా నున్నది: - 

“ఆవేళ ఓరుగంటి ప్రతావరుద్రుండు పంపిన పరిచారకులును” 

(పత్రము 26). 

“అందుకు ప్రతావరుద్రుండును మహానంతోషించి 

యిట్లని పలికె 

ఓయీ గొల్లరాజా! ఇప్పటివారిలోకి 

నీవు భక్తుందబైతివి ఆ నీలకంతునికి 

మెచ్చితినోయి గొల్లరాజుకి ఇచ్చెను So వల్లకి 

ఆ (ప్రతాపరుద్రుని మాట రాజు మననుకు దెచ్చుకోని 

గొల్లరాజు పొడవమన్న మాట విని నిద్ధిరాజు 

పొలపొలపాొక్సెను” (పత్రము 27). 


cn, కాటమరాజు కాకతీయ ప్రతాపరు[ద్రునకు 
సమకాలికుండనుటలో సందేహము లేదు. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి 
గారు కాటమరాజు కాకతీయ గణపతిదేవుని కాలమువాడనిరి. ” కాని 
దీనిని ఏ ప్రమాణముతోం జెప్పిరో తెలియకున్నది. 


2.5. మనుమసిద్ధి-నల్లసిద్ధి-ఖడ్గతిక్కన: - 

పల్నాటి యుద్దమునకు శైవ-వైష్టవ మతభేదములు కారణము 
లను దురభిప్రాయము వ్యాపించినట్లుగనే, కాటమరాజుతో యుద్ధము 
చేసిన రాజు నెల్లూరు మనుమసిద్ధి” యను నొక తప్పుడు ప్రచారము 
తెలుంగు దేశమునం గొనసాగుచున్నది. కాటమరాజానకును మనుమ 


కాటమరాజు కథాచక్రము 295 


సిద్ధికిని నెట్టి సంబంధమును లేదు. కాటమరాజు Sar SC 
గల ముప్పదిరెండు కథలలోను ఏ ఒక్క కథయందును మనుమసిద్ధి 
ప్రసక్తిలేదు. కాటమరాజుతోం బోరినది 'నల్లసిద్ధిరాజు”, అతని తమ్ములు 
పాపసిద్ధి, NERA, కొండికసిద్ధి, కొమారసిద్ధి రాజులని వీరగాథలలో 
నున్నది. ఈ నల్లసిద్ధిరాజెవరో నిరూపించుట చారిత్రకుల పని. 
యశోదాదేవిగారు మనుమనిద్ధికిని నల్లసిద్ధికిని నభేదమును 
బాటించిరి. మల్లంపల్లివారు మనుమసిద్ధి రెండవ కొడుకు నల్లసిద్ధి 
యనిరి. 

కాటమరాజు కథాచక్రమున 'నల్లసిద్ధిరాజు? 'ఖడ్గతిక్కన' లేక 
“రణతిక్నని (పట్టపురవా కూఫీయతులో నితనికి “కార్యతిక్నని అని 
మతియొక పేరు కానవచ్చుచున్పది)- ఈ యిరువురును ట్రసిద్ధ 
చారిత్రక వ్యక్తులు. నల్లసిద్ధి పల్లవరాజని, ముక్కంటి సంతతివాC 
డని, భరద్వాజ గోత్రుండని, సూర్యవంశపు రాజని “భట్టురాయబారి 
మను వీరగాథలో ODRA. ఈ ముక్కంటి పల్లవు(డు. ఇతండు 
ధరణికోట అమరలింగమున కొక బ్రాహ్మణ కన్యవలనం బుట్టినట్లున్నది 
(చూ. మదరాసు GOML వారి కాటమరాజు కథ, పుట 159). నెల్లూరు 
జిల్లా తల్పిగిరి కైేఫేయతులో త్రిలోచనుండను పల్లవరాజు బ్రాహ్మణ 
కన్యకు జన్మించినట్లున్నది. (అసలీ పల్లవరాజు లందజును బ్రాహ్మణు 
లనియు, భారతమందలి అశ్వత్థామ సంతతి ÖINE 
జారిత్రకులలో నొక సిద్ధాంతమున్నది.) ఈ (BPS పల్లవుని 
గుతించిన గాథలనేకములు కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, 
కృష్ణామండలముల స్థానిక చరిత్రలవలనం దెలియుచున్నవి. వీనిలో 
నితడు కటికాలచోళుని సమకాలికుండుగా నున్నాడు. కాటమరాజు 
కథలలోం జెప్పంబడిన ముక్కంటి పల్లవుండును, నీ స్థానిక 
చరిత్రలలోని (త్రిలోచన పల్లవుండును FEI యని చెప్పవచ్చును. 


కాని పల్లవరాజుల శాసనములలో మాత్రము ఇతని పేరు కానవచ్చుట 
లేదు. పల్లవులు భారద్వాజస గోత్రులైనను, సూర్యవంశోద్భవులు 
మా(త్రము కారు. 

“ముకృంటిని గులించిన విశేషములు కాటమరాజుకథలో 
తెలుపబడలేదు” అని మల్లంపల్లివారు వాపోయినారు (చూ. 
కాటమరాజుకథ, పీఠిక, పుట ౫౫౪). కాని యిది సరికాదు. మల్లంపల్లి 
వారికి దెలిసిన కాటమరాజుకథలు మూండు నాలుగు మాత్రమే. 
నాకు లభించిన 'పోలురాజుకథి (లేక శివపురాణము) అను తాళపత్ర 
గంథములో నీ 2937065 పుట్టుపూర్వోత్తరములను 80) నొక 
అంతర్గాథ (చాటువ) కలదు. దీనికి “3708 చాటువి లేక బ్రాహ్మణ 
చాటువి అని పేరు. ఈ ముకృంటి కొడుకు జనోధీరు(డు- జనోధీరుని 
కొడుకు మనోధీరుండు- మనోధీరుని కొడుకు మన్యసిద్ధి- OSKA 
కొడుకు నలసిద్ది. 

స్థానిక చరిత్రల ననుసరించి నల్లసిద్ధిరాజు చోళకులజుండు, 
సూర్యవంశోద్భవుండు. శాసనములనుబట్టి ఈ తెలుంగు చోళులు 
కాశ్యపగోత్రులు, కటికాల చోళుని సంతతివారు. ఖడ్దతిక్కన చోళుల 
కొలువులోని వాండే కాని పల్లవుల కొలువులో నుండినవాండు కాడు. 
ఖడ్గతిక్మన, అతని తండ్రి సిద్ధన, సోదరులు భాస్మర కేతనలు, పినతండ్రి 
యగుకొమ్మన కుమారుడైన కవితిక్కన- వీరందజును నెల్లూరును 
బాలించిన చోళరాజుల కొలువులోనివారే. కావున వీరగాథా రచయిత 
నల్లసిద్ధిని పల్లవరాజనుట పొరపాటు. ఈ తెలుంగు చోళులు మొదట 
పల్లవుల సామంతులనుటలో మాత్రము సందేహము లేదు. (గణపతి 
దేవుని కాలమునుండి కాకతీయ సామంతులు.) నేంటివబజికును 
లభించుచున్న నెల్లూరి తెలుంగు చోళుల శాసనములనుబట్టి 
చారిత్రకులు వారి వంశక్రమము నిట్లు చూపిరి: - 


296 తెలుంగు వీరగాథా కవిత్వము 


2.6. యశోదాదేవిగారు:- 


నెల్లూరి తెలుంగు చోళుల వంశక్రమము 


శ్రీమతి వారణాసి యశోదాదేవిగారు- 1947 (J.A.H.R.S.- Vol. xxiii, pp 68-114) లో నెల్లూరి తెలుంగు చోళుల వంశక్రమమును ఈ 
క్రింది విధముగా జూపిరి:- 


కతికాల చోళుడు 
మధురాంతక పొత్తిపి చోళుడు 


తెలుంగు విద్య లేక బిజ్ఞ 


1) సిద్ధి లేక మొదటి మనుమసిద్ధి 2 
(క్రీ.శ. 1175-1192) 


2) దాయ భీమ 2) నల్లసిద్ధి 3) 2498 
(1187-1214) (1187-1214 (1195-1217) 
4) రెండవ మనుమసిద్ధి బేత 5) తమ్ముసిద్ధ 
(1198-1210) (1205-1209) 
6) మొదటి తిక్క అత్తిగ 


(1209-1248) 


మూడవ మనుమసిద్ధి లే విజయగండ గోపాల 
నల్లసిద్ధి (1248-1267) (2) 
రెండవ తిక్క మనుమగండ గోపాల 


(1265-1281) (1281-1299) 


కాటమరాజు కథాచక్రము 


297 


శ్రీమతి వారణాసి యశోదాదేవిగారు నెల్లూరి తెలుగుచోళుల 
కాలమును జకృంగా నిచ్చిరి. కాని వంశక్రమమున కొందటు 
రాజులను విస్మరించిరి. Kreis మనుమసిద్ధికిని నల్లసిద్ధికిని 
నభేదము పాటించిరి. ఇది సరికాదు. మూ౭డవ మనుమసిద్ధికింగల 
ముగ్గురు పుత్రులలో ద్వితీయ పు[తుండు నల్ల సిద్ధి. ఇతండే 
కాటమరాజునకు ప్రత్యర్థి. మనుమగండ గోపాలుడు మనుమసిద్ధికి 
పుతు(డనుట నరికాదు. ఇతండుం నల్లనిద్ధి కుమారుడు; 
మనుమసిద్ధికి మనుమండు. “ఎట్టగడ్డపాటి పోట్లాటిలో నీ మనుమగండ 
గోపాలుండును బాల్లొనినాండు. నల్లసిద్ధియు, మనుమగండ గోపాలుం 
డును మనుమసిద్ధికిం బుత్రపొత్రులను విషయము గుంటూరుజిల్లా 
నర్ప్సారావుపేట శాసనములో స్పష్టముగా నున్నది: (చూ. భారతి, జూలై 
1966, కలగూరగంప). 


తిక్కరాజు 


తిక్కరాజూ నలసిద్ది ? 
నొధ 


మన్మగండ గోపాలుడు 
(క్రీ.శ. 1297) 


2.7. మల్లంపల్లివారు: - 


యశోదాదేవిగారిచ్చిన వంశక్రమములో తెలుంగు విద్య 
తరువాత 'దాయభీమి అను నతండును, రెండవ మనుమసిద్ద్ధికి 
నగ్రజుండగు 'నల్లసిద్ధియును, మూడవ మనుమసిద్ధియొక్క ద్వితీయ 
తృతీయ పుత్రులగు 'నల్లసిద్ధి, గోపినాథి అనువారును సూచింప 
బడలేదు. ఈ లోపములనన్నిటిని మల్లంపల్లి సోమశేఖరశర్మగారు 
పూరించిరి. శర్మగారు నెల్లూరి తెలుంగు చోళుల వంశక్రమమును 
ఈ [308 విధముగా జూపిరి:- (చూ. పుట. 298). 


298 తెలుంగు బీరగాథా కవిత్వము 


8.3. మల్లంపల్లి సోమశేఖరశర్మగారు- 1953 (కాటమరాజుకథ, 485, పుట xxvii) 


రెండవ కలీకాల చోళుడు 
ముధరాంతక పొత్తపి చోళుడు 


తెలుంగు విద్యన 


దాయ భీమ 


చోడతిక్క (క్రీ.శ. 1209-10 నుండి శాసనములున్నవి) 


? మనుమసిద్ధ 
(కీ.శ. 1249-50 నుండి శాసనములున్నవి) 


A 


తిక్కభూప నల్లసిద్ధ గోపినాథ 
(కీ.శ. 1270-75 నుండి శాసనములున్నవి) 


మనుమగండ గోపాల 2 2? 2 2 
(కీ.శ. 1297 నుండి శాసనములు) 


కాటమరాజు కథాచక్రము 299 


ఈ వంశవృక్షములో ముగ్గురు నల్లసిద్ధిరాజులున్నారు. వీరిలో 
ఏ నల్లసిద్ధిరాజు కాటమరాజుతో యుద్ధము చేసెనో పరిశీలింపవలసి 
యున్నది. 1965 మార్చి నెల భారతిలో దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డి 
గారిచ్చిన నెల్లూరి చోడవంశము పైదానికన్న కొంచెము భిన్నముగా 
నున్నది. దేవరపల్లివారు రెండవ RAAME) తండ్రిని ఎట్టసిద్ధిగాం 
గాక, రాజేంద్రచోడనిగాం బేర్మొనిరి. యశోదాదేవిగారు విజయగండ 
Rae” నామము మూడవ DIA నామాంతరమో లేక ఆ 
మూండవ A సోదరుని నామమో తేల్చుకొనలేపోయిరి. 
దేవరపల్లివారు తెలుంగు చోళుల శాసనములలోం జాల తబిచుగాం 


గాననగు గండగోపాల శబ్దములకు ఒక SEI సమన్వయమును 
సాధించిరి. 


2.8. దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డిగారు-1985 (భారతి, 
మార్చి 1965, పుట 73) 
వీరు (కీ.శ. 1214 నాంటి దూబగుంట శాసనమును, 1257 
నాటి నందలూరు శాసనమును, నరసరావుపేట శాసనమును 
ఆధారముగాం జేసికొని నెల్లూరు చోడవంశ క్రమమును ఈ క్రింది 
వధముగా నిర్మించిరి: - 


రాజేం[్ర చోడ 


మన్మసిద్ధి 


తిక్కరాజు (క్రీ.శ. 1232) 


తంగదేవరాజు (క్రీ.శ. 1214) 
| 


(ఆ 


| 
(?) విజయాదిత్యరాజు 


ఇమ్మడి గండగోపాలుండు 


(క్రీ.శ. 1260) 
(?) 33072» 23708 
వీరగండ గోపాలుండు గండగోపాలుండు 
(క్రీ.శ. 1253) (క్రీ.శ. 1257-1263) 
తిక్కరాజు నల్లసిద్ధి - 
(క్రీ.శ. 1279) 
(98305355) 
1 మన్మగండ గోపాలుడు 28 4 5 


(క్రీ.శ. 1297) 


PERS తండ్రియగు సిద్ధన 355 నృపాలుని ప్రధాన 
మంత్రి. నెల్లూరి రాజ్యముపై సవణసైన్యము దండెత్తి వచ్చినప్పుడు 
ఖడ్డతిక్కనకుC దమ్ముండును, సిద్ధన ద్వితీయ పుత్రు(డును నగు “ESC 
డు అను “భాస్మరమంత్రి” యెదురొనని, యుద్దము చేసి, ఆ సైన్యమును 
సంహరించెనని కేతన దశకుమారచరిత్రలోని పద్యము వలనం 
దెలియుచున్నది. 3 క సేవణదేశాధీశ్వరుండగు సింఘణదేవుని 
పరిపాలనాకాలము క్రీ.శ. 1210-1247. కావున ఖడ్గతిక్కనయు నీ 
కాలమువాండు కావలెను. (భాస్మరమంత్రి క్రీ.శ. 1275-77 


ప్రాంతము వాండని దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డిగారి భావన). చోడ 
తిక్కనకు ముందున్న యిరువురు నల్లసిద్దులతో మనకుం DI లేదు. 
క్రీశ. 1250వ సంవత్సరమునకుం జెందిన పల్లవ నల్లసిద్ధిని జెప్పు 
శాసనములు కొన్ని లభించుచున్నవి. కాని, ఆ నల్లసిద్ధి కాంచీపుర 
ప్రాంతమువాండు. నెల్లూరి నేలిన నల్లసిద్ధియే మనకు (IC. 
కావున నా పల్లవ నల్లసిద్ధితో మనకు బనిలేదు. కాని ఆచార్య 
మారేమండ రామారావుగారు కాకతీయ సాంమతులైన యీ తెలుగు 
చోళుల రాజ్యము దక్షిణమునం గాంచీపురము SEID గలదని 


300 తెలుంగు వీరగాథా కవిత్వము 


చెప్పుచున్నారు. కాంచీనగరముకూడ నెల్లూరిరాజ్యములోని 
భాగమనియే రామారావుగారి యభిప్రాయము. చోడతిక్శరాజును, 
అతని పుత్రు(డగు మనుమసిద్ధియు, నెల్లూరు కాంచీపురములను 
రెండింటిని బాలించిరని వీరు వ్రాసిరి. “తిక్ష్వరాజునకు పిదప నెల్లూరు, 
కాంచీనగరములను పాలించినవాయడు అతని కుమారుడగు 
మనుమసిద్ధి దేవచోడడు” (తెలుగు విజ్ఞాన సర్వస్వము, మూడవ 
సంపుటము, పుట 231). పాండ్యులు అనేకపర్యాయములు ఈ 
కాంచీపురము నాక్రమింపంగా, కాకతీయులు వచ్చి తెలుంగు చోకులను 
పునఃప్రతిష్టించిరి. ఇట్లు తెలుంగు చోళులు మిక్కిలి దక్షిణ ప్రాంతమగు 
కాంచీపురమును బాలించుటచేతనే గాథాకర్త వీరిని పల్లవరాజులని 
సంబోధించియుండును. 


సిద్దన కొలిచిన ISPA» శాసనములు క్రీ.శ. 1209- 
10 నుండి కానవచ్చుచున్నవి. చోడతిక్కరాజు కుమారుడగు 
మనుమసిద్ధి శాసనములు క్రీ.శ. 1249-50 నుండి లభించుచున్నవి. 
కాంబట్టి చోడతిక్కరాజు కాలము క్రీ.శ. 1209-1250 అని 
చెప్పవచ్చును. ఇదియే సిద్ధనకాలము. కావున సిద్ధన కుమారుండగు 
ఖడ్డతిక్కన 13వ శతాబ్దము వాండని నిస్సంశయముగా౮ జెప్పవచ్చును. 
క్రీ.శ. 1258లో సుందర పాండ్యుండు నెల్లూరి రాజ్యముపై దండెత్తి 
చోడతికృ్ళరాజును జంపెనని ఆచార్య మారేమండ రామారావుగారు 
తెలుపుచున్నారు. అందుచే FALGI కాలము క్రీ.శ. 1209-1258 
అని చెప్పవలసియుండును. 


సిద్ధన, చోడతిక్వరాజుకడ ప్రధానమంత్రిగా నుండంగా, నాతని 
పుత్రులు ఖడ్గతిక్కన, బాచండు అనువారు సైన్వాధక్షులుగా నుండిరని 
తెలియుచున్నది. చోడతిక్కరాజు SIN IC (SI మనుమసిద్ధి 
రాజ్యమునకు రాయగా, కవితిక్కన ప్రధానమంత్రి ODO, BE 
సైన్యాధ్యక్షుండుగా నుండెను. నిర్వచనోత్తర రామాయణమున 
మనుమసిద్ధిని స్మరించిన కవితిక్కృన మహాభారతమున నతనిని 
విస్మరించినాందడు. అనంగా తిక్కన భారతరచనాకాలమునాంటి కి 
మనుమసిద్ధి చనిపోయినాండు. ఇతని మరణముతోం గవితిక్కన 
మంత్రిపదవిని త్యజించి యజ్ఞముచేసి, సోమయాజియె మహాభారత 
రచనకు ఉపక్రమించెనని సాహిత్య విమర్శకులు చెప్పుచున్నారు. 
మనుమసిద్ధి మరణానంతరము అతని పుత్రుండు నల్లసిద్ధి రాజయ్యెను. 
(ఆది క్రీ.శ. 1270లో జరిగియుండును. ) కవితిక్కన మంత్రిపదవిని 
త్యజించుటచే, ఖడ్గతిక్కన సైన్యాధ్యక్ష పదవితోపాటు మంత్రిపదివిని 
కూడ నిర్వహించెనని నా అభిప్రాయము. దీనికి గాటమరాజు 
కథలలో బెక్కు సాక్ష్యములున్నవి: - 


“మనుజేశు నలసిద్ధి మంత్రియెనట్టి 

కరుణాకటాక్షుందు గాంభీర్య ఘనుండు 

స్థిరకీర్తి య/పనట్టి తిక్కన్న పొగడ” "* 

యుద్ధమునకు వివిధరాజన్యుల నాహ్వానించుచు NÄI 
ie) తిక్కనయే లేఖలు వ్రాసినట్లు 'ఎజ్బగడ్డపాటి పోట్లాట 
Sc గలదు. ఇది ప్రధానమంత్రి చేయుపని: - 


“సిద్దన్న తిక్ళన్న శీఘ్రమే 399 

లేఖ లుద్దగిరికి లిఖియించు మనెను 

కోట్ల పర్యంతము కూదును దండు 

బీట్లు బ్రాయించుమీ శీభ్రూన తిక్ళ!... 

అనిన తిక్ళనమం(తి యన్ని దిక్ళులకుC 

గడు వేగమునం బంపెం గమృ రమ్మనుచు” "* 

ఇట్లు ప్రధానమంటత్రి బాధ్యతలను నిర్వహించిన NÄI 
2350, మరల చల్లవారిదండును జూచి భయపడుచున్న 
నల్లసిద్ధిరాజుతో సైన్యాధ్యక్షునివలెం పౌరుషవాక్యములాడును: - 

“పల్లవ నలనిద్ధి! పట్టాభిరామ! 

చల్లవారిని జాల సన్నుతించకుము 

మనముందు వారెంత మా(త్రంబుగారు 

చల్లవారెంత? యీ సైన్యంబదెంత? 

యాదవబలవమది యంతయు నెంత... 

ఓ సిద్ధిరాజ! నేనొకదనే పోయి 

సమయించి SD శత్రు సైన్యంబు 

గహ్వారంబున రాజు గద్దించినట్లు 

చల్లవారందటణిని నమయించి వత్తు 

జక్క్ళుగా నబుకుదు సమరంబులోను 

పల్లవాధివ! రాజ! వంవుము నన్ను!” uw 

లేఖలు వబాయుటలో మంత్రిగా వ్యవహరించిన ఖద్గతిక్కనయే, 
యిట మనకు సైన్వాధ్యక్షుండుగాం (బ్రత్యక్షమగుచున్నాండు. కాంబట్టి 
మనుమసిద్ధి కాలమునం గేవల సైన్యాధిపతిగానున్న ఖడ్డతికృన, నల్లసిద్ధి 
కాలమున ప్రధానమంత్రిపదవినిగూడ నిర్వహించెనని యూహించుట 
కవకాశమున్న్చది. 

చోడతిక్శరాజును, EEG తండ్రియగు ADA BID 
నొకతరమువారు. SBS పుత్రుండగు మనుమసిద్ధియు, SIS, 
ఖడ్గ్డతిక్కన, బాచనలు రెండవ తరమువారు. 5998 మూడవ 
తరమువాండు. రెండవతరములోనున్న ఖడ్గతిక్కనయే మరల మూ 
డవ తరమునంగూడ మం|(తి-దళవాయి పదవుల నిర్వహించి 
యుండునా యని అనుమానము వచ్చుట సహజము. ఈ ఖడ్డతిక్కన 
మనువమసిద్ధికి మంకత్రిగానున్న SIS Oc బెదతం[డ్రి కుమారు 
డగుటచే నీ యనుమానము BOSS బలపడుచున్నది. పెదతండ్రి 
కుమారు(డగుటచే నీ ఖడ్డతిక్కన, కవితిక్కనకంటె వయసులో బెద్దవాC 
డై యుండునని యీ సంశయాస్పదుల నమ్మకము. మల్లంపల్లి 
సోమశేఖర శర్మగారు మనుమనిద్ధి కుమారుడగు నల్లసిద్ధియే 
కాటమరాజునకు సమకాలికుడని ఒకప్రక్క నిర్ణయించియుం, బై 
యనుమానముచే దానిని మరల కొట్టివేసిరి. చూడుడు: - 


“చోడతిక్క భూపతియు, అతని కుమారుడు మనుమసిద్ధి 
భూనాథుండును క్రీ.శ. 1209-10, 1249-50 సంవత్సరముల 
నుండి పాలించినట్లు వారి శాసనములవలనం దెలియుచున్నట్లు ఇది 
SES చెప్పబడినది. అట్లయినచో కాటమరాజుకథలోని నల్లసిద్ధి, 


కాటమరాజు కథాచక్రము 301 


మనుమసిద్ధి ద్వితీయపుత్రుండైనం గావలెను; లేదా చోడతిక్శరాజు 
పెదతండ్రియో, పెదతాతయో యైన SONIC గావలెను. 
ఖడ్గతిక్కనతండ్రయిన సిద్దనామాత్యుండు చోడతిక్కరాజు మంతి 
యైనప్పుడు, ఖడ్డతిక్కన చోడతిక్కరాజు పూర్వులైన నల్ల సిద్ధి 
భూవరులయొద్దనుండుట యసంభవము. మనుమగండ గోపాలుC 
0 (8.5. 1297 ప్రాంతమున నున్నవాండగుటచేత అతని తండ్రియు, 
చోడతిక్మభూపతి మనుమండును అయిన నల్లసిద్ధిరాజు క్రీ.శ. 1270- 
1275 ప్రాంతమున నుండవలెను. కాని, SIS పెదతండ్రి 
కుమారుడయిన ఖడ్గతిక్కన, మనుమసిద్ధి HANDS SAS 
మం(త్రియగునా యని సంశయము.” *” 

ఈ సంశయము నిరాధారమైనది అనియు, అనావశ్యక 
మనియు నిరూపించుటకు నేను రెండు (ప్రధాన కారణములను 
జూపుచున్నాను. అందొకటి చారిత్రకమైనది; రెండవది లోకజ్ఞాన 
సంబంధమైనది. 


2.9. ప్రొ॥ మారేమండ రామారావుగారు: - 


మనుమసిద్ధి కాలానుగుణముగా మరణించినచో, నాతని 
తరములోనున్న ఖద్గతిక్కన తరువాతి తరమున మంత్రిత్వ సైన్వాధ్యక్ష 
పదవులను నిర్వహిచుట కవకాశము లేదు. కాని మనుమసిద్ధి 
యుద్ధమున నకాలమరణము నొందినాండు. Drin మారేమండ 
రామారావుగారి ప్రకారము ఇది క్రీ.శ. 1290 ప్రాంతమున 
రుద్రమదేవి కాలమున జరిగినది. ఈ మనుమసిద్ధి దుర్శరణమునకుC 
గారకు(డం ఓరుగంటి వ్రతావరు[(దుంందు. మనుమనిద్ధి 
మొదటినుండియు కాకతీయ సామంతుండు. ఒకప్పుడు పాండ్యులచే 
రాజ్యము గోల్పోయి, గణపతిదేవుని దయవలన మరల పొందినా 
డు. కవితిక్కన గణపతిదేవుని దర్శించి, తన భారతమును వినిపించి, 
మనుమనసిద్ధికి రాజ్యమిప్పించినట్లుగా జనశ్రుతియుం గలదు. 
(రు[ద్రమదేవి పాలనాకాలమున గణపతిదేవుడుండునా యని 
సంశయింవం బనిలేదు. రాజ్యవ్యవహారములను రుద్రమదేవి 
చూచుకొనుచుండం౯గా, “కృష్ణా రామా యనుకొనుచు” భారతాది 
(గంథములయందాసక్తు(డైన వృద్దుడుగా గణపతిదేవుడుండుటలో 
నసంభవమేమియు లేదు.) ఇది క్రీ.శ. 1260లో జరిగినది. 1262లో 
గణపతిదేవుడు మరణించెను. క్రీశ. 1290 ప్రాంతమున మనుమసిద్ధి 
మరల పాండ్యులచేం దజుమంబడెను. కాకతి రుద్రాంబ మొదట 
voce సేనానిని నెల్లూరుకు పంపెను. ఆ యంబదేవుండు 
మనువసిద్ధితోను, పాండ్యులతోను కుట్రపన్ని రుద్రమదేవిపైం ANC 
బడంగా, యువరాజుగానున్న ప్రతాపరుద్రుడు వచ్చి అంబదేవు 
నోడించి, యీ మనుమసిద్దిని జంపి, పాండ్యులను SBD 
డు. ఈ చారిత్రకాంశమును మల్లంపల్లివారు గమనించినట్లు లేదు. 
కాకతీయ రాజవంశమునుగూర్చి గొప్ప పరిశోధన చేసిన ప్రా॥ 
మారేమండ రామారావుగారు, యువరాజుగా నున్న ప్రతాపరుద్రు 
డు మనుమసిద్దిని జంపుటనుగూర్చి యిట్లు వ్రాసినారు: - 


“కీ.శ. 1290 ప్రాంతమున దక్షిణదిశను పాండ్యులు 
విజృంభించి, కాంచీ-నెల్లూరులను వశపరచుకొని, కాకతీయ 
సామంతుండగు మనుమసిద్ధిని తరిమివేసిరి. అంబదేవు డీ పాండ్యులను 
వెడలించి తిరిగి మనుమసిద్ధిని నెల్లూరున ప్రతిష్టించెను. కాని, ఈ 
యంబదేవుడు ఏ కారణమువలననో పాండ్యులతోను, యాదవులతోను 
చేరి, మనుమసిద్ధికోకూడ రుద్రాంబపై తిరుగుబాటు చేసెను. ఈ 
ప్రమాదమును ఎదుర్మొనుటకై యువరాజగు ప్రతాపరు[ద్రదేవుడు 
ససైన్యముగ దక్షిణదిశకు ఏగెను. గోన విర్ధలనాథుడను సేనాని 
బళ్లారిమండలము (ప్రవేశించి, యాదవులను ఓడించి, పెక్కు 
దుర్గములను జయించెను. అడిదమ్మయను మరియొక సేనాని 
మనుమసిద్ధిని చంపి, అంబదేవుని ఓడించెను. ప్రతాపరు[ద్రదేవుడు 
స్వయముగ పాండ్యులపై బడి వారిని పారద్రోలెను.” ** 

దీనినిబట్టి, అడిదమ్మ యను కాకతీయ సేనానిచే క్రీ.శ. 1290 
ప్రాంతమున మనుమసిద్ధి చంపంబడెనని స్పష్టమగుచున్నది. 
మనుమసిద్ధి కాటమరాజుతోం బోరి మరణించెననుట యెంత 
అసంగతమో దీనివలనం దెలియుచున్నది. మనుమసిద్ధి చంప 
బడునాంటికి రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యమునకు మహారాజ. 
ప్రతాపరుద్రుడు యువరాజు. ఇట్లు మనుమసిద్ధి అకాలమరణము 
నొందుటచే నల్లసిద్ది రాజగుటయు, నతనికి మరల ఖడ్గతిక్కనయే 
సైన్యాధ్యక్షుడును ప్రధానమంత్రియు నగుటయు సంభవమగుచున్నది. 
28 క్రీ.శ. 1290 ప్రాంతమున జరిగినది. నల్లసిద్ధి క్రీ.శ. 1270- 
75 ప్రాంతమున నుండియుండునని మల్లంపల్లి వారూహించిరి. ఆ 
యూహ కన్న నితండు క్రీ.శ. 1290 ప్రాంతమున సింహాసనమెక్కెనని 
పై చర్చనుబట్టి నిశ్చయింపవచ్చును. చోడతిక్క రాజు క్రీ.శ. 1209- 
10 నుండి 1249-50 వజకును బాలించెనని శాసనములనుబట్టి 
తెలియుచున్నను, నితడు క్రీ.శ. 1258లో సుందరపాంద్యునిచేం 
జంపంబడుటనుబట్టి యితని కాలమును కీ.శ. 1209-1258 అని 
నిశ్చయముగా? జెప్పవచ్చును. ఇతని పుత్రుండగు DORA క్రీ. శ. 
1258-1290 Se) బాలించెనని విస్పష్టమగుచున్నదది. 
మనుమసిద్ధి పుత్రుండగు నల్లసిద్ధి (8.3. 1290 ప్రాంతమున 
సింహాసనమెక్కెను. ఈ నల్లసిద్ధి పుత్రుడు మనుమగండ గోపాలుం 
డు క్రీశ. 1297 ప్రాంతమున నున్నట్లుగా నొక శాసనము వలనం 
దెలియుచున్నదని మల్లంపల్లివారు సెలవిచ్చిరి. so నల్లసిద్ధి క్రీ శ. 
1290-97 Se నెల్లూరును బాలించెనని చెప్పవచ్చును. 
మనుమసిద్ధి అకాలమరణము నొందుటచే నతని కొలువులోనున్న 
ఖడ్గతిక్కనయే, నల్లసిద్ధినిగూడ సేవించియుండుట అసంభావ్యము 
కానేరదు. 


ఇంక లోకవృత్తమును బరిశీలించి చూచినచో, పెదతండ్రి 
కుమారు(డైనంత మాత్రమున వయస్సులో బెద్దవాయడుగా నుండు 
ననియుం, బినతండ్రి కుమారు(డైనంత మాత్రమునం చిన్నవాండుగా 
నుండుననియుం జెప్పంజాలము. ఖడ్గ్డతిక్కన, కవితిక్కన కన్నం 


302 తెలుంగు వీరగాథా కవిత్వము 


జిన్నవాండగుటయు సంభవమే. సిద్ధనమం్రికి తన తమ్ముడగు 
కొమ్మనకంటె సంతానమాలస్యముగాం గలిగియుండవచ్చును. లేదా 
కొందటు వు(తికలు 5306558, , తరువాత ఖడ్గ తిక్కన 
జనించియుండవచ్చును. కొమ్మనకుC గవితిక్వనయే జ్యేష్టపుత్రుండుగాం 
బుట్టియుండవచ్చును. మేనమామలకంటె మేనల్లుండ్రును, పెదతండ్రి 
కుమారులకంటె పినతండ్రి కుమారులును వయస్సులో బెద్దవారుగా 
నుండుట లోకమున మనము చూచుచునేయున్నాము. కాంబట్టి, 
కవితిక్కనకంటె, నతని పెదతండ్రి కుమారు౯డైనను ఖడ్డతిక్కన 
వయస్సులో జిన్నవా౭డై యుండును. అందుచే నల్లసిద్ధి కాలమున 
కవితిక్కృనకు వయసు మళ్లియుండును, (లేదా కవితిక్కన మరణించి 
యుండును; BSS నడివయస్సులో నుండియుండును. ఈత 
డం యాదవులతోం బోరిన తీరు చూడగంగా మిక్కిలి 
శరరీదార్‌ఢ్యముగల యోధాగ్రేసరు(డుగాం MID. కావున 
ఖద్దతిక్కన మనుమసిద్ధి కాలమున యువకుండుగను, నల్లసిద్ధి 
కాలమున నలుబది యేండ్ల నడిమి వయనుండుగను 
నుండియుండునని నా నమ్మకము. మనుమసిద్ధి కాలమున మంత్రిగా 
నున్న కవితిక్కన, నల్లసిద్ధి కాలమున గతించియుండును. 


ఈ కాటమరాజు యుద్ధము మనుమసిద్ధికాలమున (క్రీ. శ. 
1250-90) గాక, ఆతని కుమారుండగు నల్లసిద్ధి కాలమున (క్రీ.శ. 
1290-1297) జరిగినదనియు, నప్పటికి మనుమసిద్ధియే కాక 
SISKA మరణించెననియు౯ దెల్ప్బుటకొక (ప్రమాణమున్నది. 
కాటమరాజు కథాచక్రమునకు సంబంధించిన వీరగాథలలో 'జన్నివాడ 
s యొకటి. దీని తాళపత్రప్రతి నాకు లభించినది. ఇది యెబ్జగడ్డపాటి 
పోట్లాటకుం గొంచెము పూర్వము జరిగిన కథ. ఇందు కాటమరాజు 
“జన్నివాడి గ్రామమున గుడారము లెత్తించి, పద్మనాయనితోం 
బగడసాలాడుచు నెల్లూరిసీమలోC బశువులను మేపుట వర్ణితమైనది. 
కాటమరాజును, పద్మనాయండును గూర్చుండి పగడసాలాడిన యొక 
పెద్ద గుండుజాతిని జన్నివాడ గ్రామమున నేంటికిని (బ్రజలు 
చూపుచున్నారు. ఈ 'జన్నివాడి నేంటి నెల్లూరు ప్రక్కనున్న 'జొన్నవాడి. 
దీని అసలుపేరు 'జన్నవాడి. ఇది కవితిక్కన జన్నముచేసిన ప్రదేశము 
కావున 'జన్నవాడి అయినది. ఈ జన్నవాడ యనుగ్రామము 
కాటమరాజు కాలమునాంటికే యేర్చడినదని పై వీరగాథనుబట్టి 
తెలియుచున్నది. మనుమసిద్ధి మరణానంతరము తిక్కన యజ్ఞముచేసి 
భారతరచన (ప్రారంభించెనని కదా జన[్రుతి! అనగా కాటమరాజు 
జన్నివాడకథ నాంటికే మనుమసిద్ధి మరణించుట, తిక్కన యజ్ఞము 
చేయుట, ఆ ప్రదేశమున నొక గ్రామము వెలయుట జరిగిపోయినది. 
కావున కాటమరాజు యుద్ధకాలమునాంటికి కవితిక్కన ఉండియుండం 
డు. ఉన్నచోం బదునైదు పర్వముల మహాభారతమును రచించిన ఈ 
మహాకవి, తన వీరసోదరునికై దుఃఖించుచుం గనీసమొక కందపద్యము 
నైనను చెప్పియుండును కదా! ఇట్లు, కవితిక్మన సోదరుండగు ఖడ్గతిక్కన 
ప్రసక్తి తీసికొని రాకపోవుటకూడ, యుద్ధకాలమున నతండు లేండని 
నిరూపించుచున్నది. 59855, BSS కన్న వయసులో బెద్దవాC 


డై, అతనికన్న ముందే గతించియుండును. క్రీ.శ. 1290 ప్రాంతమున 
మనుమసిద్ధి చంపంబడెను. తరువాత నాలుగైదు సంవత్సరములలోం 
గవితిక్వనయు గతించియుండును. ఆ పిమ్మటనే యీ కాటమరాజు 
యుద్దము (DETS మరణము) జరిగియుండును. 


చోడతిక్కరాజు శాసనములు క్రీ.శ. 1209-10 నుండి 
లభించుచున్న్చవి. కీ.శ. 1258లో చోడతిక్నరాజు సుందర పాండ్యునిచేం 
జంపంబడెనని తెలియుచున్నది. మనుమసిద్ధి శాసనములు క్రీ.శ. 
1249-50 నుండి లభ్యమగుచున్నవి. కాటమరాజు ఓరుగంటి 
ప్రతాపరుద్రుని కాలమువాండని గుండ్లపాలెము శిలాశాసనము 
సాక్ష్యము నిచ్చుచున్నది. IA క్రీ.శ. 1290 ప్రాంతములో 
కాకతీయ సేనానియగు అడిదమ్మచేం జంపంబడెనని స్పష్టముగా 
దెలియుచున్నది. ఖడ్గతిక్కన తమ్ముడగు బాచండు సేవణ సైన్యమును 
జయించినట్లు తెలియుచున్నదది. ఈ బాచండు క్రీ.శ. 1275-1277 
ప్రాంతము వాండని దేవరపల్లి వెంకటకృష్ణారెడ్డిగారు నిర్ణయించినారు 
(చూ. భారతి, మార్చి1965). మనుమసిద్ధి కుమారుడగు నల్లసిద్ధి 
క్రీ.శ. 1270-1275 ప్రాంతమున నుండి యుండునని మల్లంపల్లి 
వారు నిర్ణయించియున్నారు. మనుమసిద్ధి మనుమండును, నల్లసిద్ధి 
కుమారుడును నగు మనుమగండ గోపాలుడు క్రీ.శ. 1297 
ప్రాంతముల నున్నట్లు తెలియుచున్నది. ఈ మనుమగండ arene 
డును కాటమరాజు యుద్దమునం బాల్గొన్నాడు. కతియావులరాజు - 
ఎజ్జసిద్ధిరాజుతోను, భట్టావుల వల్లభన్న- పాపసిద్ధిరాజుతోను,, 
అయితమరాజు- గండగోపాలరాజుతోను యుద్ధము చేసినట్లుగా 
నెబ్బిగడ్డపాటి పోట్లాటలోం గలదు." కాటమరాజు సోదరుండగు 
కతియావులరాజు ఓరుగంటి (ప్రతాపరుద్రుని సేనానియని బేతాళుని 
ద్వంద్వయుద్దమునం జంపినట్లుగా నున్న వీరగాథ లభ్యమగుచున్నది. 
ఇన్ని విషయములు ప్రబల సాక్ష్యమిచ్చుచుండగాం గాటమరాజుకథల 
చారిత్రకత్వమును శంకించుట సరికాదని నా యభిప్రాయము. 

పై విషయములనుబట్టి కాటమరాజుకథధలలో వచ్చు PES, 
నల్లసిద్ధిరాజు, కాటమరాజు, గండగోపాలుండు చారిత్రక పురుషు లనియు, నీ 
యుద్ధము ఓరుగంటి ప్రతాపరుద్రుని కాలమున- ముఖ్యముగా 135 
శతాబ్దము చివరిభాగములో, క్రీ.శ. 1290-97 మధ్యకాలమున 
జరిగినదనియు నిస్సంశయముగా౯ జెప్పవచ్చును. పై చర్చనుబట్టి 
నల్లసిద్దిరాజు పితృపితామహులయొక్నయు, వారి వారి మంత్రులయొక్నయు 
గాలము లిట్లుండును: (ప్రొ మారేమండవారి ప్రకారము). 
కాకతి గణవతిదేవుని సామంతుడు: - చోడ తిక్వరాజు (క్రీ.శ. 1209- 
1258)- సిద్ధన ప్రధానమంత్రి. 
గణపతిదేవ, రుద్రాంబల సామంతుడు: — మనుమసిద్ధి (క్రీ శ. 1258- 
1290)- కవితిక్మన (మంత్రి); ఖడ్గతిక్కన (సేనాధిపతి). 
(ప్రతారుద్రుని సామంతులు: - 1) నల్లసిద్ధి (క్రీ.శ. 1290-1297)- 
ఖడ్దతిక్శ్కన (మంకత్రి మటియు సేనాధిపతి)- 2) మనుగండ గోపాలుం 
డు (క్రీ.శ. 1297-1313). కావున, కాటమరాజు క్రీ.శ. 1290- 
1297 మధ్యకాలములో నెప్పుడో నల్లసిద్ధితో యుద్ధము చేసి 


కాటమరాజు కథాచక్రము 303 


మరణించియుండును. కాకతీయ సామంతులగు తెలుంగు చోళుల బరిశీలించుట యవసరము. (చూ. క్రింది కాకతీయ చక్రవర్తుల 
కాలమును దెలిసికొనుటకు, కాకతీయ చక్రవర్తుల వంశక్రమమును వంశక్రమము): - 


ఆచార్భ మారేమండ రామారావుగారి సిద్ధాంత (ప్రకారము: - 
కాకతీయ చక్రవర్తుల వంశక్రమము (క్రీ.శ. 1000-1323) 


మొదటి బేతరాజు (క్రీ.శ. 1000-1030) 


మొదటి ప్రోలరాజు (1030-1075) 


రెండవ బేతరాజు (1075-1110) 


రెండవ ప్రోలరాజు (1110-1158) 


రుద్రదేవ మహారాజు (1158-1195) మహాదేవరాజు (1195-1198) 
(పల్నాటి యుద్ధము ఈతని కాలమున జరిగినది. ఇతండు 
నలగామునకు సహాయముగాం గొంత సైన్యమును బంపెను) 
ll 
గణపతిదేవుడు (1198-1262) కుందాంబిక 
(చోడతిక్నరాజును, అతని పుత్రుండు మనుమసిద్దియు నితని సామంతులు, (భర్త: నతవాడి రుద్రరాజు) 
1260లో పాండ్యుల దాడినుండి మనుమసిద్దిని రక్షించెను) 


రు[ద్రాంబ (1262-1296) గణపాంబ 
(మనుమసిద్ధి ఈమెకు సామంతుండు. కాని 1290లో నితండు 
పాండ్యులతోంజేరి కుట్రపన్నెను. అందుచే యువరాజు 
(ప్రతాపరు[ద్రు౯ డితనిని జంపివేసెను) 


ముమ్మడంబ రుయ్యంబ 


ప్రతాపరుద్రదేవుండు (1296-1323) అన్నమదేవుయడు (?) 
(నల్లసిద్ధియు, నతని పుత్రుడు మనుమగండ Kare నితని 
సామంతులు. ఇతడు యువరాజుగా నున్నప్పుడు 1290 ప్రాంతమున 
మనుమసిద్ధిని జంపెను. కాటమరాజు- నల్లసిద్దుల Ig పోట్లాట 
యితని కాలమున జరిగినది) 


గమనిక:- విజ్ఞాన సర్వస్వము, తెలుగు సంస్కృతి, మొదటి సంపుటములో (పుట 388లో) డా॥ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్తిగారు ఇచ్చిన 
స్వతంహత్ర కాకతీయ చక్రవర్షుల కాలములు పైన తెల్పిన (21 మారేమండ రామారావుగారి కాలములకన్న కొంత భిన్నముగా నున్నవి. 
మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ఇచ్చిన నెల్లూరి తెలుగు చోళులకాలములు (చోడతిక్క-మనుమసిద్ధి- నల్లసిద్ధి కాలములు) కూడ ప్రా॥ 
మారేమండవారి కాలములకన్న కొంత భిన్నముగా నున్నవి. రుద్రమదేవి క్రీ.శ. 1262-1289; ప్రతాపరుద్రుడు యువరాజుగా: క్రీ.శ. 
1280-1289; చక్రవర్తి: (క్రీ.శ. 1289-1323. చోడతిక్క; క్రీ.శ. 1209 లేదా 1210 నుండి 1249 లేదా 1250 sed; మనుమసిద్ధి: 
క్రీశ. 1249 లేదా 1250 నుండి 1270 లేదా 1275 వరకు; నల్లసిద్ధి: (క్రీశ. 1270 లేదా 1275 నుండి 1297 వకు. 


304 తెలుంగు వీరగాథా కవిత్వము 


మనుమసిద్ధి కుమారుండు (ద్వితీయ పుత్రుండు) నల్లసిద్ధి యని 
తెలుంగు చోళుల శాసనములలో స్పష్టముగా నుండగాం, గొందరు 
మనువమసిద్ధియే నల్లసిద్ధి యని భ్రమించి, మనుమసిద్ధి కాటమ 
రాజుతో బోరాడెనని విపరీతవాదమును (బ్రచారమొనరించిరి. 
1909లో, “రాజవంశ ప్రదీపిక కర్తయగు బత్తుల లక్ష్మయ్యగారు, 
కాటమరాజుతో యుద్ధము చేసినది “మనుమసిద్ధి అనియే (్రాసిరి. 
నల్లసిద్ధిని, మనుమసిద్ధి తమ్మునిగాం బేర్మొనిరి.” 1953లో 
కాటమరాజుకథ లపై నత్యుత్తమ వ్యాసమును (బకటించిన 
తిమ్మావజ్‌రుల కోదండరామయ్యగారు సహితము మనుమసిద్ధి 
నల్లసిద్దులకు అభేదమును పాటించి, తమ వ్యాసమునందంతటను 
నల్లసిద్ధికి బదులు మనుమసిద్ధి నామమునే వాడుట విచారకరము. 
మనుమసిద్ధినిగూర్చి వీరిట్లు వివరించిరి. “మనుమసిద్ధి-ఇతడు 
నెల్లూరును వరిపాలించిన రాజు. నల్లసిద్ధియని యీతనికి 
వ్యవహారము కలదు. ఈతడు అమరావతి లింగేశ్వరునికిని బార్వతికిని 
బుట్టిన ముక్కంటికి పుత్రుండు.” ఇట్లు మనుమసిద్ధియు నల్లసిద్ధియు 
TOOD సరికాదు. మనుమసిద్ధియొక్క ద్వితీయ పుత్రుండు నల్లసిద్ధి 
యని శాసనములు నిరూపించుచున్నవి. తెలుంగు చోళుల శాసనము 
లనుబట్టి 9088 ముగ్గురు పుత్రులు: 835, నల్లసిద్ధి, 
గోపినాథ. యాదవగాథాకారులు నల్లసిద్ధికి నలుగురు సోదరులున్నారని 
చెప్పుచుందురు: “ఎఅసిద్ధిరాజు, నలసిద్ధిరాజు, పాపసిద్ధిరాజు, 
కొండిక NÄO, కొమార సిద్దిరాజు” అని పాడుచుందురు. కాని 
వేటూరివారు పరిష్కరించిన “భట్టురాయబారము” అను వీరగాథలో 
నీ యెదుగురి పేర్లును భిన్నముగా నున్నవి. “మన్శసిద్ధిరాజు, కొండొక 
సిద్ధిరాజు, కొమార సిద్ధిరాజు, కస్తూరిరాజు, గండ గోపాలరాజు” 
అని కలదు.” కోదండరామయ్యగారు, స్థానికచరిత్రల నాధారముగాం 
జేసికొని కాంబోలు, మనుమసిద్ధి ముక్కంటి వుత్రు(డనిరి. 
భట్టురాయబారముకథలో మనుమసిద్ధి ముక్కంటికి మూడవతరము 
వాడుగా జెప్పంబడెను: - 


“ముక్ళంటి కొమరుందు మొగి జనోధీరుండు 
జనోదీరుని కుమారుందు మనోదీరుండు 
మనోధీరుని కుమారుడు మన్ఫృసిద్ధిరాజు” శ 


తెలుంగుచోళుల శాసనములనుబట్టి మనుమసిద్ధి, చోడతిక్కరాజు 
ద్వితీయ పుత్రుండు. 


2.10. యుద్ధకాల నిర్ణయము: - 


నల్లసిద్ధిరాజు నెల్లూరును పాలించిన కాలము క్రీ.శ. 1270- 
1275 నుండి 1297 వజికు (శ్రీ మల్లంపల్లి) లేదా క్రీ.శ. 1290- 
97 (rii మారేమండ) అని పైన నిరూపించితిని. ఎబ్బగడ్డపాటి 
పోట్లాట యీతని పాలనా కాలములోనే జరిగియుండవలెను. ఇది 
యే సంవత్సరమో నిరూపించుటకు విమర్శకులు కొంత ప్రయత్నము 


చేసియున్నారు. ఖడ్గతిక్కన- (బ్రహ్మరు[ద్రయ్యల యుద్దము (ఇదియే 
యాదవుల ఎట్టిగడ్డపాటి పోట్లాటకు నాంది) మాఘ బహుళ 
అమావాస్య మంగళవారమునాండు జరిగినట్లుగా 'చల్లవారి జగడము” 
అను వీరగాథలోం గలదు.” నాకు లభించిన ఆవుల ev” అను 
తాళప(త్రగంథమున ఎజ్బిగడ్డపాటి లో యాదవులు చిత్రభాను 
సంవత్సరమునం జెల్లంగలరని బ్రహ్మదేవుడు చెప్పినట్లుగాం గలదు: 

“ఏటిమీద ఆరు నెలలకు ఎద్దులు యాదవులు 

చిత్రభాను నంవత్సరాన చెల్లనున్నారు” 

స్థానిక చరిత్రలలోంగూడ నీ SN 5 చిత్రభాను 
సంవత్సరమున జరిగినట్లుగనే యున్నది. ఈ చిత్రభాను సంవత్సరము 
నకు సరియిన శకవర్షములు నాలుగున్నవి: 1024, 1084, 1144, 
1204. ఈ నాల్లింటి లో దేనిలో మాఘ బహుళ అమావాస్య 
మంగళవారమునాండయ్యెనో పరిశీలించినచో నదియే ఈ యుద్ధము 
జరిగిన సంవత్సరమగును. ఈ పరీక్ష ఒక్క 1084కు మా(త్రమే 
సరిపోవుచున్నది. అనంగా శకవర్షము 1084 (క్రీ.శ. 1163) 
ఖడ్దతిక్కన యుద్ద్ధకాలమగుచున్నది. కాని యిది సరికాదు. అప్పటికి 
PESI కాదు కదా, అతని తండ్రి సిద్దనమంక్రికూడ నుండి 
యుండుట కవకాశము లేదు. కావు. చిత్రభాను సంవత్సరమునుబట్టి 
యుద్ధకాల నిర్ణయము చేయ౭జాలము. (నా అభిప్రాయమున 
శకవర్షము 1204 చిత్రభాను సంవత్సరము కాటమరాజు 
యుద్ద్ధకాలమునకు సరిగా సరిపోవును. క్రీ.శ. 1282-1283 మధ్య 
చిత్రభాను సంవత్సరము వచ్చును. శకవర్షము 1204లో 
మాఘబహుళ అమావాస్య మంగళవారమే VODJA. అది ఆంగ్ల 
కాలమానము ప్రకారము: 5-2-1283 అగును.) 


గుండ్లపాలెము శాసనములో నొకచోట యుద్దకాలము 
శకవర్షము 1170 కాళయుక్తి సంవత్సర కార్తిక శుద్ధ పంచమి 
గురువారమని కలదు: “స్వస్తిశ్రీ శాలివాహన శకవర్షంబులు ౧౧౭౦ 
అగునేంటి కాళయుక్తి సంవత్సర కార్తిక శు౫గు నెల్లూరి నలసిద్ధిరాజు 
సర్వసెన్నాహం మెరసి- లింగాలకొండ యజగడ్డపాటి కూడలి 
సోమేశ్వరుని సందలిసనాన ఆత్రియగోత్ర యాదవక్షతియ మధురాపుర 
మందీశ్వర శ్రీవిష్ణు యోగమాయ దివ్యశ్రీ పాదక బ్రకట శాత్రవ భంజన 
నచ్చెర వుంది పౌత్ర లాయత్తవం గౌరవ పౌరువుండు ద్వారాకాపురి 
గోపికా వల్లభుని పౌత్రుండు వల్లురాజు లతని సుతులు పోలురాజు 
పెద్దురాజు వారి పుత్రులు మొదలైన యాదవులు నల్లసిద్ధింగూడి 
యుద్దము చేసి మృతులైరి.”* ఈ శాసనవిషయమునుబట్టి 
కాటమరాజు -నల్లసిద్ధిరాజుల యుద్ధము శకవర్షము 1170 అనంగా 
క్రీశ. 1248లో జరిగెనని చెప్పవలెను. కాని ఇందుం జెప్పంబడిన 
శకవర్షంబునకును, తిథి వార సంవత్సర నామములకును పొత్తు 
కుదురుట లేదు. ఈ శాసనములోని యుద్ధకాల సంవత్సరమును 
గూర్చి మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ఇట్లు సెలవిచ్చినారు: “ఇది 


కాటమరాజు కథాచక్రము 305 


కూడ సరియైన SANG గనంబడదు; ఎందువల్ల ననంగా శకవర్షము 
11708 సరియిన బార్హస్పత్యమానాబ్ద్బము కీలక కాని, కాళయుక్తి 
కాదు. కాళయుక్తియే సరియెన సంవత్సరమని, శకవర్షసంఖ్యయే 
తప్పుగా చెక్కంబడియుండునని యనుకొన్పచో, దానికి సరియైన 
శకవర్షము 1180 అగును. ఈ 1180, కాళయుక్తి సంవత్సరమున 
కార్తిక శు 5 గురువారమునాండయినదేమో విచారింపవలసియున్నది. 
ఆ సంవత్సరమున అధికమాసము వచ్చినది. ఇది కార్తికమే. అధిక 
కార్తికమున శుద్ధపంచమీ తిథి శనివారమయినది కాని, గురువారము 
కాలేదు; నిజకార్తికమున నైనను శుద్ధ పంచమి శనివారమే అయినది. 
అందువలన శకవర్షము 1180 కార్తిక శుద్ద పంచమీ గురువారము 
కూడ సరియయిన SANFcC గన్పట్టదు. శకవర్షము 1170 
సరియెనదేమో యనుకొన్న నా సంవత్సరముననైనను కార్తిక శు.5 
శుక్రవారమైనది కాని గురువారము కాలేదు. అందువలన నీ 
గుండ్లపాలెము శాసనము నందిచ్చిన యుద్ధకాలముకూడ సరియెనది 
కాదు. అందువలన నెల్లూరి నల్లసిద్ధిరాజునకును కాటమరాజునకును 
యుద్దమెప్పుడు జరిగినదియు నిప్పటికి గల యాధారములతో 
నిర్ణయించుటకు వీలుకాదు.” ఒకవేళ నిందలి తిధి వార పషక్షములను 
నమ్మకుండ, శకవర్షమునే ప్రమాణముగా (గ్రహింతమన్నచో, క్రీ.శ. 
1248 నాటికి, నల్లసిద్ధి పాలన కాదుకదా యతని తండ్రి యగు 
మనుమసిద్ధి పాలనకూడ ప్రారంభము కాలేదు. అది కాకతీయ 
గణపతిదేవుని కాలము. నెల్లూరును చోడతికృరాజు పాలించుచుండెను. 
కాని కాటమరాజు ప్రతాపరుద్రుని కాలమువాండుగా నీ గుండ్లపాలెము 
శాసనములోనే రెండు మూండు తావులందున్నది. చోడతికృని 
కుమారుడగు మనుమసిద్ధి కాకతీయ గణపతిదేవుని కాలమున 
గొంత, రుద్రమదేవి కాలమందు మటికొంత జీవించినవాండు. 
(గణపతిదేవుని కాలము: (కీ.శ. 1198/99-1262; రుద్రమదేవి 
కాలము: క్రీ.శ. 1262-1289/1296. మనుమసిద్ధి కాలము: 
క్రీశ. 1249/50-1270/75 లేదా క్రీశ. 1258-1290. నల్లసిద్ధియు 
నతని ప్రత్యర్థియగు కాటమరాజును రుద్రమదేవి చివరి కాలమందును, 
ప్రతాపరుద్రుని యౌవరాజ్య కాలమందును జీవించి యుందురు. 
(ప్రతాపరుద్రుని యౌవరాజ్యకాలము: (క్రీ.శ. 1280-1289 
(డా॥పుచ్చా); లేదా క్రీ.శ. 1290-1296 (ప్రా॥ మారేమండ). కాం 
బట్టి (క్రీ.శ. 1280-1296 మధ్యకాలమందే 15265 SN 
జరిగియుండును. 


ఈ గుండ్లపాలెము శాసనములోనే రెండవప్రక్క 40-44 
పంక్తులలో, కాటమరాజు ఓరుగంటి ప్రతాపుని కాలమున ముప్పది 
రెండు సంవత్సరములు రాజ్యముచేసి, పంచలింగాల కొండ దగ్గబ 
నున్న యెజ్బ్జగడ్డపాటి లో నల్లసిద్ధిరాజుతో యుద్ధముచేసి చనిపోవు 
నాటికిం గలియుగము ప్రవేశించి 3965 ఏండ్లాయెనని యున్నది. 
దీనినిబట్టికూడ యుద్దకాలమును నిశ్చయింపవచ్చును. 1967 ప్లవంగ 


నామ సంవత్సరమునాంటికి కలియుగము ప్రవేశించి 5068 
సంవత్సరములయినది. కాటమరాజు Ainso నాంటికిని 
దీనికిని భేదము 5068-3965= 1103 సంవత్సరములు. అనంగా 
కాటమరాజు యుద్ధము క్రీ.శ. 1967-1103= క్రీ.శ. 864లో 
జరిగియుండవలెను. ఇది మిక్కిలి అసమంజసముగా నున్నది. ఈ 
యుద్ధము ఇంత ప్రాచీనమైనదనుట హాస్యాస్పదము. 

సి.పి. బ్రౌనుదొరగారు కాటమరాజుయుద్ధము క్రీ.శ. 1159లో 
జరిగినదని భావించిరి. వీరు 1842 ఆగష్టు 10వ తేదిన వాయించిన 
“భట్టురాయబారిమను ప్రతిలో ముఖపతమున దొరగారు 
స్వహస్తములతో నిట్లు లిఖించియున్నారు: 

“The occurences described in this poem took 
place at the time when Bhuja Bala Vira Nalla Siddha 
Deva Chola Maharaz (a little baron with a logn name) 
ruled Nallore. And it has been ascertained that this was 
in the year 1081 of Salivahana or A.D. 1159.2 

ఇందు సంఘటన నల్లసిద్ధికాలముననే జరిగినట్లుగా జెప్పం 
బడినను, యుద్ధకాలము మాత్రము సరిగా నీయంబడలేదు. క్రీ.శ. 
1159 నాంటికి ఖడ్డతిక్కృనతం[డ్రికూడ పుట్టియుండడు. 


స్యూయల్‌ (Sewell) చరిత్రకారుడు సిద్ధిరాజును యాదవు 
లను క్రీ.శ. 12వ శతాబ్దమువారుగా నిరూపించెను. ఇది తప్పు. 
శ్రీమతి వారణాసి యశోదాదేవిగారు de పోట్లాట క్రీ.శ. 
1259 జరిగినదని వ్రాసిరి (చూ. JA.H.R.S. Volume xxiii, p. 13). 
మూండవ మనుమసిద్ధి క్రీశ. 1248-1267 మధ్య నుండుటయే 
దీనికి బ్రమాణము కాంబోలు. వీరగాథలలోం జెప్పంబడినట్లుగా 
మనుమసిద్ధి యీ యుద్ధమున జనిపోలేదనియు, క్రీ.శ. 1267 
వబికును నతని శాసనములు లభించుచున్నవనియు నీవె 
తెల్పియున్నారు. మనుమనిద్ధికిని నల్లనిద్ధికిని నభేదమును 
బాటించుటచే, నీమె యిచ్చిన యుద్ద్ధకాలము విశ్వసింపందగినది కాదు. 
ఇందొక తరము వెనుకబడినది. మెకంజీ బ్రాంతప్రతులలో నీ యుద్ధము 
క్రీ.శ. 1263లో జరిగినట్లుగా జెప్పంబడినది.” (క్రీ.శ. 1259 
యుద్ధకాలముగా భావించిన యశోదాదేవిగారు 1263ను గూడ 
కొంతవటికు నంగీకరించుచున్నారు. ఏమైనను నీ యుద్ధము కాకతి 
గణపతిదేవుని కాలముననే జరిగినదని యీమెగారి వాదము. 

“This battle evidently took place in Ganapati's reign 
and not in Prataparudra's as Manmasiddhi, contemporary 
of Ganapati, figures as the king in the battle. The battle 
is palced in A.D. 1263 and Manmasiddhi along with Tikka 
is said to have lost his life in it. Even accepting the date 
of the battle as A.D. 1263 Manmasiddha did not lose life 
in that year, as his records attest his rule till A.D. 1267.» 

మనుమసిద్ధి గణపతిదేవునకు సామంతుడనుటలో సందేహము 
లేదు కాని, కాటమరాజుతో యుద్దము చేసినది మాత్రము మనుమసిద్ధి 


306 తెలుంగు వీరగాథా కవిత్వము 


కాదు, అతని కుమారుడు నల్లసిద్ధి. ఇతండు (ప్రతాపరుద్రుడు 
యువరాజుగా నున్నప్పుడు నెల్లూరు నేలినవాండు. రుద్రాంబకు 
సమకాలికుడు. అందుచే యశోదాదేవిగారి వాదము పరాస్తమగు 
చున్నది. కాటమరాజుయుద్ధము గణపతిదేవుని కాలమునం గాదు, 
ప్రతాపరుద్రుని కాలముననే జరిగినది. బహుశః (ప్రతాపరుద్రుడు 
యువరాజుగానున్న కాలమున (క్రీ.శ. 1280-1296 మధ్య) 
జరిగియుండును. దీనికింగల సాక్ష్యములను నేను వెనక వివరించి 
యుంటిని. 


యశోదాదేవిగారుకాని, మల్లంపల్లివారుకాని కాటమరాజు 
వీరగాథలనన్నింటి ని బరిశీలింపలేదు. అందుచే నీ ase 
కాటమరాజు యుద్ధమును సరిగా అంచనా వేయలేకపోయిరి. 
యశోదాదేవిగారైనను నొక సంవత్సరము (కీ.శ. 1259) నిచ్చిరి 
కాని, మల్లంపల్లివారు యుద్ధకాలము నిర్ణయించుటకే వీలుకాదని 
నిస్పృహ చెందిరి. “... గుండ్లపాలెము శాసనము నందిచ్చిన 
యుద్ద్ధకాలము సరియెనది కాదు. అందువలన నెల్లూరి నల్లసిద్ధిరాజు 
నకును కాటమరాజునకును యుద్ధమెప్పుడు జరిగినదియు నిప్పటికిం 
గల యాధారములతో నిర్ణయించుటకు వీలుకాదు.” కాటమరాజు 
కథాచక్రమున ముప్పదిరెండు వీరగాథలుండంగా, నొక్క గుండ్లపాలెము 
శిలాశాసనమును మాత్రమే ఆధారముగా (గహించుట పాడికాదు. 
తాళవ(త్రములలోం జివికిపోవుచున్న ఆ వీరగాథలలోని 
చారిత్రకాంశములనుగూడం బరిశీలింపవలసియున్నది. అప్పుడే 
కాలనిర్ణయము సమగ్ర పరిశీలనమగును. ఇట్టి సమగ్ర పరిశీలనము 
చేసినవారు శ్రీ దేవరపల్లి వెంకటకృష్ణారెడ్డిగారు. ఈ రెడ్డిగారు తమ 
యొద్దనున్న తాళప(త్రగ్రంథముల నాధారముగాం జేనికొని, 
ముఖ్యముగా “ఆవులమేపు అను వీరగాథను దీసికొని, కాటమరాజు 
నల్లసిద్ధితోC గావించుకొన్న పుల్లరియొడంబడికను, NENE 
పోట్లాటను తారీఖులతో సహా నిర్ణయించినారు: - 


Bora 
23708 
Bora నల్లసిద్ది ? 
నాధ 


మన్మగండ గోపాలుడు (క్రీ. శ. 1297) 


“కాటమరాజు పుల్లరియుద్దకాలము నిర్భయించుటకు 
గుంటూరుజిల్లా నరారావుపేట శాసనము చక్కగా తోడ్చడుచున్నది. 
అందలి నెల్లూరు చోడవంశమూ, కాలము పనికి వచ్చును. 


“ఈ నెల్లూరు చోడవంశమందలి 'నల్లసిద్ధియే కాటమరాజుతో 
పుల్లరియుద్ధము కావించినట్లు ద్విపదచరిత్ర సూచించుచున్నది. 

“తనర ప్రాయించ్చిరి 25 చాత 

విరుషు సంవత్సర కాలము కార్తిక 

యా శుద్ద విదియ యలమి గురువారము 


యిలలోన నలనిద్ధిరాజిచ్చిన కవులు” 
(ఆవులమేపు, 1-59 తాటియాకు) 
“ఈ ద్విపదలో శకవర్న్షములు చెప్పకపోయినను, 
శాసనమందలి శా.శ.౧౨౧౮ అగు, హేమలంబి కాలముకంటే 
కొంచెము ముందు కాలమనుట కాక్షేపము లేదు. కాకతీయ 
ప్రతాపరుద్ర భూపతి” కాలమునాటిదన 938. కాబట్టి, నెల్లూరి 
పుల్లరికవులు శా.శ. 1203 అగు విష్ణుసంవత్సర కార్తిక శు2 
గురువారమూ- అనగా 16-10-1281 తేది నెల్లూరు కరణము 
తిక్కన ప్రాసినట్లు స్పష్టమగుచున్నది. క్రీ.శ. 1281 నాటికి నెల్లూరు 
చోడరాజు నల్లసిద్ధి రాజ్యము సాగినట్లున్నది. క్రీశ. 1282 చిత్రభానులో 
పుల్లరియుద్ధమూ వరిసమాప్రమయినట్లు ద్విపద కాలచరి(త్ర 
తెల్పుచున్న్చది. 
“a సంవత్సరము చెలగి కార్తిక 
395 దశి దినమున శనివారమునాదు 
ఆ రాత్రి వేగిన ఆవుల వబ్బమూ” 
(ఆవులమేపు. 1-832 తాటియాకు) 
“శా.శ. 1204 అగు చిత్రభాను సంవత్సరము కార్తిక 214 
శనివారము 17-3-1282 SAS సమకాలమగుచున్నది.”*" 


పై విధముగాం దెల్పిన దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డిగారి 
అభిప్రాయముతో నేకీభవించుటకు నా కెట్టి యభ్యంతరమును లేదు. 
వీరు కేవలము శాసనములనే కాక, వీరగాథలనుగూడ పరిశీలించిన 
మనీషి, వీరిది సమగ్ర పరిశీలనము. కాని వీరి లెక్ళలోని కార్తికమాసము 
అక్టోబరు - నవంబరు నెలలలో వచ్చును కాని, మార్చి నెలలో రాదు. 
కీ.శ. 1290 ప్రాంతమునం గాకతీయ యువరాజగు ప్రతాపరుద్రుం 
డు నెల్లూరిపై దండెత్తి, కుట్రపన్నిన మనువసిద్ధిని జంపెనని తెల్పు 
ఆచార్య మారేమండ రామారావుగారి వాక్యములు వెంకట 
కృష్ణారెడ్డిగారు నిర్ణయించిన కాలమునకు గొంచెము బాధాకరముగా 
నున్నవి. దీనినొక విధముగా దొలంగింపవచ్చును. మారేమండ 
రామారావుగారు ప్రతాపరుద్రుడు మనువనసిద్ధిని జంపినది క్రీశ. 


కాటమరాజు కథాచక్రము 307 


1290 ప్రాంతమనిరి కాని సరిగా 1290 అని నిర్ధరించలేదు. అది 
1290కి ముందు కావచ్చును లేదా తరువాత కావచ్చును. ఏమైనను, 
కాటమరాజు యుద్ధము మనుమసిద్ధి మరణానంతరము జరిగినది. 
మనుమగండ గోపాలుండు క్రీ.శ. 1297 ప్రాంతమున నున్నట్లుగా 
శాసనాధారమున్నది. (క్రీ.శ. 1267 వజికును SONIA 
శాసనములు లభించుచున్నవని యశోదాదేవిగారు తెల్బుచున్నారు. 
కాంబట్టి యీ యుద్ధము క్రీ.శ. 1267-1297 మధ్యకాలములో 
నెప్పుడో జరిగియుండును. ఇది ప్రతాపరుద్రుని కాలమున జరిగెనని 
గుండ్డ్లపాలెము శాననమును, వీరగాథలును దెల్చుచున్నవి. 
(ప్రతాపరుద్రుని పాలనాకాలము క్రీ. శ. 1289/1296-13283. కాని 
యితండు యువరాజుగా నున్నప్పుడు మనువసిద్ధిని జంపెనని 
మారేమండ రామారావుగారు తెల్పుచున్నారు. ఇతండు రుద్రమదేవి 
పాలనాకాలములో (1262-1289/1296) క్రీ.శ. 1280లో 
యౌవరాజ్య పట్టాభిషిక్తుండయ్యెను. అందుచే కాటమరాజు- 
నల్లనిద్దిరాజుల యుద్ధము (8.3. 1267-1297 మధ్య 
జరిగెననుటకన్న క్రీ.శ. 1280-1296 మధ్య జరిగెననుట మటింత 
సమంసజము. ఆ యుద్ధము జరిగిన సంవత్సరము దేవరపల్లి వెంకట 
కృష్ణారెడ్డిగారు చెప్పినట్లుగా క్రీ.శ. 1282 కావచ్చును. అదియే 
చిత్రభాను సంవత్సరమగుట వీరి వాదమునకు మటింత బలము 
నొనంగుచున్నది. (క్రీ.శ. 1290 ప్రాంతమున మనుమనిద్ధి 
(ప్రతాపరు[ద్రునిచేం జంపంబడెనను మారేమండ రామారావుగారి 
వాక్యములనే ఆధారముగా? గైకొన్నచో, నీ యుద్ధము క్రీ.శ. 1290- 
1297 మధ్యకాలములో జరిగియుండునని చెప్పవలెను." మొత్తమున 
కీ యెజ్టిగడ్డపాటి పోట్లాట క్రీ.శ. 1280-1296 మధ్యకాలములో 
(అనగా రు[దమదేవి చివరికాలమున- (57553609 
యౌవరాజ్యకాలమున) 2875 90 25,0 809 5%. చిత్రభాను 
సంవత్సరమునకు ఈ మధ్యకాలములోని క్రీ.శ. 1282-83 సరిగా 
సరిపోవుటవలన అదియే యుద్ద్ధకాలము కావచ్చును. 'ఎజ్జగడ్డపాటి 
పోట్లాటి మాఘ ఫాల్గుణ మాసములలో జరిగినట్లు గ్రంథ స్థ 
సాక్ష్యమున్నది. కావున ఈ పోట్లాట క్రీ.శ. 1283 ఫిబ్రవరి-మార్చి 
నెలలో జరిగియుండునని నేను భావించుచున్నాను. (క్రీ.శ. 1282 
ఏప్రిల్‌ నుండి 1283 మార్చి వజికు చిత్రభాను సంవత్సరము 
కావచ్చును. ) 


2.11. యుద్ద్ధకారణములు: - 


కాటమరాజు కడప కర్నూలు మండలములలో లంకమల, 
పాలకొండ, నల్లమల మున్నగు పర్వతారణ్య ప్రదేశములందుం దన 
విస్తారమైన గోగణమును మేపుకొనుచు, నచ్చట అనావృష్టిచేం 
బశువులకుC గసవు లభింపమి నెల్లూరిసీమకు వచ్చి, నల్లసిద్ధిరాజుతో 
దనమందలోం బుట్టెడి కోడెదూడలను బుల్లరిగా నిర్ణయించుకొని, 


నెల్లూరిసీమలోని పచ్చికబీళ్లను మేపుకొనుచు, నొడంబడికకు 
విరుద్ధముగా వరిపైరులను గూడ మేపివైచుట; యాదవులు 
అరణ్యములలోని కిరాతుల జీవనభ్ళృతికి నద్దుతగులుట; నల్లసిద్ధిరాజు 
ఉంచుకొనిన బోగముదాని పెంపుడు చిలుకను కాటమరాజు 
బంధువులు చంపుట- అను మూండు కారణములబచే యుద్దము 
సంప్రాప్తమైనదని స్థానిక చరిత్రలు పదునెన్మిదవ సంపుటములో 
వివరముగా 38.” 

కాటమరాజు పుల్లరియొప్పందము తరువాత, నెల్లూరు 
రాజ్యములోని అరణ్యములందుం బశువులను మేపుకొనుచు, నచ్చటం 
గూడ ననావృష్టిచేం గసవు లభ్యము కాకపోంగా, నెల్లూరిసీమలోని 
పైరుచేలను మేపినట్లుగాను, నదియే యుద్ద్ధకారణమైనట్లును, 
పట్టపురావి క్రఫీయతులోC గలదు. “... ఈ ప్రకారము కొన్ని దినములు 
జరిగిన తరువాతను నెల్లూరిీసీమలోను మహత్తు అయిన క్షామం వచ్చి 
వర్షంలేక పచ్చికపట్లు యెండిపోయి అరణ్యములయందున్న కసవు 
లేక కాటమరాజుగారి గోసంరక్షణ అయ్యేది బహుప్రయాసము కాగా, 
నెల్లూరిసీమలో కపిలభావుల ఆసరాను యేరుల ఆసరాను యెకృడెక్కడ 
ఆకరం చేసిన పైరువుండగా కాటమరాజువారు గోగణమును ఆ 
సైరులకు తోలుకపోయి పొలాలు మేపినారు. అందువల్ల నెల్లూరి 
నల్లసిద్ధిదేవ చోళమహారాజులవారికిన్ని కాటమరాజువారికిన్ని విరోధం 
పుట్టి...” ఈ 

నల్లసిద్ధిరాజువే శ్యయొక్క పెంపుడుచిలుకను జంపినది 
కాటమరాజు పినతండ్రి యగు పోలమరాజు (పోలురాజు) అని స్థానిక 
చరిత్రలలోయగలదు. ఇది అసమంజసము. కాటమరాజు నెల్లూరి 
సీమలో బశువులను మేపుకొనుచున్నప్పుడు పోలురాజు లేండు. 
పెద్దిరాజు మరణించినప్పుడే ఆతని నల్వురు సోదరులును వివిధ 
ప్రదేశములలో జనిపోయినట్లు వీరగాథలలోం గలదు. పోలురాజు 
చిలకలమల్జి ఠరాణ్యమున SEOST హతుండయ్యెను. ఆ పోలురాజు 
పగ తీర్చుకొనుటకే కాటమరాజు సిద్ధిరాజు రాజ్యమునం బ్రవేశించెను. 
సిద్ధిరాజువేశ్యయొక్క పెంపుడుచిలుకను పల్లికొండ వారించుచున్నను 
వినక, కాటమరాజే స్వయముగా జంపెనని గాథాకారులు 
చెప్పుచుందురు. నాకు లభించిన తాళపత్రగ్రంథమునం జిలుకను 
జంపినది పద్మరాఘవుండని యున్నది. 

సాంప్రదాయికముగా6 గాటమరాజుకథలను గానముచేయు 
గాథాకారులు యుద్ధకారణములను మరియొక రీతిగా జెప్పుచున్నారు: 
నల్లసిద్ధి నల్లమల ప్రాంతారణ్యమునం గొంత భూమిని తన సోదరి 
యగు కుందమాదేవికి నరణముగా నిచ్చెను. కాటమరాజు 
వర్షాభావము వలనం గటివేర్పడగాం దన గోవులకు బూరియు నీరును 
లేక, పద్మనాయని ప్రోత్సాహమున నల్లసిద్ధి యాస్థానమునకు వచ్చి, 
యతని AOS దన పశువులను మేపుకొనుట కనుమతి నీయవలసి 
నదని ప్రార్థించెను. అందులకుగా సంవత్సరమున కింతయని పుల్లరి 


308 తెలుంగు వీరగాథా కవిత్వము 


యిత్తునని యాతండొడంబడెను. కార్యావసరమునుబట్టి తన సోదరికి 
దరువాతం దెలుపుకొనవచ్చునని ఆమె పక్షమునందానే కాటమరాజు 
కడం గవులుపత్రములు వ్రాయించి పుచ్చుకొనెను. నల్లసిద్ధి సోదరికి 
ఈ విషయము తెలియదు. కాటమరాజు ఆనాంటినుండియు నల్లమల 
ప్రాంత భూములలో దన పశువులను మేపుకొనందొడరాను. తన 
యనుమతి లేనిదే తన భూములలో గాటమరాజు పశువులను 
మేపుకొనుచున్నాండని తెలిసి నల్లసిద్ధి సోదరి మిక్కిలి కోపించి, యాతని 
పశువులకు నష్టము కలిగింపవలసినదని అచటి బోయలకాజ్ఞాపించెను. 
వారును అట్లు చేయుచుండంగాం గాటమరాజు, నల్లసిద్ధియే ఇట్లు 
తన పశువులను జంపించుచుండెనని భావించి ఆతనియెడ మిక్కిలి 
కుపితుడై యుండెను. ఇంతలో సంవత్సరము మితి గడచినది. 
కాటమరాజు కడనుండి పుల్లరి వచ్చునేమో యని నల్లసిద్ధి యెదురు 
చూచుండెను. అతండు 390390 ప్రయత్నముననే లేండని తెలిసి 
నల్లసిద్ధి యాతని కడకు 'రాయశృంగావళి” యను నొక భట్టును 
బంపెను. కాని కాటమరాజు, నల్లసిద్ధి అనుమతి నిచ్చినట్టే యిచ్చి, 
అడవులలో మేయుచుండిన తన పశువులను |వేయించెననియు, 
నతనికిం దామీయవలసిన పుల్లరికిని, దమకుం గలిగిన నష్టమునకును 
సరిపోయినదనియు, నందుచే నతనికిం జెల్లింపవలసిన దేదియు 
లేదనియు భట్టునకుం దెలిపెను. రాయబారము విఫలము కాంగా 
భట్టు నెల్లూరికిం దిరిగివచ్చెను. కాటమరాజు గోవులమందలో 
నష్టమేర్చడిన విషయము తనకు దెలియకపోవుటచేం, బుల్లరి 
నెగవేయుటకే కాటమరాజు ఆ యెత్తు వేసినాండని నల్లసిద్ధి తలంచి, 
ఆతని మీదికి యుద్ధమునకుంబోవ నిశ్చయించెను. id 


కుందమాదేవి కారణముగా౭ గాటమరాజును నల్లసిద్ధియు 
నొకరిపైనొకరు అపోహపడిరని పైన దెల్చిన విషయమునుబట్టి 
తెలియుచున్నది. కాని ఈ కారణములో రెండు అసంగతములున్నవి. 
పుల్లరి ప్రాయించుకొనిన విషయము నల్లసిద్ధి తన సోదరికి 
సంవత్సరము SDD 2370250; పరిస్థితి యుద్దమువటికును 
వచ్చినను కుందమాదేవియు దాను పశువులను టప్రేయించిన 
విషయము తన సోదరునకుC౯ దెలుపకుండుట- అనునవి అసమంజస 
విషయములు. అసలు కుందమాదేవి నల్లసిద్ధికి చెల్లెలుగా ఏ 
వీరగాథలోను లేదు. ఈమె నల్లసిద్ది రెండవభార్య యనియు, దన 
పెంపుడు చిలుకను కాటమరాజు పరివారములోనివారు చంపుటచే, 
బోయలను ప్రోత్సహించి వారి పశువులను ట్రేయించెననియుం, 
గాటమరాజువారు కోపించి, బోయలను జంపి, పుల్లరి నెగవేసెననియు 
వీరగాథలలోం గలదు. స్థానికచరిత్రలలో కుందమాదేవిపేరు లేదుకాని, 
'నల్లసిద్ధిరాజువారి బోగంది” అని కలదు. 

యుద్ధకారణములనుగూర్చి కనిగిరిీసీమలోని గాథాకారులు 
నాకు ఈ (808 విషయములను జెప్పిరి:- కాటమరాజు, నల్లసిద్ధిరాజు 
సభలోనికింబోయి, పచ్చికబీళ్లను పుల్లరికిమ్మని కోరంగా, యాదవులు 


వెల్టీవారనియు, వారిదగ్గజినుండి అత్యధికముగా ధనమును 
గుంజవచ్చుననియు నల్లసిద్ధి తలంచి, పుల్లరియొడంబడికలో నెక్కువ 
నియమముల VOBSCÖ: 


“ఆకురాసే కరణానికి ఆరువేల వరహాలు 

ఎబనిద్ధిరాజుకు వడు వేల వరహాలు 

పావనిద్ధిరాజుకు పదివేల వరహోలు 

కొందికసిద్ధిరాజుకు కోటివేల వరహాలు 

కుందమాదేవులకు కుంకును వనువులకు 

వదివేల వరహాల PDT?” ** 

అని ప్రశ్నించినాయడట నల్లసిద్ధిరాజు. “ఆరుపుట్ల నేయి మాది, 
ఆవుకు పుట్టిన కోడెల్ల మాది” అని కూడ నియమమును జెప్పెనం 
ట. కాటమరాజు అతని దురాశను (గహించి, తెలివిగా మటియొక 
నియమమును జెప్పెనయట, “ఆవుకు పుట్టిన కోడెల్ల మీది, నీరున 
పుట్టిన పూరెల్ల మాది” అని (ప్రకటించెనయట. సిద్దిరాజు అందులకు 
అంగీకరించెను. ఈ యొప్పందముచేం బచ్చిక బీళ్లేకాక, SOOD 
లును యాదవులవే యగుచున్నవి. వరికూడ నీరునం బుట్టినదే కదా! 
అందుచే వరిపాలములను మేపుకొనుటకుంగూడ యాదవులకు 
హక్కున్నదంట. పైగా, కుందమాదేవి చుండి” బోయలచేం 
గాటమరాజుయొక్క ఆవులను జంపించిన తరువాతనే, యాదవులు 
కోపముతో బైరుచేలను మేపినారంట. అంతకుంబూర్వము 
పచ్చికబీళ్లలోనే మేపుకొనుచుండిరంట. 'నీరున పుట్టిన పూరెల్ల మాది” 
అనుటచే వరిపొలములే కాక, నెల్లూరి ప్రజలును యాదవులసొత్తే 
యగుదురని యీ గాథాకారులు వాదింతురు. మానవుండును 
నీరులోనుండి పుట్టిన వాండేనయట! “ఆవుకు పుట్టిన కోడెల్ల మీది- 
నీరున పుట్టిన పూరెల్ల మాది” అని యాదవులు రాగిశాసనము 
బ్రాయించుకొనిరి. దేవసాక్షులను బెట్టుకొనిరి. అందుచే కాటమరాజు 
గారి తప్పేమియు లేదని కనిగిరి సీమలోని గాథాకారులు 
వాదించుచున్నారు. 


కాటమరాజు పుల్లరి యుద్ధమునకు దారితీసిన కారణములను 
సమగ్రముగా 2287075 వీరగాథ “జన్నివాడకథి. దీనికి “పుల్లరికథ, 
దక్షిణాది ఆవులమేపులు, ఆవులమేపులు- దక్షిణ కాండము, 
చదరంగముకథ” అను నామాంతరములున్న్చవి. ఈ కథగల తాళపత్ర 
గ్రమథము నాకు కృష్ణామండలమున 1964లో లభించినది. అందు 
కనిగిరిసీమలోని యాదవగాథాకారులు పైన చేసిన వాదమును 
పూర్వపక్షముచేయు అంశములనేకములున్నవి. “చుండి” బోయలు 
ఆవులను (వేయుటకు ముందుగానే కాటమరాజు పైరులను 
మేపినట్లుగా నీ కథలో నున్నది. స్థానికచరిత్రలు పదునెన్మిదవ 
సంపుటములోయగూడ ముందు కాటమరాజు నెల్లూరిసీమలోని వరి 
పైరును మేపినట్లును, తరువాత కుందమాదేవి చిలుకను యాదవులు 
చంపినట్లును, ఆమె ఆలమందను పొడిపించినట్లును గలదు. 


కాటమరాజు కథాచక్రము 309 


వర్షాభావముచేం బచ్చికబీళ్లు ఎండిపోంగా, కాటమరాజు నెల్లూరి 
రాజ్యములోని వరిచేలను మేపినట్లుగాం బట్టపురావి కైఫీయతు కూడ 
సాక్ష్యమిచ్చుచున్నది. కుందమాదేవి ఆవులను జంపెనను కోపముతో, 
యాదవులు వరిచేలను మేపినట్లుగా నెచ్చటను లేదు. 'నీరున పుట్టిన 
పూరెల్ల మాది” అను ఒప్పందముచే వరిచేలును, కడకు నెల్లూరి 
ప్రజలను యాదవుల సొత్తగుననుట పిడివాదము. పచ్చికబీళ్ల వబికే 
యాదవుల హక్కు, పైగా, కాటమరాజు నల్లసిద్ధితో ఏదో విధముగా 
దగవుపెట్టుకొని, పోలురాజునాంటి పగలు తీర్చుకొనవలెనను 
సంకల్పముతోనే నెల్లూరిసీమకు వచ్చినట్లుగా 'జన్నివాడకథ'ిలో 
స్పష్టముగా నున్నది. కాటమరాజు తన విస్తారమైన పశుగణమును 
మేపుకొనుచు, దేశమంతయును బరి(భ్రమించుచు, తన తం[డ్రులనాC 
టి పగలను దీర్చినట్లుగా నీ కథలో జెప్పంబడినది. ఈ కథా 
ప్రారంభమునం గాటమరాజు తన సోదరులను బిలిచి, తమ తండి 
తాతల పగవారి నందతిని దాను జంపితిననియు, నిక పోలురాజు 
పగవాండైన ముక్కంటి వంశములోనివాండగు నల్లసిద్ధితోం బోరాడవలె 
ననియు, VEIS బొందు చేసికొనరాదనియు నిట్లు చెప్పును: - 


“ముందు మన పెద్దలు మూడు లోకములు 
కదనిల్లై వలురాజు ఘనుడు మన తాత 

అతని కుమాళ్లు ఎంచితే అతి బాలదేవులు 
వంచమ వేదాంతులు బల్లిదు రేగురును 

మించిన దేశాధివతులు మెచ్చి కొనియాడ 
వంబితమ్ముగ కవులావులు పాళ్లు పంచుకోని 
అంచితమ్ముగ పుణ్యులై అటు చెల్లినారు 

వారిని చంవిన వారిని తా జెప్పెద DIE 
ముత్తాత Se మొత్తి వేసితిని 

తమతాత పగవాణ్ణి నంహరించితిని 
నీంహోద్రెరాజు Sd చేరి వేసితిని 

పెద్దిరాజు Sid పెరికి వేసితిని 
ఎజినూకరాజు వగవాణ్ణి ఏపణగించితిని 
నలనూకరాజు పగవాణ్ణి నటీకి వేసితిని 
పోలురాజు 50153) తమ్ములారా! పోరాదు మనము 
వాదు దగ్గబికు వచ్చెను సిద్ధిరాజులవారిక్‌ మనకు 
పొందులు చేసికొని పోరాదు మనము” * 


దీనినిబట్టి నల్లసిద్ధిరాజు తాత SAAR, లేక తండ్రి 
మనుమసిద్ధియో, కాటమరాజు పినతండ్రియగు పోలురాజును 
జంపెనని చెప్పవచ్చును. చోడతిక్కరాజే చంపియుండును. దీనికొక 
దృష్టాంతమున్నది. గుండ్లపాలెము శిలాశాసనములో “చోడాని 
కాలమున వల్లురాజాబ్దాః-౧౯౫ - పోలురాజాబ్లాః- ౮౨” అని కలదు. 
కావున చోడతిక్కరాజు పోలురాజునకు సమకాలికుండుగాం 
గన్పట్టుచున్నాండు. 'చోడాని” పంపిన 'ముక్కంటి'చే పోలురాజు హతుం 


డయ్యెనని పోలురాజుకథలోంగూడ నున్నది. కాంబట్టి Saa 
(కీ.శ. 1209-1249) పోలురాజును జంపవియుండునని 
నేనూహించుచున్నాను. కాని యీ చోడాని శ్రీరంగపట్టణము 
నేలుచున్నట్లుగాం బోలురాజుకథలో OJA. ఇది నల్లసిద్ది పల్లవ 
రాజనుటవంటి అసంగతమే కావచ్చును. (చరిత్రలోని (25555 
SOE పోలురాజుకథలోని Kos, కరికాలచోళుడే 
“చోడాని'గాను చెప్పబడినారని అనుమానించుటకు DHA కాని, 
వారి కాలములు అతుకవు.) 


ఈ జన్నివాకథలో కుందమాదేవి నల్లసిద్ధిరాజునకు రెండవ 
భార్యగా జెప్పంబడినది. ఈమె పెంపుడు చిలుక అరణ్యములోనికి 
వచ్చి కూయుచుండంగా కాటమరాజు ఆలమంద బెదరెననియు, 
నందుచే పద్మరాఘవుండు (కాటమరాజు చెలికాడు) దానిని 
బాణముతో గొట్టినాండనియు నీ కథలో గలదు. 


2.12. న్యాయాన్యాయములు: - 


ఇరుపక్షములవారును ఎవరికి వారు తమదే న్యాయమనియు, 
ఎదుటివారిది అన్యాయమనియు భావించినప్పుడే యుద్ధము వచ్చును. 
ఏ యుద్ధమందును ఒక పక్షమువారిది న్యాయమనియు AS 
పక్షమువారిది అన్యాయమనియు మనము చెప్పలేము. పాక్షికదృష్టితో 
వబాయంబడిన కావ్యములనుగాని, పాడంబడు వీరగాథలనుగాని 
నమ్మరాదు. రామాయణ మహాభారతముల వంటి గొప్ప ఇతిహాసములే 
పాక్షికదృష్టితో బ్రాయంబడినవని కొందటు విమర్శకుల అభిప్రాయము. 
ఈ దృష్టి వీరగాథలలో మటింత స్పష్టముగా గోచరించును. పల్నాటి 
వీరకథలు (DIDI పక్షమువైపు మొగ్గుసూపి, ఆతనిని సాక్షాత్తు 
విష్ణుమూర్తిగాం జిత్రించుచు రచింపంబడినవి. ఇందు నాగమ్మ 
బహుదుష్టురాలుగాం జూపంబడినది. నిజమున కామె గొప్ప రాజకీయ 
ప్రజ్ఞాధురంధరురాలు. బొబ్బిలికథ బొబ్బిలిరాజులయందు 
అభిమానము౯ జూపుచు వాయంబడినది. ఇందు విజయరామరాజు 
పాత్ర చాలా నీచముగం జిత్రింపంబడినది. ఇది సత్యదూరమగు 
చిత్రణము. కాని కాటమరాజుకథలు వీరగాథాకవిత్వమునం దప్పం 
బుట్టి నవని చెప్పవచ్చును. కణతియావులరాజుకథలో నాతని 
శౌర్యసాహసము లెట్లు కీర్తింపంబడెనో, చల్లవారి జగడములో ఖడ్డతిక్మన 
శౌర్యసాహసములును OB చిత్రింపంబడినవి. చల్లవారి జగడమునకు 
“తిక్కనామాత్యునికథి యను నామాంతరముకూడ కలదు. ఇది 
యాదవ గాథాకారుల యొక్కయు, గవులయొక్నయు హృదయ 
వైశాల్యమునకు గీటుజాయి. లేగదూండలవంటి అమాయకులైన 
యాదవుల నిర్మలహృదయము ఇందు బ్రత్యక్షమగుచున్నది! కావున 
యుధ్భములోని న్యాయాన్యాయములను విచారించుటకు 
నిష్పక్షపాతముగా రచింపబడిన యాదవరాజుల వీరగాథలే మనకు 
సాక్ష్యములు. 


310 తెలుంగు వీరగాథా కవిత్వము 


నల్లసిద్ధిరాజ్యములోని వరిపైరులన్నియును కాటమరాజు 
యొక్క గోగణముచే నాశనమైనవి- ఇది సత్యము. కాటమరాజుయొక్క 
ఆలమంద బోయలచేం బొడవంబడినవి-ఇదియును సత్యమే. ఇట్లు 
ఇరువురకును నష్టము వాటిల్లినను, మొదట చేసికొనిన ఒడంబడికను 
EDO మాత్రము పాడికాదు. తమకు నష్టము వాటిల్లినదని 
తెలినికొనిన మటుక్షణవేం ఒడంబడికను రద్భుచేనికొని, 
అప్పటి వజికును నొడంబడిరలో నున్న ప్రకారము పాటించి, 
యెవరిదారిని వారు పోయినచో యుద్ధము జరిగెడిది కాదు. కాని 
కాటమరాజు అట్లు చేయలేదు. తనకు గలిగిన నష్టమును పుల్లరి 
నెగవేయుట ద్వారా KÕ చేసికొన్నాండు. ఇది యొడంబడికకు 
విరుద్ధము. ఒడంబడిక రద్దుచేసికొని, తిరిగి పోవునాంటి SED, 
లేదా బోయలు పశువులను జంపునాంటి వబకును నల్లసిద్ధికిం 
జెందవలసిన కోడెదూడల నిచ్చియుండవలసినది. కాని కాటమరాజు 
నెల్లూరిసీమనుండి వెడలిపోవుచు, నొడంబడిక ప్రకారము నల్లసిద్ధికి 
జెందవలసిన కోడెదూడలను సహితము తరలించుకొని పోయినా 
డు. ఈ విషయము పట్టపురావి కైఫీయతులో స్పష్టముగా నున్నది. 
“.. నెల్లూరి నల్లసిద్ధదేవ చోళమహారాజులవారికిన్ని కాటమరాజు 
వారికిన్ని విరోధంపవుట్టి కాటమరాజువారు తమ గోగణమును 
అదివరకు మందలోవున్న కోడెదూడలు సహా మళ్లించుకొని నెల్లూరి 
సీమ విడిచి పట్టపురావికిన్ని పినాకినీనదికిన్ని వుత్త్రరభాగమందుల 
RAVIS పర్వత(ప్రదేశమునకు లేచి వస్తుండగా...” పుల్లరి 
యొడంబడిక (ప్రకారము “అదివరకు మందలో వున్న కోడెదూడలు” 
నల్లసిద్ధికిం జెందును. వానిపై కాటమరాజుకు హక్కులేదు. అతండు 
తన గోగణమును మాత్రమే మరలించుకొని పోయిన బాగుండును. 
కాని కాటమరాజు అదివరకు మందలోవున్న కోడెదూడలు సహా 
మళ్లించుకొని” పోయినాడు. ఇది కయ్యమునకుC గాలుదువ్వుటవంటిది. 
మొదట, నొడంబడిక ప్రకారము పుల్లరి నిచ్చి వేసి, తరువాత తనకింత 
నష్టము వచ్చినదనియు, దానికి బరిహారము చెల్లిపవలసినదనియు 
నల్లసిద్ధిని కోరియుండవచ్చును. లేదా మధ్యవర్తులను నియమించి 
న్యాయము చేకూర్చుండని యడుగవచ్చును. రాయబారులను 
బంపవచ్చును. ఇట్లు చేయకపోవుట కాటమరాజులోని తొందరపాటును 
సూచించును. ఈ తొందరపాటునకు6 గారణము పోలురాజునాంటి 
ప్రాంతపగలే కావచ్చును. 

అట్లే ఒకప్రక్క పుల్లరిని దీసికొనుచుం, దన రాజ్యమున 
మేయుచున్న గోగణముల క్షేమము నరయకుండుట నల్లసిద్ధి SSP. 
ఒకదానినుండి ఫలితమును పొందగోరినప్పుడు, దానిని సంరక్షింప 
వలసిన బాధ్యతయు మనపై నుండును కదా! కుందమాదేవి చుండి” 
బోయలచే (లేదా 'కోయిబోయలచే) గోహత్య చేయించునప్పుడు, 
నల్లసిద్ధి దానిని ముందుగాం దెలిసికొని వారించియుండవలసినది. 
అతండట్లు చేయలేదు. గోహత్య నుపేక్షించుట నల్లసిద్ధిరాజు కావించిన 
మహానేరము. 


కాటమరాజును నల్లసిద్ధియుం SSD విద్వేషములను 
వితర్శించుకొని సర్గుకొనెడివారే! కాని కుందమాదేవి వారిరువురి 
మధ్యను స్పర్భను రగుల్మొల్పినట్లుగాం గనంబడుచున్నది. 
కాటమరాజునకు “కుదిరితే ఆజామడ- చెదిరితే పన్నెండామడి 
విస్తరించియుండు గోగణమున్నది. క్షామమేర్చడినప్పుడు ఇంత పెద్ద 
గోగణమును బోషించుట యింతకష్టమో ఊహించుకొనుండు. అత 
డు శ్రీశైల ప్రాంతమున క్షామము వచ్చుటచే నెల్లూరిసీమకుం 
దరలివచ్చినాండు. అతని దురదృష్టముచే నీ నెల్లూరుసీమయందును 
వర్నాభావముచేం బశువులకుం గసవు SES. ఆకలిచే 
నకనకలాడు నా పశువులను బట్టుట దుర్భరమై వరిపొలములపైకి 
వదలియుండును, లేదా ఆ పశువులే పొరపాటున బాలకుల 
అప్రమత్తతవలనం బైరుచేలలో బడియుండవచ్చును. ఈ కారణముచే 
నతని యాలమందను బొడిపించుట మహాపాపము! “పశువులను 
జా(గత్త పజచుకొనుము’ అని హెచ్చరించినచో సరిపోయెడిది. ఈ 
మందపోటును నల్లసిద్ధి చేయించలేదు. అందుచే నిది యాతని తప్పు 
కాదు. ఈ దుష్మార్యమును కుందమాదేవి చేయించినది. దీనిని 
నల్లసిద్ధియే చేయించినాండని కాటమరాజు అపోహపడినాండు. కావున 
నీ యుద్దమునకు బ్రధాన కారణము కుందమాదేవియే. కాటమరాజు - 
నల్లసిద్ధి- ఈ యిరువురును NEI యని నా నమ్మకము. 


ఈ దుష్మార్యము చేసిన కుందమాదేవికిని నొక కారణమున్నది. 
తన పెంపుడు చిలుకను యాదవులు చంపినారనుట ఈ కారణము. 
ఇది బలమైన కారణము కాదు. పెంపుడు చిలుకను జంపినంత 
మాత్రమున గోహత్యకు బూనుకొనుట మహాపాపము! అది పెంపుడు 
చిలుక యని యాదవులకుC దెలియకపోవచ్చును. దాని కూంతలకు 
గోవులు మేంతలు మాని, బెదరి లేగలను త్రాక్కుకొనుచు పాణిపోవు 
చున్నవి. అట్టి పరిస్థితులలోం బసులకాపరులు దానిని గూల్బుట తప్పు 
కాదు. బాణప్రయోగము జరిగిన తరువాత నది పెంపుడు చిలుక 
యని యాదవులు (గహించియుందురు. 


2.13. జయాపజయములు: - 

పల్నాటి వీరకథలలో (బ్రహ్మనాయండు విజయుండైనట్లుగనే, 
కాటమరాజుకథలలో యాదవులే విజయులైనట్లుగా వర్ణింపబడినది. 
యుద్దానంతరము కాటమరాజును అయితమరాజును సజీవులై 
యున్నట్లు కలదు. దేవతలు పుష్పవర్షము కురిపింపంగా, మరణించిన 
యాదవవీరులును, ఆవులును, ఎడ్దులును తిరిగి బ్రతికినట్లుగా వర్ణింప 
బడినది (చూ. కాటమరాజుకథ, వేటూరిపరిషృతము, పుట 152). 
కాని స్థానికచరిత్రలనుబట్టి నల్లసిద్ధియే విజయుండని తెలియుచున్నది. 


మల్లంపల్లి సోమశేఖరశర్మగారును ఈ యభిప్రాయమునే వ్యక్తము చేసిరి. 
“Finally, the Yadavas are said to have become victorious 
according to this work; but Local Records say that the 
King Nallasiddhi carried the day.” ** 


కాటమరాజు కథాచక్రము 


311 


3. కాటమరాజు వంశవృక్షము 


కాటమరాజు చంద్రవంశ క్షత్రియుడు. చంద్రునినుండి 
కవులావుల గంగురాజు SEND పూర్వవంశము, అక్కడనుండి 
కాటమరాజు వజకును ఉత్తరవంశము. పూర్వవంశము పౌరాణికము, 
ఉత్తరవంశము చారిత్రకము. యాదవుల పూర్వవంశవృత్తాంత 
మంతయు Kosmas శాసనములో వివరముగా OJA. ఇది 
వైశంపాయనుడు పరీక్రిత్తునకు€ జెప్పినట్లుగాం గలదు. అదితి 
కశ్యపులకు వైవస్వతమనువు జన్మించెను. ఆ వైవస్వతమనువునకు 
యముడు, శనేశ్వరుడు అను నిర్వురు కుమారులును, యమున, 
తపతి అను నిర్వురు కూతుండ్రును, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూ[ద్రులైన 
మానవులును బుట్టిరి. ఈ చతుర్విధ మానవులకు శేన ప్రముఖులైన 
రాజలెనమండుగురు జన్మించిరి. ఇక్కడితో నీ వంశక్రమము 
తెగిపోయినది. దీని తరువాత “ఆ మునిపుత్రియెన యిలగన్యకు, 
సోమపుత్రుడైన బుధునకు పురూరవ చక్రవర్తి పుట్జెనని కలదు. 
ఇచట 9” IST నెవరో తెలియరాదు. కశ్యపుడు కావచ్చును. 
చంద్రునినుండి వంశక్రమము ఈ క్రింది విధముగా నున్నది: - 

“చం(ద్రుండు-బుధుయడు (భార్య ఇలగన్య)- పురూరవ 
చ(క్రవర్తి- ఆయువు- నహుషండు- యయాతి- యదువు- 
ఆసూరునుడు- వసుదేవుండు- కృష్ణుండు- వ(జధరుండు- 


దధిసంగుండు, కృష్ణుని రెండవ కుమారుడు అమృతగోవిందుండు - 
0- ఉపనందు- అమృతాంభోజుయడు - వినయాంభోజుండు - 
కనకాంభోజుండు- గజయాంబోజు(డు- రాయాంభోజుండు - 
రత్నాంభోజుండు - వీరవిజయరాజు- పద్మనరాజు - శ్రీకూర్మిరాజు- 
సింహాద్రిరాజు- వల్లురాజు- పోలురాజు- కాటమరాజు”. 

కాని ఈ శాసనములో దప్పులు మెండుగానున్నవి. 
యాదవుల పూర్వవంశమే కొంత వివరముగాం జెప్పంబడినది కాని 
ఉత్తరవంశము మిక్కిలి అసమగ్రముగ నున్నది. వలురాజు పుత్రులు, 
పౌత్రులు సరిగా జూపంబడలేదు. వలురాజు తరువాత పోలురాజును, 
అతని తరువాత కాటమరాజును గలరు. కాటమరాజునకుC 
బోలురాజు పినతండ్రియే కాని తండ్రి కాండు. కాటమరాజు తండ్రి 
పెద్దిరాజు. వలురాజునకైదుగురు పుత్రులుండయగా, నైదవవాండగు 
నొక్క పోలురాజు మాత్రమే చెప్పంబడినాండు. పెద్దిరాజాదులు లేరు. 
అట్లే వలురాజు Foo గంగురాజును నిందు లేండు. 
పూర్వవంశమునంగూడం DI తరువాత నుపనందుని 5092 
వంశక్రమము సరిగాలేదు. 

యాదవుల పూర్వవంశమునుగూర్చి రాజవంశ ప్రదీపికిలో 
సర్వసమగ్రముగ నున్నది. ఇందు నారాయణమూర్తి- (బ్రహ్మ- అత్రి- 
చంద్రుండు- బుధుండు- పురూరవుడు మున్నగువారు మొదలుగా 


వలరాజు (వ(జ్రుని సంతతివాండు) 


కవులావుల గంగురాజు (యలమంచి ప్రభువు, భార్య గంగమ్మ) 


వలరాజు హరిగోపాలుండు నందగోపాలుండు గోవర్థనుండు 
గంగురాజు 
ఆవుల వలరాజు (భార్య: ఆవుల మల్లాంబ) 
సింహా[ద్రిరాజు పెద్దిరాజు ఎజినూకరాజు నలనూకరాజు పోలురాజు (కూతురు) కొమరక్క 
Pes, 5. 9, 
(పెద్దమ్మ) järi Sipp Agorver (8833) 
a భట్టావులరాజు 
కాటమరాజు పాపనూక 


బత్తినిరాజు 


అయితవరాజు ముమ్మరాజు అగుమంచిరాజు 


312 తెలుంగు వీరగాథా కవిత్వము 


గలియుగ ప్రారంభమునంగల పరీక్షిన్మహారాజు వజికును గల 617 
మంది చం[ద్రవంశజుల నామములు, పుత్ర పౌత్రాది బాంధవ్యములు 
సంపూర్ణముగా నీయంబడినవి. ఇది మొదటి భాగము. రెండవ 
భాగమున గలియుగములోని చంద్రవంశ క్షత్రియులు తెలుప 
బడినారు. అందు యదువంశ క్షత్రియులనుగుటించి వ్రాయంబడిన 
విషయములను ఈ క్రింది విధముగా జూపవచ్చును: - 


బత్తుల లక్ష్మయ్యగారు రచించిన రాజవంశ ప్రదీపికలో మూం 
డు దోషములు కొట్టవచ్చినట్లు కనబడుచున్నవి: - 
1) వీరగాథలనుబట్టి కవులావుల గంగురాజునకు నల్గురు పుత్రు 
లనియు, వారిలో ఆవుల వలురాజు జ్యేష్ణుండనియు, నా వలురాజునకు 
సింహాద్రదిరాజాదులైదుగురు తనయులనియుం౯ దెలియుచుండంగా, 
రాజవంశ |ప్రదీపికలో ముగ్గురు వలరాజులు, ఇద్దబు గంగురాజులు 
చెప్పంబడిరి. సింహాద్రిరాజునకు గంగురాజు మూడు తరములపై 
వానిగా జూపంబడినా౭డు. ఇది సరికాదు. సింహా(దిరాజు 
పితామహుండే గంగురాజు. ఈ గంగురాజుతం[డ్రి మరల వలరాజని 
లక్ష్మయ్యగారు ట్రాసిరి. దీనికేమి ప్రమాణమున్నదో తెలియదు. నాకు 
లభించిన తాళపత్ర (గంథము (297753) లో గంగురాజుూతం[డ్రి 
“'యయాద్రి' అనియున్నది. గోవుల నాగేశ్వరకవిగారు తమ పెద్దిరాజు 


నాటకమున గంగురాజుతండడ్రి సింహా(ద్రిరాజని (వ్రాసిరి. శాసన 
ప్రమాణమునుబట్టియు, పురాణములనుబట్టియు గంగురాజుతండ్రి 
సింహాద్రిరాజు, సింహాద్రిరాజుతండ్రి శ్రీకూర్మరాజు. 
కాటమరాజుకథాచ[క్రమున మొట్టమొదటి కథ “వలురాజుకథి. 
('వలరాజు అను శబ్దమే జనవ్యవహారమున “వల్లురాజుగను 
DTP ND మాటియుండును.) ఈ వల్లురాజు (వలురాజు)ను 
“ఆవుల వలురాజి అందురు. (ఆవులి ఇంటి పేరు కానోపును.) 
ఇతడు కవులావుల గంగురాజు - గంగమ్మ అను దంపతులకు 
బుట్టెననియు, నితనికి హరిగోపాలు(డు, నందగోపాలుండు, గోవర్ధనుం 
డు అను మువ్వురు తమ్ములు గలరనియు, నితడు ఖండెమొండెముల 
కోటనేలు కలభూత గంగురాజుతో యుద్ధము చేసెననియు, నితని 
పుత్రులే సింహాద్రి-పెద్ది-ఎజినూక-నలనూక-పోలు రాజులనియు 
నాకు లభించిన Sarra తాళపత్రగ్రంథములో స్పష్టముగా 
నున్నది. ఆరాధ్యుల పిచ్చయ్యగారు (ప్రకటించిన 'వలురాజుచరిటత్రి 
యందును నిట్లే 099)8 (చూ. పుటలు 1, 2). కాంబట్టి లక్ష్మయ్య 
గారిచ్చిన 'కవులావుల గంగురాజు-వలరాజు (ముగ్గురు తమ్ములు)- 
గంగురాజు- ఆవుల వలరాజు- సింహా[ద్రిరాజు, పెద్దిరాజు మున్నగు 
వారు’ అను వంశక్రమము తప్పు. హరిగోపాలాదులను సోదరులుగా 


కవులావుల గంగురాజు (భార్య: గంగమ్మ) 


ఆవుల వలురాజు హరిగోపాలుండు 
(వల్లమ్మ) 
సింహాద్రిరాజు _ పెద్దిరాజు (పెద్దమ్మ) ఎజినూకరాజు 


కాటమరాజు 


గలిగిన “వలరాజును, సింహా[ద్రిరాజు పెద్దిరాజులను బుత్రులుగాం 
గలగిన “ఆవుల వలరాజును నొకరే. వీరిరువురను వేర్వేరుగా జూపి, 
వీరిమధ్య మరల నొక గంగురాజును జూపుట అసంగతముగా నున్నది. 
కావున నీ చారిత్రక వంశక్రమ ప్రారంభము పై రీతిని చూపవచ్చును: - 
2) బత్తుల లక్ష్మయ్యగారు, సింహా(దిరాజు కుమారుడగు 
కటియావులరాజును, సింహాద్రిరాజు పుత్రికయగు చిట్టినూకను, 
నలనూకరాజు సంతానముగా౯ జూపిరి (చూ. రాజవంశ (ప్రదీపిక, 


నలనూకరాజు 


నందగోపాలుండు గోవర్థనుండు 


పోలురాజు కొమరక్క 


పుట 136). ఇది రెండవ తప్పు. కటియావులరాజును, అతని చెల్లెలు 
చిట్టినూకయు సింహాద్రిరాజు సంతానము కాని, నలనూకరాజు 
సంతానము కాదు. నలనూకరాజునకు పెయ్యల 290, అను 
పుత్రు(డును, పొట్టినూక అను పుత్రికయుం గలరు. 

3) _ కాటమరాజు కథాచక్రమునుబట్టి, పోలురాజునకు ముగ్గురు 
కుమారులు, ఒక కుమార్తె. భక్తిరన్న అయితమరాజూ, ముమ్మయ్య 
అనువారు పుత్రులు; అగుమంచి పుత్రిక. ఈ అగుమంచి, కొమరమ్మ 


కాటమరాజు కథాచక్రము 313 


(కాటమరాజు మేనత్త) పుత్రుండగు పుత్తమరాజును వివాహమాడెను. 
కాని బత్తుల లక్ష్మయ్యగారు “బత్తినిరాజు, అయితమరాజుూ, 
ముమ్మరాజు, అగుమంచిరాజు- యీ నలుగురు పోలురాజు కుమారు. 
వీరిలో బత్తినిరాజు అనువాడు శ్రీశైలమఠములో నున్నాడు. 
తక్కినవారందరు యగ్రగడ్డపాటి యుద్ధములో చనిపోయినారు.”*" 
అని వ్రాసిరి. ఇది మూడవ తప్పు. అగుమంచి (SI పురుషుల 
డు కాండు. 


లక్ష్మయ్యగారు నలసిద్ధిరాజు సోదరులనుగూడ సరిగా 
జూపలేదు. “నలసిద్ధిరాజు, ఎజిసిద్ధిరాజు, పాపసిద్ధిరాజు, కొండికసిద్ధి 
రాజూ, కొమారసిద్ధిరాజు” అను నైదుగు రన్నదమ్ములను గాథాకారులు 
Se పేర్మొనుచుందురు. కాని లక్ష్మయ్యగారు కొండికసిద్ధిరాజును 
35958, DONG” నామమును (బథమమునంC జేర్చిరి. మొత్తము 
మీద బత్తుల లక్ష్మయ్యగారు కాటమరాజు పూర్వికుల పురాణవంశ 
వృక్షమును విపులముగా నిచ్చిరి. కాని, చారిత్రక వంశవృక్షమును 
తప్పులతడకగాం జేసిరి. 


1953-54లో తిమ్మావజ్‌రుల కోదండరామయ్యగారు 
ఆంగధ్రప[త్రిక సంవత్సరాది సంచికలో (ప్రకటించిన వ్యాసములో 
యాదవరాజుల వంశక్రమము నిచ్చిరి. వీరు చారిత్రక వంశక్రమమును 
(వీరగాథల నాధారముగాం జేసికొని చెప్పినది) చక్కగా విడందీసిరి 
కాని, పురాణ వంశక్రమమును సరిగా జర్చింపలేదు. వీరిచ్చిన 
పురాణవంశ క్రమమిట్లున్నది: “ఆనందగోపాలుండు-వసుదేవుండు- 
శ్రీకృష్ణుండు- మన్మధుండు- అనిరుడ్దుండు- ఇంద్రదేవుండు- Sese 
డు- సాత్య- కురవలుండు- కవులావుల గంగురాజు”. ఈ 
వంశక్రమము కప్పదాటులవలె నున్చది. కురవలుని కుమారుడే 
గంగురాజనుట అసమంజసము. ఈ గంగురాజు శ్రీకృష్ణునకు ఏడవ 
తరమువాండనుట హాస్యాస్పదము! వీరిచ్చిన ఈ వంశ క్రమమంత 
యును దప్పు. దీనిని వీరెక్కడ సంపాదించిరచో తెలియదు. 

తాళప[త్రగ్రంథములోని వీరగాథల నాధారముగాం జేసికొని, 
1962లో శ్రీ గోవుల నాగేశ్వరకవిగారు 'మదన కుంభినీ యుద్ధమను 
పెద్దిరాజు నాటకముిను రచించిరి. ఈ నాటకాంతమున వీరు 
“యదువంశ క్రమముిను విపులముగా నిచ్చియున్నారు: - 

“మొదట విష్ణువు, ఆయనకు (బ్రహ్మ, ఆ పిమ్మట క్రమంబుగా 
అత్రి, చంద్రుడు, బుధుడు, పురూరవుడు, ఆయువు, నహుషుడు, 
యయాతి, యదువు, 9, వృజినవంతుడు, శ్వాహితుడు, 
బేరుశేకుడు, చిత్రరథుడు, శశిబిందుడు, పృధు[శ్రవుడు, ధర్ముడు, 
ఉశనుడు, రుచికుడు, జ్యాముఖుడు, విదర్భ్శుడు, కృధుడు, కుంతి, 
దృష్టి, 9558, దశార్పుడు, వ్యోముడు, జీమూతుదడు, వికృతి, 
భీమరథుడు, నవరథుడు, దశరథుడు, శకుని, కుంతి, దేవరాతుడు, 
దేవక్షత్రుడు, మధువు, కురువశుడు, వసువు, పురహోకత్రుడు, అంశువు, 


సాత్వతుడు, భజమానుడు, అంధకుడు, విధూరథుడు, భోజుడు, 
హృదికుడు, ash, శూరుడు, వసుదేవుడు, కృష్ణుడు, 
ప్రద్యుమ్నుడు, అనిరుద్దుడు, వ(జ్రుడు, ప్రతిబాహుడు, సుబాహుడు, 
ఉ(గసేనుడు, శృత సేనుడు, ఉపనందుడు, అమృతాంభోజుడు, 
విజయాంబోజుడు, కనకాంబోజుడు, గజాంబోజుడు, 
రాయాంభోజుడు, రత్నాంభోజుడు, వీరవిజయుడు, పద్మరాజు, 
కూర్మరాజు, సింహాద్రిరాజు, గంగురాజు, వలరాజుూ, పెద్దిరాజు, 
కాటమరాజు.” 

దీనినిబట్టి కాటమరాజు విష్ణుమూర్తికి డెబ్బదినాల్గవ 
తరమువాండు, శ్రీకృష్ణునికి ఇరువదిమూండవ తరమువాండు. 
కాటమరాజునకు సంబంధించిన పురాణవంశక్రమములలో నిది 
మిక్కిలి సమంజసముగా నున్నది. గుండ్లపాలెము శిలాశాసనముకూడ 
AID బలపజుచుచున్నది. 


కాటమరాజు కథాచక్రమునం గొన్ని వీరగాథలలో నీ వంశక్రమ 
వర్ణనలున్నవి. నెల్లూరు మండలమున కనిగిరిసీమలో 'కంకణంపాడు” 
అను (గ్రామములో 1966లో నాకు లభించిన “పోలురాజుకథి అను 
తాళష[త్ర(గంథమునం జివరి యాకులలో గాటమరాజు వంశక్రమ 
వర్ణన మీ (క్రింది విధముగా నున్నది: - 


“ఆదినారాయణ వంశంబు గనుక 
వేదాంత ముఖ్యుందు ఆది(బ్రహ్మంబు 
ఆది(బ్రహ్మము నుతుదు అరులకురాజు 
తేజరిల్లగ మహాదేవేంద్ర ఘనుడు 

ఆ యిం[దునకు నుతుడు కాలయముండు 
తొడబడ యతనికి దుందుమారుండు” 


ఈ దుందుమారునకు సూర్యవంశంబున వరుసగా “త్రిశంకు 
డు- హరిశ్చంద్రుడు - లోహితుండు, పునోరవుండు- ఇక్ష్వాకురాజు - 
సూరప్రముఖుండు- అమరుండు- అరణ్యు(డు- అజవు-రఘువు- 
దశరథుండు- శ్రీరాములు- కుశలవులు- లవునకు ప్రతాపుండు” 
పుట్టినట్లుగా వర్ణింపబడినది. ఆ తరువాత, దుందుమారునకు 
సోమవంశంబునం గలిగిన రాజుల వంశక్రమము చెప్పబడినది: 


“అంత సోమువంశంబున సూరదప్రమణ 
సూరకప్రమణ కొమారుడు వూరుడు 
PD తమ్ముడు యదుందు 
యదునకు శీలగోపాలు 

శీలగోపాలుని కొమారుడు నూరసేనుడు 
సూరసేనుని కొమారుడు వసుదేవుడు 
వసుదేవుని కొమారుడు శ్రీకృష్ణుడు 
శ్రీకృష్ణుని కొమారుడు మన్యథుడు 


314 తెలుంగు వీరగాథా కవిత్వము 


Od కొమారుడు అంభజుదు 

అంభజాని కొమారుడు రాయంభోజు 
రాయంభోజూని కొమారుడు రత్సంభోజు 
రత్నంభోజు కొమారుదు విభూతి భాస్ఫ్మరుదు 
విభూతి mp OI కొమారుడు జడల శంఖరయ్య 
జడల శంఖరయ్య కొమారుదు విరిజ్ఞపరాజు 
విరజ్ఞపరాజు కొమారుదు అగ్గణాల వొలురాజు 
అగ్గణాల వొలురాజు కొమారుడు ఆవుల దొలురాజు 
ఆవ్రల వొలురాజు కొమారుడు పెద్దురాజు 
పెద్దిరాజు కొమార సద్గుణాకార 
కడయంతమంధున వోరన్న కాటవమురాజా!” 


ఇందలి వంశక్రమమునకును, గోవుల నాగేశ్వరకవిగారిచ్చిన 
వంశక్రమమునకును భేదమున్నది. కాటమరాజు సోమవంశము వాం 
డు కాంగా, నిందు సూర్య సోమ వంశములు రెండును జెప్పంబడినవి. 
నాగేశ్వరకవి శ్రీకృష్ణునినుండి కాటమరాజువటికును నిరువది మూ 
డు తరములు చెప్పగా, నీ తాళపత్రమున6 బం(డైెండు తరములు 
మాత్రమే చెప్పంబడినవి. పేర్లు కూడ భిన్నముగా నున్నవి. ఆవుల 
వలురాజు తండ్రి గంగురాజనియు, తాత సింహాద్రిరాజనియు, ముత్తాత 
కూర్మరాజనియు నిత్యాదిగా... నాగేశ్వరకవి నాటకమున నుండంగా, 
నీ తాళప[త్ర(గంథమున ఆవుల వలురాజు తండ్రి అగ్గణాల 
వలురాజనియు, తాత విరిజ్ఞపరాజనియు, ముత్తాత జడల శంకరయ్య 
అనియు- నిత్యాదిగా నున్నది. 


నాకు కృష్ణామండలమున కైకలూరు తాలూకా SN? 
గామములో 1964లో లభించిన 'జన్నివాడకథ అను తాళపత్ర 
గ్రంథమున యదువంశక్రమము పైరెండింటికన్నను భిన్నముగా 
నున్నది. ఇందు సూర్య సోమ వంశములు రెండును సుదీర్షముగా 
వర్ణింపబడినవి. కాటమరాజు నెల్లూరు పచ్చికబీళ్లలోం బశువులను 
మేపుచుండంగా, నెల్లూరులోని పల్లికొండపెరుమాళ్లు (బ్రాహ్మణ 
రూపమున వచ్చి, అతనితో యాదవవంశక్రమము నిట్లు చెప్పును:- 


“OSTJA నముద్రము దరవంగ మరి గోవు పుట్టె 
Aso వెంటనే గోవుల రక్షకుదు పుట్టె 

గోవుల రక్షకుందు తెచ్చిన అమృతము 

హరి దేవాదిదోేవతలకు పంచిపెట్టించెను 

ఆ యుగం పొడిమారి ఆదియందుండాను 

గోవుల రక్షకునికి జయంతుడు అని ఒక కుమారదు జన్ఫించెను 
ఆ కుమారునికి అగసనందనుందు ఒక కుమారుడు జన్మించెను 
ఆ మహారాజుకి అగసనందన కుమారుడు నింహనందనుండు 
సింహనందను కుమారుడు అగసనందనుడు 


అగననందను కుమారుండు ఆదినారాయణుండు 
ఆదినారాయణుని కుమారుడు (బ్రహ్మ 

(బ్రహ్మ కుమారుడు భృంగుమహాముని 
భృంగుమవహోముని కుమారుడు అమృతుండు 
అమృతుని కుమారుడు అదివిశ్వబ్రహ్మ” 


ఈ ఆదివిశ్వబ్రహ్మనుండి రాజులు, తం(డై- కొడుకుల 
వరుసలో, నిట్లు చెప్పంబడిరి: “ఆదివిశ్వబ్రహ్మ కుమారుడు సూర్యు 
డు-శనేశ్వరుండు-నయనేం ద్రుడు-కాలశంకరుండు - (త్రిశంకరుండు- 
హరిశ్చంద్రుండు- లోహితాస్యుండు- దుందుభానుండు- యవ 
నాశ్వుండు- మహందాత- కృతాసంధనుండు - దాత్వసందనుండు - 
కనస్తుండు- కల్మష బాంధవుండు- అమిత సాత్వండు- అంబరీ 
షుండు- సోమంతు- డిల్లీబు- బగిరాజు- రఘు- భాస్మరుండు - 
అగ్నివరుండు- శీఘ్రగతుండు- బసాసు- మగిలి- పులివారి- ధీరుం 
డు- యక్షధీరుండు- కుక్తి- వినకుక్షి- విస్సట- హరి- హర్షుడు - 
దశరధథుండు- శ్రీ రాఘవుండు- కుశలవులు- కుంచ గోపాలకుండు- 
సర్వేశ్వరుండు- కేళగోపాలకుండు- ఆనందగోపాలకుండు- SII 
డు- శ్రీకృష్ణుండు- ct ఇంధద్రదేవు(డు- ఆనందసేనుండు- 
ఆంభోదు- ఘట్టంభోది - వీరంభోది- విజయంభోది- రాయంభోది - 
చుంచుంభోది- జలంభోది- కనకంభోది - యయా[ది-” 


“KOHTAB కుమారుడు కవులావుల గంగురాజూ 
కవులావుల గంగురాజు కుమారుడు ఆవుల 2753 
ఆవుల భూవతి కుమారుడు ఆవుల అమృతయ్య 
899 2) 80; II ఆవుల వలురాజూ 
వలురాజు కుమారులు ఐదుగురు వారు ఎవరెవరంటే 
౧నింహోద్రిరాజు, ౨ పెద్దిరాజు, ౩ఎరనూకరాజు 


అనలనూకరాజు, ౫పోలురాజు...” ** 


మహాభారతము ప్రపంచ ప్రసిద్ధికెక్కిన ఇతిహాసము. ఇందలి 
శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడు. acid చంద్రవంశ క్షతియుం 
డగు యాదవుండు. శ్రీకృష్ణభగవానునినుండి కాటమరాజువటబికును 
గల తరములను బరిశీలించుట ఆవశ్యకము. పల్నాటి వీరకథా 
చక్రమున (బ్రహ్మనాయండు కృష్ణుని యవతారముగా భావింపంబడి 
'నీలవర్గునిగాం బలుమాటులు సంబోధింపఃబడెను. అట్లే యాదవ 
భారతమని పిలువబడు కాటమరాజు కథాచక్రమున కాటమరాజు 
కూడ కృష్ణుని యవతారముగాం జెప్పంబడి “నలనన్న' యను పేరుతోం 
దబిచు ప్రసక్తుండగుచుండును. మహాభారతమున శ్రీకృష్ణుడే అపర 
విష్ణువగుట ప్రసిద్ధము. కావున శ్రీకృష్ణుండు- కాటమరాజు అను నీ 
రెండు తరముల మధ్యను ఎన్ని తరములు దొరలినవో గమనించుట 
ముఖ్యము (చూ. తరువాతి పుటలో నున్న పట్టిక): - 


కాటమరాజు కథాచక్రము 


313 


1 2 
(తిమ్మావజ్‌ర్లుల (కంకణంపాడు 
వారిచ్చినది) తాళపత్ర గ్రంథము: 

“పోలురాజుకథి) 
శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుండు 
sa a 
sae అ 

a sade 
feo రత్నీభోజు 

A విభూతి a 

ad జడల Jets 


| | 
కవులావుల గంగురాజు విరిజ్ఞపరాజు 
| | 


ఆవుల వలురాజు అగ్గణాల వొలురాజు 


పెద్దిరాజు ఆవుల వొలురాజు 
era asi 
(11 Esm võ 
(12 తరములు) 


3 
(గుండ్లపాలెము శిలాశాసనము) 


శ్రీకృష్ణుడు 


వ(జధరుండు అమృతగోపుండు 
| | 
దధిసంగుండు ఉపనందు 


| 
అమృతాంభోజుడు 


md 
a 
aa 
hi 
ks 


| 
వీరవిజయరాజు 


| 
పద్మనరాజు 
| 
శ్రీ కూర్మరాజు 


(17 తరములు) 


4 


(పెరికగూడెము 
తాళప[త్రప్రతి: 
“'జన్నివాడకథి) 


శ్రీకృష్ణుండు 

త 

ఇంద్రడేవుడు 
అనటం 


KA 
a 
mi 
s 
i 


| 
చుంచుంభోది 


| 
జలంభోది 
| 
కనకంభోది 
| 
యయాది 
| 


కవులావుల గంగురాజు 


| 
ఆవుల భూపతి 


ఆవుల అమృతయ్య 
| 


ఆవుల వలురాజు 


| 
పెదిరాజు 
(A) 


కాటమరాజు 


(19 తరములు) 


ర్‌ 


(గోవుల నాగేశ్వరకవి 
గారిచ్చినది: పెద్దిరాజు 


నాటకము) 
శ్రీకృష్ణుండు 
| 


ప్రద్యుమ్నుడు 
| 
అనిరుద్దు(డు 
| 
(ప్రతిభాహుండు 
| 
సుబాహుడు 
| 
ఉ[గసేనుండు 
| 
శృతసేనుండు 
| 
ఉపనందుండు 
| 
అమృతాంభోజుండు 


| 
విజయాంభోజు(డు 


| 
కనకాంభోజుండు 

| 
గజాంభోజుండు 


| 
రాయాంభోజుండు 


క 
Fre 
sa 
కూర్మరాజు 
test 


గంగురాజు 


(23 తరములు) 


316 తెలుంగు వీరగాథా కవిత్వము 


భారత భాగవతములలోని శ్రీకృష్ణపాత్ర ప్రాముఖ్యమును జూచి, 
జానపద కవులు బ్రహ్మనాయని పాత్రను, కాటమరాజుపాత్రను అలౌకిక 
శక్తులతో తీర్చిదిద్దియుందురని నా యనుమానము. కాటమరాజునకు 
పూర్వము సుమారు నాలుగువేల సంవత్సరముల నాండున్న 
శ్రీకృష్ణునకును- కాటమరాజునకును మధ్య 17 నుండి 23 తరములు 
మాత్రమే ఉన్నవనుట సరికాదు. తరమునకు 30 సం॥లు లేదా 
మూడు తరములకు 100 సం॥లు SO చారిత్రకుల పద్దతి. 
ఈ పద్ధతిని చూచినచో శ్రీకృష్ణుడు-కాటమరాజుల మధ్య కనీసము 
120 నుండి 130 తరములవటజకును నుండవలెను. ఈ వంశవృక్షము 
లలోని పేర్లు కొన్ని కల్పిత నామములవలె నున్నవి. 


శ్రీ తిమ్మావజ్‌రుల కోదండరామయ్యగారు శ్రీకృష్ణునినుండి 
కాటమరాజువజకును పదనొకండు తరములను మాత్రమే గుర్తించి 
నారు. ఇందు “శజ్రుండు, సాత్య, కురవలుండు? అనునవి నూత్న 
నామములు. ఇవి యే యితర పట్టికయందును లేవు. ఇందు జాల 
తరములు వదలివేయంబడినవి. 


కంకణంపాడు తాళప(త్రప్రతిలో౯ (పోలురాజుకథ) బం[డైెండు 
తరములున్నవి. ఇందు కవులావుల గంగురాజుపేరు లేదు. ఆవుల 
వలురాజు తండ్రిపేరు “అగ్గణాల వొలురాజుి” అని యున్నది. 


గుండ్లపాలెము శిలాశాసనములో 17 తరములు చెప్పం 
బడినవి. ఇందు శ్రీకృష్ణునినుండి ఉవనందునివబికును వంశక్రమము 
అస్తవ్యస్తముగా నున్నది. కంకణంపాడు ప్రతిలోవలెనే దీనియందును 
అవుల వలురాజుతం(డ్రియగు కవులావుల గంగురాజు ESC 
బడలేదు. కాటమరాజుతండ్రి పెద్దిరాజుకాంగా, Jolie బినతండ్రి 
యగు పోలురాజు ప్రముఖముగాC బేర్మొనంబడెను. 

పెరికగూడెం తాళప[త్రప్రతియగు 'జన్నివాడకథ'లో శ్రీకృష్ణుని 
నుండి కాటమరాజుూవబకును 19 తరములు పేర్కొనబడినవి. కాని 
“అనిరుద్దుండు, వ(జ్రాండు, ప్రతిబాహుండు, సుబాహుడు? మున్నగు 
వారు ఇందు లేరు. ‘భోజుడు? అను శబ్దము ఇందు 'భోది” అని 


యున్నది. ఈ 'భోది నామము అంతమునంగల రాజులు ఇందెక్కువగా 
నున్నారు. ఆవుల వలురాజుతండ్రి 'కవులావుల గంగురాజు? అని 
వ్యవహారమునను 'వల్లురాజుకథి అను వీరగాథలోను నుండగా, నీ 
జన్నివాడకథలో గంగురాజు- వలురాజుల మధ్య “ఆవుల భూపతి’- 
“ఆవుల 9257805, అను 208 యిద్దరు రాజులున్నట్లుగా గలదు. 

గోవుల నాగేశ్వరకవిగారు తమ నాటకములో నిచ్చిన 
వంశక్రమము కొంత హేతుబద్ధముగా నున్నది. ఇందు కాటమరాజు 
శ్రీకృష్ణునకు ఇరువదిమూండవ తరమువాండుగాం జూపంబడినాం 
డు. 

పై పట్టికలనుబట్టి, కాటమరాజు పూర్వవంశక్రమము, 
ముఖ్యముగా నావుల వలురాజునకు6 బూర్వము పరస్పర విరుద్ధముగా 
నున్నదని తెలియుచున్నది. ఆవుల వలురాజునుండి ఉత్తర 
వంశక్రమము సరిగానున్నది అనవచ్చును. ఈ యుత్తరయదువంశ 
కమమునకుC గాటమరాజాువీరగాథలు, జనవ్యవహారము 
నాధారములు. 


కాటమరాజు కథాచక్రమున ముప్పదిరెండు కథలున్నవని 
ముందు తెలిపియుంటిని. ఈ ముప్పదిరెండు కథలును మూండు 
తరములకు౯ జెందినవి- ఆవుల వలురాజు తరము, పెద్దిరాజు 
తరము, కాటమరాజు తరము, ఈ మూడు తరముల వీరగాథలను 
బరిశీలించినచోం గాటమరాజుయొక్క ఉత్తరవంశక్రమము లేక 
చారిత్రకవంశక్రమము (అనగా కాటమరాజు (ప్రపితామహుడగు 
కవులావుల గంగురాజునుండి కాటమరాజువబకును గల 
వంశక్రమము) సుస్పష్టమగును. శ్రీ తిమ్మావజ్‌రుల కోదండరామయ్య 
గారు యాదవుల పూర్వవంశక్రమమును సరిగా నిర్ణయింపకున్నను, 
ఈ యుత్తరవంశక్రమమును మాత(ము చాలం జక్మంగ విడందీసినారు. 
ఇట్టి వంశవృక్షము నిచ్చినవారిలో వీరే ప్రథములు. ఒకటి రెండు 
స్వల్పదోషములున్నను మొత్తముపై నిది సమ(గమని చెప్పవచ్చును: - 


కాటమరాజు కథాచక్రము 317 


తిమ్మావజ్‌రులవారు ఇచ్చినది: - 


ఆవుల వలురాజు హరిపాలుండు 
(వల్లమ్మ) 
సింహా[ద్రిరాజు పెద్దిరాజు (3225537) ఎజినూకరాజూ 
(సింహాద్రి సీత) (ఎజనూక సీత) 
కతియావుల  చిట్టినూక m ad 
రాజు 
కాటమరాజు పాపనూక 


(ఇతడే కథానాయకుండు) 


తిమ్మావజ్‌రులవారు మధ్రాసు GOML లో నున్న అయిదు 
కధలను, స్థానికచరిత్రలను, కృష్ణామండలములో నందిగామతాలూకా 
“గండరాయి” గ్రామమునకుC జెందిన మార్గపూడి రంగయ్య కుమారు 
డు గురవయ్య యను కొమ్మలవాండు చెప్పిన విషయములను- ఈ 
మూ౭డింటిని ఆధారముగాం జేసికొని పై వంశక్రమమును నిర్మించి 
యున్నారు. నేనింకను గొంచెము ముందునకుంబోయి ఈ కాటమరాజు 
కథాచక్రమునకు సంబంధించిన నూతనగాథలను పదునాతింటిని 
సంపాదించి, ఆంధ్రదేశమందవలి వివిధప్రాంతముల యాదవులతోను, 
కొమ్ములవారితోను సంప్రతించి, కనిగిరి దొనకొండ ప్రాంతములను 
దర్శించి, యీ వీరగాథలలోని వ్యక్తులకు సంబంధించిన ESI, 
కొత్తవిషయములను కనుగొంటిని. నా వరిశీలనమునుబలట్టి, 
తిమ్మావజ్‌రులవారిచ్చిన పై వంశక్రమమున మూండు తప్పులును, 
రెండు అధికముగా SONS అంశములును గలవని తేలుచున్నది. 

పోలురాజు కుమార్తెయెన అగుమంచి భర్తపేరు “'ఉత్తమరాజూ” 
అనుట మొదటి తప్పు. ఇతని పేరు PEIDA” కాని ఉత్తమరాజు 
కాదు. ఇతని ప్రసక్తి వచ్చిన ప్రతివీరగాథలోను “పుత్తమరాిజనియే 
కలదు. కతియావులరాజుకథలో నోరుగంటికింబోయిన పల్లికొండ, 


కవులావుల గంగురాజు (భార్య: గంగమ్మ) 


నందగోపాలుండు గోవర్థనుండు 
నలనూకరాజు పోలురాజు కొమరమ్మ 
(నలనూక సీత) (సిరిదేవి) 
చుట్టవారి యెబ్బయ్య 
భక్తిరన్న అయితమరాజు ముమ్మయ్య అగుమంచి 


(భర్త: ఉత్తమరాజు) 


అల్లు దాడెన్న పోచయ్య 


పల్లికొండ 


ఉత్తమరాజు 
(భార్య: అగుమంచి) 


నాచకూళ్ల 
నాయుడు 


అయితమరాజులతో నితండును Kord. ప్రతాపరు[ద్రుండిచ్చిన 
మొండిగుజ్బమును లొంగందీసిన వీరుండితండే! ఇతండు పెద్దిరాజు 
సోదరిథున కొమరక్క పుత్రుండు. మూడు తరములనుండి 
యాదవులకు మంత్రిగానుండిన పల్లికొండకు Ses. ఈ 
వీరగాథలో నితని పేరు పుత్తమరాజని పలుపుతావులందున్నది. ఇత 
డు అశ్వము నధిరోహించుట కాయత్తపడుట యిట్లు వర్ణింపంబడినది: 


“అన్న చూచిన చూపులకు వుత్తమరాజు తన ఆత్మయందు 
393, తిమురుచు లేచి పుత్తమరాజు దీరత సింహంబు రీతి 
లగువు చల్లడము బిగువుగా దొడిగినాడు 

కనకపూల దట్టి కాశగా గట్టి 

వలవట పైడికుప్పెై వొంకిమర 33 

దాపట 2893) జముధాళము దొడిగి 

జం(ధ్రకాని రుమాల చేతబట్టినాడు 

అన్న కొలువుకు వుత్తమరాజు ఆధికొనివచ్చి...” ** 


“బల్లికురువ యుద్దము” అను వీరగాథలో యతిస్థానమున 
రెండు చోట్ల ఈ 'పుత్తమరాజు” శబ్దమున్నది. “పుత్తన్న SAE పొసగ 
నర్పింతు” (పుట 5), “HIS, నేలిన ముద్దన్నఘనుడు” (పుట 18). 


318 తెలుంగు వీరగాథా కవిత్వము 


పోచయ్యను, అగుమంచికి పుత్తమరాజునకును జన్మించిన 
పుత్రునిగా జూపుట తిమ్మావజ్‌రులవారి పట్టికలోని రెండవ తప్పు. 
పోచయ్య, సింహాద్రిరాజు కూతురును, కటియావులరాజు చెల్లెలును 
అగు చిట్టినూక పుత్రుండు. ఇతని తండ్రిపేరు 'కల్లందుల పోలినేం 
డు (కన్నందుల పోల్నేడు” అని రాజవంశ ప్రదీపిక). ఈ పోలినేండు 
పోలురాజుమంట్రులలో నొకండగు కల్లందుల మారినేని కుమారు 
డు. ఈ వీరుడు భైరవుని కురువ e జరిగిన యుద్ధములో 
మరణించెను. (పోలినేని తండ్రియగు మారినేడు బల్లికురువ 
యుద్ధములో మరణించినాడు. అప్పటికి పోలినేడు పసివాండు. 
అందుచే బల్లికురువ యుద్ధమునకును- బైరవకురువ యుద్ధమునకును 
సంబంధము లేదని భావించుట కవకాశము కలుగుచున్నది. బల్లికురువ 
వేటు, భైరవకురువ Sen. మొదటిదాని re తండ్రియగు 
మారినేడును, రెండవదాని దగ్గి పుత్రుండగు పోలినేడును వీరస్వర్ణ 
మలంకరించినారు. ) అప్పుడీతని భార్యయగు చిట్టినూక సహగమనము 
చేయంబోవుచుం, దన పుత్రుడును ఏడు నెలల పసిబాలుండును 
నగు పోచయ్యను, అగుమంచికి అప్పగించెను. అప్పటినుండియు 
బోచయ్యను అగుమంచియే పెంచినది. ఇతడు అగుమంచికిC 
బెంపుడుకొడుకు మా(త్రమే. ఈ విషయము “వేడుక బొంగరాల కథ” 
అను వీరగాథలో స్పష్టముగా నున్నది. పోచయ్యయే స్వయముగా 
దన జన్మవృత్సాంతమును దెల్బును. కాంబట్టి పోచయ్య అగుమంచికిం 
బెంపుడుకొడుకే కాని, గర్భవాసమునం గన్నవాండు కాడు. కావున 
తిమ్మావజ్‌రఖల కోదండరామయ్యగారు తమ వ్యాసములో 
అగుమంచినిగూర్చి (MIAMI “ఉత్తమరాజు ఈమె భర్త. పోచయ్య 
యీమె కుమారుడు” అని వాయుట అవిచారమూలకమని 
చెప్పవలసివచ్చుచున్నది. (ఇట్లే ఆరుద్రగారు కూడ తమ కాటమరాజు” 
నాటకములో పోచయ్య పాత్రచే “అందుకే అభిమన్యుడానాడు 
అన్యాయంగా నేలకూలాడు. ఆ అప్రతిష్ట తొలగించడానికే ఈనాడు 
ఈ అగుమంచి ఉత్తమరాజుల కుమారుడయి ఈ అభిమన్యుడు 
పుట్టాడు. పదమామా!” అని అనిపించుట కూడ తప్పే.) 

కోదండరాయ్యగారు వల్లికొండను కొమరమ్మకు జ్యేష్ట 
పుత్రునిగా జూపినారు. ఇది సరికాదు. పోచయ్య అగుమంచికిం 
బెంపుడు కొడుకైనట్లుగనే, పల్లికొండకూడం గొమరమ్మకుం బెంపుడు 
కొడుకు; Jari కాడు. పల్లికొండ వరటప్రసాది. ఆవుల 
వలురాజును VÕIDAB తిరుమందుల ముత్తంరాజును, ఒక 
నాండు వేంటకుంబోంయగా, నట నరణ్యమున నొకసరస్సులోం గమలము 
నందొక బాలుడు కనంబడెను. వలురాజు ఆ బాలునిC దెచ్చి, 
అప్పటికి సంతానములేని తన కుమార్తె కొమరమ్మకిచ్చెను. ఆమె 
బాలుని బెంచి RER నది. అతండే వల్లికొడ. అతని 
బుద్ధికుశలతకు, నద్భుతశక్తికి మెచ్చి వలురాజాతనిని మంత్రిగా 
నియమించెను. ఆ వలురాజు తరమునుండి కాటమరాజు తరము 
వబకును యాదవులకు ఈ వల్లికొండయే మహామంత్రి. 


యాదవులీతనిని విష్ణుని అవతారముగా భావించి, యితని యాజ్ఞను 
శిరసావహించుచుండిరి. ఇతడు యాదవులకు “హరిగురువుి; 
(భక్తిరన్న 'శివగురువు). కావున పల్లికొండ పందుముల పాపినాయని 
భార్యయగు కొమరమ్మకుC బెంపుడుకొడుకు మాత్రమే. (ఈ పల్లికొండ 
వుట్యుక “ఆవుల వలురాజుకథ”లో వచ్చును.) దినిని 
కోదండరామయ్యగారి పట్టికలోని మూండవ తప్పుగాంగాక, పైన 
తెల్పిన రెండవ తప్పులోని అంతర్భాగముగా బరిగణించుచున్నాను. 
శ్రీవారి మూడవ తప్పునుగూర్చి దిగువ ముచ్చటించుచున్నాను. 


కోదండరామయ్యగారిచ్చిన వంశవృక్షములో నలనూకరాజు 
పుత్రుడు 'చట్టువారి 20 యని కలదు. వారి వ్యాసములో వేటౌక 
e బయ్యావుల యెట్టియ్యనుగూర్చి (raid “ఈతనికే చట్టావుల 
యెటబ్బయ్యయని నామాంతరము కలదు. ఇతండు నలనూకరాజు 
యొక్క కుమారుడు” అని వ్రాసిరి. దీనినిబట్టి 'చట్టువారి యెబ్ఞయ్యి'యు 
“పయ్యావుల 30890595 SD 30099 శ్రీవారి భావముగా 
స్పష్టమగుచున్నది. ఇది సరికాదు. ఈ యిర్వురు VANAD వేటు 
వేటు వ్యక్తులు. నలనూకరాజు కొడుకుపేరు “పయ్యావుల 0905 
లేక పెయ్యల BA. ఇతనికి బెజవాడ బెబ్బులి” అని బిరుదు. 
ఇతండు కాటమరాజునకు సోదరుడు EES పుత్రుండు). అందుచే 
NEIS 'నలనన్న 2097 అనియు నామాంతరమున్న్చది. NÖC 
డెప్పుడును కాటమరాజుయొక్క ఆలమందలతో నుండువాండు. 
'చట్టువారి DEA వేజు. ఇతండు కాటమరాజునకు మటంది 
యగును. (వల్లికొండకు సోదరుండు. ) కోటపాడునుండి తాటి 
వృక్షమును బెటికి తెచ్చిన వీరుడు ఈ చట్టువారి యెబ్జయ్యయే. 
ఇతండు కొమరక్క పుత్రుండు. 


ఈ యిరువురు ఎట్టియ్యలును వేజనుటకు “ఎట్టిగడ్డపాటి 
పోట్లాటి యను వీరగాథలో “ఆవుల యెద్దుల జగడిమను కాండమున 
స్పష్టమగు నిదర్శనమున్నది. మంత్రి పల్లికొండ యీ యిరువురు 
ఎజ్టయ్యలకును బంపులేర్పజుపంగా, కాటమరాజు వీరిలో నొకరిని 
దమ్మునిగాను, వేతొకరిని మజిందిగాను సంబోధించి, ఉత్సాహము 
నిచ్చి, యుద్ధముచేయుటకు అనుజ్ఞనొసంగును: 


“పేర్హేర నలనన్న విలిచె నందజిని 

తమ్ముని నెర్రయ్య దాయంగం బిలిచి 
మటందిని నెర్రయ్య మణి వేగం బిలిచి 
యిద్దరు నిలిచియు యుద్ధంబు సేయు 

దని చెప్పి యిరువురి నటు కౌగిలించి 

వూ కోర్మె వగజపై మనను రంజిల్ల... 
మించి వగతుర మెదడు మేదిని మీందం 
గుప్పలుగ రాలంగ ఘోరయుద్దంబు 

ఓ తమ్ముడా! మజంది! యుదయాస్తమానము 
సీతాపతి కృపను చేయుండాలంబు” ో* 


కాటమరాజు కథాచక్రము 319 


అని కాటమరాజు సెలవీయంగా, బెజవాడ బెబ్బులి యగు 
పెయ్యల యెజ్టయ్యయు, చట్టువారి AHAA యుద్దసన్నద్దులై 
వెడలినట్లుగాం గలదు. దీనినిబట్టి ఎజ్బయ్యలు ఇరువురున్నారనియు, 
నందు నలనూకరాజు (cd, కాటమరాజు సోదరుండును, 
“బెజవాడ బెబ్బులి” బిరుదాంకితుండును నగువాండు “పెయ్యల 
KO అనియు; కాటమరాజునకు మజిందదియు, పల్లికొండకు 
నయితమరాజునకు దమ్ముండును, కొమరక్క పుత్రుండును అగువాం 
డు 'చట్టువారి యెబ్టియ్యి అనియు స్పష్టమగుచున్నది. “2089055 
తర్మవాదము” అను వీరగాథలో గంగతో తర్మ్శవాదము జరిపినాడు 
పెయ్యల eos, 'కోటపాటి తాటివృక్షం తెచ్చేకథ' అను వీరగాథలో 
కోటపాడు (Mis SC ఓయి, అనేక వీరులను జయించి, 
తాటిచెట్టును దెచ్చినాంయడు చట్టువారి EAS. 


తిమ్మావజ్‌ర్సులవారు పెద్దిరాజు తరములోని రాణివాసము 
నిట్లు గుర్తించిరి: సింహాద్రిరాజుభార్య సింహా ద్రిసీత, పెద్దిరాజుభార్య 
పెద్దమ్మ, ఎజినూకరాజుభార్య ఎజినూకసీత, నలనూకరాజుభార్య 
నలనూకసీత, పోలురాజుభార్య సిరిదేవి. కాని గుజ్బముకొండ 
భక్తవత్సలకవి రచించిన 'కతఖియావుల కాటమరాజు చరి(త్రి అను 
పద్యకావ్యమున సింహాద్రిరాజు, ఎబఅనూకరాజుూ, నలనూకరాజు, 
భార్యలపేర్లు భిన్నముగా నున్నవి. సింహాద్రిరాజుభార్య “నరసాంబి 
అనియు, నెజినూకరాజుభార్య “ఎట్టాంబి అనియు, నలనూకరాజు 
భార్య Orro” అనియు Š పద్యకావ్యమున నున్నది. పెద్దమ్మ, 
సిరిదేవుల నామములు మాత్రము యథాతథముగనే యున్నవి. 
రాజవంశ |ప్రదీపికిలో సింహా ద్రిరాజుభార్య పేరు చెప్పబడలేదు. 
పెద్దిరాజుభార్య “పెద్దమ్మ అనియు, నెజనూకరాజుభార్య KESA 
యనియు, నలనూకరాజుభార్య “సతాంబి యనియు, పోలురాజు భార్య 
“సిరిదేవి యనియు గలదు. మొత్తమునకు పెద్దమ్మ, సిరిదేవి 
కొమరక్శల పేర్లు ప్రసిద్ధమైనట్లుగాం దక్కినవారి võ అంత 
ప్రసిద్ధములు కావు. గంగురాజుభార్య గంగమ్మ, వల్లురాజుభార్య వల్లమ్మ, 
పెద్దిరాజుభార్య పెద్దమ్మ- ఇత్యాది నామములను బరిశీలించినచో, 
భర్త నామముననుసరించియే భార్యనామమునుండుట ఆనాంటి 
సంప్రదాయముగాం గానవచ్చుచున్నది. అట్లే “సింహా[దిసీతి- 
“ఎజినూకసీతి- “నలనూకసీతి అను పేర్లనుబట్టి 'సీతి అను శబ్దము 
“భార్యా” శబ్దపరముగా వాడబడినట్లుకూడ తెలియుచున్నది. పోలురాజు 
భార్య 'సిరిదేవికి “నూకాంబి అను నామాంతరము గలదు. అట్లే 
“కొమరమ్మికు 'కొమరిగిరిి- “కొమరక్క అను నామాంతరములు 


గలవు. ఈ యాదవరాజులు “నూకాలమ్మ అను (గామదేవతకు 
భక్తులెయుందురు. తమయింటం బుట్టిన ఆడపిల్లలకు (ఇంచుమించు 
505889) ఈమె పేరు పెట్టినారు. ఉదా॥ నూకాంబ, చిట్టినూక, 
పాపనూక, పొట్టినూక. 

ఇట్లు కోదండరామయ్య గారిచ్చిన వంశవృక్షమునC దప్పులే 
కాక, దానికి జేర్చవలసిన యంశములును గొన్ని కలవు. 
కాటమరాజు మేనత్త యగు కొమరమ్మకు “పల్లికొండ, ఉత్తమరాజు, 
నాచకూళ్లనాయుడు అను మువ్వురు పుత్రులు గలరని వారు 
చూపినారు. ఇందు పల్లికొండ కొమరమ్మకుC బెంపుడు కొడుకనియు, 
ఉత్స్తమరాజుసేరు ESDA నుండవలెననియుం బైన 
నిరూపించితిని. కొమరమ్మ భర్త పందుముల పాపినాయండు. ఇతం 
డు పోలురాజు మంటి. ఈ దంపతులకుC బల్లికొండ యను పెంపుడు 
కొడుకుతోపాటు “పుత్తమరాజు, నాచకూళ్లనాయండు, చట్టువారి 
83095, పుల్లావుల 83505 అను SEND నిజపుత్రులును గలరు. 
ఇందు చట్టువారి NOO, OR IO కేశవయ్యను కోదండరామయ్య 
గారు గుర్తించలేదు. ఇందు కేశవయ్య ప్రసక్తి కతియావులరాజు కథలో 
వచ్చును. ఇతడు కటియావులరాజునకుం జెలికాయడు, మంత్రి. ఆ 
బావమటబందు లిరువురును పగడసాలాడుచుందురు. కోదండరామయ్య 
గారు చట్టువారి ఎజ్బయ్యను నలనూకరాజు పుత్రునిగా భ్రమించిరి. 


అయితమరాజునకు “అల్లు దాడెన్న' యను పుత్రుడే కాక 
సిరిగిరమ్మి యను BSC గలదు. ఈమె (ప్రసక్తి “అగుమంచి 
కథిలో వచ్చును. ఈ సిరిగిరమ్మ అగుమంచి పెంపుడుకొడుకగు 
పోచయ్యభార్య. అగుమంచికథలో NIC దలంటి పోసినదీ 
సిరిగిరమ్మయే! ఈమెను కోదండరామయ్యగారు గుర్తింపలేదు. 


తిమ్మావజ్‌రుల కోదండరామయ్యగారు పెద్దిరాజుతరములోని 
రాణులను SPS గుర్తించిరి. నేను కాటమరాజుతరములోని 
రాణివాసమునుగూడ గుర్తించితిని. కాటమరాజుభార్య “మర్ల్హవారి 
వీరగంగి. కతియావులరాజుభార్య 'నాగమాంబికి లేక 'కతియావుల 
నాగి. భట్టావులరాజుభార్య “సూరమ్మ” లేక “సూరమాంబికి. పెయ్యల 
యిబ్బ్జయ్యభార్య “భయ్యమాంబికి. భక్తిరన్నభార్య పేరు 'నల్లమేడి లేక 
'నల్లమాంబి. అయితమరాజుసతీమణి 'నేతివారిపోతు”. ముమ్మయ్యసతి 
“చినమల్లు'. పుత్తమరాజుభార్య “అగుమంచి”. పోచయ్యభార్య 
'సిరిగిరమ్మ. వీరందజును అగుమంచికథలోం (953020. 
అగుమంచికి (4373) యను నామాంతరము కూడం గలదు. 


నేను సూచించిన పై సవరణలతో గాటమరాజు 0:58, 
మిట్లుండవలెను:- (చూ. తరువాతి పుట). 


320 


తెలుంగు వీరగాథా కవిత్వము 


నా పరిశోధనను బట్టి:- 


కాటమరాజు వంశవృక్షము 


కవులావుల గంగురాజు (భార్య: గంగమ్మ) 


ఆవుల వలురాజు హరిపాలుండు నందగోపాలుండు గోవర్థనుండు 
(వల్లమ్మ) 
సింహాద్రిరాజు పెద్దిరాజు ఎజనూకరాజు నలనూకరాజు పోలురాజు కొమరమ్మ లేక 
(సింహాద్రి సీత) (పెద్దమ్మ) (ఎజినూక సీత) (నలనూక సీత) (సిరిదేవి లేక 05) లేక 
నూకాంబ) కొమరగిరి 
rdo  చిట్టినూక : Kd 
ప భట్టావుల బాలనాగమ్మ పెయ్యల పొట్టినూక పాపినాయండు) 
రాజు (భర్త: కల్లందుల వల్లభన్న లేక, 0, లేక 
(కతీయావుల పోలినేండు) భట్టావులరాజు పయ్యావుల 
నాగ, లేక (సూరమ్మ లేక us; 
నాగమాంబిక) పోచయ్య సూరమాంబిక (భయ్యమాంబిక) 
(సిరిగిరమ్మ) 
కాటమరాజు పాపనూక భక్తిరన్న అయితమ ముమ్మయ్య అగుమంచి 
(భార్య: మర్లవారి గంగ లేక బత్తినన్న రాజు (చినమల్లు) (భర్త: పుత్తమ 
లేక వీరగంగ) (నల్లమేడ లేక (నేతివారి రాజు) 
(మిత్రుడు: వెలమ నల్లమాంబ) పోతు) 
పద్యరాఘవుండు పోచయ్య 
భార్య: పైడి ఎల్లమ్మ) (పెంపుడు 
అల్లు దాడెన్న సిరిగిరమ్మ కొడుకు) 
(వంశాంకురము) (భర్త: పోచయ్య) 


ప 
A 


(పెంపు 


నాచకూళ్ల 
నాయుడు 


పుల్లావుల 
కేశవయ్య 


చట్టువారి 
BO 


Doi 
డు కొడుకు) 


పుత్తమరాజు 
(అగుమంచి) 


(భార్య: పందుముల ఎరినప్ప) 


కాటమరాజు కథాచక్రము 321 


3.1. యాదవుల రాజధానులు: - 


ఈ యాదవరాజులు 90.09, పంపాధి, అర్ధవీడు, ధనము 
కొండి అను ప్రదేశములలో రాజ్యము లేలినట్లుగా వీరగాథలవలనం 
దెలియుచున్న్చది. కవులావుల గంగురాజును, ఆవుల వలురాజును 
ఎలమంచిని బాలించిరి (ఆవుల వలురాజు కనిగిరి ప్రక్కనున్న పెద 
అలవలపాడును 2290359 కొందబందరు). వలురాజు తరువాత 
పెద్దిరాజు ఎలమంచిని పదేండ్లు పాలించి, పిమ్మట సోదరులతోం 
గలిసి పంపాధికి వచ్చెను. పంపాధ్రిలో నేడేండ్లు పాలించిన తరువాత 
పెద్దిరాజు సంతానముకొటికు కల్యాణకటకమునకుం బోయెను. తక్కిన 
సోదరులు నలుగురును పంపాఢ్రిలో నుండిరి. పెద్దిరాజు ఆర్లపెంట 
యుద్ధములో మరణించెను. అదే సమయములో పెద్దవాడైన సింహాద్రి 
రాజు, యువరాజైన ఎజినూకరాజు, నలనూకరాజు, ఆలమందలకు 
అధినాధథుండుగా జేయంబడిన పోలురాజు, శరణాగత రక్షణార్థము 
వివిధప్రదేశములలో యుద్ధములుచేసి ఆత్మబలిదానముం గావించిరి. 
పోలురాజు సుతు(డైన అయితమరాజు మొదట ఎలమంచిని తరువాత 
ధథనముకొండను బాలించెను. కాటమరాజు నిరంతరము 
నాలమందలతోం గలసి దేశబ్రమణము కావించుచున్నట్లుగాం 
దెలియుచున్న్చది. ఇతడు బాల్యమున కల్యాణపట్టణములో నుండెను. 
తరువాత భక్తిరన్నచే నెలమంచికిం దేంబడెను. పిమ్మట శ్రీశైల 
ప్రాంతమున నాలమందను మేపెను. అటనుండి కనిగిరిసీమకు, 
నెల్లూరిసీమకు వచ్చెను. ఇతని కోట కనిగిరి üke పంచలింగాలకొండ 
దిగువున నున్నది. ఈ యాదవరాజుల రాజధానులలో ఎలమంచి, 
పంపా(ద్రి అనునవి నేటి విశాఖమండలమునం గలవు. అర్థవీండు 
కర్నూలుజిల్లా కంభముతాలూకాలో నున్నది. ఇట పల్లికొండ 
బాలరాజులతో Sol మా(త్రమే గడపెనందురు. నేంటి 
ప్రకాశంజిల్లా దర్శితాలూకాలోని “గంగదొనకొండియే నాంటి 
ధనముకొండ లేక ధనుముకొండ. ఇట అయితమరాజుకోట 
శిథిలములు నేంటికిని గలవు. అట్లే పంచలింగాలకొండ e 
కాటమరాజుకోటకు గుర్తులు కనంబడుచున్నవి. 


3.2. కాటమరాజు జననము: - 


ధాతనామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పంచమి గురువారమునా 
డు కల్యాణనగరమున సోమేశ్వరుని వరముచే పెద్దిరాజు పెద్దమ్మ 
దంపతులకు కాటమరాజు జన్మించెను. ఈ విషయము పెద్దిరాజు 
కథలోను, పాపనూకకథలోను గలదు. ఫాల్గుణ శుద్ధపంచమి 
యాదవులకు నేంటికిని పర్వదినముగా నున్నది. (కాటమరాజు 
జననము ఆంగ్లకాలమానము ప్రకారము: (క్రీ.శ. 1217, ఫిబ్రవరి 
19వ తేది గురువారమగును.) 


3.3. కాటమరాజు కులగోత్రములు: - 


కాటమరాజు యదుకులమునకు6 జెందిన చం(ద్రవంశ 
క్షత్రియుడు. ఆత్రేయ గోత్రజుండు. “అమ్మగారి వారు, అయ్యగారి 
వారు. దేవాదులవారు, మారాచపువారు, బడుగులవారు, శివగణము- 
దేవగణము” అను షడ్డర్శనములలో కాటమరాజు బడుగుల 
దర్శనమునకు జెందినవాండు. అందువలననే వీరగాథలలోం 
బలుతావులందు కాటమరాజు “బడుగులరాజూిగా స్తుతింపంబడినాం 
డు. ఈతని కులదైవము ఆదిశక్తియవతారమగు గంగ. “వల్లవులు- 
స్తిరమందులు’” అను యాదవ ప్రధానశాఖలలోం గాటమరాజు వల్లవుల 
శాఖకు జెందినవాండు. ఈ వల్లవులు రాజ్యమును బాలించువారు. 
స్తిరమందులవారు వీరికడ మంత్రిత్వమును నెజిపుచుందురు. 


8.4. కాటమరాజు ఇంటి పేరు: - 

గుట్ట్రముకొండ భక్తవత్సలకవి (వ్రాసిన పద్యకావ్యమునుబట్టి 
కాటమరాజు ఇంటిపేరు 'కఖియావులవారు”. వల్లురాజాకథయను 
వీరగాథనుబట్టి కాటమరాజు ముత్తాత 'కవులావుల గంగురాజు” ఇందు 
“కవులావులి యనునది ఇంటి పేరుగా గానవచ్చుచున్నది. ఈ 
కవులావుల నామమునే భక్తవత్సలకవి 'కటియావులిగా మార్చి 
యుండును. లేదా కాటమరాజు పెదతండ్రి కుమారుడగు 
'కతియావులరాజు” పేరునే గృహనామముగా (భ్రమించియుండును. 
కాటమరాజాతాత “ఆవుల SO». ఇందు 83%” అనునది 
గృహనామముగాం KARIKA. వలురాజుతండ్రి కాలములో 
'కవులావులి అను నింటిపేరు, వలురాజుకాలములో “ఆవులిగా 
మాటియుండును. కావున తాత ముత్తాల పేర్లనుబట్టి కాటమరాజు 
ఇంటిపేరు మొదట 'కవులావులవారు'గా నుండెడిదనియు, నది 
క్రమముగా “ఆవులవారు'గా మాతీనదనియుం జెప్పవచ్చును. వీరికి 
గల విస్తారమైన గోగణముచే నిట్టి యింటి పేర్లుండుట సహజమే. 
భక్తవత్సలకవి చెప్పిన SAN JO” అను నింటిపేరు వీరగాథలలో 
నెచ్చటను గానవచ్చుట లేదు. (“కవులావులవారు” అనంగా ‘కపిల 
గోవులు కలవారు” అని అర్థము. “కఖియావులవారు” అనగా “నల్లని 
ఆవులు కలవారు” అని అర్థము.) 


3.5. కాటమరాజు పేర్లు: - 


కాటమరాజునకు మొత్తము ఆజు పేర్లున్నట్టుగా వీరగాథల 
వలనం దెలియుచున్చది. అవి: “నలనన్న, ఆవులన్న, 22995), 
కాటకోటేశ్వరుయడు, కాటమరాజు, కత్రేయుండు”. నరజన్మ మెత్తుటచే 
నలనన్న యనియు, ఆవులను గాచుటచే ఆవులన్న యనియు, 
పశువులను పట్టము కట్టంబడుటచే పశువులన్న యనియు నామములు 
గలిగినవి. కాటకోటేశ్వరుని వరముచేం బుట్టుటచే కాటకోటేశ్వరుం 
డు, కాటమరాజు, some అను పేర్లు వచ్చియుండును. 


322 తెలుంగు వీరగాథా కవిత్వము 


3.6. కాటమరాజు బిరుదులు: - 


కాటమరాజునకు డెబ్బదియేడు బిరుదులున్నవని తెలియు 
చున్నది. “అంభోజ విరుదు, ప్రళయకాల బిరుదు, సింగిణీ తోరణాలు, 
కనకసింగిణీలు, విష్ణుబిరుదు, చంద్రబిరుదు, గరుడశార్లూల, కనక 
పడగలు, పిగిలి తలాటము, పిగిలి కుచ్చులు, పంచలోహ తలాట, 
భస్మశంకర”- ఇత్యాదిగా డెబ్బదియేడు బిరుదులున్నవంట. 


8.7. కాటమరాజు ఆలమంద: - 


యాదవులకు గోగణమే (ప్రధాన సంపద. కాయగా యాదవ 
చక్రవర్తియొక్క గోసంపదనుగూర్చి ప్రత్యేకముగా జెప్పంబనిలేదు. 
కాటమరాజు ఆలమంద అతివిస్తారమైనది. దీని అసంఖ్యాకత్వమును 
SOOD గాథాకారులొక చక్కని ప్రమాణమును జెప్పుచుందురు. 
“ఘనుడు కాటమరాజు ఆవులమంద, కుదిరితే ఆభామడ, చెదిరితే 
పన్నెండామడ” అని పాడుచుందురు. జానపదుల కెంతటి అద్భుతమగు 
కవితాశక్తియున్నదో తెలుపుటకు ఈ ఒక్క వాక్యము చాలును. “కుదిరితే 
ఆరామడ, చెదిరితే పన్నెండామడ” అనునది తలంచినకొలదియుం 
బరవశత్వమును గలిగించు ప్రయోగము. అతివిస్తారమైన కాటమరాజు 
గోగణము దగ్గబిగాం గుదిరియున్నదో నాజామడల వైశాల్యముగల 
భూమినాక్రమించునంట! ఆ గోవులు తమ యిచ్చవచ్చినరీతి చెదరి 
మేయసాగినిచోం బండ్రెండామడల వైశాల్యముగల భూమినాక్రమించు 
నంట! ఈ ప్రయోగమే నాకు లభించిన 'జన్నివాడకథి తాళపత్ర 
(గంథములో నిట్లున్నది. 

“కుదురు ఆరామడ, కదులు పన్నెండామడ 

కదిలినవోయి కామధేనువులు, కాంబోధి మేసెను” 

-(షత్రసంఖ్య-17) 

ఈ విస్తారమైన గోగణమును కాటమరాజు మొదట కడప 
మండలమునంగల పాలకొండ ప్రాంతమునను, తరువాత కర్నూలు 
లోని నల్లమల ప్రాంతమునను మేపి, ఆ పిమ్మటం గనిగిరి మీందుగా 
నెల్లూరిసీమ SAR. అందువలననే కాంబోలును, ఈ కథలకు 
(బ్రచారముకూడ కడప, కర్నూలు, నెల్లూరు మండలములలో హెచ్చుగా 
నున్నది. ఈ మండలములలోం గాటమరాజునుగూర్చిన అనేక 
విషయములు (DIE నున్నవి. రాయలసీమ నుడికారమును పుణికి 
పుచ్చుకొనిన నా మిత్రులు దుంపా శ్రీరాములు రెడ్డిగారు (కడపజిల్లా, 
పులివెందుల తాలూకా, బొజ్ఞాయిపల్లె గామము) కాటమరాజు 
గోగణమునుగూర్చి కడపమండలమునం బ్రసిద్ధికెక్కిన ఒక సామెతను, 
దాని వ్యుత్పత్తిని నీ (క్రింది విధముగా జెప్పిరి:- 

“మల్లేల కొండ గడ్డితిని, మద్దులపాయ నీళ్లుతాగితే, చిట్టెలుక 
కూడ చిట్టెడు పాలిస్తుంది”- అను సామెత నేడు రాయలసీమలో 
వ్యవహరింపంబడుచున్నది. ఈ మాటలను కాటమరాజు స్వయముగా 
అనినా౭డని ప్రజలు చెప్పుదురు. కాటమరాజుయొక్క ఆలమంద 


మిక్కిలి పెద్దది. అది యెంత పెద్దది యనంగా- ఆ మహాగోణము 
కదలుచుండ౯గా, ముందరనడచు నావులు గడ్డినిమేయుచు 
పోవుచుండ, వాని వెనుక వచ్చెడి యావులు గడ్డిమోళ్లను కొరుకుచుC 
బోయెడివ(ట. ఇంకను వెనుక వచ్చెడి ఆవులు గడ్డివేళ్లను పెరికి 
మేయుచు౯ Ss. ఇంక నా యాలమందలోం జిట్టచివర 
వచ్చెడి యావులకు6 గసవు వేళ్లు సహితము లభింపక, తమముందు 
పోయెడి యావులు వేసిన పేడను దినుచుండెడివంట. ఇంత 
విస్తారమైన గోగణమును మేపుటకు దేశమున నే ప్రాంతమును 
కాటమరాజున కనుకూలింపలేదు. అతడు ఈ యసంఖ్యాకమగు 
నాలమందతో దేశములన్నియు బరి(భమించుచుండెను. తన 
యాలమంద కంతటికిని పుష్మలముగాం బచ్చిక సమకూర్పంగల తావు 
ఆతనికి గనపడలేదు. అట్లు కాటమరాజు దేశములు దిరుగుచు కడప 
జిల్లాలోని పులివెందుల ప్రాంతమునకు వచ్చెనంట. అక్కడ మల్లేల 
గ్రామము దగ్గజినున్న “మల్లేలకొండి లేక బాణాసురుడు e” (ఇట 
బాణాసురుడు తపస్సు చేసెనని ప్రతీతి) మాత్రము కాటమరాజు 
యొక్క ఆలమందకు ఒకటిన్నర దినము పచ్చిక నీయంగలిగినదం 
al అప్పుడు కాటమరాజు 'మల్లేలకొండ NIII, మద్దులపాయ 
నీళ్లు త్రాగితే, చిట్లెలుకకూడ చిట్టెడు పాలిస్తుంది” VINCI 
రాయలసీమలోని గ్రామవృద్దులు చెప్పుచుందురు. (ముద్దులపాయ” 
బాణాసురునిగుట్టదగ్గజి ప్రవహించెడి ROIDED.) 


3.8. కాటమరాజు వివాహము: - 


కాటమరాజు భార్యపేరు 180 KON. ఈమెను 'వీరగంగి 
యనియు బిలుతురు. ఈమె ఆదిశక్తియగు గంగమ్మ యవతారము. 
కాటమరాజు కల్యాణపట్టణమున ఏడు సంవత్సరముల బాలుడుగా 
నున్నప్పుడు అతనితండ్రి పెద్దిరాజు వాలికేతువరాజుపై దండెత్తిపోయి 
ఆర్లపెంటరణమున మరణించెను. అప్పుడు కాటమరాజు తన 
తండ్రిపగ తీర్చుటకై ఆర్లపెంటరణమునకేంగి వాలికేతువరాజును 
జంపెను. ఆ రణభూమిలో నాదిశక్తి గంగ యతనినిజూచి మోహించి, 
తన్నుంబెండ్లియాడుమని కోరెను. కాటమరాజు అందులకంగీకరింపక, 
ఆ యాదిశక్తిని మర్లవారింటం బుత్రికగాం బుట్టవలసినదనియుం, 
దాను పశువులను దోలుకొని ఉత్తరభూములకేంగి, తిరిగి దక్షిణ 
భూములకు మరలునప్పుడు, తప్పక ఆమెను వివాహమాడగల 
ననియు జెప్పి యొప్పించెను. కాటమరాజు దక్షణిభూములకు 
మరలునప్పుడు, పాలేటికడ నాదిశక్తి గంగ యతనినడ్డగించెను. మొదట 
వ్యతిరేకించినను గడకు కాటమరాజు ఆమెకు జేయెత్తిమొక్కెను. 
అప్పుడు మర్తవారు వచ్చి తమ బిడ్డను వివాహమాడవలసినదని 
కాటమరాజును ట్రార్థించిరి. కాటమరాజు కత్తికి పుస్తెకట్టి మర్లవారింటి 
పడుచును వివాహమాడెను. 


కాటమరాజాూతం(డి పెద్దిరాజు మదనకుంభిీనులపై 
యుద్ధమునకు బోవుచు, నొక సన్న్యాసులమఠమును ముట్టడించెను. 


కాటమరాజు కథాచక్రము 323 


అప్పుడాసన్వాసులు: “మావలెనే నీ బిీడ్డలుకూడ సన్న్వాసులుగా 
(బదుకుదురు” అని శపించిరి. అందువలన కాటమరాజునకు 
సంతానము లేదు. కాటమరాజు మర్లవారి వీరగంగను వివాహమాడి 
నట్లున్నది కాని, OPEC గాపురము చేసినట్లుగా నే వీరగాథలోను 
లేదు. వీరగంగ ఎల్లప్పుడును దొనకొండ అంతఃపురములో నుండెను; 
కాటమరాజు తన ఆలమందలతో దేశాటనము చేయుచుండెను. 
పాపనూకకు అసలు వివాహమే జరుగలేదు. పెద్దిరాజునకుంగల 
శాపముచే పాపనూకకువలెనే కాటమరాజునకుంగూడ అసలు 
వివాహమే జరుగలేదని కొందబు గాథాకారులు చెప్పుదురు. ఇది 
సరికాదు. “కాటమరాజుకు పట్నంకట్టిన కథ” ('కాటమరాజు 
పట్టాభిషేకము”)లో భక్తిరన్న కల్యాణనగరమునకుంబోయి, 
సువ్విపాటలు పాడుచున్న పావనూకను గుర్తించి, ఆమెను 
కాటమరాజును ఎలమంచికిం దీనికొని వచ్చినపుడు, 
కాటమరాజునకు “మర్లవారి వీరగంగి నిచ్చి వివాహము చేసినట్లు 
స్పష్టముగా నున్నది. కాటమరాజుభార్యగా నీ వీరగంగటప్రనక్తి 
“పాపనూకకథిలోను, “అగుమంచికథిలోను, “భక్తిరన్నకథిలోను 
వచ్చును. కాంబట్టి కాటమరాజునకు వివాహము జరిగినది కాని, 
అతండు భార్యతోం గాపురము చేయలేదు. 


8.9. “వల్లవులు-స్తిరమందులు”: - 


యాదవులలో “వల్లవులవారు” అనియు, 'స్తిరమందులవారు” 
అనియు రెండు ప్రధానశాఖలున్నవి. యయాతికి శుక్రాచార్యుని కూ 
తురు దేవయానియను బ్రాహ్మణకన్యవలనం గలిగిన సంతానము 
“'స్రిరమందులవారు”. వీరు ఏడువేలమంది కలరంట. యయాతికి 
శర్మిష్టయను రాచకన్యవలనం గలిగిన సంతానము 'వల్లవులవారు”. 
వీరు ఆటువేలమంది. ఈ వల్లవులు రాజ్యమును బాలించురాజులు. 
స్తిరమందులవారు వీరికడ మంత్రులుగా నుందురు. అందుచే 
వల్లవులను రాజులవారు” అనియు, స్తిరమందులను “ప్రధానులవారు” 
అనియు౯ వబిలుచుట కలదు. ఈ వల్లవులవారును స్తిరమందులవారును 
వియ్యమందుచుందురు. ఆజువేలమంది వల్లవులతో, స్తిరమందులలోని 
ఆజువేలమంది వియ్యమందవలసినదనియు, నిక స్తిరమందులతో 
నధికముగానున్న వేయిమందిలో నైదువందలమంది ఒకవైపునను, 
మిగిలిన ఐదువందలమంది మటియొక వైపునను వియ్యమందుం 
డనియు పల్లికొండ చెప్పెనంయట. 


కాటమరాజు వంశవృక్షములో వలురాజుూ, సింహా[దిరాజు, 
పెద్దిరాజు, కతియావులరాజు, కాటమరాజు మున్నగు బురుష 
సంతతి వారందజును వల్లవులు. వీరి భార్యలందజును స్తిరమందుల 
వారి ఆడువిడ్డలు. అట్లే వల్లవుల పుత్రికలందజును- కొమరమ్మ, 
చిట్టినూక, అగుమంచి మున్నగువారు స్తిరమందులవారింటి కోడండ్రు. 
పందుముల పాపినాయండు, పల్లికొండ, పుత్త్రమరాజు, కల్లందుల 
Aid మొదలగు వారందబజును స్తిరమందులవారు. వీరు వల్లవుల 


AIAD, మంత్రులు కూడ. వలురాజు కుమార్తెయగు కొమరమ్మను 
స్తిరమందుల వంశమువాం౭డైన పందుముల పాపినాయండు 
వివాహమాడెను. సింహో(దిరాజు కుమార్తెయగు చిట్టినూకను 
పోలురాజు HAMA కల్లందుల Nr వివాహమాడెను. 
పెద్దిరాజు కుమార్తెయగు పాపనూకను కొమరమ్మవుత్రుండగు 
నాచకూళ్ళ నాయనికిచ్చి పెండ్లిచేయ సంకల్పించిరి. కాని పాపనూక 
దుష్టనక్షత్రమున జన్మించుటచేతను, కొమరమ్మ తన కుమారుని 
ఇల్లటికమునకు పంపుటకు అంగీకరింపకపోవుటచేతను ఈ పెండ్లి 
ఆగిపోయెను. వల్లవుల పోలురాజు పుత్రికయగు నగుమంచిని, 
స్తిరమందుల పుత్తమరాజునకిచ్చి పెండ్లిచేసిరి. వల్లవుల అయితమరాజు 
పుత్రికయగు సిరిగిరమ్మను, స్తిరమందుల పుత్తమరాజు పెంపుడు 
కొడుగు పోచయ్యకిచ్చి వివాహము చేసిరి. ఇట్లు వల్లవులును 
స్తిరమందులును పరస్పరము వియ్యమందుచుండుట కాటమరాజు 
కథాచక్రమందంతటను గాననగును. 


Sad గొల్లలలోయగల వివిధ శాఖలలో New వల్లవు 
లనియు, పూజగొల్లలు స్తిరమందులనియు౯ జెప్పవచ్చును. కొన్ని 
వీరగాథలలో 'తిరమందులవారు” అని యుండుటవలన నీ శబ్దనిష్పత్తి 
“స్థిరమంత్రులూ స్తిరమందులూ తిరమందులు”గా భావింపవచ్చును. 


8.10. యాదవులు శైవులే: - 


కాటమరాజును విష్ణుమూర్తియొక్క అవతారముగా భావించు 
యాదవులు శైవులగుట విచిత్రము. "విష్ణువే కృష్ణుండు, కృష్ణుడే 
కాటమరాజు అని యాదవుల నమ్మకము. కాటమరాజే కాక 
బొల్లావుకూడ విష్ణుమూర్తి యవతారమని యాదవులు విశ్వసింతురు. 
కాటమరాజు కథలతోపాటు విష్ణుభాగవతము (లేక, కంసుండుకథ)ను 
గూడ యాదవగాథాకారులు పాడుచుందురు. కాని యాదవులు 
వైష్టవమతస్థులైనట్లుగా ఏ వీరగాథలోను గానరాదు. పైపెచ్చు, ఎక్కడ 
చూచినను శెవమతటప్రసక్తియే కానవచ్చును. చల్లపిన్నమనేని మంత్రి 
బ్రహ్మరుద్రయ్య శివ[బ్రాహ్మణుడు. DES), అగుమంచి 
జంగమారాధన చేసిరి. పోలురాజు సాక్షత్తు శివాంశతోనే పుట్టినాం 
డని చెప్పంబడినది. ఈ పోలురాజుకథలో చంద్రగుప్తుని చాటువ, 
మల్లికాదేవి చాటువి అను శ్రీశైలక్షేత్ర మాహాత్యమునుగూర్చిన 
శైవపురాణగాథలు చెప్పబడినవి. ఈ పోలురాజుకథకు “శివపురాణి 
మను నామాంతరమున్నది. సాక్షాత్తు CC భక్తిరన్నగా జన్మించెనని 
చెప్పబడినది. ఇట్లు కాటమరాజు కథాచక్రమున శైవమత ప్రసక్తియే 
అడుగడుగునను (బ్రత్యక్షమగుచుండును. వైష్ణవమునకు సంబంధించి, 
సింహాడ్రిరాజు శ్రీకూర్మమందలి శ్రీవైష్ణవుల కభయమిచ్చినట్లుగా 
నొక్మ్నసంఘటన 271828. ఇది తప్ప మతటియొచ్చటను ANDE 
ప్రసక్తి కానరాదు. కావున యాదవ వీరులందజును శైవులే! పల్నాటి 
వీరకథలలోయగూడ వైష్టవమతప్రసక్తికన్న శైవమత ప్రసక్తియే హెచ్చుగా 
OSA. తెలుంగుదేశమున శైెవమతవ్యాప్తియుం, దెలుంగుసాహిత్యమున 


324 తెలుంగు వీరగాథా కవిత్వము 


వీరగాథల విజృంభణమును నేక కాలమున జరిగినవని నా 
యభిప్రాయము. (హంసవింశతి” కావ్యకర్త అయ్యలరాజు నారాయణా 
మాత్యుని కాలమునాంటికి, అనంగా క్రీ.శ. 1750 ప్రాంతమునాం 
టికి యాదవ గాథాకారులలో కొందజు వైష్ణవము స్వీకరించినట్లున్చది. ) 


4. శ్రీనాథుని కర్తృత్వము 

“పలనాటి వీరభాగవతము” అనుపేర నా కథాచక్రమంతటిని 
మంజరీద్విపదగా రచించిన కవిసార్వభౌముండగు శ్రీనాథుండే 
“కాటమరాజు చరిత్రినుగూడ ద్విపదగా రచించెనని జనవ్యవహారము. 
దీనికొక SEI కథను జెప్పుదురు:- 

శ్రీనాథుడు పల్నాటి వీరభాగవతును బాడుకొనుట కనువుగా 
రచించినాండని తెలిసి, Fodem యాదవులు ఆతనికడకుం బోయి, 
“స్వామీ! తమకు దూమెడు వరహరపహాలనిత్తుము. మా కాటమరాజు 
చరిత్రను బాగటగా ప్రాసిపెట్టుండు' అని కోరిరంట. శ్రీనాథుండందుల 
కంగీకరించి, తూమెడు వరహాలు లభించునన్న యాశతో, నడుములు 
విబుగునట్లు దీక్షతోం గూర్చుండి, యాదవ భారతమంతటిని ద్విపదగా 
రచించెను. కాని యాదవులు తూమెడు వరహాల నిచ్చుటకు 
లోభించిరి. గొడ్డలిలో IOS భాగమునకుం గట్టెను బిగించు 
రంధ్రమును గూడ తూము” అనియే పిలుతురు. అందుచే యాదవులు 
ఒక గొడ్డలితూములో మూండు వరహాలను కాసులు, రువ్వలుగా 
మార్చి పోసి, శ్రీనాథునకిచ్చిరయట. శ్రీనాథుడు కోపించి “ఇదేమిరా! 
తూమెండు వరహాలనిత్తుమంటిరి కదా?” అని ప్రశ్నించెను. “తూము 
అంటే ఇదే స్వామీ!” అని యాదవులు సమాధానమిచ్చిరి. శ్రీనాథుం 
డు వారి మోసమును గ్రహించెను. హృదయము భగ్గునమండెను. 
ఆశించిన ఫలితము దక్శలేదన్న విరక్తితోం దాను కష్టపడి (వ్రాసిన 
కాటమరాజుచరిత్రనంతయు విసరి యొక నదిలో బాబవేసెను. ఆ 
యాకులు నదిలోం దేలుచు గొట్టుకొనిపోవుచుండెను. యాదవులలోం 
గొందటు నదిలో దుమికి యెవరికి దొరకిన యాకులు వారు 
తీసికొనిరి. ఆ చరిత్రలో గొందబకు మధ్యభాగము, 58054 
మొదటి భాగము, 905 FPoSHEc 258 భాగము లభించెన 
ట. కాని ఆ యాకులకు శ్రీనాథుండింకను సంఖ్యా క్రమమును గుర్తింప 
JC. రాగతాళములును సూచింపలేదంట. అందుచే యాదవులు 
మరల శ్రీనాథునికడకు వచ్చిరి. అతడు యాదవులు చేసిన 
మోసమునకుం గ్రుద్యడై, వేగముగా నడచి పోవుచుండెను. 
యాదవులాతని వెనుకంబడిపోవుచు నా పత్రములకు వరుససంఖ్యలను 
గుర్తింపుండనియుం, గనీసము రాగతాళములైనను దెల్పుండనియు 
శ్రీనాథుని బ్రాధేయపడుచుండిరి. కోపముతోనున్న శ్రీనాథుడు వారి 
ప్రార్థనలను గణింపక పోవుచుండెను. ముందు శ్రీనాథుడు, వెనుక 
యాదవులు-ఇట్లు కొంతదూరము పోవుసరికి నొక యెటుకలగూడెము 
వచ్చెను. అట నొక యెబుకత అల్లరి చేయుచున్న తన DED 


విసుగుతో వీంపుపైం జబచెను. ఆ బిడ్డ కెవ్వున నేడ్వందొడంాను. (E 
MD విన్న శ్రీనాథుండు, తన్ను వీడించుచు వెనుక వచ్చుచున్న 
యాదవులతో నిట్లనెను: “ఓరీ! మీ పాటకు ఆ యేడుపురాగమును 
బెట్టుకొనుండు, పొండు!” అని కసిరికొట్టెను. అమాయకులగు 
యాదవులు అది నమ్మి తమ కథలకు ఆ యేడుపురాగమునే 
పెట్టుకొనిరి.** 

ఈ కథలోని సత్యాసత్యము లెట్లున్నను, నేడు కాటమరాజు 
చరిత్ర యంతయు నే యొక్కరిదగ్గజిను లభింపకుండుట, యీ 
గాథాగానమంతయు నెక్కువగా శోకభూయిష్టమై యుండుట మాత్రము 
సత్యములే! ఈ సత్యములను దృష్టిలో నుంచుకొని ఎవరో పై కథను 
అల్లియుందురు. 

శ్రీనాథుడు కాటమరాజుచరిత్రను రచించినాండనుటకుం 
2589 జన[శ్రుతియే కాక, యిరువురు కవులును సాక్ష్యమిచ్చు 
చున్నారు. ఈ కవులుకూడ నేవియో కావ్యములను రచించిన కవులు 
గాక, కాటమరాజుకథలను రచించినవారే యగుటచే వీరివాక్యములు 
మతింత విశ్వసనీయములగుచున్న్పవి. గుజ్బముకొండ భక్తవత్సలకవి 
“కతియావుల కాటమరాజుచరి(త్రి యను పద్యకావ్యమును రచించెను. 
(ఇది కాటమరాజుచరిత్రను సంపూర్ణముగావర్ణించు కావ్యముకాదు. 
ఇందు పెద్దిరాజుకథ, కాటమరాజు ఆర్లపెంటయుద్ధము మా(త్రమే 
వర్ణింపంబడినవి.) దీని యవతారికలోం గవి తనకు శ్రీనివాసుడు 
కలలోం (NED శ్రీనాథుండను కవి(్రేష్టుండు కాటమరాజుచరిత్రను 
ద్విపదగా రచించెనని చెప్పినట్లు (PIFO: 


“,. హరికథ DI యారాత్రి నిద్రెంప 
శ్రీనివాసుండిట్లు చెప్పెంగలను 
శ్రీనాథుండను కవి(ేష్ణుండు ద్విపదగా 
రచియించెం గాటమరాజాచరిత 
మది నీవు నాపేర నంకితంబుగం 22; 
KON) SoeP ఘనత నుడువు 
మని చెప్పి తిరోపొతుండయ్యి...” ** 


ఈ కాటమరాజు కథాచక్రమున నేడు లభ్యమగుచున్న కొన్ని 
వీరగాథలకుం గర్త “గంగుల 2520 యని తెలియుచున్నది. 
ఈ కవి రచించిన కథలలో “ఎజ్జగడ్డపాటి పోట్లాట ఒకటి. (ఇది 
మదరాసు ప్ర. (ప్రా. లి.పు.భాం.న 'కాటమరాజుచరి(త్రి అను పేరుతో 
నున్నది: డి.నెం. 1040. దీనిని వేటూరి ప్రభాకరశాగస్తిగారు 
పరిష్మరింపంగా నా గ్రంథాలయమువారు 195355 'కాటమరాజుకథి 
యను పేరుతో (బ్రచురించిరి. కాని యిది నిజమునకు 'ఎట్జిగడ్డపాటి 
పోట్లాటి మాత్రమే). దీని అవతారికయందుం దాను ప్రాయుచున్న 
యదుశాస్త్ర చరిత్రమంతయు మున్ను శ్రీనాథుడు రచించెననియు, 
నదియే తనకు మార్గదర్శకమనియు స్పష్టముగాం దెల్పియున్నాండు: - 


కాటమరాజు కథాచక్రము 325 


“హరిపాద NO డతిభక్తిపరుందు 

గురుతైన కొమునాల గోత్రాబ్ది చంద్రు 

డెనయంగ గంగుల ga కూర్చి 

తనయుండు నరన తగు సవహోదరుండు 

వినయెల్లు యనువాండు ప్రియము దీపింప 

వలనొప్పు శ్రీనాథు వచన పద్ధతిని 

సలిపెను యదుశాస్త్రచరిత మంతయును” జ 

ఇందలి 'శ్రీనాథు వచన పద్ధతిని” అను మాట విమర్శకులకు 
బనిగల్పించినది. “పూర్వము శ్రీనాథుడు వచనముగా (HS 
కాటమరాజుచరిత్రనుబట్టి గంగుల పినయెల్లయ్య యిప్పుడు మంజరిగా 
తిరిగి రచించెను” అను నట్టుగా వాక్యార్థమునుబట్టి స్ఫురించును. 
కాని యిది సరికాదు. తెలుంగు సాహిత్యమునం బూర్వకవులు కొందు 
తాము రచించిన పద్యప్రబంధములనుగూడ SIS కావ్యము'లని 
పేర్మొనినారు. హారిబట్టు అను కవి తన వరావొవురాణమను 
ప్రబంధమమును,* లోకేరావు సోమన యను కవి తన శివరాత్రి 
మాహాత్యమను పద్యకావమును వచనకావ్యములుగా 3599 
యున్నారు. కావున శ్రీనాథుడు కాటమరాజుచరి(తను 
ద్విపదచ్చందముననే రచించియుండును కాని, వచనమున 
బ్రాసియుండండు. భక్తవత్సలకవి శ్రీనాథుడు కాటమరాజుచరిత్రను 
ద్విపదగా రచించెనని స్పష్టముగా బ్రాసియున్నాండు. 

ఇట “శ్రీనాథుని వచన పద్ధతిని” అనంగా 'శ్రీనాథుండు చెప్పిన 
విధము ననుసరించి” అని శ్రీ తిమ్మావజ్‌రుల కోదండరామయ్యగారు 
అర్థము 2350.” మల్లంపల్లి సోమశేఖరశర్శగారును నిట్లే యర్థము 
చెప్పిరి: “ఇక్నడ వచనమనగా “ఉక్తి, చెప్పబడినది, వాక్రువ్వబడినది” 
అను నర్ధ్భమునం జెప్పుకొనవలసినట్టున్నది. “ఆంధ్రభాషాభవ్యంబగు 
వచన రచనాకావ్యంబుగా” అని హరిభట్టు చెప్పిన దానిలోని వచనమన్న 
దానికి “శబ్దము, ఉక్తి, పలుకు, నుడికారిమనియే యర్థము. 
అందువలన “వచన పద్ధతి యనంగా “చెప్పిన పద్ధతి యని యర్థము 
చేసికొనవచ్చును.” ** 

డా॥ బి. రామరాజుగారు మాత్రము ఈ “వచన SS 
మటియొక యర్థమును సూచించిరి. “ “వచన పద్ధతిని” అన్న మాటలు 
చిత్రములు. శ్రీనాథుడు వచించిన పద్ధతి యని కొందరు NIPI 
నటుల కానవచ్చును. నాకు జూడగా “వచన పద్ధతి” యనగా “పాడిన 
పద్ధతి” యని తోచుచున్చది.”* అని చెప్పి, ఏగంటివారి వచనములును, 
కృష్ణమాచార్యులవారి సింహగిరి వచనములును పాడంబడుట 
నుదాహరించిరి. తాళ్లపాకవారి వచనములు రాగయుక్తముగా నున్నవి. 
ఇట్టి వచనములను బాడుపద్ధతిలోనే. శ్రీనాథుని కాటమరాజుకథ కూడ 
పాడంబడుచుండెడిదని రామరాజుగారు ఊహించినారు. ఒక్కతీరుగా 
నుడువని కాటమరాజు కథాచ్చందము కూడ దీనికి దార్మాణమనిరి. 


రామరాజుగారి యూహ సమంజసముగనే యున్నది. ఏలయన, 
దొనకొండలో నేంటికిని భట్టు రాయబారము కథ వచనపద్ధతినే పాడ 
బడుచున్నది. మిగిలిన కథలలో గూడ, శోకాలాపన కొంతయున్నను, 
వర్ణన తీవ్రముగానుండు యుద్ధ ఘట్టములందు మాత్రము వచన 
పద్దతిని బాడంబడుచుండుట నేను స్వయముగా వింటిని. 

పై చర్యను బట్టి “వచనపద్ధతి'కి ఏ యర్థము చెప్పుకొన్నను, 
మొత్తము మీంద శ్రీనాథుడు కాటమరాజుచరిత్రను ఛందోబద్ధముగనే 
రచించెను కాని, వచనము (Prose) గా వాయలేదనుట మాత్రము 


కాని, శ్రీనాథుడు రచించిన కాటమరాజుకథలలో నొకటి 
కూడ నేడు లభించుట లేదు. అయినను గొన్నికథలు రచనా 
విధానమునుబట్టి శ్రీనాథకృతములై యుండునని యూహింపం 
బడుచున్న్చవి. వీనియందు౯ గవినామము చెప్పంబడలేదు. (పల్నాటి 
కథలలో నిట్లుగాక, శ్రీనాథకృతములని స్పష్టముగా నవతారికలలోం 
గల వీరగాథలు లభ్యములగుచున్నవి.) అట్టి వానిలో 'ఎట్జగడ్డపాటి 
పోట్లాటి ఒకటి. వేటూరి 58,8 కాటమరాజుకథలో నిది 
అనుబంధముగా నీయంబడినది. (కాటమరాజుకథ అను పేరుతో 
ప్రధానకథగా ముద్రింపంబడినది గంగుల పినయెల్లయ్య రచించిన 
ఎల్టిగడ్డపాటి పోట్లాట.) దినిని గుణించి తిమ్మావజ్‌రఖల 
వారిట్లూహించినారు: “కవిత్వము రసవంతముగా నుండి, రచన 
మేలయినదిగా నుండుటచే నిది శ్రీనాథ రచనమేమో యని కూడ 
ననుమానింపం దగియున్నది. ఇందలి రచనము పలనాటి వీరచరిత్ర 
రచనమును అనేక విధముల బోలియుండుటయే యీ 
యనుమానమునకుం గారణము.””* ఇట్లూహించునట్టి కథలే కాని, 
పల్నాటి కథలలోవలె శ్రీనాథకృతములని ప్రత్యక్షముగాం గనం 
బడునట్టివి కాటమరాజుకథలలో లభ్యమగుటలేదు. 


5. వెలుంగునకు వచ్చిన క్రొత్త కవులు 


కాటమరాజు కథాచక్రమున ముప్పదిరెండు వీరగాథలున్నవని 
నా పరిశోధనవలనం దెలిసికొంటిని. ఇందు సాహిత్యలోకమునకుం 
దెలిసినవి అయిదు కథలు మాక్రమే. (ఎట్టగడ్డపాటి పోట్లాట, భట్టు 
రాయబారము, కోటపాటి తాటివృక్షం తెచ్చే కథ, అగుమంచి కథ, 
ఆద్యంత రహితమైన పోలురాజుకథి- ఈ అయిదును మదరాసు, 
తిరుపతి |ప్రా.లి.పు.భాం. లలో SII.) తక్కిన యిరువదియేడు కథలలో 
నేను శ్రమపడి, ఆంధ్రదేశమునం బర్యటించి మణి పదునేడు కథలను 
సంపాదింపంగలిగితిని. వీనిలో ఏడు కథలలో గవుల నామము 
లున్నవి. మిగిలిన పదికథలలో లేవు. నాకు లభించిన యీ వీరగాథలను 
బట్టి గంగుల పినయెల్లయ్యతోపాటు, మటి యార్లురు క్రొత్తకవులు 
వెలుంగులోనికి వచ్చిరి. 


326 తెలుంగు వీరగాథా కవిత్వము 


5.1. వడరుప(?) మద్దులేటి కవి:- 

ఈ కవి కాటమరాజు కథాచక్రమందలి ప్రథమవీరగాథయగు 
“వలురాజుకథిను ద్విపదగా రచించెను. ఇతని తాతపేరు “మూలయ్యీ, 
తండ్రి “పెద్దనార్యుండు”. ఇతని యింటిపేరు 'ఘనవర్తిియో లేక 
“వడరుపి యో కావలెను. లేదా 'వడరుపి అనునది గోత్రనామమైన 
కావలెను. వలురాజు కథాంతమునం దన్నుగూర్చి యిట్లు చెప్పుకొనెను: 


“అనువుతి వడరుపాన్సయుడైన 

ఘనవర్తి మూలయ్య కలిత పౌొత్రుందు 
పెద్దనార్యుని కూర్చి (ప్రియనందనుండు 
మద్దులేటను బుద్ధిమంతు డొలురాజుూ 

చరితను పూర్ణంబు చేయంగ దలచి 
యిరువంద 590903 ఇవరమంతయును” * 


5.2. మల్లయ్య: - 

ఇతండు “పంపాద్రికథిను ద్విపదగా రచించెను. ఇతని తండి 
“జంగమయ్య”. SDR యదుశాస్త్రచరిత మంతయు” అని 
చెప్పుకొనిన గంగుల పినయెల్లయ్యవలెనే, యీ మల్లయ్యకూడ 
యాదవచరిత్ర మంతటిని పవ్రాసియుండునని అవతారికనుబట్టి 
తెలియుచున్నది. ఇతండును, గంగుల పినయెల్లయ్యయు నొకరు 
కాదనుటకు “మల్లయ్య యను పేరు యతిస్థానమునం బ్రయోగింపం 
బడి యుండుట గొప్ప నిదర్శనము. ఇతండు తన అవరతారికలో 
'తెరచీర భక్తులిను న్మరంచినాండు. తెరచీర భక్తులనంగా 
కాటమరాజుకథలు పాడు 'సుద్దుల గొల్లలు’. ఈ మల్లయ్య రచించిన 
తాళప(త్ర(గంథము నాకు 'గంగదొనకొండి (నెల్లూరుజిల్లా, 
దర్శితాలూకా) గ్రామములో 1966 సెప్టెంబరు నెలలో లభించినది. 
ఈ మల్లయ్య యాదవచరిత్రను బ్రాయుటయే కాక, పాడి, ప్రజలను 
మెప్పించి, గుజ్బములు గొడుగులు, అరిగెలు, ధనధాన్యవస్తువులు 
బహుమానముగా౯ బడసెనంట: - 


“రయమొప్ప్ర యాదవరాజుల చరిత 
చెప్పేను వినరయ్య జనులార మీరు 
వాకలిగి తనకీర్ణి వహియించి మించి 
(rss 39) ప్రజల మెప్పించి 
గుర్రము గొడుగులు గురుతైన అరిగెలు 
మేరువడి త్యాగములు మెండుగా నంది 
ధనధాన్య వస్తువులు తనర అమృతము 
అనుదినము తనయింట అతితుష్టిగాను 
వేమారు కీర్తుల వెలసిన ఘనుడు 
జంగమయ్య నుతుందు జనులు మెచ్చంగ 


సంగతిగ కవిత్వ సారన్య మెరిగి 

దిట్టముగ యాదవధీరులచరిత 

గట్టిగా జెప్పేను కణగి సభవారు 
ఆటంకారముగ నవరన అలంకారమున గూర్భి 
మాటలు రత్నాలుగాను ముల్లయ్య ADDIS 
సొంవుతో వినరయ్య చోద్యవేద్యముగ 
పంపాద్రెకథ చెప్పేను ప్రఖ్యాతిగాను” 


పల్నాటి వీరకథాచక్రమందలి SAN కథను రచించిన 
మల్లయ్యయు VAID నొక్కరో లేక భిన్నులో తెలియకున్నది. 
కోడిపోరు రచించిన మల్లయ్య తన తండ్రిపేరు చెప్పుకొనలేదు. 


5.3. కనకబండి ఘట్టయ్య: - 


ఈ కవి రచించిన “పోలురాజుకథి తాళప[త్రగ్రంథము నాకు 
నెల్లూరుమండలమున దర్శితాలూకా గంగదొనకొండ సమీపమునం 
గల 'ఎట్జబాలెం” గ్రామములో 17-9-1966న లభించినది. ఈ 
కథావతారికయందు ఇష్టదేవతా ప్రార్థనము తరువాత, కవి తన్నుగూర్చి 
BPE ned. ఈ కవిపేరు “ఘట్టయ్య అనియు నింటిపేరు 
“కనకబండివారు” అనియు, తండ్రి “కొండప్పి అనియు, స్వగ్రామము 
'కొండపల్లె” యనియు, నితనిది 'కన్నెసిరుల KB? మనియు 
గథతావతారికనుబట్టి స్పష్టమగుచున్నది: - 


“వింతగా Tola విద్యలకు నెలవు 
పంతమున ఆ కొండపల్లె లోపలను 
కొనసాగు కన్నెశిర్లు గోత పావనుండు 
గొనకొని కనకబండి కొందప్ప సుతుండు 
33055 ఘట్టయ్య నేర్చిన కొలది 
తేటతెల్లముగాను 39) చెప్పెదను... 
ఆవుల పోలురాజుకథ ఆలించి వినుడి” 


ఈ కనకబండి ఘట్టయ్య యనుకవి పోలురాజుకథనే కాక, 
“దక్షిణకాండము” ('జన్నివాడకథి), _“కంనుండుకథి లేక 
'విష్ణుభాగవతము అను కథలనుగూడ రచించెను. కంసుడుకథ 
తాళపత్రగంధథముకూడ నాకు లభించినది. ఈ కంసుని కథావతారిక 
యందును పై వివరములే యున్నవి. 


5.4. పినయెల్లన:- 


ఈ కవి రచించిన 'కతియావులరాజుకథి నాకు లభించినది. 
ఇతనిది కొమనాల గోత్రము, యాదవ కులము, తల్లి చెన్నమాంబ. 
ఇతండును, మదరాసు ప్ర.ప్రా.లి.పు.భాం. వారు ప్రకటించిన వేటూరి 
SO JE 'కాటమరాజుకథిను రచించిన గంగుల పినయెల్లయ్యయు 
SEO కావచ్చును. అతనిది కూడ కొమనాల గోత్రమే. కాని యీ 


కాటమరాజు కథాచక్రము 327 


కతియావులరాజుకథలో పిన్నయెల్లన యింటి పేరుగాని, తండ్రిపేరు 
కాని కానవచ్చుటలేదు. ఆ భాగము శిథిలమైనది. సోదరుని పేరు 
మాత్రము “సరువ ADB అని యున్నది. గంగుల పినయెల్లయ్య 
సోదరుడు “సర్వని అని మనమెటుంగుదుము. కాటమరాజుకథా 
రచయిత తన తల్లిపేరు చెప్పుకొనలేదు. కాని ఈ కతియావులరాజు 
కథారచయిత తనతల్లి 'చెన్నమాంబి యని చెప్పుకొన్నాండు. 

నాకు లభించిన కటియావులరాజుకథ తాళప[త్ర(గంథము. 
ఇది పల్నాడులో గామాలపాడు గ్రామమున 31-8-19665 
లభించినది. దమ్మాలపాటి లింగప్ప యను యాదవుడు దీనినొసంగి 
నాండు. ఈ గ్రంథమున నవతారికలో నిష్టదేవతా ప్రార్థనము తరువాతం 
గవినిగూర్చి యిట్లున్నది: - 

“కొమనాల గోతుందు గుణవిశాలుండు 

కొమరొప్ప యాదవ కులవంశళ (భును) డు 

అతని కు([లనతియగు)గు చెన్నమాంబ 

అంగన చెన్నమాంబకు వరసుతుండైన 

ధీరుడైన నరువ ధీమణి సౌమిత్ర 

ఆరూఢి వినయెల్లన అతి (మోద) మునను 

కరియావులరాజును ఘనతతో తలచి 

రంగుగ కరియావులరాజు చరిత్ర 

సంగతి చెప్పెను శ్రవణానందముగాను” (పత్రసంఖ్య-1) 


తండ్రిపేరు, ఇంటిపేరు లేకున్నను, కొమనాల గోత్రము, 
సోదరుడు సర్వన పేర్కొనంబడుటచే నితడు కాటమరాజుకథ 
(ఎజ్జ్రగడ్డపాటి పోట్లాట)ను రచించిన గంగుల పినయెల్లయ యనియే 
తలంపవలసియున్న్చది. ఇతడు యాదవకులమువాండనియు, నితని 
తల్లి చెన్నమయనియు నాకు లభించిన తాళప[త్రప్రతినిబట్టి 
తెలియవచ్చు నధికాంశములు. ఈ గంగుల పినయెల్లయ లేక 
పినయెల్లన యదుశాస్త్రచరిత్రమందటిని (కాటమరాజు కథాచ[క్ర 
మంతయు) రచించెనని వేటూరివారు పరిష్కరించిన కాటమరాజు 
కథిలో నున్నది. నాకు లభించిన కతియావులరాజుకథ దీనికి 
బలమును జేకూర్చుచున్నది. 


5.5. కట్టెబోయిన మారయ్యకవి: - 


ఇతండు యాదవగాథాచక్రమున 'కాటమరాజుకు పట్నంకట్టిన 
కథిను రచించెను. దీనికి “కాటమరాజు పట్టాభిషేక” మను 
నామాంతరము గాథాకారులలో వ్యవహారమున నున్నది. “పట్టము” 
అను శబ్దమును జానపదులు SOE నుచ్చరించుచున్నారు. ఈ 
తాళపత్రగ్రంథమును నేను 1964వ సంవత్సరములో కృష్ణా 
మండలమున గుడివాడ తాలూకా కుచ్చికాయలపూడి గ్రామములో 
కొడాలి నీతారామాంజనేయులు అను కొమ్ములవానికడ 


గంగాళపు రామకృష్ణ (భార్య: పెద్దమ్మ) 


రాఘవయ్య 
(మొదటి భార్య (రెండవ భార్య 
“అంత్రిమ్మి యందు) “0892997 యందు) 
గురవయ్య 
అయ్యన జంగమయ్య 


(భార్య: గంగమ్మ) 
(ఇతండే కృతిభర్త, ఈ 
గంగమ్మ సోదరుడే కవి) 


సంపాదించితిని. ఈ కథకు ముందు పెద్ద అవతారిక యున్నది. 
మొదటి మూండు పత్రములలోను కవియున్న పట్టణవర్ణనము, కవి 
వంశాదికము, కృతిపతి వంశాదికము వివరముగా వర్ణింపబడినవి. 
కవి తన యూరి పేరును జెప్పలేదు. కాని, ప్రబంధధోరణిలోం బురవర్ణన 
చేసినాండు. కృతిభర్త కవికి బావగారు. అతని పేరు జంగమయ్య. 
ఇంటి పేరు Kommi. ఇతండు కొమనాలగోత్రుండని చెప్పం 
బడినది. ఇందు జేయంబడిన కృతిభర్త వంశక్రమవర్ణన పై రీతిని 
చూపవచ్చును: - 

కవియగు కట్టెబోయిన మారయ్య, కృతిభర్తయగు జంగమయ్య 
భార్య గంగమ్మకు సోదరుడు. అనంగా నీ కవి తన బావగారిపేర 
వీరగాథ నంకితము చేసెను. 


“ఏసగ నా గంగ ప్రాణోకు పేర 

వరుస గంగాళపు Sosa) పేర 

గురుతైన కొమనాల గోడత్రుని పేర 

ధరనెంచ రాఘవయ్య తనయుని పేర 

చప్పున్న దేశాది జంగము పేర 

చెప్పునిట్లు బలి ప్రవిద్ధంబుగాను 

కాటమరాజునకు వట్నముగట్టిన కథయు” (ఆకు-3) 


అవతారికనుబట్టి యీ కవి యింటి పేరు కట్టెబోయిన 
వారనియు, నితడు సకల యాదవకథలను RAN చెప్పంగలవాం 
డనియుC దెలియుచున్నది. కృతిభర్తయగు జంగమయ్య, కవిని బిలిచి 
యిట్లు చెప్పినట్లుగా మారయ్య తన కథావతారికలో |్రాసికొనినాం 
(9: — 


“SS బావమరదిని మారయ్యను తప్పక చూచి 
యనయంగ కట్టెబోయ్య్నివారింట 


328 తెలుంగు వీరగాథా కవిత్వము 


మతిగలవాడవు మరి చెప్ప జదువ 

నతి నేర్భులయందు నమర మారయ్యవు 
సకల యాదవ కథలు SID 33789 
వకటి నిన్నటి గాదు వనర గావించు 
ఆవులను కల్యాణ మందుండి 

యే విధంబున దెచ్చిరి యెవ్వరింట పెండ్లి 
యే విధంబున జేసిరి యిల్ల యాదవులు 
సుముఖుండై తొల్లి కృమ్ణుందు దెచ్చినట్టె 
తముక మెక్సించి రే SS నతని 
మట్టనంబుగ ఆవుల మందల కెల్ల 
పట్నంబుగట్టి రే పగిది చేపట్టి 

ఆ కథ నా పేర అంకితముగాను 

చేకొని చక్టంగ చెప్పి అంవుమనుచు” (ఆకు-3) 


“సకల యాదవ కథలు” అను ప్రయోగముచే నీ కవి కాలము 
నాంటికే కాటమరాజునకు సంబంధించి అనేక వీరగాథలున్నవనియు, 
కాటమరాజుకథ యనునది ఒక్క వీరగాథ మాత్రమే కాదనియు, నది 
యొక సుదీర్హ కథాచక్రమనియు స్పష్టమగుచున్నది. 


5.6. కదిరి మంగళము వెంకటాద్రి లేక మంగళపురి 
వెంకటాద్రి: 


ఈ కవి “పాపనూకకథిను రచించెను. ఈ వీరగాథకు 
సంబంధించిన మూండు తాళపత్ర గంధములు నాకు లభించినవి. 
19-7-1966 నాండు చిత్తూరుజిల్లా చంద్రగిరి తాలూకా పెడకంటి 
పల్లెలో లభించిన ప్రతిలో నవతారిక యిట్లున్నది: - 


“కదిరి మంగలము చినబసవయ్య నుతుడు 
శేషవాల్మీకుడు చెలువొప్పు వెంకటాద్రి చెప్పిన కథయు 
(ప్రజలకు ఇంవుగాను పావనూకకథయు 

చెప్పేను వినవయ్య చెవులపందువుగాను” 


దీనినిబట్టి యీ కవిపేరు “వెంకటాద్రి” యనియు, “శేషవాల్మీకుం 
డు అనునది యితని వబిరుదమో లేక నామాంతరమో యనియుం, 
దండ్రిపేరు «35505 యనియు, నింటి పేరు “మంగళమువా” 
రనియు, నివాసము “కదిరి” యనియు (గ్రహింపవచ్చును. లేదా “కదిరి 
మంగళము” అనునదియే యింటి పేరు కావచ్చును. 

5-9-1964 నాండు కృష్ణాజిల్లా, గుడివాడ తాలూకా, 
కుచ్చికాయలపూడి గ్రామములో లభించిన (ప్రతిలో నవతారిక 
యిట్లున్నది: - 

'భావింవంగ మంగళపురి చిన్ని 

బస్వన్న పుత్రుండు ప్రఖ్యాతిగాను 

శేషువాల్మీకుందు చెలుదొప్ప 30365 

(ప్రజలకు ఇంపుగాను పావనూకకథయు 


రాజితంబుగా ఈ కథ రయమున గూర్భి 
KIN చెప్పెను కులము వినరయ్య” 


ఇందు “కదిరి” పేరు లేదు. ఇంటి పేరు 'మంగళపురి” అని 
కలదు. తండ్రిపేరు పెడకంటిపల్లెప్రతిలో “చిన బసవయ్య అని 
యుండగా, దీనిలో చిన్న బసవన్న అని యున్నది. (రెండింటికిని 
ఖేదము లేదు.) కవిపేరు వెంకటి” అని యున్నది. “శేషవాల్మీకుండు” 
అను బిరుదమును జెప్పంబడినది. కుచ్చికాయలపూడిలోనే లభించిన 
SES తాళపత్రప్రతిలో నక్షరములన్నియును దప్పులుగా నున్నవి. 
అందు “కదిరి నామమున్నది. కవి పేరు వెంకటి అని కలదు. 


మొత్తముపై పైనదెల్సిన మూడు ప్రతులకును రచయిత 
యొక్కడే యనుట స్పష్టము. అతని పేరు “వెంకటాద్రి” లేక 'వెంకటి”. 
అతని తండ్రి చిన బసవయ్య” లేక చిన్ని బసవన్న. ఇతని యింటి 
పేరు “మంగళపురి’ కాని మంగళము’ కాని యగును. add కదిరి 
గ్రామమునకు జెందినవాండని యూహింపవచ్చును. లేదా మొత్తము 
“కదిరి మంగళము” అనునదియే యితని యింటి పేరో లేక (గ్రామము 
పేరో కావచ్చును. (ఎక్కువగా గామములపేర్లే యింటి పేర్లుగా 
నుండును.) 


5.7. జరుగుపల్లె చెన్నయ్య: - 

ఇతండు 'అగుమంచికథిను రచించిన జానపద కవి. తాను 
అరుంధతి పుట్టింటి ఘనుండనని చెప్పుకొనుటచే నితండు మాదిగ 
కులమునకు జెందినవాండుగా గన్పట్టుచున్నాండు. అరుంధతి 
తమయింటి యాడువిడ్డయనియుం, దాము జాంబవంతుని వంశము 
వారమనియు మాదిగల విశ్వాసము. ఇతండు పూర్వకవి స్తుతిలో 
కాళిదాసుని పేర్కొనుటచే మంచి సంస్మారముగల కవి యని 
చెప్పవచ్చును. ఈతని 85508) కవిత్వమును దీనికి 
బోషకముగా నున్నది. ఈ చెన్నయ్యకవి కాళిదాసుని స్తుతించిన 
తరువాత బాణావీరుల ప్రజ్ఞను గొనియాడినాండు. ఇష్టదేవతా ప్రార్థన, 
పూర్వకవిస్తుతి తరువాత దన్నుగూర్చి యిట్లు ప్రాసికొన్నాండు: - 


'వాలాయముగ నందరిని వాక్ళున దలచి 
నంధిలక్షణ మెరిగి చెప్పనేర్భిన యట్లు 
ముందుగ నసంభువులు ముద... 
.. ఘునత దిలనిల్లు 
చెలగి జరుగున 59% బెన్నయ్యను వాడు 
వుడమి అరుంధతికి వుట్నింటి భునుదు 
కదు వేగ అ(గుమంచ్చి కథ)... 
శ్రీకరంబుగ చెప్పెద చెలగి యాదవులకథ 
(పొకటంబుగ వినుడా ప్రఖ్యాతిగాను” (పత్రము-1) 


కాటమరాజు కథాచక్రము 329 


ఈ అగుమంచికథ తాళప[త్రగ్రంథము చితూరుజిల్లా, చంద్రగిరి 
తాలూకాలు, పెడకంటిపల్లె గ్రామములో 1966 మార్చి1వ తేదిని 
లభించినది. తోడేటి సుబ్రహ్మణ్యము అను భట్టువాండు (కొమ్ములవాం 
డు) ఇచ్చినాడు. ఈ (గంథలేఖకుండు తోడేడి పాపయ్య కుమారుడు 
కోటయ్య యనియు, నితండీ బ్రాంతను క్రీ.శ. 1891లోం జేసెననియు 
(గంథాంతమున OA. నాకు ఈ (గంథము నిచ్చిన తోడేడి 
సుబ్రహ్మణ్యము, పాపయ్య కోటయ్యల వంశములోనివాండే యని ఆ 
(గ్రామవృద్దులు నాకు జెప్పిరి. ఈ లేఖకునకు “పల్లె అను శబ్దమును 
“పల్యా' అని వ్రాయు నలవాటు కలదు. (గంథాంతమున “పెడకంటిపల్లె 
(0° అని వ్రాయుటకు బదులు “పెడకంటి పల్యా గ్రామం” అని 
(బ్రాసినాండు. దీనినిట్టి, యితండు వ్రాసిన “పల్యా చెన్నయ్య యను 
కవినామము నిజమునకు “పల్లె చెన్నయ్య అని గ్రహింపవలసి 
యున్నది. 

SA జరుగున పల్యా చెన్నయ్యనువాడు? అను పాదములో 
ODS అను శబ్దమునకు అర్థము కుదురుటలేదు. ఇది కూడ 
కవి యింటి పేరులోని భాగమేమో! అగుచో కవి పూర్తిపేరు 'జరుగు(న) 
పల్లె చెన్నయ్య” కావచ్చును. నెల్లూరుజిల్లా గూడురు తాలూకాలో 
200053 (జరుగుమిల్లి) అను గ్రామమున్నది. ఈ గ్రామనామము 
గృమనామముగాం గలవారు ఉండియుందురు. కాబట్టి ఈ కవిపేరు 
“జరుగుపల్లె చెన్నయ్య” అని నిర్ధరింపవచ్చును. 

వేటూరి ఆనందమూర్తిగారు వరిశోధన సంచికలోం 
(బకటించిన “అగుమంచికథియు, నాకు లభించిన తాళప(త్ర 
(గ్రంథమును నొకృటే! కాని ఆనందమూర్తిగారి గ్రంథమున మొదటి 
అవతారికతోపాటు కథాభాగమును జాలవబకును లోపించినది (చూ. 
పరిశోదన 5, 6, 7 సంచికలు, 1955). నా తాళపత్రప్రతిలో మొదట 
నేడు పత్రములలో నున్న కథాభాగము వారుప్రకటించిన దానిలో 
లేదు. అనగా సుమారు 500 పాదములు ఆనందమూర్తిగారి 
(గంథమున లోపించినవి. అందుచే దానినిబట్టి కవినామమును వారు 
నిర్ణయింపలేకపోయిరి. 

ఇట్లు నాకు లభీంచిన తాళప(త(గంథములనుబట్ట్‌ 
కాటమరాజు కథాచక్రములోని వివిధ గాథలను రచించిన యేడ్గురు 
నూతన జానపద కవిపుంగవులు తెలియవచ్చుచున్నారు. నేను చెప్పిన 
“పినయెల్లనియు, మదరాసు ప్ర.ప్రా.లి.పు.భాం.వారు ప్రకటించిన 
“కాటమరాజుకథినుబట్టి తెలియుచున్న “గంగుల పినయెల్లయ్య'యు 
TE యగుచో, నార్గురు నూతన కవులు నా పరిశోధన మూలమున 
వెలుంగునకు వచ్చిరని చెప్పవలెను. 


6. కాటమరాజు కథాచక్రము-వివిధ వీరగాథలు 


6.1. వలురాజు కథ లేక ఆవుల వలురాజు కథ: - 
ఇది కాటమరాజు కథాచక్రమున మొట్టమొదటి వీరగాథ. 


ఆవుల వలురాజు కాటమరాజునకు౯ వితామహుడు. (Soora” 


అను పేరే జానపద వ్యవహారమున 'వల్లురాజు” అనియు 'వలురాజు” 
అనియు 'వొలురాజి అనియు మాటతినది 'వలరాజు? అనగా 
“మన్యధథుడు”.) దీని రచయిత వడరుప (లేక ఘనవర్తి?) మూలయ్య 
పౌత్రుండును, పెద్దనార్యుని పుత్రుండును నగు మద్దులేటికవి యని 
గ్రంథాంతమునం గలదు. ఇది ద్విపద చృందమున DHA. వల్లురాజు 
యుద్ధమనియు, వలురాజు చరిత్రమనియు దీనికి మతి రెండు 
నామములున్న్చట్లు తెలియుచున్నది. 


మదరాసు GOML SŠ వల్లురాజు యుద్ధమను కాగితపుంబైతి 
కలదు (ఆర్‌.నెం. 642). ఇది ప్రస్తుతము తిరుపతి SVORIL Sc 
దరలింపంబడినది. కాని యిది ఆద్యంత రహితమైన పోలురాజు కథ 
కాని, వల్లురాజుకథ కాదు. నాకు బల్నాడులో గామాలపాడు 
గామమున నొక తాళప(త్ర(గంథము లభించినది. కాని అది 
అసమ(గముగా నున్నది. చివర కొంతకథ లోపించినది. సంపూర్ణమైన 
కథను ఆంధ్రప్రదేశ్‌ యాదవసంఘ ప్రధానకార్యదర్శి యగు ఆరాధ్యుల 
పిచ్చయ్యగారు (ఎడవూరు) 1967 మే నెలలో'వలురాజుచరి[త్రి అను 
పేరుతో (883098. 

ఆవుల వలురాజు ఎలమంచి (యలమంచి) పట్టణమేలు 
ప్రభువు. ఇతని తం(డ్రి కవులావుల గంగురాజు, తల్లి గంగమ్మ. ఈ 
దంపతులకు గలిగిన నలుగురు పుత్రులలో వలురాజు పెద్దవాండు. 
హరిపాలు(డు, నందగోపాలుండు, గోవర్ధనుండు ఇతని తమ్ములు. 
తిరుమందుల తరిముత్తరాజు ఇతనికి (బ్రధానిగా నుండెను. 


యలమంచికి ఉత్తరముగా నున్న కండెమొండెముల కోటను 
కలభూత గంగురాజు పాలించుచుండెను. అతండు బాలుడుగా 
నున్నప్పుడు ఆ రాజ్యమునకు (బ్రధానులుగానున్న “అయ్యలరాజు, 
శివరామరాజు, భాస్మరరాజు, దత్తరాజు, కన్నమరాజు అను KOND 
నియోగి బ్రాహ్మణులు సర్మారు పైకమును నాలుగు లక్షలు 
అపహరించిరి. కలభూత గంగురాజు HAMES తరువాత భీమరాజు 
అను మటియొక మంత్రి, ఆ (ప్రధానులు చేసిన దొంగతనమును 
బయటపెట్టెను. గంగురాజు కోపముతో వారిని శిక్షింపంబోగా, నా 
(ప్రధానులు ఆటు నెలల గడువును కోరి, యలమంచి పట్టణమునకు 
బాటివచ్చి, వలురాజును శరణువేడిరి. వలురాజు వారి కభయమిచ్చెను. 
అంత కలతభూత గంగురాజునకును, వలురాజునకును 
యుద్దమయ్యెను. వలురాజు సోదరులు ముగ్గురును, సేనాధిపతి 
పులిమద్దుల రామన్నయు, భండారు మల్లండును యుద్ధమునకేంగి, 
కలభూత గంగురాజు సోదరులగు రంగధామరాజు, రఘురామరాజుూ, 
చినగంగరాజు- అను వారితోడను; సేనానులగు రామలింగన్న 
పాపన్నలతోను ఘోరయుద్ధము చేసి వీరస్వర్ణము నలంకరించిరి. 

విమ్మట వలురాజే స్వయముగా యుద్భమునకేంగ 
నిశ్చయించెను. తన (So నింహా(ద్రిరాజు, పెద్దిరాజు, 
ఎటఅనూకరాజు, నలనూకరాజు, పోలురాజులను, కూతురు 


330 తెలుంగు వీరగాథా కవిత్వము 


ÕE పల్లికొండ కప్పగించెను. NOHH» పెద్దవా౭డైనను, 
(బ్రాహ్మణులు చెప్పిన జ్యోతిషమును బట్టి రెండవ కుమారుడైన 
పెద్దిరాజునకుC బట్టము KO. పుత్రులకు బుద్దులు గటబిపి, తాను 
యుద్ధమున కేగెను. కలభూత గంగురాజుతో వలురాజు ఘోరయుద్ధము 
చేసెను. కడకు గంగురాజును జంపి, అతని భార్య శరణు వేడుటచే 
గంగురాజు కుమారునకు రాజ్యమిచ్చి, పూర్వపు (ప్రధానులను దిరిగి 
తమ తమ ఉద్యోగములందు నిలిపి, యుద్దమునం దగిలిన 
గాయములతో వలురాజు వైకుంఠమునకేంగెను. వల్లమ్మ 
సహగమనము చేసెను. 


ఈ వలురాజు కథా(ప్రసక్తి వేడుక బొంగరాలకథి, 19509 
కథి, 'భక్తిరన్నకథి మున్నగు నితర వీరగాథలలోం గూడం గానవచ్చు 
చున్నది. బొంగరాలకథలో పోచయ్య తన మామయగు ముమ్మయ్యతో 
వలురాజునుగూర్చి యిట్లు చెప్పును: - 


“వావిళ్ల గుట్టల వంగల బైట 

కాపుల కరణాల వెనక వేనుకుని 

కలభూత గంగురాజుూ మీద 

కదిసి యుద్ధము చేసిన ఘనుడు మీ తాత వలురాజు 
కాలము కురుదాలించ, గంగ దయ తప్ప 
వురుస్తలాలు మీ తాతకు గాయాలు నాటి 

వక్షమున పోట్లు నాటి వరిగె మీ తాత” ? 


అగుమంచికథలో కామరక్క తనతం[డ్రినిగూర్చి అగుమంచితో 
నిట్లనును: - 


“మూ అయ్య వొలురాజు మండలేశ్ళ్యరుందు 
దయకలిగి కరుణాల వెనక వేసుకుని 
కరణాలకొరకు కన్నెమొగిలి వీరఠబయట 

శ్రీ బీరకల్లుగా 33 మా తండ్రి 

అరువై అందలాలు ఆడ రుత్తలాయి 

తరమునాటి పెద్దలు మా తండ్రివద్ద 390 
రాళ్లబండి కనుముకాడ రక్తము ఏరులై పారెను.” 7 


భక్తిరన్నకథలో గాశీయాత్రకుం బోయిన భక్తిరన్న గయా 
క్షేత్రములో యాదవవీరులకు6 బిండప్రదానము చేయుంచు దమ 
తాతయగు వలురాజు నిట్లు కీర్తించును: - 


“కరణాలకొర్లై కదని దండెత్తి 

కండె మొండెముల యేలేటి కలభూత గంగురాజుమీద 
ఆలంబు చేసి హతముగ 3998 

మెండయిన శాన (గేన) మీద మెరసి దండెత్తి 

దండి శానల మీద తగు పొరిపారి 

వొళ్లెల్ల గాయాలు వుక్ళుటలుగులు నాటి 


వొలురాజు! వో తాత! వొనుధపై వారిగితివి 
అగ్నినోములు నోమితివి హారమరయనుచు 
బొగ్గులపాలయిపోతివి పొలతి వల్లమ్మ” *” 


6.2. పంపాద్రి కథ:- 


ఆవుల వలురాజు మరణించిన తరువాత సోదరుల సహాయ 
ముతో పెద్దిరాజు యలమంచి పట్టణమును పది సంవత్సరములు 
నిరాఘాటముగాం బాలించెను. పిమ్మట ol ANC బినతం[డ్రులును 
గతించిన ఆ యలమంచి పట్టణమున నుండుట కిష్టములేక సింహాద్రిం 
రాజాది సోదరులేరువురును, అల్లుడు పల్లికొండతోం గలిసి 
పంపాద్రికి బయనమై వచ్చిరి. అక్కడ పెద్ద పట్టణమును నిర్మించుకొని 
సుఖముగా బాలించుచుండిరి. ఈ పంపాద్రిలో నేడేండ్లు గడపిరి. 

సింహాద్రిరాజు పెద్దిరాజాదుల భార్య లేవురును సంతానమును 
NEAR పంపాద్రి బసవన్నకు నోములు నోచిరి. అందణికిని 
సంతానము కలిగినది కాని, ఒక్క పెద్దిరాజు భార్యయగు పెద్దమ్మకు 
మాత్రము సంతానము కలుగలేదు. బసవన్న ఆమె నోమును 
తిరస్మరించెను. ఆమె మిక్కిలి పరితపింపసాగెను. అంత నొకనాండు 
పెద్దమ్మకు స్వప్నమునం గల్యాణపట్టణమున వెలసియున్న సోమేశ్వరుం 
డు సాక్షాత్మరించి నేను నీకు సంతానము IO. నా కల్యాణ 
నగరమునకు రమ్ము అని చెప్పెను. ఆమె VI, భర్తతోం దన 
స్వప్నవృత్తాంతమును జెప్పెను. 'ఆ దేవుండు నాకు గనపడినప్పుడు 
వెళ్లుదము” అని పెద్దిరాజు ఉపేక్షించెను. మటికొంతకాలమునకుC 
గల్యాణ సోమేశ్వరుడు పంపిన కామధేనువు పెద్దిరాజు స్వప్నమునం 
KID ఆహ్వానించెను. ఇంకం దడవుచేయుటకు వీలులేదని, 
పెద్దిరాజు తన సోదరులతో నాలమందలు పంచుకొని, తమ్ముండు 
పోలురాజుూనకు TO పట్టమును గట్టి, పెద్దిరాజు తన భార్య 
పెద్దమ్మతోం గలిసి కల్యాణపట్టణమునకు బ్రయాణమయ్యెను. ఇది 
పంపాద్రికథ. దీనిని “పంపా[ద్రి నోములు’ అనియు౯ బిలుతురని 
తెలియుచున్నది. నాకు లభించిన తాళపత్రములలో “పంపా్రికథి 
అనియే కలదు. 

నాకు ఈ పంపాద్రికథకు సంబంధించిన SESE 
రెండు లభించినవి. ఒకటి కృష్ణాజిల్లా, గుడివాడ తాలూకా, 
కుచ్చికాయలపూడి గ్రామములోను, రెండవది నెల్లూరుజిల్లా, 
దర్శితాలూకా, గంగదొనకొండ గ్రామములోను దొరికినవి. 
మొదటి ప్రతిలో 'పంపాద్రికథి యనునది, పెద్దిరాజు పల్లికొండతోం 
దాము పంపాధికి వచ్చి యెన్నేండ్లయినదో తెలిసికొనుటతోం బూర్తి 
అయినట్లున్నది. సోదరుల పంకములు, పెద్దిరాజు ప్రయాణము అను 
కథాంశములు దీని తరువాత వచ్చు పెద్దిరాజుకథలోనికిం గొనిపోం 
బడినవి. ఇది సరికాదోవో! పెద్దిరాజు తన సోదరులతో 
నాలమందలను బంచుకొని, కల్యాణనగరమునకుం బ్రయాణమగు 
నంతవటికును బంపా[ద్రికథయే యని తలంపవచ్చును. ఆ తరువాత 


కాటమరాజు కథాచక్రము 331 


పెద్దిరాజు కల్యాణమును జేరుట, అట వాలికేతువరాజుతోం బోరుట- 
ఇత్యాది కథ పెద్దిరాజుకథకు సంబంధించును. కొన్ని (గంథములలో 
“పంపాద్రికథి యనునది (ప్రత్యేకముగా లేక, పెద్దిరాజుకథతోం 
గలిసియేయుండును. రెండింటిని గలిపి “పెద్దిరాజుకథి యనియే 
పిలుతురు. అప్పుడీకథ పెద్దిరాజు మరణముతో నాంగిపోవును. బాలు 
డగు కాటమరాజు తండ్రిపగ తీర్చుకొనుటకు కాటమరాజు ఆర్లపెంట 
యుద్దము” అను పేరుతో బ్రత్యేకముగాం జెప్పుదురు. 


6.3. పెద్దిరాజు కథ:- 


8 0°2> సోదరులతో నాలమందలు పంచుకొని, 
సంతానార్థమై భార్యాసహితంబుగాం బంపాధ్రినుండి బయలుదేరి, 
వీరగంటి పట్టణము, విజయపట్టణము, నవరత్నపట్టణము, ఓరుగంటి 
పట్టణము, రేపల్లిభద్రాచలము, మాహేశ్వరనగరము- మున్నగు 
పట్టణములందలి రాజులచే సన్మానింపంబడి, అవి యన్నియు 
నధిగమించి, కల్యాణపట్టణము చేరెను. అప్పుడు కల్యాణము నేలుచున్న 
మారాసవపు గంగురాజు పెద్దిరాజును మిక్కిలిగ నాదరించెను. 
పెద్దిరాజును బెద్దమ్మయుం గలసి కల్యాణ సోమేశ్వరుని బ్రార్థింపం 
గా, పెద్దిరాజునకు అజువదియవయేటం గాటమరాజు జన్మించెను. 
ఆ తరువాత నేడేండ్లకుం బాపనూక యను పుత్రికయు జన్మించెను. 
ఈమె దుష్ట నక్షత్రమునం బుట్టినది. చిత్రభాను సంవత్సరమున ఫాల్గుణ 
మాసమున బుధవారమునాండు మధ్యాహ్నవేళ, తల్లిగండమునను, 
తం(డ్రిగండమునను, ధనధాన్యముల గండమునను, ఆవుల గండము 
నను పాపనూక జన్మించెను. ఈ పాపనూక పుట్టిన యేడవనాం౭డే 
పెద్దిరాజు మారాసపువారి పగ దీర్చుటకై వాలికేతువరాజుపై 
దండెత్తిపోయి, ఆర్హపెంట రణరంగమున మరణించెను. అప్పఇకి ఏడు 
సంవత్సరముల బాలుడైన కాటమరాజు తండ్రి పగందీర్చనెంచి, 
వాలికేతువరాజుపై దండెత్తిపోయి, ఆతనిని సంవారించి, 
తం[(డిశవమును దీసికొని యింటికి వచ్చెను. తల్లి పెద్దమ్మ 
భర్తశరీరముతో సహగమనము చేసెను. పసివాండ్రగు కాటమరాజును 
పాపనూకయు, మారాసపువారి యింట బెరుగుచుండిరి. పెందోట 
ముద్దమ్మ వారిని బెంచుచుండెను. తరువాత కొంతకాలమునకు కాశికి 
బోయెడి భక్తిరన్న వచ్చి, వారిని గుర్తించి మారాసపువారికి ఆనవాళ్ళు 
చూపి, కాటమరాజును పాపనూకను యలమంచికి గొనిపోయెను. 


కాటమరాజు కథాచ(క్రమున నెక్కువ (ప్రచారముగల 
వీరగాథలలో JA యొకటి. పెద్దిరాజుకథ, పోలురాజుకథ, 
గంగతర్మము, ఎట్ట్జ్రగడ్డపాటి పోట్లాట, భట్టు రాయబారము, భక్తిరన్నకథ, 
కతియావులరాజుకథ- ఇవి Seire బాడంబడుచుండును. వేడుక 
బొంగరాలకథలోను, అగుమంచికథలోను, భక్తిరన్నకథలోను ని 
పెద్దిరాజుకథాప్రసక్తి వచ్చును. 

నాకు బెద్దిరాజుకథకు సంబంధించిన మూండు తాళపత్ర 
(గంధములు లభించినవి. కాని దేనిలోను నాద్యంతములు స్పష్టముగా 


దెలియుట లేదు. కాటమరాజు ఆర్లపెంట యుద్ధము'లేక కాటమరాజు 
యుద్దము- (ప్రథమకాండము” అని పిలువంబడుచున్న SES (వ్రాయ 
తప్రతి కృష్ణామండలమున లభించినది. అందు కాటమరాజు తన 
తండ్రి పెద్దిరాజు మరణవార్త విని, వాలికేతువరాజుపై దండెత్తిపోవుట, 
యుద్ధమున నాతనింజంపుట, పెద్దమ్మ సహగమనము, కాటమ 
రాజును, అతని చెల్లెలు పాపనూకయు పెందోట ముద్దమ్మ యను 
మారాసపురాణిచేం బోషింపంబడుట వబకును గథ గలదు. ÄIC 
బట్టి పెద్దిరాజుకథ వేజనియు, కాటమరాజు ఆర్హపెంట యుద్ధము 
వేజినియు దోంచుచున్నది. అట్లే పంపా[ద్రికథను బెద్దిరాజుకథతో 
ముడిపెట్టరాదు. కాంబట్టి వల్లురాజు మరణానంతరమునుండి, భక్తిరన్న 
కల్యాణమునుండి కాటమరాజును పాపనూకను యలమంచికిC 
దెచ్చువబకును గల కథాభాగములో మూడు ప్రధాన కథలున్నవని 
చెప్పవచ్చును. 

1) వలురాజు మరణించిన తరువాత బెద్దిరాజు రాజుగా 
సింహా[ద్రిరాజాది సోదరులందటజును బదిసంవత్సరములు 
యలమంచిలో నుండి, పిమ్మట వారందజును పంపాద్రికిం 
దరలి వచ్చి, పట్టణనిర్మాణము గావించుకొని సుఖముగా 
నుండుట, వారి భార్యలందజును పంపాద్రి బసవనినోములు 
పట్టుట, ఒక్క పెద్దమ్మకు దప్ప తక్కిన వారందలికిని 
సంతానము గలుగుట, పెద్దమ్మ చింతతోనుండుట, ఆమెకు 
స్వప్నము వచ్చుట, యిట్లు పంపా(ద్రిలో ఏడు సంవత్సరములు 
గడచుట- ఇంతవటబకును “పంపాద్రికథి లేక “పంపాద్రి 
నోములు”. 


2) కల్యాణ సోమేశ్వరుడు పంపిన కామధేనువు పెద్దిరాజునకు 
స్వప్నమున గనంబడుట, పెద్దిరాజు సోదరులతో భాగము 
లేర్చజిచుకొని పంపాద్రినుండి కల్యాణమునకు వచ్చుట, 
కాటమరాజు పాపనూకల జననము, వాలికేతువరాజుతో 
యుద్ధముచేసి పెద్దిరాజు కూలుట, తన మరణవార్తను భట్టుచేం 
గంమారంనకుంను, భార్యకును దెలియుంజేయుట - 
ఇంతవటబకును “పెద్దిరాజుకథ' కావలెను. 


3) _ ఏడేండ్ల బాలు౯డైన కాటమరాజు తండ్రిపగందీర్ప వాలికేతువ 
రాజుపై దండెత్తి పోవుట, ఆతని యుద్ధవర్ణనము, గంగతోడి 
సంవాదము, వాలికేతువరాజును జంపుట, Sol SD 
గనుగొనుట, గంగ తండడ్రిని (బ్రితికించగా తం(డితో 
మాటాడుట, ఆ శవము నింటికి దెచ్చి తల్లికిచ్చుట, తల్లి 
సహగమనము చేయుట, మారాసపువారి యింటి లో నలనన్న 
పాపనూకలు పెరుగుచుండుట, భక్తిరన్న వచ్చి వారిని 
యలమంచికి దోడ్మొని పోవుట- 2085 కాటమరాజు 
ఆర్లపెంట యుద్దము” లేక 'కాటమరాజు యుద్దము- (ప్రథమ 


332 తెలుంగు వీరగాథా కవిత్వము 


కాండము”, (కాటమరాజు DENISE జేసిన యుద్ధము 
ద్వితీయ కాండమగును). 


కాని గోవుల నాగేశ్వరకవిగారు తమ “పెద్దిరాజు నాటకము'లో 
పంపాద్రిలోC బెద్దిరాజు అన్నదమ్ములతో భాగము లేర్చబుచుకొనుట 
నుండి, భక్తిరన్న వచ్చి కాటమరాజును పాపనూకను దోడ్మొని పోవుట 
వటబికును గల కథాభాగము ననుసరించినారు. ఏమైనను, దీనిని 
బైవిధముగా మూండు కథలుగా భావించుట యుచితమని తోం 
చుచున్న్చది. 


6.4. సింహాద్రిరాజు కథ:- 


కాటమరాజు కథాచక్రమునం గొన్ని కథలకు విశేష ప్రచార 
మున్నది. SEI, కథలకు అసలు ప్రచారమే లేదు. ఇట్లు ప్రచార 
శూన్యములైన కథలలో సింహా[ద్రిరాజుకథ, ఎటినూకరాజుూకథ, 
నలనూకరాజుకథ చేరును. అంతమా(త్రమున నీ కథల యస్తిత్వమును 
శంకించుటకు వీలులేదు. (ఈ కథలు నెల్లూరుజిల్లా, దర్శితాలూకా 
గంగదొనకొండ (గామము (ప్రకృనున్న ఎజ్బిబాలెములో నొక 
సుద్దులవానికడ నుండుట 1966లో నేను జూచితిని.) వీని (ప్రసక్తి 
యితర వీరగాథలలో౭గూడ కానవచ్చుచున్నది. ప్రచారము 
తక్కువగుటచే వీనికి (88 లెక్కువగాం బుట్టలేదు. దేశమున రెండు 
మూండు తావులందు ఇవి యున్నవని తెలియుచున్నది. నాకు 
లభించిన SS బొంగరాలకథిలోను, “అగుమంచికథిలోను, 
“భక్తిరన్నకథ'లోను వీని ప్రసక్తి వచ్చినది. స్థానికచరిత్రలందును ఈ 
రాజుల వివరములున్నవి. 

సింహాద్రిరాజు, ఆవుల వలురాజు పెద్దకుమారుడు. యాదవ 
రాజ్య సింహాసనము నిజమున కీతనికి రావలెను. కాని పండితులు, 
జ్యోతిషశాస్త్రమును బరిశీలించి పెద్దిరాజే సింహాసనమునకు సమర్ధుC 
డని నిర్ణయించుటచే, పల్లికొండసలహాతోం దండ్రి యితని నొప్పించి, 
చిన్నవాడైన పెద్దిరాజునకుం బట్టము కట్టెను. ఈ విషయము 
“వలురాజుకథ'లో OA. ఇది సింహా ద్రిరాజుయొక్క మంచితనమును 
నౌదార్యమును, దండ్రియెడగల విధేయతను జాటుచున్నది. (నెల్లూరు 
జిల్లా దర్శితాలూకా, గంగదొనకొండలో 12-9-1966నాడు నాకు 
లభించిన “పంపాధద్రికథ” వేటొకప్రతిలో సింహా ద్రిరాజే రాజైనట్లుగా 
బ్రాయంబడియున్నది. ) 

పంపా([ద్రిలోం బంపకము లయిన తరువాత పెద్దిరాజు కల్యాణ 
నగరమునకు బోయెను. సింహా[ద్రిరాజు, ఎబినూకరాజుూ, నలనూక 
రాజూ, పోలురాజు పంపా(దిలో నుండిపోయిరి. (ఈ నలుగురురును 
నాలుగు దేశములకు బోయిరని కొన్ని (ప్రతులలో నున్నది.) అప్పుడు 
శ్రీకూర్మపట్టణమున సింధుభళ్లానిరాజు శ్రీ వైష్ణవుల పై దొంగతనమును 
మోపి వారిని బాధింపం జొచ్చెను. ఆ శ్రీవైష్ణవులు పంపాద్రికిం బాణి 


వచ్చి సింహాద్రిరాజును శరణువేడిరి. అందుచే నితడు శ్రీకూర్మముపై 
దండెత్తిపోయి, ఘోరయుద్ధము చేసి, సింధుభళ్లానిరాజును జంపి, ఆ 
యుద్దమునం దగిలిన గాయములతో మరణించెను. అతని భార్య 
ఖింహాద్రిసీతి సహగమనము చేసెను. ఈ దంపతులకు 'కతియావుల 
రాజి అను కొడుకును, 'చిట్టినూకి అను కుమార్తెయుC గలరు. ఈ 
కటియావులరాజు మహాశూరు(డు. ఏ యాదవవీరు(డైనను VÕI 
తరువాత జెప్పవలసినవాడే! భూమాటి శంకరయ్య యను నతండు 
సింహా[దిరాజునకు సేనాధిపతి. ఇతండును బై యుద్ధమున 
మరణించెను. ఇతని భార్య భూమాటి శంకరమ్మ గుండమునం బడెను. 
వేడు బొంగరాల కథలో సింహాద్రిరాజుకథాప్రసక్తి యున్నది. 
పోచయ్య తన మేనమామయగు ముమ్మయ్యతో నిట్లనును: - 


“శ్రీకూరముమీద మీ పెదతండ్రి సింహోద్రెరాజు 
శ్రీవైప్టనులకొరకు నింధుభళ్లానిరాజాలమీద 
యిడిబడి యుద్దము చేసి 

గట్టిగ యెదురొమ్ము గాయాలు నాటో 
నసింధుభలళ్లానిరాజాల శిరసులు నరికి 
చంద్రాయుధములు నాటి 33 మీ తండ్రి.” * 


అగుమంచికథలోం గొమరక్క తన కోడలు అగుమంచితో 
సింహాద్రరాజుకథను జెప్పును. ఇట సింహాద్రెరాజు యుద్ధవర్ణన 
మత్యద్భుతముగాం గొనసాంగినది: - 


“శ్రీకూరము బోయెను సింహోద్రరాజు 
శ్రీవైప్పనులకొరకు నసింధుభల్లానిరాజుల మీద 
పోరిపోరి వైరుల పొట్టలు జీరి 
వుక్కుటలుగుల మీద రాజుల వుక్ళణగించి 
దండిగా వగతుల తలలుత్తరించి 

వుక్ళు జీరా రాజుల 500 
గొదుగులు దవ్పించి వడగల నరికిరి 
పడగలు దవ్పించి గొడుగుల నరికిరి 
వడగల కింద రాజుల గొంతులు కోసిరి 
చక్రాల కొందరి(ని) శిరనులు ఖండించిరి 
పగవారి ఆయుధములు భారంబులాయి 
ఈటెల పోట్లకు ఈవలావల వెడలి 
వాటముగ వచ్చిన ఆయుధములు వక్ళలునాటి 
నసింధుభలళ్లానిరాజుల శిరసులు ఖండించి 
వరిగెను మా యన్న వల్లవులరాజు” * 


söö గాశీయాత్రకుం బోయిన భక్తిరన్న గయ 
యొద్ద బితృదేవతలకుC బిండప్రదానము చేయుచు, సింహా ద్రిరాజును 
గుణించి యిట్లు ప్రశంసించును. (ఈ ప్రశంసలో రసవంతమగు 
గవిత్వమును ప్రత్యక్షమగును. ) 


కాటమరాజు కథాచక్రము 333 


“శ్రీకూర్భముమీదను చెలగి దండెత్తి 
80518 వో తండ్రి! చనుదెంచిపోతివి 
మూకలయి దొక్ళరొక్ళరిని మొనకట్టి చంవితివి 
చేకొని వారిని చెండాడి చంవితివి 
బారులకు ఎదిరించి SO ద్రుంచి 
దురములో రివులను (త్రుళ్ళణచి నీవు 
నీంధుభలళ్లానిరాజు శిరస్సు తెగనరికి 
చంద్రాయుధాలు తాకి చెల్లితివి నీవు 
నింహోద్రి వో సీత! నిరిగల కాంత! 
అయ్యగూడి ప్రాణంబు అప్పగించితివి 
వాంనవలె వో తల్లి! అగ్నిలో DARI 
నిమిషంబు లోపల నీజయి పోతివి 
కాళిలో అన్నంబు గైకొందు మీరు!” * 


6.5. ఎజినూకరాజు కథః - 

ఇతడు ఆవుల వలురాజు తృతీయ పుత్రుడు. వలురాజు 
ననంతరము పెద్దిరాజు సింహాసనము నధిష్టింపగా నీ యెజనూక 
రాజు యువరాజపదవి HBO. ఇతని భార్యపేరు ఎజినూకసీత. 
కుమారుండు భట్టావులరాజు. పులిమద్దుల రాఘవుడు ఇతని సేనాని. 

ఎబినూకరాజు ఒకప్పుడు ఏనుగనాథుని కొండకు బోగా, 
అక్కడ నెబుకలకు సంబంధించిన యొక బెబ్బులి (వేటుబడి 
యెబనూకరాజు మటుగుం జొచ్చెను. అతండా బెబ్బులికిని, 
నెబుకలకును నభయమిచ్చి, యెజ్బ్జభూపతిరాజుతో యుద్ధముచేసి 
మరణించెను. ఎజనూకసీత భర్తతో “'సాగుమానము” చేసినది. 
ఎజినూకరాజుసేనాని పులిమద్దుల రాఘవుండును నీ రణమున 
మరణించెను. అతని భార్యయగు 'దేశమ్మ' అగ్నికుండమునం బడెను. 
వేడుక బొంగరాల కథలో నీ యెజనూకరాజుకథా ప్రసక్తి NVS: 


“ఎరుకల పగలకు ఎరనూకరాజు 
ఏనుగనాథుకొండకు 3309909 
ఎట్జభూవతితో ఎదిరించి (పోరి) 

ఎదురొమ్ము గాయాలు ఏకముగ నాటి 
ఏనుగకొండ తావాయెను ఎరనూకరాజుకు” *" 


అగుమంచికథలోం గొమరక్క తన యన్న యెజనూకరాజు 
నిట్లు ప్రశంసించును: - 


“ఏనుగునాథుకొండకు బోయె ఎరనూక మా యన్న 
ఎరుకల కొర్లకై ఏటుబడ్‌ బెబ్బులి 

ఎరనూక మా యన్న మరుగు జొచ్ళాను 
మరుగుజోొచ్చిన బెబ్బులికొర్లకై మా యన్న 
నూటొక్క రాజుల నుగ్గుగా జంవి 

వురవడిని బాణాలు వుక్కుటలుగులు నాటి 


ఈటెల పోట్లును ఎదురొమ్ము తగిలి 
బల్లాల పోట్లును భారంబు లాయి 
ఎరభూపతిరాజు ఏవణగించిం 
ఏనుగుకొండను ఎరనూక వారిగె” ** 


6.6. నలనూకరాజుూ కథ: - 


ఇతడు ఆవుల వలురాజునకు నాల్గవ కుమారుడు. ఇతని 
భార్య నలనూకపీత; పుత్రుడు పెయ్యల 3095 లేక “పయ్యావుల 
యెటబ్బయ్య; OB చటమారయ్యి. ఒకప్పుడు నలనూకరాజు 
'నున్నబెజవాడి (ఇది నేటి విజయవాడ కాదంట. ఇది వేటొక 
బెజవాడ యంట) పట్టణమున కేగెను. ఆ పట్టణమునేలు 
'నున్నభూవతి” నలనూకరాజును సుంకము చెల్లింవుమని 
నిర్బంధించెను. (ఈ నున్న భూపతి స్ర్తీల వక్షోజములకుం గూడ 
పన్ను వసూలుచేసెడివాయడని గాథాకారులు చెప్పుచుందురు.) ఆ 
రాజుదౌష్ట్యము నంతమొందింపందలంచి, నలనూకరాజతనికి 
సుంకమును జెల్లింపక నున్నభూతియగు నందికేశవరాజుతో యుద్దము 
చేసి, 'దిగ్విదేవుని పెంటి దగ్గజం గూలిపోయెను. నలనూకసీత 
సహగమనము చేసెను. నలనూకరాజుమం(త్రియగు చటమారయ్య 
కూడ నీ యుద్ధమున మరణింపంగా, నతని భార్య “మారమ్మి 
గుండమునంబడెను. నలనూకరాజు పుత్రుండగు పెయ్యల EOS 
నున్నభూపతిని జంపి, “బెజవాడ బెబ్బులి” యని పేరు మోసెను. 

వేడుక బొంగరాల కథిలో నీ నలనూకరాజు కథాప్రసక్తి 
2,8. పోచయ్య తన మేనమామయగు ముమ్మయ్యతో నిట్లనును: 


“నున్నబెజవాదను మీ తండ్రి నలనూకరాజు 
కచ్చెకు కాలుదువ్వి కదిసి పోరాడి 
నందికేశవరాజుచేతి నరుకులు దగిలి 
నడికల్లున 33 మీ అయ్య నలనూకరాజు” *ో 


అగుమంచికథలోం గొమరక్క తన అన్నయగు నలనూకరాజు 
నిట్లు తలపోయును: - 


“నున్నబెజవాడకు పోయిన నలనూకరాజు 

కంచుకు పెంచుకు అక్ళలగాజుకు 

సుంకము లేదని నున్నభూపతి రాజుల నుగ్దుగా జంపెను 
వుక్ళు జీరా రాజుల వుక్ళణగించి 

దండిగా వగతుల తలలుత్తరించి 

వొళ్లెల్ల గాయాలు వుక్కుటలుగులు నాటి 
నున్నభూపతిరాజుమీద వొరిగె మా యన్న!” “ 


సింహా(ద్రిరాజుకథ, నలనూకరాజుకథధ- ఈ రెండు వీరగాథ 
లును నాకు లభింపలేదు. ఆం(ధదేశమున - ముఖ్యముగా గనిరిగిరి 
భీమలోం బర్యటించి, వీనిని శోధించి సంపాదింపవలసియున్నది. 


334 తెలుంగు వీరగాథా కవిత్వము 


6.7. 'పోలురాజు కథి (ఆవుల పోలురాజు కథ) లేక 

“శివపురాణము”: 

కాటమరాజు కథాచక్రమునం బోలురాజుకథకున్న ప్రశస్తి 
(ప్రచారములు మటియే యితర కథకును లేవు. దీనికి “*శివపురాణిమను 
నామాంతరము కలదని నాకు లభించిన ఒక తాళప[త్రగంథమును 
బట్టి తెలిసికొంటిని. పోలురాజు, వలురాజునకుం గనిష్ట పుత్రుండు. 
ఇతండు ఈశ్వరాంశతోం బుట్టినవాండు. గొప్ప శివభక్తుడు. ఇతని 
భార్యపేరు 2839° లేక 'నూకాంబి. ఇతనికి భక్తిరన్న, అయితమ 
రాజు, ముమ్మయ్య అను ముగ్గురు పుత్రులును, “అగుమంచిి యను 
పుత్రికయుం గలరు. పెద్దిరాజు కల్యాణనగరమునకుC బోవుచుం 
బోలురాజునకు నావులపట్టముం ND. అందుచే 9899 “ఆవుల 
పోలురాజి అనియు బిలుతురు. లేదా “ఆవులి అనునది యింటి పేరు 
కావచ్చును. 


ఈ పోలురాజు చెజుకూరి Ne నాలమందతో నుండగా, 
శ్రీరంగవట్టణమునేలు చోడానిరాజు పెట్టు బాధలు వడలేక 
చెబుకూరిలోని జంగములు పోలురాజును శరణువేడిరి. పోలురాజు 
వారికభయమిచ్చెను. కావేరీనదికిం గట్టంగట్టుటకై వెట్టిచేయవలసి 
నదిగా జంగముల నాజ్ఞాపించుచు చోడానిరాజు పురహరుండను 
యోధునింబంపెను. జంగములు ఆ పురహరునకు లక్షరూప్యములు 
లంచమిచ్చి ఒకరాత్రికి నిలిపిరి. ఈ లోగా దాము పోలురాజు EDC 
గుం ED. కల్లందుల మారినీండు, మసిలినాయండు మున్నగు 
వీరులను దోడిచ్చి, పోలురాజు ఆ జంగములను oss 
బంపివేసెను. పురహరుండు శ్రీరంగమునకుంబోయి, చోడానితో జరిగిన 
విషయము చెప్పెను. చోడాని మండిపడి, పోలురాజుపైకి “ముక్కంటి” 
యను వీరుని బంపెను. పోలురాజునకును 870889 జెజుకూరి 
Nec జిలకలమల్జి రాణ్యమున గొప్ప యుద్దము జరిగెను. యాదవ 
Io 3058 ఆ యుద్దమున మరణించిరి. కడకు బోలురాజును 
నొబిగిపోయెను. పోలురాజు చనిపోవుచుC దన పుత్రులను SEC 
డగు పల్లికొండ కప్పగించును. ఇది యీ వీరగాథలోని ప్రధానకథ. 
వేడుక బొంగరాల కథ, అగుమంచికథ, భక్తిరన్నకథ- అను మూం 
డు ఇతర వీరగాథలలోంగూడ నీ పోలురాజుకథా ప్రసక్తి వచ్చును. 


పోలురాజుకథ మిక్కిలి ప్రచారమందున్న వీరగాథయే కాక, 
మిక్కిలి దీర్ధమైన వీరగాథ కూడ. ఇందలి ప్రధానకథలో మధ్య మధ్య 
కొన్ని ఉపకథలున్నవి. ఈ యుపకథలను జానపదులు “చాటువలు” 
అందురు. అట్టి చాటువలు పోలురాజు కథలో నాటబున్నవి: 1) 
చంద్రగుప్తుని చాటువ, 2) మల్లికాదేవి చాటువ, 3) ముక్కంటి చాటువ 
లేక బ్రాహ్మణ చాటువ, 4) జంగాల చాటటువ, 5) కపోత చాటువ, 
6) గయుని చాటువ. ఇందు మొదటి రెండు చాటువలును శ్రీశైల 
మాహాత్యమునకు సంబంధించిన కథలు. ఇవి పోలురాజు 
పూర్వజన్మమునుగూర్చి వివరించును. చంద్రగుప్తుని చాటువలో వచ్చు 
గంగమైలావే పోలురాజుగా జన్మించెననియుం, జంద్రగుప్తుని కుమార్తె 


యగు మల్లికాదేవియే సిరిదేవిగాC బుట్టి పోలురాజునకు భార్యయెన 
దనియు జెప్పంబడినది. ఈ దంపతులిరువురకు శ్రీశైలమల్లికార్డునుం 
డు భక్తిరన్నగాం బుట్టెనంట. 23708 చాటువ లేక బ్రాహ్మణ చాటువ 
యనునది చోడాని పోలురాజుపైకి పంపిన ముక్కంటి యను 
(బ్రాహ్మణుని జన్మ వృత్తాంతమును Bey) కథ. జంగాల చాటువలోం 
జోడానిచేం వీడింపంబడిన జంగాలు వచ్చి పోలురాజును శరణువేం 
డుట కలదు. కపోత చాటువ శివిచక్రవర్తికథ, గయుని చాటువ 
గయోపాఖ్యానకథ. ఈ రెండును పోలురాజు జంగముల కభయమిచ్చు 
సందర్భమునం జెప్పంబడినవి. 


నాకు, ఈ పోలురాజుకథకు సంబంధించి, మూండు తాళపత్ర 
ప్రతులు లభించినవి. నెల్లూరుజిల్లా, దర్శితాలూకా, ఎట్టిబాలెము 
(గామములో లభించినప్రతి SIA. కనిగిరితాలూకా కంకణం 
పాడు గ్రామములో లభించినది అసమగ్రప్రతి. కృష్ణాజిల్లా, గుడివాడ 
తాలూకా, కుచ్చికాయలపూడి గ్రామములో లభించినప్రతి శిథిలమై 
అక్షరములు సరిగా దెలియుట లేదు. ఇందు ఎట్టిబాలెము ప్రతిలో 
గవిపేరు కనకబండి ఫంట్ట య్య యని కలదు. ఇది “ఆవుల 
పోలురాజుకథి అను పేరుతో నున్నది. scn కాటమరాజు 
ఇంటిపేరు ఆవులవారనుట రూఢియగుచున్నది. 


ఇంతవటకును జెప్పంబడిన యాదవవీరులకథలలో నొక గొప్ప 
గుణము కొట్టవచ్చినట్లు కనబడును. ఆవుల SOOD, నతని 
పుత్రులేవురును పరోపకారార్థమై తమ ప్రాణములను తృణప్రాయముగా 
నెంచి త్యజించిన మహానుభావులు! వలురాజు మొదలుకొని పోలురాజు 
SEND వారు చేసిన యుద్ధములలో స్వార్థము లవలేశమైనను లేదు. 
అ(గజన్ములగు (బ్రాహ్మణులను, నితర భక్తులను, ఎటుకలవంటి 
గిరిజనులను, ఆపదలనుండి కాపాడుటకై తమ(టప్రాణములను 
బలివెట్టిరి. ఇట్టి వీరచరిత్రలనుబట్టియే “పరకార్యంమీద పాడై 
పోయింది. యాదవకులంి అను లోకోక్తి పుట్టినది. ఈ లోకోక్తిని 
సుద్దులవారు తబిచుగం జెప్పుచుందురు. ఖడ్గతిక్కన యుద్ధములో 
జల్లపిన్నమనీండు తమ “తరమునాటి పెద్దలి గొప్పతనము నిట్లు 
చాటును: - 


“తరముల తాతతండ్రులు మేము 
భట్టుల (బ్రాహ్మల వైష్టవోత్తముల 


వెట్టిచెరల్‌ మాన్ఫి వెనుకవేసికొని 
ప్రాణాలొసంగి కీర్తి ప్రబలియున్నాము” ” 


ఇట్లు పరోపకారము చేసిన సింహా[దిరాజు, పెద్దిరాజు, 
ఎఅనూకరాజు, నలనూకరాజు, పోలురాజు- ఈ యిదుగురన్నదమ్ము 
లును వివిధ రణంగములలో నేకకాలమున మరణించిరంట. ఆర్హపెంట 
రణములో నొబిగిపోయిన పెద్దిరాజునకుC దన సోదరుల మరణవార్తలు 
తెలియును. 


కాటమరాజు కథాచక్రము 335 


6.8. 'బల్లికురువ పోట్లాట”: - 

లేఖకుడు దీనిని “బల్లికురువ యుద్ధము” అనినాండు. 
అవతారికలోం గవి మాత్రము 'బల్లికురువ పోట్లాటి అనియే NEID 
(“ఆచంద్రతారార్మమై వెలసినట్టి, బల్లికురువ పోట్లాట ప్రజలార 
వినుండి”). కవినామము తెలియవచ్చుట లేదు. దీని తాళపత్ర 
గంథము నాకు నెల్లూరుజిల్లా, దర్శితాలూకా గంగదొనకొండ 
గామములో 1966లో లభించినది. 19-7-1967నాడు శ్రీ 
ఆరాధ్యుల పిచ్చయ్యగారు దీనిని ముద్రించినారు. 


చెబుకూరిలోం 205008 ఠాణ్యమున ముక్కంటి తోం బోరి, 
పోలురాజు మరణించంగా, పల్లికొండ బాలరాజులను దీసికొని 
(భక్తిరన్న, అయితమరాజు, ముమ్మయ్య- వీరు బాలరాజులు), 
ఆలమందలను దోలుకొని అర్థవీడుననకు వచ్చెను. (ఈ అర్ధవీడు 
నేడు కర్నూలుజిల్లా కంభముతాలూకాలోం గలదు.) ఆ పట్టణమేగు 
సరికి (బ్రొద్దుగ్రుంకెను. అందుచే పల్లికొండ ఆ పట్టణ సమీపమున 
గల బల్లికురువ దగ్గజి ఆలమందలతోను, బాలరాజులతోను 
విశ్రమించెను. చిలకమల్టి üke పోలురాజును జంపిన ముక్కంటి 
యొక్క మనుమలు, బాలరాజులను జంపుటకై బల్లికురువపైకి దండెత్తి 
వచ్చిరి. పల్లికొండ శ్రీహరిని ప్రార్థించెను. శ్రీహరి బొల్లావును బంపెను. 
అది గొప్పయుద్ధముచేసి ముక్కంటి మనుమలను దటిమివేసెను. ఈ 
యుద్ధమున యాదవులతో మసిలినీ(డను గోసంగి వీరుండును, 
కల్లందుల మారినీ(డను తిరుమందుల JÄID మరణించిరి. 
మసిలినీనిభార్య “మారెమ్మ సహగమనము చేసెను. మజునాండు 
పల్లికొండ బాలరాజులను దీసికొని పంపా[ద్రిమీందుగా యలమంచికి 
వచ్చెను. అప్పుడు యలమంచిని కాటమరాజు పినతల్లి పుత్రులగు 
చల్లవారు పాలించుచుండిరి. పల్లికొండ ఆ చల్లవారిని మోసగించి ఆ 
రాజ్యమును హరించి, పోలురాజు ద్వితీయ పుత్రుడైన అయితమ 
రాజునకు బట్టము NO. ఈ కథ యింతటితో ముగియును. 


చల్లవారు ఏడుగురు అన్నదమ్ములు. వీరిలో జల్ల పిన్నమనీం 
డు పెద్దవాండు. ఈ అన్నదములేడ్గురును మహావీరులు. పల్లికొండ 
బాలరాజులతో వచ్చుచున్నాండని తెలిసి, చల్ల పిన్నమనీండు 
సింహాసనము దిగి యెదురేరాను. పల్లికొండ అయితమరాజునకుC 
గన్నుగీటెను. అయితమరాజు తిన్నగా బోయి పిన్నమనీని 
నింవాననముషపైం గూర్చుండెను. వల్లికొండ వెంటనే 
అయితమరాజునకుC జేతులెత్తి (230. అవతార పురుషు(డగు 
పల్లికొండ నమస్మరించుటచేం దక్కిన నభవారందణికిని 
అయితమరాజునకు (మొక్కక తప్పలేదు. ఈ మోసముచే జల్లవారికి 
రాజ్యము పోయెను. చల్లవారు, పల్లికొండ చేసిన ఈ మోసమును 
సహించియుండిరి. కాటమరాజు యుద్ధమున మాత్రము వీరు 


పల్లికొండతో “రాజ్యమును మోసము చేసి అయితమరాజున 
కిప్పించినను, మా శౌర్యమును మాత్రము మోసగింపలేవు. యుద్దమున 
మొట్టమొదటి ఠాణా మాది” అనిరి. పల్లికొండ సమ్మతించి, వారికి 
మొదటి ఠాణా నిచ్చెను. చాగలకండదగ్గబం జల్లవారిఠాణా వెలసెను. 
ఈ చల్లవారిని జూచి నల్లసిద్ధి గడగడ SEISID. మహావీరు(డగు 
ఖడ్గతిక్కన నల్లసిద్ధి భయమును బాపి, చల్లవారిపై బెబ్బులివలె 
దండెతివచ్చెను. కాని చల్లవారిని గెలువలేకపోయెను. 


6.9. 'కాటమరాజుకు పట్నం కట్టిన కథ” లేక కాటమరాజు 
పట్టాభిషేకము”: - 

నాకు లభించిన తాళపత్రగ్రంథమున నీ వీరగాథ శీర్షిక యిట్లే 
యున్నది. “పట్టము” అనుటకు జానపదులు “పట్నం” అందురు. దీనిని 
“పట్టణము”గా భ్రమింపరాదు. కాంబట్టి యీ కథా శీర్షిక కాటమరాజు 
నకు పట్టము కట్టిన కథి అని యుండందగును. అందుచేతనే 
గాథాకారులు దీనిని కాటమరాజు పట్టాభిషేకము” అనియు 
బిలుచుచున్నారు. కావున నీ శీర్షికలోని “పట్నం” అను మాటకు 
“పట్టాభిషేకము” అని అర్థము. 

పోలురాజు మరణానంతరము పల్లికొండ, బాలరాజులను 
అంతఃపురకాంతలను దీసికొని, పంపా(దిమీదుగా యలమంచికి 
వచ్చును, సర్వసిద్ధిలో నిలిచి చల్ల పిన్నమనీనికి వార్తనంపును. (చల్ల 
పిన్నమనీండు కాటమరాజునకుం బినతల్లికుమారు(డు; యలమంచిని 
బాలించుచుండెను. ) HAID తన పరివారముతో బల్లికొండను 
జూడవచ్చును. వల్లికొండ, పిన్నమనీనితో పోలురాజు కథను, 
బల్లికురువ పోట్లాటను వివరించి చెప్పును. తరువాత బాలరాజులతో 
పల్లికొండ యలమంచిని (23309. పల్లికొండ డ్రేరణతో 
నలయితమరాజు తిన్నగా వెళ్ళి విన్నమనీని నింహానముపై 
కూర్చుండును. పల్లికొండ అతనికి నమస్మరించును. అతనితోపాటు 
మిగిలిన అందటును SOODE. పల్లికొండ చేసిన మోసమును 
(గహించియుం IND మిన్నకుండును. (పల్లికొండ దైవాంశ 
సంభూతు(డని యాదవుల నమ్మకము.) 


కల్యాణములోం బెరుగుచున్న కాటమరాజును పాపనూకను 
యలమంచికిం దీసికొనిరావలెనని పల్లికొండ (ప్రతిపాదించును. 
అయితమరాజు తన అన్న భక్తిరన్నను కల్యాణనగరమునకు బంపును. 
భక్తిరన్న జంగమవేషములోం గల్యాణమున సంచరించుచు, యాదవుల 
గోత్రములను సువ్విపాటగాం బాడుచున్న పాపనూకను గుర్తించును. 
కాటమరాజును పాపనూకను తనతోంబంపుడని భక్తిరన్న కల్యాణపు 
గంగురాజును, పెందోట ముద్దమ్మను కోరును. వారు అతని మాటలను 
విశ్వసింపకపోవుటచే భకిరన్న పెద్దమ్మ గుండము õed సాక్ష్యము 
పలికించును. అప్పుడు వారు పసివాండ్ర NI కంగీకరింతురు. 


336 తెలుంగు వీరగాథా కవిత్వము 


కాటమరాజు, గంగురాజు విరుదులను స్వీకరించును. 5305), 
కాటమరాజు పాపనూకలను దీసికొని యలమంచికి వచ్చును. 


“మర్లవారి గంగి నిచ్చి కాటమరాజునకు వివాహము 
చేయుదురు. పల్లికొండ, కాటమరాజుూనకు ఆవులపట్టము కట్ట 
ప్రతిపాదింపగా, నతడు అందటికన్న చిన్నవాండగుటచేం IIC 
డు మున్నగు దాయాదులు ఆక్షేపింతురు. పల్లికొండ, బసవన్న యిష్టము 
ననుసరింత మనును. బసవన్న కాటమరాజును ఆవులరాజుగా 
నెన్నికచేయును. అప్పుడు యాదవులు తమ ఆలమందలకు 
కాటమరాజును అధిపతిగా పట్టాభిషిక్తుని జేయుదురు. కాటమరాజు 
శ్రీకృష్ణుని తమకముపైం గూర్చుండి, తాను విష్ణుస్వరూపుండనని 
నిరూపించును. 

భక్తిరన్న కాటమరాజు పాపనూకలను దీసికొని వచ్చుటకు 
ముందు, యాదవులు సింహాద్రిరాజు కొడుకులను యలమంచిలో 
నిలిపి, అందును బయలుదేరివెళ్ళి, ఓరుగంటికి సమీపములో వేటాౌక 
యలమంచిని నిర్మించుకొనినట్లుగా నీ వీరగాథలోం గలదు. 


ఈ కథ గల తాళపత్రగ్రంథము నాకు కృష్ణామండలమున 
1964లో లభించినది. దీని కవి కట్టెబోయిన మారయ్య. కృతిభర్త 
గంగాళపు జంగమయ్య. ఇతండు కవికి బావగారు. అక్కడక్కడ 
ప్రాసభంగములున్నను మొత్తముమీంద నీ కథ ద్విపదచ్చందముననే 
కలదు. 


6.10. కతీయావులరాజూ కథ: - 

ఇతండు సింహా ద్రిరాజు కుమారుండు. పల్నాటి వీర చరిత్రమున 
అలరాజెంతటి మహావీరుడో, కాటమరాజు చరిత్రమున నీ 
కటియావులరాజు అంతటి మహావీరుడు. ఇతని భార్యపేరు 
నాగాంబిక లేక SIIM JO నాగ. ఇతండు నల్లని ఆలమందలకధిపతి 
యగుటచే నిట్టిపేరు వచ్చినదేమో! చిట్టినూక యితని తోబుట్టువు. 
పల్లికొండ తమ్ముడగు పుల్లావుల కేశవయ్య ఇతనికి మంత్రిగా 
వ్యవహరించుచుండును. కణజియావులరాజు బలశౌర్యములను 
నిరూపించుకథయే ఈ వీరగాథ. 


పల్లికొండ అయితమరాజాదులతో యలమంచిలో నుండ 
గా ఓరుగల్లుపట్టణమునుండి “బాచయ్య యను (బ్రాహ్మణుడు 
యలమంచికి వచ్చెను. ఆ సమయమున నయితమరాజు గంగజాతరను 
మహావైభముగా జరిపించుచుండెను. బాచయ్య ఆ తిరునాళ్లను, 
యాదవుల వైభవమును జూచి ఆశ్చర్యపడెను. కతీయావులరాజు 
శౌర్యము నాతండు వినియున్నాండు. ఆతని నెట్లయినను నోరుగంటికియ 
దీసికొనిపోయి, అచటనున్న బేతాళుని నోడించి, వాని గర్వము నణం 
చవలెనని బాచయ్య నిశ్చయించుకొనెను. (ఓరుగంటిలో నున్న బేతాళుC 
డు ఒకప్పుడు బాచయ్యను అవమానించెనయట. ఆ పగ అతని 
మనన్సులో నున్నది.) అందంచే బాచయ్య యాదవులను 
ఓరుగంటి శంభుని తిరునాళ్లకు రండని ఆహ్వానించి వెడలిపోయెను. 


అయితమరాజు, పుత్రమరాజు, కటియావులరాజు, పల్లావుల 
కేశవయ్య, పల్లికొండ మొదలగు యాదవవీరు లందటును నంతః 
పురాది సమస్త బంధుజనములతో యలమంచినుండి బయలుదేరి, 
ఓరుగల్లు సమీపమునకు వచ్చి, డేరాలనెత్తిరి. ఓరుగంటి ప్రతాపరుద్రు 
డు, యాదవులు తమపై దండెత్తివచ్చినారని తలంచి రాయబారులను 
బంపెను. యాదవులు తాము ఓరుగంటి శంభుని తిరునాళ్లను 
జూడవచ్చితిమని తెల్పిరి. 

ఏడు ఘడియలలోం దిరిగి వత్తుమని చెప్పి, కతియావుల 
రాజును డేరాలకడ నుంచి అయితమరాజు, పుత్తమరాజు, పల్లికొండ 
ముగ్గురును ఓరుగల్లుపట్టణములోని కేంగిరి. ప్రతాపరు[ద్రుండు వారి 
BSD 2055859 తలంచి, కత్తులతమకమును జేయించి 
ఆహ్వానించెను. పల్లికొండ విష్ణుమూర్తిని, తరమునాంటి పెద్దలను దల 
చుకొని అయితమరాజును దానిపై గూర్చుండబెట్టెను. ఆతని 
కేవిధమగు నపాయమును జరుగలేదు. తరువాత ప్రతాపరు[ద్రు(డొక 
మొండిగుజ్బమును స్వారిచేయుయడని కోరెను. ఆ గుజ్బమెట్లెనను 
యాదవులను తుదముట్టించునని యాతండు తలపోసెను. కాని 
పల్లికొండమాహాత్యముచేం బుత్తమరాజు ఆ 9953387 
నిర్భయముగా స్వారిచేసెను. అప్పుడు ప్రతాపరుద్రుడు వారికి 
విషాన్నమును BO. పల్లికొండ హరిస్మరణచేసి ఆ యన్నమును 
భుజించెను. అంతం ([బ్రతావరు[ద్రుడు ఆ యాదవవీరుల 
గొప్పతనమును గుర్తించి, వారిని సన్మానించి, పచ్చల పల్లకీని 
బహూకరించెను. ఓరుగంటి శంభుని సేవించుటకు అనుమతించెను. 

ఇంతలో పల్లికొండ చెప్పిన యేడు ఘడియల కాలము గడచి 
పోయెను. ఊరిబయట డేరాలకడనున్న కణతియావులరాజు 
ఆవేశమును, ఉత్సాహమును బట్టలేక, గుట్టిమునెక్కి ఓరుగంటి 
పట్టణములోనికి జొరంబడెను. మార్గమధ్యమున భేతాళుని 
పూలతోటలో బూలుకోసి, తన (0892 20080039. అచటి 
బోడికలను జంపి పూలతోటను ధ్వంసము చేసెను. ఓరుగంటి 
నగరవీథులలో బేతాళుడు తన విరుదులను బ్రేలాండగలైను. e 
విరుదులక్రిందుగా దూతిపోవుట వీరు(డైనవానికి నవమానము. 
వానిని విప్పుమని కటియావులరాజు బేతాళునికిం గబురుపెట్టెను. 
ఆతండు వినలేదు. అందువలన కతియావులరాజు ఆ బిరుదులను 
దన కత్తితో దెగనతికెను. ఇది బేతాళునకుం గోపకారణమయ్యెను. 
అతండు కటియావులరాజును ఏకాంగి జగడమునకు ఆహ్వానించెను. 
మహాసంతోషముతోం గలతియావులరాజు గరిడిలోని కుతికెను. 
ఇరువురకును ఘోరయుద్ధము జరిగెను. వీరాధివీరుండగు కటియావుల 
రాజు బేతాళుని సంహరించి, ఆతని బిరుదులన్నియును గైవసము 
చేసికొనెను. బేతాళునిభార్య DHA సహగమనము చేసెను. 
యాదవవీరులు ఓరుగంటి శంభుని సేవించి తిరిగిపోవుచుండంగాయ 
(బ్రతాపరుద్రుండు వారిపై దండెత్తెను. కథియావులరాజు సహాయముతో 


కాటమరాజు కథాచక్రము 337 


నయితమరాజు ప్రతాపుని సేనల నోడించి SIND. చివరకు 
యాదవులు: - 

“ఆస్తులు బాలలు ఆడ(శీలతోను 

వనిబిడ్డ బాలాది బంధువర్రముతోను 

ఆవగింజంత ముట్లు అరికాల నాటకుండాను 

క్షేమాన యలమంచి చేరిరి వారు” ో 
ఈ కథాప్రసక్తి “జన్నివాడకథిలోయగూడ వచ్చినది. 

ఈ కటియావులరాజుకథకు సంబంధించి “ముగ్గురు మాష్టీల 
కథి అనియు ఒంటి మాష్టీని కథ యనియు రెండువిధములగు 
రచనలున్నవి. ఓరుగల్లులో కతియావులరాజుతోం బోరాడిన బేతాళుం 
డు మాష్టీండు. ఇతనికి “కన్నమాధీరుండు, రంపాల కేశవుడు’ అను 
మణి యిద్దబు సోదరులు గలరు. వీరును వీరులే. కతియావులరాజు 
ఏకాంగిజగడమున బేతాళునిం kose, బేతాళుని సోదరులును 
యుద్ద్ధసన్నద్దులయిరి. వీరిలో గన్నమాధీరునింగూడ కతియావుల 
రాజు చంపెను. రంపాల కేశవుని భట్టావులరాజు చంపెను. ఇట్లున్న 
కథను “ముగ్గురు మాష్టీల కథి యందురు. ఒక్క బేతాళుని 
వృత్తాంతముతోం బూర్తియగు కథను ఒంటి మాష్టీని కథ యందురు. 
ఈ రెండును భిన్నకవుల రచనలు. అనంగా 'కతీయావులరాజు- ఒంటి 
మాష్టీని కథ ఒక కవి రచన, “కణియావులరాజు- ముగ్గురు మాష్టీల 
కథి- అనునది SEE కవి రచన. రెండింటికిని కథాకథనమున 
కొంత భేదమున్నది. ముగ్గురు మాష్టీలకథలో యాదవవీరులు 
ఓరుగంటికి వచ్చునప్పుడు శుభశకునములు, దుశ్శకునములు రెండును 
అగుట, పల్లికొండ వానిని విప్పి చెప్పుట కలదు. ఇందు ప్రతాపరుద్రుం 
డు ధర్మవీరుండగు చక్రవర్తిగా జిత్రింపబడెను. ఆతని సమక్షములోనే 
కటియావులరాజు బేతాళునితో। బోరును. ఆ పోరును వారించుటకై 
(ప్రతాపరుద్రుడు ప్రయత్నించెను. కాని బేతాళుడు వినలేదు. 
బేతాళుని మరణము. అతని భార్య చిట్టిగోపు సహగమనముతో నిందు 
కథ ముగింపంబడినది. ఈ ముగింపు అసంపూర్ణముగ నున్నది. దీని 
రచయిత “గంగుల పినయెల్లయి యని అవతారికలో నున్నది. 

ఒంటి మాష్టీని కథలో కథాప్రారంభమున కొంతభాగము 
శిథిలమైనది. అందువల్ల కవి పేరు తెలియలేదు. ఇందు ప్రతాపరుద్రుం 
డు కుటిలపరుండుగా, కొండెములను ప్రీతితో విడనెడి రాజుగా 
చిత్రింపంబడెను. బేతాళుడు చంపబడిన తరువాత నితండు 
కటియావులరాజును జంపింపయత్సించెను. తిరిగి పోవుచున్న 
యాదవులపై దండెత్తివెళ్ళును. ఆతని సైన్యములను కటీయావులరాజు 
ఓడించి తతణిమివేసెను. 


నాకు బై రెండు విధములగు రచనలును లభించినవి. 
“ముగ్గురు మాష్టీల కతియావులరాజుకథి పల్నాడులో గామాలపాడు 
గ్రామమునను, “ఒంటి మాష్టీని కటియావులరాజుకథి చిత్తూరు జిల్లా, 


చంద్రగిరి తాలూకా పెడకంటిపల్లె గ్రామములోను లభించినవి. 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమివారు నా సంపాదకత్వమున 1976లో 
ప్రచురించిన 'కాటమరాజుకథలు” మొదటి సంపుటములో ముగ్గురు 
మాష్టీల కథను ప్రధానకథగాను, ఒంటి మాష్టీని కథను అనుబంధము 
లోను జేర్చితిని. ఇందు ముగ్గురుమాష్టీల కథారచయిత కొమనాల 
గోత్రుండును, యాదవకుల భూషణుండును, చెన్నమాంబ IC 
డును నగు పినయెల్లన. (కాటమరాజుకథను రచించిన గంగుల 
పినయెల్లయ యితండే కావచ్చును.) ఇందలి ఛందస్సు అక్నడక్కడ 
ద్విపదవలె నున్నను మొత్తముపై మంజరియే. ఒంటి మాష్టీని 
కథారచయిత తన నామము నెచ్చటను దెలుపుకొనలేదు. ఇది మంజరీ 
వికారమగు రచన. గణములు శిథిలమై, సాంగిపోయి, లయాత్మక 
వచనమువలె నున్నది. ప్రొద్దుటూరులో నొక యాదవగాథాకారు(డు 
పాడిన కటియావులరాజుకథ పై రెండింటి కన్నను భిన్నముగా 
నున్నది. ఎజ్బగడ్డపాటి పోట్లాటలో నీ కళటియావులరాజు 
ఎట్టిసిద్ధిరాజుతోC బోరి యతనిని జంపును. 

ఆరాధ్యుల పిచ్చయ్యగారు 20-5-1976 నాడు ప్రచురించిన 
“కతటియావులరాజు SA (ద్విపదకావ్యము) పైన తెల్పిన రెండు 
కథలకన్న భిన్నమైన రచన. అవతారికలో ఇష్టదేవతాస్తుతి ఉన్నది 
కాని, కవినామము లేదు. అయినను సంపూర్ణమగు రచన; నిర్గుష్టమగు 
శైలి. ఇదియును ఒక రకముగా ముగ్గురు మాష్టీల కథయే. 
యాదవులను జంపుటకై ప్రతాపరుద్రుడు చేసిన కుటిల యత్నములు 
కూడ నిందుంగలవు. అందువలన నిది రెండు కథల సమన్వయమని 
చెప్పవచ్చును. 


6.11. పాపనూక కథ:- 


పాపనూక కాటమరాజునకుం జెల్లెలు. ఈమె దుష్టనక్షత్రమున 
జన్మించినది. ఈమె పుట్టిన యేడవనాంటికే తండ్రి పెద్దిరాజు 
“ఆర్లపెంటి రణరంగములో హతుండయ్యెను. తల్లి అగ్నికుండమునం 
బడెను. భక్తిరన్న యీమెను దెచ్చి యలమంచిలో నున్న తన తల్లి 
సిరిదేవి కప్పగించి అగుమంచితో సమముగాం బెంచి పోషింపుమని 
చెప్పి, తాను కాళశీయాత్రకుం బోయెను. తరువాత యాదవులు 
ధనుముకొండకు వచ్చి స్థిరపడిరి. 


ధనముకొండలో పాపనూక యిీడేరి యింటనున్న్చది. 
పల్లికొండ యీమెకు వివాహముచేయ సంకల్పించెను. తన తమ్ము 
డు నాచకూళ్లనాయునకిచ్చి పెండ్లిచేయవలసినదని అయితమరాజును 
28399 గోరినాయడు. అయితమరాజాదులు పురోహితులను బిలిచి 
పాపనూక జాతకమును జూడుడనిరి. పురోహితులు ఆమె జాతక 
చక్రమును బరిశీలించి, ఆ పాపనూక ఫాల్గుణమున బహుళమందు 
నాలుగు ఘడియల జమిలి నక్షత్రమున బుధవారమునాండు పట్టపగటి 
వేళ భూమినిదన్నుచుC బుట్టినదనియు, ధనధాన్యముల గండమునను, 


338 తెలుంగు వీరగాథా కవిత్వము 


తల్లిదండ్రుల గండమునను, గోత్రగండమునను పాపనూక 
జన్మించెననియు, నందుచే నామెకు వివాహము చేసినచో- 


“ఆచ్చినవారింద్లు ఇలమీద క్రుంగును 
వుచ్చుకున్నవారింద్లు భూమిమీద వెలునును 
ఎదురిండ్లు మనవయ్య ఏక వుణికెల 5 
విధి అమిశతోం బుట్టైను వినవయ్య చెల్లెలు 
మధ్యానాన బుట్టింది మగువ పాపన్న 
వద్దయ్య నగరువెళ్ల వణితె నియ్యరాదు 
మంచిదిగాదయ్య మనుములు 2950933 
కొంచ పడక మీరు గోకులాధీళ 

ఇంటనే వుంచరయ్య యిజ్లువెళ్లకుండా 
మాటవాని e మన్నర్శము లేదు. 
రాజలక్ష్మి తొలగును నగరు వెల్లిన యవుడె 
పూజలకి gd తొలగును 93003 వుంచుడా 
ఇల్లటముగాను ఇంటనే పెండ్లి 

చెల్లెలు పాపనూకపెండ్లి చేయుడా మీరు” 7 


అని అయితమరాజుతోం 29,8. యాదవులు ఈ 
వృత్తాంతమును విని భోయవడిరి. పావనూకపెండ్లి చేని, 
నాచకూళ్లనాయని నిల్లటిక ముంచుకొనవలెనని అయితమరాజును, 
నిరిదేవియుం దలంచిరి. కాని కొమరక్క తన కుమారుని 
నిల్లతికముంచుట కిష్టపడలేదు. అందుచే పాపనూక వివాహ 
మాగిపోయెను. అవివాహితగాం బాపనూక యింటనుండుట 
దోషమనియు, నట్లున్నచో యాదవవంశమంతయు నాశమగుననియు, 
నామె నొంటిరిగా నూరిబయట నొక మేడలో నుంచుండనియుం 
బురోహితులు చెప్పిరి. అట్లు చేయుటకు నిరిదేవి మిక్కిలి 
తొందరపడెను. కాని ముందువెనుక లాలోచించి, అయితమ రాజు 
తన తల్లిని వారించి, పావనూకను మేడపెట్టు విషయము 
మందలోనున్న కాటమరాజునకు లేఖమూలకమునంC SO. ఆ 
విషయము తెలిసి కాటమరాజు మిక్కిలి దుఃఖించెను. అయితమ 
రాజునకు దన యనుమతిని బంపెను. ఆ యనుముతిని జూచిన 
తరువాత, నయితమరాజు, ఊరిబయట రక్తచందనముతో నేడంతస్తుల 
మేడ కట్టించి, దానికి జక్మని యలంకరణము చేసి, పాపనూక 
నందులో నుంచెను. సిరిదేవి, కొమరక్క మున్నగు యాదవ 
కాంతలందజును బాపనూక నా మేడలో ANDID వెడలిపోయిరి. 
అప్పుడు పాపనూక తన బంధువులందటును గలిసి తన్నాంటరి 
IIc జేసిరను తీ(వ్రదుఃఖావేశమున, యాదవులెల్లరును 
యుద్ధమున మరలటింతురు గాక యని శపించినది. 

ఈ కథకు సంబంధించి నాకు మూండు తాళప(త్రగంధములు 
లభించినవి. మూండును నేక కవి కర్తృములే. కవి పేరు - కదిరి 
మంగళము లేదా మంగళపురి వెంకటాద్రి. దొనకొండలో పాపనూక 


నివసించిన మేడశిథిలములు నేంటికిని గలవు. అట నతి ప్రాచీనమైన 
పాపనూక వి(గహము లభించినది. దానిని దొనకొండ గంగగుడిలో 
భ[ద్రపజచినారు. యాదవీరులందటును నెజ్టిగడ్డపాడులో మరణించి 
నప్పుడు ఈమెకూడ SONS గలసి చిచ్చుటికినది! ఈమె 
జీవితము మొగ్గగా నున్నప్పుడే వాడిపోయినది! ఇది మిక్కిలి 
విషాదపూరితమైన కథ. ఆ కాలములో యాదవరాజులు 
జ్యోతిషమునకు మిక్కిలి ప్రాధాన్యమిచ్చిరని ఈ కథ రుజువు 
చేయుచున్నది. (ఆవుల వలురాజు తన తరువాత పెద్దకొడుకైన 
సింహా(దిరాజును తప్పించి, రెండవ కొడుకైన పెద్దిరాజును 
గద్దెనెక్మించుటకూడ యాదవుల జ్యోతిషాభిమానమును వెల్లడించు 
సంఘటనయే. ) 


6.12. కాటమరాజు ఉత్తరాది ఆవులమేపు”: - 

ఈ కథకు 530799, “ఉత్తరాది ఆవులమేపుి”, ఆవుల 
మేపులు- ఉత్తరకాండము” అను మణిమూండు నామాంతరము 
లున్నవి. ఈ కథాచక్రమునంగల ముప్పదిరెండు వీరగాథలలోను, 
కాటమరాజునకుC బూర్తిగా సంబంధించినకథ యిదియొక్కటే! (మేపు 
అనగా మేయంజేయు”. ఈ ప్రేరణ శబ్ద మిచట జానపదులబే 
నామవాచకముగాం౯ (బ్రయోగింపంబడినది. మేపు అనగా 'మేపుటి 
అని యర్థము.) 


కాటమరాజు తన విస్తారమైన గోగణమును శ్రీశైల ప్రాంతా 
రణ్యములలోం బండ్రైెండు సంవత్సరములు మేపెను. ఇతనితో గూడం 
బల్నాటి ప్రభువగు వెలమ పద్మరాఘవుండును, కాటమరాజు పినతండ్రి 
నలనూకరాజు (ECN పెయ్యల యెజ్టయ్యయు నుందురు. 
కాటమరాజుశ్రీశైలప్రాంతములందే యున్నచో దక్షిణదేశమునం 
బోలురాజుపగ నెబివేరుటగాని, తన్మూలమున యాదవవినాశముగాని 
సంభవింపదు. అందుచే హరుడు (బ్రహ్మనడిగి యాదవుల ఆయుః 
(ప్రమాణమును దెలిసికొనంగోరెను. “ఏటిమీద ఆరునెలలకు ఎద్దులు 
యాదవులు, చిత్రభాను సంవత్సరాన చెల్లనున్నారు!” అని (బ్రహ్మ 
చెప్పగా, నీశ్వరుండు కాటమరాజును BENNO DC బంపనెంచి, 
నల్లమల ప్రాంతమున బచ్చగడ్డి లేకుండం జేసెను. నీరును, పూరియు 
లేక ఆలమందలు మలమల మాడిపోవుచుండెను. (త్రిమూర్తులు 
బలిజవేషములలో వచ్చి, కాటమరాజుతో దక్షిణాదిని నెల్లూరిసీమలో 
వలసినంత పచ్చికయు, నీరును లభించుననియు, నాలమందల నటకు 
మలళ్లించుకొని పొమ్మనియుం దెల్పిరి. కాటమరాజు పద్మరాఘవునితో 
నాలోచించి, దక్షిణాది భూముల కేంగ నిశ్చయించెను. తరువాత నత 
డు ధనముకొండ కేంగి, పినతల్లి సరిదేవితోను, అయితమరాజాది 
సోదరులతోను, తన దక్షిణాదియాత్రనుగుటించి చెప్పెను. పోలురాజు 
నాంటి ప్రాంతపగలు తిరుగందోడునేమోయని సిరిదేవి మిక్కిలి భయపడి 
అతనిని Boc జూచెను. కాని కాటమరాజు వినలేదు. దక్షిణ 


కాటమరాజు కథాచక్రము 339 


భూములకేంగి, ముక్కంటి వంశమువాండగు Seas (బ్రాతపగలు 
తీర్చుకొని వత్తునని ప్రతిజ్ఞపట్టి, తన మందను మరలించుకొని, పాలేటి 
RSD వచ్చి చేరెను. 

ఈ కథకు సంబంధించి నాకు రెండు తాళప[త్రగంథములు 
లభించినవి. రెండును నేకకర్తకములే కాని, కవిపేరు తెలియవచ్చుట 
లేదు. 


6.13.'పాలేటి కథి లేక “'గంగతర్మము” లేక “గంగ- 
కాటమరాజు SOS: - 


ఉత్తరాదినుండి కాటమరాజునకుంగల ‘కుదిరితే ఆరామడ, 
చెదిరితే పన్నెండామడి విస్తరించియుండు మహాగోగణమంతయు వచ్చి, 
పాలేటియొడ్డున విడిసెను. తాళ్లూరి మిట్టల దగ్గబిం గొన్ని మందలు, 
బొమ్మిరెడ్డిపల్లి మిట్టల NE మటికొన్ని మందలు, ఇంకను గొన్ని 
మందలు చాకిరేవు మిట్టలు, ఆలవలపాటిరేవు, ముద్దుపాటిరేవు, 
మంగోలుపాటిరేవు, కోటపాటిరేవు, లింగాలకొండ కెదురుగాను 
విడిసినవి. ఈ మందలన్నిటిని బాలేబుదాటించి, దక్షిణభూములకేం 
గవలెనని కాటమరాజు తలంపు. కాని యాదవుల కులదైవమగు గంగ, 
ఆ పాలేటికడ ప్రత్యక్షమై “నేను నీ కులదేవతను. నన్ను బూజింపుము. 
నాకుC జేయెత్తి నమస్మరింపుము” అని హెచ్చరించును. కాటమరాజు 
ఆమెను లక్ష్య పెట్టక, “నీవు ఆడుదానవు. నీకు నేను చేయెత్తి 
నమస్మరింపను” అని సమాధానమిచ్చును. గంగయుం గాటమరాజును 
నిబ్లెంతయోసేపు వాదించుకొందురు. గంగ యెంత భయపెట్టినను 
కాటమరాజు చలింపండు. అప్పుడామె పాలేటిని విపరీతముగా 
బొంగించి, ఆలమందలు నదిని దాటుటకు వీలులేకుండ6 జేయును. 
కాటమరాజునకు6 టబ్రియమైన “మట్టెపెయ్యి నొక గుండురాతి క్రింద 
దాంచివేయును. అయినను కాటమరాజు గంగకు జేయెత్తి ఘుక్కం 
డు. అంత గంగాదేవి పాలేటిలో నొక్క చుక్క నీరు లేకుండ జేయును. 
పశువులు త్రాగుటకు నీరులేక మూర్భపోవును. ఆ పశుఘోష వినలేక, 
కాటమరాజు గంగను బూజించుట కొప్పుకొనును. ఆమెకు జాతరలు 
చేయుటకును, కులదైవముగా బూజించుటకును నంగీకరించి, 
చేయెత్తి మొక్కును. అంత గంగమ్మ సంతసించి, మట్టెపెయ్య నిచ్చి, 
ఆలమందకు౯ బుష్కలముగా నీటి నాొసంగెను. (మట్టెపెయ్య= 
బట్టచాటిలు గలపెయ్య.) 

కాటమరాజు కథాచక్రమున మిక్కిలి (ప్రచారముననున్న 
వీరగాథలలో నీ “గంగతర్శము” కథ యొకటి. గంగజాతరలలో నీ 
కథను దప్పక పాడుచుందురు. గంగవేషము, కాటమరాజువేషము 
ధరించి, చేతిలో గత్తులు పట్టుకొని సంవాదరూపమున దీనిని 
బాడునప్పుడు వినుట జీవితమున నొక అపూర్వానుభవము! 
రాయలసీమలో, ముఖ్యముగా కడప, కర్నూలు మండలములలో నిట్టి 
అనుభూతులు తబిచుం గలుగుచుండును. 


ఈ పాలేటికథకు నాకు మూండు తాళపత్రగంథములు 
లభించినవి. మూండును నొకే అజ్ఞాతకవి కృతములు. 


6.14. ఎజ్బయ్య తరకవాదము:- 


ఇది కృష్ణామండలమున లభించిన 598338 నూతన 
వీరగాథ (తాళపత్రగంథము). ఇతివృత్తము సపైరీతిగనే యుండును. 
గాని, అందలి కాటమరాజు స్థానమును దీనిలో పెయ్యల యెబ్బియ్య 
ఆక్రమించును. ఆలమందలో గంగ భయంకర SINIST (బ్రత్యక్షమై 
3089 05999 భయపెట్టం జూచును. కాని 3089 099 ఆమెను 
లెక్కచేయండు. తన్ను గొల్వుమని చెప్పు గంగను 083055 ధిక్కరించి 
ప్రశ్నించును. గంగ యెన్నియో మాయలు చూపును. 2089095 చలింప 
డు. అంత గంగ మహాకోపముతో - 

“పోలురాజుావగలు పోకుండ నిలిపి 

వారికి మీకును వైరంబు చేసి 

సరిబీర కల్లుగా నంవింతు నేను 

ఏనుగులు గుజ్ణాలు ఎద్దులావులను 

శానపశానలు సంవింతు నేను” 
అని ప్రతిజ్ఞపట్టి అదృ్భశ్యయగును. 

ఒక విధముగా, “పాలేటికథి సుఖాంతమని చెప్పవచ్చును. 
అందు గంగ చివరకు శాంతించి మాయమగును. కాని, ఈ “105 
తరకవాదముిలో గంగమాత్రము యాదవులను శపించి మాయ 
మగును. కావున దీనిని విషాదాంత మనవచ్చును. 


6. 15.'కాటమరాజు దక్షిణాది ఆవులమేపు’ లేక “జన్నివాడ 
కథి:- 

ఈ కథకు మతి నాలుగు పేర్లున్నవి: “దక్షిణాది ఆవులమేపు, 
ఆవుల మేలుపులు- దక్షిణకాండము, చదరంగంకథ, పుల్లరికథ” వీనిలో 
“జన్నివాడకథి, “పుల్లరికథి అను పేర్హకుం బ్రాచుర్యమెకువ. 

గంగకు బాలేటికడం జేయెత్తి మొక్కిన కాటమరాజు, తన 
ఆలమందలతోపాటు పాలేటిని దాడి, నెల్లూరిసీమ కేంగినాండు. 
పోలురాజునాటి పగలు తీర్చవలెనని సోదరులతోం జెప్పినాండు. 
నెల్లూరును బాలించు నల్లసిద్ధిరాజుకడకుం దన మి(తుండు 
పద్మరాఘవుని బంపి, “వీరున బుట్టిన పూరెల్ల మాది, ఆవుకు బుట్టిన 
కోడెల్ల మీది” అని రాగిశాసనములు వ్రాయించుకొని, పెన్నయొడ్డునం 
గల రంగనాథస్వామి దేవాలయములోని దేవసాక్షులను బెట్టుకొని, 
నెల్లూరి పచ్చికబీళ్లలోం దన పశుగణమును మేపుకొనుచుండెను. 
కాటమరాజు ఆలమందలు పచ్చికలీళ్లనే కాక, నెల్లూరిసీమలోని 
వరిపాలములనుగూడ మేసివైచెను. పొలములలోని కాపులు 
నెల్లూరునకుం బోయి, నల్లసిద్ధిరాజు రెండవభార్యయగు కుందమా 


340 తెలుంగు వీరగాథా కవిత్వము 


దేవితో మొజపెట్టుకొనిరి. కుందమాదేవి కాటమరాజుపైం గోపించి, 
ఆతని ఆలమందను బోయలబేం బొడిపింతుననెను. ఆమె యన్నగారు 
“భావరాజు” అట్టి పని చేయవలదని చెల్లెలిని వారించెను. అందుచే 
నామె తన పెంపుడు చిలుకను ఆలమందలున్న IDC బంపెను. 
ఆ చిలుక పలురకముల కూతలు కూయుచు౮ గాటమరాజుఆవులను 
బెదరించెను. ఆ యావులు విపరీతముగా భయపడి లేగలను 
ద్రౌక్కుకొనుచు పరుగిడసాయాను. పద్మరాఘవు(డు ఆ చిలుకను దన 
బాణముతో నేసెను. ఆ చిలుక కుందమాదేవికడకు వచ్చి ప్రాణములు 
విడిచెను. కుందమాదేవి ఆ(గహావేశముతో కోయబోయలను బంపి 
కాటమరాజు మందను బొడిపించెను. 


ఆలమంద రక్తము వజిదలై పారెను. గాయపడిన ఆవులు, 
ఎద్దులు జన్నివాడగుంటిచుట్టును జేరెను. గాయపడిన వానిని, 
చనిపోయిన వానిని జూచి కాటమరాజు శోకించెను. సభచేసి, 
సిద్ధిరాజును తోడితెమ్మని కంపటీలను పంపెను. సిద్ధిరాజు వచ్చుటకు 
(పయత్నింవంగా కుందమాదేవి వారించెను. అతడు తన 
పరివారమును బంపెను. సత్యమును బలికింపుండని యాదవులు 
సిద్ధిరాజు పరివారమును సవాలుచేసిరి. కుందమాదేవి పెంపుడుకొడుకు 
పిన్నయ్య సత్యప్రమాణముచేసి చనిపోగా, తిక్కనమంత్రి వానిని తిరిగి 
(బ్రతికించెను. ఆవులను వేసిన బోయల బాణములను యాదవులు 
భద్రపరచి తికృనమంత్రికిం జూపిరి. దేవతలు యాదవులయెడ 
పక్షపాతబుద్ధితో నున్నారనియు, తన్నవమానించిన మూఢశివభక్తులనే 
శివుండు కాపాడినాడనియు, BEDA యాదవులు చూపిన 
(ప్రమాణములను తిరస్మరించెను. అప్పుడు - గోసంగివీరులు బోయల 
తలలు నణిీకితెచ్చి సత్యము పలికించిరి. సిద్ధిరాజు బలములు 
పాణిపోయెను. చెల్లెలు మాటలు విని భావరాజు గోహత్య చేయించెనని 
(ప్రజలు సిద్ధిరాజుతోం జెప్పిరి. NÄOD భావరాజును బోయలను 
బంధించెను. మేడ ఎక్కుచుండగా సిద్ధిరాజునకు మెట్టు జాతి కాలిగోరు 
విటిగి బొటబొట రక్తము 30. గోహత్యాపాతకమే ఆ విధముగా 
గోరును చుట్టుకొనెనని ES మాధవుండు” చెప్పెను. సిద్ధిరాజు 
తల్లియెన గుణమతిదేవి, రెండవ భార్యయైన కుందమాదేవిని విడిచి, 
పెద్దభార్యయైన (త్రిభువనదేవిని ఏలుకొనుమని కుమారునకు హితవు 
చెప్పెను. యాదవులు తమ ఆలమందలతో నెల్లూరుకోటను ముట్టడించి 
ధ్వంసము చేసిరి. కాటమరాజు 280838 మరలిపోయి అక్కడ 
గుడారము లెత్తించెను. - ఇది “జన్నివాడకథి. 

నాకు, ఈ కథాసంబంధమగు తాళప[త్రగ్రంథము కృష్ణా 
మండలమున, కైకలూరుతాలూకా 'పెరికగూడెము’ అను గ్రామములో 
గుజ్జర్లపూడి Vorm అను కొమ్ములవాని కడ 21-9-1964 నా 
డు లభించినది. దీనిలో నవతారికాభాగము, పుల్లరి యొప్పందపు 
విరములు లేవు. 


6.15.1. 'జన్నివాడకథిలో 'పుల్లరికథి: - 

“పుల్లరికథ/ పుల్లరి ఒప్పందము/ కౌలుకథ/ కౌలు 
ఒప్పందము”- అను పేర్లతో నొక ప్రత్యేక వీరగాథ లేదు అని నేను 
భావించుచున్నాను. “జన్నివాడకథి అను ‘కాటమరాజు దక్షిణాది 
90597 కథకే “పుల్లరికథి అని కూడ పేరు. పుల్లరి ఒప్పంద 
వివరములు జన్నివాడ కథాప్రారంభములోనే ఉండును. కాని నేను 
సేకరించినకథలో మా(తము అవి లేవు. ఇష్టదేవతాస్తుతి 
కవివంశాదికము కూడ లేవు. 1997లో డా॥ కనకబండి 
మోహనరావుగారు తమ కాటమరాజు SA అను (గ్రంథములో 
ప్రచురించిన కథకు కూడ “పుల్లరికథి అను సేరు లేదు; 
'దక్షిణకాండము” అని మాత్రమే ఉన్నది. కాని మోహనరావుగారి 
దానిని “'జన్నివాడకథి అను పేరుతో ము(ించినారు. దీనిలో 
నిష్టదేవతా ప్రార్థన, కవివంశాదికము, పుల్లరి ఒప్పంద వివరములు 
1144 మంజరీద్విపద పాదములలో (19 పుటలలో) స్పష్టముగా 
నున్నవి. కావ్యముపేరు “దక్షిణకాండము”- అనంగా “కాటమరాజు 
దక్షిణాది ఆవులమేపు” దీని రచయిత- “కన్నెసిరుల గోత్రుండు, 
యదువంశ తిలకుండు, కనకబండి కొండయ్య నందనుడు అయిన 
గట్టయ్య (ఘట్టయ్య)”. (ఇతండు “పోలురాజుకథిను, 'కంసుండుకథి 
లేక 'విష్ణుభాగవతము'ను కూడ రచించినాడు.) ఈ కథలో పుల్లరి 
ఒప్పంద వివరము లిట్లున్నవి: - 

కాటమరాజు గంగతో పాలేటిఒడ్డున తర్మవాదము చేసిన 
తరువాత, ఆమెకు చేయెత్తి మొక్కి గంగజాతర జరిపించి, తన 
విస్తారమైన ఆలమందలతో పాలేబుదాటి, తన పినతండ్రి పోలురాజు 
లింగరూపుడై వెలసిన పంచలింగాలకొండను దర్శించి పూజించినా 
డు. తన తండ్రిపగ తీర్చినట్లుగనే పినతండ్రిపగ కూడ తీర్చెదనని 
ప్రతిజ్ఞ చేసినాండు. అకృడనుండి 90558 దగ్గరనున్న చెబికువాడకు 
వెళ్ళి, అక్కడివారి ఆశీస్సులందుకొనెను. తరువాత పాకనాటికి వచ్చి, 
నెల్లూరునకు తూర్చు దక్షిణ దిక్కులలో గుడారములెత్తించి, భేరీలు 
(యోగించినాంయడు. అదివిని అదిరిపడిన నల్లసిద్ధిరాజు తన మంత్రి 
ఖీమినీండును పన్నిద్దబు దళములతో బంపును. ఖీమినీండు 
పద్మరాఘవుని (పద్మనాయని) eaga (Ic. ఇరువురును 
ఆప్యాముగాం బలుకరించుకొందురు. తనతండ్రి చేసిన గోహత్యా 
దోషమును తొలగించుకొనుటకై తాను కాటమరాజుగారి 
ఆలమందలతో నుంటినని పద్మనాయండు చెప్పును. కాటమరాజు 
ఖీమినీని సత్మరించును. నల్లసిద్ధిరాజునకు ఎంత ధనమైనను ఇచ్చి 
పుల్లరి ఒప్పందము చేసికొనిరమ్మని కాటమరాజు పద్మరాఘవని 
భీమినీనితో నెల్లూరునకు బంపును. 

నల్లసిద్ధిరాజు దురాశతో నెన్నియో షరతులు పెట్టును; ఎన్నియో 
కోర్కెలు కోరును. తన నగరములో నీలకంఠుండు, పల్లికొండ, 


కాటమరాజు కథాచక్రము 341 


సంగమేశ్వరుండు మున్నగు దేవతలకును; కస్తూరిసిద్దిరాజు, 
ఎట్టసిద్ధిరాజు, పాపసిద్ధిరాజు, గోపాలసిద్ధిరాజు, కుమారసిద్ధిరాజు- 
మొదలైన తన తమ్ములకును పుత్రులకును వేలకొలది వరహాలను 
పుల్లరిగా చెల్లింపంగోరును. 

తన అక్క చెల్లెండ్రకు అరణముగా పదివేల వరహాలడుగును. 
“ఆకురాసే కరణానికి ఆరులక్షల వరహాలు” అడుగును. పద్మరాఘవుడు 
ప్రతి నియమమును మిక్కిలి ఓర్పుతో నంగీకరించి, నల్లసిద్ధిరాజుతో 
“మీరు ధర్మము తప్పరాదు. ఆడినమాట తప్పరాదు. మా 
ఆలమందలకు ఏ విధమగు హాని జరిగినను, ఏ కొంచెము హాని 
జరిగినను పుల్లరినీయము” అని నిష్మర్షగాం FP: - 

“తనువునా ధర్భంబు 5) మీరు 

ఆడిన మాటలు ఆడి తప్పకుడి 

కోడెల ఆవులకు కటకొర్రు దిగినాగాని 

కోరిన వుల్లరి కొంచపోలేరు 

ఆవుకాలు ఎద్దుకాలు అతిభారమైతేను 

మీరు అడిగిన వుల్లరి మేము యిచ్ఫేది లేదు 

öös మీ వల్ల ధర్మంబు దవ్దిన 

చాకవింద్లవారు చెణికినాగాని 

ధరపలీ! వుల్లరి యడుగ ధర్భంబుగాదు” 

- కాటమరాజు చరిత్ర (జన్నివాడకథ), పుట 138 


తమ పుల్లరి ఒప్పందమునకు మానవసాక్టులు లేకుండ సకల 
దేవతలను, నదులను, నిధులను, పారేటి పెన్నను, భామ్యాకాశము 
లను, సూర్యచంద్రులను సాక్షులుగా జెప్పును పద్మరాఘవుండు. 
నల్లసిద్ధిరాజు ఈ షరతులకు సాక్ష్యములకు అంగీకరించి, మంత్రి 
ఖడ్గతిక్కనచేత పుల్లరి కమ్మలు (వాయించి, దేవుని సన్నిధిలోనుంచి, 
పద్మరాఘవునకిచ్చును. 

“పారేటి పెన్న (సాక్షి) భైరవుని సాక్షి 

నంగమేశ్య్వరుండు సదాశివుని సాక్షి 

భూమి ఆకాశంబు బొంకని సాక్షి 

హారిహరాదులు దేవతలు అయిసాక్షిగాను 

కమృలు ద్రానిరి ధరసాక్షిగాను 

దేవుని ముందరకు తెచ్చిరి కమ్మలు 

తీర్థట్రసాదముల్‌ తెజిగొవ్ప నందిరి 


- కాటమరాజుచరి(త్ర (జన్నివాడకథ), పుట 139, 

ఈ పుల్లరి ఒప్పందము తరువాత నల్లసిద్ధిరాజు, కాటమరాజు 

గారి ఆలమందలకు నేవిధమగు హానియు౯ జేయరాదని తన వారిని 
హెచ్చరించెను. 


ఇంతవటబకునుగల కథ 976 పాదములలో జెప్పంబడినది. 
977 నుండి 1024వ పాదము వజకునుగల 48 పాదములలో 


కాటమరాజు నల్లసిద్ధిరాజుపై పోలురాజు పగను తీర్చుకొనగోరుట, 
యాదవులు నెల్లూరిభూములలోం దమ కవులావులను మేపుట 
వర్ణింపబడినది. “వాదు దగ్గరకు వొచ్చింది శిద్ధిరాజులవారికి మనకు, 
పొందులు చేసికొనిపోరాదు మనము” నుండి - “ఆదూరి పెంట్రాల 
అన్నెబోయినవ 9 SÕN, యుగవిడినిరి కవులావుల 
యారాళముగను” SEID గల 48 పాదములు నేను సేకరించిన 
జన్నివాడకథతో సంవదించుచున్నవి. కాంబట్టి నేను సంపాదించిన 
కథారచయిత కూడ కనకబండి ఘట్టయ్యయే అని తేలుచున్చది. 


దీని తరువాత మోహనరావుగారి కథలో 122 పాదములలో 
నందివాడ బేతినీండును, చట్టువారి 830 చంపుట అను సంఘటన 
చెప్పబడినది. ఇది నా కథలో లేదు. కాటమరాజులవారి ఆలమందలు 
యధేచ్చగా కడుపునిండుగా పచ్చిక మేసి, నీళ్ళు త్రాగుటకు నందివాడ 
చెబువు” దగ్గబకు వెళ్ళెను. అక్కడ “నన్నూరు మూకతో నందివాడ 
జేతినీడు” ఆలమందలను నీళ్ళు త్రాగకుండ నడ్డగించెను. చట్టువారి 
9905 ఆగ్రహించి, కాటమరాజుగారి అనుజ్ఞ పొంది, ఆ బేతినీC 
డును అడ్డముగా SEED. పిమ్మట “ఆ నెత్తురు వస్త్రములు నెల్లూరు 
కంపిరి”. ఇక్కడితో మోహనరావుగారి కథ ముగిసినది. ఇది 
అసంపూర్ణము. మిగిలిన కథ అంతయు నేను సేకరించిన జన్నివాడ 
కథలో మిక్కిలి విస్తరముగా, సుమారు 3760 పాదములలో (94 
పుటలలో) వర్ణింపబడినది. కాంబట్టి పుల్లరి ఒప్పందముతోంగూడిన 
సంపూర్ణమైన కథకే 'జన్నివాడకథి లేక ‘కాటమరాజు దక్షిణాది 
ఆవులమేపు’ అని పేరు. దీనిని “పుల్లరికథి అని కూడ పిలిచెదరు. 


6.16. 'భట్టురాయబారము” లేక 'కల్లిరాయబారము”: - 


ఎక్కువగాం బాడంబడుచున్న కాటమరాజుకథలలో నిది 
యొకటి. దీనిని దొనకొండ గంగజాతరలోను, పాలేటి గంగజాతర 
(ఎట్ట్బగడ్డపాడు దగ్గజ)లోను (బ్రతిసంవత్సరమును బాడుచున్నారు. దీనికి 
సంబంధించిన (CS ప్రతులు మదరాసు GOML లో మూండున్నవి 
(8.30. 1041, 1042, 1043). ఈ ప్రతులలో 'భట్టురాయబారము” 
అని యున్నను, జానపదులలో నీ కథకు 'కల్లిరాయబారము” అనియే 
ప్రసిద్ధి. 

AIS యెవరో తెలియరాదు. (బ్రౌనుదొరగారు ఒక వ్రాత 
ప్రతిలో దీనికర్త 'రాయశ్ళంగావళి” అని వ్రాసినారు. ఇది తప్పు. 
రాయశృ్ళంగావళి యనువాండు నల్లసిద్ధిచేం గాటమరాజుకడకుం 
బంపంబడిన భట్టు. దొరగారు పొరబడి యితండే దీని రచయితయని 
భావించిరి. 

తన భూములలోం బశువులను మేపుకొని, పుల్లరినీయకుండ 
నెట్టిగడ్డపాటికి వచ్చిన కాటమరాజుకడకు, నెల్లూరి నల్లసిద్ధిరాజు ఒక 
భట్టును రాయబారమంపెను. అతనిసేరు 'రాయశృ్ళంగావళి”, 
(బ్రాహ్మణుడు. అతండు కాటమరాజుసభకు వచ్చి పుల్లరి చెల్లింపుడని 


342 తెలుంగు వీరగాథా కవిత్వము 


యాదవులను గోరును. అతనికి సమాధానము చెప్పుటకై కాటమరాజు 
తన పక్షమున 'కొమార బంగారము’ అను మతటియొక భట్టును సభకు 
రప్పించును. ఈ యిరువురు SO దమతమ యేలికల పక్షమునం 
గాటమరాజు కొలువులో భాషించుకొనుట యీ వీరగాథలో 
సంభాషణాత్మకముగా రచింపంబడినది. ఒక భట్టు భాషించిన పిమ్మట 
మటియొక భట్టు భాషించుటగా నీ కథారచన సాగును. రాయ 
శృంగావళి భట్టు తన వాదమంతయును వినిపించి కడపట- 
“బుద్ధిమాలియు వెజ్టిబుద్దులు పోక, VASIL మాని పెట్టు పుల్లరిని” 
అనును. ఇతని వాదమునకు సమాధానము చెప్పి, కాటమరాజు 
పక్షమువాండగు కొమార బంగారభట్టు- “వదరక పలుమాటు వసుధేశు 
నెదుట, కదలి రమ్మనుమి మీ కలవారినెల్ల” SON. AE 
డును దన యేలికనుగూర్చి, తమ బలసంపదనుగూర్చి వీరావేశముతో 
గొప్పలు చెప్పుకొనును. ఒకండు చెప్పుకొనిన గొప్ప మటాొకనికిం 
గోపకారణమగును. ఆ కోపముతో వారాడుకొనిన పలుకులయందు 
ఎన్నియో సామెతలు, పలుకుబళ్లు, దేశీయోపములు కొల్లలుగా 
దొరలును. కడకు రాయశృంగావళి కోపముతో కాటమరాజుతో 
నిట్లనును: - 

“దబ్బణికాదు మా ధనమును నివుందు 

గొల్ల వంకర బుద్ధి గొబ్బున మాని 

చెల్లించుమీ రాజు! చెడిపోక మీరు” 


ఈ మాటతో గాటమరాజు ఉగ్రుడై లేచి, మాటి మాటికి 
'గొల్లగొల్లి యనుచున్న భట్టును జంపంబోవును. ఆ భట్టు భయపడి 
పద్మనాయని చాటునకుం దప్పుకొనును. పద్మనాయండు కాటమ 
రాజును శాంతచిత్తునిC జేసి, ERNST గట్న్పాలిప్పించి పంపెను. 
యాదవులభట్టు తమవీరులందటును యుద్దమునకు సిద్ధముగా 
నున్నారనియు, సిద్ధిరాజు నెత్తిరమ్మనుమనియు రాయశృంగావళీని 
హెచ్చరించును. రాయబారము విఫలము కాయా, రాయశృ్ళంగావళీ 
నెల్లూరునకు వెడలిపోయెను. 


కాటమరాజు కథాచక్రమున నీ “భట్టురాయబారము” నొక 
ప్రత్యేక పద్ధతిలో బాడుదురు. దీనిని బాడుదురనుటకన్న 'చదువుదు” 
రనుట సమంజసము. ఇందు రాగ వైవిధ్యము లేక, భావగర్భితముగా 
నాయా భాగములకు యుక్తమైన “ఊతి (accent) తో వచన 
కవిత్వములెం జదువుదురు. గాథాకారులు రెండు వర్షములుగాం 
జీలిపోవుదురు. ఒక వర్గమువారు నల్లసిద్ధిపక్షమునకుం జెందిన 
భట్టువలెను, రెండవ వర్గమువారు కాటమరాజుపక్షమునకుC 
జెందినభట్టువలెను నటింతురు. దొనకొండలో గంగగుడికి ముందు 
రెండరుగులున్నవి. ఈ అరుగులపై నీ భట్లు ఒకరికొకరు ఎదురుగా 
నిలబడి రాయబారముకథను కొనసాంగింతురు. ఒక పక్షమువాండు 
ఒకభాగమును జదువంగా, రెండవ వక్షమువాండు దానికి 
సమాధానముగా మటియొక భాగమును జదువును. పిమ్మట మొదటి 


పక్షములో మటియొకవ్యక్తి పాటనందుకొనును. దానికి రెండవ 
పక్షములోని వేటొకవ్యక్తి సమాధానము చెప్పును. ఇట్లు 
భట్టురాయబారమంతయుం బాడుచుం గడు రమణీయముగాం 
(బ్రదర్శింతురు. ఈ గాథాకారులు నిలబడి పాడెడి అరుగులను SI 
అరుగులు’ అని పిలుతురు. కల్లిరాయబార కథను పాడు అరుగులు 
కావున నీ పేరు వచ్చినది. ఎజ్బ్జిగడ్డపాడు e గంగగుడిలో జరుగు 
జాతరలో నీ కల్లిరాయబారముకథను పాలేటి మధ్యగల నల్లని 


గుండురాళ్లదగ్గజిం బాడుదురు. ఈ రాళ్లను 'కల్లిగుండ్లు' అందురు. 


6.17. కోటపాటి తాటివృక్షం తెచ్చే కథ:- 


వేటూరి పరిషృతమగు కాటమరాజుకథలో నిది రెండవ 
అనుబంధముగా ము[ద్రింపంబడినది. దీని వ్రాతప్రతులు మదరాసు 
ప్ర.ప్రా.లి.పు.భా.న గలవు. కవి అజ్ఞాతుండు. 


ఇది భట్టురాయబారమునకుC దరువాత జరిగిన కథ. నెల్లూరి 
భట్టురాయబారము విఫలమైనది. కాటమరాజు యుద్దసన్నద్దు(డు 
కాసాయాను. నల్లసిద్ధితోం దనకు రాబోవు యుద్ధములో సహాయపడ 
వలసినదిగా ధనముకొండలో నున్న తన సోదరుడు అయితమరాజు 
నకు గమ్మవాయుమని పద్మదనాయనితోం జెప్పును. కమ్మ 
బ్రాయుటకు ప్రాలాకులు లేవని పద్మనాయండు పలికెను. కాటమరాజు 
పంచలింగాలకొండకు దగ్గజిలోనున్న Sari? గామములో మంచి 
(బాలాకులున్నవని తెలిసికొని, చుట్టువారి యెబ్బ్జయ్యను విలిచి వానిని 
దెమ్మనెను. అతండా కోటపాటి కింబోయి, తన్నడ్డగించిన అనేక 
వీరులను జయించి, వాలాకుల మంచిచెడ్డలు తనకు తెలియపోవుటచే 
నా తాటిచెట్టునే పెల్లగించి తెచ్చివేసెను. పద్మనాయండు కరణములచేం 
గమ్మలు వాయించి, కాలారిచే తికి చ్చి దొనకొండలో నున్న 
అయితమరాజు కడకు బంపెను. 


అయితమరాజు తనకు వచ్చిన కమ్మయిక్క శుభాశుభము 
Bemck గోరి ఫలములు నింపిన యొక పళ్లెరమున నా కమ్మనుంచి, 
ఛప్పన్నభాషలు తెలిసిన సిరిదేవిముందు పెట్టెను. ఆమె మొదట కమ్మను 
TS ఫలములను దా(కినచో యాదవులకు శుభమనియు, నట్లుకాక 
కమ్మనే తాంకినచో నశుభమనియు నతండు భావించెను. సిరిదేవి 
మొదట కమ్మనే ముట్టినది. కమ్మ చదివి వినిపించినది. కాటమరాజు 
నకు సహాయము చేయుటకై యెజిగడ్డపాటికిం బోవలయునని 
యెల్లరును నిశ్చయించిరి. బాలరాజులను (ముమ్మయ్య-పోచయ్యలను) 
మాత్రము ధనముకొండ రక్షణకై అచటనే నిలిపి, తక్కిన యాదవ 
వీరులందజును నెబ్బగడ్డపాటి కిం దరలిపోయిరి. 


కాటమరాజు తనకడకు వచ్చిన సోదరులను బంధువులను 
ఆహ్వానించి గౌరవించెను. కాశికింబోయిన భక్తిరన్న రాలేదని 
అందటును నొక(ప్రక్క విచారించుచు, వేటౌకప్రక్క నల్లసిద్ధితో యుద్దము 
చేయుటకై ఉవ్విళ్లూరుచుం బగచాటి పంతములు పల్ముచుండిరి. (ఈ 


కాటమరాజు కథాచక్రము 343 


'కోటపాడు” నేంటికిని బంచలింగాలకొండకుC దూర్పుగా మూండు 
మైళ్ళదూరమునం బాలేటి యొడ్డున నున్నది. నేను చూచితిని.) 


ఈ కథనుగూర్చి బ్రాయుచు తిమ్మావజ్‌రుల కోదండరామయ్య 
గారు, “ఇది యసంపూర్ణముగా మాత్రమే యుపలబ్దమగుచున్నది. 
తక్కిన Koer దొరకునేమో పరిశోధింపవలసిన యవసర 
మున్నది” అనిరి. ఇది ప్రామాదికము. వేటూరివారిచ్చిన అనుబంధములో 
నీ కథ సంపూర్ణముగనే యున్నది. 


6.18. 'బొంగరాల కథి లేక వేడుక బొంగరాల కథి:- 


దీనికి “ముమ్మయ్య-పోచయ్య బొంగరాలు”, “అలుగుల పోలు” 
అను మటి రెండు నామాంతరములున్నవి. ఇది పల్నాటి వీరకథా 
చక్రములోని బాలచంద్రుని బొంగరాలకథనుబట్టి ప్రాసినట్లుగా నున్నది. 
ఈ రెండు ప్రసిద్ధ వీరగాథాచక్రములును నొకే కవిసార్వభౌముని 
చేతినుండి వెలువడియుండుటచే నిట్టి కథాసామ్యములున్నవని తలం 
పవచ్చును. 

పోలురాజు మూడవ కుమారుడు ముమ్మయ్య. చిట్టినూక 
కన్నకొడుకును, నగుమంచి పెంపుడుకొడుకును నగువాండు పోచయ్య. 
ఈ మేనమామ-మేనల్లుండు - ఇరువురును గలసి ధనముకొండలో 
బొంగరములాడుట యిందు వర్ణితము. ఈ కథయొక్క తాళపత్రప్రతి 
చితూరుజిల్లా చందగగిరితాలూకా పెడకంటిపల్లెలోను, కాగితపు 
(ప్రతులు కడపజిల్లా ప్రొద్దుటూరులో నొకటి, గుంటూరుజిల్లా, తెనాలి 
తాలూకాలో యడవూరులో మతియొకటి నాకు లభించినవి. కాని 
వీనిలో నేదియు సమగ్రముగా లేకపోవుట దురదృష్టము. 


అయితమరాజాదులు ఎబ్జగడ్డపాడులో నల్లసిద్ధితో యుద్ధము 
చేయుచుండిరి. ధనముకొండలో నున్న ముమ్మయ్య పోచయ్యల కీ 
విషయము తెలియదు. సిరిదేవి వారించినను వారు వినక, “దేవతా 
బొంగరాలిను దీసికొని సంగడీలతోంగలసి, చాలురావులకడ 
బొంగరాల నాడసా౭గిరి. మామయు SAIN బందెములోొడ్డి 
వంతముతో నాడసాంగిరి. ధనముకొండలోని (స్రీలు ఆ 
బొంగరాలాటను జూడవచ్చిరి. బాలరాజులు విసిరిన బొంగరమొక 
వైశ్యకాంతకుం దగిలి ఆమె మూర్చపోయెను. మూర్చనుండి తేరి, 
3 బాలరాజులను దూషించెను. ఆవె దూషణనుబట్టి 
కాటమరాజాదులు ఎట్జగడ్డపాడులో యుద్ధముచేయుచుండిరని 
బాలరాజులు గ్రహించిరి. వెంటనే తల్లుల 0995989 గైకొని 
పాలేటికిం బయనమైరి. Ic గొన్న దుశ్శకునములయ్యెను. ఆ 
శకునములనుగూర్చి మామ ముమ్మయ్య vrd పోచయ్యను 
(బ్రశ్నించెను. అల్లుడు ఆ శకునఫలములను జెప్పును. (ఇంతటితో 
నాకు 09095 ప్రతులలో గథ నిలిచిపోయినది). 


ప్రొద్దుటూరులో శూలం రామగోవిందప్ప యను యాదవ 
గాతాకారు(డు తరువాతి కథనిట్లు చెప్పినాండు. “బాలరాజులు 


పాలేటికి వచ్చుసరికి యుద్ధము పరిపూర్తియెనది. కాటమరాజు 
పంచలింగాలకొండపైకి బోవుచుండెను. ఈ బాలరాజులను జూచి, 
శత్రువులని బ్రమించి తన చేతనున్న బల్లెమును వారిపై విసిరెను. 
దానిచే బాలరాజులు కూలిపోయిరి. పిమ్మట కాటమరాజు వారిని 
“ముమ్మయ్య-పోచయ్యలుగా గుర్తించి, చేసిన పనికి విచారించి, 
తానును నాత్మహత్య చేసికొనెను. బాలరాజులిట్లు అలుగుచే 
నొబిగిపోయిరి కావున దీనికి “అలుగుల పోలు’ అని పేరు వచ్చినది”. 

కాని పై కథధాపూరణము సత్యముగా దోంపదు. ఏలయన, 
“ఎట్బగడ్డపాటి పోట్లాట యను తరువాతికథలో ముమ్మయ్య, 
పోచయ్యలు యుద్ధముచేసినట్లుగా స్పష్టముగా వర్ణింపబడినది. 
“బాలరాజుల యుద్దము” అను పేరుతో వీరి యుద్ధమును వర్ణించుచు 
నొక ప్రత్యేకకాండ యున్నది. కావున ధనముకొండనుండి 
బయలుదేరిన బాలరాజులు 2808288 వచ్చి, నల్లసిద్ధిరాజు 
సైన్యముతో యుద్ధముచేసి వీరస్వర్ణ మలంకరించి రనుటయే బొంగరాల 
కథకు సరియగు పూరణము. ముమ్మయ్య-'ఉండవెల్లి విరిగోవు అను 
శత్రువీరునితోను, పోచయ్య- 'తిర్ణమల తిప్పయ్య' యను పగవానితోను 
యుద్దముచేసిరని ఎజ్బగడ్డపాటి పోట్లాటలో స్పష్టముగా నున్నది. ఈ 
బొంగరాలకథలో వలురాజునుండి పోలురాజువబకును గల 
పూర్వవీరుల కథలన్నియును బ్రసక్తమగును. 


6.19. deism పోట్లాట: - 


ఈ వీరగాథకు సంబంధించిన (వ్రాతప్రతులు మదరాసు 
ప్ర.ప్రా.లి.పు.భాం.న నాలుగున్నవి: (8.30. 1031, 1032, 1033, 
1034). ఈ నాలుగును 'ఎట్జిగడ్డపాటి పోట్లాటి అను పేరుతోనే 
యున్నవి. ఇదే కథ కాటమరాజు చరిత్రి యను పేరుతో(గూడ 
రెండు ప్రతులలో DHA: (డి.నెం. 1040, 1044). ఈ ప్రతులలో 
8.30. 1040 అనుదానిని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు పరిష్కరింపం 
గా, నా గ్రంథాలయమువారు మల్లంపల్లి సోమశేఖర శర్మగారి sess? 
19539°c (బ్రకటించియున్నారు. (ఈ (ప్రతులలోని నామమును 
జూచియే కాంబోలును దీనికి 'కాటమరాజుకథి అని పేరుపెట్టినారు. 
ఇది సరికాదు. దీనిని ఎజ్జగడ్డపాటి Nipi? అనుటయే సమంజసము. 
ఈ కథాచక్రమున నే యొక్క వీరగాథకును 'కాటమరాజుకథి అను 
పేరు లేదు. ఆద్యంతమును కాటమరాజునకు సంబంధించిన 
వీరగాధలకుయగూడ 'కాటమరాజుకథి అను పేరు లేదు.) దీని రచయిత 
గంగుల పినయెల్లయ్య. 

ఈ యెజ్బగడ్డపాటి పోట్లాట నంతటిని నొకే వీరగాథగా 
(భ్రమింపరాదు. ఇది యేడు కథల గుత్తి. ఈ యేడింటిని కాండలు” 
అందురు. ఈ కాండల వరుస క్రమమిట్లుండును:- 1) చల్లవారి 
జగడము, 2) బొల్లావు జగడము, 3) బీర్నీండు యుద్ధము, 4) 
అయితమరాజు- కటియావులరాజుల యుద్దము, 4) బాలరాజుల 


344 తెలుంగు వీరగాథా కవిత్వము 


యుద్ధము, 6) ఆవుల యెద్దుల జగడము- ఎట్టియ్యల యుద్దము, 
7) కాటమరాజు యుద్ధము. గాథాకారులు ఈ యేడు కథలను 
వేటువేబుగనే పాడుచున్నారు. వేటూరివారు అన్నింటిని గలిపి 
'కాటమరాజుకథి యని ప్రకటించుట సమంసజము కాదేమో! 


ఈ యేడుకథలలోను మొదటి రెండుకథలకు నాకు 
దాళష(త్రగంధములు లభించినవి. ఈ మొదటి రెండుకథలకే విశేష 
వ్యాప్తియున్న్చది. 


6.19.1. చల్లవారి జగడము: - 

(మాఘబహుళ అమావాస్య మంగళవారము నుండి ఫాల్గుణ 
బహుళ దశమి గురువారము Se). దీనికి BRÄND 
కథి యనియు, “ఈర్లమానికథి (=వీరుల మ్రాను కథ) యనియు 
రెండు నామాంతరములున్చవి. కాటమరాజు పినతల్లి కుమారులేడ్గురు 
గలరు: “చల్లపిన్నయ్య, చల్ల గోవిందు, చల్ల అనంతుండు, కోనేరు, 
అచ్యుతుండు, పుణ్యుండు, వెంకటాద్రి”. వీరింటి పేరు చల్లవారు. 
యలమంచి కధిపతులైన వీరేడ్గురును మహావీరులు. వీరు యుద్దములో 
మొట్టమొదటి ఠాణా నాక్రమించిరి. 'చాగలకొండ- చల్లగారిగలి యొద్ద 
వీరి రాణా. ఈ చాగలకొండ, పంచలింగాలకొండకు దక్షిణముగా 
నిరువదినాల్లు మైళ్ల దూరమున గలదు. నల్లసిద్ధి యీ ఠాణాను 
జయించి కాని, కాటమరాజున్న యెటబ్బగడ్డపాటి కిం బోలేండు. ఈ 
చల్లవారు ఖడ్గతిక్కనతోను, నల్లసిద్ధితోను గావించిన యుద్ధమును 
వర్ణించు కథయగుటచే దీనిని Sol జగడము” అందురు. ఇది 
DES) చూపిన మహాశౌర్యమును (God కథయగుటచే, దీనిని 
“తిక్క్వనామాత్యునికథి యనియుం బిలుతురు. చల్లవారిపక్షమున 
ఖడ్గ తిక్కన తోంబోరి మరణించిన “బ్రహ్మరుద్రయ్యి యను 
శివబ్రాహ్మణుని గౌరవార్థము యాదవులు జమ్మిచెట్టు క్రింద యజ్ఞము 
చేసి, అతనికి ‘వీరఠబోనము” నర్చించి, (బ్రహ్మహత్యా దోషమును 
బాపుకొనిరి. జమ్మిచెట్టునకు 'వీరవృక్షుమని పేరు. అనంగా NO 
మ్రాను”. పదాది “వి కారము లోపించుట జానపదుల భాషలో 
గానవచ్చు నొక ముఖ్యలక్షణము. “పీ లోని వకారము లోపించి, DO 
మానుూూఈర్లమాను” అయినది. యాదవులు జమ్మిచెట్టు (క్రింద 
(బ్రహ్మరుద్రయ్యనుగూర్చి యజ్ఞముచేసిన కథ కావున దీనికి ESI 
కథి అని కూడ పేరువచ్చినది. 

కాటమరాజు కథాచ[క్రములో ఖడ్గతిక్కనకథకున్న లోకవ్యాప్తి 
8 కథకును లేదు. ఇతండు పుట్టుకచే (బ్రాహ్మణు౯డైనను, గొప్ప 
క్షాత్రమును టబ్రదర్శించుటచే నితనికింత పేరు వచ్చినది. చల్లవారిని 
జూచి భయపడుచున్న నల్లసిద్ధిని, దన్ను యుద్ధమునకు బంపుమని 
రణతిక్కన కోరుట, తిక్కన్న చాగలకొండ ed నున్న చల్లవారి ఠాణాకు 
వచ్చుట, అతండు చల్లవారితోం బోరి, సైన్యము నష్టము కాంగా 
దిగిరి నెల్లూరు చేరుట, తల్లిం[ద్రులును భార్యయు నతనిని అవహేళన 


చేయుట, MESS రెండవమారు యుద్దమునకు వచ్చుట, చల్లవారు 
(బ్రహ్మహత్యాదోషమంటునని 0595 00, చల్లవారిమంతరత్రి 
(బ్రహ్మరుద్రయ్య యను శివ బ్రాహ్మణుడు ఖడ్గతిక్కనతోం బోరుట, 
వారిరువురును మరణించుట- తిక్కృనకథలోని (ప్రధానాంశములు. 
ఖడ్గతిక్కన- [బ్రహ్మరు[ద్రయ్య యిరువురును మాఘమాసమున 
అమావాస్య తిథిని మంగళవారము మధ్యాహ్నవేళ మడిసిరని కథలో 
నున్నది. వీరిరువురియుద్ధము లోకోత్తరముగా వర్ణింపంబడినది. తెలుం 
గు సాహిత్యమున ట్రేళ్లపై లెక్కింపందగిన యుద్ధవర్ణనలలో నిది 
యొకటి: - 


“vipid 8) ADA) చందమున 
గదిసెను గోపాగ్ని కన్నుల నురల 
నందలించి రుద్రుని SEIS వైచె 

వడి రుద్రు(డంత నా వాటు దమవ్పుకొనెం 
గరవాలు గైకొని కదిసె రుద్రుండు 
విడిబడి రిద్దజు వీరఠయుద్ధమున 

Söön నొండొరుం దప్పించుకొనుచు 
లంఘించి వెనుకకు రాగడిబ్లుచును 
(erid దూంకుచుం 38 రేంగుచును 
దాటించి నజుకుచుC దాంకి పొద్భుచును 
నురవడితో వచ్చి వరువడి సేసి 

కటపెట popo PHD 
2693959 HS మెజయుచుC బిదుగు 
59059 గొప్ప SEI (బేయుచును 
నిర్వురు పోరిరి దుర్వారులగుచుC 
AAA తెగవ్రేయ (ee 
దక్ళడం 23 యవనిపై బడియిం 
బడుచునే రుద్రు(డావక ఖడ్గధారం 
దడయక యా మంధ్రితలం ద్రుంచివైచె” ** 


ఇట్లు సజీవుడైన PESSA కాదు, విగతజీవుండైన 
PEOST మహాశౌర్యమును (22507030. ఖడ్గతిక్కన తండ్రియగు 
సిద్ధనామాత్యుందు, కుమారుని మరణమును విని యుద్ధభూమికి వచ్చి, 
యాతని కళేబరమును గనుగొనజాలక వెదకుకొనుచుండెనంట. 
అప్పుడు తెగిపడిన తిక్కృనకండలు పారుషముతో నెగిసెగిసి 
పడుచుండెన(ట. శరీరమంతయు రూపతి ముక్కలు SEPO 
SED బోరిన మహాశూరుండు 258575! వీరజనకుండగు సిద్ధన 
ఆ కండలనే మూటగట్టుకొని నెల్లూరి కేంగినాండు: - 


“జలనిధిలో మీనముల్‌ చలియించునట్లు 
నెత్తుట్‌ వజ్జులోం దుత్తునియలుగం 
దిక్ళన్న కండలు తేలాడుచుండె 


కాటమరాజు కథాచక్రము 345 


నెగిసెగిసి వడుచుండె నీవలావలకుం 
గనుగొని యవినూచి కన్నీరుగార్భి 
కావిధోవతిని నా కండలు పొదివి 
యాతందు నెల్లూరి కప్పుడేతేరం” " 


ఇట నొక ముఖ్యవిషయము గమనింపవలసి యున్నది. 
యాదవకవులు యాదవుల ప్రత్యర్థియెన ఖద్గతిక్కన శౌర్యమునుగూడ 
నింత ప్రశస్తముగా వర్ణించిరి. ఇది వీరగాథల చరిత్రలో నపూర్వ 
విషయము. సాహిత్యమున, ముఖ్యముగా వీరగాథలలో నిట్టి నిష్ట్పక్షపాత 
వైఖరి BHD గానరాదు. ఇది యాదవుల హృదయ 
నైర్మల్యమునకు మచ్చుతునుక! 

ఇట్లు ఖడ్గతిక్కన- (బ్రహ్మరుదయలు పరస్పరము 
ఖండించుకొని మరణించిన తరువాత నల్లసిద్ధియే స్వయముగా 
జల్లవారిపై దండెత్తి వచ్చును. చల్లవారు గొప్పయుద్ధముచేసి, నల్లసిద్ధి 
సోదరుండగు కొమార సిద్ధిరాజును గూల్తురు. అంత కస్తూరి NAD» 
విజృంభించును. చల్లవారేడ్గురును ఆతనితోం గొంతతడవు పోరి 
మరణించిరి. ఇక్కడితో జల్లవారి జగడము పూర్తియగును. దశమి 
గురువారమునాయడు చల్లవారు చనిపోయిరంట. ఈ దశమినుండి 
మరల వరుసగా నమావాస్య వబకును యుద్దములు చెప్పంబడినవి. 
కాటమరాజు యుద్దము అమావాస్యనాడు జరిగినదంట. ESC 
PETS యుద్ధమునకును కాటమరాజు యుద్ధమునకును సరిగా 
నొక నెలరోజుల వ్యవధానమున్నది. ఖడ్గ తిక్కన యుద్ధము 
మాఘమాసమున నమావాస్య మంగళవారమునాండు కాంగా, 
కాటమరాజు యుద్ధము ఫాల్గుణ మానమున నమావాన్య 
మంగళవారమునాండు జరిగియుండునని యూహింపవచ్చును. కాం 
బట్టి చల్లవారి జగడము దశమి గురువారమునాండని వీరగాథలోం 
279998, అది ఫాల్గుణ బహుళ దశమియని యూహించుట 
సమంజసము. వీరగాథలనుబట్టి యీ సంవత్సరము పేరు “చిత్రభాను”. 
VEES మరణమునకును చల్లవారి మరణమునకును చాల 
వ్యవధానమున్నది. దాదాపు 25 రోజుల యెడమున్నది. ఈ 
వ్యవధానములో నల్లసిద్ధి వివిధ రాజన్యులనుండి సైన్యములను 
సమకూర్చుకొని యుండును. మాభుంబవహుళ అమావాన్య 
మంగళవారము PETS (బ్రహ్మరుద్రయ్యలు మరణించిన రోజు. 
అనంగా PEETS మొదటి దండయాత్ర యీ యమావాస్యకుC 
బూర్వమే జరిగినది. బహుశః చతుర్దశినాయడు జరిగియుండును. 
వీరగాథనుబట్టి రెండు దండయాక్రలకును నొక్కరోజు కన్న నెక్కువ 
వ్యవధానము లేదు. 


ఈ వీరగాథలో VEBE చాగలకొండ దగ్గజి చల్లపిన్నమనేని 
మం|(కతియగు (బ్రహ్మరుద్రయ్యతోం బోరి మరణించినట్లున్చది. కాని 
పట్టపురావి కైఫీయతులో నీ ఖడ్గతిక్కన వృత్తాంతము భిన్నముగా 
నున్నది. తిక్కన మొదటి యుద్ధము పట్టపురావి గ్రామమునకు 


ఈశాన్యముగాం బరుగుదూరమునం బెన్నానదికి ఉత్తర భాగమందుం 
గల సోమశిల పట్టణము దగ్గజ జరిగినట్లున్నది. ఈ మొదటి 
యుద్ధమున నితండు చల్లవారితోం బోరినట్లు లేదు. కాటమరాజుతోను, 
కతియావులరాజుతోను బోరినట్లున్సది. SBS అపజయము 
నొంది, నెల్లూరునకు బోయి తిరిగి సైన్యముతో వచ్చినప్పుడు చేసిన 
రెండవ యుద్ధముకూడ సోమశిల పట్టణము నొద్ద పెన్నానదీ 
తీరముననే జరిగినట్లున్నది. ఈ రెండవ యుద్ధమున ఖడ్గతిక్కన 
కాటమరాజును, కతీయావులరాజును, వారి సహాయముగా వచ్చిన 
చల్లవారిని విబుగంబొడిచి, పట్టపురావి గ్రామమునకు ఉత్తరమున 
గల పెన్నానదీ తీరము వజికును వారిని దణిమికొట్టినట్లుగాయ గలదు. 
అకడ దైవబలము చాలక తిక్కన మరణించినట్లుగాం జెప్పంబడినది. 
EBSI మరణించిన యా ప్రదేశమును 'తిక్కనపాడు' అని నేం 
టికిని బిీలుచుచున్నారంట. అక్కడ గుజ్బముపై నధిరోహించిన 
PEOS విగ్రహముకూడం గలదు (చూ. “కాటమరాజుకథికు 
మల్లంపల్లివారి పీరిక, పుట- ౫౫). వీరగాథలోం జెప్పంబడిన 
చాగలకొండ ప్రదేశముగాని, (బ్రహ్మరుద్రయ్య పేరుగాని యీ 
పట్టపురావి కైేఫేయతులో లేవు. తిక్కన మొదటిసారి చేసిన యుద్ధము 
చల్లవారితోం జేసినట్లుగా లేదు. 


6.19.2. బొల్లావు జగడము: (ఏకాదశి): - 


మాఘమాసమున నమావాస్య మంగళవారమునాండు ఖడ్డ 
తిక్మన బ్రహరుద్రయ్యల యుద్దము జరిగినట్లును, దశమి గురువారమ 
నాడు చల్లవారు రణమునం గూలినట్లును వెనుకటి వీరగాథలో 
నున్చది. అనంగా, చల్లవారు ఫాల్గుణ బహుళ దశమి గురువారము 
నాడు చనిపోయినారని తలంపవచ్చును. ఈ బొల్లావు జగడము 
ఏకాదశినాడు జరిగినట్లుగా నున్నది. అనగా ఫాల్గుణ బహుళ ఏకాదశి 
శుక్రవారమని యూహింపవచ్చును. 


చాగలకొండ ఠాణాలో జల్లవారు మడియంగా, నల్లసిద్ధిరాజు 
తన సైన్యముతో మతికొంత ముందునకు నడచి “అడ్డావుకట్టి కడ 
నిలిచెను. అతని అపార సేనావాహిని “దిరిసెల, కతియెద్దు DOS, 
ఆదూరు, పెంట్రేల, అన్నెబోయినవల్లె, ఈదల భీమవరము, 
చీమపెంట, చిటిమడుగుపాడు, ఆబుమూండు గుళ్లు, మారినీనిపల్లె, 
మంగల్లిపాడు, దామిసెట్టి చెబువు, కంపమడుగుపాడు, గుజ్జర్లవాగు, 
వెలుగోడు”- మొదలగు ప్రదేశములందు విడిసినది. ఆ నల్లసిద్ధి 
సైన్యములోం గొన్ని అపశకునములైనవి. యుద్ధమున దమ సైన్యము 
లన్నియు మడియంగలవని సంధ్యగోపాలుండు ఆ శకునములను 
వివరించెను. కాని వీరనాయకులు అతని మాటలను లెక్మింపలేదు. 

ఆనాండు ఏకాదశి, పల్లికొండ నాంటియుద్దము బొల్లావు 
వంతని (గహించెను. యాదవులు బొల్లావు నలంకరించి, యుద్దము 
చేయవలసినదిగా బ్రార్థించిరి. అవతారమూర్తియగు నా బొల్లావు 


346 తెలుంగు వీరగాథా కవిత్వము 


వారిప్రార్థన నంగీకరించి, నల్లసిద్ధిసేనపైం బడదుమికి, వేలకొలంది 
భటులను బరిమార్చి, వీరులను నేలంగూల్చెను. ఇట బొల్లావు చెసిన 
ఘోరయుద్ధము అత్యద్భుతముగా వర్ణింపంబడినది: - 


“న రౌద్రకోవమున ఘంట మువ్వలును 
జలరేగి మైగంగం జొకలింవుచును 
ఘల్లున బై దూకె భునులం బడం దాకా 
లేవకుండగం (6°8, రేచి కోపాన 
నాదుటందెలు (మోగ నాల్లు పాదములం 
బాదాలు తాటించెం బగతుర పైన 

53) సమ్మెట (Jep తాకిన యట్లు 
పజీయలై ev ise నాడాడ 

(283 గుండెలు వజిగంగ దళము 
పొడమావి వగతుర బొల్లియావపవుదు 
VAD See (బ్రేవు చుట్టుకొని 5:3)C 
Rose విల్ళూక గుంవులై యున్నం 
గొమ్ము చక్ళంయగ వంచి కుదురుగాం బొడిచె 
పెడమొగంబుగ వెంటం (bw వెళ్ల 
వాలము మెడంజూట్టి వడి నేలంగొట్టి 
పాలేట గంగభూపాలునిం జంపె 
నందికనుమ నాగరాజు నడికలనం జచ్చెం 
గొందణు మన్నీలు గుట్టలై వడిరి 
యెడలేక చంపెను వెస నాదిమూర్తి” ” 


ఈ విధముగా యుద్ధముచేయుచున్న బొల్లావునుజూచి 
నల్లసిద్ధిసైన్యములు పరుగుపెట్టినవి. బెదరి పాటిన సేన తమ 
యేలికయగు సిద్ధిరాజుతో మొజబివెట్టుకొనెను. బొల్లావుయొక్క 
బొడ్డుగంట మాహాత్య్యమును సంధ్యగోపాలుండు నల్లసిద్ధి కెటింగించెను. 
కాని నల్లసిద్ధి దానిని లెక్కసేయక, గొప్పవీరులను గొందటిని ఏటి ఆ 
బొల్లావుపైకిం బంపెను. మాయోపాయమున నా యావ వీరులను 
జంపినది. పాణివచ్చిన కొందజువీరులు బొల్లావు గొప్పతనమును 
నల్లసిద్ధి కెటింగించిరి. సిద్ధిరాజు వారి ప్రశంసను విని మండిపడి 
బొల్లావుపైకి బోయవీరులను బంపెను. ఆ బోయలు బొల్లావుతో నొక 
రేయి ఒక పగలు యుద్ధముచేసి, బల్లెములతో దానికి బలమైన 
గాయములు చేసిరి. అప్పుడు బొల్లావు శౌర్యము అభిమన్యుని 
శౌర్యమువలె నతిలోకసుందరముగా వర్ణింపంబడినది: - 


“పెక్కు ముంగిసలతోం బెద్ద pold 
సాహనంబున బోరు చందాన నావు 
కొమ్ములం జిమ్ముచు గొరసెల మట్టి 
యాకొని బొల్లావు అలుగులం దినుచు 
దాహంబుగొని రక్తధారం ద్రావుచును 


ధీరులౌ బోయల దిండ్లు ద్రెపుచును 
వింతగాం బున్నమ వెన్నెలగాయ 
నంతంత బిల్లదీవు లాడినయట్లు” 7- 


-యుద్ధము చేయుచుండెను. బొల్లావు జగడమునకు 
నమరులు మెచ్చి కనకరథమును బంపిరి. ఏకాదశిరోజున 
నిరువదియేడు గడియలకు “కరివరదు డంపిన కనకరధథమెక్కి 
యరిగెను బొల్లావు నా విష్ణుకడకు.” 


కొమ్ములవారు చాలతజచుగాం బాడెడి వీరగాథలలో నీ 
EV జగడి మొకటి. తానకముల రోజున దీనిని తప్పక పాడుదురు. 


6.19.3. బీరినీడు యుద్ధము: (ద్వాదశి): - 


ఫాల్గుణ బహుళ ఏకాదశినాండు బొల్లావు వైకుంఠమేంగంగా, 
ద్వాదశినాండు బీరినీండు యుద్ధము చేసెను. (ఆ రోజు శనివారము 
కావలెను). ఇతండు 'మంగల్లిపాడు” ఠాణ్యమున వేచియున్న గోసంగి 
వీరుడు. ఆరువేల గోసంగి వీరదళమునకు నాయకుడు. కొంగవాలు 
కత్తి గోసంగివీరుల ఆయుధము. ఇతని తండ్రి “మసిలినీండు” 
బల్లికురువ యుద్ధమున మరణించెను. తల్లి “మారెమ్మ సహగమనము 
చేసినది. 


బీరినీని పుట్టుకనుగూర్చి కొమ్ములవారొక వింతకథను 
జెప్పుచుందురు. పార్వతీదేవి బీరతీంగలలోం దన మైలబట్టను 
బడవేయంయగా బీరినీండు పుట్టినాండంట. ఆ వీరతీంగలలోని బాలుని 
సిరిదేవి పెంచినది. బీరతీంగలలోం బుట్టుటచే బీరినీండని పేరిడిరి. 
ఇతడు యాదవుల ఆలమందలతోనుండు మాతంగివీరుండు 
(మాదిగ). ఇతనికన్న ముందు “ఉలవన్న' యను మాలవీరుండు 
యాదవుల ఆలమందకడ నుండెడివాండు. తరువాత నతడు ఏ 
కారణముననో యాదవులకు దూరమైనాండు. ఆ “'ఉలవన్న'నుగూడ 
పోలురాజు భార్యయగు నిరిదేవియే పెంచినది. ఆమె తన 
కుడిచంటి పాలతో వీరినీని, నెడమచంటి పాలతో ఉలవన్నను 
పెంచినదంట. కుడిచంటి పాలుత్రాగుటచే బీరినీ(డు యాదవులతోం 
గూడియున్నాడనియు, నెడమచంటిపాలు త్రాగుటచే ఉలవన్న 
ఎడముగాం బోయినా౭డనియు గాథాకారులు చెప్పుచుందురు. 


బీరినీనితోపాటు చిన్నయ్య యను మతియొక గోసంగివీరుC 
డును గలండు. వీరిరువురకును నిద్దరిద్దణు తమ్ములుగూడం గలరు. 
“చిన్నగబ్బి, పెద్దగబ్బి- చిన్నయ్య తమ్ములు; పినరంతు పెదరంతు- 
బీరన్న తమ్ములు” అని గాథాకారులు పాడుచుందురు. 

“అడ్డావులకట్టి' దగ్గజి బొల్లావు మరణింపంగా, నల్లసిద్ధి 
సైన్యములు ఆ ఠాణాను గడచి, మణతికొంత ముందుకు నడచి, 
మంగల్లిపాటికి వచ్చి నిలిచెను. సిద్ధిరాజురాకను జూచి బీరినీండు 
తన గోసంగివీరులను 993. నాలుగువేల గోసంగులు వచ్చి 


కాటమరాజు కథాచక్రము 347 


బీరన్నను గీర్తించిరి. బీరన్న యా గోసంగివీరులతోం గలని, 
అయితమరాజు కడకేగి యుద్ధమున కనుజ్ఞవేడెను. తరువాత 
వీరభద్రుని (27809, యాతని విశ్వరూపమును బొంది, తన 
కత్తిపదును చూచుటకై యొక మద్దిమానును నజికినాండు. (గంగ 
జాతరలో 'మద్దిమాను నజుకుటి యొక్క ముఖ్యభాగము. బీరినీండు 
వేషమువేసినవ్యక్తి కత్తిని జేతంబట్టి, ఊరి బయటకు బోయి, అట 
భూమిలో బాతంబడియున్న అరంటి బోదెను నబకును.) తరువాత 
తన గోసంగులతోం గలసి నల్లసిద్ధి సైన్యము పై బడెను: - 


“బారులై AOS బలములం జూచి 
యుగ్రుండై బీరన్న AB తాంజూచి 
చేతి 5858 Hoch జలివించె 

తళుకు SES మెజిసెం దందర కుడువ 
బాతుపై TNS భైరవువలెను 

గొదకొని బీరన్న గోసంగు లంత 
మదగజంబుల మీంద BRC గదిసి 
కదిసిన యా భద గజముల నెదిరి 
మనిలమృ పుత్రుడు మార్మొని నిలిచి 
యదలించి మెరువడి నంజె తాటించి 
దట్టించి యందెలు ధళధళ యనంగ 
నేటికి మత్స్యంబు లెదురెక్కినట్టు 

కొండలై 535 ఘోరగజములను 
దొండముల్‌ తెగ నజుకం దునియులై రాలి 
మొండెము లెగుర నని మొజవెట్టుచుండు” ో 


ఇట్లు ఘోరరణము చేయుచున్న గోసంగివీరులను జూచి, 
నల్లసిద్ధిరాజు కలవరమంది, తన సరదారుల పరాకును బాపెను. 
వారును నుత్సాహపూరితులై గోసంగులపై విజృంభించిరి. గోసంగు 
లును బీరినీ[డును గొంతతడవు యుద్ధము చేసి- 


ORE SAS గోసంగులంత 
జాగిలాల్‌ బీరన్న సరసను నొబుగె 
దండి గోనంగులు ద్వాదశినాడు 
వైకుంఠమునకై Seh రావేళ 

బీరన్న చెల్లెను బృధ్వి కంవింపో “ 


బీరినీండును గోసంగులును మరణించుసరికి ప్రొద్దు క్రుంకెను. 
నల్లసిద్ధి, అట దగ్గజిలోనున్న 'కొప్పుకొండిలో గుహలెక్కువగాం గలవని 
విని, అట వి(శమింపందలంచి, తన సైన్యముతో నా కొండకడకేం 
గెను. ఆ కొండదగ్గజ కాచియున్న ‘కొమ్ము SIND, తలికొండ 
పాడులో నున్న దార సంబినేండు? అను వీరులిర్వురు నల్లసిద్ధి 
నెదిరించిరి. వీరును కాటమరాజు పక్షమునకుC జెందిన గోసంగి 
వీరులే. వీరితో బోరుసరికిC దెల్లవారెను. 


6. 19.4.అయితమరాజుూ కతీయావులరాజూల యుద్ధము: 

(తయోదశి): 

బీరినీడు యుద్ధము తరువాత, మజునాండు అయితమరాజు 
కటియావులరాజుల యుద్ధము జరిగినది. కావున దీనిని ఫాల్గుణ 
బహుళ (త్రయోదశి ఆదివారముగా నూహించుట యుక్తము. 

నల్లసిద్ధిరాజు సైన్యముతోంగూడి చాగలకొండ, 5795, 
మంగల్లిపాడు రాణాలను జయించి వచ్చుచున్నాండని తెలిసి, 
యెజ్బిగడ్డపాడులోని యాదవులు యుద్ధసన్నద్దులైరి. అయితమరాజు, 
కతియావలురాజు వంటి SES సోదరులతోం గలసి కాటమరాజు 
కడకు వచ్చెను. తామందబును యుద్దమున మరణించినచో దమ 
యాదవవంశము నాశముకాకుండ, నయితమరాజు పుత్రు(డగు 
అల్లుదాడెన్నకు నాలమందనిచ్చి, గోపాలకులతోసహా కటకమునకుC 
బంపివేసిరి. యుద్దము చేయవలసిన వీరులుమాత్రము ఎజ్జగడ్డపాడులో 
నిలిచిరి. అయితమరాజు కోరికపై మంత్రి పల్లికొండ యాదవ 
వీరులకు ఈ క్రింది విధముగా బగల Joni చేసెను. ఏ వీరుడు 
ఏ వీరునితోC బోరాడవలెనో నిర్ణయించుటయే “పగల యేర్పాటు”. 
(నేడు ఆటలపోటీలలోం జేయు నేర్పాటువంటిదే యీ పగల 
యేర్పాటు.) 


కటతియావులరాజు x ఎట్టసిద్ధిరాజు 


భట్టావుల వల్లభన్న OX పాపసిద్ధిరాజు 

అయితమరాజు x గండగోపాలరాజు మటియు కసూరి 
రాజా 

ముమ్మయ్య x ఉండవల్లి విరిగోవు 


నేతివారి ముద్దయ్య X పెదవేగి భావరాజు, పెదవరుడరాజు 
నాచకూళ్లనాయండు ౫ గుత్తి భీముడు 

పోచయ్య x తిర్ణమల తిప్పయ్య 

కొండవారి కొండయ్య 


నల్లసిద్ది సైన్యము 
గోవుల గంగయ్య 206 ఆగ్య 

అయితమరాజు మూండు నదులు కలిసిన కైలాస సమమగు 
ఘనగంగలో SIS గుండములో స్నానముచేసి, అతిభక్తితో శివపూజ 
చేసి, శివుని ప్రార్థించి, “అనికి ముస్తీబగుటి (యుద్ధ సన్నద్దుండగుట) 
అద్భుతముగా వర్ణింపబడినది: 


“కరణు గిరిజనాథ! శరణు లోకేశ! 
శరణయ్య భూదేవ! శరణు పరమేశ! 
భవదూర! త్రివురారి! భక్తమందార! 
నందివాహనుండ! యానంద! భూతేశ! 
యిందుశేఖర! మాకు నిహపరము లిమ్ము!” 


348 తెలుంగు వీరగాథా కవిత్వము 


అని యొక్కి వరమేశు నవుడు ప్రార్థించి 
అనికి ముస్తీబాయె నయితమరాజు 
చల్లడమును దొడిగె సరిప్రొద్దువేళ 
నొనర శ్రీగందంబు PIC బూసె 
ఆలంబునను గుండ్లు నాయుధంబులును 
BSC దెగకుండ నటు తూజకుండ 
వజ్రాంగి తొడిగెను వల్లపులరాజు 
వింతగా శిరమందు వీరజడ యల్లి 
విరజాజులు తుటీమి వేడుక మీజు 
పరంగ మాణిక్యాల వతకంబుం దాల్ఫి 
పచ్చల కడియముల్‌ వసిండుంగరములు 
BRS నేవళము మెదనూలు వేసి 
అదపకాందంతట నాకు చుట్టీయం 
బనుపడి తేజీల వల్లంబు గట్టం 
బయనంబు కాంగను పట్టవురాజు 


»75 


ఇదే విధముగా గటియావులరాజు యుధ్ధ సన్నద్ధతకూడ 
వర్ణింపబడినది. 


ఇట్లు అయితమరాజు తమ్ములతోను మటుందులతోను యుద్ద 
సన్నద్దు(డై, “అపర సరస్వతి” యను భట్టును సిద్దిరాజుకడకుC బంపి 
యుద్ధమున కాహ్వోనించెను. నల్లనిద్ధిరాజు సైన్యములును 
నయితమరాజు సైన్యములును రణరంగమున AI. ఆ 
సమయమున గాటమరాజును, పద్మరాఘవుండును SIS తమకము” 
nc గూర్చుండి, పగడసాల నాడుచుందురు. ఈ యాటను వారు 
యాదవుల యుద్ధముతోం 9) యాడుదురు. 


ఈ అయితమరాజు యుద్దము 13 పుటలలో 400 మంజరీ 
ద్విపద పాదములలో జక్కగా వర్జింపంబడినది. దీని చివర 
కతియావులరాజూ ఎట్టిసిద్ధిరాజును జంపుట తెలుపంబడినది: - 


“ఎజనిద్ధిరాజుక్కు Or మీందం 
గరియావులన్న తా గజము నడివింప 
నమిత విక్రమశాలి యా నలనన్న 
తమకంబుపైనుండి తాంజూడంగాను 
నేనుయగుపై 55, యిజనిద్ధిరాజు 
(5275 రాంగాను గరియావులన్న 
కరులపై నుటీకింపం గణకతోదుతను 
దిరికట్టి మూకలం దెౌగువతో 583 
నినుపరాగోలల నిట్టిట్టు 1778) 

యే కాండమునం గొట్టె నెజినిద్ధిరాజు 
నెజిసిద్ధిరాజు తానెక్సిన గజము 
బోరునం గొండవలె భూమిపై నొబిగె 
కరియావులన్న తా ఖండించి వైచె” & 


ఈ విధముగా గటతియావులరాజు యుద్దము అయితమరాజు 
యుద్ధములో భాగముగనే యున్నది కాని, ప్రత్యేకముగా లేదు. 


6.19.5. బాలరాజుూల యుద్దము (తయోదశి): - 

ఆ భీకర యుద్ధమున బాలరాజులగు ముమ్మయ్య పోచయ్యలు 
విజృంభించి శత్రుసైన్యములను నుగ్గునుగ్గు చేయుచుండిరి. పోచయ్య 
కన్నెకొమారకము నేలు కనకము గంగురాజుతోను, చెన్నపట్టణమేలు 
చంద్రశేఖరునితోను, తిర్ణమల తిప్పయ్యతోను ఘోరయుద్ధమును జేసి, 
es ముగ్గరి తలలు ఖండించి, ఆ తరిగిన శిరసులను దనచేతంC బట్టి, 
నలనన్న తమకముకడకువచ్చి, పగతుర తలలతో SSILC 
'బాదకానుకి' BED. ఒకప్పుడు ఆరవలెల్లి దగ్గి పోచయ్య పశువులను 
బిలువగా నవి రాలేదు. అది చూచి కాటమరాజు సోదరపక్షపాతముతో 
ముమ్మయ్యను బొగడి, పోచయ్యను బరిహసించెనంట. ఆ 
పరిహాసమును బాపుకొని, తాను వీరుడననియు, ముమ్మయ్యకంటె 
గొప్పవా౭డననియుం జాటుకొనుటకై పోచయ్య ఇట్టి కానుకను 
కాటమరాజున కొసంగాను. అయినను మొదట కాటమరాజు ఆ 
శిరస్సులు పోచయ్య నతికినవని నమ్మలేదు. అప్పుడు పోచయ్య 
శ్రీహరిని ప్రార్థించి, ఆ శిరస్సులను బలికించెనంట. అప్పుడు 
కాటమరాజు నమ్మి, ఆతని శౌర్యమును బ్రశంసించెను. వీడెమునిచ్చి 
మరల పోచయ్యను యుద్ధమునకు బంపెను. 


పోచయ్య నలనన్నకడనుండి తిరిగి యుద్ధభూమికి వచ్చుసరికి 
ముమ్మయ్య మరణించెను. పోచయ్య తన మామకై మిక్కిలి దుఃఖించి, 
రెట్టించిన కోపముతో విజృంభించెను: - 


“ఆగుండై పోచయ్య Ado 35) 
కాలు తాట్‌ంచి కరాలించి PIC 

జేరి విమతులతోడం జేసె యుద్ధంబు 
పోచయ్య pc పొసంగం బదివేల 
నవ్హుడే వెన్నంటి వాతము సేయంగం 
కాల్భలంబుల నటీకి Seyrrc జంవి 
యామీందం బగతుర నాముకొని కదిసి 
జకవించి బల్లాల సంధించగాను 

చాచి బల్లాలపైం జౌకలించియును 
దడయని కోపాన్ని దలలు ఖండించి 
యాముకొని పోచయ్య హతము సేయంగ 
ఘోరు ఘోరనియెడి గోపాలు రెల్ల 
వేదుక మీజుచు వెలయ నుజుమాడి 
యేన్లుల నశ్వాల నెన్నంగ బలము 
విరివిగా రణముందు వజగిన విధము 
ఘోరాజిం బీనుగుల్‌ గుట్టలై యుండె 
దురములో శిరనులు దొంతుల భంగి 
229 యుందేను కొదవ Jos” 7 


కాటమరాజు కథాచక్రము 349 


యాదవీరులందబును దమతమ కేర్పాటుచేసిన పగలను 
సాధించి, తమ యశ్వములు రణములో గూలంయగా, నెదుతొమ్ము 
గాయాలు తగిలి, పూచిన తంగేడుచెట్లవలె నలనన్న కడకు వచ్చిరి. 
నలనన్న వారినందజ నోదార్చెను. 


ఈ బాలరాజుల యుద్ధము వల్చ్నాటి వీరచరిత్రలోని 
బాలచంద్రుని యుద్దమువలె నున్నది. శత్రువుల తలలు SES, 
పంతిమీడేర్చుకొనిన పోచయ్య అచ్చముగా బాలచంద్రునివలెనే 
SRR. (బ్రహ్మనాయనివలెనే కాటమరాజుకూడ మొదటం 
బోచయ్యను బరిహసించును. ఇట్టి సన్నివేశ సామ్యములు, పల్నాటి 
వీరఠభాగవతమును రచించిన శ్రీనాథకవిసార్వభౌముండే యాదవ 
భారతమునుగూడ రచించెననుటకు౯ (బ్రబలమగు తార్మాణము. 


6. 19. 6. ఆవుల యెద్దుల జగడము - 299550 యుద్దము - 
(చతుర్దశి): - 


త్రయోదశి ఆదివారమునాడు అయితమరాజు బాలరాజుల 
యుద్దము RÜNT, చతుర్దశినాడు ఆవుల యెద్దుల సహాయముతో 
083055 లిరువురును యుద్ధముచేసిరి. ఒకే రోజున రెండు తిథులుండ 
వచ్చును. కాని యీ వీరగాథలలోం జెప్పినదానినిబట్టి చూడంగా 
నుదయమునుండి సాయంకాలమువటబకును నొక యుద్ధము 
జరిగినట్లుగా నున్నది. కావున నిందలి ఒక 89 ఒకరోజును 
సూచించును. కాంబట్టి త్రయోదశి ఆదివారమునాండు అయితమరాజు 
బాలరాజుల యుద్ధము కాంగా, చతుర్దశి సోమవారమునాండు ఆవుల 
యెద్దుల జగడము- 890955 యుద్దము జరిగినవని చెప్పవలెను. 


యుద్దమునందు అలసిపోయిన యాదవులను SOS) ఓదార్చి 
నాయడు. మటునాండు మంత్రి పల్లికొండ చట్టువారి HEINI, 
సలుగుటెద్దులకును, పుల్లెద్దు బసవన్నకును బంతము కలదని చెప్పెను. 
పాపసిద్ధిరాజు తన దండుతో। బయనమై వచ్చినాడు. సంధ్యగోపాలుం 
డు ఆవులగొప్పతనమునుగూర్చి చెప్పగా వీరులు 85578098. 
యాదవులు తమ నజ్టావుల నశ్వములపైకిని, సలుగుటెడ్లను 
మదగజములపైకిని నుటికించిరి. పాపసిద్ధిసైన్యము ఆలమందపై 
గుబగుబయని ధర గుబ్బటిలునట్లుగాC దుపాకులు కాల్ఫిరి. అయినను 
నావులు లేగలు బెదరలేదు. శత్రువులపై విజృంభించి మహాయుద్దము 
చేసినవి. అవి- 


“మేదినిపైం జూచి మెండైన దళము 
దాటించి తన్నిన దలలూడి వడెను 

గాలు దాటింపుచుC గదు వేగ నెగసి 

లేళ్లపై సింహముల లేచిన di 

లెడపక వగతుర యెదములు వగుల 
దన్నుచుం ద్రొక్ళ్కుచుం దళముల గూల్ఫి 
నాలుకల్‌ చాబియు నతికోపమునను 
బగవారు శ(తువులు వట్టవచ్చినను 

నుటీకి తలవునుకలు నూడివడం దన్ను” 7 


ఇట్లు యుద్ధముచేయుచున్న యాదవుల, ఆవుల లేగల 
ధాటికాంగలేక పావసిద్ధిసైన్యము పాటిపోసాంగెను. అంతలో 
కాటమరాజు పల్లికొండతో నాలోచించి, చట్టువారి HANI 
పెయ్యల 90555959 బగల నేర్చబచి పంపెను. వారిరువురును 
రణరంగమునకు వచ్చి, యెద్దులను ఆవులను బేరుపేరున నాహ్వానించి 
శత్రుసైన్యముపైం బురికొల్చిరి. ఎద్దులు చెలరేంగి యేన్గులను జంపెను. 
నజ్ఞావులు చెలరేంగి గుజ్బములం జంపెను- 


“ఎద్దులు చెలరేంగె నేన్గుల మీద 

దంతి ఘటములతోం దగిలి 9773 
కొమ్మునం జిమ్మినం గుంభముల్‌ SAO 
యేనుంయగు లన్నియు నిల గూలిపోయి 
ముమృరముగ నెౌద్దులు మొత్తముగం గూడి 
చిమ్మి యేన్లులం గూల్లి బీదరరేంగి 
యిర్రయ్య చూడంగ నెగసి మావటులం 
దలలూడం దన్నుచుC దగం 5°) చంవు 
గుర్రాలమీందను గొదగొని కదిసి 
నరావు లన్నియు నతికోపమునను 
బాదముల్‌ తాటించి వాలంబు లెత్తి 
చెలంగి రోషంబునం జెవులు రిక్సించి 
తురగంబులను బొడిబెం దుదివదముగాను 
వెనువెంట నెర్రయ్య వెసకొల్పుచున్న 
చంగలింపుబు నెగని శంకయే లేక 
అశ్వాల రౌతుల నటు తన్నంగాను 
తన్నుకు దలలన్ని తల్లడిల్లుచును 
నజచుచు ధరణిపై నన్నియు ట్రాలి 
అగచాట్లు వడుచుండె నా తలలన్ని 
బావ ముజంది చూచి వకపక నగుచు 
263 శిరసులపైన నర్రావులెల్ల 

నశ్వాల కెదురెక్సి హతము సేయంగ 
సలుగుటెద్దులు నేను సాహానంబునను 
ave బొడిచినం జెవులకు దూరు 
పక్ళలం FIS బరులకు వెడలు 
గుతికెలం బొడిచిన గొంతులు చినుగు 
వెన్నునం గొమ్ములు వెళ్ళ గుమ్ముచును 
బకాలించి He గుంభంబులు SAO 
మెదడు కుప్పలు గాంగ మేదిని మీద 
నెరనన్న యెర్రయ్య వేదుక వదుచుం 
గరుల నుజుమాదుచుC గలనిలోపలను 
గాలావ్రు లెద్దులుC గలను సేయంగ 
నెరనన్న యెర్రయ్య వెసకొల్చంగాను” * 


350 తెలుంగు వీరగాథా కవిత్వము 


ఇట్లు యుద్ధముచేయుచున్న యెద్దులావులను జూచి పాపసిద్ధి 
రాజు చోద్యపడెను. వాని పోరునకు దేవతలును హర్షించిరి. కొంత 
తడవు పోరాడి, యెద్దులును ఆవులును అనిలో నొటబగినవి. అప్పుడు 
చట్టువారి 3099 5), ఆవుల 3089 0598 — ఈ యిరువురును 
శ్రీకంఠరాజుపైకుటికి అతనిని జంపిరి. తరువాత పాపసిద్ధిరాజుతోం 
బోరి, అతనితల నలికిరి. భానుడు గుంకంగా వారిరువురును 
నలనన్నకడకు వచ్చిరి. 


ఇతివృత్తమునుబట్టి చూడ ఆవుల MO జగడమును, 
ఎట్టియ్యల యుద్ధమును నొకేకాండగా భావింపవచ్చును. మొదట 
నావులు, యెద్భులు యుద్ధము చేసినవి. పావసిద్ది సైన్యము 
పాటిపోయెను. అప్పుడు 29095 లిరువురును యుద్ధమునకు వచ్చిరి. 
ఎద్దులను ఆవులను బురికొల్చిరి. పిమ్మట వారే యుద్ధము చేసిరి. ఈ 
యుద్ధమంతయు నొకేరోజున జరిగినట్లున్నది. కావున పై రెండు 
కాండలను నొకే కాండగా భావించుట యుక్తము. అప్పుడు మొత్తము 
కాండలు ఏడగును. ఇది సంప్రదాయనిద్ధముగా వచ్చుచున్న 
aed పోట్లాట ఏడుకాండలు’ అనుదానికి సరిపోవును. నాకీ 
కాండలనుగూర్చి చెప్పిన దొనకొండలోని పూజారి బోదయ్య యను 
గాథాకారుండు, ఎజ్జగడ్డపాటి పోట్లాట ఏడుకాండలని చెప్పియు, 
నుదాహరణముల నిచ్చుటలో నెనిమిది పేర్లిచ్చినాండు. అతండు చెప్పిన 
కాండలు: “చల్లవారి జగడము, బొల్లావు జగడము, బీరినీండు 
యుద్దము, బాలరాజుల యుద్దము, ఆవుల యెద్దుల జగడము, 
ఎట్టియ్యల యుద్దము, కటతియావులరాజూ యుద్దము, కాటమరాజు 
యుద్ధము”. “కాండలు ఎనిమిదియా?' అని ప్రశ్నించినచో నా 
గాథాకారుం డొప్పుకొనలేదు. కాండలు మాత్రము ఏడే యనుచున్నాం 
డు. ఉదాహరణల నెనిమిదింటి Ir దీనినిబట్టి చూచినచో 
“ఆవుల యెద్దుల జగడము- 989530 యుద్దము” అనునవి ఒకే 
కాండయని స్పష్టమగుచున్నది. అప్పుడు మొత్తము కాండల సంఖ్యయు 
ND. కావున “కటియావులరాజు యుద్ధము’ అను కాండ యొకటి 
ప్రత్యేకముగా నున్నదని తెలియుచున్నది. అది నాకు లభింపలేదు. 
నేను చర్చించుచున్న ఈ ENNE పోట్లాటలో కతియావులరాజు 
యుద్దము అయితమరాజుయుద్ధముతోం గలసియున్న్చది. 


వేటూరి ప్రభాకరశాస్త్రిగారు పరిష్కరించిన 'కాటమరాజుకథ'లో 
కటియావులరాజు యుద్దము, తక్కిన యుద్దములవలెం (బ్రత్యేకముగా 
వర్ణింపంబడలేదు. అట్లని పూర్తిగా వర్ణింపంబడినదని చెప్పలేము. 
పల్లికొండ పగలనేర్చాటు చేయుచు మొట్టమొదట కటతియావులరాజు 
పేరును పేర్మొనును. అతనిని ఎట్టసిద్ధిరాజుతోయ బోరాడవలసినదిగా 
నాజ్ఞాపించును. (“కతీయావులన! నీవు కదిసి బలంబు, NG 
రాజుతో నెదిరించి నిలుముి- పుట 104.) అనగా కలఖియావుల 
రాజు ఎట్టసిద్ధిరాజుతో యుద్ధము చేసెనని తెలియుచున్నది. బీరినీని 
యుద్ధము తరువాత అయితమరాజుతోపాటు కఖియావులరాజు కూడ 


యుద్దమునకు సమాయత్తమగుట వర్ణింపంబడినది. అయితమరాజును 
కటియావులరాజును యుద్ధసన్నద్దులై నలనన్నకడకు వచ్చినట్లుగా 
జెప్పంబడినది. అందు కటియావులరాజు యుద్దాలంకరణ మిట్లున్నది: 


“కరియావులన్నయుం గడుసాహసమున 
ధరు(డై నెలవంక తిరుమణి దిద్ది 
యురగమున గందంబు నొవ్పుగాం బూని 
కరముల JE కడియముల్‌ 28 
మేలైన రత్నాల మెడనసూలు వేసి 
డాకాలి పెండౌెంబు ధరియించె నంత 
బిరుదులు ధరియించి పరువడి వచ్చి 
నలభైమూళ్ల దట్టి నదుమునం గట్టి 
యేకాంగి భీముని యినువ రాగోల 
వంకిణి జేపట్టి యోవపిన యట్లు 
2535 చెంగావి వలివంబు గట్టి 
కరియావులన్నయు గజముపై నెక్ళ” 50 


ఇట్టి వర్ణనలనుబట్టి కతియావులరాజు యుద్ధమును వర్ణించు 
ప్రత్యేకకాండమొకటి కలదని ఊహించుటకు వీలగుచున్నది. లేదా 
ఆవుల యెద్దుల జగడము, 890950 యుద్దము - రెండును నొకే 
కాండమైనట్లు, అయితమరాజు యుద్ధము- కటియావులరాజు 
యుద్ధము నొకే కాండము కావచ్చును. ఇది వరుస క్రమమున బీరినీని 
యుద్ధము తరువాత నుండియుండును. 


మటునాండు అమావాస్యయని చెప్పంబడినది కావున న్‌ 
ఎజ్బ్జయ్యల యుద్ధము చతుర్దశినాడు జరిగినదని తలంపవచ్చును. ఈ 
ఆవుల యెద్దుల యుద్ధము పల్నాటి వీరభాగవతములోని 'గుబ్టాల 
సవరణి యను కథను బోలియున్నది. 


6.19.7. కాటమరాజు యుద్దము: (అమవాస్య): - 


యుద్ధములో గాయపడిన యాదవవీరులందబును జతుర్దశి 
నాటి రాత్రి శివపురాణమును వినిరి. enc) అమావాస్య. 
చతుర్దశి సోమవారము కావున నీ యమావాస్య మంగళవారమగును. 
నల్లసిద్ధిరాజు దండుతో నేతెంచెను. అప్పుడు నలనన్న పద్మరాఘవుC 
డు- ఇరువురును యుద్ధమున కాయత్రపడిరి: - 


“కట్టిరి హనుమంత కాశలు వేగ 
హనుమంత కాళ పై రేమంత ముండ్లు 
చేమంతి బంతులు Joan వేసి 
కనక వడ్డాణంబు కట్టిరి మీద 
మేలు తుమ్మెదజెక్ళ్క DES వన్నె 
సంపెంగ నూనెచే వంపించి కురులు 
బీరజడ లల్లిరి వేదుకవడుచు 


కాటమరాజు కథాచక్రము 351 


Sw ADB గేదగుల్‌ ముంచుకొని యుండ 
ఫొలమునం గసూరి బాగుగా దిద్ది 
so వులిగోరు వతకముల్‌ దాల్ఫి 
నన్నవు రుద్రాక్ష నరులు ధరించి 

Sar బిరుదులు వరుస ధరించి” *" 


ఈ విధముగా యుద్దసన్నద్దుడైన కాటమరాజు, కాశినుండి 
భక్తిరన్న రాలేదని విచారించును. కాశిలోనున్న భక్తిరన్నకు ఈ యుద్ధము 
సంగతి తెలియదనియుం, దెలిసినవెంటనే కనకరథముపై 
ధనముకొండకు రాంగలండనియుం బల్లికొండ చెప్పును. అప్పుడు 
కాటమరాజు పల్లికొడదగ్గజు సెలవుతీసికొని “ముమ్మూర్తు లిచ్చిన 
ముక్కమ్మి కుంతంబు, డాచేతం గోర్మెతో దాయంగ బట్టి” (సరిగా 
పల్నాటి యుద్ధములో (బ్రహ్మనాయని కుంతమును నిట్టిదిగనే చెప్పం 
బడినది), చెలికాండు పద్మ్యనాయనితోం గూడి, నల్లసిద్ధిపైకి వెడలెను. 
కాటమరాజుతోం గటార్లు పట్టిన లక్ష గోపకులు నడచిరి. దేవతలు 
దివినుండి చూచుచుండిరి. బాజాభజం(త్రీలతోం, బంచవాద్యములతోం, 
ద్రిజగంబులును దిగులు పొందునట్లుగా, నవపింజ గొడుగుల (క్రింద 
నలనన్న కదలెను. 

ఇట్లు తనపై నెత్తివచ్చిన నలనన్న విగ్రహమునుజూచి నల్లసిద్ధి 
రాజు ఆశ్చర్యపడెను. ఇరు సైన్యములును ఢీకొని ఘోరయుద్ధము 
SONIA. కొంతవడికి నల్లసిద్ధియు6 గాటమరాజును దలపడిరి. 
వీరి యుద్దము అత్యద్భుతముగా వర్ణింపబడినది: - 


“oi శంభుందు తారసిల్లినట్లు 
ధరణి గహ్వార మెగయం దగను బోరాడి 
కడు రామరావణుల్‌ SANS యట్లు 
389 ఘూర్జిల్లగా బోరిరిద్దణును 
మత్స్యంబు మత్స్యంబు మల్లాడినట్లు 
వారిధి వారిధి SEC గలిసినట్లు 
వడికొని పోరిరి వనుధపై నంత 
మేరువు మేరువు తారసిలినట్లు 
సాహసంబునం బోర సావహసాత్మకులు 
ధరణి ధూమము నెగసె తందర నొంది 
నురలు మూనిరి కండ్లు బోద్యంబు నంది 
నూర్యునికిం గావురు చుట్టినట్లాయిం 
గదువేగ చంద్రునిం గప్పినట్లాయి” > 


ఇట్లు యుద్ధము చేయుచుండంగా గాటమరాజు కాలాంతకుని 
వలె లంఘించి, తన కుతముతో సిద్ధిరాజు నెదుటొమ్మునం PÄID. 
గుండెలు పగిలి నలసిద్ది రణములోం గూలుచు, నలనన్న యురమునం 
బొడిచెను. కాటమరాజునకు గాయములాయెను. 


సిద్ధిరాజు చనిపోంగా నతని ప్రధాని చింకర్ల భీమన, 
కాటమరాజు సంగడికాండగు పద్యరాఘవునితోం KARD. ఇరువురును 
గొంత తడవు పోరాడంగా భీమినీండు నేలంగూలెను. పద్మరాఘవునకు 
బాణములు నాటెను. తరువాత బీభత్స రస ప్రధానముగా యుద్ధభూమి 
వర్ణింపబడినది (చూ. కాటమరాజుూకథ, పుటలు 151, 152). ఈ 
రణభూమివర్ణన నన్నెచోడ, తిక్కనల రణభూమివర్ణనలతో నే 
మాత్రమును దీసిపోవునది కాదు. 


ఇట్లు మొత్తముపై నెజ్టిగడ్డపాటి పోట్లాటలో నేదుకాండలున్నవని 
చెప్పవచ్చును: 1) చల్లవారి జగడము (నామాంతరములు: తిక్కనా 
మాత్యునికథ, ఈర్లమానికథ= వీరులమ్రానుకథ), 2) బొల్లావు 
జగడము, 3) బీర్నీడు యుద్ధము, 4) అయితమరాజు SOO 
రాజుల యుద్దము, 5) బాలరాజుల యుద్దము, 6) ఆవుల యిద్దుల 
జగడము- 9890959 యుద్దము, 7) కాటమరాజు యుద్దము. ఇందు 
అయితమరాజు కటియావులరాజుల యుద్ధము ఏ తిధిని జరిగినదో 
యీ కథలో లేదు. వర్ణననుబట్టి చూచినచో నది బాలరాజుల యుద్దము 
నాడే జరిగియుండునని ఊహింపవచ్చును. SE యుద్ధము లీ 
క్రింది తిథులలో జరిగినవని వీరగాథలనుబట్టి తెలియుచున్నది. 
ఎబ్జగడ్డపాటి పోట్లాట- చిత్రభాను సంవత్సరమున జరిగినది. (ఈ 
చిత్రభాను సంవత్సరము క్రీ.శ. 1282 ఏప్రిల్‌ నెలనుండి క్రీ.శ. 
1283 మార్చి నెల వజికును ఉండియుండునని నా ఊహ. శకవర్షము 
1204.) 


1. చల్లవారి జగడము:- 
అ) PÄIS ౫ చల్లవారు... మాఘ బహుళ చతుర్దశి 
సోమవారము (4-2-1283) 
ఆ) PRESS ౫ బ్రహ్మరుద్రయ్య- మాఘ బహుళ 
అమావాస్య, మంగళవారము, మధ్యాహ్నవేళ (5-2- 
1283) 
ఇ) చల్లవారు X కొమరసిద్ధి, కస్తూరిసిద్ధి- ఫాల్గుణ బహుళ 
దశమి గురువారము (2-3-1283) 
2. బొల్లావు జగడము... ఫాల్గుణ బహుళ యేకాదశి, 
శుక్రవారము. (8-83-1283) 
3. _ బీర్నీండు యుద్ధము... ఫాల్గుణ బహుళ ద్వాదశి, శనివారము. 
(4-3-1283) 
4. అయితమరాజుూ కతియావులరాజుల యుద్ధము - ఫాల్గుణ 
బహుళ త్రయోదశి ఆదివారము (?) (5-83-1283) 
ర్‌. ముమ్మయ్య- పోచయ్యల యుద్ధము... ఫాల్గుణ బహుళ 
త్రయోదశి, ఆదివారము. (5-83-1283) 
6. ఆవుల Mv జగడము- NANO యుద్ధము... ఫాల్గుణ 
బహుళ చతుర్దశి, సోమవారము. (6-3-1288) 


352 తెలుంగు వీరగాథా కవిత్వము 


7. కాటమరాజు X నల్లసిద్ధిరాజు యుద్ధము, మతియు 
పద్మరాఘవుడు౫ చింకర్ల భీమన్న యుద్ధము... ఫాల్గుణ 
బహుళ అమావాస్య, మంగళవారము. (7-83-1283). 


ఈ విధముగా మొత్తము ఈ యెజ్బగడ్డపాటి పోట్లాట 
అంతయును శకవర్షము 1204లో చిత్రభాను సంవత్సరమున మాఘ 
బహుళ చతుర్దశి సోమవారము (4-2-1283) నాయడు ప్రారంభమై, 
ఫాల్గుణ బహుళ అమావాస్య మంగళవారము (7-3-1283) నాం 
డు అంతమైనదని చెప్పవచ్చును. అనయగా నీ యుద్దము సుమారు 
ఒక మాసము జరిగినదని చెప్పవలెను. కాని యిందులో యథార్థముగా 
యుద్ధము జరిగినది యెనిమిది దినములు మాత్రమే. ఖడ్డతిక్కన, 
(బ్రహ్మరు[ద్రయ్యల యుద్ద్ధమునకును, చల్లవారు- కొమరసిద్ధి 
కస్తూరిసిద్దులతోం బోరుటకును మధ్య సుమారు ఇరువదియైదు 
దినముల వ్యవధానమున్నది. ఈ వ్యవధానమున నల్లసిద్ధిరాజు 
సైన్యమును సమీకరించుకొనెనని తలంపవలసియున్నది. 


ఎట్జగడ్డపాటి పోట్లాటలో యాదవులు గెలిచిరి. వారి గెలుపునకు 
హరిహరులు మెచ్చి పుష్పవర్షమును గురిపించిరి. మంత్రి పల్లికొండ, 
ముమ్మయ్య పోచయ్యలను బిలిచి, రణవార్త నెటింగింప వలసినదిగా 
గాశిలోనున్న భక్తిరన్నకడకుం బంపెను. కాటమరాజు పగ 
మిగుంలకుండంC౯ బగతీర్చుకొనెను. ఇట యాదవులు చేసిన 
యుద్ద్ధమంతయు సమీక్షింపంబడినది (చూ. కాటమరాజుకథ, పుటలు- 
152, 158). కాటమరాజు పాలేటి గంగకు బగవానిశిరసు 
“పాదకానుకి వెట్టి, కాశినుండి భక్తిరన్న వచ్చువబికును రణభూమిని 
గాపాడుమని కోరెను. గంగ తన తమ్ముడగు పోతురాజుతోC గలసి, 
రణభూమిలోని శవములు క్రుళ్లిపోకుండం, గాకుల (గద్దల పాలు 
గాకుండం గాపాడుచుండెను. ఇంతటితో II: పోట్లాట యను 
ÕS, వీరగాథ సమాప్తమగును. దీని తరువాత, దొనకొండలో నున్న 
అన్నలకై ఆందోళనముం౯ జెందు “అగుమంచికథి, ఊరిబయట 
నొంటరిగా నొంటిస్తంభపు మేడలో గడచిపోయిన తన దురదృష్ట 
జీవితమును 0809 దుఃఖించు 'పాపనూక వలపోతి, బాలరాజుల 
వలన సోదరుల మరణవార్తను విని, కాశినుండి తిరిగి వచ్చిన 
“భక్తిరన్నకథి వచ్చును. 


6.20. అగుమంచి కథః: - 

అగుమంచి పోలురాజుకూంతురు. అయితమరాజునకు 
చెల్లెలు. కామరమ్మ పుత్రు(డగు పుత్తమరాజుభార్య. కాటమరాజు, 
కతియావులరాజు, భట్టావులరాజూ, 089055, 855, అయితమ 
రాజు, ముమ్మయ్య మున్నగు నన్నలందబును నీమెను మిక్కిలి 
గారాబముతోం జూచుచుందురు. 

కథాప్రారంభమునం గవి యీమెనుగూర్చ్భ్చి యిట్లు చెప్పును: 


“భక్తుని చెల్లెలు భామలలోను 
వుత్తమురాలు అగుమంచబి పుత్తడిబొమ్మ 


కాటమరాజుకు భునమైన చెల్లెలు 

మేటి గుణములతోను మెలగు అగుమంచి 
అయితన్న చెల్లెలు ఆణిముత్యవు బొమ్మ 
భట్టావులరాజుకు బాగైన చెల్లెలు 

చుట్టాల సురభియా సుందరి అగుమంచి 
కరియావులరాజుకు గాంభీర్యవు చెల్లెలు 
మరియాద గలిగిన మగువ అగుమంచి 
ఎరనన్న చెల్లెలు హేమంపు బొమ్మ 
ముమ్మన్న చెల్లెలు ముద్దురామచిలుక 
కొమ్మలలోకెల్ల eg) అగుమంచి 
బీరన్న చెల్లెలు వృథివి లోవలను 
పొందుగా నిల్లాలు వుత్తమరాజుకు 
కుందనపుబొమ్మ కులసతి అగుమంచి” * 


యాదవకాంత 00585 నీమె గొప్ప సౌందర్యవతి. 
“ఆడువారిలోకెల్ల అగుమంచి తీరు, మొగవారిలోకెల్ల ముమ్మయ్య తీరు” 
అని వాడుక. సింహాద్రిరాజుకూతురు చిట్టినూక సహగమనము చేయం 
గా నామె పుత్రుండగు పోచయ్యను ఈమె పెంచి పెద్దచేసినది. 
అగుమంచికి “అక్కన్న యను నామాంతర మున్నది. 


అగుమంచియన్న లందటును నెజ్టిగడ్డపాటికి యుద్ధమునకై 
పోయిరి. ఈమె ధనముకొండలో నున్నది. పావురములచే వార్తల 
నంపెదమన్న అన్నలనుండి యేమియు వార్తలు రాలేదు. అగుమంచి 
దిగులు చెందినది. శివరాక్రి వచ్చినది. ఆనాడు అగుమంచి ఉపవాస 
ముండి జంగమార్చన చేయనెంచెను. అత్తయగు కొమరమ్మ “శివరాత్రి 
మనకు బనికిరాదు. నేనిదివరలో శివరాత్రిచేయుటచే నా యన్న 
లందటును రణములో నొబిగిపోయినారు” అని హెచ్చరించినది. ఈ 
సందర్భమునం గొమరక్క తన తం(డ్రి వలురాజుకథను, అన్నలగు 
నింహా[దిరాజు, పెద్దిరాజు, ఎఅనూకరాజు, నలనూకరాజు, 
పోలురాజుల కథలను నగుమంచికిC జెప్పినది. అయినను నగుమంచి 
తన నిశ్చయమును విడనాడలేదు. శివరాత్రిచేసి జంగమార్చన చేసినది. 
మటునాండు అగుమంచి తలంటుకొనందలంచెను. తల్లి సిరిదేవి తన 
కోడం[డ్ర నొక్ళొక్కరినే పిలిచి, తన కూతురు అగుమంచికిం దలంటు 
పోయుండని కోరును. భక్తిరన్నభార్యయగు నల్లమేడను మొదట 
కోరును. ఆమె “రాజుల చెల్లెలు రమణి అగుమంచికి, తేజముతో 
పిరుసంట తీరుగాదమ్మ” అనును. అంత సిరిదేవి కాటమరాజుభార్య 
యగు వీరగంగను గోరును. ODS శిరసంట అత్త నే TÖ” ననెను. 
ఇట్లే అయితమరాజుభార్య నేతివారిపోతు, భట్టావులరాజుభార్య 
సూరమ్మ, కటియావులరాజుభార్య నాగాంబిక, ఎట్బయ్యభార్య 
భయ్యమాంబిక, ముమ్మయ్యభార్య చినమల్లు - వీరందటబును 
నగుమంచికిం దలంటి పోయుటకు భయపవడుదురు. అప్పుడు 


కాటమరాజు కథాచక్రము 353 


పోచయ్యభార్య సిరిగిరమ్మను బిలుతురు. ఆమె అంగీకరించి, 
బంగారుగిన్నెతోం దలచమురు తెచ్చుచుండంగా ద్వారబంధము తగిలి 
నూనె యొలుకును. దాని నశుభముగా దలంతురు. అగుమంచి, 
యావకాంత లందటబును మటునాండు KWON చేయవలసి 
యున్నదనియు, ధనముకొండ కాలిపోవుననియు శకునము చెప్పును. 
అగుమంచి స్నానమాడిన నీరు పెసలకు, నిమ్మలకుం బాబును. 
కొమరక్కమొదలగు స్ర్తీలు అది చూచి, దుశ్ళ్శ్ళకునముగా౯ దలంతురు. 
కొమరక్క తన కాలమునం గూడ నిట్లే జరిగెననియు, నప్పుడు తన 
యన్న లేవురును మరణించిరనియుం జెప్పును. 


తలంటు పోనికొనిన అగుమంచి తన అనృ్చలిచ్చిన 
ఆభరణములను చీరలను ధరించి, అద్దములోం జూచుకొనును. ఏ 
యన్నయిచ్చిన వస్తువులు ధరించినను నవి వెలవెలపోయినట్లు కనం 
బడును. అప్పుడామె తన యన్నల కాపదవచ్చెనని తలంచును. తమ 
కులదైవమగు గంగగుడికింబోయి, బోనములు వేటలు చెల్లించి, తన 
యన్నల కుశలవార్త లడుగును. గంగవిగ్రహము వెలవెలపోవును. 
అగుమంచి కోపించి, గంగను దూషించి, యింటికి వచ్చి, ఆ రాక్రి 
నిదించును. ఆమెకలలో గంగమ్మ కనిపించి, ఆమెయన్నలు 
పాలేటియొడ్డున నెబ్బిగడ్డపాడులో గూలిరని తెల్పుటకుం గొన్ని 
సంకేతములను జెప్పును. అగుమంచి ఉలికిపడి 7709 e రాత్రికి 
రాత్రే తన అత్తింటినుండి పుట్టింటికేంగి, తల్లితోను, వదినెలతోను, 
తన స్వప్నవృత్తాంతమును జెప్పును. కాటమరాజుభార్యయగు వీరగంగ, 
అగుమంచి స్వప్నమున కర్ణము చెప్పును. అగుమంచి తన కలను 
జెపుచుండగా, వీరగంగ యా కలను విప్పుచుండెను. ఇట్లు 
అగుమంచి స్వపష్నవృత్తాంతమంతయు వ్యాఖ్యానింపంబడుసరికిC 
దెల్లవారెను. 

ఇంతటితో నాకు లభించిన కథ పూర్తియినది. ఇట్లున్న యీ 
కథను వేటూరి ఆనందమూర్తిగారు అసంపూర్ణమని భావించిరి. (వారు 
పరిశోదనలో (బ్రకటించిన అగుమంచికథకూడ నీ ఘట్టముతోనే 
ఆగిపోయినది.) కాని ఇది సరికాదు. అగుమంచికథ యింతటి తో 
సంపూర్ణమే. నాకు లభించిన తాళపత్రగంథమున నీ కథాభాగము 
తరువాత “అగుమంచికథ సంపూర్ణము” అని కలదు. తరువాత పాలేటి 
నుండి బసవదేవు(డు వార్తలు తెచ్చుట, అగుమంచి, పాపనూక- 
ఇత్యాది యాదవకాంతలు అగ్నిలోంబడుట అను కథాంశములు దీని 
తరువాత వచ్చు “భక్తిరన్నకథిలో నుండును. 


నేను పైన వివరించిన అగుమంచికథ చిత్తూరుజిల్లా చంద్రగిరి 
తాలూకా పెడకంటిపల్లెలో నొక భట్టువానికడ లభించిన తాళపత్ర 
(గంథములోనిది. ఈ యగుమంచికథకు మద్రాసు ప్ర. ప్రా. లి.పు.భాం.న 
నొక FAN (ఆర్‌.నెం. 664), తిరుపతి SVORL లో 
నొక కాగితపుబ్రతియుం (నెం. 1599) గలవు. తిరుపతిప్రతి 
మధద్రాసుప్రతికి పుత్రికయే. ఈ మ[ద్రాసుప్రతి నాధారముగాC జేసికొని 


శ్రీ వేటూరి ఆనందమూర్తిగారు 1955లో పరిశోధన 5, 6, 7 
సంచికలలో నగుమంచికథను 2037809 ప్రకటించిరి. దీనిలో 
బ్రారంభమున నున్న కాటమరాజుప్రశస్తి యూ కథకు సంబంధించినది 
కాదు. ఇందు కథాభాగములో మొదట 350 పాదములు (నాకు 
లభించిన తాళషత్రగ్రంథమున ఏడు తాళపత్రములలోని విషయము) 
లోపించినది. ఈ లుప్తభాగములో నవతారిక, అగుమంచి 
సౌందర్యవర్ణన, ఆమె శివరాత్రి నవలంబించుటకుం దలపోయుట- 
అను నంశములున్న్చవి. (నాకు లభించిన తాళపకత్రగ్రంథమున 
నివియన్నియును గలవు.) నా (ప్రతిలోని యవతారికనుబట్టి 
దీనిరచయిత జరుగుపల్లె చెన్నయ్య అని తెలియుచున్నది. ఇందలి 
కవిత్వము మిక్కిలి ప్రశస్తమైనది. అగుమంచి సౌందర్యవర్ణన ప్రబంధ 
కవిత్వమును మించియున్న్చది: - 


కపప (గంథపాతము) 
నల్లతుమ్మెద బోలు నాతి తలకురులు 
అలరు చంద్రుని బోలు అతివ నీ ముఖము 
మెరుగుటద్దముల బోలు మెలత 337 
(కాముబెజకు) విండ్లగతి నుందు బొమలు 
30503 బేడినకు సరివచ్చు కనులు 
Void సంపెంగ మొగ్గ నెలత నానికయు 
కనకకాంతిని బోలు కాంత దేహంబు 
దానిమ్మ VEO దనరు SOS 
తామరతూదులు తరుణి హస్తములు 
కనకకలశంబులు కాంత కుచములును 
కొదమనింహాము బోలు కోమలి నడుము 
నీళ్లనుడిని బోలు నెరవైన నాభి 

vöö న్తంభముల బోలు అతివ పెనుదొడలు 
పొటకర్ర లనవచ్చు బిగువారు విక్ళలు 
బిగురుటాకుల బోలు చెలియ పాదములు 
వగడవవు మొగ్గల బోలు పాదముల ద్రేళ్లు 
నక్షత్రముల బోలు నఖముల తీరు 
కామధేనువు బోలు కమలాక్షి మోము 
భూదేవి సాక్షిగా పొగడంగ తగును 

తరుణి కీర్తి గంధంబు తగు చంద్రబింబ” “ 


6.21. పాపనూక వలపోత: - 

దుష్టనక్షత్రమునం బుట్టినదను భయముచే, సిరిదేవియు 
నతయితమరాజును గాటమరాజు చెల్లెలగు నీ పాపనూకను ధనము 
కొండ బయట నేడంతస్తులమేడ కట్టి యందుంచిరి. కాశికి బోయిన 
భక్తిరన్న కీ విషయము తెలియదు. తరువాత, నెజ్టిగడ్డపాటి పోట్లాటలోం 
గాటమరాజాది యాదవవీరులందజును మరణించినట్లు కాశిలోనున్న 


354 తెలుంగు వీరగాథా కవిత్వము 


భక్తిరన్నకుం దెలియును. అతండు ఆఘమేఘములమీయద ధనుము 
కొండకు వచ్చును. అక్నడ అంతఃపురములో నందటును గనిపింతురు 
కాని, పాపనూక కనిపింపదు. భక్తిరన్న “పాసనూక ఏది?” అని 
తల్లి సిరిదేవిని బ్రశ్నించును. ఆమె ముఖము వెలవెలపోవును. 
పల్లికొండ భార్య “పందుముల ఎరినప్ప' భక్తిరన్నతో పాపనూకను 
ఊరిబయట నొంటిస్తంభపు మేడలో ONS విషయము చెప్పును. 
తన తల్లి చేసిన పనికి భక్తిరన్న మిక్కిలిగా దుఃఖించును. తల్లిని 
నిందించును. పాపనూకను జూచినకాని అన్నము ముట్టననును. 
అప్పుడు పల్లికొండ భార్య 2855), వెలమ పద్మరాఘవుని భార్య 
“పైడి ఎల్లప్పు- ఇద్దబును కలిసి, పాపనూక చెలికత్తెలను గూడ 
వెంటబెంటుకొని, పాపనూకను పిలుచుకొని వచ్చుటకై వెడలుదురు. 
వారు ఏడంతస్తుల పాపనూక యొంటి స్తంభపుమేడలో ess 
యంతస్తు చేరగనే, అచ్చటి చిలుకలు, పావురాలు మొదలైన పక్షులు 
విపరీతముగా రొదచేయును. ఆ రొదనుబట్టి పందుముల ఎరినప్ప- 
ఎజ్జిగడ్డపాటి పోట్లాటలో యాదవులు, పద్మరాఘవుడు గాయాలతో 
నొబిగిపోయిరని “పైడి ఎల్లప్ప'తో చెప్పును. వారు ఏడవ అంతస్తులోని 
పాపనూకను జేరి, కాశినుండి భక్తిరన్న వచ్చెననియు, నామెను తోడి 
తెమ్మని చెప్పెననియుం దెలియజేసిరి. కల్యాణములో 'కలబోతుల 
గంగమ్మ దగ్గబ హాయిగానున్న తన్ను దాయాదుల దగ్గబికుం జేర్చి, 
తన దురదృష్టమునకు మూలకారకు(డైన భక్తిరన్నపై పాపనూకకు 
మిక్కిలి కోపము వచ్చెను. తరువాత కోపము నణచుకొని, తన ఒంటరి 
జీవితమును, తనకు జరిగిన అన్యాయమును దలంచుకొని, తన 
కెవ్వరును బంధువులు లేరనియు, తాను మేడదిగి రాజాలననియుC 
దెలుపును. ఈ సందర్భమున పాపనూక వలపోత మహాద్భుతముగా 
వర్ణింపంబడనది: - 


“అన్న లనకె 2055) ఆరదు మంట 

నన్ను కిన్నడ జేసిన అన్నలింకెవరు? తమ్ములింకెవరు? 
నమ్మించి 335 నాకేట్‌ అన్నలు? 

అన్నలు నాకెవరు? ఆనవడ నేటికి? 
కన్నవారికి నేను కడుద్రోపొ నైతి! 

చిలుకలు నా తోడు, జింకలు నా తోడు 
పావురములు నాతోదు, బత్తుడన్న ఎవరు? 
జీవిలేని ప్రతిమను నేను అయితి 

వేటగాని 58 వెగసిన రితి 

గూట వేసిన PDS వారెవరు నాకు? 
తమ్ములకు చెల్లెలు అగుమంచి గాక 

నన్ను సొదజేసిన నాకేటి అన్నలు? 
పున్యము గలవారికి అన్నలుగాని 
అన్నెకారిని నేను అన్నలింకెవరు? 
అగువడ్డ వులికి ఆవు వెగసిన రీతి 

పరవాని బాలలకు బత్తుడన్న ఎవరు? 


చెరవుంచిన చెల్లెలుకు అన్నలింకెవరు? 
బత్తుడన్నకు నా మీద బక్తియున్నదో లేదో 
ఆకాసమే తండ్రి బూకాంతయే తల్లి 
ఎక్కడ కన్నవారు ఎరినప్ప నీవ్ర 

కడమేడ వుట్నిల్లు కంబే అన్నలు! 
కడమేడ వుట్నిల్లు కంబమే నా తోడు! 
కర్రలే చుట్నిలు నివ్హులే బంధువులు! 
మేడమీది దూలాలు మేనత్తలు నాకు! 
నేనెట్లు వస్తునే 035) 00:53)? 
అన్నదమ్ములు లేక ఆత్మబంధవులు లేక 
బావమరుదులు లేక బంధువులు లేక 
శివుడు నా బతుకు ఒంటిజేసె Sad! 
కటకటా!” యనుచు కన్నీరు కార్భె. ** 


అక్నడ సిరిదేవిమేడలోనున్న భక్తిరన్న తన దివ్యదృష్టితో జూచి, 
పాపనూక మేడదిగిరాదని తెలిసికొని, ధనుముకొండతోపాటు 
పాపనూకమేడకూడ నగ్గిపాలగునని శపించి, ఎట్బ్జగడ్డపాటికి పోవును. 
అతని శాపము ప్రకారము అగ్నిజ్వాలలు చెలరేగి, ధనుముకొండను 
పాపనూకమేడను దహించివేయును. ఆ మంటలలో యాదవస్ర్తీలతో 
పాటు పాపనూకకూడ కాలిపోవును. కాటమరాజుకథలలో “పాపనూక 
కథ- పాపనూక SONS” ఈ రెండును మిక్కిలి హృదయవిదారక 


మైన కథలు. 


6.22. భక్తిరన్న కథ:- 


ఇది కాటమరాజు కథాచక్రమున చిట్టచివరి కథగా దోచు 
చున్నది. బక్తిరన్న పోలురాజునకుం బెద్దకొడుకు. ఈశ్వరాంశతోం 
బుట్టిన శివభక్తుడు. ఎజ్బగడ్డపాడులో యుద్ధము జరుగునప్పుడితం 
డు కాశిలో నున్నాడు. ఈ యుద్ధమునకు జాలకాలము ముందుగనే 
భక్తిరన్న శ్రీశైలపర్వతములోం దన తపస్సు చాలించి ధనుముకొండకు 
వచ్చును. పాపనూకయన్నచో నితనికి మిక్కిలి యభిమానము. 
తల్లిదండడ్రులులేని యా పాపనూక నితడు కంటికి రెప్పవలెం 
జూచుకొనువాండు. ఆమెను నగుమంచితో నమముగాం 
జూచుకొనుమని తన తల్లి సిరిదేవితోC జెప్పి, యితడు తరమునాటి 
పెద్దలకు బిండప్రదానము చేయు నుద్దేశముతోం గాశికింబోవును. 
గయలో వల్లురాజు, సింహా[ద్రిరాజు, పెద్దిరాజు, ఎజినూకరాజు, 
నలనూకరాజు, పోలురాజు మున్నగు వల్లవులకును, వారివారి 
ప్రధానులగు తిరుమందులకును భక్తిరన్న Sc బిండములు 
వదలుచుండును. అంతలో నాశ్చర్యముగా బాలరాజులు పిండములకై 
చేతులు చాచుదురు. భక్తిరన్న నిశ్చేష్ణుండై “ఇదియేమి?” అని యడుగగా 
దాము ఎట్టిగడ్డపాటి రణములో మరణించిన విషయము నా 
ముమ్మయ్య పోచయ్య లెటింగింతురు. అంత భక్తిరన్న అచటి 


కాటమరాజు కథాచక్రము 355 


మునులను (77809, మేఘరథమును బొంది, దానిపై ధనముకొండకు 
వేంచేయును. పాపనూకను SSD సిరిదేవి మేడపెట్టినదని తెలిసి 
మిక్కిలి దుఃఖించును. పాపనూక మేడకు గాశితీర్థమును (బ్రసాదమును 
బంపించును. తల్లి సిరిదేవి అతనికి భిక్షపెట్టంగా దానిని భుజింపక, 
యెట్జగడ్డపాడులోం గూలిన తన సోదరులకు బిండ(ప్రదానము 
చేయుటకై కొనిపోవును. పాలేటినుండి బసవదేవుం(డు వార్తలు 
తెచ్చుననియు, నప్పుడు అంతఃపుర oom నగ్నిప్రవేశము 
చేయవలని నదనియు, నాజ్ఞావించి, 8,55, పాలేటి కి 
బయనమగును. మార్గమధ్యమున మూసినది Ke బసవదేవుండు, 
రణమున నా౭టిన గాయములతో భక్తిరన్న కెదురగును. భక్తిరన్న 
యెట్జగడ్డపాటి కిం బోయి, యుద్ధమున మరణించిన తన సోదరులను 
జూచి దుఃఖించి, వారికి ‘కైలాసబండి కడం బిండప్రదానము 
చేయును. మంగల్లిపాడుఠాణాకుC బోయి, అటంబడియున్న వీరినీని, 
జెన్నప్పను జూచి, యాదవవీరులతోపాటు ఆ గోసంగి వీరులకు 
గూడ 'వీరకత్తులు’ చేయించి, జాతరలలోం గొల్పులు చేయించెదనని 
వారితో FP. ఆ వీరులు తృప్తిగాం గన్నులుమూసి కైలాసమేం 
గిరి. తాను కాశినుండి వచ్చువజికును బీనుగులు చెడిపోకుండ 
రణభూమిని గాచియున్న గంగకు, బలులు, బోనములతో నేటేట 
జాతరలు చేయింతునని ప్రకటించెను. 


దొనకొండలో బసవదేవుండు తెచ్చిన వార్తలు విని యాదవ 
కాంతలందటును గడు దుఃఖించి, చిచ్చులికి, కనకరథములపైఆ 
గైలాసమేంగిరి. ధనముకొండలోని లక్షసిరి మేడలన్నియును కాలి 
భస్మమైనవి. (ఈ కాలిపోయిన కోట శిథిలములను నేంటికిని 
దొనకొండలోం జూడవచ్చును. యాదవులు నివసించిన “పెయ్యల 
తిప్పు, పాపనూకమేడ యుండిన స్థలము, గంగగుడి నేంటికిని నచటం 
(బ్రత్యక్షమగును.) 

నాకు ఈ భక్తిరన్నకథకు సంబంధించి రెండు తాళపత్ర 
ప్రతులును, నొక కాగితపుంబ్రతియు లభించినవి. కృష్ణాజిల్లా గుడివాడ 
తాలూకా కుచ్చికాయలపూడి గ్రామములో నొక తాళపత్రగ్రంథము, 
నెల్లూరు జిల్లా కనిగిరితాలూకా వెంగళాపురములో మటియొక తాళపత్ర 
గంథము (ఈ వెంగళాపురము పంచలింగాల కొండకు దగ్గజలో 
నున్నది) లభించినవి. గుంటూరుజిల్లా తెనాలితాలూకా 'యడవూరు” 
(గామములో నొక ASJADE దొరకినది. ఈ మూడింటను కథ 
అసమ(గ్రముగనే యున్నది. తాళపత్రప్రతులు రెండింటను, భక్తిరన్న 
కాశినుండి వచ్చి, పాపనూకమేడకుC గాశితీర్థమును బంపుటతోం 
గథ యాగిపోయినది. కుచ్చికాయలపూడి ప్రతిలో లేఖకుడు తాను 
భక్తిరన్నకథ సంపూర్ణముగా ట్రాసినానని చెప్పుకొన్నాండు. ఇదియే 
సత్యమైనచో నీ భక్తిరన్నకథ తరువాత నొకటి రెండుకథలు ఉండి 
యుండవలెను. 'పాపనూక వలపోత, అగుమంచి వలపోతి యను 
కథలున్నవని కొందటు గాథాకారులు చెప్పుచున్నారు. ఈ రెండు 
కథలును దీని తరువాతవి కానోపును. 


కాని దొనకొండ సమీపమునంగల యెబ్బబాలెము గ్రామములో 
నొక యాదవ గాథాకారుని యింటిలో నేనొక తాళపత్ర గ్రంథమును 
జూచితిని (తేది: 17-9-1966). అది భక్తిరన్నకథ. దాని యంతమున 
నగుమంచి మున్నగు యాదవ కాంతలందబును నగ్నిలోంబడి 
మరణించినట్లున్నది. కావున పై వతులు మూండును 
నసమ(గములనియే తలంపవలసియున్న్చది. లేఖకుడు పొరపాటున 
సంపూర్ణమని (వ్రాసియుండును. అయినను “పాపనూక వలపోత, 
అగుమంచి వలపోతి అను కథలు లభించువబకును నే విషయమును 
జెప్పలేము. “ఎజ్బబాలెము'లో నేను జూచిన భక్తిరన్నకథలో 
నంత్యమిట్టున్నది: (ఇదియే కాటమరాజు కథాచక్రమునకు భరత 
వాక్యము కానోపును). 


“ముంటలు మండెను మింట్‌ SI 
వంతమున వచ్చేను బాలరాజుల చెల్లెలు 

వచ్చి చంవుడు కట్ట వరుసతో SD 
హస్తములు మొగిచి అగ్ని దేవునికి 

(53805 దొడగె పాలేటి వీరుల 

గగనంబు భూదేవి వలరాజు దలచి 

వప్హుగా వరములు వనరంగ 9:3) 
హస్తములు ముకుళించె సభవారి SI 
గువ్హ్రున అగుమంచి గుందాన దుమికె 
చమురు కుండలు వేసి నభఖియలు అడిలిరి 
పొగలుచు వెలవెలపోయి రందరును 
బంగారు కంబాన SINN బనువన్న ADD 
ముగురు మూర్తుల దలచి 23) దెరిచె 
భాషింవ ధనువుకొండ భస్మమైపోయి 

OO కూటాలు రాచ లోగిండ్లు 

బిచ్చులు తగిలి కాలా నిరిదేవి కూటాలు 
కొమరగిరి కూటాలు కొలిమి మంటలై మండా 
అగుమంచి కూటాలు VA తగులు బడెను 
కాటమన్న నలగంగ కూటాలు కనుకులై మండా 
బత్తుని నల్లమేడ భద్రాక్ష కూటాలు 

భ(దాక్ష కూటాలు కాలి భన్ఫంబు లాయి 
చిత్తర్వు కూటాలు చిచ్చులు తగిలె 

కొల్లారు కూటాలు కొలిమి మంటలై మండె 
కైలాసగిరికి కాంతలు పయనమైరి 
కనకరథములు ఎక్సిరి గోపకాంతలందరును 
పాపనూకమేడమీదికి వరమేళ్ళరుందు 
బితబాణములు శివుడు ÄI వంపె 
పావనూకమేడ భగ్గున మండె 

పావనూక అగుమంచి వషిణిరథ మెక్సిరి 


356 తెలుంగు వీరగాథా కవిత్వము 


యరణప్ప తల్లప్ప యాణాక్షి 935) 
2839, 5, నీతలందరూను 
మరివేగ అగ్నిచే మడిసి రందరూను 
బత్తుని నల్లమేడ వణతి వీరగంగ 
కరియావులనాగ కాంతలందరును 
కనకరభథములు 8), 3095 మేగిరి 
కాంతలు రాగాను కరకంఠకుండు 
బత్తినన్న కైలాసబండ కడ నుండి 
పాలేటి వీరులు ప్రఖ్యాతిగాను 
బసువన్నకు దండద్రమాణము చేసిరి 
కరుణతో యాదవులు కౌలాసమేగిరి” ** 


“శ్రీముఖనామ సంవత్సరము మోడి కొండప్ప కుమారుడు 
ముసలయ్య (PS భక్తుని కథ”. 

ఈ భక్తిరన్నకథలో “గౌతమ చాటువి అను నొక యుపకథ 
వచ్చును. ఇది పరశురాముని కథాచక్రములోని “మల్టిచెట్లకథ 
కానోపును. 

యాదవగాథాకారులు చెప్పుదానినిబట్టియు, నితర వీరగాథల 
లోని ప్రసక్తినిబట్టియు, జనశ్రుతినిబట్టి యు నీ కాటమరాజు 
కథాచక్రమున నింకను నీ (క్రింది వీరగాథలున్నవని యూహించుటకు 
వీలు కలుగుచున్నది: - 


6.23. అగుమంచి వలపోత: - 


బసవదేవుండు పాలేటి వార్తలు తేగా, నీమె తన యన్నల 
మరణమును విని వారికై మిక్కిలిగా వలపోసియుండును. అన్న 
లందటును నీమెను మిక్కిలి యభిమానముతోం జూచి యుండుటచే, 
వారికై యీమె కడుంగడుం బరితపించియుండునని సులభముగా 
నూహింపవచ్చును. (ఈ కథ లభించినచో దీనిని “పాపనూక వలపోత” 
తరువాత, “భక్తిరన్న కథ”కు ముందు చేర్చవలెను.) 


6.24. పల్లికొండ పుట్టుక: - 

ఆవుల వలురాజును అతని AB తరిముత్తరాజును వేం 
టకుంబోయి, దప్పిక కాంగా, నొక సరస్సులో నీరు తాగంబోయిరి. 
ఆ సరస్సులో నొక కమలము గిరగిర తిరుగుచుండుట జూచిరి. 
పరిశీలింపయగా నా కమలమున నొక SEO బాలుండుండెనంట. 
రాజు, మం(త్రి- యిరువురును ఆ బాలుని EB చేతులు చాపిరి. 
రాజుచేతలలోని కాబాలుండు వచ్చినచో నతండు రాజగుననియు, 
మంత్రిచేతులలోనికి వచ్చినచో మంత్రియగుననియు తీర్మానించు 
కొనిరి. ఆ బాలుడు మంత్రిచేతులలోనికి వచ్చెను. అందుచే నత 
డు మంత్రి యగునని నిశ్చయించిరి. 


వలురాజు ఆ బాలుని దీసికొనిపోయి తన కూంతురు కొమరక్క 
కిచ్చి, పెంచుమని చెప్పెను. ఆ బాలుండు పెరిగి పెద్దవాండు కాంగా 
నతని తెలివితేటలను జూచి వలురాజాతనిని మంక్రిగాం జేపెను. 
అతండే పల్లికొండ. ఈ పల్లికొండ, రఘుపతి విష్ణుమూర్తి అవతారమని 
యాదవుల నమ్మకము. ఇతండు త్రికాలజ్ఞుండు. యాదవులలో మూ 
డు తరముల వటబకును నితండే మంత్రి. వల్లురాజు, పోలురాజు 
అయితమరాజు- ఈ మూండు తరములలోను బల్లికొండయే మంత్రి. 
ఇతండు కొమరక్క పెంపుడు కొడుకగుటచే, నితనిని వల్లురాజు 
మనుమనిగాను, పోలురాజాదులు అల్లునిగాను, కాటమరాజాదులు 
బావగాను సంబోధింతురు. ఇతని పుట్టుకను దెల్పు పై కథను సేకరింప 
వలసియున్న్చది. 

“వల్లికొండి” అనంగా 'శ్రీరంగనాథ స్వామివారు”. 
శ్రీరంగములోను, నెల్లూరులోను వెలసిన శ్రీరంగనాథస్వామివారికి 
“SOOS పెరుమాళ్ళు” అని పేరు. “పల్లికొండి శబ్దము తమిళము 
నుండి వచ్చినది. తమిళములో “పళ్ళికొండ” అనంగా “పండుకొన్న” 
అని యర్థము. స్వామివారు శేషతల్పముపై శయనించి యుందురు. 


6.25. గంగ పుట్టుక: - 


ఇది కంసునికథలోం గొంత సూచింపంబడును. దీనిని గూర్చిన 
ప్రక్యేకకథ కలదని తెలియుచున్నది. కంసుడు దేవకీ వసుదేవులను 
జెబలోనుంచును. దేవకి యష్టమ గర్భమునం Mart జన్మింపం 
గా, వసుదేవుం డతనిని రేపల్లెకుం గొనిపోయి, నందునకిచ్చి, 
కృష్ణమాయ వలన నా నందునకుం బుట్టిన బాలికను దెచ్చి 
దేవకి ప్రక్షలో నుంచును. కంసుండు వచ్చి, దేవకికి అష్టమగర్భమున 
జన్మించినది ఆ శిశువని (భ్రమించి, ఆమెను నబికుటకై ఆకాశమున 
కెగురవేయును. ఆమె పైకెగిరిపోయి, కంసునితోం “నిన్ను చంపువాం 
డు రేపల్లెలో బుట్టి పెరుగుచున్నాండులే” అని చెప్పి మాయమగును. 
అట్లు మాయమైన కృష్ణమాయయే భూలోకమున గంగగా 
నవతరించినది. కృష్ణుడే కాటమరాజుగా నవతరించినాండు. ఈ 
విధముగానుండు 'గంగపుట్టుకి యను వీరగాథను సహితము 
సంపాదింపవలసియున్నది. 


6.26. భైరవకురువ యుద్ధము: - 


'వేడుక బొంగరాల కథిలోను, 855) కథ'లోను వచ్చిన 
ప్రసక్తులనుబట్టి కాటమరాజు కథాచక్రమున “భైరవవకురువ 
యుద్ధము” అను వీరగాథ యొకటి యుండితీరవలెనని నేనూహించు 
చున్నాను. కతియావులరాజుబావయు, చిట్టినూకభర్తయు నగు 
Sooda HIN దీని నాయకుడు. ఈ తిరుమందుల వీరు 
డు భైరవుని కురువలో జలోధీరుం డనువానితో యుద్ధముచేసి 
మరణించినట్లును, అతనిభార్య చిట్టినూక సహగమనము చేసినట్లును, 


కాటమరాజు కథాచక్రము 357 


ఈ దంపతులకు బుట్టిన పోచయ్యయను పసికూనను అగుమంచి 
పెంచసారాననియుం బై రెండు కథలలోను బ్రసక్తమైనదది. బొంగరాల 
కథలో పోచయ్య, మామయగు ముమ్మయ్యతోం దన తల్లిదండ్రులను 
గూర్చి యిట్లు చెప్పును: - 


“కల్లందుల పోలినేడు రాళ్లదిద్ది భైరవుని కురువ దగ్గర 
జలోదీరుని జంపి సేనల నరికి 

గట్టిగా ఎదురొమ్మున గాయములు నాటి 

చిత్తు చిత్తుగా నరుకులు తగిలిననాడు 

అప్పుడు మా తల్లి చిటినూక 

గుండానికి సాగుమానము కావలెనని సయ్యన లేచి 
పయనమై అమవ్హుడు వరుగున రాగ 

వడు నెలల బాలుడయి వుంటిని నేను 

వల్లవులు కాంతలు తిరుమందుల కాంతలు శీభ్రుముగ వచ్చిరి 
చిటినూక కొల్లు నిరిదామర కొల్లు 

పోచయ్యను పెంచుకునేము అని వచ్చిరి 

అప్హుడు అగుమంచి అతిత్సరగ వచ్చె 

వచ్చిన అగుమంచిచెేతికి వయ్యన 95575 
అందముగ నిమ్మవందు అగ్నిదేవునికి ఇచ్భిన చందాన 
ఇచ్చేను అగుమంచిచేతికి వయ్యన చిటినూక 
మండలావతితోడ మడిసె గుండమున” 7 


“భక్తిరన్నకథిలో భక్తిరన్న కాశియాత్రకుంబోయి, అట గయలో 
బితృదేవతలకుం విండ(ప్రదానమ చేయుచు, వలురాజు, సింహా[ద్రిరాజు, 
పెద్దిరాజు, ఎజినూకరాజు, నలనూకరాజు, పోలురాజుూ, బల్లికురువ 
వీరులు- వీరందబను వారివారి మంత్రులతో సహా తలంచి, వారివారి 
పిండములు వేయును. చిట్టచివరన, భైరవరాజుకురువ de 
మరణించిన కల్లందుల పోలినేనిం దలంచి, పిండప్రదానము చేయుచు 
నాతనికథ నిట్లుచెప్పును: - 

“రాళ్లదిడి భయిరవరాజు కురువ వొద్ద 

జలోదీరుని చంది సేనల నరికి 

పోట్లు నాటి కల్లందుల పోలినీడ! చెల్లితివి! 

నిహ్హుల లోవల నిలిచి కలె కాలితివి 

అపా! బిటినూక్య నీ అబ్బరపు కొడుకును 

చెల్లెంద్లకు వొప్పగించి చిచ్చులో వడితివి 

కలకంఠి 9375! కాంతరో! నీవు 

కాశిలో అన్నము గయికొందు మీరు.” > 


ఇందలి 'రాళ్లదిద్ది” లేక 'రాళ్లదిడి” యనునది, భైరవ 
రాజకురువ దగ్గజినున్న యూరుపేరు కావచ్చును. ఈ కథ యున్న 
దనుటకు SIS బొంగరాల కథి యు, ES) SAAN గొప్ప 


సాక్ష్యము నిచ్చుచున్నవి. కావున నీ 'భైరవకురువ యుద్దము’ ను 
గూడ సంపాదింపవలసియున్నది. 

'బల్లికురువ యుద్దము” ఈ HOI కురువ యుద్దము” నొక్కటే 
యని (భ్రమింపరాదు. ఏలయన, భక్తిరన్నకథలో బల్లికురువ వీరులను 
స్మరించిన తరువాతనే, యీ భైరవకురువ వీరు(డగు కల్లందుల 
MOND ప్రత్యేకముగా జెప్పంబడినాడు. కావున రెండును వేజు 
Sen కథలు. “బల్లికురువ యుద్దము” నాకు లభించినది. దాని 
యితివృత్తమునకును, ఈ పోలినీని యితివృత్తమునకును సంబంధము 
లేదు. బల్లికురువ పోట్లాలో మరణించినవారు: కల్లందుల పోలినేని 
తం[(డ్రియగు 'కల్లందుల మారినేండు” (ఇతని భార్య మారెమ్మ; గోసంగి 
వీరు(డగు ONCE» (ఇతని భార్య పేరుకూడ మారెమ్మయే). ఈ 
యిరువురు వీరులును ముక్కంటి మనుమలతోC బోరాడిరి. భైరవరాజు 
కనుమలో మరణించినది ఒక్క కల్లందుల పోలినేండు మాత్రమే. nc 
డు సింహాద్రిరాజున కల్లు(డు. చిట్టినూక భర్త. ఇతని (ప్రత్యర్థి 
“జలోధీరుండు”. కాంబట్టి బల్లికురువ యుద్ధమునకును భైరవకురువ 
యుద్ధమునకును సంబంధము లేదనుట స్పష్టము. 


6.27. కంసుడు కథ లేక విష్ణు భాగవతము: - 


దీనినిగూడ యాదవగాథాకారులు తబిచుగా బాడుచుందురు. 
కాటమరాజు విష్ణుస్వరూపుండుగా భావింపంబడుటచేతను, గంసుని 
కథలోని 'కృష్ణమాయ'యే గంగగా నవతరించెనని చెప్పంబడుటచేతను, 
నీ కథకూడం గాటమరాజు కథాచక్రమునకు సంబంధించినదిగా 
భావింపవచ్చును. 

ఈ కథకు నాకు మూడు తాళప(త్రప్రతులు లభించినవి. 
చితూరు మండలమున లభించిన రెండు ప్రతులును నసమ(గములుగా 
099. నెల్లూరు మండలమున దొనకొండ ప్రాంతమున లభించిన 
ప్రతి సమగ్రముగా నున్నది. పోలురాజుకథను రచించిన 'కనకబండి 
ఘట్టయ్య' యను కవియే యీ విష్ణుభాగవతమును గూడ రచించెను. 
ఇతండు కొండయ్య కుమారుండనియు, కన్నెసిరుల గోత్రమువాం 
డనియు గ్రంథమునుబట్టి తెలియుచున్నది. 

ఈ వీరగాథ ద్విపదచ్చందమున నున్నది. కంసుని పుట్టుక, 
ఆతని దౌష్ట్రములు, కృష్ణుని జననము, బలరామకృష్ణులు కంసుని 
జంపి, తలిదం(డ్రుల చెజిలు బాపి, ప్రజలను గాపాడుట- ఇందు 
వర్ణింపంబడినవి. 

ఇట్లు, మొత్తము పై గాటమరాజు కథాచక్రమున జ్ఞాతాజ్ఞాతము 
లైన కథలు సుమారు ముప్పదిరెండు కలవని నిస్సంశయముగాం 
జెప్పవచ్చును. ఈ గాథాగానము, నీ సంప్రదాయములు నశించిపోవక 
మునుపే, వీనిని సంపాదించి, ముద్రించి తరువాతి తరములవారి 
కందించవలసిన బాధ్యత ప్రతియాంధ్రునిపైనను గలదు. 


358 తెలుంగు వీరగాథా కవిత్వము 


7. ఇతర విషయములు 


7.1. 'గొల్లి- 'యాదవి శబ్దములు:- 

గొల్లి శబ్దము వృత్తివాచకమనియు, “యాదవి శబ్దము 
కులవాచకమనియు రాజవంశ(ప్రదీపికలో నిరూపింపంబడినది. 
యాదవులు చంద్రవంశ క్షతియులనుటలో సందేహము లేదు. కాని 
వీరికి “గొల్లవారు? అను పేరుకూడం జాలకాలమునుండి వ్యాప్తి 
VODJA. గొల్ల శబ్దము సచ్చూద్రకుల సూచకము. క్షత్రియునకుC 
గాపుస్రీయందు జనించినవాండు గొల్లయని పరాశరస్మృతిలోం 
గలదు." కాంబట్టి గొల్లశబ్ద్బ్దమును యాదవ పరముగా వాడరాదని 
నేడు ఆ కులమువారు అభ్యంతరము జెప్పుచున్నారు. 


గోవులను బాలించువారు 'గోపాలురు”, ఈ 'గోపాలి శబ్దమే 
గొల్లిగా మాతియుండును (గోపాల > గోఆల > గోల > గొల్ల). లేదా 
వీరికి Rev మున్నగు జంతువులుండుటచే, 'గొజ్బ్జిలవారు” అని 
పిలువబడి, ఇదే కాలక్రమమున öid > 'గొల్లవారు'గా 
మాతియుండును. గోపాల శబ్దమునుండి పుట్టినదనుటయే యెక్కువ 
సమంజసము. ఏలయన, భారత భాగవత కాలమునుండియు నీ 
గొల్ల (ఘోష శబ్దము కనంబడుచున్నది. యాదవులకు బూర్వ 
కాలమున గోగణమే (ప్రధానముగా నుండెడిది. ఆధునిక కాలమున 
వీరికి గోగణము లేదు. గొల్బిలు, వేకలు నున్నవి. ఏది 
వ్యుత్పత్తి క్రమమైనను యాదవులకు గొల్లశబ్దము వృత్తివాచకమనుటలో 
సందేహము లేదు. (సంస్కృతములో “ఘోషి= గొల్లపల్లె ఘోషుం 
డు= గొల్లవాండు.) 

కాని నేడు యాదవులే కాక Vom నిమృకులములవారును 
'గొల్ల'శబ్దముచేం బిలువంబడుచున్నారు. వీరికి గొల్ల శబ్దము 
కులవాచకమనియే చెప్పవలసియున్నది. నేడు పండ్రెండు రకముల 
గొల్లలున్నారని జానపదవ్యవహారమునుబట్స్‌ తెలియుచున్నది: 
“పూజగొల్ల, 2879, పూనాటిగొల్ల, గుజరాజుగొల్ల, వెయ్యగొల్ల, 
పెయ్యగొల్ల, కురపగొల్ల, ముష్టిగొల్ల, సజ్ఞనపుగొల్ల, పెద్దీటిగొల్ల, 
కర్ణగొల్ల, రాజగొల్లి. రాజవంశప్రదీపికలో నెనిమిది రకములు గొల్లలు 
మాత్రము పేర్మొనంబడినారు: (పూరిగొల్ల-పూజగొల్ల -ఎట్జగొల్ల - 
పూనాటిగొల్ల-వృష్టిగాల్ల-కర్ణగొల్ల-మందగొల్ల-కురుపగొల్ల). ఈ వివిధ 
శాఖలలో నెట్టిగొల్లలు VOOD గొప్పవారని చెప్పంబడుదురు. 
వీరే నిజమగు యదువంశ క్షత్రియులు కావచ్చును. తక్కినవారిలోC 
జాలమంది నిమృకులములవారుగనే SDD. ఉదాహరణమునకు 
“పెద్దీటి గొల్లలు” పాములను పట్టుకొని జీవింతురు. తెలంగాణములోని 
కొన్ని శాఖలవారు కేవలము భిక్షువులుగానే ఉన్నారు. 

గొల్లిశబ్దము అచ్చమైన తెలుంగుశబ్దమనియు, “యాదవి 
శబ్దము దానికి సంస్కృతీకరణమనియు నా యభిప్రాయము. వర్తమాన 


కాలమున మాలమాదిగలవంటి వెనుకబడిన కులములవారివలెనే 
యాదవులందును ఆత్మన్యూనతాభావము (Inferiority complex) 
(53058 కాం౭బోలు. అందుచే గొల్లి శబ్దమును తెలుంగు భాషనుండి 
బహిష్మ్కరింపవలెనని యత్నించుచున్నారు. ఇది విచారింపందగ్గ 
విషయము. ఒక విధముగా భాషకు అపచారము. శబ్దప్రయోగము 
జాతికి జన్మహక్కు, “బాపండు, రాచవాండు, కోమటి, గొల్ల, కంసాలి, 
ఈడిగ, చాకలి, మంగలి, బోయ, మాల, మాదిగ”- మొదలగు 
శబ్దములు సిసలైన తెలుంగు శబ్దములు. “వీనిని బ్రయోగింపరాదు, 
వీనికి బదులు మేము సంస్కృతీకరించిన బ్రాహ్మణ, క్షత్రియ, 
ఆర్యవైశ్య, యాదవ, విశ్వ(బావ్మూణ, సెట్టిబలిజ, రజక, 
నాయీ ట్రాహ్మణ, వాల్మీకి, హరిజన, ఆదియాంధ్ర- ఇత్యాది సంస్కృత 
శబ్దములనే ప్రయోగింపవలెను” అని శాసించుటకు ఏ సంఘము 
నకును అధికారము లేదు. పైన తెలిపిన అచ్చతెలుగు 
శబ్ద ప్రయోగముతో నాయాకులములవారిని కించపబచినప్పుడే 
తప్పగును కాని, అసలా శబ్దప్రయోగమే చేయరాదనుట సమంజసము 
కాదు. దీనివలన తెలుంగు నుడికారమునకు గొప్ప అపకారము జరుగం 
గలదని నేను భావించుచున్నాను. (ఇటీవలి కాలములో దళితులు 
చైతన్యవంతులై, ఆత్మన్యూనతాభావమునుండి బయటపడి, “శాసస్రి, 
శర్మ, రాజు, (శ్రేష్టి, రెడ్డి, చౌదరి, గౌడ” మున్నగు కులసూచక 
శబ్దములవలెనే “మాల”- “మాదిగ” శబ్దములను తమ పేర్ల చివర 
సగర్వముగా ట్రాసికొనుచున్నారు. గొల్లవారు కూడ “యాదవ” 
శబ్దమును నామాంతరమునం జేర్చుకొనుచున్నారు. ఇది ఒక విధముగా 
శుభసూచకము. ) 


7.2. గాథాకారులు:- 


కాటమరాజుకథల నెక్కువగాC గొమ్ములవారు పాడుచుందురు. 
వీరు మాదిగలలో నొక తెగ. కథాస్థానమైన కనిగిరిీసీమలోం గొమ్మువారే 
కాక, గొల్లలలో పూజగొల్లలుకూడ నీ కథలను బాడుచున్నారు. 
కందుకూరు తాలూకాలో 'పికిలివారు’ పాడుచున్నారు. వీరును గొల్లలే. 
రాయలసీమలో భట్టువాళ్లు (మాదిగలు), ఎటజ్జిగొల్లలు; తెలంగాణమున 
నెబ్బగొల్లలు, మందెచ్చులవారు. బీరన్నలవారుు; ఉత్తరాంధ్రలో 
(విజయంనగరం జిల్లాలో) జంగము కులమునకు౯జెందిన 
“పొడపోతులవారు యాదవకథలను పాడు గాథాకారులు. 


నెల్లూరు మండలమున గామటరాజుకథలను పాడు 
పూజగొల్లలను “యాచకులు” అని పిలుతురు. తెలంగాణమున వీరికి 
తెరచీర భక్తులు” అని పేరు. రాయలసీమలో, ముఖ్యముగా కర్నూలు 
మండలమున వీరిని “సుద్దులన్నలు” అందురు. పంపా[ద్రికథను 
రచించిన మల్లయ్యకవి కృత్యవతరణికలోం దెరచీరభక్తులను 
స్మరించినాండు. 


కాటమరాజు కథాచక్రము 359 


7.8. కొమ్ములవారు:- 


పల్నాటి వీరకథలను బాడెడిహక్కు కన్నమదాసు సంతతివారుగా 
నూహింపంబడుచున్న వీరవిద్యావంతుల 558, కాటమరాజుకథలను 
పాడెడిహక్కు బీరినీని సంతతివారగు కొమ్ములవారికి మాత్రమే కలదు. 
నిజమునకు గొల్లలు వీనిని బాడరాదు. పల్నాటి వీరకథలను తెలగలు, 
కంసాలులు, విచ్చుకుంట్లు, మున్నగువారు పాడుచున్నట్లే, 
కాటమరాజుకథలను వివిధశాఖలకు జెందిన గొల్లలు పాడుట 
జరుగుచున్నది. (కొమ్ములవారికి 558 తక్కువయను తలంపుతో 
దాము ఈ గాథాగానమునకు ఉపక్రమించితిమని Soe యాదవ 
గాథాకారులు నాతోం జెప్పియున్నారు. ) యుద్దానంతరము భక్తిరన్న 
3899 సంతతివారగు మాదిగలను బిలిచి, యాదవకథలను 
లోకమున వ్యాప్తిచేయుటకై అనుమతి నిచ్చెనని చెప్పుదురు. భక్తిరన్న 
కాశినుండి తనతోపాటు పం(డైండుమంది శిష్యులను దెచ్చెను. 
వారందటును యాదవకథలను వ్యాప్తిచేయుటకే నియోగింపంబడిరి. 
తన శిష్యులతోపాటు కొమ్మువారును, పదమూడవ భాగమున కర్షులని 
భక్తిరన్న కొమ్ములవారితోం జెప్పెనంట. 


ఈ కొమ్ములవారు ఏ యాదవుని యింటిముందు కథచెప్పినను 
అతండు వీరిని సన్మానించి తీరవలెను. అట్లు చేయనిచో నీ కొమ్ముల 
వారు ఆతని యింటి ముందు గుడారు నెత్తుదురు. (ఇది కూడ భక్తిరన్న 
SSD యంట.) ఇట్లు గుడారు నెత్తినచో నా యింటివారికి నశుభము 
కలుగును. ఇట్లు గుడారు నెత్తినప్పటికిని నా యింటివారు ఈ 
కొమ్ములవారిని గౌరవింపనిచో, నా గుడారమును గూల్చిరండని 
భక్తిరన్న ac. ఇట్లు ఇంటిముందు గుడారును గూల్చినచో నా 
యింటిలోని యాదవులందబును నశించిపోవుదురని భక్తిరన్నశాపమం 
ట. కావున కొమ్ములవారిని యాదవులు అత్యంత భక్తిశ్రద్ధలతో 
నాదరింతురు. ఈ భక్తిరన్న శాపముమాట యెట్లున్నను, దమ 
పూర్వులకథలను గాపాడినవారగుటచే నీ కొమ్ములవారి పై యాదవులకు 
అభఖిమానముండుట సహజము కదా! 


కాటమరాజుకథలు పాడు గాథాకారులు బడుగుల 
ఆచారమునకు౯ జెందినవారు. ఈ బడుగుల ఆచారమునకు ఆటు 
ముఖ్యవస్తువులు ఉండవలెను. అవి 'గుడారు, కొమ్ము, వీరణము, 
ERI, వీరద్రాడు, బసవదేవుండు”. 


7.4. గుడారు:- 


కథను జెప్పెడి ప్రదేశములో గుడ్డలతోం బెద్ద గుడారమును 
వేయుదురు. ఆ గుడారములోపల గోడలకు యాదవుల కులదైవమగు 
గంగను, కాటమరాజుకథలలోని ప్రధానఘట్టములను రంగులలో 
జిత్రించిన పెద్దపెద్ద గుడ్డల నతికింతురు. ఈ గుడ్డలకు 'తెరచీర” 
లని పేరు. ఈ తెరచీరలనుబట్టియే యీ గాథాకారులకు 3595 
భక్తులు” అను పేరు వచ్చినది. తెలంగాణమునం బాండవులవారను 


గాథాకారులును నిట్లే కథలోని ప్రధాన ఘట్టములను జిత్రరూపమునం 
బ్రదర్శించి భారతకథలను బాడుచుందురంట. ఇంగ్లండువంటి 
విదేశములలోయగూడ వీరగాథాగానమున నీ చిత్రరూప ప్రదర్శన 
మున్నది. 


7.5. కొమ్ము: - 


ఇత్తడితోం జేయంబడి, వంకరగా, బొడవుగానుండు 
గొట్టమునకుC గొమ్ము అని పేరు. కథాగానమును (బ్రారంభించుటకు 
ముందును, యాదవుల గోత్రములను జెప్పునప్పుడును, తానకము 
లను పాడు సమయమందును కొమ్ముల నూందుదురు. ఈ కొమ్ముల 
ధ్వని శంభారావమువలె భయమును గొల్బును. 


7.6. వీరఠణములు: - 


అంకమ్మకథలలోను, పల్నాటి వీరకథలలోను నుపయోగింబెడి 
పంబజోడు వంటివే యీ వీరణములుకూడ. కాని పంబజోడుకును 
వీనికిని గొంచెము భేదమున్నది. పంబజోడు పెద్దది. శబ్దము చాల 
యెక్కువ. దానిపై గంటలుండును. పల్నాటికథలలో నుపయోగించు 
పంబజోడును HS» అందురు. ఈ కాటమరాజుకథలలో 
నుపయోగించెడి వీరణములు వీరజోడుకన్న చిన్నవి. శబ్దమును 
దక్కువయే. పంబజోడువలెనే వీరణములును రెండుండును. ఒకటి 
వాద్యకారుని తొడలపై నానుకొని యుండును. దీనిపై నానుకొని 
రెండవది యుండును. మొదటిది (28 తక్కువ, రెండవది (98 
యెక్కువ. మొదటి వీరణము వేప, లేక రేలచెక్కతోం జేయంబడి 
యుండును. రెండవది ఇత్తడితో జేయంబడును. (పల్నాటి వీరకథలలో 
నుపయోగించెడి వీరజోడులో రెండును నిత్తడితోం జేయంబడినట్టివే. ) 
ఈ వీరణములు మానికంత లావున రెండు జేనల పొడువుండును. 
పల్నాటి వీరజోడులో మొదటిది యించుమించు వీరణమంతే 
యుండును గాని, రెండవది మాత్రము దీనికి రెట్టింపు ప్రమాణమున 
నుండును. ఈ వీరణములకు మేక లేక జింకచర్మముల 
నుపయోగింతురు. 


7.7. బొల్లావుః:- 


ఎజ్జిగడ్డపాటి పోట్లాటలోం PES) ఒంటికొమ్ము బొల్లావు 
యొక్క బొమ్మయిది. దీనిని జెక్కతోయగాని, యిత్తడితోంగాని చేయుదురు. 
తానకములు పాడునప్పుడు, తానకములవారు దీనిని నెత్తిపై 
బెట్టుకొని, శివమెత్తి గంతులు వేయుదురు. 


7.8. వీరద్రాడు:- 


పల్నాటి యుద్ధమున (బ్రహ్మనాయండు జరిపిన శివనందుల 
కోట యుద్ధములో యాదవులు అతనికి తోడ్చడిరంట. అందుచే 


360 తెలుంగు వీరగాథా కవిత్వము 


నతండు యాదవులకు శివనందులకోట దోంపులో లభించిన గుడారు, 
వీరద్రాళ్లు, గంగ పోతురాజుల విగ్రహములు బహూకరించెనంట. 
తానకములు పాడునప్పుడు శివమెత్తి గంతులు వేయువారిని 
వీరద్రాళ్లతో కాళ్లమీందను, జేతులమీందను గొట్టుదురు. ఈ వీరద్రాళ్ళు 
మూండు ముళ్లతో నుండు బారెడేసి పగ్గములు. 


7.9. బసవదేవుండు: - 


ఎబ్బగడ్డపాడులో యాదవులొజగిరను విషయమును 
దొనకొండకుం దెచ్చినవాండు బసవదేవు(డు. ఈ బసవదేవుని 
విగహముకూడ గాథాకారులకడ నుండును. దీనిని వారు పూజింతురు. 


గాథాకారు లీ కథలను బాడునప్పుడు వీరణములనే కాక, 
(శ్రుతిని నిలుపుకొనుటకు౯ 8, లయకు దాళములను గూడ 
నుపయోగింతురు. ఇందు ప్రధాన కథకునకుం బల్నాటి కథకున 
కున్నంత వేషముండదు కాని, నిలువుటంగీ, పన్నెండు మూరల పాగా, 
కాళ్లకు గజ్జెలు, నడికట్టు, చేతిలో పిడిగుడ్డ మాత్రముండును. 
“'గంగతర్మము” కథను బాడునప్పుడు ఒకరు గంగవేషమును, 
మటియొకరు కాటమరాజువేషమును వేసికొని, యెదురెదురుగా 
నిలుచుండి, చేతిలో గత్తిపట్టుకొని, యా కత్తిచివర నొక 
నిమ్మపండును గ్రుచ్చి, కాళ్లకు గజ్జెలుకట్టుకొని, గంతువేయుచుం, 
గత్తిని (ద్రిప్పుచు, గంగ-కాటమరాజు పరస్పరము వాదించుకొన్నట్లుగా 
నటింతురు. కడప, కర్నూలు మండలములలో గంగతిరునాళ్ల 
సమయమున నీ గంగతర్మముకథను దబిచుగాం బాడుచుందురు. 

(ప్రధానకథకునకు వంతలు ముగ్గురుందురు. వీరిలో నొక 
డు తిత్తిని బట్టును. రెండవవాడు వీరణములను వాయించును. మూం 
డవవాండు తాళము వేయును. ఈ ముగ్గురిలోను ఇద్దరు 4” 
కొట్టుదురు. 


7.10. గాథాకారుల ప్రార్థనలు: - 


కథకుడు మొదట గణనాయకునిC బ్రార్థించును. పిమ్మట 
గంగను బ్రార్థించును. తరువాతం గొన్ని చిల్లరపాటలు పాడును. (ఈ 
చిల్లరపాటలను వంతలుకూడ పాడుచుందురు.) ఇందు సాధారణముగా 
బొల్లావుపాట, ఏరువగంగపాట, పాపనూక సువ్విపాట ఉండును. 
తరువాత కథాప్రారంభము జరుగును. 

మొట్టమొదటచేయు గణపతిప్రార్థన ఈ (808 విధముగా 
నుండును: - 


“గణనాయకా శివా గణనాయకా- గరలళాకంధరుడవు గణనాయకా 
హరహరా మహదేన ” Kd కొమారుడవు ,, 
85 శివా మహాదేవ a శివునీ కొమారుడవు ,, 


(బ్రాహ్మణులే నిను గొల్వ ,, (బహ్మదేము దడందురయ్య ,, 


రాజులే నిను గొల్వ pn రాయబార మందురయ్య ,, 
కోమట్లే నిను గొల్వ 3 కోటిలాభ మందురయ్య ,, 
వెలమలే నిను గొల్వ ka వేణునాద మందురయ్య ,, 


ఎజుకలు నిను గొల్వ M కొల్లావురి యందురయ్య ” ik 


తరువాత “తొండము నేక దంతమును...” అను పద్యమును, 
“తల్లీ నిన్ను దలంచి” అను పద్యమును జదువుదురు. పిమ్మట గంగ 
ప్రార్థన: - 


“వాలుజడల rv భాగీరథి గంగా -వైభోగ రాణివో భాగీరథి గంగా! 
పల్లా జడల PDS 3 వరమకల్యాణివో 

ఎద్దులావులు ఏరుదాటంగ ,, 22993) మద్లు విల్ఫేవు m 

మర్లవారి మట్టెపెయ్యాను ,, మాట్‌నావు గుంటివమరుగునాా,, 
ఇసుక నిప్పులు చేసేవు , నీరు మంటలు పెట్టేవు pA 


దొనకొండలో బూజగొల్లలు చేయు గంగప్రార్థన దీనికన్న 
భిన్నముగా నున్నది: - 


“శ్రీమహోదేవుని శృంగారరాణి 
కామితార్థము లిచ్చు కంజాతపాణి 
మౌనుల పాలిటి మందారవల్లి 

దీనుల పాలిటి 8% గీర్వాణి 
కొల్లావురంబున KD) దేవి 
చల్లంగ రక్షించు So(85° దేవి 
కనకము గురియించు కనకదుర్గాంబ 
శ్రీధనముకొండలో VÕIT ఉన్న 
నీకు యుక్ళెద 5 నీరజవేణి 

(2:59) గవేంద్రుని పాలెంబు తల్లి 

సీత నీ వుట్నిల్లు త్రీవర్షతములు 
మగువ నీ వుట్నిల్లు మాల్యవంతములు 
తుంగభ(ధ వార్నాళి దోర్జండ నిధులు 
గంగాజల నిధులు కలుగని నాళ్లు 
ఎవని మీదుంటివే ఎవరి శిరంబు మీద 
ఉత్తరాదిని పుట్టి ఉంటి మేల్లిరుల 
దక్షిణాదిని వెలసి ధనముకొండలో నిలచి 
పాలేట వూజగొన్న వరమ కల్యాణి 
కొమ్మా! లేవమ్జ ఓ కొమ్మ శారదాంబ! 
కొమ్మ! ముగ్గురి గన్న కోమలి లేవె! 
కామధేనువు అరిచె గంగ మేల్ళోవె 
మేలుకో శాంభబీ మేలీయవమ్మ 
వాక్ళివ్వనే మాకు ఓ శారదాంబ 

నీ సేవ నే జేతు నీతిమార్హమున 


కాటమరాజు కథాచక్రము 361 


పరసేవ నేనెరుగ వరము కల్యాణి 

నిండు చేతులను పన్నెండాయుధముల 
వట్టిన గంగమ్మ వరము కల్యాణి 

నీ కథల్‌ చెప్పంగ నిళ్ళయింబచితిని 
వినరయ్య జనులార విశదంబుగాను” 2 


ఈ ప్రార్థన తరువాత కథ ప్రారంభమగును. కొందు 
గణేశ్వర ప్రార్థనకును, గంగప్రార్థనకును మధ్య కొన్ని చిల్లరపాటలు 
పాడుదురు. ఈ పాటలు ముఖ్యముగా దొనకొండ ప్రాంతమందలి 
గాథాకారుల దగ్గి వినంబడుచున్నవి. ఈ (5088 దొనకొండగంగను 
గూర్చిన ప్రార్థన: (మాత్రలు- పాదమునకు 6+6+6+4). 


“VÕ? నీలీబీర నీరేజా గంధ 
So ఆఅఆయూధాల ప్రబలీనావమ్మా 
వన్నేరో తలకురులూ ముడిబీనావమ్మా 
కన్నేరో ధనముకొందా గంగా లేవమ్మా 
వుడిలతీబీ కనకాద్రీ భూముల్లాలోనూ 
వస్తీవీ ఓగంగా వలగొన్నావమ్మా 
వలగొన్నా వలగొన్నా వలగొన్నావమ్మా 
వలగోనీ పూజాలూ వలబీనావమ్మా 
ఎలయంగా గంగూలా ఎల్లయ్యా నగరూ 
ఎలమీ సంవదలిచ్చూ ఎలమంబీ గంగా 
రంగూగా దొనకొండా రాయీ మల్తించీ 
కట్టీరీ దొనకొండా గంగమ్మా నగరూ 
చుట్టూరూ కొండల్లో నడుమా దొనకొండా 
దొనకొండా వెలసీనా దుర్గా మాయమ్మా 
చుట్టూరూ ఏరుల్లో నడుమా పాలేరూ 
పాలేటా వెలసీనా వరమా కల్యాణీ!” ” 


పై పాటలో గంగుల యెల్లయ్య (ప్రసక్తి కలదు. కావున 


ఎజ్జగడ్డపాటి పోట్లాట రచించిన గంగుల పినయెల్లయ్య తండి 
యెల్లయ్యయే పై పాటను రచించియుండునని తలంపవచ్చును. 


DS గంగ పాట (పాలేటి గంగ పాట):- 


“గంగను కొలిచేరూ- ఏరువ 
గంగను కొలిచేరూ 

ఆకసాన నుళ్లాదుతు రాగా 

గంగను కొలిచేరూ- పాలేటి 

గంగను కొలిచేరూ 

మేఘము లోపల మెజుపులు మెరిసిన 
గంగను కొలిచేరూ- దొనకొండ 
గంగను కొలిచేరూ” ” 


బొల్లావు పాటః:- 
“కనకరాళ్ల బోటి మీద 
కనక వరుషమూ- ఆవుకు 
కనక వరుషమూ! 
ఉద్దాగీరి ముద్దా వసువు 
ఆవుకొచ్భెనూ- బొ 
ల్లావు కొచ్భెనూ” 95 


పాపనూక సువ్విపాట: - 
“సువ్వ్దీ నువ్వన్నాలారా! సువ్వన్నాలారా! 
సువ్వన్నీ పావమ్మా! వేయన్నా పాడూ! 
మచ్చావాతారూడే మాయావు లన్నా 
హెచ్చుగా దక్షిణాది ఆవులా మేపూ 
sai నే దంబీ పాలెనరూ పెట్టీ 
పాయాకా నే జూతూ పాలేటీ త్రోవా 
కట్టామీ దంగళ్లూ గంగా రేగుల్లూ 
ఘనమైనా గుడిపాదూ గంగా వుట్టిల్లూ 
మొగిలీపూ లీరమ్మా మొగసాలా లీరూ 
మొగవారీ లోకెల్లా ముమృయ్య లీరూ 
eos Öös) అద్దములో లీరూ 
ఆడవారి లోకెల్లా అగుమంచీ లీరూ 
చేరేదూ చేరేదూ చెలవూలా పోగుల్లూ 
చెలువూదు కాటమరాజు చెల్లెల్లీ నేనూ 
కాళీకీ బొయ్యేటి ఓ యన్నలారా! 
కాళీకీ పడమాటా గంటా (మాగిందీ 
పాటీ మీది పుచ్చల్లే పైనా దోసల్లే 
పెద్దమ్మా పెట్టిందీ వెలలేని KS) 
కాకారా ప్రూసిందీ వెలలేని పూతా 
పెద్దమ్మా పెట్టిందీ వెలలేనీ సోమ్య్మూ” ** 


7.11. గంగ జాతర లేక గంగ తిరునాళ్లు: - 


యాదవుల కులదైవము గంగ. ఈమె శక్తిస్వరూపిణి. ప్రధాన 
(గామదేవతలలో FEE. ఆంధ్రదేశమున ననేక (గామములలో నీ 
గంగకు దేవాలయములున్నవి. నెల్లూరు, కర్నూలు, కడప 
మండలములలో నీ గంగగుడులు హెచ్చు. ఈ గంగకు (p8 
సంవత్సరమును గొప్ప యుత్సవములు చేయుదురు. ఈ యుత్సవము 
లను గంగ జాతరలు” లేక KON తిరునాళ్లు అందురు. ఈ జాతరలలోం 
గాటమరాజాుకథలు పాడింతురు. పశువులను బూజింతురు. 
తానకములు పాడుదురు. రాయలసీమలో నీ జాతరను ఆవుల పబ్బం’ 
అని కూడ పిలుతురు. కర్నూలు మండలమున కోవెలకుంట్ల తాలూకా 


362 తెలుంగు వీరగాథా కవిత్వము 


పెదయెమ్మనూరు గామములో So IHN SC (బ్రతి 
సంవత్సరము చైత్రమాసమున గొప్ప గంగజాతర జరుగును. (1966 
ఏప్రిల్‌ నెలలో నీ గంగజాతరను నేను జూచి యానందించితిని. 12- 
4-1966వ తేది రాత్రియంతయు కుందునది యిసుకతిన్నెలలోం 
గూర్చుండి, “గంగ-కాటమరాజు తర్మము'ను యాదవగాథాకారులు 
వేషములు ధరించి పాడుచుండంగా శ్రవణానందముగా వింటిని. 
అదియొక అపూర్వానుభవము. ) 


7.12. దొనకొండ గంగ తిరునాళ్లు: - 

నెల్లూరు మండలమున గథాస్థలములైన ధనముకొండ (నేం 
టి గంగదొనకొండ), పంచలింగాలకొండల యొద్ద గంగదేవళము 
లున్నవి. ఇవి అతిప్రాచీనములైనవి. నాటి యాదవులు పూజించిన 
విగ్రహము లివియే. దొనకొండలో చైత్రశుద్ధ దశమి మొదలు తొమ్మిది 
రోజులు గంగకు ఉత్సవములు జరుపుదురు. ఏడు దినములు గంగకు 
ఊరేగింపు చేయుదురు. ఎనిమిదవ దినమున సుడులు, బోనములు, 
జరుపుదురు. తొమ్మిదవనాంటి రాత్రి “భట్టు రాయబారము కథిను 
బాడింతురు. దొనకొండలో గంగగుడిముందు రెండరుగులున్నవి. ఈ 
యరుగులపై సుద్దులవారు రెండు వర్గములుగాం SD నిలబడుదురు. 
ఒక వర్గమువారు కాటమరాజుభట్టులవలెను, రెండవ వర్గమువారు 
సిద్దిరాజుభట్టులవలెను వ్యవహరించి, పరస్పర నిందలతో రాయబార 
కథనంతటిని బాడుదురు. ఈ యరుగులను రాయబారపు అరుగులు” 
లేక “కల్లి అరుగులు” అందురు. గంగదేవళముముందు పెద్ద 
గుడారమును వేయుదురు. దీని పేరు “నందుల గుడారు”. ఈ 
గుడారులోం బగటిపూటం గాటమరాజుకథలు పాడుచుందురు. ఈ 
యుత్సవములో నాఖరురోజున బొల్లావుప్రతిమను అగుమంచి 
బావికడకుం దీసికొనివెళ్లి, అక్నడ ముగ్గువేసి, బొల్లావు నెత్తుకొని, 
యావేశముతోం బరుగుపెట్టుచు, కల్లియరుగులకడకు వచ్చి, అకడ 
మరల ముగ్గువేసి, షడ్డర్భనములవారిని సెలవడిగి, భట్టురాయబారము 
కథను (బ్రారంభింతురు. 

ఈ దొనకొండ ప్రాంతమునం బల్లెలలో నొక వింత సామెత 
యున్నది: “దొనకొండపోయి గంగను కొని తెచ్చుకున్నావు” అనునది. 
కష్టముల న వ్యక్తియినను దనంత తానుగాం దెచ్చుకొన్నప్పుడు దీని 
నుపయోగింతురు. దీని వ్యుత్పత్తి తెలియవచ్చుట లేదు. 


17.13. పాలేటిగంగ తిరునాళ్లు: - 

KIND OS బెదఅలవలపాడు గ్రామసమీపమునం గల 
ఎజ్జిగడ్డపాడు, పంచలింగాలకొండ ప్రాంతమున పాలేటిగంగ గుడి 
కలదు. 286 వైశాఖ బహుళ పాడ్యమి మొదలు పంచమి SED 
గంగలతిరునాళ్లు జరుగును. ఈ జాతరకు ఆ చుట్టుప్రక్కల 
(ప్రజలందటజును కుంకుమబండ్లతో ప్రభలుకట్టుకొని వచ్చి, పాలేటి 
IS గంగమ్మకును కాటమరాజువారికిని పశుక్షేమమును గోరి 


పొంగళ్లు పెట్టుదురు. కొమ్ములవారు పాలేటి యిసుక తిప్పలపై రాత్రివేళ 
కాటమరాజుకథలు పాడుదురు. 


కాటమరాజు ఉత్తరాదినుండి దక్షిణాదికి బోవునప్పుడు ఆతని 
పశువులమందను గంగ అడ్డగించిన ప్రదేశము ఇక్కడనే కలదు. ఇక్నడ 
పాలేటి మధ్యగల యొక పెద్ద గుండురాతిపై గంగవిగ్రహము E 
బడియున్నది. దీనిని గుంటి గంగమ్మ” అందురు.” కాటమరాజు 
నడ్డగించిన గంగ యీమెయే. ఈ గుండుదగ్గబనే 25805), 
యుద్దానంతరము కాశినుండి వచ్చి యాదవవీరులకు౯ విండ 
ప్రదానము చేసెను. ఇక్న్కడనుండియే యాదవులు కైలాసమున కేం 
గుటచే దీనిని “కైలాసబండి యందురు. దీనిప్రక్కనే గోసంగివీరుం 
డగు బీరినీని విగ్రహముచెక్కిన బాయి మటియొకటి కలదు. ఈ 
ప్రాంతమున నేటిలో నొక రావిచెట్టున్నది. యాదవవీరులు 
యుద్ద్భానంతరము తమ కత్తులను పాలేటిలోం గడిగి యీ చెట్టుదగ్గబ 
పాతిపెట్టిరని ప్రతీతి. ఈ రావిచెట్టుదగ్గబినే “భట్టురాయబారము, 
భక్తిరన్నకథి మున్నగునవి పాడుదురు. 


పాలేటి గంగ తిరునాళ్లనుగూర్చి వెంగళాపురమునకుC జెందిన 
బొడ్డెబోయిన అయ్యన్న కుమారుడు గంగయ్య యను యాదవగాథా 
కారుడు ఈ క్రింది వివరముల నిచ్చినాండు: - 


“పాడ్యమినాంటి రాత్రి పెదఅలవలపాడు Sec బాలేటిలో 
నున్న “కోసలేటిగంగి కడకు బ్రజలు తమతమ బొల్లావులను 
మేళతాళములతోం దీసికొనిపోయి, పొంగిళ్లుపొంగించి, నివేదనలిచ్చి, 
వేటలు వేయుదురు. ఆ (8 అక్కడనే గడపెదరు. 


“విదియనాంటి ఉదయమునకు ఎట్ట్జిగడ్డపాడుదగ్గబ పాలేటిలో 
నున్న గుంటిగంగమ్మ కడకు వత్తురు. ఇక్కడ యాదవీరులకుం 
విండ(ప్రదానము చేయుదురు. “బద్దగొల్ళను నజకి, దాని 
గుండెకాయను దీసి, ముక్కలు ముకృలుగాంగోసి, యొక్బొక్క 
పిండపుముద్దలో నొక్ళొక్క ముక్క పెట్టుదురు. వచ్చిన ప్రజలకు 
మాంనముకలివిన అన్నము బంచి పెట్టుదురు. తరువాత 
గుంటి గంగనుండి పాతగంగగుడిదగ్గజికు వచ్చి (ఇదియును 
బాలేటిలోనే కలదు), అమ్మవారిని బూజించి, అచ్చటినుండి 
ప్రస్తుతమున్న గంగగుడి (పాతగుడికి దక్షిణముగా బాలేటియొద్దునం 
గలదు) కడకు వచ్చి, అచట నఖండమును వెలిగింతురు. 
(ప్రస్తుతమున్న గుడి అర్వాచీనమైనది. ప్రాచీనమైన గుడి, దీనికి 
ఉత్తరముగా నొక ఫర్లాంగు దూరములో, పాలేటికిని రకత REID 
మధ్య నుండెడిది. పాలేరు పొంగి అది నాశనమైనదంట. ) విదియనాం 
టి రాత్రి, పాలేటి యిసుకతిన్నెల పై Kond కథను పాడుదురు. 

“తదియనాండు పగలు గంగగుడిదగ్గజి సుడిమాను నెత్తుదురు. 
రాత్రి అమ్మవారి ఉత్సవవిగ్రహము నూరేగింతురు. ఆ రాత్రి యంతయు 
నూరేగింపు జరుగుచునే యుండును. తెల్లవారుసరికి తిరిగి గుడికి 
వత్తురు. 


కాటమరాజు కథాచక్రము 363 


“దవితినాండు TE” చేయుదురు. గావు చేయుట యనంగా 
బలిపశువును నోటితో గొతికిం జంపుట. ఇట్లు చంపిన బలిని 
(మేకపోతును) కొమ్ములవారికిత్తురు. బండ్లు, ప్రభలు మున్నగు 
నుత్సవమంతయు నీ చవితిరోజుననే జరుగును. 

“పంచమినాటి రాత్రి, పాలేటి యిసుకతిన్నెలలోయగల 
గుండురాళ్లదగ్గబి 'కల్లి రాయబారము” లేక “భట్టు రాయబారము” కథను 
బాడుదురు. ఈ గుండురాళ్లను 'కల్లిగుండ్లు' అందురు. దొనకొండలో 
నరుగుల నుపయోగించినట్లుగా నిట జాతిగుండ్ల నుపయోగింతురు. 
అనంగా భట్టురాయబారములోని యిరుపక్షములును రెండు జాతి 
గుండ్లపై నెక్కి వాదించుకొందురు. ఈ కల్లిగుండ్లు గుంటి గంగకు 
దూర్చుగా నున్నవి. 

“షష్టినాయడు వసంతము చల్లుకొనుచు నమ్మవారిని పాలేటిగుడి 
నుండి వెంగళాపురము (గామములోనికిC దీసికొనిపోవుదురు. 


“ఈ తిరునాళ్ల సమయమున బ్రాంతవడిపోయిన వీర[ద్రాళ్లు, 
శిథిలమైపోయిన తాళపత్రగ్రంథములు పాలేటిగంగలోం బడవేయుట 
ఆచారము”. 


7.14. పంచలింగాల కొండ: - 


ఈ గంగగుడికి సమీపమున దూర్చుగా పంచలింగాలకొండ 
యున్నది. ఈ కొండదిగువన కాటమరాజుకోట యున్న్చది. ఆ 
కోటబురుజులు, అతని తమకముండిన చింతచెట్టు ('తమకము 
చింతి), అతని గుడారున్న స్థలము (గుడారుగుట్ట”)- మున్నగు వానిని 
(బ్రజలు నేంటికిని జూపుచున్నారు. ఈ యెట్టిగడ్డపాడుదగ్గబ పాలేటిలో 
నేరెళ్లవాగు కలియుచుండును. ఈ రెండు నదులను గలుపుచు వేటౌక 
చిన్న పాయ కలదు. దీనిని రకత కాలవి (రక్త కాలువ) యందురు. 
ఎట్టిగడ్డపాడులో యుద్ధముచేసిన యాదవవీరుల రక్తము ప్రవహించిన 
కాలువ యగుటచే దీనికి VE కాలువి యను పేరు వచ్చినదంట. 


7.15. ఎలబ్లిగడ్లపాడు:- 
అ G 


“ఎజ్జిగడ్డపాడు” అనునది ఊరుపేరు కాదు. ఇక్కడ నే పల్లెయు 
నేండు కానరాదు. పూర్వముండెడిదేమో తెలియదు. ఇది యాదవులు 
యుద్ధముచేసిన ప్రదేశము. “యాదవులు చెల్లింది ఎటబిగడ్డపాడు” అను 
వాడుక గలదు. ఈ యెజ్బగడ్డపాడు నేంటి నెల్లూరిజిల్లా, కనిగిరి 
తాలూకాలో, పెద అలవలపాడు గ్రామమునకు దూర్చుగా 
రెండుమైళ్లదూరమునంC బాలేటి యొడ్దునం గలదు. దీనికుత్తరమునం 
బాలేరు, దక్షిణమున నేరేళ్లవాగు- పంచలింగాలకొండ, తూర్పున 
కాటమరాజుకోట బురుజు, పడమర నేటి గంగగుడి- రకత కాలవ 
సనరిహద్దులని చెప్పవచ్చును. ఈ స్థలమంతయు సుమారొక 
చదరవుమైలు వైశాల్యమున నుండును. “యాదవులు చెల్లింది 
der అనియు, 'అల్లివాగు-నెల్లివాగు-నెరా నేరెళ్లవాగు'ల 


మధ్య ప్రదేశము ఎట్టిగడ్డపాడనియు గాథాకారులు పాడుచుందురు. 
ఇచట మట్టి యెల్బగానుండుటచే నీ పేరు వచ్చినదేమో. ఈ 
యెట్టగడ్డపాడునకు దక్షిణముగా నజిమైలు దూరమున 'వెంగళాపురి 
మను గ్రామము గలదు. పళ్చిమముగా రెండుమైళ్ల దూరమున “పెద 
అలవలపాడు” (RONJA. పూర్వము కాటమరాజుతండ్రియగు 
పెద్దిరాజు దీనికధిపతియని చెప్పుదురు. 


చిత్తూరు మండలమున తిరుపతిలోయగూడ గంగజాతర మహా 
వైభవముగా జరుపబడును. కాని ORE కాటమరాజుకథలు పాడం 
బడకపోవుట విచారకరము. 


7.16. ఆవుల పరుపు- తానకములు: - 


రాయలసీమలో గంగతిరునాళ్ల సమయమున నావులకుం 
బొంగళ్లు పెట్టుట, అలంకరించుట, యెద్దులతో బరువులు లాగు 
పందెములు వేయుట- మొదలగు వేడుకలు జరుగుచుండును. 
అందువలననే యీ గంగజాతరకు “ఆవుల పబ్బ' మని పేరు వచ్చినది. 
కాని యావుల పబ్బము వేటు, గంగజాతర వేటు అని రాయలసీమలోని 
పెద్దలు కొందటు చెప్పుచున్నారు. ఆవుల పబ్బము యాదవులు 
మాత్రమే చేయు వేడుక యనియు, గంగజాతరను ఏ కులమువారైనను 
జేయవచ్చుననియు వీరి యభిప్రాయము. 


నేడు రాయలసీమలో నావుల పబ్బము పేరం విలువంబడునదే 
పూర్వకాలమున “ఆవుల పరుపు'గా వ్యవహరింపంబడుచున్నదని 
తెలియుచున్నది. కడపజిల్లా సిద్ధ్దవటము కైఫీయతులో (క్రీశ. 1800 
ప్రాంతము) నీ యావుల పరుపునుగూర్చి సమగ్రముగా నున్నది. ja 
కాటమరాజు నల్లసిద్ధితో చేసిన యుద్ధమున మరణించిన ఆవుల 
ఆకృతులను శిలలపై 28700, ఒక ప్రదేశమున నుంతురు. ఈ 
ప్రదేశమునకు ఆవుల మాలె” అని పేరు. నిజముగా ఆ నాడు 
మరణించిన ఆవుల PEOD శృంగసహితముగాం గాపాడుకొనుచు 
వచ్చిన కుటుంబములుకూడ కొన్ని కలవంట. వీనిని 'దేవరావులు” 
అందురు. ఈ పండుగనాడు ఆ పుజ్జిలనుగూడం దెచ్చి, కొమ్ములకు 
బసుపు రాసి పూజింతురు. ఈ సంబరమును జరుపు యాదవులలో 
కాటమరాజు OR అనువారు కలరు. వీరికి “తానకములు” 
అనునవి కలవు. 23 తానకము, PR తానకము, బోడెద్దు 
తానకము, కజెద్దు తానకము, PAG తానకము- మొదలగు రీతిని 
బెక్కు తానకములు గలవు. వీరణములు వాయించుచు నొక్ళొక్క 
తానకమును బాడునప్పుడు ఆ తానకమునకు సంబంధించిన 
పాంగెస్తులకు శివమెత్తును. తానకమనంగా పరాక్రమ వర్ణన. వెల్లెద్దు 
తానకమనంగా వెల్లెద్దు పరాక్రమమును దలంచి, అది మేయుట, 
నీరుత్రాగుట, గంతులువేయుట, యుద్ధమున నది చూవిన 
పరాక్రమము మొదలగునవి వర్ణించుచుC బాడంగా, నా తానకము 
నాశ్రయించియుండు పాంగెస్తులకుం బూనకము వచ్చును. 


364 తెలుంగు వీరగాథా కవిత్వము 


ఈ తానకములు ఆవులకు నెద్దులకు మాత్రమే కాక, యాదవ 
వీరులపైనను గలవు. అట్టివి నాలుగు తానకము లున్నవి: 1) 
కాటమరాజు తానకము, 2) భక్తిరన్న తానకము, 3) బాలరాజుల 
తానకము, 4) వల్లికొండ తానకము. వీనిలో నాయావీరుల 
పరాక్రమము, వారు యుద్ధమున నొటిగిన తీరు- వర్ణింపంబడును. 
ఆయా వీరగాథలలోని పంక్తులే తానకములుగా నుపయోగింపంబడు 
చుండును. ఉదాహరణమునకు బాలరాజుూల తానకమిట్లుండును: 


“ఐత్తివచ్చిన బాణాలు ODO ఎదయందు నాటినాయి 
జారివచ్చిన బాణాలు 200720 జబ్బలను EPO 
తుపాకి వేట్లకు తునతునకలాయె” 


పై నాలుగు తానకములును రెండు ప్రధాన భాగముల (8088 
వచ్చును. కాటమరాజు తానకము, భక్తిరన్న తానకము- ఈ రెండును 
“వల్లవుల తానకములు’ లేక రాజుల తానకములు”. బాలరాజుల 
తానకము, పల్లికొండ తానకము- ఈ రెండును “స్తిరమందుల 
తానకము” లేక ప్రధానుల తానకములు”. వీరణములు వాయించుచు 
రాజుల తానకములు పాడునప్పుడు రాజులకును (వల్లవులకును), 
ప్రధానుల తానకములు పాడునవ్పుడు (వపధానులకును 
(స్తిరమందులకును) శివమెత్తును. వారు పూనకముతో నూంగుచు 
గంతులు వేయుదురు. ఇట్లు శివమెత్తినవారి చెవికడం గొమ్ములు 
హోరున నూందంబడుచుండును. వీరణములు ఫెళఫెళ వాయింపం 
బడును. ఈ భయంకర శబ్దముల నడుమ పాంగెస్తుండు శివమెత్తి 
నృత్యము చేయుచుండును వీరద్రాళ్లతో నాతని కాలుసేతులపై 
కొట్టుచుందురు. దానిచే బూనకము LOS హెచ్చును. ఆ తానకము 
నాపుటకు యాదవులు హరిగురువైన పల్లికొండమీంద, శివగురువైన 
భక్తిరన్నమీంద, విష్ణుస్వరూపిణియగు బొల్లావుమీంద నానలు 
పెట్టుదురు: - 

“హరిగురువు వల్లికొండ పాదమాన 

శివగురువు భక్తిరన్న పాదమాన 

బొల్లావు పాదమాన, చిరంజీవి... చిరంజీవి” 


అందురు. అప్పుడు ఆ తానకమెక్కినవానికిC బూనకము తగ్గును. 
తాండవమా౮గి పోవును. ఈ తానకములు నెల్లూరు మండలమున 
దొనకొండలో నేంటికిని బాడంబడుచున్న్చవి. 


రాయలసీమలో కర్నూలు మండలమున కోవెలకుంట్ల 
తాలూకా పెదయెమ్మనూరు” గ్రామమున జరుగు గంగతిరునాళ్లలోC 
గూడ తానకములు పాడంబడుచును. కాని ఇక్కడి తానకములలో 
నొక వింతపద్ద్ధతి యున్నది. గంగతిరునాళ్లనాంటి రాత్రి “గంగ- 
కాటమరాజు తర్మవాదము’ కథను బాడింతురు. ఆ కథలో గంగ 
వేషము వేయువా౭డు ముందుగా వేషముతో నూరంతయుం దిరుగును. 
తానకములున్న ఆయా గోత్రముల గొల్లలు గోవులవలెం జేతులతోను, 


గాళ్లతోను నేలపై బ్రాకుచు గంగవేషమున కడ్దుగా వత్తురు. ఈ 
వింతగోవున SIIS గొమ్ము నూందుచు, మతియొక చెవిలోం 
గోత్రమును చెప్పుదురు. అప్పుడా యావునకు6 బూనకము వచ్చును. 
గోత్రము సరిగాం జెప్పినచో నా 'యావు గంగవేషము వెనుకనే పోవును. 
తప్పు చెప్పినచో దూరముగా బాతిపోవును. ఈ రకపుటావులకు 
ముందు ఎవ్వరును కాలిజోడు తొడుగరాజు. అట్లు తొడిగినవారి నీ 
Dos గోవులు” క్రుమ్మివేయును. ఈ విధమగు తానకములు 
రాయలసీమలో మాత్రమే కలవని భావించుచున్నాను. 

“ఆవుల పరుపు శబ్దమునకు మల్లంపల్లి సోమశేఖరశర్మగారు 
“ఆవులకు సంబంధించిన వేడుకలు జరుగు ప్రదేశము” అని యర్థము 
చెప్పిరి. “పరుపు శబ్దము తప్పనియు, నది HÕIM నుండవలె 
ననియు, నప్పుడు “పరపు'నకు “ప్రదేశము” అను నర్థము వచ్చుననియు 
వీరు తలంచిరి. ఆవుల పరుపు (ఆవుల పబ్బం) అను పేరుతో నొక 
ప్రత్యేక వీరగాథ కలదని తెలియుచున్నది. దీని వివరములు డా॥ బి. 
రామరాజు డా॥ నాయని కృష్ణకుమారిగారల సంపాదకత్వమున 
వెలువడిన జానపదగేయములు- సాంమిక పద్ధతులు” అను 
గ్రంథమునం జూడవచ్చును. 


7.17. “వీరబోనము”: - 


ఇది గంగతిరునాళ్లలో జరుగు HINNE యాచారము. 
కాటమరాజువారి పక్షమున ఖడ్గతిక్మనతోం బోరి మరణించిన Song 
బ్రహ్మరుద్రయ్యి యను శివ బ్రాహ్మణునకు యాదవులుచేయు గౌరవమే 
వీరబోనము. “ఈర్లమాను’ (=వీరులమాను= జమ్మిచెట్టు) (క్రింద 
(బ్రహ్మరుద్రయ్య పేర యజ్ఞము చేసి, జంధ్యములు వేసికొని, వేటలు 
కోసి, ముద్దలెగురవేయుదురు. సోలెడు గిద్దెడు బియ్యము, దక్షిణ 
తాంబూలము, కొబ్బరి గిన్నె వేటలు కొమ్ములవాని కిత్తురు. 


7.18. కాటమరాజు విగ్రహములు: - 


గంగగుడియున్నచోట్ల సాధారణముగా గాటమరాజు 
విగహముకూడం గనంబడుచుండును. ఎజ్టిగడ్డపాడులోయగల పాలేటి 
గంగగుడిలో కాటమరాజు, ముమ్మయ్య, పోచయ్య, భక్తిరన్న విగ్రహము 
లున్నవి. SIA DSC గాటమరాజునకుం బ్రత్వేకముగా గుళ్లు 
SISI కూడ. అట మారెళ్లప్రాంతమందు కాటమరాజు 
శిలావిగ్రహము లున్నవి. 

కర్నూలుజిల్లా, కంభంతాలూకాలో రాజమలారణ్యమునం 
గాటమరాజు దేవాలయమొకటి కలదు. ఇందు కాటమరాజు 
విగహమును గంగవిగ్రహమును గలవు. ఈ రెండు విగ్రహములకు 
మధ్య నొకరిముఖ మొకరికిం గనంబడకుండ నొక మ్రాను గలదు. 
ఈ |మ్రాంకును “ఒరగోగు మాను” అందురు. ఇకృడి కాటమరాజును 
“ఏనూతల కాటమరాజు” అందురు. ఈ నిర్ణనారణ్యమునంగల 


కాటమరాజు కథాచక్రము 365 


కాటమరాజుగుడి దగ్గజ ప్రతిసంవత్సరమును నుగాదికి గొప్ప 
దిరునాళ్లు జరుగును. 


7.19. “దూబగుండం బావి”:- 


ఈ 'ఏనూతల కాటమరాజు” గుడి సమీపమున నొక బావి 
కలదు. దీనిని దూబగుండం బావి యందురు. ఇది యీశ్వరుండు 
తన గజాశూలమును భూమిలో దింపి, గడ్డ పెల్లగించి, త్రవ్విన బావి 
యని DB. ఈ (ప్రాంతమందు గాటమరాజు తన యావుల 
మందను మేపుచుండంగా, నొకప్పుడు ఆవులు నీళ్లులేక అల్లాడిపోయిన 
వంట. ఆ యావులబాధ చూడలేక కాటమరాజు తన గజాశూలము 
నాకాశమునకు విసరి యెదురొమ్ము PÄRG. అప్పుడు IDC 
డు ప్రత్యక్షమై ఆకాశమునుండి పడుచున్న గజాశూలమును బట్టుకొని, 
ఆపి, బావిని త్రవ్వినాంయడు. ఆ బావికడం గాటమరాజు ఆలమంద 
తృప్తిగా నీళ్లుత్రాగి సుఖించినది. 


7.20. కాటమరాజు సమాధి: - 
కనిగిరిసీమలో పాలేటి తీరమునంగల గొల్లపల్లె? దగజ 


౧ 
కాటమరాజు సమాధి కలదని తెలియుచున్నది. అట (ప్రతి 
సంవత్సరమును ఉగాది పండుగ నాంటినుండి మూడు దినములపాటు 


“కాటమరాజు తిరునాళ్లు వైభవముగా జరుగును. 


8. సారాంశము 

ఈ సుదీర్ణ (ప్రకరణమునంC జర్చింపంబడిన వివిధ విషయము 
లను ఈ (క్రింది విధముగా సంగ్రహింపవచ్చును: - 

ప్రాబీనమును బ్రశస్తమును నగు చారిత్రక వీరగాథలలోం 
బల్నాటి వీరకథల తరువాత నన్నెందగునవి కాటమరాజుకథలు. ఇవి 
యొక సుదీర్భ కథాచక్రముగా నేర్పడియున్నవి. కాని పల్నాటి 
వీరకథలపై జరిగినంత పరిశోధనము వీనిపై జరుగలేదు. అందుచే 
నీ కథాచక్రములోని sed సాహిత్యలోకమునకు అపరిచితము 
లుగ నుండిపోయినవి. తెలుంగు వీరగాథలలో నింత పెద్ద గాథావృత్తము 
మతియొకటి లేదు. దీనిలో మొత్తము ముప్పదిరెండు వీరగాథలున్నవని 
నా పరిశీలనమువలనం దేలినది. యథాప్రకారమున వాని నామములు: 

“వల్లురాజుకథ, పంపాద్రికథ, పెద్దిరాజుకథ, సింహా ద్రిరాజు 
కథ, ఎఅనూకరాజుకథ, నలనూకరాజుకథ, పోలురాజుకథ (ఆటు 
చాటువలు), బల్లికురువ పోట్లాట, కతియావులరాజుకథ, కాటమ 
రాజుకు పట్టంకట్టిన కథ, పాపనూకకథ, ఉత్తరాది ఆవులమేపు, 
పాలేటికథ లేక గంగతర్మము, ఎజ్బయ్య తరకవాదము, జన్నివాడ 
కథ లేక దక్షిణాది ఆవులమేపు, భట్టురాయబారము లేక కల్లి 
రాయబారము, కోటపాటి తాటివృక్షం తెచ్చే కథ. వేడుక బొంగరాల 
కధ, dear పోట్లాట (ఏడు కాండలు), అగుంచికథ, పాపనూక 
వలపోత, భక్తిరన్న కథ, కంసుండు కథ లేక విష్ణుభాగవతము. A 


ఈ కథలేకాకుండ ఇంకను “9A 309 వలపోత- 
గంగపుట్టుక- పల్లికొండ పుట్టుక- భైరవకురువ యుద్ధము” అను 
నాలుగు కథలు కలవని తెలియుచున్నది. ఇటీ వలికాలములో (1966- 
2010 మధ్య) కొందటు పరిశోధక మిత్రులు కాటమరాజు 
ప్రపితామహు(డగు “కవులావుల గంగురాజుకథ”ను, జన్నివాడ 
కథాప్రారంభములో నుండు “పుల్లరి ఒప్పందపు కథ”ను, “పాపనూక 
వలపోత”ను సంపాదించిరి. 

ఈ కాటమరాజు కథాచక్రమున నల్లసిద్ధిరాజు, ఖడ్గతిక్కన 
చారిత్రక వ్యక్తులు. ఓరుగంటి ప్రతాపరుద్రుని ప్రసక్తి కల వీరగాథలును 
నాకు లభించినవి. పల్నాటి యుద్ధము క్రీశ. 12వ శతాబ్ది చతుర్ధ 
పాదమున జరుగగా, కాటమరాజు ఎట్జిగడ్డపాటి పోట్లాట క్రీ.శ. 13వ 
శతాబ్ది చతుర్ధపాదము జరిగినది. ఇది కాకతీయ మహారాజ్ఞి రుద్రమదేవి 
పాలనాకాలము చివరి భాగమున, ననగా ప్రతాపరుద్రుడు 
యువరాజుగా నున్నప్పుడు జరిగినదని శాసనాధారములనుబట్టియు, 
వీరగాథలనుబట్టి యు దెలియుచున్నది. అనగా కాటమరాజు 
నల్లసిద్ధిరాజుల యుద్ధము క్రీ.శ. 1280-1289 మధ్య కాలములో 
జరిగినది. మనుమసిద్ధియే నల్లసిద్ధి యనుట సరికాదు. మనుమసిద్ధి 
పుత్రుండు నల్లసిద్ధి. ఇతండు నెల్లూరును బాలించిన తెలుంగు Sec 
డు. ఇతని పాలనాకాలము: క్రీ.శ. 1270-1297. ఈ నల్లసిద్ధియే 
కాటమరాజునకుC (2838. 


నెల్లూరు రాజ్యములోని పచ్చికవీళ్లలోం దన గోగణమును 
మేపుకొనుటకు కాటమరాజు నల్లసిద్ధితోం బుల్లరియొడంబడిక 
చేసికొనెను. నెల్లూరుసీమలో నున్నంతకాలము తన మందలోం బుట్టిన 
కోడెదూడలను నల్లసిద్ధి కిత్తునని యొప్పుకొనెను. కాని అతండు 
ఒడంబడికను మీటి పచ్చికబీళ్లనే కాక వరిపొలములను సహితము 
మేపివైచెను. నల్లసిద్ధి రెండవ భార్య కుందమాదేవి బోయలచేం 
గాటమరాజు నాలమందను బొడిపించెను. నల్లసిద్ధికి ఈ విషయము 
తెలియదు. ఈ పనిని నల్లసిద్ధియే చేయించెనని కాటమరాజు భావించి, 
దీనికిం (బ్రతీకారముగాం బుల్లరి నెగవేసెను. అందుచే నిర్వురకును 
యుద్దము సంభవించెను. 


కాటమరాజు చంద్రవంశ క్షత్రియుడు. ఇతండు విష్ణుమూర్తికి 
డెబ్బదినాల్గవ తరమువాండనియు. శ్రీకృష్ణునకు ఇరువదిమూండవ 
తరమువాండనియుం గొన్ని కథలలో నున్న వంశవృక్షములనుబట్టి 
తెలియుచున్నది. ఈ కథాచక్రమునం గాటమరాజు పితామహుంయడగు 
ఆవులవలురాజునుండి కాటమరాజువజకును మూడు తరములకు 
సంబంధించిన ముప్పదిరెండు వీరగాథలున్నవి. ఈ వీరగాథల 
యితివృత్తములును, వాని పరస్పర సంబంధమును నీ (క్రిందివిధముగా 
నుండును: - 

ఎలమంచి పట్టణమును బాలించు కవులావుల గంగురాజునకు 
గంగమ్మయను భార్యయందు వలురాజు, హరిపాలుండు, 


366 తెలుంగు వీరగాథా కవిత్వము 


నందగోపాలుండు, గోవర్ధనుండు- అను SEND పుత్రులుదయించిరి. 
వీరందబును ఖండెమొండెములకోట నేలు కలభూత గంగురాజుతోం 
గరణములను గాపాడునిమిత్తమై యుద్ధముచేసి మరణించిరి. ఆవుల 
వలురాజుభార్య వల్లమ్మ. ఈ దంపతులకు సింహా ద్రిరాజు, పెద్దిరాజు, 
ఎజినూకరాజు, నలనూకరాజు, పోలురాజు- అను నైదుగురు 
పుత్రులును, కొమరమ్మ లేక కొమరక్క యను పుత్రికయుం గల్లిరి. 
వల్లురాజు తరువాత నతని ద్వితీయ పుత్రుండగు పెద్దిరాజు సింహాసన 
మెక్కెను. ఇతండు ఎలమంచిని పదియేండ్లు పాలించెను. తరువాత 
నితడు సోదరులతోంగూడి పంపాద్రికిం దరలివచ్చెను. పంపాద్రిలో 
నేడేండ్లు పాలించెను. పెద్దిరాజునకుం Se దక్క్మినవారందజికిని 
సంతానము KND. పెద్దిరాజుదంపతులు సంతానార్థమై కల్యాణ 
పట్టణములోనున్న సోమేశ్వరుని సేవింపంబోయిరి. అట పెద్దిరాజు 
నకు గాటమరాజను MAID, బాపనూకయను పుత్రికయు 
గలిగిరి. పాపనూక దుష్టనక్షత్రమున జన్మించినది. అందుచే పెద్దిరాజు 
కల్యాణమునేలు గంగురాజును రక్షింపనెంచి, వాలికేతువరాజుతో 
యుద్ధముచేసి ఆర్హపెంట రణమున మరణించెను. ఏడేండ్ల బాలు 
డైన కాటమరాజు వాలికేతువరాజుపై దండెత్తి, ఆతనిని జంపి, 
తండ్రిపగ తీర్చెను. పెద్దమ్మ సహగమనము చేసెను. 

సరిగా బెద్దిరాజు మరణించిన సమయమునకే, ఆతని 
సోదరులు నలుగురును వివిధ స్థలములలో, బరోపకారార్థము 
యుద్ధములు చేసి, తమతమ శరీరములను త్యజించిరి. సింహాద్రిరాజు 
శ్రీవైష్టవులను గాపాడుటకై శ్రీకూర్మముపై దండెత్తి, సింధుభళ్లాని 
రాజుతో బోరాడి చనిపోయెను. ఎజనూకరాజు ఎటుకలను 
కాపాడుటకై ఏనుగునాథునికొండ దగ్గ నెజ్బభూపతితో యుద్ధముచేసి 
చనిపోయెను. నలనూకరాజు నున్నబెజవాడకుంబోయి, దానిని 
బాలించు నందికేశవరాజు పన్సులచేం (బ్రజలను బాధించుచుండ 
గా, నాతనితో యుద్ధముచేసి మరణించెను. పోలురాజు చెటుకూరి 
దగ్గి మందలను మేపుచు, శ్రీరంగపట్టణమేలు చోడాని దౌష్ట్రమునకు 
గుతీయెన జంగముల కభయమిచ్చి రక్షించి, చోడాని పంపిన 
ముక్ళంటితో యుద్ధముచేసి మరణించెను. ఇట్లు యాదవకులము, 
ఆవుల వలురాజునుండి పోలురాజు వటబికును, “పరకార్యముకొజికు 
పాడైపోయినది”. ఇవి రెండు తరముల కథలు. కాటమరాజుది మూ 
డవ తరము. 


నింహా(ద్రిరాజుభార్య సింహాద్రినీత. ఈ దంపతులకు 
కటియావులరాజను పుత్రుడును, చిట్టినూకయను పుత్రికయుం 
గలరు. కటియావులరాజు ఓరుగంటి ప్రతాపరుద్రునికి సేనానియగు 
బేతాళునితో 'నేకాంగి కయ్యము” చేసి జయించెను. ఇతని భార్యపేరు 
నాగమాంబిక లేక కటియావులనాగ. చిట్టినూక భర్తపేరు కల్లందుల 
పోలినేండు. ఇతండు భైరవకురువ యుద్ధములో జనిపోయినాండు. 
ఇతని పుత్రుండు పోచయ్య. 


పెద్దిరాజుభార్య పెద్దమ్మ యనియు, వీరికి గాటమరాజను 
కుమారుడును, పాపనూకయను కుమార్తెయును గలిగిరనియు 
ముందు తెల్పియుంటిని. తల్లిదం[డ్రులు మరణింపంగా వీరు 
కల్యాణములో మారాసపువారి యింట బెరిగిరి. తరువాత పోలురాజు 
పుత్రుండగు భక్తిరన్న వచ్చి వీరిని ఎలమంచికిం గొనిపోవును. 
యాదవులు తమ గోగణమంతటికిని రాజుగా కాటమరాజునకుC 
బట్టాభిషేకము చేసిరి. ఈతడు తన యాలమందతో దేశములన్నియుం 
బరిభ్రమించి తండ్రితాతల పగలు తీర్చినాండు. పాపనూక దుష్ట 
నక్షత్రమున జన్మించుటచే నామె అవివాహితగా నుండిపోయెను. 
దొనకొండలో నూరిబయట నొక మేడలో నేకాంతవాసము గడపెను. 


ఎబజినూకరాజుభార్య ఎజినూకసీత. వీరి పుత్రుండు భట్టావుల 
రాజు. ఇతండు ఓరుగల్లులో బేతాళుని తమ్మునితో ద్వంద్వయుద్ధము 
చేసి ఆతనిని చంపినాండు. ఇతని భార్యపేరు సూరమ్మ లేక 
సూరమాంబిక. నలనూకరాజుభార్య నలనూకసీత. వీరి పుత్రుండు 
పెయ్యల AEA, ఇతండు నున్నబెజవాడ నేలెడి నందికేశవరాజును 
జంపి, తం(డ్రిపగ తీర్చి, “బెజవాడ బెబ్బులి” యను విరుదమును 
వహించెను. ఈ 9383095 కాటమరాజుతోం గలసి ఆఅలమందలను 
మేపుచుండును. కాటమరాజువలెనే యితండును బాలేటిగంగతోం 
దర్శవాదము చేయును. ఇతని భార్య భయ్యమాంబిక. 


పోలురాజుభార్య సిరిదేవి. ఈమెకు భక్తిరన్న, అయితమరాజు, 
ముమ్మయ్య యను ముగ్గురు కుమారులును, అగుమంచి యను 
కుమార్తెయు౯ గలిగిరి. పోలురాజుమంత్రి పల్లికొండ. పోలురాజు 
చెబుకూరి కడ మరణింపంగా, పల్లికొండ బాలరాజులను దీసికొని 
పంపాధద్రికిం బోవుచుండెను. మార్గమధ్యమున బల్లికురువయొద్ద 
ముక్కంటి మనుమలు బాలరాజుల నెదిరించిరి. పల్లికొండ బొల్లావును 
ప్రార్థింపంగా SAS) శత్రువులను దటిమివేసెను. పోలురాజు 
పుతులలో నయితమరాజు మొదటి ఎలమంచికి, తరువాత 
దొనకొండకు బాలకుండయ్యెను. భక్తిరన్న కాశికింబోవుచు, కల్యాణ 
పట్టణములోనున్న కాటమరాజును, పాపనూకను ఎలమంచికిC 
దెచ్చెను. భక్తిరన్నభార్య నల్లమేడ లేక నల్లమాంబ. ఈ భక్తిరన్న కాశికి 
బోయి, తాతయగు వల్లురాజునకును, తండ్రులగు సింహాద్రి 
రాజాదులకును, వారివారి మం(త్రులకును, సహగమనము చేసిన 
తల్లులకును, గయలోం విండ(ప్రదానము చేసెను. ఇతండు 
కాశిలోనుండంగాం గాటమరాజాదులు ఎటజ్జగడ్డపాటి పోట్లాటలోం 
గూలిరని విని, వెంటనే మేఘురథములో దొనకొండకు వచ్చి, 
పాపనూకను ఒంటరిగా మేడలో నుంచినందులకు దుఃఖించి, పాలేటి 
వార్తలు తెలిసిన వెంటనే యాదవకాంతలందజును సహగమనము 
చేయవలసినదిగా నాజ్ఞాపించి, యెట్టిగడ్డపాటి కింబోయి, సోదరులకు 
నితర బంధువులకు బిండ(ప్రదానము చేయును. అయితమరాజు 
భార్యపేరు 33:09». ఈ దంపతులకు “అల్లు దాడెన్న' యను 


కాటమరాజు కథాచక్రము 367 


పుత్రుండును, “సిరిగిరమ్మి' యను పుత్రికయుం గలరు. యుద్ధ 
సమయమున౯ దమ వంశాకురమును నిలుపుకొనుటకై యాదవులు 
అల్లు దాడెన్నను కటకమునకుం బంపి వేసిరి. సిరిగిరమ్మను జిట్టినూక 
పుత్రుండగు పోచయ్యకిచ్చి పెండ్లిచేసిరి. ముమ్మయ్యభార్య చినమల్లు. 
ఈ ముమ్మయ్యయుం బోచయ్యయు యుద్ధసమయమున దొనకొండలో 
బొంగరములాడుదురు. అగుమంచి భర్తపేరు పుత్తమరాజు. ఇతండీమెకు 
మేనత్తకొడుకు (కొమరమ్మ పుత్రుండు). ఈ పుత్తమరాజు ఓరుగల్లులోం 
(బ్రతాపరుద్రుని మొండిగుజ్బమును స్వారిచేసిన వీరుడు. పోచయ్య 
పసిబాలుండదుగా నున్నప్పుడు అతని తల్లియగు చిట్టినూక 
సహగమనము చేయుటచే, నా బాలుని నగుమంచి పెంచి పెద్దచేసినది. 


పెద్దిరాజాదుల సోదరియగు కొమరక్క లేక కొమరమ్మ భర్త పేరు 
ందుముల పాపినాయండు. ఇతండు పోలురాజుకడ మంతి. 
ల్రికొండ FSC బెంపుడు కొడుకు. పుత్తమరాజు, నాచకూళ్ల 
నాయందు నీమె నిజపుత్రులు. చట్టువారి 40, పుల్లావుల 
కేశవయ్య యను నిర్వురుగూడ నీమె పుత్రులుగా వీరగాథలనుబట్టి 
తెలియుచున్నారు. కొమరమ్మ పుత్రులలో పల్లికొండ వరపుత్రుండు. 
ఇతండు వల్లురాజు, పోలురాజు, అయితమరాజులకు మంత్రిగా 
SIDE. ఇతండు విష్ణుమూర్తి యవతారమని యాదవులు 
భావింతురు. పుత్రమరాజు అగుమంచి భర్త, నాచకూళ్ల నాయండు 
పాపనూకను బెండ్లాడవలసినవాండు. కాని ఇల్లరికముంచవలెననెడి 
నియమము కారణముగా నా పెండ్లి తప్పిపోయినది. చట్టువారి 
యెజ్బియ్య కోటపాడునుండి తాటివృక్షమును బెకలించి తెచ్చిన 
మహావీరుండు. పుల్లావుల కేశవయ్య కటతియావులరాజునకుC జెలికాC 
డు, మంటి. 
కాటమరాజుతరములో కటతియావులరాజు మొదలుకొని 
పుల్లావుల కేశవయ్య SEI దెలుపంబడిన వీరులందజును నల్లసిద్ధి 
రాజుతో జరిగిన యెజ్జగడ్డపాటి పోట్లాటలోం MEIS వారే. 


యాదవుల గోగణమున కధిపతిగాం జేయంబడిన 
కాటమరాజు, తమ్ముడు పెయ్యల యెబ్బయ్యతోను, చెలికాండగు 
వెలమ పద్యరాఘవునితోను గలసి, శ్రీశైల ప్రాంతమున నాలమందలను 
మేపుకొనుచుండెను. అక్మడం బండ్రైెండేండ్లు గడపెను. తరువాత నట 
విపరీతమగు క్షామము వచ్చుటచే, దక్షిణ భూములకు దజలి 


ప 
ప 


వచ్చుచు, కనిగిరిీసీమలోం బాలేటికడ KONE దర్శవాదము జరిపినా 
డు. మొదట వ్యతిరేకించినను Löö జేయెత్తి గంగకు (ఘఘొక్కినాయ 
డు. ఆలమందలతో నెల్లూరిసీమలోం (23309, నల్లసిద్ధితోం బుల్లరి 
యొప్పందము చేసికొనెను. తన యాలమందలకు బోయలచే నష్టము 
వాటిల్లుటచే, నల్లసిద్ధికిం బుల్లరి నీయక, తిరిగి యెబ్ఞగడ్డపాటికి 
వచ్చెను. నల్లనిద్ధివంపిన భట్టురాయబారము ఫలించలేదు. 
ఎజ్జిగడ్డపాడులో జరిగిన ఘోరయుద్ద్ధములో కతియావులరాజు - 
ఎట్టిసిద్ధిరాజుతోను, భట్టావులన్న- పాపసిద్ధిరాజుతోను, అయితమ 
రాజు-గండ గోపాలరాజు కస్తూరిరాజులతోను, ముమ్మయ్య-ఉండవెల్లి 
విరిగోవుతోను, నాచకూళ్ల నాయండు-గుత్తి భీమునితోను, పోచయ్య- 
తిర్ణమల తిప్పయ్యతోను, కాటమరాజు -నల్లసిద్ధితోను, పద్మరాఘవుC 
డు- చింకర్ల భీమన్నతోను బోరాడిరి. కడకు యుద్ధమున యాదవులు 
జయించిరి. “పగ మిగులకుండంగం (బ్రఖ్యాతిగాను, బగదీర్చె 
నెజిగడ్డపాట నలనన్న!” 


ఈ కథాచక్రమును శ్రీనాథుడు రచించినట్లుగా జనగశ్రుతియే 
కాక, కొందటు గాథాకవుల వాక్యములును సాక్ష్యమిచ్చుచున్నవి. కాని 
శ్రీనాథునిపేరుతోనున్న వీరగాథ ఒక్కటి కూడ నేండు లభించుట లేదు. 
గంగుల వినయెల్లయ్య రచించిన JENSEN పోట్లాటను 
వేటూరివారు పరిష్పరించిరి. ఈ గంగుల పినయెల్లయ్యయే కాక, నాకు 
లభించిన వీరగాథలలో మణి యార్లురు (ప్రాచీన జానపదకవులు వెలు 
గునకు వచ్చిరి. వారి పేర్లు: “వడరుప మద్దులేటికవి, మల్లయ్య, 
కనకబండి ఘట్టయ్య, కట్టెబోయిన మారయ్యకవి, కదిరి మంగళము 
(మంగళపరి) వెంకటాద్రి, జరుగుపల్లె చెన్నయ్య”. 

కాటమరాజుకథలను “కొమ్ములవారు” అను మాదిగలు 
పాడుచుందురు. వీరు యాదవులను యాచించి జీవింతురు. 
యాదవులలోం గొన్ని శాఖలవారును ఈ కథలను బాడుచున్నారు. 
వీరిని 'సుద్దుల గొల్లలు”, తెరచీర భక్తులు” అను నామములతో 
వ్యవహారింతురు. యాదవుల కులదైెవము గంగ. ఈమె 
ఆం(ధదేశమునంగల (ప్రధాన (గామదేవతలలో నొకతె. కొన్ని 
గామములలో నీ గంగజాతరలు అతివైభవముగా జరుపంబడు 
చుండును. ఇట్టి గంగ జాతరలలోం గాటమరాజుకథలు పాడుట 
ఆచారము. Qu 


(గనునిక:- రష్యా దేశములోని లెనిన్‌గ్రాడ్‌ విశ్వవిద్యాయలములో ANNA NEYVIRT అను మహిళ కాటమరాజు కథలనుగుతించి పరిశోధన 
చేయుచున్నది. ఈమె 15-8-2012 med బెంగుళూరు వచ్చి నన్ను సంప్రతించినది. ) 


368 తెలుంగు వీరగాథా కవిత్వము 


అలభ్య వీరగాథావృత్తము: - 
9. వెలకంటి వీరుని కథాచక్రము 


ఇది జంగములు పాడెడి వీరగాథావృత్తము. రాయలసీమలో 
ముఖ్యముగా రేనాడులో విశేషవ్యాప్తియందున్నది. ఇది శివపురాణము 
నకు సంబంధించిన కథవలె నున్నది. “ముకృంటి వీరుండు, 
వీరనాయండు, వెలకంటి వీరుడు, భూపతి కన్నయ్య, కన్న sc 
డు- అను నైదు తరముల వీరులకు సంబంధించిన కథలు ఇందు 
వచ్చును. ఇది పదిరాత్రులు పాడంబడు కథాచక్రము. ఈ కథల 
నన్నింటిని కర్నూలు మండలమున నంద్యాలలో 43) GI, అను 
వృద్ధ జంగము మహాద్భుతముగాం బాడుచున్నాందడు. వీనిని 
(గంథస్థలము చేయవలెనన్నచోం గనీసము నెలరోజులైనను బట్టును. 
పైగా, నా జంగము విపరీతమైన (త్రాగుబోతు. నిరంతరము 
“'సురలోకము'లో విహరించుచుండును. అతనితో వేగుటకుం జాల 
యోర్చుండవలెను. ఈ కష్టములను బడలేక, నేనీ కథాచక్రమును 
సంపాదింపలేదు. అయినను, నిందలి కథలనుగూర్చి కొన్నివివరములు 
ఆ జంగమునుండి తెలిసికొంటిని. 

ఈ కథాచక్రమున నైదు కథలున్నవి. అవి వరుసగా- 
“2957065 వీరుని కథ, వీరనాయండు కథ, 30808 వీరుని కథ, 
భూపతి కన్నయ్య కథ, కన్న sxc) కథి. ఇవన్నియును తండ్రి 
కొడుకులకు జెందిన ఐదుతరముల కథలు. ఈ కథాచక్రమున నైదు 
కథలున్నను, జానపదులలో వీనియన్నింటి కిని 'వెలకంటి వీరుని కథి 
అని యొకే నామము వ్యవహరింపంబడుచున్నది. 

1) ముక్కంటి వీరుని కథ:- ఇతని భార్యపేరు 'మూగలదేవి”. 
వీరనాయండీతని పుత్రుండు. ఈ ముక్కంటి వీరుడు వెలకంటి 
వీరుని తాత. 


2) వీరనాయండు కథ:- ఇతండు ముక్కంటి వీరునకును, 
మూగలదేవికిని ఈశ్వరుని వరమువలనం బుట్టినాయడు. ఇతం 
డు దేవలోకమునకుంబోయి దేవసుందరిని వివాహమాడి, 
ఆమెను భూలోకమునకుC దెచ్చెను. 

3) _ వెలకంటి వీరుని కథ:- ఇతండీ కథాచక్రమునం బ్రధానవ్యక్తి. 
ఇతండు దేవసుందరికి శివుండిచ్చిన వెలగపండునుండి 
పుట్టినాండు. ఈ వెలకంటి వీరుడు ఐరావత గజముతోం 
బదునాల్లు దినములు భీకరయుద్ధము చేసి దానిని జంపెనం 
ట. బాల(బ్రాహ్మణుని పుత్రిక యగు 'వీరాభలవంతి'ని 
వివాహమాడెను. ఈ కథను మూండు రాత్రులు పాడుదురు. 

4) భూపతి కన్నయ్యకథ: - ఇతండు వెలకంటి వీరునకును 
వీరాభలవంతికి బుట్టి నవాందడు. కంచి వరదరాయల 
పుత్రికయగు “చంద్రమాదేవి'ని వివాహమాడెను. ఇతండు 


SOlB Sc గలసి శత్రురాజుాల ధనమును దోచుకొని 
వచ్చుచుండగా దండ్రి మరణించును. 

5) కన్న కైరుండు కథ:- ఇతండు భూపతి కన్నయ్య పుత్రుండు. 
వెలకంటి వీరుని మనుమండు. ఇతండీశ్వర భక్తురాలును, 
దేవగిరిరాజు కూంతురును నగు “పద్మావతిని మంచముతో 
సహా యెత్తుకొని వచ్చి పరిణయమాడును. ఈ కన్న FC 
డు ఈశ్వరునిచేతిలో మరణించి 'ఒంటివీరుం డైనాండు. 


ఇట్లీ కథాచక్రము వెలకంటి వీరుని తాతనుండి, వెలకంటి 
వీరుని మనుమని వబకును గల ఐదు తరముల కథలను వివరించు 
చున్నది. ఇది యెక్కువగా నాదితాళములో నడుచు పాట. దీని ప్రారంభ 
మిట్లుండును: 


“అరెరే..... 

దక్లిణాదీ భాగమందూ వాలుగొండా Serov భళా... 
ఆ పట్నిమేలే రాజులెవరూ... దైవమా.. తందనానా తందానా 
వాలుగొండా ఏలిందీ వాల్ళీకీ రాజులలోయోీ- భళా 
వాలుగొండా 5908 ముక్ళంటి వీరుండూ- భళా 

ముక్ళంటి భార్యా మూగల దేవమ్మా- తందనానా తందానా 
అరెరే.... 

sd లింగంబూ పెట్టేదే ఈబూదీ - భళా 

పెట్టేదే ఈబూదీ చేసేదే శివపూజా- భళా 

వాళ్లు లింగాబోయాలూ- తందనానా తందానా 

చుట్టేదు కోటలూ నురస్వాఖ వీధూలు- భళా 

నవరంగ Ode నాటకాశాలలు- భళా 

ఏ భూమూలు 2 హయము లున్నావే- తందనానా తందానా” ” 


ఇతివృత్తమునుబట్టి యిది తమిళదేశమునకుం జెందిన 
శైవమత సంబంధమగు వీరగాథగాం గానవచ్చుచున్న్చది. ఇందలి వ్యక్తుల 
పేర్లు చారిత్రక వ్యక్తుల పేర్లవలె నున్నవి. ఈ విషయమై పరిశోధన 
జరుపవలసియున్న్చది. 


10. వీరకథాచక్రముల పరస్పర సంబంధము 

వెనుకటి ప్రకరణములలోం దెలుంగునయగల ప్రసిద్ధ వీరగాథా 
వృత్తములు నాల్గింటిని జర్చించితిని. మటియొకటి వ్యాప్తియందుC 
గలదని నిరూపించితిని. ఎల్లమ్మ కథాచక్రము లేక పరశురాముని 
కథాచక్రము, అంకమ్మ కథాచక్రము, పల్నాటి వీరకథాచక్రము, 
కాటమరాజు కథాచక్రము- ఈ నాలుగు ప్రసిద్ధ వీరగాథావృత్తముల 
లోను మొదటి రెండును శక్తికథాచక్రములు, తక్కిన రెండును చారిత్రక 
కథాచ[క్రములు. 

ఒక వీరగాథాచ[క్రములోని వివిధగాథలలోం బరస్పర 
సంబంధము సాన్నిహిత్యము నుండుట సహజము. శక్తికథలన్నింటను 


కాటమరాజు కథాచక్రము 369 


నొక సామ్యమున్నది. ఏ శక్తికథయైనను నాదిశక్తి రూపమే కావున, 
వానినన్నింటిని నొకే కథాచక్రముగా భావించినను దప్పులేదు. కాని, 
అంకమ్మకథలలోం గొంత చారిత్రకతత్త్వ ముండుటచే వానిని 
(బత్యేకించి చెప్పవలసివచ్చినది. ఇవి కల్యాణి కలచూరులకో లేక 
కల్యాణి చాళుక్యులకో సంబంధించిన కథలుగా గన్చట్టుచున్నవి. 
పల్నాటి వీరకథాచక్రములోని కథలన్నియు నవతార పురుషు(డగు 
బ్రహ్మనాయనిచుట్టును నేర్చడినవి. వాని సాన్నిహిత్యము క్రమబద్ధముగా 
నున్నది. కాటమరాజు కథాచ[(క్రములోని కథలన్నియును 
విష్ణుస్వరూపుండగు కాటమరాజును జుట్టుకొని యున్నవి. వీని 
సాన్నిహిత్యమును గూడ శంకింపం బనిలేదు. 

ఇట్లొక గాథాచక్రములోని కథలకు సాన్నిహిత్యముండుటయే 
కాక, పై నాలుగు కథాచక్రములకును గొంత కొంత సంబంధము 
కనంబడుచున్నది. ఒక వీరగాథాచక్రమున BEE దాని 
(sc గలదు. పరశురాముని కథాచక్రమునం బల్నాటి 
వీరకథలలోని కోడిపందెముల(్రసక్తి యున్నది. అంకమ్మకథా 
చక్రమున (రవద్దేవిరాజుకథలలో) బల్నాటికథలలోని బాలచంద్రుని 
బొంగరాలాటటప్రసక్తి యున్నది. (అసలు, బొంగరాలాట పై నాలుగు 
కథాచక్రములందును వర్ణింపబడినది.) 

పల్నాటి వీరకథాచక్రమున రాచగావుకథలో యాదవులు 
(బ్రహ్మనాయనికిC EE SDD, (బ్రహ్మనాయండు సంతసించి వారికి 
గంగను, వీరత్రాడును, గుడారును బహూకరించినట్లును గలదు. 

కార్యవీర్యార్జునుని జంపిన పరశురాముడే బ్రహ్మనాయండుగా 
జన్మించినట్లును, రేణుకయే శీలమ్మ అనియు, జమదగ్నియే దొడ్డనాయం 
డనియు, పరశురాముడు చంపిన కాపువనిత గర్భస్థశిశువే నాగమ్మగాం 
బుట్టినట్లును పల్నాటి వీరకథలలోం (బ్రారంభమునం గలదు. 

అంకమ్మను గొలిచిన మారాసపురాజులు ఏడ్గురన్నదమ్ములు. 
వీరిలో నేడవవాని పేరు 'వీరసోముండు”. ఈ వీరసోముండు పల్నాటి 
వారితో గలసిపోయెనని అంకమ్మకథలలోం జెప్పంబడినది. ఈ 
వీరసోముని పుత్రుడు కొమ్మరాజు, పుత్రిక సిరాదేవి. సిరాదేవిని 
మలిదేవు(డు పెండ్లాడినట్లుగాం బల్నాటి వీరకథలలో నున్నది. 
కొమ్మరాజు పుత్రుండు, అనంగా వీరసోముని మనుమండు 
అలరాజనియుం బల్నాటికథలలోం గలదు. కొమ్మరాజు మారాసపు 
రాజనియు, SEAD అంకమ్మను గొలిచినట్లును నిందున్నది. పల్నాటి 
కథలలో నంకమృపుట్టుకను దెల్పు ప్రత్వేకకథ యొకటి కలదని 
తెలియుచున్నది. ఈ విధముగా అంకమ్మకథలకును, పల్ఫాటి వీర 
కథధలకును చాల దగ్గబ సంబంధమున్నదని స్పష్టమగుచున్నది. 

కాటమరాజుకథలలో భక్తిరన్నకథయందు 'గౌతమచాటువి 
వచ్చును. ఇది పరశురామునికథలకు సంబంధించినది. గౌతముని 
కొడుకు జమదగ్ని జమదగ్ని కొడుకు పరశురాముడు. పరశురాముని 


కథలలోని OBI కథ యే భక్తిరన్నకథలోని గౌతమ చాటువి 
యని చెప్పవచ్చును. 

కాటమరాజుతండ్రి పెద్దిరాజు. ఇతడు SONIC 
బోయి మారానవు గంగురాజుతోం 29395 58. 
కాటమరాజును, నతని చెల్లెలు పాపనూకను బెంచినది మారాసుపు 
వారే. (మారాసపువారినే “ముత్రాసు? లందురని తెలియుచున్నది.) 
ఈ మారాసపువారు అంకమ్మను గొలిచిన రాజులు. గంగురాజును 
గూర్చి అంకమ్మకథలలో నొక ప్రత్వేకగాథ యున్నది. అతండు 
కల్యాణపట్టణమునేలిన గంగురాజుగనే చెప్పంబడినాండు. అతనికి 
'కల్యాణపు గంగురాజి అని నామాంతరముకూడం గలదు. కాం 
బట్టి అంకమ్మకథలలోని గంగురాజును, కాటమరాజుకథలలో 
(పెద్దిరాజుకథలో)ని గంగురాజును నొక్ళరేయని భావింపవచ్చును. 


బాలచంద్రుని సైన్యములో గోసంగులుండిరనియు, వారు 
యుద్ధమునకు ముందు తామే పోవలసివచ్చునని భయపడుచుండి 
రనియు, (బ్రహ్మనాయండు వారి యాంతర్యమును (గహించి 
శపించెననియు, నప్పుడా గోసంగులు బాలచంద్రుని సైన్యమునుండి 
తప్పుకొని, యెజ్బగడ్డపాడులోనున్న కాటమరాజు సైన్యములోం 
జేరిరనియుC బల్నాటికథలను బాడు వీరవిద్యావంతులు చెప్పుచున్నారు. 
దీనిలోని సత్యాసత్యము లెట్లున్ననను, నేడు మాదిగలకు 20983 
వీరాచారముతో నెట్టి సంబంధమును లేదు. 


పై నాలుగు గాథావృత్తములలోను అంకమ్మకథలకును, 
పల్నాటి వీరకథలకును మిక్కిలి సాన్నిహిత్యమున్న్చది. ఈ రెండింటిని 
నొక్క మాలలే పాడుట దీనికి గారణము కావచ్చును. అట్లే 
పరశురామునికథలకును, కాటమరాజుకథలకును సాన్నిహిత్య 
మెక్కువగా HA. ఈ రెండు కథాచక్రములను నొక్క మాదిగలే 
పాడుచుండుట దీనికి హేతువు కావచ్చును. 


ఐరోపా ఖండములోని వివిధ దేశముల వీరగాథలన్నింటను 
సమానత్వమున్నదని పాశ్చాత్య విమర్శకులు నిర్ణయించి యున్నారు. 
ఇట్లొక ఖండములోని వీరగాథలలోనే పరస్పర సంబంధ ముండ 
గా, నొకే భాషలోని వివిధ వీరగాథావృత్తములలో సమానాంశము 
లుండుట వింతకాదు. 

ఇంతవటబకును దెలుంగునయగల వీరగాథావృత్తములనుగూర్చి 
ముచ్చటించితిని. ఇక రాంబోవు ప్రకరణములలో వీరగాథలనుగూర్చి 
చర్చింతును. బొబ్బిలియుద్ధమువంటి వీరగాథలనుగూర్చి ఒక 
(ప్రకరణమందును, పదములు- జంగంకథలు అనువానినిగూర్చి 
SES ప్రకరణమందును విపులీకరింతురు. ఈ వీరగాథల తరువాత 
లఘువీరగాథలనుగూర్చి ఒక (ప్రకరణమందును, వీరగాధానుకరణము 
లగు బుజ్బ్జికథలనుగూర్చి ES ప్రకరణమందును జెప్పంబడును.0 


370 తెలుంగు వీరగాథా కవిత్వము 

జ్ఞాపికలు 

1. చూ. వారి కాటమరాజుకథి” అను వ్యాసము, ఆంధ్రవత్రిక విజయ సంవళ్లరాది నంచిక (1953-54), వుటలు 33-56. 

“వీనిలో కాటమరాజుకథ యనునది కాటమరాజు చరిత్రమును సంవూర్ధముగా నభివర్ణ్థించు గ్రంథము” (వుట 36). “గంగుల వినయిల్లయ 
రచించిన కాటమరాజుూకథ, కథావృత్తాంతమును దొలినుండి తుదిదాక నభివర్ణించుచుండగా...” (99. 44). 

కాటమరాజుకథ, ఆంగ్లపీరిక. వుట vii. 

“Mackenzie Mss. say that Katamaraju was the ruler of Amaravati and Yerragaddapadu and that the site of the battle was 
located in the vicinity fo Amaravati”-- J.A.H.R.S., Vol. xxiii, p. 14. (Taylor: Mac. Cat. pp. 725, 727). 

4. “The date of the battle is A.D. 1259. Nallasiddha is identaical with Nallasiddha III alias Manmasiddha III (A.D. 1248- 
1267) and Siddiraja of the Gundlapalem record is identical with Manmasiddha III. Sewell is worng in placing Siddhiraja 
and the Yadavas in the 12" Century A.D... The Kakatiya ruler in this period was Ganapati. Pratapa, in the Gundlapalem 
inscription is a mistake for Ganapati. Prabably, Alapolu had the support of the Kakatiyas in opposing Manmasiddha III.” 
-- JA.H.R.S., Vol. xxiii, p. 13. 

5. కాటమరాజుకథ, 00288, వుట Yi. 

6. eve జానవదగేయ సాహొత్సము, పుట ౨౦౭. 

7. ఈ శకవర్గ్శంబులనే వరి ఆదిశేషువుగారు క్రీస్తుశకముగా (భ్రమించి, కాటమరాజుూయుద్దము వల్నాటియుద్ధ్దము కన్న ముందు జరిగినదని తమ 
జానవద గేయవాజ్ఞుయ వరిచయమున (°38. ఇది (పామాదికము. 5925 యుద్దము (EX 1181 (ప్రాంతమున జరిగినదని వలువురు 
చారిత్రకులు నిర్భయించినారు. కాటమరాజుయుద్దము దీనితరువాత నుమారు వంద సంవత్సరములకు జరిగియుండవలెను. కాటమరాజు 
చెలికాడు వద్భనాయండను వెలమలీరు(డు ఈ దీరగాథలలోం దజచుగాం బేర్మొనంబడెను. ఇతందు వల్నాటిపాలకుండు. నలగామరాజాదులు 
ప్రామయవంశస్థులు. ఈ హైవహాయవంశము తరువాతనే వద్మనాయకులు వల్నాటిరాజ్యము నాక్రమించిరి. ఈ విషయముకూడ కాటమరాజు 
కథలు వల్నాట్‌కథలకన్న నర్వాబీనములని (థధువవజిచుచున్నది. 

ర. చూ. కాటమరాజుకథికు మల్లంవల్లివారు (99 వీరిక పుటలు xvili, xix. 

9. గుండ్లపాలెము శిలాశానసనము, రెండవ (5532, పంక్తులు 32 మొదలు 44 వజకును. 

10. గుండ్లపాలెము శిలాశాసనము, మూడవ (58, వంక్తులు 20-42. 

11. కజియావులరాజూకథ, పెడకంటివల్లై తాళష(తబ్రతి, ఆకులు 2, 3. 

12. “.. ఇక దక్షిణమున గణవతిదేవుని నమకాలికు(డగు నల్లనిద్ధి AGNES పోట్లాటలో చచ్చిపోయినాడు. విజయియెన కాటమరాజుకథ 
ఈ పేరుతో మాత్రమే కాక, భట్టురాయబారము, కోటపాటి తాటివృక్షము తెచ్చే కథ, వల్లురాజు యుద్దము, అగుమంబికథ వంటి అనేక 
రూపాలుగా వచ్చింది”. - కిన్నెర, డిసెంబరు 1953, వుట- 555. 

13. “ఉరవడి నుగ్రసేవణ వపయోనిధి బాడంబవమ్నా చాడ్సునన్‌ 
దరికొని కుంభజన్ముక్రియC (దాగి రఘుక్షితినాథుమాడ్మి న 
NÄHA నింకజేసెనని చెప్పు జనప్రకరంబు విక్రమా 
భరణుని నిద్ధనార్యనుతు బాబని నన్నన గంధవారణున్‌” 

14. భట్టురాయబారము, కాటమరాజుాకథ, అనుబంధము, వుట 159. 

15. కాటమరాజాకథ, వుట 10. 

16. అదియే., వుటలు 15, 16. 

17. అదియే., 588, పుట ౫viii. 

18. విజ్ఞాన నర్పస్తము, నంవుటము 3, వుట 233. 

19. చూ. కాటమరాజుకథ, వేటూరి వరిష్రుతము, వుటలు 104, 105. 

20. “మనుమనిద్దిరాజు, యగ్రసిద్ధిరాజు, పావనిద్ధిరాజు, నలనిద్ధిరాజు, కుమారసిద్దిరాజు ఈ 7507 క్షతియులు అయిదుగురు అన్నదమ్ములు- 


రాజవంశ (5698, వుట 138. 


కాటమరాజు కథాచక్రము 371 


21. 
22, 
28. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 


33. 
34. 
35. 


36. 


37. 


38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
45. 


46. 
47. 
48. 


49. 


ఆం(ధవక్రిక, విజయ సంవత్సరాది నంచిక, వుట 56. 

కాటమరాజాకథ, అనుబంధము, వుట 159. 

అదియే. 

అదియే., వుట 28. 

గుండ్లపొలెము శిలాశాననము, 95 (5 వంక్తులు 1-17. 

కాటమరాజుకథ, DOS, వుటలు XXIX, XXX. 

మధద్రాను ప్రభుత్వ ప్రాచ్య లిఖితవుస్తక భాండాగారములోని ప్రతి, 8.30. 1043. 
Taylor: Mac. Cat. p. 727, details of battle A.D. 1157. 

J.A.H.R.S., Volume xxiii, p. 14. 

కాటమరాజుకధథ, DOS, వుట XXX. 

కాటమరాజు: పుల్లరియుద్దకాలము;, కలగూరగంవ, భారతి, జూలై 1966, వుట 76. 


రాజవంశ (öös? కర్తయగు బత్తుల లక్షృ్మయ్యగారు కాటమరాజు యుద్దము (కీశ 1300లో జరిగినదని (బ్రానిరి. (చూ. రాజవంశ (ప్రదీపిక, 
వుట 138) కాని దీనికింగల ప్రమాణమును మాత్రము వారు చూవలేదు. 


చూ. కాటమరాజుకథ, మల్లంపల్లి సోమశేఖరశర్శగారి 288, వుటలు vii, xiii. 
అదియే., వుట Xix. 


ఈ కారణమును శ్రీ తిమ్మావజ్‌రయుల కోదండరామయ్య గారు తమ వ్యానములో నుట్టకించియున్నారు. కాని 29988 బదులు DIG 
నామమును బ్రయోగించి (298. చూ. ఆంధ్రవత్రిక, విజయ సంవత్సరాది సంచిక (1953-54), వుట 38. 


నెల్లూరుజిల్లా, దర్శితాలూకా, గంగదొనకొండ (గ్రామమునకు జెందిన వూజారి నుబ్బయ్య అను వృద్దగాథాకారుండు 12-9-1966న నాకు 
పొడి వినిపించినది. 


చుండి” యనునదొక బోయవల్ల. కనిగిరినుండి నెల్లూరునకు పోవు మార్ధ్భములో పామూరు -నెల్లూరు మధ్య కలదు. ఈ బోయవల్ల పొలకులను 
బోయ దొరలు” అందురు. కుందమాదేవి ఈ (గామమునుండి బోయలను రవ్పించి, కాటమరాజు నాలమందను బొడివించెనని గాథాకారులు 
పొడుచుందురు. కాని “దక్షిణాది ఆవులమేవు” లేక “జన్నివాడకథ”లో వీరు “కోయ బోయలు” అని యున్నది. 


'జన్నివాడకథి”, తాళప(త్రగంథము, పెరికగూడెము (59, ఆకులు 1, 2. 

చూ. కాటమరాజుకథ, వీట్‌క ౫1x. 

Katama Raju Katha, Preface, p. xi. 

రాజవంశ (5828, 90 138. 

29658, పెరికగూడెము తాళపత్రప్రతి, ఆకులు 8, 9, 10, 11. 

కరియావులరాజుకథ, 35805, 2500 52(59, (1966), ఆకు 11. 

కాటమరాజాకథ, ev 130, 131. 

ఈ కధను నెల్లూరుజిల్లా, నెల్లూరుతాలూకా, నరసావురము అను (గామములోనున్న 'నుబ్బయ్య” అను కొమ్ములవాందు 25-7-19665 నాకు 
జెవ్పినాందు. 

కటియావుల కాటమరాజు చరిత్రము, ఆంధ్ర యాదవనంభథు ద్రచురణ, 1926, వుట 3. 

కాటమరాజుకథ (వేటూరి 89,8), వుట 1 

“శబ్ద భావ నవరసాలంకారానుబంధురంబుగా నొక్క (వబంధం బాం(ధభాషాభవ్య్వంబగు వచనరచనాకావ్యంబుగా రచియింవంబూనిన 
నమయంబున”- వరాహవురాణము, అవతారిక. 

“ఆచట 'క్రీనాథుని వచనవద్ధతి” యనంగా 'శ్రీనాథుండు చెవిన విధము SOOD” యనియే యర్థము చేసికొనవలసియున్నది. అంతియే కాని 
దీనింబట్టి శ్రీనాథుడు కాటమరాజుకథను వచనములో (ానినాండనియు, దానింబట్టి యీతండు ద్వివదగా దీని రబించెననియు 35)C 
గుదురదు”. -- కాటమరాజుకథ, వ్యానము, ఆంధ్రపత్రిక విజయ సంవత్సరాది సంచిక, వుట- 35. 


372 తెలుంగు వీరగాథా కవిత్వము 

50. కాటమరాజుకథ, వీఠిక వుట- ౫౫. 

51. తెలుంగు జానవదగేయ 227, వుట- ౨౦౫. 

52. కాటవమరాజుూకథ, వ్యాసము, ఆం(ధపతిక, విజయ సంవత్లరాది సంచిక, వుట- 46. 

53. ఆం(ధ్ర(వదేశ్‌ యాదవనంమఘ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆరాధ్యుల విచ్చయ్యగారు (358095 వలురాజు చరిత్ర”, వుట- 62. 

54. ఆవుల వలురాజు తండ్రి “కవులావుల గంగురాజు”. ఈయన కాటమరాజునకు ప్రవితామహుండు. ఈయనను గూర్భిన కథయికటి తెలంగాణమున 
మందెచ్చ్ళులవారి దగ్గజి 290958. (చూ. “మందెచ్చులవారు- జీవనవిధానము”, శ్రీ రంగు రాజపావయ్య, ఎం. ఫిల్‌, నిద్ధాంతవ్యాసము, 
885, కాకతీయ విశ్వవిద్యాలయము, వరంగల్లు, 1966), శ్రీ రాజపావయ్యగారు ఈతనిని “కజియావుల గంగురాజు”గా బేర్మొన్నారు. 
ఇతడు “యయాధ్రైి” కుమారుండుగాం FHWPO. కృష్ణాజిల్లాలో నాకు లభించిన తాళప(త్రగంథములోం గల కాటమరాజు వంశవృక్షములో 
యయాద్రి కుమారుడైన కవులావుల గంగురాజు ఆవుల వలురాజానకు (వ్రవితామహుండుగాం జూవంబడినాండు (యయాద్రి- కవులావుల 
గంగురాజు- ఆవుల భూవతి- ఆవ్రల అమృతయ్య- ఆవుల వలురాజూ). 
కథ:- యయాద్రి కుమారుడైన గంగురాజు ఉత్తరాది ద్వారకాపురి వట్టణమును బాలించుచుండెను. అతనికి ఐదుగురు భార్హలు: “దన 
లచ్చిమి, దాన లచ్చిమి, నంవూర్ణ ODD, అన లచ్చిమి, అమృత 09720”. వీరిలో నెవ్వరికిని సంతానము కలుగలేదు. అందువల్ల గంగురాజు 
'ఇలంబిపుర వట్టణి మేలు రాచ(బ్రామ్మడైన 'ఇలంబి మహారాజు” కూతుండ్రు “చంధ్రకాంత”ను, “నూర్యకాంత”ను పెండ్లియాడెను. తాతలనాం 
ట్‌ బావిదగ్గజినున్న మామిడి Sepo ఒకే ఒక వండు KADI మహిమవలన నూర్భకాంత కొంగులోంబడును. దానిని తిని ఆమె 
గర్భవతి యగును. ఆజుగురు తోడికోడం[డ్రు అనూయాగన్తులై ఆమె గర్భమును పోగొట్టవలెనని ప్రయత్నింతురు. ఆ ప్రయత్నములు ఫలింవవు. 
అందువలన మం(త్రసానికి లంచమిచ్చి, ఆమెకు 355 బిడ్డను అడవిలో పొడునూతిలో వడవేయింతురు. ఆ బాలుడు “వలరాజు” నాగలోకమునకుం 
బోయి, నాగకన్యచేం బెంచంబడును. ఆర్లురు తోడికోడం[డును భర్తయగు గంగురాజుతో కొండెములు 3), నూర్చ్యకాంతను అడవికిం 
బంపివేయుదురు. ఆ బాలుడు వలరాజు వచ్చి, తండ్రితో ద్వంద్వయుద్ధముబేని, అతనిని మెప్టించి, తానతని కుమారుండనని నిరూపించుకొనును. 
అడవిలోనున్న తల్లిని తీసికొనివచ్చి తండ్రికి అవ్బగించును. సూర్పకాంత తన తోడికోడండ్ర SOBI క్షమించి వదలివేయును. 
ఇది అభూత కల్పనలతోంగూడిన జానవదకభథవలె నున్నది కాని, వీరగాథవలె లేదు. తక్షిన కాటమరాజుకథలతో దీనికి ఏవిధమైన సంబంధమును 
కనవడదు. శరణాగత రక్షణము, గోబ్రావ్మాణ రక్షణము, వీరము, శౌర్పుసాహసములు- కాటమరాజుకథల ప్రధాన లక్షణములు. ఈ (ప్రధాన 
లక్షణములు ఈ కథలో మృగ్యము. కాటమరాజుూకథ లన్నియు 8455555, మంజరీద్వివదలోను నుండగా, ఈ కథ పాటరూవములోను, 
వచనరూవములోను డన్నది. 

55. 1967 మే నెలలో, తెనాలి తాలూకా యడవూరు (గామములో లభించిన కాగితపు[బతి, వుట 13. దీనిని ఆంధ్రప్రదేశ్‌ యాదవనంఘమువారు 
నా కొనంగిరి. 

56. చితూరుజిల్లా చం[ద్రగిరితాలూకా, పెడకంటి పల్లెలో 1-3-19665 లభించిన తాళప(త్రగంథము, వత సంఖ్య-18. 

57. నెల్లూరుజిల్లా, కనిగిరితాలూకా, వంచలింగాలకొండ (53 VS) వెంగళాపురములో 1966 సెప్టెంబరు నెలలో లభించిన తాళప(త(గంథము, 
ఆకు-1ర్‌. 

58. యడవూరు కాగితపుం[బితి, వుట-18. 

59. 25508853 తాళషత(వతి, ఆకు-18. 

60. వెంగలాపురము తాళవ(త్రగ్రంథము, వ(త్రసంఖ్య-16. 

61. యదడవూరు కాగితపు([బితి, వుట-14. 

62. 2580853 తాళష(త్రవ్రతి, ఆకు-18. 

63. యడవూరు కాగితవుయవతి, వుట- 14. 

64. 20580558 తాళపత్రబ్రతి, ఆకులు- 18, 19. 

65. వేటూరి 584,80 'కాటమరాజుకథ” వుట- 18. 

66. పెడకంటివల్లె తాళషత్రవ్రతి, వత్రనంఖ్య-66 ఏ. 


కాటమరాజు కథాచక్రము 373 


67. 
68. 
69. 
70. 


71. 


72. 
73. 
74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 


81 


82. 
83. 
84. 
85. 
86. 
87. 
88. 
89. 


2575585, తాళపత్రగంథము, కుచ్చికాయలవూడి(వతి, 1964, ఆకులు-10, 11. 
కృష్ణాజిల్లా, కైకలూరుతాలూకా, పెరికగూడెములో 9-9-1964 నాడు లభించిన PESI, 59-33. 
కాటమరాజుకథ, వేటూరి పరిష్ణ్రుతము, వుటలు- 26, 27. 

అదియే., వుట- 29. 

అదియే., వుట- 53. 

అదియే., వుట-75. 

అదియే., వుటలు-89, 90. 

అదియే., వుట-94. 

అదియే., వుటలు- 98, 99. 

అదియే., వుట- 110. 

అదియే., వుటలు- 116, 117. 

అదియే., వుట- 129. 

అదియే., వుటలు- 134, 135. 

అదియే., పుటలు- 99, 100. 

అదియే., వుట- 140. 

అదియే., వుట-148. 

పెడకంటివల్లె తాళవ(త్రగంథము, ఆకు-2. 

అదియే. 

ఎజ్జబాలెము PESI, ఆకులు- 43, 44. 

ఆచార్య మజ్టిబోయిన జయదేవ్‌, 'యాదవుల జానవద (GS కళలు? 2010, వుటలు- 406, 407. 
యడమవూరు కాగితపుం[బుతి, వుట- 16. 

వెంగలావురము తాళవత్రవ్రతి, ఆకు- 19. 


“క్షలియా చభూద్ర కన్యాయాం నుతో జాయేత నామతః 
స గోపాల ఇతిజ్ఞేయా భోజ్యో విప్రయినన్‌ సంళశయః”-- అధ్యాయము 11, శ్లోకము 23. 


90,91. కృష్ణాజిల్లా, కైకలూరుతాలూకా, పెరికగూడెములో గుజ్జర్లవూడి మస్తాను అను కొమ్ములవాండు పాడిన ప్రార్థనలు. సేకరణ: 21-9-1964. 


92. 


నెల్లూరుజిల్లా దర్శితాలూకా, గంగదొనకొండ (గామములో వూజారి బోదయ్య అను వూజగొల్ల పొడిన (es. సేకరణ: 12-9-1966. 


93,94,95,96. ఈ నాలుగు పాటలను గంగదొనకొండకుC జెందిన మోడి గంగులు అను PEAD పాడి వినిపించెను. సేకరణ: 17-9-1966. 


97. 


98. 
99. 


దర్శితాలూకా, 'తూర్శుగంగవరము” (గామములో వేజొక 'గుంటిగంగి కలదనియు, నటం దిరునాళ్ళు విశేషముగా జరువంబడుననియు, 
వానికి 'గుంటిగంగ తిరునాళ్ళు” అని పేరనియు మిత్రులు శ్రీమాన్‌ కె. రామానుజాచార్యులవారు తెలియంజేయుచున్నారు. 


చూ. కాటమరాజుకథ, మల్లంవల్లివారి వీఠిక్క వుట-౫xin. 


కర్నూలుజిల్లా నంద్యాలలో ఇప్పెరుద్రప్ప అను జంగము 1966లో పాడిన పాట. 


పదమూండవ ప్రకరణము 
బొబ్బిలివరుస కథలు 


వెనుకటి ప్రకరణములలో వీరగాథావృత్తములనుగూర్చి 
చర్చించితిమి. అవి యొక ప్రసిద్ధ వీరునకు సంబంధించిన వివిధ 
వీరుల కథలుగాం గాని, ఒక (ప్రధాన కులదైవమును గొలిచిన 
రాజన్యుల కథలుగా గాని యుండును. అవి నెలల తరబడి పాడినను 
తటుగునవి కావు (పల్నాటి వీరగాథాచక్రమును గాథా కారులు రెండు 
మూండు నెలలు పాడుదురు). అట్లు చక్రములుగాం గాక, ఒకే 
వీరునకు సంబంధించిన ఒక కథను జెప్పునవి వీరగాథలు (Bal- 
lads). ఇవి రెండు మూండు రాత్రులలో బూర్తియగును. సర్వాయి 
పాపని కథవంటివి కొన్ని ఒకే రాత్రిలో గూడం బూర్తి యగుట 
కలదు. సాధారణముగా నీ వీరగాథలు వేయి మొదలుకొని రెండువేల 
పాదములవటబకును నుండును. రెండువేల పాదములు దాటిన 
వీరగాథలలోం గాండము లేర్చడి తీరును (జానపదులీ కాండములను 
noo). ఇట్టి 85, వీరగాథలు మూండు నాలుగు రాత్రుల 
SED బాడంబడుచుండును. ఒక రాక్రిలో 800 మొదలు 1000 
పాదముల కథ జరుగును. 


తెలుంగునయగల యిట్టి వీరగాథలలో మూండు (ప్రధాన 
విభాగములను గుర్తింపవచ్చును: 1) బొబ్బిలివరుస కథలు; 2) 
పదములు; 3) జంగం కథలు. “కిటతక కిటతకి యను నెనిమిది 
యక్షరముల యావృత్తులు నాలుగు ఒక పాదముగాం బాడం 
బడునవియు, వాని (ప్రభేదములును ISS కథధలనంబడును. 
ఇవి పాడంబడునప్పుడు మాత్రమే పైరీతిగా పాదమునకు 8%4=౩32 
మాత్రలుండును. రచనలో నిట్లుండవు. 8+8+9 (లేక 10) మాత్రలొక 
పాదముగా వీని రచన సాంగును. పెద్ద బొబ్బిలిరాజు కథ, దేసింగు 
రాజు కథ, సర్వాయి పాపడు కథ, చిన్నపరెడ్డి కథ, కామమ్మ కథ, 
లక్ష్మమ్మ కథ, చిన్నమ్మ కథ, బాలనాగమ్మ కథ, కాంభోజరాజు కథ, 
ముగ్గురు మరారీల కథ (ఆరె మరారీల కథ), సదాశివరెడ్డి కథ 
మొదలగునవి. బొబ్బీలివరుస కథలకు ఉదాహరణములు. 


“కిటతకిటి అను నైదక్షరముల ఆవృత్తులు 2.58) పాదమున 
కెనిమిదిగాం బాడంబడునవి పదములు. ఇవి “హరిహరీ నారాయ 
ణాదినారాయణా, కరుణించి మమ్మేలు కమల SAS” అను 
వరుసలో నుండుట, దీనినే పల్లవిగా గలిగి యుండుట కారణముగా 
నీ పదములను 'హరిహరీ పదము’ లనుటయుం గలదు. శ్రీ టేకుమళ్ల 
కామేశ్వరరావుగారు వీని కీ పేరునే వాడియున్నారు (చూ. కిన్నెర, 
సంక్రాంతి సంచిక, 1955). యక్షగానములలో నీ వరుసను జంపె 
వరుసి యందురు. అంత్యప్రాసలతో నటతాళమున దరువులుగా 
సాంగు శారద వరుసలను గూడ పదములలో నొక విభాగముగా 
స్వీకరింపవచ్చును. అప్పుడు పదములు “హరిహరీ పదములు, శారద 


పదములు” అని ద్వివిధముగా భావింప వలసి యుండును. శతకంద 
రామాయణము, లక్ష్మణమూర్చ, గంగా వివాహము, కుసలాయకము, 
విరాటపర్వము, సారంగధర, సుందర కాండము, ధర్మాంగద చరిత్ర 
మున్నగునవి తెలుంగుసం గల (ప్రసిద్ధ హరిహరీ పదములు. శారద 
రామాయణము, శారద హరిశ్చంద్ర, గోపికా వ(స్రాపహరణము, 
సారంగధర (శారద వరుస) మున్నగునవి శారద పదముల 
కుదాహరణములు. 

రగడలు, పద్యములు, అర్ధ పద్యములు, దరువులు, కీర్తనలు, 
మున్నగు వివిధ ఛందస్సులో నడచుచు, యక్షగానములను 
హరికథలను బోలిన రచనలు 'జంగంకథలు’. జంగంకథలలోని రగడ, 
బొబ్బిలికథ వరుసలోనే యుండును కాని, యతిప్రాసల బిగింపు దీని 
ప్రత్యేకత. 8+8+9 (లేక 10) మాత్రలొక పాదముగా సాంగు 
రచనలో బదునాటు మాత్రల తరువాత యతి, (58 రెండు 
పాదములకును (బ్రాస నియతముగా నుండును. శ్రీయళమహారాజు 
చరిత్రము, భళ్లాణరాయని చరిత్రము, నలోపాఖ్యానము, రుక్మిణీ 
కల్యాణము, నిజలింగ చిక్కయ్య చరిత, వామన SES, 
గయోపాఖ్యానము, రుక్మాంగద చరిత్ర మున్నగునవి జంగంకథలకు 
లక్ష్యములు. 

పైరీతిగాం జేసిన (త్రివిధ విభజనము ఛందస్సునుబలట్టి 
చేసినట్లుగా DEC గనబడినను, ఇతివృత్తములందుయగూడ నివి వేజిగు 
చుండుట గమనింపవచ్చును. బొబ్బిలివరుస కథలెక్కువగాం జారి త్రక 
సాంఘికేతివృత్తములను గలిగియుండును. పదములు పురాణగాధలు. 
జంగంకథలు శైవవైష్ణవ పురాణగాథలు. బొబ్బిలివరుస కథలు మొదటి 
నుండి చివరి వబికును నొకే ఛందస్సులో నడచును. పదములును 
నిట్టివే. కాని జంగంకథలు మాత్రము విభిన్న ఛందస్సులలో నుండును. 
అయినను, వీనిలో (బధానకథ మాత్రము రగడయను నేకచ్చందము 
ననే AID. 

బొబ్బిలివరుస కథలలో నెక్కువ భాగము ప్రాచీనమైనవి. 
పదములు క్రీ.శ. 1850 నుండి బయలుదేరినవి. జంగంకథలు 
నిన్నమొన్నటివి; అనంగా 20వ శతాబ్ది ప్రారంభమునుండి (1900 
ప్రాంతమున) ప్రచారమునకు వచ్చినవి. 


ఇతివృత్తములనుబట్టి పరిశీలించినచో బొబ్బిలివరుస కథలలోం 
గొన్ని ప్రధాన వర్గములును, es వర్గములలోం గొన్నిటికి అంత 
ర్భాగములును గోచరించును. ముధద్రితములై రోడ్లప్రక్కృన లభించు 
ప్రసిద్ధములైన వీరగాథలు గాక, జంగముల జిహ్వాగములపై దాండవ 
మాడుచున్న కథలలో వివిధ ప్రాంతములందు వ్యాప్తిగాంచియున్న 
వానిని సుమారు అటువది వీరగాథలను నేను సంపాదించియుంటిని. 


376 తెలుంగు వీరగాథా కవిత్వము 


వీని యితివృత్తములన్నింటి ని బరిశీలింపయగా, నీ వీరగాథలన్నియు 
'చారిత్రకములు, సాంఘికములు, జానపదములు, పౌరాణికములు” 
అను నాలుగు ప్రధానశాఖలుగా విడిపోవునని తెలియనగును. ఇందు 
చారిత్రకములలో మరల “స్పష్ట చారిత్రకములు, అస్పష్ట చారిత్రకములు” 
అనుసంతర్భాగములును; సాంహికములలో “పేరంటాండ్రు, 
సాహసికులు, బందిపోట్లు, గజదొంగలు, గ్రామకక్షలు- హత్యలు, 
కుటుంబ కలహములు, లేచిపోవుటలు” ఇత్యాది యంతశ్శాఖలును 
గోచరించును. ఇట్లు ఇతివృత్తములనుబట్టి బొబ్బిలివరుస కథలలోం 
గాసనగు శాభోపశాఖలను, వానికి ఉదాహరణములుగా నేనీ 
(ప్రకరణముసంC జర్చింపంబోవు ముద్రితాము(దిత వీరగాథలను ఈ 
క్రింది విధముగా జూపవచ్చును. 


1. చారిత్రకములు: - 

1.1. 53 చారిత్రకములు: బొబ్బిలి కథ, దేసింగురాజు కథ, 
జగపతిరాజు కథ, కొమార రాముని కథ, రాణి శకంరమ్మ కథ, 
సదాశివరెడ్డి కథ, నల్ల సోమనాద్రి కథ (గద్వాల DIA కథ), 
రాజా రామేశ్వరరావు కథ, కర్నూలు నవాబు కథ, ఉయ్యాలవాడ 
నారసింహరెడ్డి కథ 

1.2. అస్పష్ట చారితకములు: బంగారు తిమ్మరాజు కధ, 
ముగ్గురు మరారీల కథ, బాలనాగమ్మ కథ, కుంటి మల్లారెడ్డి కథ, 
వేమన కథ, బల్మూరి కొండ(లాయని కథ. 


2. సాంఘికములు: - 

2.1. పేరంటాండ్రు: కన్యకామ్మవారి కథ, కామమ్మ కథ, 
సన్యాసమ్మ కథ, మండపేట పాపమ్మ కథ, శృంగవరపుకోట ఎబుకమ్మ 
కథ, తిరుపతమ్మ కథ, లక్ష్మమ్మ కథ, వీరరాజమ్మ కథ, చిన్నమ్మ 


కథ, ఎబుకల నాంచారి కథ, రావులమ్మ కథ, నల్లతంగాళ్‌ కథ, 
అంజమ్మ కథ, ఉయ్యూరు వీరమ్మ కథ లేక గొల్లల వీరమ్మ కధ, 
గూడూరు నారాయణమ్మ కథ, సతీ రంగమ్మ కథ, ఈడిగ దేవమ్మ 
కథ, సరోజనమ్మ కథ. 

2.2. సాహనికులు: సర్వాయి పాపడు కథ, చిన్నపరెడ్డి కథ. 

2.3. బందిపోట్లు: మలగర బాలేసాబ్‌ కథ. 

2.4. గజదొంగలు: మియాసాబ్‌ కథ, పండుగ శాయన్న 
కథ, దువ్వన్నదొర పాట, సకృపల్లి రాముడు కథ. 

2.5. (గామకక్షలు- హాత్యలు: కుంటి పుల్లారెడ్డి కథ, 
యల్లమంద నాయుండు కథ, చెన్నక్ళష్ణారెడ్డి కథ, SON రామకృష్ణారెడ్డి 
కథ, దొర్నిపాటి వెంకటరెడ్డి కథ, ఒడ్డుకింద భయ్యారెడ్డి కథ(?), 
సువ్బిరెడ్డి కథ, కలిచెర్ల నరసింహారెడ్డి కథ. 

2.6. కుటుంబ కలహములు: కందెపు సుబ్బయ్యగారి కథ. 

2.7. లేచిపోవుటలు: మందలోడు కథ. 


తి జానవదములు: 

గాంధారికథ, కాంభోజరాజు కథ, కమ్మవారి పడంతి-పసల 
బాలరాజు కథ, ఎలనాగిరెడ్డి కథ, రక్తకొమారుని కథ, రత్నాంగి 
కథ, కాశీమజిలీ కథలు, విక్రమార్ముని కథలు. 


4 పౌొరాణికములు: 

రామకథాసుధార్గవము, ఆండాళ్‌ చరిత్రము లేక శ్రీరంగ 
మాహాత్యము, వరాహావతార చరిత్రము (పందికథ), పెద్దకాపుగారి 
కథ, వేంకటేశ్వరుని కథ, మల్లికదేవమ్మ కథ, జలాచంద్రుని కథ 
(జరాసంధుని కథ), కవిశాంభవరాజు కథ (కౌశాందవిరాజు కథ, 
పర్వతాల మల్లారెడ్డి కథ, కొమిరెల్లి మల్లన్న కథ. 


వీరగాథలు 


rr OO 


బొబ్బిలివరుస కథలు 


చారిత్రకములు సాంఘికములు జానపదములు 
Da ei 
చారిత్రకములు  చార్రిత్రకములు 


పదములు జంగంకథలు 
హరిహరీ పదములు శారద పదములు 
పౌరాణికములు 


పేరంటాండ్రు సాహసికులు బందిపోట్లు గజదొంగలు గ్రామకక్షలు-హత్యలు కుటుంబ కలహములు  లేచిపోవుటలు 


బొబ్బిలివరున కథలు 377 


1. చారిత్రకములు 


1.1. స్పష్ట చారిత్రకములు 

వీనిలో బొబ్బిలి కథ, దేసింగురాజు కథ, జగపతిరాజు కథ, 
కొమార రామునికథ మున్నగునవి ముద్రితములైన ప్రసిద్ధ వీరగాథలు. 
ఉయ్యాలవాడ నారసింహారెడ్డి కథ, కర్నూలు నవాబుకథ, రాణి 
శంకరమ్మ కథ, సదాశివరెడ్డి కథ, రాజా రామేశ్వరరావు కథ, నల్ల 
సోమనాద్రి కథ (గద్వాల సోమనాద్రి కథ) మున్నగునవి నేను 
సేకరించిన అముద్రిత వీరగాథలు. 


1.1.1. బొబ్బిలి Sö:- 

తెలుంగు వీరగాథలన్నింటిలోను అత్యంత ప్రసిద్ధమైనది 
“బొబ్బిలి కథి. నాటకములలో చిలకమర్తివారి గయోపాభఖ్యానమున 
కెంత ప్రచారమున్నదో, వీరగాథలలో బొబ్బిలికథకు అంత 
(ప్రచారమున్న్చది. ఆ నాటకము ఆడంబడని పల్లె ఆంధ్రదేశమున లేనట్లే, 
యీ వీరగాథ పాడంబడని పల్లెయు లేదనవచ్చును. వానలో 
దడియనివారు లేరు. అట్లే గయోపాఖ్యాన నాటకమును జూడని తెలు 
గువాండు కాని, బొబ్బిలి వీరగాథను వినని తెలుంగువాండు కాని 
లేడనుటలో నతిశయోక్తి లేదు. దీనికి మూడు రకముల ప్రతులున్నవి: 
“బొబ్బిలి కథ, బొబ్బిలిరాజు కధ, పెద్ద బొబ్బిలి మహారాజు కథి. 
వీనిలో “బొబ్బిలి SPD ప్రాంత ప్రతులు రెండు మదరాసు ప్రభుత్వ 
ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారమునం (ఇంక మీదట “మద్రాసు 
ప్రా.లి.పు.భా.”) గలవు (8.30. 2550, 2551). వీనిని మల్లంపల్లి 
సోమశేఖరశర్మగారు తమకు లభించిన 8302 ప్రతులతో (ఒకటి 
నెల్లూరు జిల్లాలోను, వేటొకటి రాజమండ్రిలో రోడ్లప్రక్కృనను 
లభించినవంయట) సరిపోల్చి, పరిష్కరించి, ఆ గ్రంథాలయ పక్షమున 
1956లో ‘బొబ్బిలి యుద్ధ కథి అను పేరుతోం బ్రకటించిరి. 
బొబ్బిలిరాజు కథిను “కొ.నృసింహాచారి” రచించినట్లును, అది 
1896లో బ్రకటింపంబడినట్లును, పిఠాపురములోని సూర్యరాయ 
విద్యానంద గ్రంథాలయములోంగల పుస్తకముల పట్టికనుబట్టి 
తెలియుచున్నది. (నేడీ కథ ఆ గ్రంథాలయములో లేదు. ఎవరో 
ప్రబుద్ధులు rehvid.) ఇట్టి ప్రతి యొకటి డా॥ రామరాజుగారి 
కంటం MRS IA. వారు దీనినిగూర్చి వ్రాయుచు, ఈ కవి 
పూర్తిపేరు కొంతం నృసింహాచార్యు లనియు, నితడు పార్లపల్లి 
(గ్రామవాసి యనియుం, దీని నాల్గవకూర్చు 1896లో వచ్చినదనియు, 
నాకూర్చునకుం బరిష్మర్త (ప్రభల సీతారామయ్య యనియు, కాపీరైటు 
గుదిమెళ్ల వరదాచార్యుల దనియు దెలిపియున్నారు (చూ. తెలుగు 
జానపదగేయ సాహిత్యము, పుట ౨౩౫). ఇక మూండవ (5805 
“పెద్ద బొబ్బిలి మహారాజు కథిను 1912లో మద్రాసు భరధ్వాజ 
ముధ్రాక్షరశాలవారు ప్రకటించిరి. దీనిని నేడు “పెద్ద బొబ్బిలిరాజు 
s అను పేరుతో ననేక ప్రకాశకులు ముద్రించి ప్రకటించుచున్నారు. 
ఏ రోడ్డు (ISO లభించును. ఈ పెద్ద బొబ్బిలిరాజు కథను 


మొదట ధేనువకొండవారు ప్రకటించిరనియు, నిది నృసింహాచారి 
రచనకు సంక్షిప్రమనియు శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారును, 
రామరాజుగారును దెల్పియున్నారు. ఈ గుజిలీవ్రతిలోం 
గోడిపందెములున్నవి. మద్రాసు వ్రాంతప్రతిలో గోడిపందెములు లేవు. 
తక్కిన కథయంతయు నించుమించు రెండింటను సమానమే. 
మొత్తమునకు మద్రాసు వ్రాతప్రతి ప్రాచీనమైనది, ఎక్కువ 
ప్రామాణి కమైనది. కాకినాడ ఆంగ్రసాహాత్య వరివత్‌ 
(గంథాలయములోం గూడ బొబ్బీలికథకు సంబంధించిన యొక (వాం 
తప్రతి యున్నదని తెలియుచున్నది. (నేను పోయి పరిశీలింపగా నది 
లేదు.) 

ఈ బొబ్బిలి కథను మొట్టమొదట సేకరించిన మహానుభావుడు 
సి.పి.(బ్రౌనుదొర. (క్రీ.శ. 1842 (ప్రాంతములో ఆయన మద్రాసులో 
నొక జంగము వానిని తన AKEN యుంచుకొని, వానిచేత “బొబ్బిలి 
కథ, కామమ్మ కథ, కొమార రాముని కథి పాడించి, అతండు 
పాడుచుండం౯గా వానిని యథాతథముగా (వాయించినారు. ఈ 
విషయమును దొరగారే స్వహస్తములతో లిఖించియున్నారు (చూ. 
డి.నెం. 2550 వ్రాంతప్రతిలో మొదటి పుట). ఈ బొబ్బిలి కథ 
చివరలో వచ్చు “పెద్దాడ నాగేశం కొడుకు మల్లేశం చెప్పిన కథ 
వినుడీ” అను వాక్యమునుబట్టి పెక్కురు విమర్శకులు “పెద్దాడ మల్లేశం” 
బొబ్బిలి కథను రచించిన కవి యని తలంచినారు. నాకు జూడంగా 
నిది యీ కథను ట్రౌనుదొరగారికిC బాడి వినిపించిన జంగము పేరు 
మాత్రమే యని తోచుచున్నది. ఏ జానపద కవియుం దన పేరును 
(గంథాంతమునం జెప్పుకొనలేదు. కాటమరాజు కథలు రచించిన 
ఆర్షురు నూతన కవులను నేను గనుగొంటిని. వీరిలో నే EVDO 
దన నామమును గథాంతమునం జెప్పుకొనలేదు. Herr నిది మల్లేశం 
'చెప్పిని కథయే కాని “వ్రాసిని కథకాదు. ఇది ముఖ్యముగా 
గమనింవవలనియున్చది. నిజముగా IEC కవిటైనచోం 
దల్లిదం[డ్రుల పేర్లు, గోత్రము పేరు, ఊరిపేరు- అన్నియును జెప్పుకొని 
యుండును. తెలుంగు కవి యెవ్వండును దన (ప్రవరను 
జెప్పుకొనకుండం బొడిగాం తన పేరును దన తండ్రిపేరును మాక్రమే 
చెప్పి యూరకొనుట యే యితర గ్రంథములోను మనము చూడము. 
కావున “పెద్దాడ మల్లేశం” అను నతడు 1842లో బ్రౌనుదొరగారి 
యెదుట బొబ్బిలి కథను బాడిన యొక జంగము మాత్రమే! పైంగా, 
బ్రౌనుదొరగారు ఈ కథను ఒకరు పాడుచుండయగా వ్రాయించిరేగాని, 
ఒక కవి వ్రాసిన ప్రతిని (పల్నాటి కథలు, కాటమరాజు కథలు మున్నగు 
వానివలె) సంపాదించి యుండలేదు. ఇది అత్యంత ముఖ్యమైన 
విషయము. పెద్దాడ మల్లేశం mardid మాత్రమే యనుటకు 
దీనిని మించిన సాక్ష్యము లేదు. నోటిపాట పాడు గాథాకారుండు 
కవి నామమును జెప్టుట అసంభవము. (కామమ్మ కథలో, కవి, 
కథలో నొక పాత్ర కావున నతని నామము వీరగాథలో మిళితమైపోయి 
గాథాకారులచేం బాడంబడుచున్నది. ఇట్టిది మటియొక కథలో 


378 తెలుంగు వీరగాథా కవిత్వము 


నెచ్చటను గానవచ్చుటలేదు.) నేను సేకరించిన పెక్కు కథలలో 
జంగములు కథాంతమున౯ దమ పేరు చెప్పుట వినియుంటిని. 
“ఫలానావాడి కొడుకు ఫలానావాడు చెప్పిన కథ ఇక్కడికి సంపూర్ణం” 
అని చెప్పుట గాథాకారులలోం గానవచ్చు సాధారణ విషయము. 
పెద్దాడ మల్లేశమును నిట్లు చేసిన వాండే! అసలు బొబ్బిలికథపై కవి 
చేయిపడినట్లు లేదు. ఇది జానపదుల యాశువుగానే నేంటికిని 
నిలియుచున్నదని నా నమ్మకము. యతి ప్రాసలు లేని శిథిల రచనయే 
నేంటికిని నిందు బ్రత్యక్షమగుచున్నది. దేసింగురాజుకథతో దీనిని 
బోల్బినచో నీ విషయము స్పష్టమగును. దేసింగురాజుకథలో యతి 
ప్రాసలు చక్కగా గూర్చంబడి, రగడ రూపమునం గవి ప్రత్యేక శిల్పము 
సాక్షాత్మరించును. బొబ్బిలికథలో నిట్టి శిల్చము కానరాదు. గుజిలీ 
ప్రతిని కొంతం నృసింహాచార్యులు రచించియుండును గాని, మద్రాసు 
(గంథాలయములోని వ్రాతప్రతి మాత్రము సేకరింపంబడిన మౌఖిక 
వీరగాథ మాత్రమే. దీనికి (బ్రౌనుదొరగారే సాక్ష్యము. ఇట్టి 
మౌఖికగాథలో౯ గవి నామాదులుండుట యసంభవము. 


నేను బొబ్బిలి, విజయనగర ప్రాంతములలో బర్యటించి, 
ఈ బొబ్బిలికథకు సంబంధించిన కొన్ని నూతనాంశములను 
గమనించితిని. ఆ ప్రాంతములలో నీ కథ మూండు విధములుగా 
బాడంబడుచున్నవి. బొబ్బిలి ప్రాంతములో దీనిని మాలదాసరులు 
పాడుదురు. బొబ్బిలి ప్రక్కనే యున్న 'కోమటిపల్లై యను గ్రామములో 
నీ దాసరులు నేంటికిని గలరు. వీరు తరతరములనుండి యీ కథను 
బాడుచున్న గాథాకారులు. 20వ శతాబ్ది ప్రారంభములో బొబ్బిలి 
మహారాజావారు ఈ కోమటి పల్లి దాసరులను మద్రాసు రప్పించి, 
బొబ్బిలి కథను బాడించి, ఆకాశవాణి కేంద్రమునుండి ప్రసారము 
చేయించి రని తెలియుచున్నది. ఈ బొబ్బిలి ప్రాంతములో నీ కథ, 
నేడు మనకు లభ్యమగుచున్న ధోరణిలో, ననగా బొబ్బీలివారివైపు 
పక్షపాతము చూపుచు6 బాడంబడును. ఇందు (బ్రధాన నాయకులు 
రంగారావు, వెంగళరావులు. పాపారాయని ప్రసక్తి యిందు దక్కువ. 
పాపారాయని స్వస్థలమైన “రాజాం” ప్రాంతములోని గాథాకారులు 
తాండ్ర పాపారాయని నాయకునిగాం చేసి, యాతని పుట్టు EE 
రములను సావానములను వివరించుచు బొబ్బిలికథను 
బాడుచున్నారు. విజయనగర (ప్రాంతములందు బొబ్బిలికథను 
జంగములు పాడుదురు. విజయనగరము (ప్రక్కనేయున్న 
OSSEEDI జంగములు ఈకథను బాడుటలో మిక్కిలి ప్రావీణ్యము 
గలవారు. ఈ జంగములు విజయరామరాజునకుC (బ్రాధాన్యమిచ్చి 
పాడుదురు. ఇప్పటికిని విజయనగర ప్రజలు బొబ్బిలివారి శౌర్యమును 
553 c(3 3005 59. బొబ్బిలివారిదే తప్పనియు, వారు 
విజయరామరాజు నవమానించిరనియు, వెంగళరాయంని 
పొగరుబోతుతనమే యుద్ధమునకు గారణమనియు, వెంగళరాయని 
వివాహ సమయములో విజయరామరాజు IR దండెత్తెననుట 
పచ్చి అబద్ధమనియు, SA మూఢమాసమగుటచే నప్పుడు వివాహము 


జరుగుటకే ఆస్మారము లేదనియు, బొబ్బిలివారు తాము బుస్సీని 
దర్శింపక పోవుట కొక సాకును జూపనెంచి వెంగళరాయని పెండ్లి 
యని అబద్ధమాడిరనియు విజయనగర ప్రాంత ప్రజలు నేంటికిని 
జెప్పుచున్నారు. 

mol పాపారాయండు విజయరామరాజును బొడిచి 
చంపినట్లుగా వీరగాథలో౭ గలదు." విజయరామరాజు, తన్ను 
బొడిచిన పాపారాయని తిరిగి కత్తితోంబొడిచి చంపినట్లుగా 
విజయనగర ప్రజలు చెప్పుచున్నారు. ఇట్లు పాపారాయనిం బొడిచిన 
కత్తి విజయనగరపు కోటలో నేంటికిని భద్రపటుపంబడియున్న్చది. 
జనవ్యవహారమునను, వీరగాథలలోను నింత ప్రసిద్ధమైన తాండ్ర 
పాపారాయని ప్రసక్తి చరిత్రలో నెచ్చటను గానరాదు. బొబ్బిలియుద్ధ 
కాలమునకు సమకాలికుడైన రాబర్ట్‌ es5y (Robert Orme, A.D. 
1728-1801) అను చరిత్రకారుడు ఈ యుద్ధమును సంపూర్ణముగా 
వర్ణించినాడు.” అందు తాండ్ర పాపారాయని నామము లేదు. రంగా 
రాయని అనుచరులు నలుగురు కలిసి, విజయరామరాజును 
జంపుటకు నిశ్చయించుకొని, అందులో నిద్దరొక దళముగా ముందు 
వెడలి, విజయనగరభటుల వేషముతో రామరాజుడేరాలోC (985309, 
నిద్రించుచున్న వానిని బొడిచి చంపిరనియు, వెంటనే విజయనగర 
సైనికులు 9909, విజరామరాజును చంపిన ఆ యిరువురు 
సైనికులను తుపాకులతోం గాల్ఫివేసిరనియుం గలదు. 


చారిత్రకముగా ఈ యుద్ధము క్రీ.శ. 1757 జనవరి 24వ 
తేది శుక్రవారము నాడు జరిగినది. ఆ దినము తెల్లవారుజామున 
యుద్ధము ప్రారంభమైనది. కోటలో నున్న రంగారావు సైన్యము 250 
మంది వీరులు మాత్రమే. (స్ర్తీలు, పిల్లలు, ఇతరులు కలసి దాదాపు 
500 మంది కలరు. వీరిపై దండెత్తిన శత్రుసైన్యములో పెద 
విజయరామరాజుది 10,000 సైన్యము, బుస్సీది 250 గుజ్బిపు 
రౌతులు, 750 యూరోపియన్‌ కాల్బలము, నాలుగు ఫిరంగులు. 
ఇంత మహాసైన్యమును 250 మంది బొబ్బిలివీరు లెదిరించిరి! తమకు 
సంఖ్యాబలము లేకపోయినను వెలమవీరులు మహాశౌర్యముతోం 
బోరాడిరి. తెల్లవారు జామున బ్రారంభమైన యుద్ధము మధ్యాహ్నము 
రెండుగంటల వటబకును నుద్ధతముగా సాంగినది. మధ్యాహ్నము 
రెండుగంటల సమయమునకుంగూడ నొక్క శత్రుసైనికు(డైనను 
బొబ్బిలికోట గోడపైకి ఎక్కలేక పోయెనంట. వెలమవీరుల 
పౌరుషమునకును యుద్ధనైపుణ్యమునకును నిది ప్రబల నిదర్శనము! 
ఇంక లాభము లేదని తలంచిన శత్రువులు మధ్యాహ్నము రెండుగంటల 
తరువాత ఫిరంగులతో విజృంభించిరి. బొబ్బిలివీరులును ఇమ్మడిగా 
ముమ్మడిగా రెచ్చిపోయిరి. కోటను కాపాడుకొనుట అసాధ్యమని 
(గ్రహించిరి. ప్రాణముకన్న మానమెక్కువ యని నిశ్చయించుకొనిన 
ఆ మహాశూరులు, తమ యంతఃపుర స్ర్తీలు శత్రువులకు జిక్శ్కకుండ 
నుండుటకై వారిని తెగనటికి మంటలలోం బాబవైచిరి. పసిబాలురు 
కూడ ఈ మారణహోమమున కాహుతియిరి. ఈ దారుణ కృత్యమును 


బొబ్బిలివరున కథలు 379 


జూచి శత్రువులుకూడం గంటం దడివెట్టిరి! తెగించిన బొబ్బిలివీరులు 
మాటలతోం జెప్పరాని మహావేశముతో శత్రువు 398. 
సాయంకాలమగు సరికి బూడిద బుంగలుగా6 బడియున్న బొబ్బిలికోట 
బుస్సీకి వశమైనది. ఈ యుద్ధము మిక్కిలి హృదయ విదారకమైనది. 
మాన సంరక్షణార్థమై ప్రాణములను దృణప్రాయముగాం త్యజించిన 
మహాపురుషులు బొబ్బిలి వీరులు! వెలమవీరుల పౌరుషము, శౌర్యము, 
ఆత్మాభిమానము ఆచంద్రతారార్మ్యము నిలిచియుండును! 

ధర్మము, న్యాయము బొబ్బిలివారివైపే యున్నను, విజయ 
రామరాజు మా(త్రము వీరగాథలోం జిత్రింపబడినంత పిటతికిపందయు, 
పౌరుష హీనుడును, క్రూరు(డును గాదు. ఈ గాథరచయిత (లేదా 
దీనినాశువుగా నల్లిన గాథాకారుడు) చారిత్రకాంశముల నూంతగాం 
గాని, కొంత కల్పన చేసి, వెలమల శౌర్యమును విపరీతమగు భక్తితో 
వర్ణించినాడు. ఇతండు తప్పక బొబ్బిలి ప్రాంతము cg యుండు 
ననుటలో సందేహము లేదు. రచయిత పాక్షికదృష్టితో రచన 
సాంగించెనని ముల్లంవల్లి _సోమశేఖరశర్మగారును 
అంగీకరించియున్నారు. “ఈ బొబ్బిలికథ ప్రధానముగా బొబ్బిలి 
యధిపతుల శౌర్యసాహస పరాక్రమముల నభివర్ణించుటకే రచియింపం 
బడినది. (గ్రంథకర్త బొబ్బిలి పక్షపాతి, బొబ్బిలి నివాసి కూడ అగునేమో. 
అందువలననే అతడీ కథలో రంగారావును ఉత్తమ నాయకునిగాను, 
అతని ప్రత్యర్థిని ద్వితీయ నాయకునిగాను చేసెను. పెద 
విజయరామరాజు కథలో చిత్రింపంబడినంతటి క్రూరుండును, 
దుష్టస్వభావు(డును కాడని అతని చరిత్రవలన విశదమగును. 
కథానాయకుడయిన రంగారావు పాత్రకు ఆధిక్యము కల్పించుటకే 
ప్రతిపక్ష నాయకుని పాత్రను ఆ విధముగా చిత్రించెననుట స్పష్టము”. * 

రసదృష్టితోం జూచినప్పుడు వీథులలో దొరకు గుజిలీ ప్రతుల 
కన్న మద్రాసు గ్రంథాలయములో ట్రౌనుదొర సేకరించిన కథయే 
అన్ని విధముల నుత్తమమైనది. ఆ కథారచయిత బుస్సీ సైన్యముతో 
కూడం బ్రయాణము చేసి మజిలీలను వర్ణించినాడా అని అనిపించును. 
కాని ఈ కవి (దీనికి బ్రత్యేక కవి లేండు, మొదట నాశువుగాం 
బాడిన గాథాకారుండే దీని కవి. అతని పేరు మనకు దెలియదు) 
దీనిని విషాదాంతముగా౭ జేయుటకు గాంబోలు, కొన్ని చారిత్రక 
విషయములను తాబుమాటు చేసినాడు. బొబ్బిలి యుద్దము రాత్రి 
(ప్రారంభమైన దనుట, వెంగళరావు ఆత్మహత్య, హైదర్‌జంగ్‌ ఆత్మహత్య 
సరికావు. చారిత్రకముగా ఈ యుద్ధము తెల్లవారుజామున 
బ్రారంభమై సాయంకాలము వజకును సాంగినది. అట్లే వెంగళరావు 
ఆత్మహత్యయు సత్యముగాదు. వెంగళరావు తన అన్నకుమారు(డైన 
వెంకట రంగారావును వెంటంబెట్టుకొని, యుద్ద మునుండి 
తవ్చీంచుకొని, భదాచలమునకుం బాటణిపోయి రెండు 
సంవత్సరములకు దరువాత వచ్చి, రాజాము కోటను పట్టుకొనెను. 
అప్పుడు విజయనగరము నేలుచున్న ఆనందరాజు, వెంగళరావుతో 
సంధి చేసికొనెను. ఇది చారిత్రక సత్యము. హైదర్‌జంగ్‌ ఆత్మహత్య 


చేసికొనెననుట కూడ నిజము కాదు. యుద్దానంతరము హైదర్‌జంగ్‌ 
mc గలసి జెరంగాబాదు వెళ్లెను. అక్కడ “సలాబతుజంగు” 
సోదరుండగు 'నిజామలీ” చే హైదర్‌జంగ్‌ చంపంబడెను. ఈ 
వీరగాథలోని యుద్ధకాల సన్నివేశములన్నియును రసపోషణకై కవి 
కల్పించినవే కాని, చారిత్రకములు కావు. “Though the theme 


is historical, there is less of history and more of tradi- 
tion... Mallesam borrowed his theme from history and 


developed it into a classical folk-song Kavya”.* 

ఇట్లు చారిత్రక సత్యములు కొన్ని 90050, ఈ బొబ్బిలి 
కథ తెలుంగు వీరగాథలలో అ(గగణ్యమగుటయే కాక, ప్రపంచోత్తమ 
వీరగాథలలో లెక్నింపందగినది. వీరగాథాలక్షణము లన్నియును దీనికి 
బరిపూర్ణముగాం బట్టినవి. దుస్సాధ్యమైన వీరగాథానిర్వచనము ఈ 
ఉత్తమ వీరగాథచే సుసాధ్యమగుచున్పది. “బొబ్బిలికథ వంటివి 
వీరగాథలు” అని ఒక్క ముక్కలో నిర్వచింపవచ్చును. అందుచేతనే 
రామరాజుగారు దీనిని సిసలైన జానపద గేయముగా నభివర్ణించిరి. 
“తెలుగువారు వీరవిక్రములనియు, డైర్యసాహసోపేతులనియు, 
అభిమానధనులనియు, వారి శౌర్యమఖండమనియు, చేయెత్తి చాటినది 
ISE. ఈ కథ నెరుగనివారు (జానపదులు) తెలుగు దేశమున 
నొక్కరైన నుండరన్న అతిశయోక్తి కాదు. వీరగీతములందింత 
సార్వజనీనత గల పదమింకొకటి లేదు. సిసలైన జానపద గేయమున 
కుండవలసిన లక్షణములన్నియు దీనికున్నవి. నుడికారము, భాష 
భావములు, పద్ధతి, పూర్తిగా జానపదులవిోో ఇట్టి అత్యుత్తమ 
వీరగాథను ఏట్స్‌దొర ఆంగ్లములోనికిం బరివర్తించెనని గిడుగు 
సీతాపతిగారు 1965లో నాతోం జెప్పియున్నారు. కాని ఆ యాంగ్లప్రతి 
నేండలభ్యము. ఆ యేట్స్‌దొర ఆంగ్లములో Marginal Notes 
(వ్రాసికొనిన తెలుంగు ప్రతి యొకటి సీతాపతిగారి కడం గలదు. 


బొబ్బిలికథలోని వీరరసస్సోరకమగు కవిత్వమున కొక చిన్న 
యుదాహరణము:- విజయరామరాజు తన కోటపై దండెత్తిరాయగా, 
రంగారావు తన బావమబందియగు తాండ్ర పాపయ్య కోటలో నున్నచో 
నేడేండ్లు పోరాడినను దన కోట స్వాధీనమయ్యడిది కాదని వాపోవు 
చుండును. పాపారాయండప్పుడు 'రాజాంి కోటలో నున్నాడు. 
అందుచే దనకును బొబ్బిలికోటకును బుణము తీరినదని రంగారావు 
విచారపడుచుండెను. అన్నగారి విచారమును జూచి Sd 
వెంగళరావు ఎటువంటి వీరలాపము లాడుచున్నాండో చూడుడు: 


“ముహావ్రభో! పిరికి మాటలా ఆడిపోతిరి యేలినవారేమి 
నాకు సెలవులు యివ్వమంటాడు తమ్ముడెంగ(బావూ 
సెలవులు యిస్తే నవాబుడేరా సెలగని పొడిచొస్తు 
దిగుతూ దిగుతూ వున్న డేరా వెనుకకు 58 
గోల్ళొండ దరబారులో బూనికి గోరీ కట్టిస్తు 

గోరీమీదా నున్నవునీళ్లు చల్లించక మాన 

ఏరుదాటి యేలూరిదాకా బైలుగ' నరికిస్తు 


380 తెలుంగు వీరగాథా కవిత్వము 


రాజమహేంద్రము గోదావరిలో ఈటెలు SAA 

దనిగడ్డకూ వీనుగులాను వొంటెల తోలిస్తు 

రపద్దూలిగా విజేనగరమే తలువులు కొట్టిస్తు 

అన్నయ్యా, విజేనగరము సందున రాజును దహనం చేయిస్తు... 
అన్నయ్యా, బూసిగారి బలములు అన్నీ జాతికొంగలేమి 
జాతికొంగల మీదికి నేను సాళువ డేగాను 

రాజుగారివో బలములు అన్నీ 87:90:99 

వరిగెగుంపుల మీదికి నేను భైరవ దేగాను”.* 


ఇట్లు వెంగళరాయని పలుకులు వీరరసస్ఫూర్తికిం (బ్రతీకలుకాంగా, 
మల్లమదేవి విజయరామరాజునకు (MIS లేఖ కరుణరసమునకుC 
బరాకాష్ట్ర (చూ. బొబ్బిలియుద్దకథ, మల్లంపల్లి పరిషృతము, పుట 
57). వీరగాథలలో వీర కరుణములు రెండే యెక్కువగా బోషింపం 
బడుచుండును. 


1.1.2. దేసింగురాజు కథ: - 

దీనికి ముగ్గురు రచయితలు తెలియుచున్నారు. రావూరి 
వేంకట సుబ్బయ్య, నిడిగంటి వీరయ్య దేవర, జంగం సుబ్బయ్య 
250. క్రీ.శ. 1892లో మద్రాసునుండి అజ్జి షణ్ముగప్పకశెట్టిగారు 
ప్రకటించిన దేసింగురాజుకథలో ముఖపత్రమున 238: “శ్రీ 
క్షణికాద్రిపురవరాధీశ్వరు కృపాకటాక్ష వీక్షణాలంకార సంగీత సాహిత్య 
రచనా చమత్యారులగు రావూరు వేంకటసుబ్బయ్యగారిచే నిఖిల 
జనానందకరంబుగా రచియింపబడిన దేసింగురాజుకథ”. దీని 
యవతారికలో నిట్లున్నది- 


“ఈ వసుధను పెరుగమివుర వాసుడ నింవు మీర నేను 
రావూర్వేంకట సుబ్బ యాఖ్యుడను రంజితంబుగాను 
సంతనమున దేసింగురాజు కథ 53 జెప్పెదను”. 


aa వేటపాలెము సారస్వత నికేతన (గంథాలయమునం గలదు. 
1923లో వావిళ్లవారు దీనినే మరలం (బ్రకటించిరి. 


1912లో మదరాసు “ఆర్‌.కె.రాజు అండ్‌ కో” వారు 
ప్రకటించిన 'దేసింగురాజు SASS 'నెల్లూరుపుర నివాసియగు 
నిడిగంటి వీరయ్యగారిచే వచన రూపముగా రచియింపబడినది” యని 
కలదు. ఇక్కడ SON శబ్దము “శ్రీనాథుని వచనపద్ధతి” యను 
ప్రయోగములోని (చూ. కాటమరాజు కథ, గంగుల 357909 
రచన) వచన శబ్దము వంటిదేయని తలంపవచ్చును. రావూరు వేంకట 
సుబ్బయ్య పాటగా రచించిన కథలో నీ వీరయ్య మధ్యమధ్య 
వచనములు చేర్చినాండని తలంచుటకు వీలులేదు. ఈ 'దేసింగురాజు 
చరిత్రము కూడ నాద్యంతము పాటరూపముననే యున్నది. ఇది 
రాజమండ్రి గౌతమీ(గంథాలయమునం గలదు. 

1919లో భాస్నర్ని ఎతిరాజులుశెట్టి (చెన్నవురి)గారు 
ప్రకటించిన 'దేసింగురాజు SS SE నవతారికలో “జంగం 
సుబ్బయ్య దేవరి పేరు కానవచ్చుచున్నది. 


“ఈ వనుధను నెల్లూరివుర నివానుడ నింవుమీర నేను 
జంగం నుబ్బయ్య దేవరాఖ్యుడను రంజితంబుగాను” 


దీని ముఖపత్రమున “నెల్లూరిపుర నివాసియగు నిడిగంటి వీరయ్య 
గారిచే వచన రూపముగా రచియింపబడిన” అని కలదు. దీనినిబట్టి 
దేసింగురాజుకథను మొదట వీరయ్య వచన రూపమున (PAC 
గా, సుబ్బయ్య పాటగా మలంచెనని చెప్పవలసి యున్నది. ఈ జంగం 
సుబ్బయ్యయు, రావూరి వేంకటసుబ్బయ్యయు నొక్శరేమో తెలియదు. 
లేదా ఈ సుబ్బయ్య నిడిగంటి వీరయ్య పుత్రు(డేమో. ఈ కథ 
వేటపాలెము (గంథాలయమునం గలదు. (1933లో ఎస్‌. వి. గోపాల్‌ 
అండ్‌ కో వారు ప్రచురించిన గుజిలీ ప్రతిలో రచయిత పేరు లేదు. 
'నెల్లూర్చుర నివాసి” అని మాత్రమున్చది. ) 

పై పరిశీలనమునుబట్టి 'దేసింగురాజు కథి యను పేరుతో 
నొక రచన, 'దేసింగురాజు చరిత్రము” అను పేరుతో SES రచన 
కలవని తెలియుచున్నది. 


దేసింగురాజుకథ (క్రీ.శ. 1713 జనవరి 17వ తేదిని 
చెంజికోటలో జరిగిన చారిత్రక వృత్తాంతమని హరి ఆదిశేషువుగారు 
నిర్ణయించిరి. 1714 అక్టోబరు 35 తేది శనివారము సాయంకాలము 
దేసింగురాజు మరణించెనని డా॥ బి.రామరాజుగారు చెప్పిరి. 
చెంజికోట నేటి మద్రాసు రాష్ట్రమున దక్షిణ ఆర్మాటు జిల్లాలో కలదు. 
వీరగాథలో 'దేసింగు'గా నున్న పేరు చారిత్రకముగా Taro. 
ఈ తేజసింగు బుందేల్‌ఖండ్‌ mac. ఇతని తండ్రి 
సురూప్‌సింగ్‌. (కీ.శ. 1700 ప్రాంతములో జెరంగజేబు పాదుషా 
సురూపసింహుని శౌర్యమునకు మెచ్చి 'జింజి” కోట (లేక చెంజి” 
కోట)ను ఇనాముగా నిచ్చెను. ఈ సురూప్‌సింగ్‌కును ఇంగ్లీషువారికిని 
క్రీశ. 1710 నుండి 1713 Se dd గొన్ని వివాదములేర్చడినవి. 
1713లో రాజ్యమునకు వచ్చిన 'తేజసింగు” (దేసింగు) తాను ఆర్మాటు 
నవాబునకు సామంతుండను గానని తిరుగంబడెను. ఆంగ్లేయుల 
సహాయముతో ఆర్మాటునవాబు చెంజికోటపై దండెత్తెను. 1713 
జనవరి 17వ తేదిని గొప్ప యుద్ధము జరిగెను. ఆ సంఘటనయే 
ఈ వీరగాథ. దీనినిగూర్చిన ఇతర చారిత్రకాంశములను Sp 
హిందూదేశ చరిత్ర నాధారముగాం జేసికొని డా॥ రామరాజుగారు 
విపులముగా 2,09 యున్నారు (చూ. తెలుంగు జానపదగేయ 
సాహిత్యము, పుటలు ౨౨౮-౨౩౫). 


వీరగాథలో నున్న “బారాహజారి” es విషయము కవి 
కల్పితము. దేసింగు అయిదు సంవత్సరముల బాలుడుగా నున్నప్పుడు 
ఢడిల్లీపాదుషా DED లొంగందీసి, చెంజికోటను బహుమతిగా 
బడసెనట! ఆర్మాటు నవాబు “సాదుల్లా ఖానుడు” దేసింగును పన్ను 
కట్టుమనెను. పాచ్చావు (పాదుషా) నుండి బహుమతి పొందిన తన 
కోటకు బన్ను కట్టవలసిన అగత్యము లేదని దేసింగు జవాబిచ్చెను. 
అందుచే నిరువురకును యుద్దమయ్యెను. ఈ యుద్దమున దేసింగు 


బొబ్బిలివరున కథలు 381 


పక్షమున “మహబ్బత్‌ఖాన్‌’ అను మహమ్మదీయ వీరుడు చేసిన 
రణము అత్యద్భుతముగా వర్ణింపంబడినది. మహబ్బత్‌ఖానుని DEAD 
పేరు నీలవేణి” యంట. దేసింగురాజు గుజ్టిము పేరు 'బారాహజారి”. 


అభూత కల్పనలతో పౌరాణిక ధోరణిలో సాంగిన ఈ వీరగాథ 
మొదట తమిళదేశమునం బుట్టినది. తరువాత తెలుంగు దేశమునకు 
వ్యాపించినది. JAA తెలుగున బొబ్బిలికథ వలెనే అత్యంత 
ప్రసిద్ధమైన వీరగాథ. దీని రచన బొబ్బిలివరుసకు యతిప్రాసలు 
బిగించినట్లుగ నున్నది. కాని ఈ రచన బొబ్బిలి రచనవలం 
(MÄSSE కాదు. 20వ శతాబ్ది ప్రారంభమున రచింవం 
బడినట్లున్నది. 

బొబ్బిలికథవలెనే ఇదియును వీరరసష్లావితమగు కవిత్వముతో 
నొప్పు కథ. దావూద్‌ mid దేసింగురాజు పైకి నైదువందల 
BD దళమును బంపినాండు. దేసింగురాజు తన “బారాహజారి” 
గుజ్జముపై స్వారీచేయుచు ఆ గుజ్బ్జిపు దళము నంతను నూచముట్టుగా 
నజకివేయుట యెట్లు వర్ణితమైనదో చూడుడు: - 


“ముందు పోటుకును గుండు పోటుకును సందేపొంచకను 
నరగున బడి దూరుచు HIND SONS హయములను 
గిరగిర ద్రెప్పుచు నెగరవేయుచు కరికరి సేయుచును 
సరగుంన దండు తండంబుల నవ్యావనవ్యములు గాను 
తరుముచు నరికెను దేశింగుడును కరకు కరకు మనుచు 
మరి గుట్జంబుల తుంద్లు తుంద్లుగా నరికి నరికి వేసీ 

అరటి కంబముల నరికిన కరణిని యంత దండునెల్ల 
సారకాయల తెగ నరికిన కరణిని సొరిది సేనలెల్ల 
జొన్నదంట్ల తెగవేసిన తీరున చొరబడి దందులను 

ఉన్నవారి నటు చాపకట్టుగా నుక్ళడంచుచును” 7 


దావూద్‌ఖాన్‌ అబువదివేల మదపుటేనుగులతో దేసింగురాజును 
జుట్టుముట్టెను. అప్పుడు దేసింగురాజు చేనిన వీరవిహార 
మత్యద్భుతముగా వర్ణింపంబడినది: - 


“తొండంబుల నెల్లను పడనరికెను తుంద్లు తుంద్లుగాను 
కంఠస్థలముల (గుచ్చి యెత్తాను కంకులు రాలగను 
మొండెములుగ 345035 యాబల్‌ తుందడంబుల నెల్ల 
మెండుగ నెత్తురు AI పారెను మేటి దండు 39 
వరవడి కుంభస్థలములు PÄID SE నవ్హుడు కొన్ని 
నరికినంతలో రెందు తుంద్లుగా నట గూలెను కొన్ని 
కాళ్లు చేతులు తోకలు విరిగి SAI కూలా కొన్ని 
ఒళ్లెల్లను చిల్లులు పోటుబడి వొరిగి నంత కొన్ని 
వేగులు కండలు వేరు వేరులై మూల్లి కూలె కొన్ని 
సాగిలపడి పొర్లింతలు పెట్టెను చయ్యన నట కొన్ని 

ఆ రీతి టార్‌ టార్‌ జేసెను vipid దేశింగూ” *. 


1.1.3. జగపతిరాజు కథః - 

దినీసీ “పెద్దాపురం కోడిపుంజుల కథి అను పేరుతో మంగు 
వెంకట రంగనాథరావుగారు (కాకినాడ) 1914లో ప్రచురించిరి.* 
దీనికి “పెద్దాపురం కోడిపుంజుల కథి యను పేరు ప్రచురణ కర్తలు 
పెట్టినట్లున్నది. జానపదులలో దీనికి “'జగపతిరాజు కథి అనియే 
వ్యవహారము. దీని ఇతివృత్తమునుగూర్చి డాక్టరు బి. రామరాజుగారు 
విపులముగా 28709 యున్నారు (చూ. తెలుంగు జానపద గేయ 
సాహిత్యము, పుటలు ౨౪౧-౨౪౮). విశాఖ, గోదావరి జిల్లాలలో 
ఈ కథకు విశేష వ్యాప్తి యున్నది. ఇది బొబ్బిలియుద్ధము జరిగిన 
రెండేండ్లకు అనగా క్రీ.శ. 1759లో జరిగినది. పెద్దాపురము నేలు 
వత్సవాయి జగపతిరాజు దీనికి నాయకుడు. విజయనగరము నేలు 
పూసపాటి ఆనందగజపతి ప్రతినాయకుడు. వీరిరువురును సోదర 
తుల్యులు. వీరిలో ఆనందగజపతి బొబ్బిలియుద్ధములో మరణించిన 
విజయరామరాజునకు అన్నకొడుకు. వత్సరాయి జగపతి, విజయ 
రామరాజు భార్యయగు చం[ద్రమదేవికి అప్పకొడుకు. ఆనందగజపతి 
జగపతిరాజుతో మత్సరించి, మాయోపాయముచే యుద్ధమున నాతని 
గడతేర్చెను. వత్సవాయి జగపతిరాజు పాలనాకాలము క్రీ.శ. 1749- 
1758. ఇతడు క్రీశ. 1759 ప్రమాది పుష్య శుద్ధ నవమినాండు 
25585 మలంకరించెనని “పెద్దాపుర సంస్థాన చరి(త్రిలోయ గలదు. 

పల్నాటి వీరగాథాచక్రము వలెనే ఈ వీరగాథ యంతయు 
గేవలము కోడిపోరుపైనే ఆధారపడియుండును. అందువలననే దీనికి 
“పెద్దాపురం కోడిపుంజుల కథి యను నామాంతరము కలిగి 
యుండును. ఇది బొబ్బిలికథతోం దులతూంగు రచన. ఇందు 
గోడివుంజుల పోరాట మత్యద్భుతముగా వర్థింవంబడినది. 
కోడిపుంజులను పందెము కట్టు తీరు, వాని మనస్తత్వము, పోరాట 
విధానము, పందెగాండ్ర ప్రతిభ మున్నగు విశేషము లీ వీరగాథలోం 
జకని నుడికారముతోం జి(త్రింపబడినవి. నిఘంటువుల కెక్ళని పలుకు 
బశ్లెన్నియో ఇందు [బ్రత్యక్షమగును. 

ఆనంద గజపతి కోడిపుంజు పేరు 'విడికోడి”. జగపతిరాజు 
కోడిపుంజు పేరు pos. ఆనందరాజు పక్షమున “వసంతు 
రామన్న, జగపతిరాజు పక్షమున “చల్లా రాజన్న కోడిపుంజులను 
వదులు పందెగాండ్రు. కోడిపందెమంతయు౯ mo) వదలెడి 
పందెగానిపై నాధారపడి యుండునయట. ఈతండు (ప్రతిభావంతుC 
డు కానిచో నెంతగొప్ప పుంజైనను నెగ్గలేదు. అందువలననే కోడి 
పందెమును వర్ణించునప్పుడు పుంజులను వదలు పందెగాండ్రను 
దప్పక చెప్పుదురు. ఇది కోడిపందెములున్న ప్రతివీరగాధథయందును 
గాననగును. జగపతిరాజుకథలోఆ బందెము (ప్రారంభింపంబడుటకు 
ముందు పందెగాండ్రిరువురును కమ్మరి పాపయ్యను పిలిచి, ఉక్కు 
కత్తులకు సానపట్టించి కోళ్లకు గట్టిరట. (ఈ దిగువ నేనిచ్చెడి 
యుదావారణములన్నియబును 1914లో మంగు వెంకట 
రంగనాథరావు గారు కాకినాడనుండి (ప్రకటించిన ప్రతిలోనివి.) 


382 తెలుంగు వీరగాథా కవిత్వము 


“వుక్కు కత్తులు కోదికత్తులు సానేపట్టాదు 
పచ్చినెత్తురు ధారే పోసి సానవట్టినారు 

దూది వేనితే యేటికి తెగే కత్తులు వున్నాయి 
వహ్వో! విడికోడికీ వూలకోడికీ కత్తులు వేశారు” 


జగపతిరాజు పందెగాండు చల్లా రాజన్న 'పిల్లపాతలు’ (కోడి కాలికి 
జుట్టు గుడ్డపేలికలు) తెచ్చుకొనుట మబిచిపోయినాడంట. రాజుతోం 
జెప్పినచోం గోపగించునని, నాలుగువేల రూపాయలు ఖరీదు చేసెడి 
జగపతిరాజు పెండ్లినాటి శాలువను చించి, దానిని విల్లపాతలుగా 
నుపయోగించినాయడట! SOINE బంతము లిట్లుండును. 
పిల్లపాతలు మటబచిపోయిన చల్లా రాజన్న- 


“జగపతిరాజు పెండ్లినాటిది పెద్ద శాలువండి 
నాలుగువేలా నాణెపు శాలువ నడుముకు బించాదు 
వత్సవాయ సంస్థానము వుంటే శాలువలే లేవా? 
శౌలువగుడ్డ పట్టుదారముతో కత్తికి కట్టాదు 

వహ్వో! విడికోడికి పూలకోడికి కత్తి వేసినారు 
వుత్తరదిశకు దక్షిణదిశకూ బర్లు దిద్దినారు 

వహ్వో! కరిపించారు మొగివించారు కదలిక జేశారు 
జోడు బారలు ఎెడముంచారు వదలివేసినారు”. 


రాజుల మనస్సు కోళ్లకు దెలియునంట. కోళ్ల పౌరుషములు ఆ 
రాజులకు దెలియునంట. అన్నదమ్ములు వదలిన కోళ్లగుటచే నవి 
పోరాడక నిలిచియున్నవి. 


“oo Doro కలిసినగాని ST కోడి 

బరి మీదనూ ఎగర దాయెను వక్ళటయిన కోడి 

రెక్క మెదిపితే కొడదామాని వూలా గానిందీ 

కాలు మెదివితే కొడదామానీ VÄ గాసినాది 

దేని పాదులో అదే కోడీ కాపు గాసినాయి 

నేలమేతలే మేయుచున్నదీ పూలకోడిపుంజు 

పొదుగులు పొదుగులు పొదుగుచున్నదీ విడీకోడిపుంజు” 


ఉదయమునుండి మధ్యాహ్నమువటికును కోళ్లిట్లే యున్నవి. రాజులకు 
భోజనవపువేళ అతిక్రమించెను. ఆనందరాజు తన విడికోడికిC 
బౌరుషమెక్కించెను. అన్నగారికోడిని “పెంపుడుకోడి” అని 
దెప్పిపొడిసెను. అది చూచి జగపతిరాజు కోపించి తన పూలకోడితోC 
బౌరుష వాక్యములు పలికెను. అన్నదమ్ముల మాటలు విని 
కోడివుంజులు పౌరుషాగ్నులచే KNS OB పోరాటమున 
కుద్యమించినవి. ఇట వర్ణనము లోకోత్తరముగాం గొనసాంగినది- 


“రాజాలయొక్కా మాటలు విన్నవి కోడిపుంజాలండి 
అన్నదమ్యులా మాటలు విన్నవి కోడిపుంజులండి 
నిలువున యెగిరీ పుంజాలంతటా కలవపటమైనాయి 
తదవడ BSS రెండు యూములూ యెగిరి దెబ్బలాడే 


కొండలు కొండలు తాకినట్టుగా కొట్టుకున్నవండి 
నిష్పంల వర్షము కురినినట్లుగా 99) పోరినాయి 
విడీకోడికి చంకను కల్తీ తగులుకున్న దండి 

వక్క పోటుకే గుండె పేగులు బీలిపోయినాయి” 


అప్పుడు ఆనందగజపతి ఉ(కోషముతో “పెంపుడుకోడి పొడిచి పోయెరా 
వసంతు రామన్న!” అనినాయడట, “పెంపుడుకోడి కాదు, పేరెక్కిన కోడి” 
అని జగపతిరాజు సమాధానమిచ్చెను. దెబ్బతిన్న విడికోడి “పడుతూ 
లేస్తూ? పూలకోడి దగ్గబికు వెళ్లి, బవిరె పట్టుకొని పొడిచి, నేలపై 
బడినది. చల్లా రాజన్న పూలకోడిని పట్టుకొని కత్తితాళ్లు విప్పెను. 
తాను బ్రతికియున్నచో జగపతిరాజునకుC (బ్రమాదము వాటిల్లునని 
భావించి, పూలకోడికూడ మరణించినదంట! 


“పూలకోడికీ పౌరుషంబులూ చెప్పతరము గాదు 
నేనే వుంటే అన్నయ్య పెద్దావురము చేరగలడా? 
వత్సవాయి సంస్థానమునకే పేరే 3908 
జోదు రెక్టులూ కిల్లార్భినది కొక్కురో కూసింది 
సర్జారు రాజన్న చేతిలో జీవము వదిలింది”. 


ఈ కోడిపందెపు వర్ణనలో “పిల్లపాతలు, కరిపించుట, మొగిపించుట, 
కత్తివేయుట, పింజం, పాదు, కలపటమగు, బవిరె, కిల్లార్చు'- 
మున్నగు చక్కని తెలుంగు పలుకుబళ్లు కలవు. ఇవి నిఘంటువుల 
కెక్కలేదు. ఇది జానపద వ్యవహారమున నున్న ముఖ్యముగా 
గోడిపందెములకు సంబంధించిన పరిభాష, 


1.1.4. కొమార రాముని కథ:- 

క్రీశ. 1300 తరువాత ఆనెగొంది నేలిన కంపిలిరాయని 
కొడుకు కుమార రామనాథుండు. ఇతడు గొప్ప శౌర్యవంతుండు. 
తండ్రితోపాటు డిల్లీ సుల్లానుతో యుద్ధము చేసి, హతుండైనాండు. 
ఈతని గాథకి విశేష కల్పనలు చేరి కొమార రాముని కథి యయినది. 
ఇది ప్రాచీనమైన వీరగాథ. దీనినిగూర్చి రామరాజుగారు విపులముగా 
జర్చించియున్నారు (చూ. తెలుంగు జానపదగేయ సాహిత్యము, 


పుటలు ౨౧౬-౨౧౮). 


బ్రౌనుదొర సేకరించిన ‘కొమార రాముని కథి వాతప్రతులు 
రెండు మద్రాసు ప్రా.లి.పు.భా.లో నున్నవి (డి. నెం. 2516, 2517). 
నేలటూరి వెంకట రమణయ్యగారిచే ఈ కథను బరిష్మరింపంజేసి, 
విపులమైన పీరికతో మద్రాసు గ్రంథాలయము వారు దీనిని 1955లో 
(బ్రకటించియున్నారు. కన్నడమునంగూడ ఈ వీరగాథకు విశేష 
ప్రచారమున్నది. తెలుంగు వీరగాథనుగూర్చి నేలటూరి వెంకటరమణయ్య 
గారు క్రింది విధముగా ప్రాసియున్నారు. 

“The Kumara Ramuni Katha is an anonymous 
ballad written in the spoken dialect by a person of little 


education and no learning. The verse has neither metre 
nor rhyme; and it is interspersed with prose passages 


బొబ్బిలివరున కథలు 383 


which form nearly a third of the bulk of the ballad. The 
lines are uneven and rugged and the reciter has to follow 
his own devices by lengthening or shortening syllables 
to recite them rhythmically. The language is simple, free 
from unnecessary ornamentation and descriptions, and 


the narrative direct” 19. 


పోర్చుగీసు చరిత్రకారుడు నూనిజ్‌ కాని, మహమ్మదీయ 
చరిత్రకారులు కాని ఈ కుమార రామునిగూర్చి వ్రాయలేదు. కాని 
క్రీ.శ. 15వ శతాబ్ది పూర్వార్థములోని శాసనములలోం గుమార 
రాముని (SSE స్పష్టముగా నున్నది. అందుచే నీతని చారిత్ర 


కాస్తిత్వమును శంకింపంబని లేదు. “The evidence of epigraphy 
has, however, established beyond the shadow of doubt 
that not only was Kumararamanatha a historical person 


but most of the events mentioned in the literary works 


were quite authentic”), 


ఈ వీరగాథలోం బరిపాలనా సంబంధమగు పెర్షియన్‌ పదము 
లత్యధికముగా నున్నవి. కొన్ని యాంగ్లపదములును గానవచ్చుచున్చవి. 
అందుచే ఈ వీరగాథా రచన క్రీశ. 19వ శతాబ్దము పూర్వార్థమున 
జరిగెనని చెప్పవచ్చును. ఆ కాలములోనే మహమ్మదీయుల రాజకీయ 
ప్రాభవముతగ్గి, ఆంగ్లేయుల యధికారము సర్వత్ర బలపడసాంగినది. 


1.1.5. రాణీ శంకరమ్మ కథ:- 

క్రీ.శ. 18, 19 శతాబ్దములలోం దెలంగాణమున మెదకు, 
గద్వాల, వనపర్తి మున్నగు సంస్థానములకుం జెందిన రెడ్డిరాజులు, 
హైదరాబాదు నిజాములతోను, కర్నూలు నవాబులతోను జేసిన 
యుద్ద్ధములపై నెన్నియో వీరగాథలు ప్రచారమున నున్నవి. రాణి 
శంకరమ్మ కథ, సదాశివరెడ్డి కథ, గద్వాల సోమనాద్రి కథ, రాజా 
రామేశ్వరరావు కథ, సవై వెంకటరెడ్డి కథ మున్నగునవి ఇట్టి ప్రసిద్ద 
చారిత్రక వీరగాథలు. 

మెదకు సంస్థానము నేలిన రాజులలో శంకరమ్మ పండ్రైెండవ 
తరమునకుC జెందినది. ఈమె కాకతీయ రుద్రమదేవిని బోలిన వ్యక్తి. 
ఈమె భర్త రాజా వెంకట నరసింహారెడ్డి. ఇతండు చార్‌మినార్‌ 
బురుజుపై బంగారు సిరిగిన్నెను గొట్టి, నిజాముచే గొప్ప బిరుదు 
లందెనని శంకరమ్మ కథలో గలదు. శంకరమ్మకు రాజ్ఞి రాయెబాగన్‌” 
(పెంటి సింగపురాణి) అని పేరు. ఈమె హైదరాబాదు నేలిన ఆసషఫ్థా 
వంశమున రెండవ KOOP నిజామలీకి సమకాలీనురాలు. ఈమె 
ÕE యుద్ధమున నిజాము ప్రాణములను గాపాడినదంట. అందుచే 
నిజామీమెకు బదునెనిమిది వీరలాంఛనముల నిచ్చి గౌరవించెను. 
కాని నిజాము తన ముఖ్యమంట్రియగు 'మీరాలం నవాబు” చేతిలోం 
గీలుబొమ్మ. ఆ 'మీరాలంికు మెదకు సంస్థానముపై ద్వేషము. 
అతండు రాణిని జంపుటకుం (బ్రయత్సించెను గాని ఫలింప లేదు. 
సదాశివరెడ్డి శంకరమ్మకు దత్తపుత్రుడు. (రుద్రమదేవికి బ్రతాప 


రుద్రుడు దత్తపుత్రుడు. ఇదియొక విచిత్ర సామ్యము.) ఇతండు 
శంకరమ్మ చెల్లెలగు రంగమ్మ కుమారుడని చరిత్రలో గలదు. 
వీరగాథలో సదాశివరెడ్డి శంకరమ్మకు మేనల్లుడని చెప్పబడినది. 
అట్లే ఈమె భర్తపేరుకూడ వీరగాథలో భిన్నముగా నున్నది. 

ఈ కథ “రాయుడా! రామన్న రాయుడా-వస్తాదు? అను 
వరుసలో నున్నది. ఇది దీనిలో బునరావృత్తి. ఈ వీరగాథను 
మహబూబ్‌నగర్‌ మండలములో షాడ్‌నగరము దగ్గబి నున్న 
బాల్‌నగరములో వానరాసి లక్ష్మన్న యను నెనుబది సంవత్సరముల 
వృద్ధజంగము పాడుచుండంగా పాసికొంటిని (18-6-1966). ఇది 
తెలంగాణా మాండలికములతోను, ఉర్దూ పదములతోనూ నిండి 
యున్నది. గాథాకారుడు మిక్కిలి వృద్ధుండగుటచే నుచ్చారణ 
S) Sec దెలినికొనలేకపోయితిని. నేను తెలంగాణా 
మాండలికమున కపరిచితుడ నగుట కూడ కొంత కష్టమును 
కలిగించినది. 


అందోలు జోగిపేటను బాలించు “అల్లమా చౌదరికి” 
“శంకరమ్మ, రంగమ్మ అను నిర్వురు భార్యలు. హైదరాబాద్‌ నవాబు 
చార్‌మినార్‌పై బంగారు సిరిగిన్నెను గట్టి, దానిని గొట్టినవారికి 
బహుమతి నిత్తుననెను. ఎవరి వలనను గాలేదు. అల్లమాచౌదరి మజ్జెల 
పాపనితోం గలసి 0393) రంగంపేట, బలుకూరు, బిక్కనూలు, 
వడ్లకొండ, పొట్టచెజువు, పెద్దపాత వాలాద్రి, మీందుగా చార్‌మినార్‌ 
చేరెను. “అద్దమరేత్తిరి, అమాసపొద్దు, కలికి కలికి గాంధారి పొద్దున, 
ఆ సిరిగిన్నె నవలీలగాం గొట్టెను. అప్పుడు నవాబు అల్లమా చౌదరికి 
“ఏడూళ్లు ఇనాము, పన్నెండూళ్లు మొఖాసు, IO మొలత్రాడు, 
ముంజేతికి కడియం, జోడు దుశ్శాలువలు, వారుమా కంరీలు, 
బహద్దరు బిరుదు” ఇచ్చెను. 

శంకరమ్మ యెన్ని నోములు నోచినను బిల్లలు పుట్టలేదు. 
అందుచే సంగిరెడ్డి పేటలో నున్న తన యన్న దగ్గబికు 33, 
మేనల్లుడు సదాశివరెడ్డిని దెచ్చుకొని దత్తుచేసికొనెను. värd పెరిగి 
పెద్దకాంగా, శంకరమ్మ గద్వాలకుం బోయి, ఆ రాజు పుత్రికలు 'చినారి 
శివమ్మ, పెదారు పార్వతమ్మ, అనంతమ్మ, జగ్గమ్మి యను నల్య్వురిని 
బెండ్లిచేసెను. సదాశివరెడ్డి గద్వాలలో నేలబొయ్యారములోని పెంకి 
గుట్టిమును లొంగందీసి, ఆ కన్యలను వివాహమాడినట్లు చెప్పం 
బడినది. శంకరమ్మ సదాశవరెడ్డితోను Sos అంగోలు 
జోగిపేటకుం దిరిగి వచ్చెను. 


ఒక సాలెవాండు ఒక గొప్ప చీరను నేసెను. “పక్కన SAVE 
కత్తులు, ఎడమకు ఏడునూర్ల కత్తులు, నడుమ నాగబంద్లు వేసి, 
యా చీరను నేసెను. దానినెవ్వరును గొనలేకపోయిరి. ఆ చీర 
సొగసును జూచి ఆశ్చర్యపడి, శంకరమ్మ దానిని గొనెను. రంగంపేట 
బోగమువాండ్రు, జోగిపేటలో నెవ్వరును లేని సమయమును జూచి, 
శంకరమ్మను బంధించి, ఆ చీరతోసహా ఆమెను రంగంపేట 


384 తెలుంగు వీరగాథా కవిత్వము 


కెత్తుకొనిపోయిరి. “మట్టెల పాపడు” అను వీరుడు రంగంపేటకు 
వెడలి, ఆ బోగమువారితో యుద్ధము చేసి, రాణీ శంకరమ్మను 
విడిపించి తెచ్చెను. ఈ మట్టిల పాపని యుద్దము చకంగా వర్ణింప 

అ ® (2°) 
బడినది: - 


“కొట్టంగ జూసె 25% కొవ్వుదబ్బలు 

నరకంగ జూసె 55% నల్లగుండెలు 

ra మొండాలు, ఆవలిచ్చె వీనిగలు 
కాయగూర తరిగినట్టు- Te నరికిన విధమే 
తలపందడ్లు కోస్తవుంటే వహ్వా వవ్యో 
వనిగరకతం వీనిగరకతం- ఏటుకు దొల్లబట్టే 
కాలవలు వారబట్జై- తరిమి తరిమీ కొట్టినాదే”. 


ఈ కథ రాణీ శంకరమ్మను గూర్చినదైనను, ఆమె శౌర్య 
(ప్రతాపములిందు వర్ణితములు కాలేదు. ఆమె భర్తకథ, మజ్జెల పాపని 
యుద్దము sl Mode బ్రశంసింపంబడినవి. దీనికింకను (బ్రత్యంత 
రములను సంపాదించినంగాని, ఈ గాథలోని సంపూర్ణేతివృత్తమును 
నిర్భ్ణయింపలేము. చారిత్రకముగా జరిగిన శంకరమ్మ పాల్గొన్న 
“ఖర్‌ద్దాయుద్గ్ధ ము’ను వర్ణించు గాథలేమైన లభించునేమో 
పరిశీలింపవలసియున్నది. 


1.1.6. సదాశివరెడ్డి sö:- 

ఇతండు మెదక్‌ రాణియగు శంకరమ్మకు దత్తపుత్రుడు. 
'నిజామలీ' పుత్రుండగు 'అలీజా'ను రక్షించుటకై నిజాముతో యుద్ధము 
చేసి, సిద్ధి అబ్బుల్లాను జంపి, నిజామును గడగడలాడించిన మహా 
వీరుడు. కడకు నవావితనిని మోసగించి బంధించి కారాగారమున 
వైచెను. బంధింపంబడియున్న ఇతనిని సిద్ది అబ్దుల్లా కుమారుడు 
పౌరుషహీనముగాం జంపెను. వెంటనే సదాశివరెడ్డి భార్య పార్వతమ్మ 
ఆ తురకవానిపై బడి మహాకాళివలె వాని గొంతు పిసికి చంపినది. 
ఆతని బాకుపోటుచే నామెయు మరణించినది. 


ఈ సదాశివరెడ్డి యుద్ధము క్రీ.శ. 1795లో జరిగెను. దీనిని 
గూర్చి డా॥ బి.రామరాజుగారు మిక్కిలి విపులముగా జర్చించి 
యున్నారు (చూ. తెలుగు జానపదగేయ సాహిత్యము, పుటలు ౨౫౨, 
౨౬౧). ఈ కథ Der వరుసలో నున్నది. పాదమునకు 
బదిమా(త్రలుండును. ప్రతి పాదాంతమునను వంతలు 'మేలుభళి” 
యందురు. ఒక చరణము (Stanza) పూర్తిగాంగానే 'మేల్‌భలిభళి” 
యందురు. 


1.1.7. నల్ల సోమనాద్రి కథ లేక గద్వాల సోమనాద్రి కథ: 

గద్వాలను బాలించిన “సోమనాద్రి” లేక “నల్ల సోమనాధి” 
పైన తెల్పిన సదాశివరెడ్డికి మేనల్లుడని ఈ వీరగాథనుబట్టి 
తెలియుచున్నది. నల్ల సోమనాద్రి తల్లియగు కేశమ్మ, సదాశివరెడ్డికి 


స్వయముగా చెల్లెలని ఈ క్రింది పాటవలన విశదమగుచున్నది. కేశమ్మ 
తల్లిదండ్రులనుగూర్చి చెప్పు సందర్భమున నీ కథలో నిట్లున్నది- 


E) పుట్టిల్లు మేలు భళి - సనతాళివనంపేట మేలుభళి 
తల్లి శివరంగమ్మ  ,, తండ్రి వుదిమారెడ్డి ,, 
ఒక్కతే కుమార్తె మేలు భలి” 

సదాశివరెడ్డి కథలో నాతని తల్లిదం[డ్రుల పేర్లును సరిగా నిబ్లేయున్నవి- 
«53735500 మేలుభళి - వలేవాడు రాజు మేలుభలళి 
రెడ్డి వుదిమారెడ్డి  ,, వుదిమరెడ్డి భార్య NN 

తల్లి శివరంగమ్మ 0, శివరంగమ్మ కన్న కొదుకు ,, 
డాల్‌ బవౌద్దర్‌ శివారెడ్డి - మేల్‌ 5940” 

దీనినిబట్టి కేశమ్మయు సదాశివరెడ్డియు నేకగర్భవాసులని స్పష్టమగు 
OA. అంతేకాక, నల్ల సోమనాద్రి కథలో నొకచోట NIII 
గూర్చి ఇట్లున్నది: - 


“నా పేరు నలసోను భూపాలుడు మేలు భళి 
మా తల్లి కేశమ్మాను M 
మా తండ్రి తిమ్మారెడ్డి A 
మేనమామ సదాళివారెడ్డి మేలు భళి” 


ars నల్ల సోమనాదికి సదాశివరెడ్డి మేనమామ యనుటలో 
సందేహమున కాస్మారమే లేదు. కావున నల్లసోమనాద్రి కూడ (8.4. 
1795 ప్రాంతము వా౭డేయని నిశ్చయింపవచ్చును. ఈ మేనమామ, 
మేనల్లుడు - ఇరువురును వేంకటేశ్వరస్వామి వరము వలనం బుట్టి 
నారనియు, మరణానంతరము తిరుపతిలో దేవునికడ శిలలై వెలసి 
నారనియు రెండు వీరగాథలలోను జెప్పంబడినది. నల్ల సోమనాద్రి 
కథాంతమున నిట్లున్నది: - 


“వెంకటేళ్ళరుని మదిలో దలబినవాదు మేలు 59 

మజ్టిచెట్టు క్రింద పాన్సువేసి 3 

గంటన్నరలో నిద్దురపట్టెను PE 

నిదురలోన దేవతలు వచ్చిరయ్య NN 

పండుకున్న రెడ్డిని గుంజిరయ్య sd 

తిరుపతిలో ప్రతిమయె నిలిచినాడు మేలు 29” 
సదాశివరెడ్డికథలోం జివర నల్లసోమనాద్రి పేరుకూడం గలదు. 

ఇరువురును వేంకటేశ్వరునకుం జెతియొక వైపునను (293 

నిలిచినారు: - 


“Sol రథము తెచ్చినాదు మేలు భళి 
తిరుపతిలో అతనిని నిలిపినారు ” 


బొబ్బిలివరున కథలు 385 


స్వామి కుడి ప్రక్కన నల్లసోమనాద్రై మేలు భళి” 


నల్లసోమనాద్రికథలో సగము వటికును నతని తల్లిదండ్రులను 
గూర్చిన కథ యున్నది. అతని తండ్రి తిమ్మారెడ్డి, తల్లి కేశమ్మ. వీరు 
పాకనాటి రెడ్లు. కల్వకుర్తి జిల్లా వెంకటలక్ష్మి పేటలో నుండెడి వారు. 
వీరు మిక్కిలి సంపన్నులు. ఒకప్పుడాదేశమున నొకపెద్ద క్షామము 
సంభవించెను. ప్రజలు తిండిలేక మలమలమాడి పోవుచుండగా, 
దయాపరుం౭డైన తిమ్మారెడ్డి తన ధనధాన్య సంపదల నన్నిటిని దానము 
చేసెను. కడకు భార్యమెడలోని తాళిబొట్టును గూడ ప్రజలకై 
వెచ్చించెను. ఇట్లు దానధర్మములచే నిజుపేదలుగా మాటిన యా 
దంపతులు తమ గ్రామమును విడిచి, ఇలువేల్పు చెన్నకేశవుని తలం 
చుచు, బహుదూరము పయనించి, కర్నూలు జిల్లాలోని కొట్బపోలూరికి 
వచ్చిరి. ఆ యూరి తలారి మంగన్నతో వీరు తమ దీనత్వము నిట్లు 
చెప్పుకొందురు: - 


“నడిచిన యీ కాళ్లు- బొగ్గలు ఎత్తినవి 

855 యీ చేతులు- ఉరువులు దిగినావి 
కంటికి నిదురలేదు- మా కాలికి ఉర్పడి లేదు 
ev బెల్లమాయి- అంబలొక్క తేనె ఆయి” 


ఆ దంపతులు కొబ్బపోలూరులో పాగ పుల్లారెడ్డి యను 
వానికడం గొంతభూమిని దీసికొని, సేద్యము చేసి జీవింపసాంగిరి. 
కష్టజీవులైన వారు క్రమక్రమముగా ధనవంతులు కాంసాగిరి. కేశమ్మ 
గర్భవతి యాయెను. పాగ పుల్లారెడ్డి వారిని జూచి యోర్వలేక, కర్నూలు 
నవాబు దగ్గబికు వెళ్లి, ప్రధాని 'నందర్‌ఖాన్‌'తోC జెప్పి, తిమ్మారెడ్డిని 
బంధించి కొట్టించెను. తిమ్మారెడ్డి చెబిసాలలోం జనిపోయెను. అతని 
పశువులను పుల్లారెడ్డి నాశనము చేసెను. కేశమ్మ ఆ యూరు విడిచి 
రాజోలు ఘడి”కి వచ్చినది. ఆ యూరిలోని అటకరి నారాయణ, 
(బ్రాహ్మణ కేశవులు, బ్రాహ్మణ శంకరయ్యలు ఆమెను మిక్కిలి 
యాదరించిరి. ఆ యూరిలో నామె SOID భూపాలునిC 


(బ్రసవించెను. ఆ బాలుండు: - 


“కష్ట రూవు కల్లవాదు రాజు 
పుట్టు తిరుమణి కల్లవాదు రాజు 
భీమ టోపము Said రాజు 
అయిదు రేఖలు కల్లవాడు రాజు 
వూరను వూరంత కలదు (పేమ” 


ఈ బాలుడు కృష్ణునివలె నల్లగా నుండుటచే 'నల్ల సోమనాద్రి 
యని పేరు వచ్చెను. బ్రాహ్మణులు పంచాంగమును జూచి, యతడు 
గొప్ప రాజగునని చెప్పిరి. తుమ్మలపల్లె గ్రామమున నొకప్పుడు ఆ 
బాలున కొక సర్పము గొడుగు పట్టినదికూడ. 


నల్ల సోమనా(ది క్రమముగా బెరిగి Nä DD. 
తిరుపతినుండి äss» యను గొప్ప HAO దెప్పించినాం 
డు. మూండు నూర్ల తుపాకులవారిని, ఆబునూర్ల గుట్టిపు సిపాయీిలను 
వెంటంబెట్టుకొని పుడూరి మిట్టలపైకి వేంటాడ IND. ఒక గద్ద 
గుండుకడ ధనము లభింప౯గా, దానితో నటం గోటకట్టి గద్వాల 
ma యను పేరుపెట్టెను. కాని యా కోటకట్టిన స్థలము ఉప్పేటి 
తాలూకాలోనిది. అది “సైదుమియ్యి యను మహమ్మదీయ సర్గారునిది. 
అతండు తన స్థలములోం Re కట్టినందులకు నైదు లక్షల MD 
చెల్లింపవలసినదిగా సోమనాధ్రికిం గబురుపెట్టెను. సోమనాద్రి 
యంగీకరింపలేదు. సైదుమియ్య గద్వాలపై దండెత్తి రాయగా, సోమనాద్రి 
యాతనిని ద్రిప్పికొట్టెను. సైదుమియ్య హైదరాబాదుకు బాటిపోయి 
నవాబుతో మొజివెట్టుకొనెను. నవాబు, దక్షిణాదిని 94539 కోటి 
నేలు 'లక్ష్మరావు'నకును సోమనాధ్రికిని గలహము పెట్టెను. సోమనాద్రి 
లక్ష్మరావు నవలీలగా నోడించెను. ఉప్పేటి సైదుమియ్య మరల 
హైదరాబాదు నవాబు SNES వచ్చి పండ్రైెండులక్షల దండులేపి, 
గద్వాలకు వచ్చెను. సోమనాద్రితల్లి కేశమ్మ గోల్మొండ దండును జూచి 
భయపడెను. కాని సోమనాద్రి తల్లితో “నీకు చూడ గోలుకొండ నమ్మ, 
నాకు చూడ గొర్లదొడ్డి అమ్మ!” అని నిజాము సైన్యముపై OED. 
ఇట సోమనాద్రి యుద్ధము మహాద్భుతముగా వర్ణింప బడినది- 


“కేకవేసి మీనము దువ్వినాదు 
గుర్రాన్ని గుప్పించి ఎక్కినాదు 
మందికి భోరు కొల్తినాడు 

వచ్చి నడిదందులో దుమికినాడు 
తరువాత వాండ్ల ముక్కులు కోసితేను 
అల్లా అల్లా అంటరయ్య 

Äss AD పానీ అంటరయ్య 

పానీ లేవన లేదు 

చెరుకు నరికిన రీతి కొట్టిరి 

కోని కువ్చలు పెట్టిరయ్య 

ఆవలించే శిరస్సు లయ్య 

era మొండాలున్న వయ్య 
మొత్తుకుంట నైజాం దేరాకు వచ్చినారు” 


ఇట్లు వీరవిహారము చేయుచు వచ్చెడి నల్ల సోమనాద్రి మహోన్నతమైన 
శరీరమును జూచి, నిజాము పాదుషా గడగడ వణంకినాయడంట! 
సోమనాద్రి శరీరము తీర్చిదిద్దిన విగహము- 


“నదుము విడికెదు ఉన్నదయ్య 
రొమ్ము గజము వున్నదయ్య 
పురచడేసి కన్నులవాడు రెడ్డి 

అతని చూచి గడగడ వణకె 29700053” 


386 తెలుంగు వీరగాథా కవిత్వము 


నిజాము సోమనాద్రి శౌర్యమునకు సంతసించి, తనతో హైదరాబాదు 
తీసికొనిపోయి, గౌరవించి పంపెను. సోమనాద్రి తన భార్యలగు 
లింగమ్మ చుక్నమ్మలతో గద్వాలకోటలో సుఖముగా నుండెను. ఇది 
ఉప్పేటి సైదుమియ్యకుం గన్నెజ్బిగా నుండెను. సైదుమియ్య తన 
బావమటబంది 'గుత్తి మురారు ఖాన్‌తో గలసి కుట్రపన్ని పండ్రెండు 
వేల వరానీలతోను, నాటువేల అరబ్బీలతోను, వందలక్షల 
తురంగములతోను గద్వాల కోటపై దండెత్తెను. గద్వాల కెటుచూచినను 
దండే- 


“కర్నూలు మిట్టలమీద దందు 
జోలాపురం మిట్టమీద దండు 
బుధారు పేట మిట్టలమీద దండు 
53039 వూరాకిట్ల దండు” 


అయినను సోమనాద్రి ధైర్య మిసుమంతయును జలింపలేదు. ఇది 
తన కడసారి యుద్ధమనియు, దాను తిరిగి ఇంటికి రాననియుం, 
దల్లితోను, భార్యలతోను జెప్పినాందడు. కావేరమ్మ'పై నధిరోహించి, 
రణరంగమున దుమికి, ఘోరయుద్ధము చేసి, నాలుగు దిక్కులకును 
విజృంభించి, నవాబు (ప్రధాని నమధరుఖానుని, కొట్టిపోలూరు 
పుల్లారెడ్డిని (తన తండ్రిని జంపిన వాండితండే), గుత్తి మురారుఖానుని, 
పాటిపోవుచున్న సైదుమియ్యను 'శాలిబాష దరగి యొద్దం బట్టి 
చంపెను. తరువాత సోమనాద్రి ఆలంపూరుకు వచ్చి జోగులాంబకు 
(మొక్కి, కోనేటి పల్లెకు వచ్చి వేంకటేశ్వరుని దలంచుచుం బాణములు 
వదలెను. తిరుపతిలో (73%) నిలచెనంట! 

ఈ వీరగాథలో 'నందరిఖాన్‌, RNA యను పేర్లు 
వచ్చినవి. సరిగా నివే పేర్లు 'కర్నూలు నవాబు కథ'లోం గూడ వచ్చినవి. 
నల్ల సోమనాద్రి సదాశివరెడ్డికి మేనల్లుడు కావునం దరువాతి 
తరమునకుC జెందిన వానినిగా భావించినచోం, గర్నూలు నవాబునకు 
సమకాలికు(డగును. కర్నూలు నవాబు పతనము క్రీ.శ. 1884లో 
జరిగినది. సదాశివరెడ్డి యుద్ధము క్రీ.శ. 1795లో జరిగినది. కాం 
బట్టి నల్లసోమనా[ద్రి యుద్ధములు 1795-1834 మధ్యకాలములో 
జరిగినవని తీర్మానింపవచ్చును. 

సదాశివరెడ్డికథ వలెనే నల్లసోమనా[ద్రికథ కూడ మేలు భలి” 
వరుసలో నున్నది. దీనిని మొదట సురవరం ప్రతాపరెడ్డిగారు సేకరించి 
నట్లున్నది. రాణీ శంకరమ్మ కథ, సదాశివరెడ్డి కథ, గద్వాల సోమనాద్రి 
కథ, మియాసాబ్‌ కథ, సవై వెంకటరెడ్డి కథ, రాజా రామేశ్వరరావు 
కథ మున్నగు ప్రసిద్ధమగు తెలంగాణా వీరగాథలను గూర్చి మొట్ట 
మొదట తెలియజేసినవారు (ప్రతాపరెడ్డిగారే. ఈ వీరగాథలన్నియు 
వారు సంపాదించియున్నారు. ఈ రెడ్డిగారు సేకరించిన వీరగాథల 
ప్రతులు కొన్ని డా॥ బి.రామరాజుగారికడ నున్నవి. ఈ గద్వాల 
సోమనాద్రి కథను రామరాజుగారు నాకొసంగిరి. నేను 11-6- 
1966న వారిచ్చిన టవతికిం బు(తికను పానికొంటని. 
పైనుదాహరించిన భాగములన్నియు నీ ప్రతిలోనివే. 


1.1.8. రాజా రామేశ్వరరావు కథః:- 

ఇది వనపర్తి సంస్థానమునకుం జెందిన రెడ్డివీరుని కథ. ఇది 
19వ శతాబ్దములోని కథగాం గన్బట్టుచున్నది. ఇదికూడ సదాశివరెడ్డి 
కథ, నల్ల సోమనాధ్రి కథల వలెనే 'మేలు భళీ” వరుసలో నున్నది. 
ఈ కథను డా॥ బి. రామరాజు నాకొసంగినారు (11-6-1966). 

పూర్వము ఏటి గడ్డన సూగూరి సముదులో “పాతపల్లి ఘడి'ని 
కట్టి బొగ్గు తమాషకాడు అను బోయవాండు పండైండేండ్లు 
పాలించెను. ఆ తరువాత “బలిజ సూగన్న' సూగూరు కట్టించి, 
పండ్రైండేండ్లు పాలించెను. పిమ్మట తిరుపతిదేశపు కాపులు సవై 
చినజానకమ్మ, SI పెదజానకమ్మ, అచట రాజ్యమేలిరి. SI 
చినజానకమ్మ, MODA రంగాపురము'లో ఇవరముపేట ఫకీర్రెడ్డి- 
రమణమ్మ యను దంపతులకు బుట్టిన రాజా రామేశ్వరరావును 
దత్తునకుC దెచ్చుకొనెను. ఈ రాజా రామేశ్వరరావు మహావీరుడు. 
గాథాకారుండీతని నెట్లు వర్గించెనో చూడుడు: 


BP బహద్దరు విట్ట మేలు 30 
మగలాయి బంగరు విట్ట is 
మన్నౌెరుసుము తినేవాడు 5 
(sr కల్లవాదు a 
22009583 చేతుల వుంటె Ss 
మూడునూర్ల మంది అగరు 3 
ఎడమబేతి డాలు కింద ” 
వడునూర్ల పౌజు అగదు మేల్‌ భలిభలి” 

ఈ రాజా రామేశ్వరరావునకు అన్ని చదువులును వచ్చును 
కాని, జాతివాని భాష రాదు. ఫరంగీల చదువు రాదు. చెన్నపట్టణము 
పోయి ఆజునెలలలో “అంగ్రీజాభాష తెచ్చెదనని, రాజా రామేశ్వర 
రావు తన మంది మార్చలముతో నటకేంగ నిశ్చయించెను. అతనితో 
పాటు అయిదునూర్ల అరబ్బులు, మూండునూర్ల ముసద్దీలు కూడ 
బయలుదేరిరి. సూగూరునుండి బయలుదేరిన రాజా రామేశ్వరరావు 
పెబ్బేడు, మాలాపల్లె, అప్పరాల, ఆత్మకూరు, కొల్ఫూరు, మళ్లలు, 
ముడుమాల, రాయచూరు, బళ్లారి మీందుగా చెన్నపట్టణము చేరెను. 
అం(గ్రీజుభాష నేర్చుకొనుటకు రాణి యాతనిని పండ్రెండు Bw” 
కట్టుమన్నది. రామేశ్వరరావు దగ్గజ దుడ్డు చాలలేదు. అరబ్బుల 
'తాలందౌలా? దగ్గజ మూందు లక్షలు అప్పుగా దీనికొని 
రామేశ్వరరావు రాణికి బైకమును జెల్లించెను. మూండు నెలలలో 
అం(గ్రీజాభాష సాంతము నేర్చుకొనెను. రాణి అతని చదువు విని 
మెచ్చుకొన్నది. కంఠహారము వేసి, పెద్ద He బహుమతిగా 
నిచ్చెను. రాజా రామేశ్వరరావు తన సైన్యముతో బయలుదేరి యింటికి 
వచ్చెను. 

కుంభవృష్టిగా వర్షములు కురియుటచే రామేశ్వరరావు 
రాజ్యములోని శ్రీరంగము చెజువుకట్ట తెగిపోయినది. రైతుల పంటలు 


బొబ్బిలివరున కథలు 387 


పాడయ్యెను. రామేశ్వరరావు సైన్యమును తగ్గించుమని 'నిస్సల్‌దారు” 
నితో జెప్పెను. అరబ్బుసైన్యము కొలువు చాలించిరి. అరబ్బు 
తాలందౌలా తన కీయవలసిన పైకము నిమ్మని రామేశ్వరరావు 
నడిగెను. రామేశ్వరరావు తన దేశములో బంటలు పాడైనవనియు, 
నందుచేం దనకు ఆటునెలల వ్యవధి నీయవలసినదనియు తాలం 
దౌలాను గోరెను. కాని యతంయడంగీకరింపలేదు. గట్టిగాం 
బట్టుపట్టినచోం బుచ్చిన గవ్వకూడ నీయనని రామేశ్వరరావు 
బెదరించెను. రామేశ్వరరావు కడనున్న డబ్బు “ఏనుంగునోటిలోని 
చెబికు వంటిదనియు, ఏట్లో ఉన్న మాన్యము వంటిదనియు” భావించి, 
తాలందౌలా తన అయిదు నూర్లమందిని వెంటంబెట్టుకొని, 
హైదరాబాదునకుం బోయి కొత్వాలుతో 3909 3 899 5° 3190. 
ఇరువురును రామేశ్వరరావుపై పగతీర్చుకొనుటకుC బన్నాగములు 
పన్నుచుండిరి. 

ఆబునెలల తరువాత రామేశ్వరరావు అం(గ్రీజుభాష నేర్చెనని 
నిజాము విని, ఆతనిని హైదరాబాదున కాహ్వానించెను. రామేశ్వర 
రావు Soo NA బుచ్చమ్మతోను నిద్దిఅబ్బుల్‌గానితోను గలసి 
గుట్బిమెక్కి హైదరాబాద్‌ వెళ్లెను. అక్కడ అంగగ్రీజు మాటాడి నిజామును 
సంతోషవఅచి, కొడవలికల్లు, వుమ్మాపురము (గ్రామముల 
నీనాములుగాం బడసి వచ్చుచుండెను. గొల్లన్‌దాసుతోట కడకు 
వచ్చుసరికి తాలందౌలా Parc గుట్రపన్ని, రామేశ్వరరావును 
నిర్బంధించి ఖైదుచేసెను. రామేశ్వరరావు నిద్దిఅబ్బుల్‌గానిచే 
నూగూరులో నున్న తన తమ్ముండు రామకృష్ణారెడ్డి కిని, 
నిస్సల్‌దారునికిని దాను ఖైదుపడ్డ విషయము నెతీంగించెను. వారు 
పండ్రైెండుమంది భటులతో హైదరాబాదునకు వచ్చి, ఒక బ్రాహ్మణుని 
గృహమును దీసికొని, యా బ్రాహ్మణునకు దమరాజ్యములో కొత్తకోట 
దగ్గజనున్న అగ్రహారము నిచ్చిరి. ఆ బ్రాహ్మణుని యింటినుండి 
TEOSE రహస్యముగా నేల బొయ్యారము (SIS, 
రామేశ్వరరావు నా బొయ్యారము గుండా బయటకుC దీసి, అంచెల 
గుజ్జములపైం గర్నూలునకు రప్పించిరి. ఇంతటితో కథ ఆగిపోయినది. 
ఇది అసమగ్రమని నా యభిప్రాయము. తాలందౌలా దండెత్తివచ్చుట, 
అతనిని రామేశ్వరరావు ఓడించుట అను కథ యున్నదే మో 
పరిశీలింపవలసియున్నది. 

రాజా రామేశ్వరరావు అంచెల గుజ్బములపైఆ దప్పించుకొని 
వచ్చుట బాగుగా వర్థింపంబడినది. ఈ మహావీరుడు స్వారి 
చేయుచుండగా, నా తీవ్రతకు దట్టుకొనలేక ఒక అంచె కాంగానే 
SD డైవులు SA చచ్చిపోయెడిదట! గుజ్బిపు స్వారిలో నా 
మహావీరుని నైపుణ్యమంత గొప్పది, వేగమంత తీవ్రమైనది! 


“ఆడ యెక్సిన గుటజ్జమయ్య మేలు భళి 
పెద్ద జానముపేటకు వచ్చినది a 
(008959 పేగులు తెగి చచ్చినది A 


అక్ళడ ఒక mo ఎక్కినాదు M 
చిన్న జానము పేటకు వచ్చినాడు 5 
ఆడ 1980 పేగులు తెగి 1535) # 
ఆడ ఒక గుట్జమును ISTUD 5 
కొత్తకోటకు వచ్చినాడు 5 
అక్కడ 1095 పేగులు 34:53) 5 
ఇంక ఒక mad ఎక్కినాడు a 
యాపర్లకు SID 3 
ev నుంచి దిగినాదు 5) 
కరకర ప్రొద్దు పొడిచినాది ss 
vä చిశ్నేరు దాటి a 
కర్నూలులో వచ్చి చేరినాడు మేల్‌ భలళిభలి” 


ఇన్ని వందల మైళ్లు స్వారిచేయుటకు గొప్ప నేర్చు కావలెను. 
సరిగా నిట్టి వర్ణనయే “జగపతిరాజుకథలోం గూడ వచ్చును. అందు 
జగపతిరాజును ఆనందగజపతి విజయనగరము కోటలో బంధింప 
గా, పినతల్లి చంద్రమదేవి సహాయమునం దప్పించుకొని అంచెల 
గుజ్బములపై పెద్దాపురము వచ్చిచేరును. marked డక్కీని 
లయబద్ధముగా మోంగించుచు, ప్రతి అంచెను వర్ణించుచు, నుత్సాహ 
భరితముగాం గేకలు వేయుచు, వేగముగా గానము చేయుచున్నప్పుడు, 
ఎప్పుడో చనిపోయిన ఆ మహావీరుడు సజీవు(డై మన కన్నుల 
యెదుట సాక్షాత్మరించును. värd వాయువేగ మనోవేగములతో 
గుజ్బముపై స్వారిచేయుచున్నట్లుగా మనకు బ్రత్యక్షమగును! సాహిత్య 
దృష్టితో జూచినప్పుడు కేవలము పునరుక్తి దోషముతో నున్నట్లుగా 
jo నీ పంక్తులు, గాథాకారుని నోటిలో మహాశక్తి సంపన్నములై 
శ్రోతలపై SS ప్రభావమును వెలార్చును. వారి హృదయముల 
నుత్సాహ పరిపూరితముచేసి, వీరరస ISS చేయును. ముందు 
జగపతిరాజు GDP మహావేగమున పోవుచుండగా, వెనుక 
ఆనందగజపతి పం[(డైెండుమంది సర్గార్లతో నాతనిని దబుముచు 
ఫిరంగులు ప్రేల్చుచుండెనట! జగపతిరాజు స్వారిచేయుచున్న De 
ఆ ఫిరంగిగుండ్లకన్న వేగముగా బోవుచుండెనట! దీనినిబట్టి ఆతని 
అశ్వనైపుణ్య మెంత గొప్పదో తెలినికొనవచ్చును. రాజా 
రామేశ్వరరావును ఇట్టి మహావీరు(డే. ఆనందగజపతి, జగపతిరాజును 
వెంబడించినట్లుగానే, తురుష్ము లీతనిని హైదరాబాదునుండి 
వెన్నాడియుందురు. వారికి జిక్కకుండ వందలకొలంది మైళ్లు 
మనోవేగమున స్వారిచేయుచు వనపర్తికిం జేరిన శూరుడు 
రాజారామేశ్వరరావు. 


1.1.9. కర్నూలు నవాబు కథ: - 

ఇది రాయలనీవులో కరాలు మండలమునను, 
తెలంగాణమున మహబూబ్‌నగర్‌ మండలమునను వ్యాప్తి యందున్న 
కథ. దీనిని నంద్యాలలో 'ఇప్పె OS) యను వృద్ధజంగము పాడం 


388 తెలుంగు వీరగాథా కవిత్వము 


గా 21-12-19655 ప్రాసికొంటిని. ఇదియును వెనుక వివరించిన 
తెలంగాణపు వీరగాథల వలెనే మేలు భళి” వరుసలో నున్నది. ఈ 
వరుసలో పాదమునకు పది మాత్రలుండును. ఇవి సాధారణముగా 
3+4+3 యను క్రమములో నుండును. (ప్రతి పాదమునకును వంతలు 
మేలు భళి” అనియు, చరణాంతమున “మేల్‌ భళిభళి” అనియు 
నూపు నిచ్చుచుందురు. “రజా భోగతి- గలిగి, రజా రాజాగారు” 
అనునది దీనిలోని పునరావృత్తి. కొన్ని తెలంగాణపు కథలలో నీ 
పునరావృత్తి “రాజా ఓ రాజా, రజా భోగతి గలిగి” అని కలదు. 

ఆంగ్లేయులు కుట్రలు పన్ని కర్నూలు నవాబును సింహాసనము 
నుండి కూలంద్రోసి, ఆ రాజ్యము నాక్రమించుట యిందు 5885. 
కర్నూలును బాలించిన నవాబులలో నితడు కడపటి వా౭డనియు, 
నీ సంఘటన క్రీ.శ. 1834లో జరిగినదనియు కీ.శే. సురవరం 
ప్రతాపరెడ్డిగారు నిర్ణయించిరి. ‘కర్నూలు నవాబు కథి ఈ క్రింది 
రీతిగా (బ్రారంభమగును- 


“రజా రాజాగారు మేలు భళి 
రజాభోగతి గలిగి N 
వినండి నభవారు ” 
చెప్పెదాను నవాబు కథ a 
కర్నూలు దర్భారు : 
అదియెట్ల వచ్చానంటే a 
వూర్వకాలమునాదు 
కర్నూలు అది కాదు ; 
e) 503553 A 
5035583 Nõid E 
అబ్బ పకీరుసాబు ka 
అతని కొడుకు చూడు E 
చౌర హాల్లవుఖాను M 
99375 కొదుకు ai 
దొరా మన్నుమియ్య a 
గులాం ఖదార్‌కాడు , 
గులాం రసుల్‌కాడు మేల్‌ 5959” 


కందనూలు రాజ్యము నేలు PO హల్లపుఖాన్‌ తన మూ 
డవ పుత్రుండగు గులాం రసుల్‌ఖాన్‌'ను నవాబుగా౯ జేసి ÕIDE 
డయ్యెను. ఆ నవాబు ఎల్లప్పుడును భోగములలో మునింగి 
తేలుచుండెను. అతనికైదుగురు భార్యలు, మూండునూర్ల భోగమువారం 
ట! పాలెపు కొండ రంగసాని యతనికిం బెద్దలంజ. ఈ నవాబున 
E మేనమామలున్నారు. వారిలోC బెద్దవాండు 'నందర్‌ఖాన్‌'. 
ఇతండు భోగలాలసు(డగు నవాబును జంపి, రాజ్యమును గబలళింప 
నెంచుచుండెను. 


ఇట్లుండం గొంతకాలమునకు రోము దేశమునుండి అయిదు 
నూర్ల అరబ్బీలు, నాలుగు నూర్ల 'రోయిలాలు’ కర్నూలు నవాబు 
సభకు వచ్చి, ఆతని Ake గొలువునకుC జేరిరి. అరబ్బీ సైన్యమునకు 
జమేదార్‌ 'చావలిఖాన్‌”, రోయిలాలకు జమేదార్‌ 'షేక్‌సయ్యద్‌”. 
వీరిరువురును మహోవీరులు. ఈ వీరగాథలో వీరిరువురిదే 
నాయకత్వము. నవాబు మేనమామ నందరిఖాన్‌ ఆంగ్లేయులతోం 
గుట్రపన్ని వారిని గోటపై దండెత్తించును. అప్పుడు చావలిఖాన్‌ 
కోటలో లేడు. నందరిఖాన్‌ తెల్లవారి కన్ని రహస్యముల 
నెటింగించెను. తెల్లవారు నవాబును మోసగించి, కోట వెలుపలికి 
బంపి, కోటనాక్ర మించిరి. అప్పుడు నవాబు పక్షమున చావలిఖాన్‌, 
షేక్‌సయ్యద్‌లు వచ్చి, కోటలోనున్న ఆంగ్లేయులతో ఘోరయుద్ధము 
చేసి మరణింతురు. పితీకిపందయగు నవాబును వంటవాండు హత్య 
చేయును. షేక్‌సయ్యద్‌, చావలిఖాన్‌లు DOS యను నాంగ్లేయ 
సేనానితోం జేసిన యుద్ధపుతీరు రసోత్మటముగా వర్ణింపంబడినది. 
నవాబును BOMS “గంధల్‌దొరి మెడపట్టి గెంటంగా, నవాబు 
(37305, షేక్‌సయ్యద్‌ మహోగ్రు(డై- 


“చూసెనయ్య షేకుసయిదు మేలు 39 
dE లేని కోపము గలిగి M 
బొడ్లో ఉండె జంబె గుంజె pe 
ఊంచి ఒక్క పోటు పొడిచె 5 
రొమ్ములకాడ బొడిబినాడు -రాజా ss 
బొడ్దుదనుక చించినాదు 3 
గుండెలు పేగులు బయటపడి PA 
గడపమీద ఒరిగాడండి-రాజా- M 
గంధల్‌దొర నచ్చినాడు- మేల్‌ భలిభలి” 


తరువాత ఆంగ్ల సైనికులను షేక్‌సయ్యద్‌కును జరిగిన ఘోర 
యుద్ధములో గుండుదెబ్బ తగిలి షేక్‌సయ్యద్‌ మరణించెను. అప్పుడు 
చావలిఖాన్‌ యుద్దసన్నడ్దుండగును. అతండు చిన్నయేటికి నుబుకుచుC 
బోయి, స్నానము చేసి- 


“అల్లాదేవుని తలనాడు మేలు 20 
నీల్‌పట్టు గుడిగి తొడిగి ” 
బంగరి వూలసెడ్డి తొడిగె 2 
అయిదు మణుగుల 57 అంగి 
నిలేబత్తర్‌ యేసినాదు e 
దానిపైన చూడు 53 
బంగరిపూల అంగివేసె A 
290 పేట 58 స 
శాత నడుముకు బుట్టా M 
మూదు మొకముల 2203 


బొబ్బిలివరున కథలు 389 


జంబె చేత 23 M 
ఎడమచేత 208 53 M 
కుడిచేత ఖాందకత్తి ” 
ఖాండకత్తి చేత 28 మేల్‌ 5959” 


నవాబు దగ్గబికు వచ్చినాండు. అతనిని దన వీపుపై నెక్కుమని 
కోరినాడు. కాని నవాబు యుద్ధమునకు సుముఖత చూపలేదు. 
చావలిఖాన్‌ అతనిని నిందించినాండు. “నీవు అసలైన తురక పుట్టుక 
పుట్టలేదు. నీవు భోగముదానికి పుట్టినావు. అందుచేతనే నీకు 
పౌరుషము లేదు. ఛీ!” అని నవాబునకొక చెంపపెట్టు పెట్టి, తానొక్కం 
డే కోటపైకి నుటికెను. ఆంగ్లేయ సేనాని 'కడప భిళ్లందొరి తొమ్మిది 
పటాలముల సైన్యమును చావలిఖాన్‌ పైకి బంపెను. ఆ సైన్యము 
చావలిఖాన్‌ చుట్టును గ్రమ్మినది. అప్పుడు: - 


“సూసెనయ్య శావలికాదు మేలు 30 
మనము, 583 ఒకనాదు m 
Aga ఒకనాడు M 
SS బతికిన vo 5 
పేరు ఉండవాలె m 
అప్పుడు శావలిఖాను స 
పల్టిమీద పల్టివేసి ” 
ఒదగొన్న వులిరీతి ” 
జాతివాండ్ల దండులో దుమికి sa 
కాందకత్తి గిరగిర 83) రాజా! ” 
ఓయ్‌, Dev నరికినట్లూ ” 
జాతివాండ్లను నరుకుతాదు öö 
జొన్న నరికిన రీతి a 
588535 రీతి A 
ఏయ్‌, కొడితే వడివుండు 5 
కొవ్వు కండలు లము ” 
నరికితే వడివుందు ” 
రక్త బక్ళలు చూదు ” 
అయ్‌, బలిగు డాడిన రీతి a 
చెదుగు డాడిన రీతి m 
కత్తి కిరగడ లేదు m 
టోపులే డొల్లాడె ” 
పీనుగు పెంటలాయె ” 
రక్త కాల్వలు పారె 

వచ్చిన జాతివాందడ్లు ” 
తొమ్మిది పటాలాలు 9 
యాడివాడు ఆజ్ఞ తండ్రి 3 
అంత హతమయ్యారు మేల్‌ భలిభలి” 


అప్పుడాంగ్లేయులు చావలిఖాన్‌పై ఫిరంగి (Doe జూచిరి. 
వెంటనే చావలిఖాన్‌ పల్టీమీద పల్టీకొట్టి, ఫెలీమని కేకవేసి, ఫిరంగి 
దగ్గర కుటికినాయడు. ఫిరంగి వత్తు PII బట్టి, ఖిరంగిమీంద 
పడుకోబెట్టి, తన ఖాండకత్తితో నటుకంగా, వాండు రెండు తుండెము 
లగుటయే కాక, ఫిరంగి కూడ మూండు పైళ్ల లోతు తెగెనంట! అతని 
భుజశక్తికి గాథాకారు(డే ఆశ్చర్యమును (బ్రకటించుచున్నాండు - 


“వాణ్జి-ఫిరంగి మీద పండబెట్టి - కాండకత్తి గిరగిర (83)- 
ఠాం అంట ఏటు నడిపె - చెరుకు తుంటె లెక్ళ- 

వాడు రెండుగ తెగిపాయె - ఆ ఫిరంగి మూడు వేళ్లు తెగె- 
ఆతని ముష్టి ఏవమనవచ్చు రాజా!- (మేలు 250) 

కాందకత్తి ఏమనవచ్చు?”- (DE భలిభలి॥) 


1.1.10. ఉయ్యాలవాడ నారసింహారెడ్డి కథః: - 
దేశికవితా(ప్రియు లింతవటకును గుర్తింపని ఉత్తమ చారిత్రక 
వీరఠగాథలలో నిదియొకటి. రాయలసీమలోను, కడప-కర్నూలు 
జిల్లాలలోను దీనికి గొప్ప ప్రచారమున్నది. నారనింహోరెడ్డి 
పందొమ్మిదవ శతాబ్ది మధ్యభాగమున రేనాటిసీమ నేలిన మహావీరుం 
డు. ఇతండు 'నొస్సం” కోటను బాలించిన చెంచుమల్ల జయరామిరెడ్డి 
దౌహితుండును, దత్తపుత్రుండును అని తెలియుచున్నది. కడప, 
కర్నూలు, అనంతపురము, బళ్లారి జిల్లాలలో నజువదియాబు 
గామముల కధిపతి నారసింహారెడ్డి. రూపనగుడి, ఉయ్యాలవాడ, 
ఉప్పులూరు, గుళ్లదుర్తి, గిద్దలూరు మున్నగు గ్రామములలో నితడు 
నిర్మించిన కోటలు నగరులు నేంటికిని గలవు. ఉప్పులూరు 
సంస్థానాధీశులగు “పేరావారు” నారసింహారెడ్డి మూలపురుషులని 
రేనాటిలోని పెద్దలవలసం దెలియుచున్నది. కావున నీతని ఇంటి పేరు 
MOB యుండవలెను. పేరావారిది సగునాల గోత్రము. కాని, 
నారసింహారెడ్డిపై పిచ్చుకుంట్లు పాడుచున్న యొక లఘువీరగాథలో 
నితని ఇంటిపేరు Naomi” అనియు, తండ్రిపేరు “పెద్దిరెడ్డి” 
యనియు, తాత పేరు “జయరామిరెడ్డి” యనియు గలదు. 


“తండ్రిపేరే పెద్ధిరెడ్డి- తాతపేర్‌ జయరామిరెడ్డి 
ఇంటి పేరే మద్దెలోబ్లు- తాన పేర్‌ నరసింహారెడ్డి 
వొహువా! నరసింపోరెడ్డి! నీ పేరంటే- రాజా నరసింవోరెడ్డి?”"*. 


కాని, కలెక్టర్‌ ES మద్రాసు గవర్నరుకు (IS 
లేఖలనుబట్టి నారసింహారెడ్డి ఇంటిపేరు “మజ్ఞరివారు.” 

ఇతండు 'రూపనగుడి” గ్రామములో బుట్టెననియు, “ఉయ్యాల 
వాడిలోం బెరిగెననియు, పాలు అన్నము తినినది గుళ్లదుర్తి గ్రామ 
మనియు నీ వీరగాథానికలోం గలదు. ఉయ్యాలవాడలోం బెరిగి 
పెద్దవాండగుటచేం గాంబోలును ఇతనికి “ఉయ్యాలవాడ నారసింహారెడ్డి” 
యని పేరు వచ్చినది. ఇతండు రెడ్లలో మోటాటి వంశమునకు 


390 తెలుంగు వీరగాథా కవిత్వము 


జెందినవాండు. మోటాటి రెడ్లలోం గూడ వీరిది రాజవంశము 
(మామూలు మోటాటి రెడ్లకును వీరికిని సంబంధము లేదు). అందుచే 
వీరిని 'దొరవారు” అని పిలుతురు. SEES కోలాటపు కోపులో DSC 
డు 'దొరవారి నరసింహారెడ్డి” అని సంబోధింపంబడినాందడు. 
నారసింహారెడ్డి వంశీకులు 'నగరి” (కోట)లో నివసించుటచే వీరిని 
KBM” అనియు విలుతురు. అటువదియాటు (గామముల 
కధిపతులగు వీరిని 'జమేదారులు” అందురు. 

నారసింహారెడ్డి పితామహుండు బుచ్చిమల్లారెడ్డి ఉయ్యాలవాడ 
జాగీర్ణారు. ఈ జాగీరునకు ప్రతి సంవత్సరము 30 వేల రూపాయల 
రెవెన్యూ” వచ్చెడిది. ఆంగ్లేయులు ఈ జాగీరును లాగుకొని, 
బుచ్చిమల్లారెడ్డికి నెలకి 70 రూపాయల 550 (5050) ఏర్పాటు 
చేసిరి. బుచ్చిమల్లారెడ్డికి nev కొడుకులు. పెద్దమల్లారెడ్డి, 
చిన్నమల్లారెడ్డి. వీరికి తవర్ణీ 35 రూపాయల చొప్పున వచ్చినది. 
పెద్దమల్లారెడ్డి కొడుకులు ముగ్గురిలో నారసింహారెడ్డి ఒకండు. ఈ 
కొడుకులు ముగ్గురును తవర్జీని పంచుకొనగా, నారసింహోరెడ్డి 
భాగమునకు 11 రూపాయల 10 అణాల 8 పైసలు వచ్చినది. 


నారసింహారెడ్డి మాతామహుండైన 'చెంచుమల్ల' జయరామిరెడ్డి 
TO జమేదారు. ఈ జమేదారీకి ఏడాదికి 22 వేల రూపాయల 
రెవెన్యూ వచ్చెడిది. ఈ జమేదారీని కూడ ఆంగ్లేయులు తమ కైవసము 
చేసికొని, ఆయనకు నెలకు 1000 రూపాయల తవర్ణీని ఏర్పాటు 
చేసిరి. జయరామిరెడ్డి కొడుకు నొస్సం నరసింహారెడ్డి నిస్సంతుగా 
చనిపోవుటతో, ఆయన తన దౌహిత్రు(డైన నారసింహారెడ్డిని దత్తు 
చేసికొనెను. కాని ఆంగ్లేయులు ఆ దత్తస్వీకారమును గణింపక, నొస్సం 
జమేదారీకి రావలసిన SSÕD నారసింహోరెడ్డికి ఇచ్చుటకు 
అంగీకరింపలేదు. నొస్సం నరసింహారెడ్డి భార్యయెన KASV 
ఇచ్చిరి. ఆంగ్లేయులపై నారసింహారెడ్డికింగల కోపకారణములలో 
నిదియును నొకటి. 


ఉయ్యాలవాడ జాగీర్ణారు వంశములోనివాండుగా తనకు 
1846 మే నెలకు రావలసిన తవర్ణీ కొజికు, నారసింహారెడ్డి 1846 
జూన్‌ నెలలో, కోవెలకుంట్ల తాహశ్ళీలుదారైన రాఘవాచార్యుల 
దగ్గజికు ఒక మనిషిని పంపెను. తాహళశ్ళీలుదార్‌ తవర్ణీ నీయకుండు 
టయే కాక, నారసింహారెడ్డిని దుర్భాషలాడెను. “ఆ నరసింహదాసరి 
క్రింద మటియొక దాసరియా? ఆ దాసరినే రమ్మనుము పొమ్ము!” 
అని భటునికడ నీసడించెనట! (నారసింహారెడ్డి విష్ణుభక్తుడు. 
నుదుటిపై పెద్ద తిరుమణి ధరించెడివాండు). ఆ భటుడు 
ఉయ్యాలవాడకుC బోయి, నారసింహారెడ్డితో జరిగిన సంగతి చెప్పెను. 
అది విని, నారసింహారెడ్డి దండతాడిత భుజంగమైనాండు. అట్టి 
యంవమానమును భరించుటకంటా చచ్చుటటేం వేలని 
నిశ్చయించుకొనినాండు. 


“రేపు మధ్యాహ్నము పండడైండు గంటలకు నరసింహ 
దాసరియే నీ కడకు వచ్చును, కాచుకొనుము” అని తహశీల్లారునకుC 
గబురు SED. మజునాండు అయిదువందలమంది బోయసైన్యమును 
దీసికొని పట్టపగలు కోవెలకుంట్ల పట్టణముపై దండెత్తెను. 
తహశీల్లారునియబట్టి తలగొట్టి, ధనాగారము SES) బొందెలవాం 
డు 'వార్‌సింగ్‌'ను జంపి, దానిని దోచుకొని, తహశీల్లారు శిరస్సును, 
వారసింగ్‌ శిరస్సును తెచ్చి, నొస్సం దగ్గ “నయనాలప్పకొండిలోం 
గల ఒక శివాలయమున గుహలో MIND. (చారిత్రకముగాం 
జూచినచో నారసింహారెడ్డి తాహశ్ళీలుదారు రాఘవాచార్యులను 
చంపలేదు. బందీగా మాకత్రమే పట్టుకొనెను. (బ్రాహ్మణుడైన 
తాహాళశ్ళీలుదారును చంపుట (బ్రహ్మహత్యాపాతకము కదా! 
బొందెలవానిని మాత్రము చంపినాడు.) కడపలోనున్న కలెక్టరుకును, 
పోలీసు సూపరింటెండెంటుకును ఈ హత్యావిషయము తెలిసి, 
అన్వేషణ (పారంభించిరి. నారనింహోరెడ్డి కడకు వచ్చిరి. 
కోవెలకుంట్లలో జరిగిన హత్యనుగుతించి అతనినినే ప్రశ్నించిరి. 
నారసింహారెడ్డి SSI MAC దెలియదనియు, బహుశః జెకురాజు 
లీ పనిని జేసియుందురనియుం 230. అందుచే నాంగ్లేయులు 
జెకురాజులగు నంద్యాల నారాయణరాజుగారిని, DEI తవర్ణీదారుం 
డగు నంద్యాల వేంకట రామరాజుగారిని బంధించి కారాగారములో 
నుంచిరి. అవరాధవరిశోధకులు వరిశీలన (ప్రారంభించి, 
నయనాలప్పకొండలోం గల శిరస్సులను గనుగొనిరి. నారసింహారెడ్డి 
అనుచరులగు గోసాయి 3085), ఒడ్డె ఓబన్న యనువారలను 
బంధించి, సత్యమును గనుగొనిరి. నారసింహా రెడ్డిని బంధించుటకుC 
గొందటు పోలీసులను ఉయ్యాలవాడకుం బంవిరి. వారు 
నారసింహారెడ్డిని బట్టుకొనుటకు బదులుగా, SSITC Sw తిని, 
శిక్టింవంబడి, ప్రాణములతో బయటవడిరి. పోలీనువారు 
నారసింహారెడ్డిని బట్టుకొనుటకు భయపవడుచుండిరి. అందుచే 
నాంగ్లేయులు లెఫ్ట్‌నెంట్‌ వాట్సన్‌, 233 నాట్‌, కెప్టెన్‌ రసెల్‌ అను 
సేనానుల నాయకత్వమునం బెధ్ద దండును బంవిరి. 
నారసింహారెడ్డియు వేలకొలంది సైన్యములను సమకూర్చుకొని 
గిద్దలూరు ముండ్లపాడుల Ake వారితో రెండు దినములు 
ఘోరయుద్ద్ధము చేసి, తన సైన్యము నష్టము కాంగా, నల్లమల 
కొండలలోనికి తప్పించుకొనెను. అటనుండి ఎజ్బిమలలోనికిC 
బాటిపోయెను. ఆంగ్లేయు లాతనిని బట్టుట కెన్నియో ప్రయత్నములు 
చేసిరి. కాని ఫలించలేదు. కొంతకాలము గడచెను. నారసింహారెడ్డి 
జగన్నాథపురము కొండపై నుండెను. అతనికడ నొక వంటమనిషి 
యుండెను. (ఈమె వంటమనిషి కాదనియు, నారసింహారెడ్డి 
యుంపుడుకత్తె యనియు, నీమె స్వగామము 'గొల్లవిండ్లపల్లె” 
యనియు గొందటబు చెప్పుచున్నారు. వీరగాథలో నీవె 
యుంపుడుకత్తెగానే యున్నది. పేరు “జానకమ్మ యని కలదు.) బ్రిటిషు 
వారు ఆమెకు లంచమిచ్చి, నారసింహారెడ్డిని బట్టుకొనిరి. ఆ 


బొబ్బిలివరున కథలు 391 


వంటమనిషి నారసింహారెడ్డికి విపరీతముగా సారాపట్టించి, యాతని 
తుపాకిలో నీళ్లు పోసినదంట. నారసింహారెడ్డిని కోవెలకుంట్లకుం దెచ్చి, 
జుట్టేటి Als నురి తీసిరి. 

ఇట్లు భారతదేశమున స్వాతంత్యమునకై, మానధనమును 
గాపాడుకొనుటకై ఆంగ్లేయులతోం పోరాడిన మొట్టమొదటి వీరు 
డు నారసింహారెడ్డి. ఇతడు భారత ప్రథమ స్వాతంత్ర్య సమరము 
(1857) కన్న పది సంవత్సరములు ముందుగనే ఆంగ్లేయులను 
ఢీకొన్న వీరశిఖామణి! ఇతండీ యుద్ధమును క్రీ.శ. 1846-47 
సంవత్సరములలో జరిపినాండని యాంగ్లేయులు టాసికొనిన 
రాష్ట్రపరిపాలనా చరిత్రలనుబట్టియు, మాండలిక చరిత్రలనుబట్టియుం 
దెలియుచున్నది. SPS వరిపాలనాచరిత రెండవ 
సంపుటములో నారసింహారెడ్డి కావించిన విప్లవము క్రీ.శ. 1846లో 
జరిగినట్లున్నది: 

“In 1846, a descendant of the dispossessed 
poligars of Nossam, dissatisfied with the pension he 
received, attempted to excite a general rebellion, and 
collected on the frontiers two forces of several thousand 
men. Each was promptly defeated by British 
detachments, and before the end of the year quiet was 
completely restored. Since that time no event of 
historical importance has occured””*. 

ట్రిటిషువారు ట్రాసికొన్న యీ ప్రాంతలను బట్టి నారసింహారెడ్డి 
విప్లవము చిన్నది కాదనియు, వేలకొలంది సైన్యములను సమకూర్చు 
కొని, యతండు 1846లోనే రెండు పర్యాయము లాంగ్లేయుల 
నెదిరించెననియు విశదమగుచున్న్చది. పై (గంథములోనే 1846వ 
సంవత్సరమునుగూర్చి మటియొక పుటలో నిట్లున్నది: (నారసింహారెడ్డి 
కాలమున నేటి కర్నూలు జిల్లాలో నున్న కోవెలకుంట్ల ప్రాంతము 
కడపజిల్లాలో నుండెడిది. 


““1846- Serious disturbances in the Cuddapah 
district. Troops sent to put them down”. కావున 
నారసింహారెడ్డి ఆంగ్లేయులను జాల తీవ్రముగ నెదిరించెనని 
స్పష్టమగుచున్నది. 

మద్రాసురాష్ట్ర పరిపాలనాచరిత్ర మూడవ సంపుటములో 
నారసింహారెడ్డి విప్లవము క్రీ.శ. 1847లో జరిగినట్లున్నది. ఇందు 
“ronis” (గామచరి(తను వాయుచు, నారసింహారెడ్డి 
విప్లవమును, నతడు 'లెస్టెనెంట్‌ వాట్సున్‌'తో గిద్దలూరు కడచేసిన 
యుద్దము, “పేరుసోమలి యను (గ్రామము నొద్ద బట్టుబడుట, 
ఉరితీయంబడుట మొదలగునవి మాత్రమే కాక, మటియొక క్రొత్త 
విషయము కూడ నిందు జెప్పంబడినది. ఉరితీసిన నారసింహారెడ్డి 
శిరస్సును (బిటి PD (కోవెలకుంట్ల) కోటలో ఉరికొయ్యకు 1877 
Se DD టవ్రేలాడందీసి యుంచిరంట. భారతీయుల ASSO 
(బిటిషువారు ఎంత క్రూరముగా సణంచివేనిరో దీనినిబట్టి 
గుర్తింపవచ్చును. 


“Ooyyalavauda:- In 1847, a disturbance was 
caused by Narasimha Reddy, pensioned poligar of this 
place and grandson of Jayaram Reddy, the last power- 
ful Zemindar of Nossam. He unsuccessfully attacked 
Coilcoontla treasury and sheltered himself in hill for- 
ests of Yerramalas and Nullamullays. At Giddalore he 
gave battle to Lieutenant Watson and killed the Tahsildar 
of Cumbam. He then escaped into Nullamullays, and 
was subseguently captured near Perusomala in 
Coilcoontla talook and hanged. His head was kept hung 
in the fort on the gibbet till 1877” 5. 

నారసింహారెడ్డి శిరస్సును కోటబురుజునకు (పబేలాడ గట్టిన 
విషయము “దొరవారి నరసింహారెడ్డి! నీ దొరతనము కూలిపోయె 
రాజా!” అను లఘువీరగాథ (కోలాటపు ISC గూడం దెలుప 


బడినది. 


“కండ్లకూ గంతాలు కట్టీ, నోటినిండా బట్టు పెట్టీ 
నిలువునా నీ తలా గొట్టీ, కోటబురుజుకు గట్టిరీ” ** 


26-11-1850లో కడపజిల్లా చిట్టివేలు తాలూకా తవర్ణీదారు 
నంద్యాల వేంకట రామరాజుగారు రెవిన్యూబోర్లు వారికి (వ్రాసిన లేఖలో 
నారసింహారెడ్డి విప్లవము, పరాభవనామ సంవత్సరము క్రీ.శ, 
1845లో జరిగినదని కలదు."” అనంగా నారసింహారెడ్డి తిరుగుబాటు 
కీ.శ. 1845, 1846, 1847 మూండు సంవత్సరముల లోను 
జరిగినదని నిశ్చయింపవలసియున్నది. 1845లో నితడు ఆంగ్ల 
ప్రభుత్వము విధించిన అధికమైన భూమిశిస్తునకు వ్యతిరేకముగా 
రైతులను సమీకరించి, అలజడులు రేపియుండును. (ప్రభుత్వము 
ఈనాములు తొలగించిన “కట్టుబడు'ల చేత కూడ తిరుగుబాటు 
చేయించెను. 1846 జూలై 10వ తేదిని కోవెలకుంట్లపై దండెత్తి 
తవాశ్ళీలుదారును బందీగా తీనికొనిపోయెను. 1846లో 
నారసింహారెడ్డి వేలకొలంది సైన్యములను సమీకరించుకొని రెండు 
పర్యాయము లాంగ్లేయులతోం బోరాడెను. 1846 జూలై 235 
తేదిని గిద్దలూరు” దగ్గజ లెఫ్ట్‌నెంట్‌ వాట్సన్‌ సైన్యంతోను, మరునాడు 
(జూలై 24వ తేదిని) “ముండ్లపాడు” దగ్గజ కెప్టెన్‌ నాట్‌, కెప్టెన్‌ రసెల్‌ 
సైన్యాలతోను ఘోరయుద్ధము చేసి, నల్లమల అరణ్యములలోనికిC 
దప్పించుకొనెను. 3 సంవత్సరమే (1846) అక్టోబరు 6వ తేదిని 
“పేరుసోమలి దగ్గబినున్న జగన్నాథుని కొండపై జరిగిన యుద్ధములో 
పట్టుబడెను. కేసు నడచెను. ఉరిశిక్ష విధింపబడెను. 1847 ఫిబ్రవరి 
22వ తేది సోమవారము ఉదయము 7 గంటలకు, కోవెలకుంట్లలో 
జుట్టేటి RS రెండువేలమంది ప్రజల సమక్షంలో కలెక్టర్‌ కాకైేన్‌ 
నారసింహారెడ్డిని ఉరితీయించెను. 

నారనింహోరెడ్డినిగార్చిన చారిత్రక విషయముల 
నాధారముగాం జేసికొని 1925వ సంవత్సరములో శ్రీ కలపటాల 
జయరామారావుగారు రేనాటి వీరుడు అను నవలను రచించి 


392 తెలుంగు వీరగాథా కవిత్వము 


(ప్రకటించిరి. ఇందు సత్యముతోం గొంత కల్పనయు జోడింపంబడి 
యున్నది. 

ఉయ్యాలవాడ నారసింహారెడ్డి కడ “ఓబళాచార్యు(డు' అను 
నాస్థానకవి యుండెనని తెలియుచున్నది. ఈ యోబళాచార్యునకును, 
ఆకాలమున కర్నూలు మండలమునం ట్రసిద్ధికెక్కిన కృష్ణిపాటి వేంకట 
కవికిని నశ్యము నిమిత్తమై సంభాషణాత్మకముగా జరిగిన రెండు 
పద్యములను వేటూరి ప్రభాకరశాగ్తిగారు తమ చాటుపద్య 
మణిమంజరిలో నిచ్చియున్నారు (చూ. చాటుపద్య మణిమంజరి, 
రెండవ భాగము, పుటలు 133, 134). అందు వేటూరివారు 
వేంకటసుబ్బకవినిగూర్చి బ్రాయుచు “ఈయన కర్నూలు మండలవాసి. 
ఇప్పటికి డెబ్బది యేండ్లకుం బూర్వమున్నవాండు” అనిరి. దీనినిబట్టి 
నారసింహారెడ్డి కాలము నూహింపవచ్చును. ఈ చాటుపద్య 
మణిమంజరి దుందుభి జ్యేష్టమునం (బకటి ంపంబడినది. అనంగా 
కీ.శ. 1922. ముద్రింపంబడునాంటికి రెండు మూండేండ్ల క్రిందటనే 
శాస్త్రిగారు ఈ పద్యములను సంపాదించి పరిష్కరించి యుందురు. 
అనంగా 1919-1920 ప్రాంతమున నీ మాటలను శాస్తిగారు 
ప్రాసియుందురని తలంపవచ్చును. అప్పటికి డెబ్బదియేండ్ల 
పూర్వమనంగా క్రీ.శ. 1849-1850 ప్రాంతమగుచున్నది. ఇది 
వేంకట సుబ్బకవి కాలము. ఇదియే నారసింహారెడ్డి యాస్థాన కవియగు 
నోబళాచార్యుని కాలము కూడ. ఆస్థానకవి 1850 ప్రాంతమువాం 
డు కా౭గా, తత్ఫోషకుండు 1847 (ప్రాంతమున నుండుటలో 
విప్రతిపత్తిలేదు. తూమాటి దొణప్పగారు తాము సేకరించిన కోలాటపు 
పాటకు వ్రాసిన లఘువివరణములో నారసింహారెడ్డి సంఘటన 
(.$.1800-1825 నాటిదని 398. ఇది ప్రామాదికము. ఈ 
నారసింహోరెడ్డి విష్లవము క్రీ.శ. 1845-47 మధ్యకాలమున 
జరిగినది. నాంటి ఆంగ్లపాలకులే దీనిని (గ్రంథస్థము చేసియున్నారు. 


ఈ నారసింహారెడ్డిపైం (బ్రజలలో రెండు వీరగాథానికలును, 
ఒక JOMO వ్యాప్తియందున్నవి. “దొరవారి నరసింహారెడ్డి నీ 
దొరతనము కూలిపోయె రాజా...” అను కోలాటపుపాటను శ్రీ 
తూమాటి దొణప్పగారు అనంతపుర మండలమున సంపాదించిరి 
(చూ. త్రివేణి, పుట 270-271). “వాహువా, నరసింహారెడ్డి, నీ 
పేరంటే రాజా నరసింహారెడ్డి...” అను పిచ్చుకుంట్లపాటను నేను 
కర్నూలు మండలమున సేకరించితిని. ఈ రెండును లఘువీరగాథలు. 
ఇవి కాక, బొబ్బిలిపాట వరుసలోనున్న పెద్ద వీరగాథయు నొకటి 
కలదు. దీనిని నేను కడప మండలమున నొక జంగమునుండి 
సేకరించితి."* ఈ వీరగాథలోం బైన దెల్పిన చారిత్రక నామములు 
లేకున్నను, కథయంతయును నొకటి రెండు స్వల్ప ఖేదములతో నట్లే 
యున్నది. దీని ప్రారంభమిట్లున్నది - 


“రామరామ రఘురామ రామయా రామయ రఘురామా 
రెడ్డి కాదు బంగారపు కడ్డీ నారసింహారెడ్డీ 


పుట్టిందీ మా గుళ్లదుర్తిలో నారసింవారెడ్డీ 
వచ్చింది ఆ రూవన గుడికీ నారసింహారెడ్డీ 
నరిసీరెడీ యింటికి నేదు దత్తుకొచ్చినాదూ” 


నారసింహారెడ్డి రూపనగుడి (గామములోనే యుండి, ఉయ్యాల 
వాడకు బోయి వచ్చుచుండెననియు, నుయ్యాలవాడ గ్రామకక్షలలో 
నొక హత్య జరిగినప్పు డచ్చట తహళ్ళీల్లారుకును నారసింహారెడ్డికిని 
వాగ్వాదము జరిగెననియు, నుయ్యాలవాడ గ్రామములోనే తహళ్ళీల్లార్‌ 
రెడ్డి నవమానించెననియు నిందు జెప్పంబడినది. నారసింహారెడ్డి 
తవర్ణీ కొబికుం దన సేవకుని కోవెలకుంట్లకుం బంపిన విషయము 
ఈ కథలో లేదు. 

నారసింహారెడ్డి కోవెలకుంట్లపై దండెత్తినప్పుడు తహశళ్ళీల్లారును 
చంపలేదు. ధనాగారమును గాపాడుచున్న 'వారసింగు'ను మాత్రమే 
చంవినాడు. తాలూకా కచేరిని ధ్వంసము చేసినాండు. ఈ 
విధ్వంసములో ఒక డఫేదారును, అయిదుగురు పోలీసు 
బం(ట్రోతులను చంపివేసినారు. అనేకులు గాయపడినారు. ఇది 
చారిత్రక సత్యము. కాని ఈ వీరగాథలో నారసింహారెడ్డి కోవెలకుంట్ల 
నంతటిని గొల్లకొట్టినట్లు చెప్పంబడినది. “హుసేన్‌” అను పఠాను 
వీరునితో। గూడ నారసింహారెడ్డి యుద్ధము చేసినట్లు వర్ణింపంబడినది. 
తహళ్ళీల్లారుని పేరు వీరగాథలో 'జిలేదారుండు” అని యున్నది. “జిల్లా 
అధికారి యని దీని కర్థము కాంబోలు. తహళ్ళీల్లారు శిరస్సును, 
బొందిలవాం౭డైన వారసింగు శిరస్సును నజికి, రెండు శిరస్సులను 
నయనాలప్పకొండలో దాచెనని జన(శ్రుతి. నేను సేకరించిన 
పిచ్చుకుంట్ల పాటతో గూడ నీ విషయమున్నది. కాని వీరగాథలో 
నీ వృత్తాంతము లేదు. తాసిల్లారును జంపినట్లు మాత్రమే కలదు. 
శిరస్సు దాచినట్లు లేదు. 

గిద్దలూరు Ne 3330 వాట్సన్‌తో నారసింహోరెడ్డి 
యుద్ధము చేసెను. కాని వీరగాథలో నా యుద్ధము జగన్నాథము 
కొండ She జరిగినట్లు వర్ణింపబడినది. (కోవెలకుంట్లనుండి 
బనగానపల్లె పోవు మార్గములో జగన్నాథపురముకొండ కలదు). ఈ 
జాతిసైన్యము బళ్లారినుండి వచ్చినదని గాథాకారుండు పాడుచున్నాం 
డు. ఈ జగన్నాథపురముకొండ దిగువన 'గొల్లవిండ్లపల్లె? అను 
(గామమున్చదనియు, నాగ్రామములో “జానకమ్మ యను పెడకంటి 
కావువనిత కలదనియు, నీమెకును నారనింహోరెడ్డి కిని 
సంబంధమున్నదనియు, నాంగ్లేయు లీమెకు లంచమిచ్చి నారసింహా 
రెడ్డిని బట్టిరనియు HOMSE గలదు. కాని నారసింహారెడ్డి దగ్గబ 
నొక వంటమనిషి యుండెడిదనియు, నామె మూలకముగనే ఆంగ్లేయు 
లాతనిని బట్టిరనియు జన[శ్రుతి. ఆ వంటమనిషి పేరు తెలియదు. 
“జానకమ్మ యను నామమును గాథాకారు(డు కల్పించి నాండని 
నాయనుమానము. 


నారసింహారెడ్డిది బోయసైన్యము. దీనిని సుంకేశల, ముక్కమళ్ల, 
ముదిగోడు, కానాల, సంజామల, కొండకరటాల- అను 


బొబ్బిలివరున కథలు 393 


(గామములనుండి సమకూర్చినాయడంట. Se) కాటకములు 
వచ్చినప్పుడు నారసింహారెడ్డి ఈ బోయలను మిక్కిలి యాదరించెడి 
cc. ఆ కృతజ్ఞతచే వారందబును రెడ్డి పిలిచిన వెంటనే ఆయుధ 
పాణులై ఆనందముతో వచ్చిరి. 


“కరువు వచ్చినా కాలమొచ్చినా ఆదరించె రెడ్డీ 

అట్టి వక్క మన 58 మాటలూ చిన్న చెయ్యరాదు 
నాలుగు (ESPOO తాము లేచినారు 
మూండు నూర్లకూ ముకుంద బల్లెం మురవక FISA 
ఆరు నూర్లకూ అలుగు ఈటెలే అదలక లేచినబీ” 


ఈ బోయసైన్యమునకు DPD రాణువి అని పేరు. ఈ 
సైన్యమును వెంటంబెట్టుకొని నారసింహారెడ్డి కోవెలకుంట్ల పైకి 
దండెత్తగాం (pa హడలెత్తిపోయిరి. ఇతండు కోవెలకుంట్లను 
కొల్లగొట్టుట, అక్కడ నాంగ్ల ప్రభుత్వము వారితో నితడు కావించిన 
యుద్దము వీరరసస్ఫూర్తితో వర్ణింపంబడినది: - 


“అడిగోవచ్చే ఇదిగోనచ్చే నారసింహోరెడ్డీ 

పళపళ Sese కేకలేసెరా నారసింవారెడ్డీ 
చంద్రాయుధమూ చేతబట్టైనే నారసింవారెడ్డీ 

Sad రణబలీ యన్నడేో నారనింహారెడ్డీ 

ఆవుల మందలొ వులీ దుమికినా చందము దుమికినడూ 
రెడ్డి యెక్సినా గుజ్జము ODA ఏ విధమొచ్చినదీ? 
233 గంతుల మీద వచ్చారా బారాహాజ్ఞారీ 

వచ్చిన 55% RSA అంతా ముందుకు దుమికినది 
వంబినట్టి బల్లెముల పైనను వాలలాదుతారు 
సానజేసినా కత్తులమిందా సవకలించినారు 
అరవైవొక్కా తుపాకులండీ ఫెళఫెళ PASI 

విరగ నరుకుతా పోతాదడయ్యా నారసింవారెడ్డి 

తాటి వుచ్చులా చందము నేదు తలలే పోతావి... 
ఆలగోడురా బాలగోడురా కొయిల్‌కుంట్లలోన 

ఎక్కడ చూచిన వీనుగుపెంటలు కోయిల్‌కుంట్లలోన” 


కోవెలకుంట్ల నీ విధముగాం గొల్లగొట్టుచుండంగా “హుసేన్‌” 
అను పఠానువీరుండు రెడ్డి నెదిరించెను. (లఘు వీరగాథలో 
“వారసింగు” అను బొందిలివాడు నారసింహారెడ్డి నెదిరించినట్లున్నది. ) 
మొదట హుసేన్‌ (Sen నడవినాండు." నారసింహోరెడ్డి తన 
శరీరమంతయు డాలుచాటున పెట్టి, యా వేటునుండి 
తప్పించుకొనెను. తరువాత దన ట్రేటు నడపుచు:- 


“పటవట వటవట కొరికెరా నారసింహారెడ్డీ 
తెల్లని కళ్లకు రకతము దింపెను నారసింహారెడ్డీ 
కుడీ లొద్దూ తాను గొట్టెరా నారసింవారెడ్డీ 
మొలక మీనము గోటదిద్దెరా నారసింహారెడ్డీ” 


ఇట్లు నారసింహారెడ్డి విజృంభించి, చేతి చం[దాయుధమును 
గిరగిర త్రిప్పి, శక్తికొలందిని గొట్టంగా, హుసేన్‌ శిరస్సు పుట్టచెండువలె 
నెగిరి పడినదంట! తరువాత నారసింహారెడ్డి జిలేదారుని (తాసిల్లార్‌) 
కడకుంబోయి, “అప్పుడన్నమాట లిప్పుడు పలుకుము” అని బెదరించి, 
యాతనిపై నెట్లు పగదీర్చుకొనెనో చూడుడు: - 
“Sese Sese కేకలేసెనే నారసింవారెడ్డీ 
రాజారావూ రాజబహద్ధరు నారనింహారెడ్డీ 
కోయిలకుంట్లా జిలేదారునీ రెట్టబట్టినాడు 
కుద్ధీమిందా జిలేదారునీ రెట్టబట్టి owl) 
జిలేదారునీ టోపీ గబ్టిగ మూడు దొర్లు దొర్తె 
vi బయటికీ ఎత్తి కొట్టెరా నారసింహరెడ్డీ 
SPS జముదండము బాకూ పైకి ఎత్తినాడు 
వర్రు వర్రునా బొజ్జను కోసి వగల జీల్గినాడు 
నన్న పేగును జంజమేసెరా నారనింహౌరెడ్డి 
వాని రకతమూ సుక్ళబొట్టుగా తాను బెట్టినాదు 
SESE పళపళ కేకలేసిరీ ఎల్లావుల రాణ్వ” 


కడపలోని పోలీసువారికి నారసింహారెడ్డిని పట్టుకొనుటకు 
సాధ్యము గాక, బళ్లారినుండి జాతిసైన్యమును దెచ్చిరయట, ఆ జాతి 
సైన్యము వచ్చి జగన్నాథుని కొండదగ్గబి డేరాల నెత్తిరి. 


“VOI బల్‌ ఎత్తిరి దేవా ఎండివట్టు డేరా 
కార్యానికి ఎత్తిరి దేవా కాయివట్టు డేరా 
పొద్దు పొడుపులకు ఎత్తిరి దేవా పొగడపట్టు డేరా” 


ఈ జాతిసైన్యమునకును నారసింహారెడ్డి బోయసైన్యము 
నకును గొప్ప యుద్ధము జరిగినది. నారసింహారెడ్డి బోయసైన్యము 
యొక్క యుత్సాహమును గాథాకారుC డత్యద్భుతముగా వర్ణించినాడు - 


“ఈటెలు వేసీ ఈటెలమృటే పరవడి గొట్టేది 

బాకులు వేసీ 2790573 అంతద్లు గొబ్టెది 

రెడ్డి నుట్టునా వాళ్లు గనుకనూ గోల్‌ తిరుగుతారు” 

నారసింహారెడ్డి తన దివ్యాశ్వము నెక్కి యుద్దసన్నద్దుండు కాంగా, నా 
® O 

యశ్వపదఘట్టమున - 

“కాలిదుమ్ము కైలాస మేగెరా ev ఘాతాకు 

చారెడేసి యా పలుగు రాళ్లురా పిండి పిండి యగును” 


ఏలబోయి ఈ (ప్రపంచమును దిరిగి యేలబోమనియు, 
“పుట్టబోయి మన తల్లి కడుపున మళ్లీ పుట్టబో'మనియు పాళెగాండ్రు 
తెంపుజేసికొని యుద్ధమునకేంగిరి. ఈ యుద్ధములో గాథాకారుండు 
ఆంగ్లేయ సైన్యమును, మహమ్మదీయ సైన్యమును వర్ణించినట్లుగా 
వర్థించినాండు. దీనికొక ముఖ్యకారణమున్నది. మన ప్రాచీన 
వీరగాథలలో తురుష్మసైన్య వర్ణనమున్నది కాని, ఆంగ్లసైన్య వర్ణన 


394 తెలుంగు వీరగాథా కవిత్వము 


మెచ్చటను లేదు. హిందీ, ఉర్దూ పదములు దొరలినట్లుగా గాథాకారున 
కాంగ్రపదములు రావు. అందుచే విదేశీయుల భాషను సూచించుటకు, 
వారేజాతివారైనను మవామ్మదీయులుగ వర్థించుటయేం 
పరిపాటియెనది. జాతివారు తమ భాషలో నజిచుచుండంగా, వారిని 
నారసింహారెడ్డి సైన్యము విజుగంబొడిచినది. నాకు గథను పాడి 
వినిపించిన గాథాకారుండు తనకు బాగుగా వచ్చిన దేశింగురాజు 
కథవంటి ప్రసిద్ధకథలలో వచ్చు తురకసైనికుల యుద్ధవర్ణనలనుండి 
కొన్ని మాటలను (గ్రహించి, జాతివారితో నారసింహారెడ్డి చేసిన 
యుద్ధమును వర్ణించినాండు: - 


“మూరో మారో మారో అంటరు జాతులవారి బలము 
మారో అన్నా మాదరు చేదా ఈటె చూడు võb 
పకడో వకడో పకడో అంటరు జాతులవారి బలము 
వకడో అన్నా ధకిడీ కొడకా బాకు చూదు võ 
గోవిందా నారాయణంటనూ విరగ నరుకుతారు 
అరెరెరె రెరెరే..... 

పొదుస్త వుంటే వదుతున్నాబీ పొట్టపేగులండి 
నరుకుత వుంటే వదుతున్నావీ నల్లగుందులోయి 
బీరుత వుంటే వడుతున్నానీ చిన్న పేగులోయి 
వాళ్లు త్రాగినా కల్లూ సారయి వరదలు పోతాది 
PB తిన్నా పప్పు కూడురా కుప్పలు తెవ్పలురా 
ఒకణ్ణి మీదా ఒకణ్ణి వేని ఈటెల (గ్రుద్దేది 

అట్లగాను రణవిరుద్ధం చేసి నారసింహారెడ్డీ 

కొట్టి కొట్టి మా కొల్లలాడెౌరా 1705034”. 


నారసింహారెడ్డిఢాకు ఆంగలేక, జాతివారి సైన్యము పలాయన 
Al SEODSA. వారు పాటిపోవునప్పుడు హాస్యరసము SEC 
బోషింపంబడినది. తొందరలో టోపీలు, కత్తులు పోంగొట్టుకొని, 
గుట్టిములు చనిపోంగా డేరాలనెక్కి అవియే గుట్టిములని (భ్రమించి 
రైటో రైటో” అని తోలసాగిరంట; మతికొందజు గుజ్బముల మూతికి 
నుండెడు లగామును SONG, తోకకు నుండెడి దానిని IIc 
గట్టి, గుజ్బ్రములు కట్టంబడిన గూటముల నైనను నూడంబెబుకక 
పరుగులు పెట్టుచుండిరయట. ఆ గూటములు గుట్టముల కాళ్ల కడ్దుపడి, 
వెనుకవాటున లేచివచ్చి, టోపీలులేని వారి తలలకుం గొట్టుకొను 
చుండెనంట! 


వీరగాథలలో౭ దజిచుగా వచ్చెడి సాధారణ ప్రయోగములు 
లేక వారానువర్తనములు (commonplaces), యుద్దనినాదములు, 
తీవ్రసంకల్పములు మున్నగునవి ఈ కథలో మెండుగా నున్నవి. 
నారసింహారెడ్డినిగూర్చి చెప్పునపుడు ఈ క్రింది వాక్యములు తబిచుగాం 
(బయోగింపంబడుచుండును: - 


“అదిగోవచ్భే ఇదిగోవచ్చె నారసింహారెడ్డి 
రాజారావు రాజబహాద్దరు నారనింహారెడ్డి 
రెడ్జికాదు బంగారపు కడ్డీ నారనింహారెడ్డీ 
ములుకోలకట్టె చేతులో ఉంటే మున్నూటికి మొనగాడు” 


బొబ్బిలియుద్ధములోC దబజిచుగా వచ్చు “రామ రామ రా 
మనంతకాలము రాజ్యము యేలేరా? యుగములు జగములు 
గలంతకాలము భూములు యేలేరా?” అను దానిని బోలిన యుద్ద 
నినాదము (Was Cry) నారసింహారెడ్డికథ లోయగూడ వచ్చును. 
యుద్ధమున కుజుకునప్పుడు నారసింహారెడ్డి సైన్య మిట్లందురు- 


“ఈ (ప్రొద్దు విదియ రేపు తదియ నరుని ప్రాణమోయి 
నీట్‌ మీదను బుగ్గ తోటిదీ నరాశరీరంబు 

ఏలబోయి ఈ ప్రాపంచములో మరల ఏలబోము 
పుట్టబోయి SSD కడువునా మళ్లీ వుట్టేమా?” 


ఈ కృతనిశ్చయముతోనే, తెంపరితనముతోనే నారసింహా 
రెడ్డియు నతని బోయసైన్యమును ఆంగ్లసేనావాహినిని ఢీకొనిరి. 

నారసింహారెడ్డి పరాక్రమము పైనను, బలముపైనను ఎన్నియో 
జన[శ్రుతులున్నవి. అవి యన్నియును వీరగాథలోని SD. రేనాటి 
వీరుడు నవలలో గూడ నివిలేవు. అట్టి కథలను గొన్ని నేను 
సేకరించితిని. నారసింహారెడ్డి తాను చేసిన కోవెలకుంట్ల హత్యలను 
జెకురాజులపై బెట్టెను. దీనినిబట్టి నారసింహారెడ్డికిని జెకు 
రాజులకును శత్రుత్వమున్చదని తెలియుచున్నది. కాని ఈ శత్రుత్వ 
కారణము రేనాటి వీరుడు”? SOS దెలుపంబడలేదు. నారసింహా 
రెడ్డికిని జెకురాజులకును విరోధమేర్చడుటకుC గల కారణములను 
ay కథ యొకటి నేను సంపాదించితిని. ఇది గ్రామవృద్దులు చెప్పు 
వచనకథ. దీనికి Hr కథి యని పేరు. నారసింహారెడ్డి దగ్గబ 
యుద్దమునకు బూర్యము 'సితండు- కలికి నారిగాండు” అను 
నిరువురు నమ్మినబంట్లు కలరు. (యుద్ధకాలమున గోసాయి వెంకన్న 
ఒడ్డె ఓబన్ని అనువారు నమ్మిన బంట్లు. నాకు లభించిన లఘువీర 
గాథలో వీరి ప్రసక్తి యున్న్చది.) వీరిలో 'సీతండు? మహావీరుడు. 
నారసింహారెడ్డికి నుద్దియగువాండు. ఈ సీతండు ఉయ్యాలవాడలో 
నుండెడివాండు. కలికి నారిగాడు హనుమద్దుండములో నుండెడి వాం 
డు. నారసింహారెడ్డి యెచటికిం బోయినను సీతండాతని (553 
యుండువాండు. బెకురాజులు ప్రతిసంవత్సరము వేసవికాలమున 
నొక గొప్పవిందు చేసెడివారు. వేసవిలో నౌకుచెబువులో నీరు 
తగ్గిపోవును గావున నందలి చేపలను బట్టి, సాటి జమీందారులకు 
విందు చేసెడివారు. ఆ విందునకుం (బతిసంవత్సరము 
నారసింహోరెడ్డినిగూడ నాహ్వానించెడివారు. ఒకసారి రెడ్డి యా 
విందునకుం బోవుచు సీతనిగూడ ప్రయాణము కమ్మనెను. సీతండు 
వీరవేషమును ధరించి, బల్లెము చేతంబట్టి రెడ్డి ననుసరించెను. 
నారసింహారెడ్డి గుజ్బిముపై దౌడు తీయుచుండంగా, సీతండాతని (SEA 


బొబ్బిలివరున కథలు 395 


కాలిపరుగు పెట్టుచు BNS) పదిబారలు ముందుగనే యుండెనం 
ట! జెకుపట్టణము సమీపించుచుండెను. వీరవేషమును ధరించిన 
సీతండు నడుముదట్టిని నేలకు జీరాడునట్లుగాం గట్టుకొనినాండు. 
రాజులు మాత్రమే అట్లు కట్టుకొనవలెను. తక్కినవారు అట్లు 
కట్టుకొనినచో తమ్మవమానము చేసినట్లును, ద్వంద్వయుద్ధమున 
కాహ్వానించినట్లును రాజులు భావింతురు. అది ఆనాంటి వీరాచారము. 
సీతని వేషమును గమనించిన నారసింహారెడ్డి, జెకురాజులతో 
వృథాకలహము వచ్చునని యోచించి “ఒరే! సీతా! నీ నడుము SGI 
కొంచె మెగంగట్టుము” అనెను. ఆ మాటలు విని సీతండుగ్రుడై 
“దొరా! నీవు దొరవు కావు!” అని యధిక్తేపించెను. నారసింహారెడ్డి 
వాని పౌరుషమునకు మెచ్చుకోలుగా నొక్క చిజునవ్వు నవ్వెను. సీతం 
డు నడుముదట్టి జీరాడుచుండగా జెకుపట్టణమును (23030. 
విందులో నౌకురాజులు సీతని నడుముదట్టిని జూచి కోపించిరి. 
నారసింహారెడ్డికి ఫిర్యాదు చేసిరి. నారసింహారెడ్డి సీతని వారింపం 
జూచెను. కాని యా వీరుడు వినలేదు. ఆ విందులో బాల్ల్గొనిన 
యెవరితోనైనను సరియే తా నొంటిపోరునకు సిద్ధముగా నున్నానని 
సీతండు దండోరా వేయించెను. వాని శౌర్యము నెటిగిన వారగుటచే 
నౌకురాజులు కాని, బనగానవల్లై నవాబులు కాని మాటు 
మాటలాడలేదు. అప్పుడు సీతండు హేళనగా “ఈ యౌకు దాసరులు, 
పల్లె ఫకీర్లు నాతో నొంటిపోరునకు రాంగలవారా?” అనెనంట. వారికది 
80 కోధకారణమయ్యెను. తరువాత గొన్ని దినములకు 
జెకురాజులు హనుమద్దుండము గ్రామపు పొలిమేర జాతిని 
దిరిగివచ్చెద మనియుం, జేతనైనచో దమ్మెదుర్మొనవచ్చు ననియు, 
కలికి నారిగానికిం గబురుపెట్టిరి. అతడు భయపడి, వెంటనే 
ఉయ్యాలవాడకుC బరుగెత్తికొనివచ్చి, సీతని కీ విషయమును దెలియ 
జెప్పెను. సీతని కెక్షడలేని యుత్సాహమును వచ్చెను. నౌకురాజులతోం 
బోరాటమతనికి సంబరముగా నుండెను. నారసింహారెడ్డికిం జెప్పినచోం 
బోనీయడని, సీతండు రహస్యముగా దన బల్లెముం దీసికొని, 
కోటబయటకు వచ్చి, యుద్దార్థియె పోవుచున్నాడు కావున, చేతనున్న 
సురంటిని గంటను కోటలోనికి విసరివైచి, NIMIS గలసి 
హనుమద్దుండమునకుం బోవుచుండెను. కలికి నారిగాండు 
వివాహితుడు. సీతండు బ్రహ్మచారి. భార్యాపుత్రులను దలంచుకొనుచు 
కలికి võrd కొంచెము వెనుకడుగు వేయుచుండెను. సీతండది 
(గ్రహించి, RCC బెకురాజుల నెదిరింతునని చెప్పి, కలికి నారిగాని 
నింటికిం బొమ్మనెను. పొలిమేరజాతిదగ్గబు గుజ్బిములపై నున్న 
పం(డైండుగురు జెకువీరులను సీతండొక్కడే తన బల్లెముతోం (గుమ్మి 
గాయపబచెను. సీతంని శౌర్యమునకు జెకురాజులు భయపడిరి. 
అతనిని జంపనిచో నెప్పటికైనను బ్రమాదమని గ్రహించి, అందటు 
నొక్కుమ్మడిగా సీతనిపైంబడిరి. పద్మవ్యూహమున నభిమన్యుని 
జంపినట్లుగా నధర్మయుద్ధమున సీతని బరిమార్చిరి. జెకురాజులు 
సీతని శవమును ఉయ్యాలవాడకుం బంపిరి. ఇది నారిసింహారెడ్డికిం 


గోపకారణమయ్యను. నాంటితో బెకురాజులతో నతనికిం గల 
స్నేహము భగ్నమయ్యెను. ఉయ్యాలవాడ గ్రామమునకు దూర్చుదిశలో 
నేంటికిని సీతని గోరీ యున్నది.” 

నారసింహారెడ్డి మహాబలవంతుం డనియు, నతడు చెట్టు 
Boc బండుకొని, నోటిలో గువ్వరాళ్లు పోసికొని, “ఉఫ్‌ అని పైకి 
నూదినచోC జెట్టుపైనున్న పక్షులు చచ్చి (క్రిందపడెడివనియు రేనాటి 
జనపదములలోం జెప్పుకొందురు. రూపనగుడిలో నితడు కట్టిన 
కోట శిథిలములను 'నారసింహారెడ్డి గోడలు” అని నేంటికిని 
వ్యవహరించుచున్నారు. ఇతందు గొప్ప శక్యారాధకుడనియుం దెలియు 
చున్నది. ఇతని కోట శిథిలములలో దుర్గగుడి యున్నది. జగన్నాథుని 
కొండమీద ఆదిశక్తి దేవాలయమున్నదనియు, నామె తోడ్సాటుతో 
నారసింహారెడ్డి అయిదువందల శత్రుసైనికులను నబికినాండనియు 
నాకు లభించిన వీరగాథానికలో నున్నది. 


నారసింహారెడ్డి కేవలము యుద్ధవీరు౭డే కాదు, గొప్ప 
సాహిత్యపోషకుండు కూడ. ఈతని కడ “ఓబళాచార్యులు” అను 
నాస్థానకవి యుండెడివాడు. ఇతండు రచించిన కావ్యము లేవియు 
నేడు తెలియరాకున్నను, ఒక పద్యము మా(త్రము వేటూరి 
ప్రభాకరశాగ్తిగారి చాటుపద్య మణిమంజరిలోం గానవచ్చుచున్నది. 
ఇతనికిని RAE వేంకట సుబ్బకవిని నశ్యమునుగూర్చి జరిగిన 
సంభాషణ రూపమున నీ పద్యమున్నది. మొదట కృష్టిపాటి 
వేంకటసుబ్బకవి ఓబళాచార్యునితో నిట్లనెను: - 


“నళ్యము లేదుగా వపవననందన దివ్య కటాక్ష వీక్షణా 

వళ్ళ వరప్రభావ విభవానుభవాద్భుత భూమిభ్బుద్ధనుః 

E ఘుమం wo ఘుమిత గాంగ యురీ విలుళ త్తరంగ సా 
దృశ్య కవిత్వ తత్త్వ ముఖరీక్ళత వేంకట సుబ్బసూరికిన్‌” 

దీనికి సమాధానముగా నారసింహారెడ్డి ఆస్థానకవియగు నోబళాచార్యుం 
డిట్లనెను: - 


“కోకో! SS DAS జటాకోటీరబద్దోధునీ 
(2757539) సకాళ పేశల õn ప్రక్రియావక్రమా 

నేక (గంథ నిబంధ నార్జిత సమున్నిద్ర ప్రతావ ప్రథా 
స్తోక శ్రీకర కృష్ణిపాటి కులనింధు స్వళ్ళ చంద్రోదయా!” 


ఈ పద్యమునుబట్టి ఓబళాచార్యు(డు గొప్ప వ్యుత్ప్సత్తిగల 
(ప్రొఢకవియని NÄKI జెప్పవచ్చును. ఈతండు నారసింహా 
రెడ్డి జీవితముపై కావ్యము నల్లియుండినచో దిట్టకవి నారాయణ కవి 
రంగరాయచరిత్రమువలె భాసిల్లియుండెడిది! värd కావ్యమును 
వాయలేదో, లేక బ్రాసియున్నను అది కాలగర్భమునం గలసి 
పోయినదో నిశ్చయముగా౭ జెప్పలేము. 


396 తెలుంగు వీరగాథా కవిత్వము 


1.2. అస్పష్ట చారిత్రకములు 

కథలోని వ్యక్తులు సంఘటనలు చారిత్రకమువలె నున్నను, 
చరిత్రకందని వీరగాథలు అస్పష్ట చారిత్రకములను వర్గము క్రిందికి 
వచ్చును. బాలనాగమ్మ కథ, బంగారు తిమ్మరాజు కథ, ఆరె మరాఠీల 
కథ, బల్మూరి కొండ(లాయుని కథ, కుంటి మల్లారెడ్డి కథ, వేమన 
కథ మున్నగునవి ఈ వర్గమునకు జెందును. 


1.2.1. బాలనాగమ్మ కథ: - 

భారతదేశమున రామాయణమునకు ఎంత వ్యాప్తియున్నదో, 
తెలుంగు దేశమున బాలనాగమ్మకథకు అంతవ్యాప్తి యున్నది. 
భీతవంటి బాలనాగమ్మ, రావణునివంటి మాయల ఫకీరు తెలుంగు 
వారికి జిరపరిచితులు. ఇది అద్భుతరస ప్రధానముగా సాంగిన 
వీరగాథ. చారిత్రికేతివృత్తములోనే కొన్ని అభూత కల్పనలు 
(5380959 8. ఈ కథలో వచ్చు పానుగల్లు, గండికోట, 
నాగళ్లపూడిగట్టు- మున్నగునవి చారిత్రక ప్రదేశములని విమర్శకులు 
తలంచుచున్నారు. క్రీ.శ. 1542-43లో తిరుమలరాయలకును 
పెమ్మసాని తిమ్మానాయనికిని జరిగిన గండికోటయుద్ధమే బాలనాగమ్మ 
కథలోం బేర్మొనంబడినదనియు, క్రీ.శ. 1528లో శ్రీకృష్ణదేవరాయలు 
తవ్వించిన నాగలాపురి చెజువే 'నాగళ్లపూడిగట్టు'గాం బేర్మొనం 
బడినదనియు శ్రీ హరి ఆదిశేషువుగారు తలంచుచున్నారు. కాని యీ 
కథలో శైవమత ప్రసక్తి యెక్కువగ నుండుటచే నిడి కాకతీయుల 
కాలమునాంటిదనియు, తెలంగాణమునకు సంబంధించినదనియు 
డా॥ బి.రామరాజుగారి యభిప్రాయము. పానుగల్లు మహబూబునగరు 
జిల్లాలో నొకటి, నల్లగొండ జిల్లాలో వేటొకటి కలవు. అట్లే గండికోట 
వరంగల్లు జిల్లాలో నొకటి, కడపజిల్లాలో SSB కలవు. కాంబట్టి 
ఈ కథ రాయలసీమకు సంబంధించినదో లేక తెలంగాణమునకు 
సంబంధించినదో నిశ్చయముగాం జెప్పలేము. బాలనాగమ్మకథలోని 
స్మృతులు చారిత్రక వీధులలో దూరదూరముల నస్పష్ట ధ్వనులతో 
వినవచ్చుచున్నవని ఆచార్య ఖండవల్లి లక్షీరంజనంగారు అభిప్రాయ 
పడిరి. మొత్తము మీంద నిది దక్షిణభారతమునం దురకలు పాదుకొన్న 
తరువాత జరిగిన కథ కావచ్చును. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలము 
నా౭టి దనుటకన్న కాకతీయుల కాలమునాంటి దనుట 
సమంజసముగాం దోంచుచున్నది. కాకతీయుల తరువాత తెలు 
గునాటి నేలిన ఒడ్జెరాజులతో మంత్రతంత్రములతోం గూడిన వారి 
కథల ప్రభావము మన కథలపై వచ్చెనని శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారి 
యభిప్రాయము. 

బాలనాగమ్మకథలో రెండు ప్రధానభాగము లున్నవి. పూర్వ 
భాగమును 'భూలక్ష్మీదేవి కథ యనియు, నుత్తర భాగమును 
“బాలనాగమ్మ కథి యనియు బిలుతురు. 20వ శతాబ్ది ప్రారంభమున 
నీ రెండు విభాగములును వేర్వేరుగా ము(దింపం బడుచుండెడివి. 
1902లోం బ్రకటింపబడిన 'శ్రీలక్ష్మీదేవమ్మ కథ' (భూలక్ష్మీదేవి కథ)లో 


నిడిగంటి వీరయ్య, కడూరి చెంగల్వరాజు అను నిరువురు కవులు 
దానిని రచించినట్లుగా నున్నది. ఇది యెంతవబకు సత్యమో 
తెలియదు. ఈ యిరువురిలో నొకండైన కడూరి చెంగల్వరాజే దీనికిం 
బ్రకాశకుండు కూడ. 1908లో 'శ్రీలక్ష్మీదేవమ్మ కథి యను పేరుతో 
భూలక్ష్మీదేవి కథయు, “బాలనాగమ్మ కథ' పేరుతో ద్వితీయ భాగమును 
కె. కనకరాయ ముదలియారు (మద్రాసు) ప్రచురించెను. భూలక్ష్మీదేవి 
సంతానమునకై పడినపాట్లు, ఏడుగురు బాలికలను గని యామె 
నాగేంద్రున కాహారమగుట, నవాభోజరాజు ద్వితీయ వివాహము, 
సవతితల్లి యా బాలికలను గష్టపెట్టుట, భార్యమాటలు విని రాజు 
తన బిడ్డల నరణ్యములో వదలివచ్చుట, వారు పానుగల్లు పురము 
చేరి వివాహితులై సుఖముగా నుండుట, వారి భర్తలు గండికోట 
యుద్ధమునకు దరలిపోవుట- ఇది పూర్వభాగమగు శ్రీలక్ష్మీదేవమ్మ 
కథ. ఉత్తరభాగమగు బాలనాగమ్మ కథలో బాలవద్దిరాజు జననము, 
మాయల ఫకీరు మోసములు, బాలనాగమ్మ చెబింబోవుట, బాలవద్ది 
రాజు పెద్దవాడై తల్లిచెజిను విడిపింపంబోవుట, యాతని యద్భుత 
కృత్యములు వర్ణింపబడినవి. బాలనాగమ్మ SC అద్భుతరస 
(ప్రధానముగా సాంగినదనుట కీ క్రింది యుదాహరణములను 
గమనింపవచ్చును. బాలనగామ్మ భర్త కార్యవద్దిరాజు సోదరులను 
సైన్యమును వెంటంబెట్టుకొని మాయల ఫకీరుపై దండెత్తెను: - 


“కత్తులు తీసుక నరుకసాగిరి- మూరెడు మూరెడు కండలూడె నేమి 
నాలుగు గడియలు కొట్టిరి వాని-తూరువు దండ్లో తలగొట్టినారు 
వడమటి దండ్లో వుట్టెను ఫకీరూ-అక్యడ వానిని తలకోనినారూ 
grid దండ్లో వుట్టెను ఫకీరూ-అక్యడ వానిని తలదీనినారూ 
ఉత్తరపు దండ్లో వుట్టెను ఫకీరూ-అక్కడ వానిని తలగొట్టినారూ 
590) వానినీ Hs చేసిరీ-బూడిదంత జలమున గలివిరి 
జలమునందు వుట్టెను ఫకీరు” 


ఈ మాయల ఫకీరు వద్దిరాజుల సైన్యముపై మంత్ర విభూతి 
చల్లినంతనే: - 


“యేనుగులన్నీ నల్లరాళ్లయ్యె-రాజులంతా చాపబండలైరి 
వొంటెలన్నీ ఎజ్ఞబండలాయె -ఫిరంగులన్నీ నీటికుండలాయి 
పన్నెండువేల బలముల ఫకీరూ-రాళ్ళగుట్టలూ చేసె నమ్మలారా!” 


ఇది తందాన వరుసలో నున్న కథ. పాదమునకు 8+9= 
17 మాత్రలుగా సాంగిన రచన. ఈ కథకు గుజిలీ ప్రతు లనేకములు 
లభించుచున్నవి. మదరాసు ప్రా.లి.పు.భా.లో దీనికి రెండు ప్రాంత 
ప్రతులున్నవి (డి.నెం. 2547, 2548). 


1.2.2. బంగారు తిమ్మరాజు కథ లేక దేవరాయలు కథి: 

ఇది రాయలవారు పెనుకొండ నేలుచుండంగా జరిగినట్లున్నది. 
ఈ రాయలవారు శ్రీకృష్ణదేవరాయలేమో పరిశీలింపవలసి యున్నది. 
ఈ కథలో రాయలవారికి సంతానము లేదు. ఇతడు పెనుకొండ 


బొబ్బిలివరున కథలు 397 


బెల్లము కొండల నేలుచుండెను. ఇతనికింగల యేడుగురు తమ్ములలో 
రఘుపతిరాజొకండు. ఆయనకుంగల ముగ్గురు పుత్రులలో బంగారు 
తిమ్మరాజు పెద్దవాండు. అతండు వేంకటేశ్వరుని వరమువలనం 
బుట్టినవాండు. రఘుపతిరాజు శేషుపట్టణము చెంగల్చ్పట్టులను 
బాలించుచుండెను. రాయలవారికి బదునొకండుగురు పట్టపుదేవులు, 
నొక బోగము రంగసాని కలరు. ఈ రంగసానియు, నీమె తమ్ము 
డు సవరపు నారప్పయుం గుయుక్తులు పన్ని బంగారు తిమ్మరాజును 
పెనుకొండకు రప్పించి, రాయలవారి మనసును విబిచి, తిరుపతి 
దగ్గబ జరిగిన యుద్ధములో రాయలచే నతనిని జంపించిరి. 


ఈ కథ బొబ్బిలివరుసలో నున్నది. ఇందు బోగము 
రంగసానికిని బంగారు తిమ్మరాజునకును పెనుకొండలో జరిగిన 
యుద్ధమున, తిమ్మరాజు పక్షమున పల్లెపు రమణమ్మ యను వీరవనిత 
కావించిన యుద్ధము రమణీయముగా వర్ణింపంబడినది: - 


“34, లాగూ తొడిగిందయ్యా వల్లెపు రమణమ్మా 
పురుష వేషమే వేసినదయ్యా 533 రమణమ్మ 
డాలు, కత్తులూ చేత బట్టెనూ వల్లెపు రమణమ్మా 
మేఘరంజి (0089259 నెక్ళెను వల్లెవు రమణమ్మ 
ఆరువేలనూ గడియలోపలా నిలువున నరికింది 
యేనుగులానూ గుట్జములానూ వేలకొద్ది నరికే 
పడ్డ సైన్యమును జూచి సానీ పరుగులు పెట్టింది” 
ఈ బంగారు తిమ్మరాజు కథకు గుజిలీప్రతు లనేకములు 
లభించుచున్నవి. అనంతపురము, కడప మండలములలో నీ కథను 
దేవరాయలు కథి యనియుం బిలుచుచున్నారు. 


1.2.3. ఆరె మరాఠీల కథ లేక ముగ్గురు మరాఠీల కథ: 

ఈ కథలో “సోమోజీ, ఫిరోజీ, NOAD) అను ముగ్గురు 
అన్నదమ్ములుండుటచే దీనికి “ముగ్గురు మరారీల కథి అను పేరు 
జానపదులలో వ్యాప్తికి వచ్చినది. వీరు “ఆరె” కులమునకు 
జెందినవారు. “ఆరె” అనునది మహారాష్టులలో నొక తెగ. ఈ “ఆరె” 
శబ్దమే (భ్రష్టమై 'ఆటు’గా మాటినది. అందుచే దీనిని “ఆటు మరారీల 
కథి యనుటయు౯ గలదు. కాని దీనికి “ఆబుగురు మరారీల కథి 
అని యర్థము చెప్పుకొనరాదు. “ఆరె జాతికి చెందిన మరారీల కథి 
అని దీని యర్థము. ఈ కథలో రెండు తరముల ప్రసక్తి యుండును. 
మొదటి తరమున ముగ్గు రన్నదమ్ములు, రెండవ తరమున 
ముగ్గురన్నదమ్ములు కలరు. అయినను దీనిని ఆటు మరారీల కథి 
యను నర్భమునం (బ్రయోగింప రాదు. 


ప్రత్తికొండ తాలూకాలో (కర్నూలు మండలము) మరారీలు 
పం(డైెండు కోటలు కట్టుకొని పాలించుచుండిరి. వారిలో భాయి 
భజే రావు ఒకండు. అతనికి నారాయణరావు, సిద్దోజిరావు, 
కంరేరాయండు” అను ముగ్గురు కొడుకులు కలరు. వీరు 
దాయభాగములు పంచుకొనునప్పుడు నారాయణరావు తన కడనున్న 


మూడు కుక్నలను మాత్రము పంచలేదు. అది తమ్ములకు, ముఖ్యంగా 
సిద్దోజీకిం గోపకారణమయ్యెను. నారాయణరావు 'కరిణికల్లు' కోటను 
బాలించు చుండెను. అతనికి ముగ్గురు సంతానము. పెద్దవాండు 
సోమోజీ, రెండవవాడు చెవులపోగుల ఫిరోజీ, మూయడవవాండు చేతుల 
కడియాల సుబందిరావు. కజివు వచ్చి ఈ సోదరుల తండ్రి తాతలు, 
అక్కసెల్లెం[డ్రు మరణించిరి. వీరు తమ పినదండ్రికి లేఖ (వ్రాయగా, 
REE వచ్చి నిర్ధాక్షిజ్యముగా నీ బాలుర కోటను దోచి, వారిని 
నిర్వాసితులను జేసెను. వారు అరణ్యములకుంబోయి, పాలకొండ 
సమీపమున మరల నొక కోటను గట్టుకొని సుఖముగా నుండిరి. 
RES వారిని జంపుటకై దొంగలను బంపెను. ఆ దొంగలు వచ్చి, 
కోట బయటకు వచ్చిన సోమోజీని జంపి, యాతని శిరస్సును తీసికొని 
పోవుచుండిరి. ఫిరోజీకి ఈ విషయము తెలిసి, కుక్కలతో దొంగలను 
వెన్నంటి తటిమెను. కుక్కలు దొంగలను జంపినవి. అన్న శిరస్సును 
దెచ్చి, దహనక్రియలు నెబివేర్చి, ఫిరోజీ రాజ్యపాలన చేయసాగెను. 

ఈ కథ ఒక ప్రత్యేకమైన ఛందస్సులో నున్చది. దీనిని “సైసై 
వరుసి యందురు. తెలుంగు వీరగాథలలో సర్వాయి పాపని కథ, 
చిన్నపరెడ్డి కథ, ముగ్గురు మరారీల కథ- ఇవి మూడును మూడు 
ప్రత్యేకమగు వరుసలు. వీనికివే లక్ష్యములు. సైసై SISE PES) 
పాదమున 12 మొదలు 15 మాత్రల Se నుండవచ్చును. 
చరణాంతమున పై పాదములలోకంటె నొక్క మాత్ర యెక్కువగా 
నుండును (సాధారణముగా 15 మాడత్రలుండును). వంతలు “సై 
యనుచు (బతి పాదమునకు రెండు మాతల నూంతగా 
గలుపుచుందురు. ఆధునికములగు బుట్టికథలలో నీ యనుకరణము 
హెచ్చుగా నున్నది. వీరరసస్ఫూర్తికి దీనిని మించిన ఛందస్సు, (నాకు 
దెలిసినంత వబకు) వేటౌకటిలేదు. “భళానంటి భాయి తమ్ముడా — 
సై, మేలుభళా నోయి దాదానా” అనునది ఈ వరుసలో వచ్చు 
పునరావృత్తి. 

నిరాయుధు(డైన సోమోజీపై దొంగలు పడినప్పుడు అతని 
చేతిలో నొక చెంబు మాత్రమున్చది. ఆ వీరుడు ఆ చెంబునే డాలుగాం, 
జేతులనే కత్తులుగా భావించి యుద్ధము చేసినాడంట: - 


“303 దాలు అన్నాదురా -సై 
చేతులె కత్తు లన్నాదురా - సై 
ఆ- అయిదుగురు దొంగ Pos - సై 
ఒకరిమీద 359) వేసెను- సై 

వడవేసి దిగువా కొట్టెను- 
బొడ్లో బాకు తలీనుకున్నదు- 
గిరధాల గిరుమోజీనిరా -సై 
కొంకిరాలు కోసినాదురా - సై 


కోటలోకి దూకినాడురా ॥భలానంటి॥” 


సె 

[58 
సై 
దడ 


ఏదో ఒక (ప్రాంతము నందే కాక, ఆంధ్రదేశమంతయు 
వ్యాపించిన వీరగాథలలో నిదియొకటి. బొబ్బిలికథ, దేసింగురాజు 


398 తెలుంగు వీరగాథా కవిత్వము 


కథ, ముగ్గురు మరాటీల కథ, బంగారు తిమ్మరాజు కథ, లక్ష్మమ్మ 
కథ, కామమ్మ కథ, చిన్నమ్మ కథ, బాలనాగమ్మ కథ, కాంభోజరాజు 
కథ- ఇవి పాడంబడని పల్లె ఆంధ్రదేశమున లేదనవచ్చును. 1914లో 
కె.గోవిందస్వామి మొదలారి (చెన్నపట్టణము) ప్రకటించిన “ఆరె 
మరారీల కథి గుజిలీ ప్రతులలో బ్రాచీనమైనదిగాం KR చున్నది. 
నేడు లభించు RI ప్రతులన్నియు6 దప్పుల తడకలుగా నున్నవి. 
వీనికన్న సమర్యండగు గాథాకారుండు పాడిన వీరగాథలే 
రసవంతములుగా నుండును. రాయసీమలో నేను సేకరించిన 
“ముగ్గురు మరాటీల కథిలో నొక రసఖండమును జూడుడు- 
నారాయణరావు పుత్రుల వర్ణన: - 


“వన్నెం దేండ్ల వాదు సోమధీ- సై 

తొమ్మి దేండ్ల వాడు సూపందీ- భలళానంటి॥ 
ఇద్దరికి చిన్నవాడుగా - సై 

బంగారి కడియాల బాలుడు- సై 

ముత్యాల పోగుల ఫిరోజి -సై 

వేండ్లాకు చిన్నవాడురా- 
వేచనాకు దొడ్డవాదురా- 
మనిషిలో మర్భంబు తెలునును- సై 
మానిలో చేవా తెలుసును- సై 


గంగల లోతే తెలునును- సై 
నచ్చేది 2838 తెలునూనూ” భలానంటి॥ 


సై 
సై 
[58 


దొంగలను తబుముచున్న బాలవీరుల వర్ణన: - 
“బాలులు పొయ్యే రద్దూకూ- సై 

భూలోకము తల్లటిచ్చేనూ- సై 

భూతాల్‌ గడగడ వణికేనూ- సై 

భూమికి తిమిరే పట్టేనూ- సై 

చుక్కలు జలజల రాలేనూ- 
సూర్యుడు దారీ తప్పేనూ- 
రేయే వగలూ వైనాదీ- సై 
వగలే రేయీ వైనాదీ”- ॥గభలానంటి॥ 


Py Pe 


1.2.4. కుంటి మల్లారెడ్డి కథ లేక రెడ్ల పురాణము: - 

రెడ్లు (కాపులు) దేవగిరి పట్టణమునుండి ఆం(ధదేశమునకు 
వచ్చుటను, మార్గ మధ్యమున వారియందు మోటాటి, పెడకంటి, 
పంట, పాకనాటి, దేశూరు మొదలగు శాఖలేర్చడుటను 20) కథ. 
దీనిలో బిచ్చుకుంట్ల పుట్టుకకూడం జెప్పంబడినది. DEI 
ఆంధధ్రదేశమునకు సంబంధించినవారు కారనియు, మహారాష్ట్రము 
నుండి ఇటకు వచ్చి తెలంగాణా రాయలసీమలలో స్థిరపడిరనియుం 
జరిత్ర ZIGA. ఏ శతాబ్దమున వీరు వలస వచ్చిరో చారిత్రకులు 
నిర్ణయింపవలయును. రాష్ట్రకూటులే రెడ్లు కావచ్చునని కొందు తలం 
చుచున్నారు. ఇది శూరకులము. దీనివలన నాంధ్ర వీరగాథా 


కవిత్వము సుసంపన్నమైనది. ఈ వీరగాథలో శ్రీకృష్ణదేవరాయలవారి 
కాలమున రెడ్లు ఆంధ్రదేశమునకు వచ్చినట్లుగాయగలదు. కాని 
శ్రీకృష్ణదేవరాయలకుం బూర్వమునుండియు నాం(ధ్రదేశమున 
TD. 

కుంటి మల్లారెడ్డి కథను రాయలసీమలోం బిచ్చుకుంట్లు 
పాడుచున్నారు. వీరు రెడ్లను, ముఖ్యముగా రాజవంశీకులగు మోటాటి 
రెడ్లను యాచింతురు. Soma (HAS, చిన్న చిన్న గుమ్మెట్ల 
తాళముతో నీ కథను బాడుచుందురు. ఇది లయాత్మక వచనమున 
నున్నది. వంతలు గుమ్మెట్లను మోగించుచు “ఆ కొట్టుచుండగా, 
కథకుడు తంబటజి శ్రుతితోం గథను ముందుకు నెట్టును. ఈ కథ 
లయాత్మక వచనమువలె నున్నను, గొన్నిచోట్ల శిథిలమైన 
ద్విపదచ్చాయలు గానవచ్చుచున్నవి. వచనముగాం గనంబడు నీ 
పాటలో బ్రాస నియమము లెక్కువగాం గనబడుచుండుటచేం 
బూర్వమీకథ ద్విపదలో నుండి, నిరక్షరాస్యులైన గాథాకారుల నోళ్లలో 
శిథిలమై, సాంగిపోయిన దని తలంపవచ్చును. 

ఈ వీరగాథను నేను కర్నూలు మండలమున నందికొట్మూరు 
తాలూకా, BOO ASS అను గ్రామములో 18-4-1966వ 
తారీఖున పిచ్చుకుంట్ల చిన్ననాగన్న పాడంగా ట్రాసికొంటిని. దీని 
ప్రారంభమిట్లుండును: - 


“తేతాయుగం, ద్వావరయుగం, కలియుగం 
కలియుగం పుట్టుదల కాపుల పురాణము 
అగునేటి రాక్షస నామ సంవత్సరం కల్పవ్యక్షం అనే రెడ్డి పుట్టెను 
seo (క్రంద ఆదిరెడ్డి వుట్టెను 

ఆదిరెడ్డి భార్య ఆదెమ్మ, కుమారుడు బచ్చిరెడ్డి 
బచ్చిరెడ్డి భార్య పొన్నమ్మ 

విష్ణుకు 5028) బవధారి మడుగు UDS 
శివగిరి పట్టణం సరివొచ్చు దేవగిరి వట్టణం 
దేవగిరి వట్టణం ఏలుతున్నారు దేశాయి రెడ్లు 
కలియుగం ఆదిరెడ్డి కుమారుడు బచ్చిరెడ్డి 
బచ్చిరెడ్డి పొన్నమృకు 53700908 కొమాజ్ల” 


దేవగిరి పట్టణమేలు బచ్చిరెడ్డికి ఉత్తమారెడ్డి, సత్యమారెడ్డి 
మున్నగువారు పండ్రైండుగురు పుత్రులు. ఇందు ఉత్తమారెడ్డి సంతతి 
వారే నేంటి 329. సత్యమారెడ్డికి కుంటిమల్లారెడ్డి పుట్టెను. ఈ కుంటి 
మల్లారెడ్డి భార్య పిచ్చిది. ఈతని సంతానమే పిచ్చికుంట్లు. 

ఒకప్పుడు దేవగిరి పట్టణమునకు వచ్చిన పఠాను నవాబునకు 
బచ్చిరెడ్డి విందు చేసెను. ఆ నవాబు ఉత్తమారెడ్డి కుమార్తె 
అమ్మోజమ్మను, సత్యమారెడ్డి కుమార్తె తిమ్మోజమ్మను జూచి మోహించి, 
వారిరువురను దనకిచ్చి వివాహము చేయుడని రెడ్లను కోరెను. 
తురకవానికి( గూతుండ్ర నీయనొల్లక, రెడ్లు ఒకనాటి యర్ధరాత్రమున, 
శివభక్తుండగు కుంటి మల్లారెడ్డి సహాయమున, దేవగిరి పట్టణమును 


బొబ్బిలివరున కథలు 399 


వదలి దక్షిణాదికి వలస వచ్చుచుండిరి. దారిలో నేజు పొంగినది. 
వెనుకనుండి నవాబు తతిమికొని వచ్చుచుండెను. ఉత్తమారెడ్డి కడగొట్టు 
తమ్ముడగు వీరనాగిరెడ్డి యా యేటికి బలియయ్యెను. అంత నేటి 
పొంగు తగ్గినది. రెడ్లు తమ తమ బండ్లలో నదిని దాటిరి. నవాబు 
సైన్యము వచ్చుసరికి Jen మరల పొంగి దానిని నశింపంజేసినది. 
తమ కారణముగా రెడ్ల కవమానము వచ్చినదని, అమ్మోజమ్మ, 
తిమ్మోజమ్మలు ఏటియొడ్డున నగ్నికుండము నేర్చబుచుకొని దాని 
కాహుతియెరి. ఏబుదాటిన రెడ్లు మోటాటి, పెడకంటి, పాకనాటి, 
దేశూరి మున్నగు వివిధ శాఖలుగాం జీలిపోయిరి. వారిలో మోటాటి 
రెడ్లు శ్రీకృష్ణదేవరాయలు పాలించు ఆనెగొందికింబోయి, రాయల 
మెప్పు పొంది, అటనుండి రాయలపీములో పారుమంచాల, 
నందికొట్మూరు, టంగుటూరు, పాసెంపల్లి మున్నగు (ప్రదేశములందు 
రపడిరి. 

ఈ కథలో శ్రీకృష్ణదేవరాయల ప్రసక్తియు, తెనాలి రామలింగని 
ప్రసక్తియు వచ్చును. దక్షిణాదికి వచ్చుచున్న రెడ్ల ప్రాభవమును జూచి 
శ్రీకృష్ణదేవరాయలు ఆశ్చర్యపడెను. తన రాజ్యమున వారికి మాన్యము 
లిచ్చెను. బచ్చిరెడ్డి దానధర్మములను జూచి, రాయలు సంతోషించి 
యతనిపై నొక పద్యమును జెప్పెనంట! కావున నీ ప్రసక్తులనుబట్టి 
శ్రీకృష్ణదేవరాయల కాలమున రెడ్లు మహారాష్ట్రమునుండి యాంధ్ర 
దేశమునకు వచ్చిరని చెప్పవలసియున్నది. కాని కృష్ణదేవరాయల 
కన్న ముందే (ప్రొఢదేవరాయల కాలమందే) రెడ్లు కొండవీటిని 
బాలించినట్లుగా జరిత్ర చెప్పుచున్నది. కాకతీయుల పతనానంతరము 
ఆంధ్రదేశము నేలినవారు రెడ్లు. 14, 15 శతాబ్దములలో వీరి పాలన 
జరిగినది. ఈ కథనుబట్టి శ్రీకృష్ణదేవరాయల కాలమున రెడ్లు 
రాయలసీమకు వ్యాపించిరని చెప్పుట కొంత సమంజసముగా 
నుండును. నాంటి దేవగిరిపట్టణమే నేటి దౌలతాబాదు. అట పెచ్చు 
పెరిగిన మహ్మదీయుల తాకిడికి దట్టుకొనలేక, రెడ్లు వలస వచ్చి 
యుందురు. 


ఈ కథ లయాత్మక వచనమును బోలియున్నను, దీనియందు 
గవిత్వ పటుత్వ మేమాత్రమును లోపింపలేదు. ఉత్తమారెడ్డి భార్య 
పెదమంగమ్మయు, సత్యమారెడ్డి భార్య చినమంగమ్మయు సంతానము 
ED బాధపడుచు నిట్లు వాపోవుదురు: - 


చిలి 


“సంతులేనివారి బ్రతుకు DS కొట్టముతో సమానము 
సంతులేనివారి బ్రతుకు వాగున పారు ఉదకము So 
ధనము సంపాదించిన దాయాదుల పాలు 

దాయాదులు లేకుంటె ధరణిపాలు 

కోట్లకు సంపాదించిన ధనము దొంగలపాలు 

కండలు కాటిపాలు, ఎముకలు ఏటిపాలు 

కననివారి (బ్రతుకు బీకటి కోనలు” 


ఈ తోడి కోడం(డిరువురును సంతానార్థమై యెన్నియో 
పుణ్యకార్యములు చేసిరి. ఇది రమణీయముగం జిత్రింపబడినది. (ఈ 
వీరగాథయొక్క ప్రాచీన రూపము ద్విపద యనుటకు ఈ క్రింది 
వర్ణనలో నియతముగం బాటింపంబడిన యతియే తార్మాణము. ) 


“ఎగరాని గుళ్లకు ఎగుతావలు కట్టించినారు 

దిగరాని గుళ్లకు దిగుతాపలు కట్టించినారు 

పొదూరు గుళ్లకు a పోయించినా గాని 

బయటి లింగాలకు మరుగులు కట్టించినా గాని సంతానము లేదు 
నోమి SD మోచేతులు కాయలు కానసినాయి 

నొసలక పెడతల కట్టినాది 

వొంటి వొంటి నరువు నరినినాది వొబ్లు రెయిగప్పినాది 
దంతువలు దొదిలినాయి తాంబూలము రుచి దప్పినాది” 


ఈ కుంటి మల్లారెడ్డి కథలోని కవిత్వము కొన్ని తావులలో 
తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుని వేంకటేశ్వర వచనములను మించి 
యున్నది. శ్రీశెలములోం దపస్సు చేసికొనుచున్న కుంటి మల్లారెడ్డి, 
నవాబు దౌష్ట్యమునుండి తన సోదరులను రక్షించుటకై దేవగిరి 
పట్టణము చేరవలెనని తలంచును. తన్ను వెంటనే దేవగిరి పట్టణము 
పంపుమని శ్రీశైలమల్లికార్డును నిట్లు ప్రార్థించును: - 


“ా శిరను నీ పాదాన పెట్టుతాను 

నా నేత్రములు తీసి నీకు దీపాలు పెట్టుతాను 
నా గుండెలు తీసి నీకు గుత్తులు కట్టుతాను 
నా దొమృలు లీసి నీకు తోరణాలు గావిసాను 
నా పేగులు తీసి నీకు వుత్తర జందెము లేస్తాను 
నా రక్తము లీసి నీకు శ్రీ గంధము నిసాను” 


రెడ్ల మార్గమున కడ్డముగాం బొంగిన యేటికి వీరనాగిరెడ్డి NIS» 
గాం, బ్రకృతి యెట్లు క్షోభించినదో చూడుడు: - 


“యీరనాగిరెడ్డి FON వేళకు- భూములు తల్లడించె 
దిక్కులు విక్ళటిల్లై సూర్యుడు గతి తప్పె 

వచ్చే చంద్రునికి వరదగూడు కట్టె 

కాసే చంద్రునికి కనక పొడి రాలె. 

యీరనాగిరెడ్డి వారిగే వేళకు 

దేవాన దేవతలు కొలువు దీరిరి 

కంచు రథంబు, కలియ రథంబు, 

వుక్కు రథంబులు కొలువు దీర 

దిగద్దె పీఠములు గడగడ వాణికి 

దక్షిణ సముద్రానికి వొరుగంగ సాగెను”. 


ఈ కథకు బూర్వరూపము ద్విపదయే యనుటకుCం బై 
పంక్తులు కూడ సాక్ష్యమిచ్చుచున్నవి. ఈ కథ సుదీర శోకాలాపనతో 
కాటమరాజుకథలవలెం బాడంబడును. ఇది Some గుమ్మెట్లతోం 
బాడంబడుచున్నది కావున బొబ్బిలివరుస కథలలోం జేర్చితిని. 


400 తెలుంగు వీరగాథా కవిత్వము 


1.2.5. వేమన కథః:- 

ఇది సంఘసంస్యర్తయు, శతకకర్తయు, యోగిపుంగవుడును 
నగు వేమనకథ యగుచోం జారిత్రకమే యగును. కాని ఇది యెవరో 
కటారుపల్లెి (అనంతపుర మండలములోని మతియొక వ్యక్తిపైం బుట్టిన 
కథగా నున్చది. అభూత కల్పనలతో జానపదత్వమును పుంజుకొన్నది. 
వేమన గుట్జము నెక్కి తిరుపతికి వచ్చి, వేంకటేశ్వరునితో వాదించుట, 
చెన్నపట్టణమునకు పోయి భూచక్ర గొడుగును, పచ్చల పిడిబాకును 
దెచ్చుట యిందు వర్ణింపబడును. ఇది జాగటకథ. దీని బాడువారిని 
గెడస్తంభం దాసర్హ్లు' అందురు. వీరు “పూసల బలిజవారు” అను 
గాథాకారులు. వీరు కంచినుండి చిత్తూరుజిల్లాకు వచ్చి స్థిరపడినారు. 
వీరి గురువులు కంచిలోని శ్రీవైష్ణ్టవులు. ఈ పూసల బలిజలలోం 
గొందటు గెడస్తంభం md” అను పేరుతో వేమనకథను, 
వేంకటేశ్వరుని కథను బాడుచున్నారు. తక్కినవారు జంగముల వలెనే 
తంబు గుమ్మెట్లతో బొబ్బిలి కథలను బాడుచున్నారు. వేమన కథ 
యెక్కువగా చిత్తూరు మండలమున బాడంబడుచున్నది. 

memo కొండల్రాయుని కథి యను తెలంగాణా అస్పష్ట 
చారిత్రక వీరగాథనుగూర్చి డా॥ బి.రామరాజుగారు విపులముగా 
జర్చించియున్నారు (చూ. తెలుంగు జానపదగేయ సాహిత్యము, 
పుటలు- ౨౭౨-౨౭౭). 


2. సాంఘికములు 
రాజులకు రాజ్యములకు యుద్ధములకు సంబంధించిన 
వీరగాథలు చారిత్రకములు కాంగా, సంఘములోని సామాన్యులు, 
పతివ్రతలు, సాహసులు, బందిపోట్లు, గజదొంగలు, గ్రామకక్షలు, 
కుటుంబ కలహములు, హత్యలు-మున్నగు వానికి సంబంధించిన 
వీరగాథలు సాంఘికములు. బొబ్బిలివరుస కథలలో జారి(త్రక 
శాఖవలెనే ఈ సాంఘిక శాఖయు నధికముగా నున్నది. 


2.1. పేరంటాండ్రు 

ఇవి కరుణరస(ప్రధానమైన కథలు. వీరగాథలలో వీరము 
SONS గరుణమునకే ప్రాధాన్యము. ఈ కరుణగాథలలో త్యాగ 
వీరము మెండు. SIIS జీవనలై నవాగమనము చేనిన 
సాధ్వీమణులును, గృహచ్చిద్రములకులోనై అష్టకష్టములు పడిన 
అత్తింటి కోడండ్రును, మాన సంరక్షణార్థమై వీరత్వమును జూపిన 
నారీముణులును దేవతలుగా 309, జానవదులబచే 
గుడిగోపురములలోం బూజింపంబడుచున్నారు. మానవత్వమునుండి 
దైవత్వము నొందిన ఈ నారీమణులను “పేరంటాండ్రు” అందురు. 
ప్రాచీన వీరగాథలలోం గూడ నీ పేరంటాండ్ర ప్రసక్తి యున్నది. 
పల్నాటి వీరగాథలలో అనుగు రాజుభార్య మైలమ్మ, అలరాజుభార్య 
రత్నాల పేరమ్మ పేరంటాండ్రే! అట్లే, కాటమరాజు కథలలో 
అగుమంచి, EBS భార్య జానమ్మ పేరంటాండ్రు. కాని, యిట్టి 


కథలలో వీరిభర్తలకే ప్రాముఖ్యమున్న్చది కాని వీరికి లేదు. పాశ్చాత్య 
సాహిత్యములందుంయగూడ నిట్టి గృహచ్చిద్రములకు సంబంధించిన 
వీరగాథలున్నవి. వీనిని “Ballads of Domestic Tragedy” 
అందురు. 


మన పురాణములలో దక్షయజ్ఞములోని సతీదేవియు, చరిత్రలో 
కన్యకామ్మవారును, సాంఘికముగా కామమ్మయు మొట్టమొదటి 
పేరంటాండ్రు. దక్షయజ్ఞము నేండు స్రీలపాటగా మాత్రమే ప్రసిద్ధిలో 
నున్చది. బొబ్బిలివరుసలో నీ పాట కానరాదు. జంగములు కొందటు 
దక్షయజ్ఞమును బాడుచున్నారు కాని, దాని స్వరూపమెట్టిదో 
సంపాదించినంగాని తెలియదు. ఈ జంగములు బసవపురాణములోని 
కథను బొబ్బిలివరుసలోనికి ఆశువుగా మార్చి పాడుచున్నారేమో! 
వచనకథలను సహితము జంగములు బొబ్బిలివరుసలలోనికి 
అవలీలగా మార్చంగలరు (ఉదా॥ కాళశీమజిలీకథలు). 


చారిత్రకముగా కన్యకామ్మవారి పాట ప్రాచీనమైన పేరంటాలు 
కథ. ఇది రాజరాజ నరేంద్రుని తండ్రియగు విష్ణువర్ధన విక్రమాదిత్యుని 
కాలము నాంటిది (క్రీ.శ. 11వ శతాబ్ది పూర్వభాగము). ఈ సంఘటన 
పశ్చిమ గోదావరీ మండలమున, తణుకు తాలూకా, పెనుగొండ 
గ్రామములో జరిగినది. కుసుమశ్రేష్టికిని, కుసుమాంబకును జన్మించిన 
జగదేకసుందరి వాసవకన్య. విక్రమాదిత్యుడామెను జూచి వివాహ 
మాడం దలంచెను. వర్ణభ్రష్టత్వమున కిష్టములేక, రాజును 896036 
శక్తిలేక వైశ్యులు విచారించుచుండిరి. వాసవకన్య రాజును శపించి, 
అగ్నికుండమున దుమికి మానము కాపాడుకొనెను. ఈమె శాపముచే 
రాజు మరణించెను. ఈమెను పార్వతి అపరావతారముగా వైశ్యులు 
నేంటికిని బూజించుచున్నారు. 


కన్యకామ్మవారి కథనుగూర్చి తెల్పుచు రామరాజుగారు 
“ఈయమ గాథను శిష్టలోకమునకు ప్రజాకవి శ్రీ గురజాడ అప్పారావు 
గారు “పూర్ణమ్మ పేరుతో పరిచయ మొనర్చిరి” అని (వ్రాసిరి (చూ. 
తెలుగు జానపద గేయ సాహిత్యము, పుట ౫౯౩). ఇది ప్రామాదికము. 
“పూర్ణమ్మకథికును, “కన్యకామ్మవారికథికును నేవిధమగు 
సంబంధమును లేదు. అప్పారావుగారు ట్రాసినది SSE యను 
గేయము. ఇదియే వాసవకన్యక గాథ. పూర్ణమ్మకథ యనునది బాల్య 
వివాహములు కూడవని SD అప్పారావుగారు కల్పించిన కథ. 

ఈ కన్మకామ్మవారిపై పాటలు, కీర్తనలు, మంగళహారతులు, 
పెక్కు గలవు. కాని వీనిలో నే యొక్నటియు జానపదత్వమున లేవు. 
వైశ్యులను యాచింబెడి “వీరముష్టు”లను గాథాకారులు కన్యకామ్మ 
వారికథను బాడుదురట! అది యెట్టిదో తెలియరాదు. నాకొక 
ప్రాచీనమైన పాట లభించినది. అది ద్విపదలో నున్నది. బొబ్బిలి 
పాట వరుసలోంగాని, దాని భేదములలో గాని యున్న పాట యేదియు 
లభింపలేదు. 


ఇంకపోంగా, కామమ్మకథయే మొదటి పేరంటాలు కథగా 
నేడు లభ్యమగుచున్నది. ఇట్టి కథలన్నియు రాజా రామమోహన 


బొబ్బిలివరున కథలు 401 


రాయ్‌ (క్రీ.శ. 1829లో ఆంగ్ల్గప్రభుత్వముచే సవాగమన 
నిషేధశాననము చేయించిన తరువాత జరిగినట్టివి. ఈ 
సాధ్వీమతల్లులు ప్రభుత్వమునుండి ప్రత్యేకానుమతిని బడసి 
గుండమునం బడిరి. 

ఈ (805 చర్చింపంబోవు పేరంటాం[డ్ర కథలలో కామమ్మ 
కథ, సన్యాసమ్మ కథ, మండపేట పాపమ్మ కధ, శృంగవరపుకోట 
యెబుకమ్మ కథ, లక్ష్మమ్మ కధ, చిన్నమ్మ కధ, వీరరాజమ్మ కథ, 
నల్లతంగాళ్‌ కథ ము(ద్రితములు. ఎటుకల నాంచారి కథ, తిరుపతమ్మ 
పాట ముద్రితములైనను, అవి జానపదులలో నున్నవి యథాతథధముగా 
ము[ద్రింపంబడలేదు. సేకరించినవారు వానిని దిరిగి (వ్రాసినట్లే 
యున్నవి. ఎజుకల నాంచారి కథకు రుక్మాభట్ల విధుమౌళిశర్మగారును, 
తిరుపతమ్మ పాటకు బాలకవి కృష్ణారావును కర్తలే కాని సంపాదకులు 
కారు. జానపదులు పాడుకొను కథలు వీనికన్న భిన్నముగా నున్నవి. 
కావున నీ రెండు వీరగాథలును ముద్రింపబడినట్లుగా లెక్మింపరాదు. 
ఇంక నేను వివరింపంబోవు నముద్రిత వీరగాథలు: 'రావులమ్మ కధ, 
సరోజని కథ, ఈడిగ దేవమ్మ కథ, అంజమ్మ కథ, ఉయ్యూరు వీరమ్మ 
కథ, గూడూరు నారాయణమ్మ కథ, రంగమ్మ కధ (కోయంబత్తూరు). 


2.1.1. కామమ్మ కధథ:- 

దీనికి రోడ్లప్రక్కన గుజిలీప్రతు లనేకములు లభించుచున్నవి. 
మద్రాసు ట్రా.లి.పు.భా.లో నీ కథకు రెండు వ్రాత ప్రతులున్నవి 
(చూ. 8.30. 2501, 2502). ఇది తూర్చుగోదావరీ మండలమున 
సామర్లకోటలో తిరుపతి మారెయ్య భార్య కామమ్మ చేసిన 
సహగమనగాథ. దీని రచయిత మాదాసు వెంకయ్య. సహగమన 
కాలమున నతనికి కామమ్మయే పాతిక వరహాల నిచ్చి తన కథను 
బ్రాయుమనినదట. కామమ్మ పుట్టిల్లు పిఠరాపురము. చిన్నతనములోనే 
ఈమె తల్లిదండ్రులు గతింపగా౭ బెదతం(డ్రి రామన్న, అతని భార్య 
వెంకమ్మ ఈమెను బెంచి, సామర్లకోటలో నున్న మేనల్లుడు మారెయ్య 
కిచ్చి పెండ్లి చేసిరి. మారెయ్య తల్లి చెల్లమ్మ. పెండ్లియెన కొలది 
కాలమునకే మారెయ్య చెన్నపట్టణము పోయి 'వాలీసుదొర దగ్గ 
పెద్ద “బోయి'గాం జేరెను. అక్కడ VHS తరువాత నింటికిం 
బోయదలంచి సెలవు కోరెను. వాలీసుదొర బెంగుళూరు కోటను 
బట్టుకొనిన తరువాత కాని సెలవు దొరకలేదు. మారెయ్య కాలినడకను 
27 రోజులు ప్రయాణము చేసి సామర్లకోటను జేరెను. దారిలోనే 
అతండు AKNA, ఇంటికి జేరిన Ford దినములలో నట్లతద్ది 
పండుగనాడు మరణించెను. అతని తమ్ముడు పిఠాపురము వెళ్లి 
ISO దోడితెచ్చెను. ఆమె తనభర్త శరీరముతో సహగమనము 
చేయనెంచెను. కాని కాకినాడ కలెక్టరు అనుమతి నీయలేదు. ఆమె 
చెన్నపట్టణమునుండి యనుమతిC దెచ్చుకొనెను. కామమ్మ తన 
మాహాత్యముచే మద్రాసులోని "VÕ (Wallis), మెడోస్‌ 
(Meadows), పెన్నిస్‌౧ర (Pennisgiri), ఓక్స్‌ (Oaks) - అను 


నల్వురు దొరలను, నయనప్ప ముదలియారును ఆశ్చర్యపటబిచెను. 
వారు ఆమె సహగమనమున కంగీకరించి, దానిని జూచుటకై SEC 
గొందటు సామర్హకోటకుంగూడ వచ్చిరంట. కామమ్మ మధ్రాసునుండి 
తిరిగివచ్చు సరికి మారెయ్య దహనము కొంతవూర్తియైనది. 
పతియస్థులతో నామె యగ్నికుండమున OSED. సహగమనము 
చేయుటకు ముందు కామమ్మ యెన్నియో మహిమలను జూపినది. 
ఆమెకు సామర్లకోటలో గుడికట్టిరి. అట (ప్రతిసంవత్సరము కార్తిక 
పూర్ణిమనాండు గొప్ప యుత్సవమును జేయుచున్నారు. 

ఈ కథ 18వ శతాబ్దము చతుర్ధపాదమున జరిగినదనుటకొక 
గట్టి ప్రమాణమున్నది. మారెయ్య VÕ దొరను సెలవుకోరంగా, 
నతండు బెంగుళూరు కోటను బట్టుకొను వటికును మారెయ్యకు సెలవు 
నీయలేదని యీ కథలో నున్నది. అదియును గాక దీనిలో MED, 
పెన్నిస్‌గిరి, ఓక్స్‌” అను దొరల పేర్లును గలవు. కథలోని వాలీసు 
దొరయే క్రీ.శ. 1790లో ఆంగ్లేయ గవర్నర్‌ జనరల్‌ కారన్‌ వాలీస్‌". 
మెడోస్‌ దొరయే అప్పటి మద్రాసు గవర్నరగు “జనరల్‌ EI. 
వీరు బెంగుళూరు కోటను బట్టుకొనుట మూడవ మైసూరు 
యుద్ధమును సూచించును. చారిత్రకముగా మూయడవ మైసూరు 
యుద్ధము క్రీ.శ. 1790-92 మధ్యకాలమున జరిగెను. 1790లో 
గవర్నర్‌ జనరల్‌ కారన్‌ వాలీస్‌ మద్రాసు గవర్నరగు జనరల్‌ 
MERE గలసి టిప్పుసుల్తానుపై దండెత్తి, సత్యమంగలము కడ 
మిక్కిలిగా నష్టపడెను. 1791లో ఆంగ్లేయులు బెంగుళూరు కోటను 
బట్టుకొనిరి. 1792లో శ్రీరంగపట్టణసంధి జరిగెను. కామమ్మ, 
సహగమనము చేయుట కనుమతిని గోరి మద్రాసు వచ్చి, తన 
మహిమను జూపుసరికి వాలీస్‌, మెడోస్‌ దొరలు శ్రీరంగపట్టణమును 
గుత్తిని జయించి తిరిగి వచ్చిరని విశేష వివరణ పట్టికలో గలదు. * 
కావున కామమ్మ సహగమనము క్రీ.శ. 1792లో జరిగినదని 
నిశ్చయముగాం జెప్పవచ్చును. శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారును 
దీనిని 18వ శతాబ్దపు సంఘటనగనే 235798. 22 ఆచార్య ఖండవల్లి 
లక్ష్మీరంజనముగారు “ఉత్తమ శీలము, త్యాగము, పాతివ్రత్యము 
మొదలగు సద్దుణములు తక్కువ కులమువారియందు కూడ నుండునని 
కామమ్మకథ నిదర్శనమిచ్చుచున్నది” అని ప్రశంసించిరి.* కామమ్మ 
పల్లె(బెస్త)కులమునకు జెందిన మహాపతివ్రత. 


2.1.2. సన్యాసమ్మ s: 

ఇది విశాఖమండలమునకు సంబంధించిన కథ. SID 
తెలియదు. ఇది కామమ్మ కథను జూచి ప్రాసినట్లున్నది. రెండును 
నొకే వరుసలో నున్నవి. రెండింటి ఇతివృత్తములకును సామ్యములు 
హెచ్చుగా నున్నవి. సన్యాసమ్మ భర్త చెంచన్న కూడ ఆంగ్లేయుల 
కొలవులో నుద్యోగి. ఇతండు బందరులో నుండెడివాడు. సన్యాసమ్మను 
అత్త దాలమ్మయుం, దోడి కోండం[డ్రును అనేక బాధలు పెట్టిరి. భర్త 
చెంచన్న వచ్చి వేజుపడం జూచెను. అన్నగారంగీకరింపక పోగా 


402 తెలుంగు వీరగాథా కవిత్వము 


నతండాత్మహత్య చేసికొనెను. భర్తతో సన్యాసమ్మ సహగమనము 
చేసినది. కామమ్మ కథలో కన్న నిందు గవిత్వము బింకముగా 
నున్నది. సన్యాసమ్మ సౌందర్యమును గవి యిట్లు వర్ణించెను: - 


“బంగార మొకచాయ బాలొక్ళ్క చాయ- సన్యాని 

నిండు వున్నమ నాటి చంద్రుండు చాయ- SINN 
దేవళములుంటేను దేవతందురుగా- సన్యాసి” ** 
సన్యాసమ్మ రజస్వల యైనప్పుడు జానపదకవి ప్రబంధములను 
మించిన వర్ణన సాగించినాండు: - 

“ఐిగురుటాకుల బోలి చిగురించు తాబీ- హస్తములు 
పెనరకాయల బోలి వికసించు తాబీ- తన ట్రేళ్లు 

విడికెదు నడుమాయె విరుదులూ బరువాయి- బాలకును 
అరటి బోదెల బోలు అతివ పెందొడలు- బాలకును 
ఓరచూపుల బాల ఒయ్యారి నడకల బాల- SIGN 
రొమ్ములు బరువాయె సోబన మెచ్చాయె- బాలకును” 


ఈ కథ బాల సన్యాసమ్మ కథి యను పేరతో వెండితెర 
కెక్కినది. దీనికి గుజిలీప్రతు లనేకములు లభించుచున్నవి. 


2.1.3. మండపేట పాపమ్మ కథ:- 

తూర్పుగోదావరి, కృష్ణామండలములు కథాస్థానములు. ఈమె 
కాపు (తెలగ) కులమునకు జెందినది. పుట్టినిల్లు తూర్పుగోదావరీ 
మండలములోని మండపేట గ్రామము. కొప్పిరెడ్డి లక్ష్మీకాంతమ్మ, 
మూలయ్య దంపతులకు బార్వతీదేవి వరమునం బుట్టినది పాపమ్మ. 
చిన్నతనముననే ఈమె తల్లిదండడ్రులు చనిపోయిరి. పెదతండ్రి 
రామయ్య, పెదదల్లి సీతమ్మ, పాపమ్మను బెంచిరి. ఈమెను కృష్ణా 
మండలమందలి రాచర్లపురములోని కుంబె బాపనమ్మ, రంగయ్య 
నాయండు- అను దంపతుల రెండవ కుమారుడైన పాపయ్య కిచ్చి 
పెండ్లి చేసిరి. అత్తగారు ఈమెను పెక్కు బాధలంబెట్టెను. భర్త చనిపోం 
గా నీమె సహగమనము చేసినది. సంక్రాంతి పండుగనాండు పుట్టిల్లగు 
మండపేటలోను, అత్తవారి గ్రామమగు రాచర్ల పురములోను 
పాపమ్మకు ఉత్సవములు జరుగును. 

ఈ కథను బళ్లా స్వామికవి సేకరించి, 1934లో “మండపేట 
పాపమ్మ పేరంటాలమ్మ కథ” అను పేరుతో బ్రకటించెను. రామరాజు 
గారు ఈ బళ్లా స్వామికవినే రచయితగాం 357798. ఇది 
ప్రామాదికము. 


2.1.4. శృంగవరపుకోట ఎజుకమ్మ పేరంటాలు కథ:- 
విశాఖ మండలమున గల శృంగవరపుకోట కథాస్థలము. 
ఎటుకమ్మ భర్తయగు అప్పన్న వేకువజామున నువ్వుచేనుకుం గంచె 
వేయుటకై పోయి, పులివాతం బడెను. పతివ్రతయగు ఎజుకమ్మ 
ఆనంద గజపతి నడిగి యెకరము నేల సాగుమానమునకై తాకీదు 


పుచ్చుకొనెను. భర్తశరీరముతో నగ్నికుండమునంబడి పేరంటా 
లయ్యెను. శృంగవరవుకోటలో నేంటికిని ఈమెకు తిరునాళ్లు 
జరుగుచున్నవి. ఈ కథలో విజయనగరము నేలిన ఆనంద గజపతి 
ప్రసక్తి వచ్చుటచే నిది (8.4. 1895 ప్రాంతమున జరిగిన కథగా 
నిర్ణయింప నగును. రచయిత పేరు తెలియరాదు. దీనిలో ఎబుకమ్మ 
ETEC బులిని జంపుట వంటి అద్భుత కల్పనలు కొన్ని 
కలవు. 


2.1.5. లక్ష్మమ్మ కథి లేక లక్షుమమ్మ కథి:- 

తెలుగున అతిప్రసిద్ధములైన వీరగాథలలో నిది యొకటి. 
గుంటూరుజిల్లా పల్నాడులోని “దుర్గి” ఈమె పుట్టిల్లు. లింగాలపురము 
అత్తవారిల్లు. భర్త చిరుమామిళ్ల వెంకయ్య నాయండు. తండ్రి దిగుమర్తి 
ముసలప్పలనాయండు. కులము కమ్మవారు. ఈ లక్ష్మమ్మ తన 098 
యగు వెంకమ్మచేతను, నాడుబిడ్డయగు పిచ్చమ్మచేతను ఘోరనరకము 
ననుభవించి కడకు భర్తచే హత్య చేయంబడెను. ఇతివృత్తము ప్రసిద్ధము. 
ఈ కథ SE పర్యాయము రెండు సంస్థలు వెండితెర 3370059. 

దీనికి గుజిలీప్రతు లనేకములు లభించుచున్నవి. దీనిని “కమ్మ 
లక్షుమమ్మ కథి అని జానపదులు వ్యవహరింతురు. క్రీ.శ. 1908లో 
నిది మొదట ముద్రింపంబడినప్పు డీ పేరుతోనే యున్నది. ఈ కథ 
తందాన వరుసలో 8+10 మాత్రలొక పాదముగా సాంగిన రచన. 
లక్ష్మమ్మపై బొబ్బిలివరుసలో నున్న కథయే కాక, యొక లఘు వీరగాథ 
కూడను న్చుది. దానిపేరు “లచ్చిమమ్మ పాట”. 

ముద్రిత గ్రంథములనుబట్టి ఈ కథకు ముగ్గురు కవులు మూడు 
విధముల రచనలు చేసినట్లు తెలియుచున్నది. 8-1-1911లో పమ్మి 
అరుణాచలంశెట్టి (మదరాసు) గారు (ప్రకటించిన “08 7295 కథిలో 
దాని రచయిత నెల్లూరుజిల్లా వడ్లపూడి గ్రామమునకు జెందిన 
నిడిగంటి వీరయ్యదేవర యని యున్నది. ఇది రాజమహేంద్ర వరమున 
గౌతమీ గంథాలయమునం గలదు. ఎల్లంకి వెంకయ్య రచించిన 
“లక్ష్మమ్మ కథి కూడ నీ గ్రంథాలయమున నున్నది. 1951లో ఎన్‌.వి. 
గోపాల్‌ అండ్‌ కో వారు ప్రకటించిన LÄBIS గథాంతమున 
గద్య యిట్లున్నది- “ఇది శ్రీ సకల సుజన వినుత కాళికాదేవి పరమేశ్వర 
ప్రసాద సేవాధురంధర చెన్ననగర నివాస కౌండిన్య మహాబుషి 
గోత్రోద్భృవుండును ఆపస్తంభ సూత్ర కాకర్ల వంశ పయః పారావార 
రాకాసుధాకర రంగరాజ ద్వితీయ పుత్రుండగు కాకర్ల రాజు వుటిగంటి 
వీరయ్యదేవరగారిచే |బ్రణీతంబయిన లక్షుమమ్మ కథ సమాప్తము”. 

అమెరికన్‌ డైమండ్‌ (ప్రెస్‌వారు (వెస్టువార్డ్‌ అండ్‌ కంపెనీ) 
ప్రకటించిన గుజిలీ ప్రతిలో గూడ నిట్లేయున్చది. మొత్తముపై ‘వీరయ్య 
దేవరి అనుకవి లక్ష్మమ్మకథను రచించెనని తెలియుచున్నది. కాని, 
యితని యింటి పేరు 'వుటిగంటి” యనియు, 'నిడిగంటి? యనియు 
రెండు విధములుగా గానవచ్చుచున్నది. ఈ వీరయ్యదేవర 
రచించినట్లుగాం గల దేసింగురాజు చరిత్రము, చిన్నమ్మ కథ, సర్వాయి 


బొబ్బిలివరున కథలు 403 


పాపని కథ- మున్నగువానిలో 'నిడిగంటి” యని కలదు. అందుచే 
'నిడిగంటి వీరయ్యదేవర- వుటిగంటి వీరయ్యదేవరి- వీరిరువురును 
భీన్నులని తలంచుటకుంగూడ నవకాశమున్నది. దీనికి మటియొక 
యాధారముగూడ నున్నది. నిడిగంటి వీరయ్యదేవర నెల్లూరు దగ్గబి 
“వడ్లపూడి’ గ్రామవాసి యని పెక్కు కథలలోం గలదు. కాని వుటి గంటి 
వీరయ్యదేవర చెన్ననగర నివాసియని అంత్య గద్యలో స్పష్టముగా 
నున్నది. ఇతని యింటిపేరునకు ముందు కాకర్లరాజి అని యున్నది. 
ఈ 'కాకర్లరాజు అనునది యింటి పేరేమో! 'కాకర్లవంశ పయః 
పారావారి అని వెస్టువార్డు కంపెనీ వారి గుజిలీప్రతిలో నున్నది. 
కావున II ఇంటిపేరు 'కాకర్లవారు” కావలెను. అయినచో 
'వుటిగంటి” యేమిటో? 'కాకర్లరాజు వుటిగంటి వీరయ్యదేవరి అను 
దానిలో నేది యింటి పేరో తెలియకున్నది. 


కావున నిడిగంటి వీరయ్యదేవర, కాకర్లరాజు వుటిగంటి 
వీరయ్యదేవర, యల్లంకి వెంకయ్య- అను ముగ్గురు కవులు లక్ష్మమ్మ 
కథకు మూడు రకముల రచనలు చేసినారని తలంపవలసియున్నది. 
కాని SA మూడు రకముల రచనలును లభించుట లేదు. ఒకే 
రచన లభించుచున్న్చది. అందుచే బైవారి కర్భత్వములను శంకింప 
వలసియున్నది. 


2.1.6. చిన్నమ్మ కథ లేక 'సాసవల చిన్నమ్మ కథి: - 

ఇది అనంతపుర మండలమునకు సంబంధించిన వీరగాథ. 
ఈమె విష్ణుభక్తురాలు. పాకనాటి రెడ్డికులస్థురాలు. శైవులైన 
అత్తవారింట భర్తచేతను, బావగార్హచేతను, అత్తగారిచేతను అనేక 
బాధలు పడి, కడకు కదిరి లక్ష్మీనృసింహస్వామిలో నైక్యమైనది. ఈమె 
విగ్రహము నేంటికిని ఆ గుడిలో నున్నది. ఈమె కట్టించిన గోపురము 
మాత్రము కూలిపోయినది. 


గుజిలీప్రతిగా లభించు కథ విశ్వసింపందగినది కాదు. దానిలో 
ననేక ముఖ్యవిషయములు వదలివేయంబడినవి. రాయలసీమలో 
గాథాకారులు పాడుచుండు సంపూర్ణ కథను నేను సేకరించితిని. 
అది మూడు రా(తుల కథ. చిన్నమ్మ బాల్యము, పెండ్లి, 
అత్తవారింటికి జేరుట మొదటి రాత్రి కథ. అత్తవారింట బాధలు 
పడుట రెండవ రాత్రి కథ. అత్తవారు జంగమార్భ్చన చేయుట, చిన్నమ్మ 
వైకుంఠమునకు బోవుట మూండవ రాత్రి కథ. ఇంత సుదీర్హమగు 
వీరగాథ గుజిలీప్రతిలోయ జాల సంక్షిప్తముగా 8. 


ఏ వీరగాథ యే ప్రాంతమున జరిగినదో, యా ప్రాంతమున 
సేకరించుట వలన మంచి ఫలితము వచ్చును. కథ విపులముగా 
విస్పష్టముగా లభించును. పల్నాటి వీరకథలను 2078 లోను, 
కాటమరాజు కథలను కనిగిరి సీమలోను, FILED శ్రీకాకుళ 
విజయనగర మండలములలోను సంపాదించుట మంచి పద్ధతి. అట్లే 
చిన్నమ్మకథను అనంతపుర మండలమున సేకరింపవలెను. ఆ 
మండలమున నీ కథను 'సాసవల చిన్నమ్మకథి యందురు. చిన్నమ్మ 


అత్తవారింటి పేరు “'సాసవలవారు”. (AIS అనగా “ఆవాలు”. 
కన్నడములో NS) ఈమె పుట్టింటి పేరు శీలమువారు”. తండ్రి 
శీలము కొండారెడ్డి, తల్లి కొండమ్మ. అత్త సాసవల నాగమ్మ మామ 
సాసవల రెడ్డి. భర్త వెంగళరెడ్డి. బావగారు-కోటిరెడ్డి, పెద్ద తోడికోడలు 
గవరమ్మ (ఈమె తంబళ్ల బసిరెడ్డి కూతురు). చిన్నమ్మ పుట్టిల్లు పడమట 
దేశమున మైసూరు విలాకు “పావుగొండ్ల పట్టణము”. అత్తవారి యూరు 
అనంతపుర మండలమున “ఓలుగొండ పట్టణము”. ఇది బొబ్బిలికథ 
వరుసలో నున్న గేయము (8+8+10 మాత్రలు). సాసవల చిన్నమ్మ 
కథ మైసూరు రాష్ట్రమునయ గూడ మిక్కిలి ప్రసిద్ధికెక్కిన వీరగాథ. 
కన్నడములో నీ కథ ప్రచారమున DHA. కన్నడిగులు దీనిని 
వెండితెరకు గూడ నెక్కించి యున్నారు. 


చిన్నమ్మ కథను చెంగల్వరాజి అను నతండు రచించినట్లుగాం 
గొన్ని పుస్తకములలోం గలదు. కాని 1910లో పమ్మి అరుణాచలం 
శెట్టి ప్రకటించిన చిన్నమ్మకథలో దాని రచయిత “నెల్లూరుజిల్లా 
వడ్లపూడి గ్రామములో నిడిగంటి వీరయ్యదేవరి యని కలదు. ఈ 
వీరగాథా రచయితలను నమ్ముటకు వీలులేదు. వీరిలో జాలమంది 
యీ కథలను సేకరించి ప్రకటించిన ప్రచురణకర్తలు, పాడిన 
జంగములును. వీరఠందటును దమపేర్లను రచయితలుగాం బ్రచారము 
చేసికొనినట్లు SIHID. ఈ చెంగల్వరాజు ప్రకటనకర్తగాC దోచును. 
అట్లే లక్ష్మమ్మ కథారచయిత నిడిగంటి వీరయ్యదేవర, చిన్నమ్మ కథను 
బాడిన జంగముగాం దోంచును. ఈ 'చెంగల్వరాజు- వీరయ్య దేవర” 
యిరువురును గలసి కుమ్మరి గుండయ్య కథపైనను, శ్రీ లక్త్మీదేవమ్మ 
కథపైనను (1902), సర్వాయి పాపని కథపైనను (1909) తమ 
పేర్లను కవులుగా ముద్రించుకొనినారు. 


2.1.7. వీరరాజమ్మ కథ:- 

ఇది పల్నాటి 2 సంబంధించిన కథ. సాధారణముగా 
జబేరంటాండ్ర కథలలో గరుణమే ప్రధానము కాంగా, నీ కథలో 
జేరంటాలు వీరము గూడ (బ్రదర్భ్శించినది. ఇది పల్నాటి “గడ్డ దినుసు” 
(ప్రభావము కాంబోలు! 

బాపిరాజు ప్రోత్సాహమున యం. అప్పల నరసయ్య ఈ 
కథను రచించెను. దీనిని రాజమహేం[ద్రవరమున కొండపల్లి 
వీరవెంకయ్య అండ్‌ సన్సు వారు ముధ్రించి ప్రకటించిరి. అద్భుత 
కల్పనలు మాహాత్య్యములు లేక యథాతథధముగాం KS చెప్పబడినది. 
వీరరాజమ్మ అత్తవారి యూరు పల్నాటి సీమలోని రెంటచింతల”. 
(పల్నాడులో నీ పేరుతో రెండు గ్రామములున్నవి. కథలోని వేసవి 
వర్ణనను బట్టి ఇది గురజాలకు మాచెర్లకు మధ్యగల రెంటచింతలయే 
యని తలంప వచ్చును.) ఈమె యత్తమామలు సూరమ్మ, నాగిరెడ్డి. 
భర్తపేరు పేరిరెడ్డి. ఈమె మిక్కిలి సౌందర్యవతి. అత్త సూరమ్మ ఈమెను 
విపరీతముగా బాధించెను. పేరిరెడ్డి యింటలేని సమయమున 
నత్తగారు రాజమ్మను హింసించి, యింటినుండి వెడలంగొట్టెను. 


404 తెలుంగు వీరగాథా కవిత్వము 


రాజమ్మ దుఃఖించుచు బిడ్డను జంకను వేసికొని పుట్టింటి (తోవ 
బట్టను. మార్గమధ్యమున పెద్ద గాలివాన రాయగా నొక యింటి పంచను 
నిలిచెను. ఆ ఇంటిలో నున్న దొంగలామెను సాదరముగా లోనికి 
గొనిపోయి, ఆమె సౌందర్యమును జూచి ఆశ్చర్యపడి, ఆమెను 
బలాత్మరింప సాంగిరి. ఆమె వారిని మభ్యపెట్టి, బయటకు వచ్చి, 
తలుపులు బంధించెను. ఆ దొంగలు తలుపులు తీయుమని ఆమెను 
గోరిరి. రాజమ్మ వినలేదు. అందుచే నింటిలోపలనున్న ఆమె DED 
ముక్కలు ముక్కలుగాం గోసి, కిటికి గుండా బయటకు బడవైచిరి. 
ఈ ఫోరదృశ్యమును జూచిన రాజమ్మ అపరకాళియైనది. ఆ 
మార్గమున బోవు బండ్లవారిని పిలిచి, వారి సహాయముతో నా 
దొంగలపై విజృంభించినది. కత్తిని గొని వీరనారియె ఆ దొంగలను 
జంపి, తనకు దగిలిన గాయములతో VAIA మరణించినది. 
ఆ బండ్లవారు రాజమ్మ కక్నడ నొక గుడిని గట్టించిరి. నేంటికిని నా 
గుడిదగ్గబిు రాజమ్మకుం బూజలు జరుగుచున్నవి. మానమును 
గాపాడుకొనుటకై కన్నబిడ్డ ప్రాణములను బలియిచ్చి, మహిషాసుర 
ISS దొంగలను జంపిన వీరనారీమణి వీరరాజమ్మ. ఈ కథ 
పల్నాటిసీమకుం దగినట్లుగనే యున్నది. 


ఈ కథలోం గవిత్వము చాల రసవంతముగా నున్నది. వేసవి 
వర్ణన, వీరరాజమ్మ సౌందర్య వర్ణన ప్రత్యేకముగా బేర్మానందగినది. 


2.1.8. నల్లతంగాళ్‌ కథ:- 

దేసింగురాజుకథవలెనే తమిళదేశమునుండి తెలుగులో 
(బ్రవేశించిన కథలలో నిది యొకటి. సరిహద్దు మండలమైన చిత్తూరులో 
నిది యెక్కువగం బాడంబడుచున్నది. తమిళమున దీనిని కోళప్పం 
ÕIE జెందిన “చెల్లప్ప మొదలారు” రచించెను. దానిని తెలుగులో 
“'సుబ్బరాయలు నాయందు” వ్రాసెను. 5 సహోదరి చరిత్రి యనియు 
దీనికి నామాంతరము గలదంట. తమిళదేశములోని మధుర 
కథాస్థలము. ఈ కథలో వచ్చు సద్వంశీయుయడగు పాండ్యరాజు 
నాధారముగాం జేసికొని శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావుగారు దీనిని 
క్రీ.శ. 7వ శతాబ్దమునాంటి రచనగా భావించిరి (చూ. 'బాలి, ఏప్రిల్‌, 
1953). 'నల్లతంగాళొ ver “మంచి చెల్లెలు అని యర్థము. 
ఈమె మధుర నేలిన రామలింగరాజు-ఇంద్రాణి దంపతుల బిడ్డ. 
ఈమె యన్న నల్లతంబి. ఈ నల్లతంబి తన తలిదండ్రుల 
మరణానంతరము చెల్లెలిని కాశీరాజున కిచ్చి వివాహము చేసెను. 
నల్లతంగాళ్‌కు ఏడుగురు సంతానము గలిగిరి. ఆమె కొంతకాలము 
సుఖముగ నుండెను. ఇంతలో నా కాళీరాజ్యమునం బండైండేండ్లు 
దుర్భర క్షామము సంభవించెను. పిల్లలకు దనకు దిండిలేక 
నల్లతంగాళ్‌ అన్నగారింటికి వచ్చెను. వదిన “మూళియలంగారి 
మూదేవి చండాలి” నల్లతంగాళును, పిల్లలను మిక్కిలిగా హింసించెను. 
ఆ బాధలు పడలేక నల్లతంగాళు పిల్లలతో సహా అరణ్యమున నొక 
AIMI SDR ఆత్మహత్య చేసికొనెను. నల్లతంబి క్రూరురాలైన 
తన భార్యను జంపి, తానును ఆత్మహత్య చేసికొనెను. 


2.1.9. తిరుపతమ్మ కథః - 

క్రీ.శ. 1928లో బాలకవి కృష్ణారావు రచించిన ‘తిరుపతమ్మ 
పాటి యొకటి కలదు. ఇది మార్గ రచనవలె నున్నది కాని జానపద 
రచనవలె లేదు. జానపదులలో వ్యావించియున్న కథను 
యధథాతథముగా కృష్ణారావు సంపాదింపలేదు. జానపదకథ 
నాధారముగం జేసికొని, తిరిగి తాను స్వయముగ దరువులలో నీ 
పాటను రచించెను. ఇది శృంగవరపుకోట ఎబుకమ్మ పేరంటాలు 
కథ ననుసరించి బ్రాయంబడినట్లున్నది. తిరుపతమ్మ పెనుగంచిప్రోలు 
కమ్మవారు శివరామరాజు- రంగమాంబలకు వేంకటేశ్వరుని వరము 
వలనం బుట్టినది. ఈమె భర్త గోపరాజు అరణ్యమున గోవులను 
గాయుచుం బులిచేం జంపంబడెను. భర్తశవముతో తిరుపతమ్మ 
సహగమనము చేసెను. ఇది ముద్రిత గేయమగు “తిరుపతమ్మ 
పాటినుబట్టి తెలియవచ్చు విషయములు. 

1964లో కృష్ణామండలమున నే నొక జంగమునుండి 
తిరుపతమ్మ కథను సేకరించితిని. దీనిలో గథ పైదానికన్నం గొంత 
భిన్నముగా నున్నది. ఈ కథ శిథిలమైన ద్విపదలో నీ (808 
విధముగా బ్రారంభమైనది (6+6+6+4-4+4. మా(త్రలు). 


“రామా రామణు రామా, శ్రీరామా రామా రామా రామా 


శ్రీకెలా నాథూనీ శిలమొస్ఫా దలబీ రామా రామా 
గైకోను వో శారాదంబాకూ యొక్సీ రామా రామా 
అంచితంబుగ నేడూ అనిగిళ్లావురమూ రామా రామా 
అనిగిల్లాపురమూలో ఆ కమ్మవారూ కమ్మావారూ 
ఆ కొల్లూ సోమయ్యా కొల్లూ రంగమ్మా = కమ్మావారూ 
ధనహాని కారెంతో ధనరీకు లండీ కమ్మావారూ 
ఏడూ అంత్రాలాదీ మేదున్నాదమ్మా రామా రామా 
లేదమ్మా రంగమ్మకూ సంతూ లేదమ్మా రామా రామా” 


అది కృష్ణా మండలమున జరిగిన కథ. జగ్గయ్యపేట దగ్గబున్న 
RSN లేక “పెనుగంచిప్రోలు? తిరుపతమ్మ అత్తవారి 
యూరు. పుట్టిల్లు “అనిగిళ్లపురము”. తలిదండ్రులు కొల్లి సోమయ్య, 
రంగమ్మ. భర్త కాకాని గోపయ్య. అత్తమామలు వెంకమ్మ, కృష్ణయ్య. 

అనిగిళ్లపురములో కొల్లి సోమయ్య రంగమ్మ దంపతులకు 
లేక లేక వేంకటేశ్వరుని వరమువలన తిరుపతమ్మ పుట్టినది. పుట్టం 
గనే ఈమె తన దైవాంశను జూపించినది: - 


“వాలా వాలంటాను జన్ఫించినాది - ఆ బాల 

ds చేతిలోనూ ఏపామండాలమ్మా- రామా రామా 
కుడి హస్తములోనూ కుంకాలా భరిణీ 

వపా మండలలోను ఎండీ బెతాలూ ” 

ఆ యెండీ బెతాలూ ఎదరా జూవిందో ,, 
ఎదరున్నా ASE దహనమైనాయో Ja 

05 ఆ మానూ ఇరిగీ వడ్డాదో రామా రామా” 


బొబ్బిలివరున కథలు 405 


ఈ బాలకు మూండవయేట మొక్కు చెల్లింతుమని తల్లి 
దం(డ్రులు వేంకటేశ్వరునికడ (మొక్కుకొనియుండిరి. కాని (మొక్కు 
చెల్లించుట మటబచిపోయిరి. తిరుపతమ్మ పెరిగి పెద్దది కాయగా, 
పెదకంచిప్రోలులోం బేదవారైన కాకాని కృష్ణయ్య వెంకమ్మల కొడుకు 
గోపయ్యకిచ్చి పెండ్లి చేసిరి. వేంకటేశ్వరుండే ఈ పెండ్లి జరుగునట్లు 
చేసెను. కోడలు వచ్చినప్పటినుండి వారు ధనవంతులైరి. తల్లి 
రంగమ్మకు స్వప్నములో వేంకటేశ్వరుడు కనుపట్టి తిరుపతమ్మ యొక్కు 
సంగతి జ్ఞప్తికిందెచ్చెను. రంగమ్మ సోమయ్య కలసి తిరుపతి వెడలిరి. 
కాని తిరుపతమ్మను దీసికొని పోలేదు. తిరుపతిలో సోమయ్యకు దేవుని 
గుడిముందు పాతుటకై రెండు స్తంభములు కావలసివచ్చెను. అత 
డు గొడ్డలి పుచ్చుకొని కొంగల మల్లయ్య పర్వతము మీదనున్న 
“ఆకుసన్న ఆడమాను, కొమ్మసన్న కోటాలమాను” నజుకుచుండెను. 
వేంకటేశ్వరుని SOS నిక్కడ తండ్రి చెట్లకొమ్మలు 
నబికుచుండంగా, నక్కడ పెదకంచిప్రోలులో తిరుపతమ్మకు 
ట్రేళ్లూడిపోయి, చీము రక్తముతోం గుష్టరోగము వచ్చెను. తిరుపతమ్మ 
భర్త, గొల్లవారి కనకమ్మను, చాకలి జగ్గయ్యను నామెకు సేవచేయుటకై 
పెట్టెను. కాని అత్తగారు మాత్రము తిరుపతమ్మను మిక్కిలిగ హింసించి, 
గోపయ్య యూరలేని సమయమున నామె నింటినుండి గెంటి వైచెను. 
తిరుపతమ్మ ఆ యూరంతయుం గాలిపోవునట్లు శపించి, తండ్రితో 
బుట్టింటి కిం బోయెను. గోపయ్య మందనుండి వచ్చి, మరల భార్యను 
దీసికొని వచ్యెను. తిరుపతమ్మకు వ్యాధి సోకుటతో నామె సౌందర్య 
మంతయు బోయినది. గోపయ్య విరక్తి చెంది, కొంగల మల్లయ్య 
పర్వతముపై మంద SED. అక్కడ “తోకతో తొమ్మిది Nrg పెద్దపులి 
యున్నదనియు, SES మంద కట్టవలదనియు తిరుపతమ్మ భర్తను 
వారించినది. ఎన్ని చెప్పినను గోపయ్య వినలేదు. గోపయ్య మందలో 
నిద్రించుచుండంగా నర్ధరాక్రి వేళ పెద్దపులి వచ్చి, ఆతని మంచము 
(533 యున్న 'జన్యావును జంపివేసినది. గోపయ్య కోపముతోం 
బండ్రైండు కట్ల బాణాకట్టను జేతంబట్టి, పులిని వెంబడించెను. దానితో 
గంటసేపు యుద్దము చేసి, కడకు (బ్రాణములు గోల్పోయెను. 
తమ్ములతని పాదమును హస్తమును దెచ్చి తిరుపతమ్మకిచ్చిరి. వానితోం 
దిరుపతమ్మ పెదకంచిప్రోలులో మాదిగ రామయ్య పొలములో 
సహగమనము చేసెను. గుండమునం బడుటకు ముందు తల్లి 
దండ్రులకు వంశముండదనియు, నత్తవారు నిజు పేదలగుదురనియు 
శపించెను. వ్యాధితో బాధపడుచున్న కలెక్టరుగారికి వ్యాధి పోం 
గొట్టినది. VILO MSC దిరుపతమ్మకు గుడికట్టించిరి. అకడ 
చైత్రశుద్ధ పూర్ణిమ నాయడు ఏటేట తీర్ధము జరుగుచున్నది. 

ఈ మౌఖికగాథ యొడిదుడుకులు లేని ప్రసన్నమగు శైలిలో 
సాంగినది. తిరుపతమ్మ తండి సారెకోరుమని యడుగంగా 
తిరుపతమ్మ: - 


“పుట్టూ సారె లేందే పెట్టూ సారేలా? - _కన్నాతండ్రీ 
వనుపు కుంకుమ ఉంటే వది లక్షాలందీ-తిరుపాతమ్మా 
వనువు కొడతా తల్లి పాటాపాడిందో- స 
శుభమంట కన్నోరిళ్లు సుఖము కోరిందీ - PA 
జయమంట 038 జయమూ 5808°- ,, 
ఇరుగు పొరుగోరంతా దీవించారండీ- 2879 


వర్ణిల్లు తిరుపాతీ! వర్ధిల్లావమ్మా- తిరుపాతమ్మా 
కూతుల్లా తల్లీవై కోరీవర్ణిల్లూ- $ 
కోమాల్లా తల్లీవై కోరీ వర్ణిల్లూ- తిరుపాతమ్మా” 


సౌందర్యరాశియగు భార్యకు గుష్టరోగము సోంకినదని 
విచారించుచున్న గోపయ్యకు, నత్తవారిచ్చిన “జన్యటావును పులి 
చంపగా మనోవేదన మణింత హెచ్చినది. “ఇంటిదగ్గబి లక్ష్మి 
రోగముచే నటైనది; మందదగ్గజ లక్ష్మి పులిచే నిట్లయినది” అని 
యతండు తమ్ముళ్లతో వాపోవుట కడు హృదయవిదారకముగా నున్నది. 
రాత్రివేళ వచ్చి పులి, జన్యావును జంపి కొండవిలములోనికిC 
దీసికొనిపోయినది: - 


“eee తెల్లారె భూనూడుదయించే- రామా రామా 
చూచాదూ గోపయ్య వమన్నాడండీ - sass 
పోయింది మన కొంపా ఇహామూలో పోయే- తమ్మూలారా 


ఇంటికాడ లక్షిమికీ వ్యాధి ఖర్భ మాయే- తమ్మూలారా 
దొడ్డికి af తొలగీ పోయిందో- తమ్మూలారా 
చస్తానా వులినోటా చసానూ నేనూ- తమ్మూలారా 
కొడతానా పులినైనా కొడతానూ నేనూ-  తమ్మూలారా” 


ఈ తిరుపతమ్మకథ చలనచిత్రముగా గూడ దీయబడినది. 
కాని యందు గథయంతయు మార్చివేయంబడినది. తిరుపతమ్మ 
భర్త వేశ్యాలోలు(డై భార్యను అనాదరించును. అత్త, ఆదుబిడ్డలు 
తిరుపతమ్మను బాధింతురు. ఆమెపై రంకుతనమును మోపుదురు. 
కోధముతో భర్త ఆమెను హత్యచేసి, పిదప సత్యమును గ్రహించి 
తానును హత్యచేసి కొనును. ఇట లక్ష్మమ్మకథ అనుకరింపC 
బడినట్లున్నది. 


2.1.10. ఎటుకల నాంచారి కథ:- 

ఇది తెలంగాణమునకు సంబంధించిన కథ. ఇందు గోల్కొండ 
నవాబు ప్రసక్తి యుండుటచే క్రీ.శ. 18వ శతాబ్దమునకు జెందిన 
కథగాం దలపంవచ్చును. తెలంగాణమున శారదకాండ్రు దీనిని 
బాడుదురు. ఆంధ్రప్రాంతమున జంగములు పాడుచున్నారు. కృష్ణా 
మండలమున నొక జంగము దీనిని బాడుచుండ౯గా నేను 
సేకరించితిని. తెలంగాణమున శారదకాండ్రు పాడు కథను రుక్మాభట్ల 
విధుమౌలి శర్మగారు సంపాదించి, సంస్కరించి ప్రకటించియున్నారు. 
డా॥బి. రామరాజుగారు ఆ కథనుగూర్చి విపులముగా ప్రాసియున్నారు 
(చూ. తెలుంగు జానపదగేయ సాహిత్యము, పుటలు ౬౨౭-౬౩౪). 


406 తెలుంగు వీరగాథా కవిత్వము 


నాంచారి తంగెళ్లపల్లెలో వెలమ కోటన్న-నాగమ్మ దంపతులకు 
దుష్టనక్షత్రమునం బుట్టినది. అందుచే దలిదం[డులామె నెబుకల 
వారికిచ్చివేసిరి. ఆ బాలిక యెజుక చెప్పుటలో గొప్ప ప్రజ్ఞ సంపాదించి, 
గోల్కొండ నవాబును గూడ మెప్పించెనయట. చివరకు నాంచారి 
గర్భిణిగా నున్నప్పుడు కొల్లాపురి గట్టున నొక లంబాడీ తండలో 
నెబుకం జెప్పుచు, నా లంబాడీలచే బలిగా జంపంబడినది. గోల్కొండ 
నవావీమెకు తంగెళ్లపల్లెలో గుడి కట్టించెను. ఇది తెలంగాణమునం 
(బ్రచారముననున్న కథ. 


1964లో నేను కృష్ణామండలమున సంపాదించిన కథలో 
నెజుకల నాంచారి స్వగ్రామము పల్పాటిలోని 'గురజాలి యనియు, 
నామె తలిదండ్రులు వెలమ నరసయ్య- వెలమ సీతమ్మ యనియు, 
భర్త యెటుకల నాయకుండగు చోడన్న యనియు, అత్తగారు 
ఎలమంచమ్మ యనియు గలదు. ఇందు కొన్ని అద్భుత కల్పనలు 
కలవు. లంబాడీవాని యెదుట నాంచారి నిప్పును జెంగులో వేసికొనుట 
వంటి కొన్ని అద్భుత చర్యలు చేసెననియు, లంబాడీవారు బలి 
యిచ్చుటకై తన్ను జంపంబోగా, నాంచారి పిట్టగా మాటి ఆకాశమున 
కెగిరి పోయినదనియు, నప్పుడు లంబాడీవాడు డేగగా మాతి యా 
విట్టనుబట్టి దెచ్చెననియు నిందు గలదు. నేను సేకరించిన 
మౌఖికగాథలోC NEI కవితారసమున్నది. విధుమౌళిశర్మగారి వంటి 
పండితులచేత సంస్మరింపంబడకుండగనే, ఈ వీరగాథలో జానపదుల 
సహజ నిర్మలకవిత్వ మెడనెడ గోచరించును. “రామా రా, మణురామా, 
శ్రీరామా, రామా- ఓశ్రీరామా, రామా” (6+6+6+4-2+6+4) 
అను వరుసలో నీకథ కొనసాంగును. నాంచారి వెలమల యింట 
దుష్టనక్ష(తమునC బుట్టుటను జానపద గాథాకారుం డెట్లు 
వివరించినాండో చూడుండు: - 


“వెలమోరీ ఆ బాలా వేలా కలగిందీ- ఓ వేలా కలిగిందీ 
పుట్టూ పూదారమునా ఓ బాలగంధీ- ఓ బాలాగంధీ 
Dear కోరలతోనూ జన్మించేనండీ - E జన్మించే నండీ 
వేలుడేసీ గోల్లాతో బాలా కలిగిందీ- ఓ బాలా కలిగిందీ 
అమ్మాయి కలిగీనా గడి చూడారండీ- ఓ గడి చూదారండీ 


ముచ్బాలా దర్భాజీ ముందూ కొరిగిందీ- ఓ ముందూ కొరిగిందీ 
వగడాలా దర్భాజీ వడిపోయేనండీ- ఓ వడిపోయేనండీ 
ఆరూ 80 మందా ఆవూలా వుందా ఓ ఆవూలామందా 
ఆవూలా ముందంతా అతమయ్యోనాదీ- OL అతమయ్యోనాదీ” 


వెలమలు నాంచారి నెణుకలవారి కిచ్చివేసిరి. ఆమె యెబుకల యింట 
బెరుగుచు ననేక మండ్ర తంత్ర విద్యలు నేర్చినదంట. ఆమె మంక్ర 
కౌశలమునుగూర్చి గాథాకారుండిట్లు పాడెను: - 


“ఆక ఏడూ సమచ్చరాలూ ఎల్లా సదివిందీ 
మడివేలా మంత్రాలూ బాగా 39706 
పొడిచేటీ పొద్దూనా నెలగదుతాయుందీ 


పారేటీ గంగానీ ఆగడతాయుందీ 
వచ్చానీ ముచ్చాలూ ఎండాగదడుతుందీ 
మేసేటీ బసవయ్యా మేరాగదుతుందీ 
ఈదేరీ ఆ బాలా యింటా నున్నాదీ” 


నాంచారి కామె భర్త చౌడన్న యెటుకల బుట్టనల్లి యిచ్చుట యెంతయో 
స్వభావసిద్ధముగా వర్ణింపంబడినది: - 


“Senior కత్తికి పదునెట్టీనాదూ 
తనువుండే వనమూకూ తావెళల్లీనాడూ 
DN కోశాదూ బిట్టీతా చువలూ 
(పేమాతో కోశాడూ పెద్దీతా చువలూ 
ఇకమూడూ రోజూలూ ఆరేసీనాడూ 
సుక్ళూరారము నాడూ నువ్వా నించాదూ 
మంగాళారము రోజూ మట్టల్లీనాడూ 
బుధావారము రోజూ బుట్టల్లీనాడూ 
కుంచేడూ ముచ్చాలూ కుదకూర్ణిన బుట్టా 
మానేదు ముచ్భ్బాలూ మలబీనా బుట్టా” 


ఇంతవబకును ముద్రితములై ప్రసిద్ధమగు పేరంటాండ్ర 
కథలనుగూర్చి చర్చింతిని. వీనినిగూర్చి పలువు రీ SES విపులముగా 
విమర్శించి యుండుటచే నేను సంక్షిప్రముగాం జెప్పితిని. ఇంక నేను 
సంపాదించిన అముద్రిత వీరగాథలనుగూర్చి ముచ్చటింతును. పైన 
దెల్పిన తిరుపతమ్మ కథ, ఎబుకల నాంచారి కథ- యను రెండును 
గూడ యథాతథముగా ముద్రింపంబడలేదు కావున SAS వర్గము 
క్రిందికే వచ్చును. 


2.1.11. రావులమ్మ కథః: - 

ఇది తెలంగాణమునకు- ముఖ్యముగా నల్లగొండ మండలము 
నకు సంబంధించిన కథ. అము(దితము. దీనికి రెండు రకముల 
పాటలు వ్యాప్తియందున్నవి. జానపదులు కోలాటము వేయుచు బాడు 
పాట యొకటి. ఇది తెలంగాణమున వ్యాప్తియందున్నది. ఇది లఘు 
గేయము; సంభాషణాత్మకము. జంగములు బొబ్బిలి కథ వరుసలో 
బాడుచున్న పాట 358. ఇది పెద్ద కథ; ఆఖ్యానాత్మకము. 
రామరాజుగారు మొదటి రకపు పాటను సంపాదించి, దానిని 
వివరించి యున్నారు. నేను జంగములు పాడు బొబ్బిలివరుసలోని 
పాటను 1964లో పశ్చిమ గోదావరీ మండలమున సంపాదించితిని. 

రాములమ్మ’ శబ్దమే జానపద వ్యవహారమున TOITE 
ESA. ఈమె కన్నవారి యూరు 'వినుకొండి యనియు, అత్తవారి 
యూరు ధనికొండి యనియు గాథాకారుండు దెల్పియున్నాండు. ఈమె 
భర్త భీమిరెడ్డి, కుమారుడు సూర్యరెడ్డి, అత్తగారు వెంకాయమ్మ, మామ 
బసివిరెడ్డి, కులము బూనిస రెడ్లు. తల్లిదండ్రులు మంద WIE, 
అచ్చమ్మ. ఈ రావులమ్మకథ బాలనాగమ్మకథను బోలియుండును. 


బొబ్బిలివరున కథలు 407 


కడుపునొప్పితో బాధపడుచున్న రావులమ్మను లంబాడివాండు 
మోసగించి తీసికొనిపోవును. అట నామె లంబాడివానికి లొంగక 
వ్రతము నారంభించును. పావురముచే భర్తకు వార్త నంపును. భర్త 
భీమారెడ్డి లంబాడివానిపై దండెత్తిరాయగా, లంబాడివాయడతనిని శిలగా 
మార్చివేయును. రావులమ్మ పుత్రుండు వచ్చి ఆమె HED బాపును. 
తండ్రిని బ్రతికించును. (దీనిని బట్టి ఇది యచ్చముగా బాలనాగమ్మ 
కథ వలెనే యున్నదని నిస్సందేహముగా జెప్పవచ్చును.) లంబాడి 
వాని చెబిలో నుండుటచే రావులమ్మను బరిగ్రహించుటకు భీమారెడ్డి 
సంశయించెను. అందుచే రావులమ్మ యగ్నికుండమున దుమికి తన 
POIS జాటెను. భీమారెడ్డి యామె పాతివ్రత్యమును నమ్మి 
యింటికి EI పోయెను. కాని ఇరుగు పొరుగువారు 
రావులమ్మను సూటిపోటి మాటలాడసాంగిరి. జనులలో గుసగుసలు 
హెచ్చెను. తన మూలమున దన భర్తకు అవమానము వచ్చుచున్నదని 
రావులమ్మ రెండవ మాజు అగ్నికుండమునంబడి దేహమును ద్యజించి, 
పేరంటాలయ్యెను. భర్త ఆమెకు గుడిని గట్టించి, జాతరలు చేయించెను. 
నేను సంపాదించిన కథ ఈ క్రింది విధముగా (బ్రారంభమగును: - 


“వదమటా రాజ్యాన రావులమ్మో రావులమ్మ-నిరిగల్ల దేవతా రావులమ్మ 
మందవారి కూతురా ,, 
అత్తవారు ధనికొండా,, 


» రెడ్జివారి Siren ,, 
,, కన్నవారు వినుకొండ” ,, 


ఇది (ప్రారంభములో గాననగు వరుస. మధ్యలో నింకను రెండు 
మూండు వరుసలున్నవి. రావులమ్మభర్త లంబాడితండా మీందంబడి 
యుద్ధము చేయుట బాగుగా వర్ణింపంబడినది: - 


“ఆరు లక్షలా రెడ్జివారూ లంబాడి తండమీద పడ్డారూ 
నరుకుత వుంటే నాయినా నల్లశిరసులే రాలేను 
కొడతావుంటే నాయినా కొవ్వుదబ్బ లే పేను 
రకతకాలవై పోతుంది లంబడితండా పోతుంది 
ఎర్రకొండలే పోయాయో ఏరులు సాగీపోయాయి” 


2.1.12. సరోజిని కథ:- 

ఇది కూడ తెలంగాణమున వ్యాప్తి గాంచిన కథయే. దీనిపై 
జిన్నపాట యొకటి, పెద్దకథ మతియొకటి కలవు. పెద్దకథను కర్నూలు 
మండలమున నొక జంగము పాడుచుండంగా నేను వాసికొంటిని. 
రామరాజుగారు సంపాదించిన చిన్నపాటను గూడం బరిశీలించితిని. 
ఇది యేక తాళమున, రూపకగతిలో, 6+6+6+6 మా(త్రలొక 
పాదముగా సాంగు చక్కని వరుసలోనున్న కథ. “వందనమమ్మా! 
నా తల్లీ! చక్కని బాలా సరోజినీ!” అనునది పాదాంత పదము. ఇది 
మాత్రము 4+4+6- 4+4+6 మా(తులుగా నడచుచున్నది. 

నల్లగొండ మండలములోం బుట్టిన సరోజినికిం జిన్నతనము 
ననే తల్లిదండ్రులు గతించిరి. పెద్దయన్న ప్రతాపరెడ్డి, వదిన నీలమ్మ 
ఈమెను బెంచసాగిరి. తక్కిన యన్నలు వదినలు నీమెను గడు 


గారాబముతోం జూచుచుండిరి. ఈమె పుట్టిన తరువాత వారు 
ధనధాన్య సంపదలతో దులందూంగుచుండిరి. అందుచే నీ 
సరోజినికిం బెండ్లి చేసి, యత్తవారింటి కంపుటకు వారి కిష్టము 
లేకుండెను. ఆమె కూడం దనకుC బెండ్లి వలదనియే చెప్పుచుండెను. 
కొంతకాలమునకు వదినె లామెను జిత్రహింసలు పెట్టసాంగిరి. 
ఇంటిలోని పనులన్నియు నామెచేతనే చేయించుచుండిరి. అన్నలకు 
ఈ విషయము తెలియదు. 


ఒకనాండు సరోజిని వారి జీతగానితో గలసి ఆవుల వెంట 
బోయెను. ఆ యరణ్యమున నామెకు మిక్కిలి దాహమయ్యెను. ఎక్కడను 
నీళ్లు లభింపలేదు. oc దాళలేక ఆమె యెద్దుమూత్రమును 
ద్రాగెను. ఇట్లు (Per నామెకు గర్భము వచ్చెను. వదిన లామె 
ననుమానించిరి. ఆమె శీలమును శంకించి మలటింతగ AO 
జొచ్చిరి. ఆమెయన్నలతోం జెప్పి, సరోజినిని జంపివేయుండనిరి. 
భార్యల మాటలు విని ఆమె యన్నలు సరోజిని నరణ్యమునకుC 
గొనిపోయి చంపివేసిరి. ఆమె గర్భమునుండి కోడె పుట్టెను. ఆమె 
శక్తి రూపమును ధరించి ఊరికింబోయి, ఆన్నలను వదినెలను జంపి, 
ఆ గామమంతయు నాశము చేసెను. ఊరూరను ఆమెకు గుళ్లు 
గోపురములు గట్టి, ప్రజలు పూజింపసాంగిరి: - 


“వందనమమ్మూ నా తల్లీ! SI బాలా సరోజినీ! 
ఏదేశానో వుడితమ్మా కాపోల్లా సరోజినీ! 
నిండూగా తూరుపూ నలగొండా దేశాన 
పయిమూలా దేశములో నువు బుట్టీనావమ్మా!” 


ఈ విధముగా౯ (బ్రారంభమగును. సరోజిని అద్భష్టదేవత యని ఆమెకు 
ఏడేండ్ల ప్రాయముననే మనువునడుగ వచ్చిరంట: - 


“ఏడేండ్లా ప్రాయానా తల్లికి మనుమూ లొచ్చేనూ 
ఎక్కడెక్ళడీ కావులమ్మ తల్లీ నడగా వచ్చీరీ 
అంబారీ మీదమ్మా తల్లీ నడగా వచ్బీరీ 

వచ్చానీ పాలకి మీదా తల్లీ నడగా 5:0 
రాజాధీ రాజూలూ తల్లీ నడగా వచ్చీరీ 

తక్సెట్లో బంగారం తల్లికి పెడతా మన్నారూ” 


అన్నలామెకుC బెండ్లిచేయ తలంచగా, సరోజిని వారితో బలికిన 
తీరు హృదయమును గరంగించును: - 


“నేనూ 588 బీరాలూ మీకూ బరువూ లైనాయా? 
నేనూ 283 సొమ్మూలూ మీకూ బరువూ లైనాయా? 
నేనూ తినేటి భోజనమూ మీకూ యాష్టకొచ్చిందా? 
వొద్దొద్దూ వోరన్నా నన్నూ మనుమూ లీయకురా!... 
గోడుగోదునా నా తల్లీ గోటా కన్నీరు తీసింది 

కండ్లా నీరూ నా తల్లీ కడవాలాకు దీనిందీ” 


408 తెలుంగు వీరగాథా కవిత్వము 


2.1.13. ఈడిగ దేవమ్మ కథ:- 

ఇది తెలంగాణమున 72709093), మతియొక పేరంటాలు 
కథ. దీనిని మవాబూబునగర మండలమున జడ్‌చర్లలో 
సంపాదించితిని. ఇది 20వ శతాబ్దమున నిటీవలనే జరిగిన కథగా 
నున్నది. సరోజినికథ వరుసలోనే AA. మాత్రలు పాదమునకు 
6+6+6+6. దీని ప్రారంభమిట్లుండును: పాడుటలో నొక్ళొక్కప్పుడు 
గణములు సాంగి మి(శ్రగతియు గోచరించును. అప్పుడు పాదమునకు 
28 మా(త్రలుండును. 14 మాత్రలకు విటుగును. ఈ 14 మాగత్రలును 
4+4+4+2గా నుండును. 


“వందనమమ్మూ! దేవమ్మా! ఈడీగోళ్ల దేవమ్మా! 

నీ వూరూ నీవల్లే నీ దేశా మెక్ళ్కడనూ? 11505511 
మాగీలో నీవూరూ మాగీ వున్నది Asi i 

నీ మగదూ సూర్యగౌదు నీ కొడుకూ దేవగౌదు ,, 
మాగీలో నీవూరూ మణీ ఎట్లాగున్నదిరా అ 
ముత్యాలా ముగ్గులూ రత్నాలా రంగిల్లీ E 
SAA ఏడౌలా ఏడంత్రాల మేడమ్మా” ॥వందన॥ 


ఇది మహబూబునగరు మండలమున భావనగరము తాలూకా 
“మాగి” అను గ్రామములో జరిగిన సంఘటన. ఈ సంఘటన జరిగినది 
సంగారెడ్డిపాలెమని మటికొందరు చెప్పుచున్నారు. దేవమ్మ, కల్లుగీసి 
యమ్ముకొను సెట్టిబలిజ కులమునకుం జెందినది. వీరిని ఈడిగ 
వారనియుం బిలుతురు. ఈమె భర్తపేరు సూర్యగౌడు; కుమారుడు 
దేవగౌడు. వీరు దండు ఈడిగి వారంట. మాగి గ్రామములోం 
దమయింటి ముందున్న కలివేప చెట్టుక్రింద గద్దెపీటపై కూర్చుని 
కల్లు అమ్ముచుండెది SS). ఈమె మిక్కిలి కరుణామయురాలు. 
పేదలకు జాలతక్కువ వెలకే కల్లు పోసెడిది. ఇట్లుండ, మాగి 
గ్రామములో నొక పెద్ద చెజువును [ద్రవ్వవలసి వచ్చినది. వందల 
కొలంది 'వడ్డివాళ్లు, ఉప్పరవాళ్లు, కాశివాళ్లు, తెలుగువాళ్లు ఆ చెబువు 
త్రవ్వుటలో 2588. వీరందజబికును మేస్త్రి ఉప్పరి బచ్చన్న. ఈ 
బచ్చన్న ఆ కూలీలందటబికును నీడిగ దేవమ్మ దగ్గబి నప్పుపెట్టి కల్లు 
పోయించుచుండెను. గుత్తదారు(డు రాగానే ఆమె పైకము 
నిచ్చివేయుదుననియు, ఆమెకు జీర రవిక పెట్టుదుననియు బచ్చన్న 
ఆమె నొప్పించెను. దేవమ్మ ఆతనిని నమ్మి కూలీలకు గల్లు 
28059089. 


'కట్టమీద మైసమ్మ యను (గామదేవత తనకు బలినీయకుండ 
బచ్చన్న చెబువు త్రవ్వించుచుండెనని కోపించి, యా చెటువుకట్టను 
బడంగొట్టుచుండెను. రాత్రి వేసిన కట్ట పగలు పడిపోవుచుండెను. 
పగలు వేసిన కట్ట రాత్రి పడిపోవుచుండెను. కూలీలందతికిని 
జ్వరములు వచ్చి పడిపోయిరి. కొందటు చనిపోయిరి. బచ్చన్న 
కేమియు ESE యెటబుకల నాంచారిని రప్పించి, యెబుక 
చెప్పించెను. ఆ యెటుకలో మైసమ్మ పూని, తనకు జెటువునకు 


నిండు చూలాలిని బలి MISS జనిపోయిన కూలీలను [బ్రతికింతు 
నని చెప్పెను. బచ్చన్న యొప్పుకొనెను. 

ఉప్పిరి బచ్చన్న గర్భిణి AB వెదుక నారంభించెను. ఆతని 
కొక యాలోచన తట్టెను. ఈడిగ దేవమ్మను జెబువునకు బలి 
యిచ్చినచోం దానీయవలసిన బాకియుం దీరును, దన (మొక్కుబడియు 
నెబివేరును. అప్పుడామె నిండుగర్భిణియుంగూడ. అందుచే నతం 
డు మైసమ్మగుడి ముందు పెద్ద గోతిని త్రవ్వి, దానిపై గల్జెలు పబచి, 
ఆ కట్టెలపై సన్నని జల్ల పజిచి, ఆపైన గుర్తు తెలియకుండ పలుచగా 
నిసుకం add. దేవమ్మను బిలిచినాడు. ఆమెకు OSS 
లాయెను. ఆమె రానన్నది. బచ్చన్న ఆమెను బ్రతిమాలి చీరయు 
రవికెయుం బెట్టెదననియు, కట్టమీందం బైకము లెక్కపెట్టి 
యిత్తుననియుం జెప్పెను. ఆమె అలంకరించుకొని వచ్చినది. ఆ 
కప్ప్రుపెట్టిన గోతిపై రూపాయలను బోసి, లెక్కపెట్టుకొనుమని జెస్పెను. 
ఆమె నడచి వెళ్లినది. ఆ గోతిలో బడిపోయినది. వెంటనే బచ్చన్న 
యామెపై మట్టిని బోయించినాండు. ఆమె చనిపోయి దేవతయై 
వెలసినది. బచ్చన్న కన్నులు పోంగొట్టినది. పేరంటాలైన ఈడిగ దేవమ్మ 
(ప్రజలకు ఈప్పితార్థముల నిచ్చుచు నేంటికిని బూజింపంబడుచున్నది. 


SAI, బచ్చన్న కాపట్యముతో దేవమ్మను బైకముం 
దీసికొనుటకుC గట్టుమీంది కాహ్వానించుట, ఆమె రాననుట, బచ్చన్న 
ఆమెను చెల్లెలిగా సంబోధించి, చీర రవికె పెట్టెదనని యాశపెట్టుట, 
ఆమె స్నానము చేసి, అలంకరించుకొని బయలుదేరుట- కడు జక్న్కగ 
వర్ణింపంబడినవి: - 


బచ్చన్న: “రావమ్మా! దేవమ్మూ!- కట్టామీదికి దేవమ్మూ! 
చెరువూ ముగిసీ పోయింద్‌- కట్టా ముగిసీ పోయిందీ 
లెక్కలు మాకయినావీ- గుత్తాదారు ఓయమ్మ 
పైకము మాకిచ్చిండూ- నీ బాకీ నీకిస్తాము” 


äss: “అయితే తేరా బచ్చన్నా!- ఉప్ఫారీ బచ్చన్నా!” 
బచ్చన్న: “కట్టామీదికి రావమ్మా!-నీ కల్లూ పైకము ఇస్తాము” 
äss): “నీ కట్టామీదికి రానన్నా-నా కల్లూ పైకము ఇవ్వన్నా” 


dy; “అట్లాకాదు ఓయమ్మా!- నీకు- కొత్తా బీరా పెడతాము 
అట్లాకాదు ఓయమ్మూ!- నీకు కొత్తా రయికా పెడతాము 
నీ కొబ్బీన భయమేమీ?- నీ 5 చింతేమీ? 
నా చెల్లేల దేవమ్మా!- ఈడీగోళ్ల దేవమ్మా! 
రావమ్మా దేవమ్మా! - ఈడిగోళ్ల దేవమ్మా!” 


అప్పుడు దేవమ్మ అతని మాటలు నమ్మినది. “అయితే 
మంచిది నిలబడు బచ్చన్నా! -నేను స్నానము చేసి వస్తాను” 
అన్నది. ఆమె స్నానము చేసి అలంకరించుకొని బయలుదేరుట 
యెంత రమణీయముగ వర్ణింపంబడినదో చూడుడు: - 


బొబ్బిలివరున కథలు 409 


“జాలారూ బండెక్సీ - జలకంబూ లాడిందీ 

ఏడూ వరుణల సొమ్మైన - అమ్మావారు పెట్టిందీ 
పట్టూ మందోలి బీరేను- వగులూ చుక్ళల రవికేను 
తీరైనా బొమ్మృల్లే- తిరుమణి రేఖా పెట్టిందీ 
re చెప్ఫూలూ- కాళ్లాకూ 21908 

కడప బయటకూ ఎల్లిందీ- అమ్మావారూ దేవమ్మ!” 


నాటకములోని 'గండము'వలె సాగిన ఈ సంభాషణ, వర్ణన 
రాబోవు ఘోరహత్యను సూచించుచు [శ్రోతల హృదయములను గలం 
చి వేయును. 


గోతిలో బడిపోయిన నిండు చూలాలు దేవమ్మ, ఉప్పరి 
బచ్చన్నను బ్రతిమాలుట మిక్కిలి హృదయవిదారకముగా నున్నది: - 


“అన్నా రారా బచ్చాన్నా!- మేస్తీరోళ్ల బచ్చన్నా! 

ఏ పావం చేస్తన్నా?- ఏమీ దోషము చేస్తన్నా? 

నీకు కల్లు ఊరికే పోస్తన్నా!- నేను పైసలు అదుగా బోనన్నా! 
పైసలు ఏమీ ఒల్లన్నా- నన్నూ మీదికి తీయన్నా 

కల్లు పైసలూ అడుగనురా,- నీ కాళ్లు మొక్కుత బచ్చనా! 
నేనూ ఆడా విల్లనురా- మేస్తీరోళ్ల బచ్చన్నా! 

నాకొక్క కొదుకన్నా - మేస్తీరోళ్ల బచ్చన్నా! 

కొదుకు ముద్దులూ తీరాలేదు- మేస్తీరోళ్ల బచ్చన్న!” 


తన్ను బ్రతికించినచోం గల్లుబాకీ చెల్లించ నక్శజిలేదంట; కల్లు 
యూబజకయే పోయునంట; తనకు గొడుకుముద్దులు తీరలేదట. 
పాపము, ఆ రాక్షసుని క్రూరకృత్యమున కా నిండు చూలాలి 
ప్రాణమెంతగ క్షోభించినదో కదా! ఇంత (బ్రతిమాలినను ఆ SI 
హృదయము ద్రవించలేదు. అతండెంత రాక్షసత్వమును (బ్రదర్శించెనో 
చూడుండు: - 


“ఏక్ళడి అన్నా ఓయమ్మా!- ఎక్కడి చెల్లెలు ఓయమ్మా! 
కల్లూ బాకీ తీరింది- నా దేవుని Za) చెల్లిందీ” 


2.1.14. అంజమ్మ కథ: - 

ఇది పశ్చిమ గోదావరీ మండలమున పోలవరము తాలూకా 
పట్టిసీమ గ్రామములో జరిగిన యొక KAAR హత్య. అముద్రితము. 
దీనిని గోదావరి, కృష్ణా మండలములలోని జంగములు పాడు 
చుందురు. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి గ్రామములో 28-6- 
1964న నీ కథను సేకరించితిని. ఇంగువ నరసన్న యను జంగము 
దీనిని బాడి వినిపించెను. ఇది ద్విపద వికారమైన రచన. కాని 
పాడుటలోం బాదమునకు 12+10+5 మాత్రలుగా సాంగుచుండును. 
కామమ్మ కథలో వలెనే శోకాలాపన హెచ్చు. 

పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరము తాలూకాలోని పట్టిసీమ 
యను గ్రామమీమె పుట్టిల్లు. తెలగ (కాపులు) వర్ణమునకు జెందిన 
పూసల వెంకమ్మ, రామన్న యీమె తల్లిదండ్రులు. ముగ్గురన్నల 


తరువాత అంజమ్మ పుట్టినది. చిన్నతనముననే తల్లిదండ్రులు గతించం 
గాం బెద్దన్న యగు నప్పన్నయు, వదినయగు భద్రకాళియు నీమె 
నతిగారాబముగాం బెంచి, కృష్ణా మండలములోని రాళ్ల 
గణపవరమునంగల ఆకిన గంగయ్య కిచ్చి బెండ్లి చేసిరి. కొంత 
కాలమున కీమె యన్నదమ్ములు తమ నూటయేబదియేడు ఎకరముల 
భూమిని పంచుకొనిరి. ముగ్గురును మూండేబదులు పంచుకొని, 
పైనున్న యేడెకరముల భూమిని దాయాది భాగముగా అన్న యప్పన్న 
కిచ్చినారు. అది యూషర క్షేత్రము. అందు బల్లేరుకాయలు తప్ప 
నేమియు 2053. అప్పన్న ఆ పొలమును దున్ని అక్కడనున్న 
నూతిలో నీరు త్రాగంబోవ, నా బావిలో నేడు కాగుల ధనము గనం 
బడినది. ఆ ధనశక్తి తనకు గర్భిణిప్రీయగు అంజమ్మను బలి 
యిచ్చినచో అప్పన్న ఇంటికి వత్తుననెను. ధనమున కాశపడి, వారము 
రోజులలో బలి యిత్తునని అప్పన్న యొప్పుకొనెను. గణపవరమునకుం 
బోయి, తన భార్యకు జబ్బుగా నున్నదని చెప్పి, ఆంజమ్మను దీసికొని 
వచ్చినాండు. భార్యతోం గలసి అంజమ్మ పొలము వచ్చునట్లు చేసి, 
నూతి దగ్గబ నామెను బలి యిచ్చినాయడు. ధనమంతయు నింటికిC 
జేరవేసినాండు. అంజమ్మ తనభర్త స్వప్నములో గనబడి, జరిగిన 
సంగతి చెప్పినది. దొంగలను గావించి తన పెద్దన్న ఇంటిలోని 
ధనమంతయు దోంచునట్లు చేసినది. అప్పన్న దంపతులు గడుపేదవారై 
ముష్టియెత్తుకొని జీవించుచుండిరి. అంజమ్మ భర్త వచ్చి, నూతి దగ్గ 
గుండమును ద్రవ్వించి, ఆమె శిరస్సును మొండెమును దానిలో వైచి, 
తానుగూడ ఆ VÄIDAD. అంజమ్మ బంగారు ప్రతిమయె 
గుండములోం MD. అంజమ్మభర్త వెండిప్రతిమయి పుట్టెను. ఆ 
గుండము ess ఆమెకు గుడి కట్టినారు. OS) నేడాది కొకమాటు 
“వీరుల Soni” జరుపుదురు. ఆమె చిన్నన్నలకు సంతానము 
కలుగునట్లు దీవించినది. పెద్దన్నను తన గుడిముందర జాయికమ్మని 
శపించినది. ఆమె గుడికి వచ్చువారు ఆ జాతిని ద్రొక్కి ఆంజమ్మకుC 
గొబ్బరికాయను గొట్టుదురు. ఈ కథ ఇట్లు ప్రారంభమగును: - 


“శ్రీరామా జయరామా శృంగారా రామా- రామయ్య 
జత్తరాదినీ ఉందీ అది వట్టీసీమా- ఆ సీమ 
వట్టిసీమాలోనూ పరువైనావారూ- కాపూలు 
వారింటీ పేరండీ పూసాలావారూ-కాపూలు 
పూసాలావారింటా పుణ్యాదాబిడ్దా- అంజమ్మ 
ముగ్తూరన్నల తోడా జలిమింబీనాదీ - అంజమ్మ” 


ఈ కథలో గల్పనలును, అద్భుత విషయములును లేవు. 
యథాతథముగా సాగినది. ఈ కథలో మంచి నుడికారము కానవచ్చు 
చున్నది. అప్పన్న తన చెల్లెలు అంజమ్మను మోసగించి, పట్టిసీమకు 
రప్పించుటకై ఆమె యత్తవారింటికేంగినప్పుడు చేసిన వర్ణనలోం 
“కన్నీరు పెట్టు, గొల్లుమను, నెత్తీనోరూ బాదుకొను, పోయే ప్రాణమే 
కాని వచ్చే ప్రాణం కాదు” మొదలగు SI తెలుంగు పలుకుబడులు 
గానవచ్చును. 


410 తెలుంగు వీరగాథా కవిత్వము 


“చెల్లెలకు ఎదరొచ్చీ కన్నీరెట్టాడూ-అవ్బన్నా 
అన్ననూ జూబింది గొబ్లుమన్నాదీ- అంజమ్మ 
ఏమీరా మా యన్న! ఏడుస్తున్నావూ- మా యన్న 
మా ఒదిన భద్రకాళి బాగున్నదంట్రా- అన్నయ్య 
నేనేమీ చెప్ఫానూ 15 చెల్లేలా- చెల్లేలా 
వదిహేనూ రోజులుగా జబ్బొచ్బీనాదీ- చెల్లేల 
పోయే ప్రాణం కానీ వచ్చేదీ లేదు- చెల్లేల 
నెల్తీనోరూ తాను బాదుకున్నాదీ- అంజమ్మ 
వదరోరీ మా యన్నా నే నాస్తానోరీ- అన్నయ్య” 


ఈ అంజమ్మకథకు SES పాఠమునుగూడ నేను 
సంపాదించితిని. ఇది పళ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు తాలూకా, 
వాడపల్లి గ్రామములో, శ్రీమతి గెల్లా అరవాలమ్మ యను మాతంగ 
ప్రీ పాడినది. ఇది పొలములలోం గలుపుతీతవంటి పనిపాటులలోం 
బాడంబడుచుండును. జంగము పాడిన పై కథలో కన్న నీ జానపద 
స్తీ పాడిన పాటలోం గవిత్వము రసవంతముగా నున్నది. ఇది కొంత 
గొబ్బిపాటగాను, మటికొంత కామమ్మకథ వరుసలోను సాంగినది. 
అంజమ్మ అత్తవారింటిలోని వైభవము, జానపద స్ర్తీలకు సహజమగు 
ధోరణిలో s8oscak 38. ఇది Go భావనాబలమునకు 
మచ్చుతునుక: - 


“ఏడు అంత్రాలమ్మ మేడల్లలోనే- చెల్లేలు 
అన్ననే చూసింది తల్లి యిల్లాలో- అంజమ్మ 
ఎండి మేడల్లోను కలయెల్లి కోటా- అంజమ్మ 
ఏడు అంగత్రాలమ్మ మేడల్లలోనే- ఆ తల్లి 
పన్నెందు మందమ్ము దాని కన్నేలో- ఇల్లాలు 
బంగారి డయ్యాల సవ్వారి తూగో- అంజమ్మ 
పైడి చెంబుల్లోను పాలోసుకుందో- అంజమ్మ 
జాతి చెంబుల్లోను నీళ్లుచ్చుకుందో- అంజమ్మ 
అన్న కేడడుగులూ ఎదురొచ్భేనమ్మా- అంజమ్మ 
అన్నకూ బంగారి కుర్ఫీలేనిందో- అంజమ్మ 
కుర్ధీల మీదండి కొలువు దీరాడో- అప్పన్న” 


అంజమ్మ పుట్టింటి వారు ధనము దొరకకముందు నిటు 
పేదలని చెప్పుట కీ మాతంగ ప్రీ యెంత రసవంతముగాం బాడినదో 
చూడుడు: - 


“రేపు తింటే ఆరికి మాపు లేదమ్మా- కాపులకు 
కూలిపని సెయ్యందే కుండలెక్మ్ళాదో- 530 
ఈతాకు ఇళ్లమృ తాటాకు దళ్లో- 5505” 


జంగముకథలోవలెం గాక ఈ జానపదకథలో నద్భుత 
కల్పనలు గూడ నున్నవి. అంజమ్మను నూతికడ హత్యచేసిన తరువాత, 
నామె పడియున్న చోటును, నామె కిన్నెరగా PES విధానమును 
నిట్లు పాడంబడినది. ఇది NEI రమణీయమగు వర్ణనము: - 


“రాము రామా రామ శ్రీరామ రామా 
నూతికాడా తల్లి ఎటులున్నదమ్మూ - అంజమ్మ 
చేతులడ్డాకాడ చెరుకు బోదుల్లో - E 
కాళ్లు బడ్డాకాడ గరిడిస్తంభాలో - i 


U 
9 
t 

Ka 


తలలు బడ్డాకాడ తామర్ల బావీ = a 
మొలలు బడ్డాకాడ మోదుగుల చెరుదో - M 
తన రెండు రొమ్ములూ కిన్నెరైనాయో - అంజమ్మక్‌ 
కిన్నెర్ల అంజమ్మ కీలుతున్నాదో - అంజమ్మ” 


2.1.15. ఉయ్యూరు వీరమ్మ కథ లేక గొల్లల వీరమ్మ కథ: 


వీరమ్మ కృష్ణామండలములోని ఉయ్యూరు గ్రామమున వెలసిన 
పేరంటాలు. గామమునుబట్టి “ఉయ్యూరు వీరమ్మ కథి అనియు 
కులమునుబట్టి “గొల్లల వీరమ్మ కథి అనియు బేర్లు వచ్చినవి. మాన 
సంరక్షణార్థమై సహగమనము చేసిన సాధ్వీమణి వీరమ్మ. ఈమె 
“'యాదవకాంత (ఎజ్జగొల్లలు). తల్లిదం[డులు: బొడ్డు చంద్రయ్య, 
పార్వతి. భర్త- పానుపుల చింతన్న అత్తగారు-దేవాక్షి వీరమ్మ పుట్టిల్లు 
DE, అత్తవారిల్లు “ఉయ్యూరు”. వెనుకటి కథవలెనే ఇదియును 
95785 వరుసలోనే యున్నది: - 


“శ్రీరామా జయరామా శృంగార రామా- రామయ్య 
ఉయభూరూ పట్నమునా ఎజగొల్లాలమ్మూ- రామయ్య 
పానువులా Ag పెద్దకోడాలూ- వీరమ్మ 

Sie 24335 ముద్దూ కూతూరూ- వీరమ్మ 
బొద్దూ చంద్రయ్యా ముద్దూ కూతురూ- వీరమ్మ” 


ఇత్యాదిగా ప్రారంభమగు నీ కథలో గామమ్మ కథవలెనే శోకాలాపన 
హెచ్చు. 

ఉయ్యూరులో బానుపుల దేవాక్షియను నెట్టిగొల్ల వనితకు 
బెద్దకోడలు వీరమ్మ. వీరమ్మ భర్తపేరు 9085), ఈ వీరమ్మ 
కాపురమునకు వచ్చి పదునైదు రోజులు మాత్రమే అయినది. భర్త 
చింతన్న బుడమేరు కాలువకడ మందను గట్టి యున్నాండు. వీరికి 
నేడువందల నల్లమేకలు, నాలుగువందల నల్లఆవులు, మూండు 
వందల e Bed గలవంట. చింతన్న మందకడనుండి, తమ్ము 
డు భోగయ్యచేం బండైండు కావిళ్ల పాల నింటికిం బంపినాడు. ఆ 
పాలను జిలుకుటకై మంచినీరు తెచ్చుటకు వీరమ్మ బయలుదేరెను. 
క్రొత్తకోడలుకదా యని యత్తగారు వారించినది. కాని వీరమ్మ వినలేదు. 
కరణము సుబ్బయ్య నూతికడకుC బోవద్దని దేవాక్షి వీరమ్మతోం 
జెప్పినది. కాని వీరమ్మ పొరపాటున గరణము నూతికే వెడలినది. 
ఆ కరణము సుబ్బయ్య కడు దుర్మార్గుండు. ప్రీ లోలుడు. నూతి 
దగ్గజ నీళ్లు తోడుచున్న వీరమ్మను జూచి KES? నవ్వి meele 
కరణము. ఆమె సౌందర్యమునకు మూర్భపోయినా౭డంట. 


బొబ్బిలివరున కథలు 411 


“ఆక మూడు గడియలూ మూర్భపోయినాదు -కరణాము 
నూతికాడా వీరమ్మ తణుకుగా మెరిసే-వీరమ్మ 

తళకుగా మెరవంగ ఉలికిపడ్డాదూ- కరణాము 
గిజగిజా గిజగిజా గింజుకున్నాడూ- కరణాము 

రాసేటి ఆ దనూ మానేసినాడూ- కరణాము 

అంతల్లో చూచారూ బంట్రోతులండి- ఆ వేళ 

ఏమీటీ సుబ్బయకి ఈ విధమూగుందే- ఈ వేళ 

కాకి Sonis పడిపోయినాడా- కరణాము” 


అప్పుడు కరణము జవాన్ల నందును బయటకు బంపివైచి, 
వీరమ్మను బలాత్మరింపC బోయెను. ఆమె తప్పించుకొని ఇంటికి 
బోయినది. మజ్జిగ చిలికి నెత్తిని బెట్టుకొని గంటి కోటకుం 
(బయాణమయ్యెను. దారిలో గరణమయ్య యడ్డగించెను. ఆమె 
తప్పించుకొని పాటిపోయెను. వీరమ్మ 'మేడూరు, 20:59, ROA, 
మట్టాడ, 2558, NEIL మున్నగు గ్రామములకుC బోయి, 
వతనలున్న చోటులం బాలు, పెరుగు, మజ్జిగలు పోసి, తిరిగి 
సాయంకాల మింటికి వచ్చుచుండెను. కరణము దారికాసినాండు. 
మరల వీరమ్మను బలాత్మరింపం బోయెను. ఆమె యెట్లో తప్పించుకొని 
ఇంటికిం జేరెను. అత్తతో గరణము విషయము చెప్పలేదు. ఇట్లెన్నియో 
మాటు లా కరణము వీరమ్మను బలాత్మరింప యత్నించెను. పతివ్రత 
యగు వీరమ్మ యతనికి లొంగలేదు. ధనము నెబిగాం జూపెను. 
అయినను వీరమ్మ చలింపలేదు. అందుచే నతడు కోపముతో 
బుడమేటు దగ్గజికుంబోయి మందకడనున్న ఆమెభర్తను బశువులను 
చేతబడి చేని చంవివైచెను. వీరమ్మ తన భోర్తవచ్చి 
మంచినీళ్లడిగినట్లుగాం KOND, ఉలిక్కిపడి లేచి, అత్త సెలవంది, 
మందకడకుం బోయెను. ఆమె వచ్చుసరికే చింతన్న చనిపోయెను. 
వీరమ్మ మిక్కిలి దుఃఖించి, ఉయ్యూరు బయటనున్న గంగచెబువు 
గట్టున భర్తతో సహగమనము చేసినది. ఈ వీరమ్మ కూడ కామమ్మ 
వలెనే భర్తతో సంసార సుఖమును జవిచూడక ముందే మరణించిన 
మహాసాధ్వి. ఆమె 'సాగుమానము” చేసిన చోటున గుడి కట్టించిరి. 
ప్రతిసంవత్సరము నుగాది పండుగ నాడు అక్కడ గొప్ప తిరునాళ్లు 
జరుగును. 


ఈ కథలో బింకమగు కవిత్వ మెడనెడ గోచరించుచున్నది. 
కరణము సుబ్బయ్య ప్రయాణమగుట సహజముగా హాస్యరస 
పూరితముగా OJA. 


“మూదు బిందెలతోను తానమాడాడూ- కరణాము 
కాటిరేవుల వంచె కాసోసినాడూ- కరణాము 
తొడిగితే చొక్ళాయి మరిచాలదండి- కరణాము 

ఆ కిరుకు జోడైన కాళ్లకేశాడూ- కరణాము 
ఎండిపొన్నుల Še చేత బట్టాదూ- కరణాము 
కడవెదడంతా బొజ్జ కదలేసినాడూ- కరణాము” 


నూతికి నీళ్లకై పోవునప్పుడు వీరమ్మ 'కాట్రేపుల చీర కాశపోసి, 
ఉడుత వన్నెల బగ్గిరవిక తొడిగి” వెళ్లినదంట. వీరమ్మ చల్లలమ్ముటకై 
పోవునప్పటి వర్ణన మత్యద్భుతముగా నున్నది: - 


“కదిలింది వీరమ్మ కది లెళ్లుతోందీ- వీరమ్మ 
వీరమ్మ కదిలితే ఎంతందమండీ- వీరమ్మ 

తళుకు తళుకూ బాల అద్దాల మెరుపూ- ఆ బాల 
గుడిలోను ఉంటేను ప్రతిమంటరండీ- బాలాను 
కోవెల్లో ఉంటేను దేవతంటారూ- బాలాను 

వన్నె చిన్నెల పోలు అది యందమండీ- ఆ బాల 
028 ఘళ్ళూమంట గంటలందంబూ- ఆ బాల 
గంగిరెద్దూలాగ ఘజళ్లుమంటాదీ- ఆ బాల” 


ఈ వీరమ్మ కధకు ak గోదావరి మండలములలో విశేష 
ప్రచారమున్నది. శ్రీ యమ్‌.ఆర్‌. నాగేశ్వరరావు (గుడివాడ) దీనిని 
నవలగా రూపొందించియున్నారు. నే నీకథను పశ్చిమ గోదావరీ 
మండలమున, తణుకు తాలూకా, పెరవలి (గామములో 26-8- 
19645 ఇంగున నరసన్న యను జంగము పాడుచుండగా 
బాసికొంటిని. 


2.1.16. నారాయణమ్మ కధ: - 

ఇది సుమారు 140 ఏండ్ల క్రిందట (కీ.శ. 1824లో) నెల్లూరు 
మండలమున గల గూడూరులో, విగత SCS భర్తతో 
సహగమనము చేసిన పతివ్రతగాథ. ఈ కథ అచ్చముగాం గామమ్మ 
కథను బోలియుండుట విచిత్రము. దీనిని బైనీడివాం[డ్రు జముకులతోం 
బాడుచున్నారు. నేను ఈ కథను 1964లో, గూడూరు దగ్గజనున్న 
“తుమ్మూరు’ గ్రామములో, గుమ్మడి పండయ్య యను బైనీడివాండు 
పాడుచుండంగా సేకరించితిని. ఈ SEON ఇతర వివరములను 
నాకు దయతో నొసంగిన మిత్రులు శ్రీ ముదిపర్తి కొండమాచార్యుల 
వారికి మిక్కిలి కృతజ్ఞుండను. ఆచార్యులవారు ఈ పేరంటాలు గాథను 
తేనెలొలుకు తెనుంగు KASSE జక్కని పద్యకావ్యముగా మలం 
చియున్నారు. మన పేరంటాండ్ర కథలన్నియు నిట్లు కావ్యములుగా 
మలంచిన గాని శిష్టులకు వీనియందు అభిరుచి యేర్చడదు. 

నారాయణమ్మ రెడ్డివనిత. ఈమె పుట్టినిల్లు 'వెడిచర్లి. ఇది 
గూడూరునకు నైర్భతి దిశలో నాబుమైళ్ల దూరమున నున్నది. 
తలిదండ్రులు: ఎబిమాకుల ఎజ్జ్రపరెడ్డి, పాపులమ్మ. నారాయణమ్మ 
మెట్టినిల్లు గూడూరు. భర్త పాపిరెడ్డి. అతని తమ్ముండు వీరారెడ్డి. 
(కొందు వృద్దులు నారాయణమ్మ భర్త సేరే వీరారెడ్డి యనియు, 
మటబంది పాపిరెడ్డి యనియు జెప్పుచున్నారు). పాపిరెడ్డి ఇంటి పేరు 
“'వబిరుదవోలు” వారని కొందటును, SSI వారని మణికొందటును 
దెల్చుచున్నారు. యాదపల్లివారు నేంటికిని గూడూరులో గలరు. 
నారాయణమ్మ యుత్సవములో నీ ఇంటివారు నేంటికిని జీరయు 


412 తెలుంగు వీరగాథా కవిత్వము 


రవికయుం బంపవుచున్నారు. నారాయణమ్మ సహగమనమున 
కనుమతించినవాండు చిట్వేలి చిన్నపనాయండు. చిట్వేలి కడప 
మండలములో DIE. 


బైనీడివారు పాడుచున్న పాటలో బింకము లేదు. కథాఖ్యానము 
గూడం గ్రమబద్ధముగా లేదు. 'రైలుకట్టి మొదలగు నాధునిక స్థలముల 
నిందు గలిపి వైచినారు. కావున నారాయణమ్మ కథను సమ(గముగా 
దెలిసికొనవలెనన్న్య నెల్లూరి మండలములో గూడూరు ప్రాంతమందలి 
జనపదములలో వృద్దులు తమ తండ్రితాతలనుండి విని చెప్పుచున్న 
విషయములే మనకు శరణ్యములు. ఇవియే ప్రమాణమైనవి కూడ. 
నారాయణమ్మకథనుగూర్చి ముగ్గురు వృద్దులు చెప్పిన వివరముల 
నీ (Boišc బొందుపజిచుచున్నాను: 

1) శ్రీ గొర్తల వేంకట రామయ్యగారు, చిల్లకూరు గ్రామము, 

వయస్సు 75 సంవత్సరములు. వీరు 20-7-1964న 
నారాయణ్మనుగూర్చి ఈ (808 విషయములను దెలియ 
జేసిరి: - 
“నారాయణమ్మ ఇంటిపేరు “ఎజమాకులి. భర్తపేరు 
'బిరుదవోలు పాపిరెడ్డి. పాపిరెడ్డి యెద్దుల బేరమునకై కొందజు 
స్నేహితులతో గలసి, యుత్తర దేశమునకు బోయి 
యెద్దులను దోలుకొని గోలుకొండలో విశ్రాంతికై AND. రాజు 
పారావచ్చునప్పుడు ఆ యెద్దులను జూచెను. రాజు “ఈ యెద్దు 
BEI యడుగంగా, నక్కడివారు పాపిరెడ్డివని చెప్పిరి. 
ఆ యెద్దులలో నొక మంచి గిత్తను జూచి 'మీ యెద్దులు 
నిచ్చటికి దెచ్చినందులకు ఈ కోడెను WES అని 
పాపిరెడ్డిని గోరెను. పాపిరెడ్డి యా కోడెను దప్ప 58 
దేనినైనను గోరుకొనుమని చెప్పెను. అందుల కుగ్రు(డైన 
రాజు తీక్షణమైన దృక్కులతోం జూడంగాం బాపిరెడ్డికి 
దృష్టిదోషము తగిలెను. పాపిరెడ్డియు వారి బృందము 
బయనమైరి. కొంతదూరము వచ్చుసరికిం బాపిరెడ్డి 
పడిపోయెను. మరలం దేరుకొని మటికొంత దూరము 
వచ్చిపడిపోయెను. పాపిరెడ్డిని తోడనున్నవారు మోసి తెచ్చి 
గూడూరులోం 388. పరిచారకునితో నారాయణమ్మకుం 
గబురు పంపిరి. ఆమె పయనమై వచ్చుచు (9:57 
దేవాలయమున్న ప్రదేశమున దన కాలిమెట్టెలూడంగా, నామె 
తన తండ్రితో నచ్చట నగ్నికుండము JOVI చెప్పి, 
భర్తదగ్గబికు వచ్చెను. ఆమె వచ్చిన రెండు మూండు 
దినములకు భర్త మరణించెను. గూడూరులో ఆనాంటి ప్రసిద్ద 
రెడ్డి కుటుంబము పెల్లేటి రాఘవరెడ్డిగారిది. ఆనాండు 
గూడూరులో నున్న జలాశయములు, 'కుమ్మరవాడి చెలమ, 
తమ్మి సెట్టి గుంట, వేంకటేశ్వరుల గుంట, తోటకూర బావి” 
మున్నగునవి. నారాయణమ్మ పినతండ్రిపేరు రామయ్య. 


2) 


శ్రీ కొల్లు వేంకట రామిరెడ్డిగారు, వయస్సు 80-85 సం॥లు., 
చిల్లకూరు గ్రామము. వీరు నారాయణమ్మనుగూర్చి 23- 
7-1964న ఈ (808 విషయములను దెలియ జేసిరి: 


“నారాయణమ్మ సేరంటాలు. ఎజమాకవారి 
యాడుపడుచు. యాదపల్లివారి కోడలు. ఈమె భర్తపేరు 
వీరారెడ్డి. మేనమామలు విరుదవోలు వంశమువారు- 
మంగలపూరు. నారాయణమ్మ పుట్టిల్లు వెడిచర్ల గ్రామము. 
గూడూరు వాస్తవ్యుడగు వీరారెడ్డి యెద్దుల బేరమునకై 
భ(దాచలము పోయెను. అక్కడ నొడలు జబ్బుచేసినది. 
తరువాత వీరారెడ్డి తిన్నగా బుట్టిల్లు చేరెను. అక్కడనుండి 
వెడిచెర్లకు మనుష్యుని బంపెను. నారాయణమ్మ బయలుదేరి 
'కుప్పంచిపాడు’ (నేటి గూడూరులోని నెహ్రూనగర్‌) దగ్గబికు 
వచ్చుసరికి కాలిమెట్టె యూడి క్రిందంబడినది. అక్మడ నామె 
మూండు er గుర్తుపెట్టినది. ఆమె వచ్చునప్పటికి భర్త 
పండుకొనియుండెను. ఆమె భర్తచుట్టును ప్రదక్షిణము చేసి, 
కాళ్ళు కన్నులకద్యకొన్నది. ఆ వెంటనే యామెభర్త 
చనిపోయెను. తరువాత ఆమె అమలుదారయిన 5), 
కరణము 'సాయిత్ర రంగయ్య”, మునసబు “మనుబోలు 
రమణారెడ్డి” వీరి ముగ్గురి దగ్గబికును బోయి, తన భర్తతోం 
గూడ దహనమైపోవుటకు6 గుండమునకు సెలవు నడిగెను. 
దానికి వారొప్పుకొనలేదు. మేము చిట్వేల నవాబున కుత్తరము 
బ్రాయుదుము. రేపే సంగతియు౯ AV అనిరి. ఆ 
రాత్రి నారాయణమ్మ నవాబుకలలోం గనపడి రేపు మీ 
కుత్తరము వచ్చును. మీరేమియు నాటంకము చెప్పవద్దు” 
అనెను. తెల్లవారి లేచి, కలవిషయ 
మాలోచించుచుండగా నుత్తరము వచ్చెను. అతండాటంకము 
లేదని జవాబు వ్రాసెను. ఆ జాబు వచ్చిన వెంటనే యేడుబండ్ల 
కట్టెలను గుండమునకుC దోలించిరి. తరువాత నారాయణమ్మ 
“పడమట నారపరెడ్డి” ఇంటి కింబోయి గుట్టిము నడుగంగా 
“మేము అడ్డబొట్టు పెట్టేవారము కాదు. ఆడువాండ్ర కశ్వము 
నీయము” అని చెప్పిరి. నారాయణమ్మ గడప దాటంగనే, 
వారికి వాంతులు భేదులు నయ్యెను. వారామె కాళ్లు 
పట్టుకొనగా వ్యాధి నిమ్మలించెను. వారంతట అశ్వమును 
సింగారించి, నారాయణమ్మకు మెడలో బూలదండవేసి, 
గుజ్బముపై 33,09, భర్త దగ్గజికుం తీసికొని వచ్చిరి. 
ఊరంతయు నుత్సవముతో, ముందు భర్త శవమును, వెనుక 
నామెను దీసికొని కాష్టము దగ్గబికు వచ్చిరి. నారాయణమ్మ 
భర్తశవమును గట్టెలపైనుంచి, తలకొటివి పెట్టంగా 
నాల్గువైపులను ధగధగ మండెను. అప్పుడామె మంటలోనికిC 
బోయి మూడు వాక్యములు చెప్పినది. “పశువుల కేజబ్బు 
వచ్చినను నిక్కడికిం దీసికొని వచ్చి దీనిని ద్రొక్నింపుండు. 


నవాబం 


బొబ్బిలివరున కథలు 413 


మనుష్యుల కేద్దన బొంగళ్ళు 
పెట్టుకొనవలసినది. ఇంక నేను మాటాడను” ఇట్లు చెప్పి, ఆ 
కాష్ట్రములోంబడి చనిపోయినది. ఆ కాలములో (బ్రసిద్ధ రెడ్డి 
కుటుంబము “ఏలూరు నారపరెడ్డి” గారిది. ఈ సంఘటన 
జరిగి సుమారు 140 యేండ్లయినది. ఆనాంటి ప్రసిద్ధ రెడ్ల 
కుటుంబముల పేర్లు- “సిద్దారెడ్డి ముత్యాలరెడ్డి, నలంగిరెడ్డి 
వేమారెడ్డి, మనుబోలు రంగారెడ్డి, మనుబోలు రమణారెడ్డి, 
పేరమారెడ్డి రమణారెడ్డి, వేగూరు పోలిరెడ్డి, నాగాడి నరసారెడ్డి, 
నాగాడి పేరారెడ్డి”. 

3) శ్రీ మోపాటి రాఘవరెడ్డిగారు, వెడిచర్ల గ్రామము, వయసు 
70 సం॥లు. వీరు 15-7-1964న నారాయణమ్మనుగూర్చి 
ఈ క్రింది యంశమును 338: 


“భర్త రోగమును విని నారాయణమ్మ వెడిచర్ల, పాడిచెర్ల 
బాటలో నడచి వచ్చినది. గూడూరు సమీపమున నామె 
కాలిమెట్టె లూడిపోయినవి. ఆ మెట్టెలూడిన స్థలములో 
గుండము నేర్చాటు చేసికొన్నది. నారాయణమ్మ కాలమునం 
(బ్రసిద్ధికెక్కిన కొన్ని రెడ్డి కుటుంబములు, వాని యజమానులు: 
“ఎల్లా సూరారెడ్డి, మోపాటి బసవలింగారెడ్డి, అంబటి బోడిరెడ్డి, 
అలిమిలి గోవిందరెడ్డి”. 


బైనీడివారు పాడు కథలోంగూడ నితివృత్తము కొంలది 
మార్చులతోం బైరీతిగనే యున్నది. ఈ కథలో నారాయణమ్మ భర్తపేరు 
“విరుదవోలు పాపిరెడ్డి” యనియే కలదు. అతని కిరువురు తమ్ములు. 
వేమారెడ్డి, వీరారెడ్డి. ఇందు నెద్దుల బేరమునకుC బోయిన Soo 
మంది కాపుల పేర్లలో గొన్ని చెప్పంబడినవి. ఇవి గాథాకారుని 
స్వకపోల కల్పితములు కాంబోలును. గోలుకొండలో జబ్బుచేసిన 
పాపిరెడ్డిని బెజవాడ, నెల్లూరుల మీందుగా గూడూరునకుం 
దెచ్చినట్లున్నది. మార్గమధ్యమున బెజవాడ కనకదుర్గకును, నెల్లూరు 
రంగనాయకులకును, ఇందూరులోం బడమటమ్మకును, గూడూరులో 
దాళమ్మకును నాపద(మొక్కులు (మొక్కిరి. పాపిరెడ్డి తనభార్యను 
దోడితెచ్చుటకుం దమ్ములను బంపినట్లున్నది. భర్తకు వచ్చిన యాపద 
నారాయణమ్మకు ముందుగనే కలవచ్చును. ఆమె పాడిచెర్ల నాయుడు 
కాలువ మీదుగా గూడూరునకు వచ్చుచుండగా వెంపలిచెట్టు దగ్గబ 
కుడికాలి DB యూడినది. అట మూండు em గుర్తుపెట్టినది. 
గూడూరులో నారపరెడ్డిని, వేగూరి నరసారెడ్డిని ముందు గుండమున 
కనుమతి నిండని ESC. అందులకు దమకధికారము లేదని 
వారంగీకరింపలేదు. NI చిన్నప్ప నాయండు, సుఖభోగి భగవంతం 
నాయండు, తంబూరు ముసలి నాయండు- ఈ ముగ్గురును నాటి 
Oc. వీరిలో చిట్వేలి చిన్నప్ప నాయని కలలో నారాయణమ్మ 
కనంబడినదంట. గూడూరులో నారపరెడ్డి సంస్థానమువారిని గుజ్బ్జము 
నడిగినది. గుజ్బ్జము నీయకపోంగా, నా గుజ్బిమునకు శూలకుట్టు 


జబ్బ్భువచ్చినం 


రప్పించినదయట. వారంత భయపడి ఆమెకు (0892 నిచ్చిరి. ఆమె 
గుజ్బముపై గ్రామమంతయు నూరేంగి, గుండమునం బడినది. ఆ 
గుండము చల్లారిన పిమ్మట, దానిలోం గుడికాలు మెట్టెలు, కుడిచేతి 
గాజులు, మంగళసూత్రము, పచ్చి పసుపు ముద్ద, భర్తధరించు 
పావుకోళ్లు, చేతిబెత్త్రము కనంబడినవంట. ప్రజలు ఆమెకు ఆ 
(ప్రదేశమున గుడికట్టి, ప్రతియుగాదికిని బూజ చేయుచున్నారు. 
గుండములో బడుటకు ముందు, కామమ్మకథలో కామమ్మవలెనే, 
నారాయణమ్మయు ISE 'చైనాగొలుసు'ను బోగొట్టుకొనయగా దాని 
వివరములను జెప్పును. ఈ కథ యిట్లు ప్రారంభమగును: - 


“గామముకైతే గ్రామదేవతా!- వెలనినావు వెడిచెర్లా లోనూ 
వన్నెందేండ్లా బాలికవమ్మా- బిరుదవోలు మరి SIA 
బిరుదవోలు సంస్థానములోనా- పెద్దవాడుగా SIE 
పశ్నెండుమందీ కాపులు వారూ- బిరుదవోలువారి కోడలివమ్మా 
సత్యమైన ఓ నారాయణమ్మ!” 

ఇట్లు ప్రారంభములో ఛందస్సు 8+8 మాతలతోం 
గ్రమబద్ధముగా నున్నను, పోనుపోను పొడిమాటలవలెం దేలి 
పోయినది. జముకు వాద్యముపై లయవిరహితములైన వాక్యములను 
గూడ [(శ్రావ్యముగాం బాడవచ్చును. సహగమనమునకు ముందు 
నారాయణమ్మ అలంకరించుకొని ఊరేంగుట బాగుగా వర్ణింపం 
బడినది:- 
“పట్టూ వస్త్రం కట్టిందీ - దువ్వీ జడలూ వేనిందీ 
కాటుక కంద్లకు పెట్టిందీ - వట్టివేళ్ల చాపమీదనూ 
పావిరెడ్డిని పండబెట్టిందీ - పైనా ares కప్పిందీ... 
పావిరెడ్డికి పాడిగబ్టారూ- గీతారాగం నవబత్తు ఊదుతూ 
ఉరవళ్లూ పరవళ్లు త్రొక్కుతూ- కుందేటి లగువులు తోలుతూ 
గుద్తుపెట్టినా వెంపటివృక్షం కాడికి- పన్నెందు మందీ రెడ్లు వచ్చారూ” 


2.1.17. రంగమ్మ కథః: - 

దేసింగురాజు కథ, నల్లతంగాళ్‌ కథ తమిళ భాషనుండి తెలుగు 
లోనికి (బ్రవేశించిన కధలు కాయగా, రంగమ్మకథ తమిళదేశమునందే 
తెలుగుభాషలో వ్యాపించియున్న పేరంటాలుకథ యగుట విచిత్రము. 
కాకతీయ సామ్రాజ్య పతనానంతరము కొన్ని తెలుంగు వీరవంశములు 
తమిళ దేశమునకు బోయి స్థిరపడినవి. అట్టివారిలోC గమ్మవారెక్కువ. 
కోయంబత్తూరు, రాజప్పాళయము, మధుర, తంజావూరులలో నేం 
టికిని నీ కుటుంబములవారున్నారు. ఈ కథ కోయంబత్తూరు 
ప్రాంతమందు జరిగినది. 

పశ్చిమ గోదావరీ మండలమున, తణుకు తాలూకా 
ఉండ్రాజవరము జమీందారులును, సాహితీవల్లభులును నగు శ్రీ 
ముళ్లపూడి తిమ్మరాజుగారు ఈ కథను 1954లో సంపాదించి, వచన 
రూపమునం (బ్రకటించియున్నారు.* దీనిని పాడిన గాథాకారుండు 


414 తెలుంగు వీరగాథా కవిత్వము 


కోయంబత్తూరునకు అరమైలు దూరములో నున్న కృష్ణరాయపాలెము 
కాపురస్థుండగు చంద్రగిరి కొండస్వామి. “ఆ కథకుడు సతీరంగమ్మ 
కథను పాడునప్పుడు తమిళ మిశ్రముగానున్న ఆ భాష కొంత మాకు 
(శమ కలిగించినను, అందలి విషయములు ఒడలు పులకింప 
జేసినవి” అని తిమ్మరాజుగారు తొలిపలుకులో నుడివియున్నారు. 

ఈ కథ మిక్కిలి ప్రాచీనమైనదిగాం గన్పట్టుచున్నది. ఇది 
కాకతీయుల కాలమునాంటిదని చెప్పవచ్చును. ఇందు రేణుక పూజ, 
అంకాళమ్మ పూజలు చెప్పబడినవి. రంగమ్మ జననము క్రీ.శ. 1321 
దుర్ముఖి సంవత్సరమనియు, సహగమనము చేసినది క్రీ.శ. 1344 
తారక సంవత్సరమనియు తిమ్మరాజుగారు విశేష పరిశ్రమ చేసి 
గుర్తించిరి. ఇది సత్యమైనచోం బేరంటాండ్ర కథలలోం గన్యకామ్మవారి 
కథ తరువాత నిదియే ప్రాచీనమైనది యగును. కాని ఈ కథలో 
సహగమనమునకై నవాబు అనుజ్ఞనిచ్చినట్లున్నది. కావున నిది 
సహగమన నిషేధ చట్టము ప్రవేశింపంబడిన తరువాత పుట్టిన SAD 
కావలెను. అనంగా క్రీ.శ. 18వ శతాబ్దమునకు జెందిన దనవలసి 
యున్నది. 

కర్శగిరి పట్టణములో లక్ష కులముల కమ్మదొరలు నివసించు 
చుండిరి. వారు అంకాళ దేవత పూజలు చేయుచుండిరి. ఢిల్లీ నవాబు 
కొడుకు ఆ వేడుకలు చూచుటకు వచ్చి, కాకర్ల వెంకటపతినాయని 
కూంతురు సత్తిపేరమ్మను జూచి మోహించి ఆమెను తనకిచ్చి పెండ్లి 
చేయుండని పట్టుపట్టెను. కమ్మదొరలకది ఇష్టము లేక, ఢిల్లీ నవాబునకు 
భయపడి, పాలేరును దాటి దక్షిణ దేశములందు స్థిరపడిరి. ఇట్లు 
స్థిరపడినవారిలోం జంధద్రగిరికి వచ్చినవాడు నంబూరి కొండమ 
నాయండు. ఇతని భార్య మంగమ్మ. చంద్రగిరి ప్రాంతములందు 
కబివేర్పడంగాం గొండమనాయండు బంధువులతోం గలసి చెన్నమల 
దేశమునకు బోయెను. అక్కడ నతండు “కంబళంమెట్టు' అను 
గామమును గట్టుకొని యందుండెను. దుగ్గెన నారప్పనాయండు 
“'ఊంజపాలియంి అను గ్రామమును గట్టుకొని, తన బంధువులతో 
నటనుండెను. 


కొండమ నాయనికి సంతానము లేదు. అతని భార్య మంగమ్మ 
చెన్నమల దేవతను సేవించి, ఆమె వరమున 'శ్రీరంగమ్మను గనెను. 
28985 కొలంది దినములకే మంగమ్మ గతించెను. కొండమ 
నాయడు రంగమ్మను (sc బెంచుచుండెను. కొన్నాళ్లకతండు 
ఊంజపాళియములోని దుగ్గెన నారప్పనాయని కుమార్తె కోనమ్మను 
ద్వితీయ వివాహమాడెను. ఆమెకు అప్పయ్యనాయండు, లక్ష్మమ్మ 
అను నిరువురు సంతానము గలిగిరి. కోనమ్మ సవతిబిడ్డయగు 
రంగమ్మను బెక్కు హింసలు పెట్టుచుండెను. కడకామెను, వెట్టివాం 
డును, దొడ్డికాళ్లవాయడును నగు తన తమ్ముడు పేరినాయనికిచ్చి పెండ్లి 
చేసెను. ఉత్తమ సాధ్వియగు రంగమ్మ తల్లిదండ్రుల నిర్ణయమును 
సంతోషముతో నంగీకరించెను. పుట్టింట సవతితల్లివలెనే, అత్తింట 


అత్తగారు ఏలమ్మ కూడ రంగమ్మను మిక్కిలిగా బాధింపసారాను. 
భర్త TAO. భార్యను జూచి భయపడిపోయి, తప్పించుకొని 
తిరిగెడివాయడు. రంగమ్మ అంకాళదేవతను బూజించుచుండెను. 
అత్తగారు పెట్టు బాధలు మటింత హెచ్చిపోయగా, మామ నారప్ప 
నాయండామెను బుట్టింటికి పంపివేసెను. 

ఊంజపాళియములో పేరినాయనిపైఆ గోపగించిన మాదారి 
చెన్నడంను జీతగాడు ఆతనిపై మంత్రప్రయోగము చేసెను. 
ఒడలంతయు బొబ్బలెక్కి మూడు దినములు బాధపడి, పేరినాయడు 
మరణించెను. దుగ్గెన నారప్పనాయండు ఆ మాదారి చెన్ననిచేతనే 
కంబళంమెట్టులో నున్న SONIC గబురు పెట్టెను. రంగమ్మ 
శాపముచే చెన్నండు మరణించెను. నంబూరివారితో గలసి రంగమ్మ 
తన యత్తవారింటికి వచ్చినది. భర్తను పొలములో దహనము చేయు 
డని ఆమె కోరినది. పండ్రెండవ నాండు భర్తకు గర్మ చేయునప్పుడు 
తాను అగ్నికుండమునం బడుటకు నవాబునుండి అనుజ్ఞను 
దెప్పింపుమని రంగమ్మ తన తండ్రిని గోరినది. ఆ రాక్రి నంబూరివారి 
కులదైవము రేణుక నవాబుకలలోం KII అనుజ్ఞ నిచ్చునట్లు 
చేసెను. నవాబునుండి అనుజ్ఞ రాయగా, సహగమనము చేయుటకై 
రంగమ్మ తన పుట్టింటినుండి అత్తింటికి బయలుదేరుచుండెను. 
పుట్టింటి బంధువులు తమకు బొలములోం బనులున్న వనియు, 
Soe దావెమ్వరును నామెతో రాంజాలమనియుం జెప్పిరి. రంగమ్మ 
కోపించి, మేఘములు కురిపించి, వారి ధాన్యమును దడిపివేసెను. 
అప్పుడు వారు భయపడి ఆమెవెంట వచ్చిరి. ఊంజపాళియములో 
నబువది యడుగుల పొడవు, ముప్పది యడుగుల వెడల్పు గల 
గుండము నేర్చాటు చేసిరి. మామగారు గుండమునకు నిప్పుపెట్టెను. 
మూండు దినములు గుండము మండెను. రంగమ్మ తన తండ్రి నడిగి, 
చెన్నమల పట్టణమునుండి FSC బట్టు చీరను దెప్పించుకొని 
కట్టుకొన్నది. గుండమునం బడుచుC దన పూర్వజన్మ వృత్తాంతమును 
దెల్పినది. తన పుట్టింటి నంబూరివారి పెద్దలకును, నత్తింటి 
దుగ్గెనవారి పెద్దలకును గొన్ని నియమములు పెట్టినది. తన శాపముచే 
మరణించిన మాదారి చెన్ననికి, తనతోపాటుగ నొక పిండమును 
వేయుండన్నది. ఆమె గుండమునం బడబోవుచుండగా, నిదివరలోం 
దాను శ్రీరంగమునుండి తీసికొనివచ్చిన గొల్లపిల్లవాయడు, రంగమ్మ 
ఆభరణములను పట్టుచీరను తన కిమ్మని కోరినాడు. ఆమె 
ఆభరణముల నిచ్చియుం, దిరిగి పట్టుచీరను గోరినందుల కా 
గొల్లవానిపైం గోపించి శపింపంగా నతడు చనిపోయెను. ఆ 
గొల్లబాలునకుంగూడ తనతోం బిండమును వేయుయడని రంగమ్మ 
తనవారిని గోరినది. చెన్నమల బండల దగ్గజ, తెల్లజిల్లేడు చెట్టు 
దగ్గజ నున్న జాతిని దెచ్చి తనకు గుడి కట్టింపవలెనని చెప్పి, రంగమ్మ 
అగ్నికుండమున దుమికెను. ఆమె కోరిన ప్రకారము అట నొక 
దేవాలయమును గట్టిరి. అక్కడ “మాడుగట్టిపురము” వెలసెను. 


బొబ్బిలివరున కథలు 415 


2.1.18. ఇతర పేరంటాండ్ర కథలు:- 


శ్రీకాకుళ మండలమున మశూచిచే మరనణించిన 
“పార్వతమ్మ కథ” వ్యాప్తియందున్నది. దీని నా ప్రాంతమున 
“బుడబుడకలవాళ్లు' (జముకులమువారు) పాడుచున్నారు. 1910లో 
శ్రీ జ్ఞానాంబగారు రచించిన E, మహాదేవి సత్యవతి చందమ్మ కథ” 
ప్రకటితమైనది (ప్రకాశకులు SP రామమోహనరాయ్‌, 
మచిలీవట్టణము). ఇది సేరంటాలుకథ. యగునేవో 
పరిశీలింపవలసియున్నది. 1917లో గట్టు వేంకట రామదాసు 
రచించిన “శ్రీ గట్టు సీతమ్మ పేరంటాలు కీర్తనలు” ప్రచురింపం 
బడినవి. ఇందు ([SSOSSE పేరులేదు కాని, ఇది 
రాజమహేం[ద్రవరమునుండి వెలువడినట్లు మాత్రము తెలియు 
చున్నది. వరకవి వెంకటదాసు అనునతండుగూడ సీతమ్మ పేరంటాలు 
కీర్తనలు’ బ్రాసినాండు. ఈ కవిది పశ్చిమ గోదావరి జిల్లా పురుషోత్తమ 
పట్టణము. దీనినిబట్టి “గట్టు సీతమ్మ పేరంటాలు కథ” యొకటి 
గోదావరీ మండలమునం బ్రచారమున నున్నదని యూహింప నగును. 
పై మూడు గ్రంథములును రాజమహేంద్రవరములో గౌతమీ 
(గంథాలయములో నున్నవి. 

పేరంటాం[డ్ర కథలన్నియు నొక ప్రత్యేక వర్గముగా భాసిల్లును. 
ఇందు యుద్ధవీరము కాక, త్యాగవీరము లేదా సహనవీరము 
ప్రదర్శితమగును. ఇవి కరుణరసాత్మకములు. పతిభక్తి పరాయణలగు 
నీ పేరంటాండ్ర కథలలోం గొన్ని వారానువర్తనములు (common 
places) కొట్టవచ్చినట్లు కనంబడుచుండును. చిన్నతనముననే 
పేరంటాలునకుం దల్లిదండ్రులు చనిపోవుట, పుట్టింటను అత్తింటను 
గూడ నామెకు సుఖము లేకపోవుట, భర్తతో సాంసారిక సుఖమును 
జవిచూడకుండుట, భర్త అకాలమరణము నందగాం సహగమనము 
చేయుట, దేవతగా మాటి పూజలందుకొనుట- ఇవి ఈ పేరంటాం[డ 
కథలన్నింటను బ్రత్యక్షమగుచుండును. ఈ పేరంటాం[డ్రందటబును 
మానవత్వము నుండి దైవత్వము నందుకొన్న సాధ్వీమతల్లులనుటలో 
మాత్రము సందేహము లేదు. ఈ కథలలో నెక్కువ భాగము 19వ 
శతాబ్దమునకు జెందినవి. ఈ పేరంటాండ్రలో బలవన్మరణము 
చెందిన లక్ష్మమ్మ, వీరరాజమ్మ, ఈడిగ దేవమ్మ మున్నగువారు 
కొందజున్నను, ఎక్కువ భాగము సహగమనము చేసినవారే. ఆ 
కాలమున సహగమనము చేయుటయే యొక గొప్ప సాహసము. 
నాటి యాంగ్ల ప్రభుత్వము సహగమనమును నిషేధించెను. 
అయినను బతివ్రతా శిరోమణులగు యువతులు విగతభర్తృకలై 
జీవింపనొల్లక, ప్రభుత్వమునుండి అనుమతిని బొంది సహగమనము 
చేసి, (ప్రజల నాశ్చర్య చకితులను జేసి, వారిచే బూజలను గైగొనిరి. 
అమ్‌హెర్‌స్ట్‌ బెంటింక్‌ ప్రభువు, రాజా రామమోహన రాయ్‌ (క్రీ. శ. 
1780-1833) సహాయముతో (కీ.శ. 1829లో సహగమనమును 
నిషేధించుచు శాసనమును జేసెను. పేరంటాండ్ర కథలు 19వ 
శతాబ్దమందే విరివిగం బుట్టుటకు ఈ శాసనమే కారణము. 


2.2. సాహసికులు 


తమ భుజశక్తిచేం బట్టపగలే యూళ్లను దోచువారు బందిపోట్లు. 
ఒక విధముగా రాజులు గూడ బందిపోట్లే. పరరాజ్యములపై 
దండెత్తుట, వానిని దోచుకొనుట, శత్రునగరముల నగ్నికాహుతి 
సేయుట మొదలగు పనులు రాజులుగూడం జేయుదురు. కావున 
వీరును నొక రకమగు బందిపోట్లే. వీరి దోపిడులు బందిపోట్ల 
దోపిడుల కన్న IS యెత్తున జరుగును. ఈ క్రింద జర్చింపం 
బోవు బందిపోట్లు రాజులకంటెం జిన్నవారు, గజదొంగలకంటెం 
బెద్దవారు. దొంగలు, గజదొంగలు రాత్రివేళ నిండ్లకుం గన్నములు 
వేసి, రహస్యముగా దొంగిలింతురు. బందిపోట్లు కొందజినుచరులను 
వెంటనిడుకొని, పట్టపగలే ఒక ఇంటిని గాక, గామములకు 
(గ్రామములే దోచివైచెదరు. ఇట్టి బందిపోట్లలో గొందటు సాహసికులు 
రాజరికమున కెగుర యత్నించిరి. 


ఈ బందిపోట్లు చేయునవి క్రూరకృత్యములైనను, వీరి 
సావహసనమును, వీరమును జానవదులు కీర్తింతురు. వ్యక్తి 
యెట్టివాడైనను ఆతనిలోని గొప్పతనమును గుర్తించెడి శక్తి ఒక్క 
జానపదులకు మాత్రమే కలదు. వీరుని యథాతథముగా౯ జి(త్రింతురే 
కాని, మార్గకవులవలె లోపములను గప్పివుచ్చి, పాత్రలను 
నిర్జీవములగు రాతివిగహముల SBC 2970 వీరికి అలవాటు లేదు. 

తెలుగులో బందిపోట్లకు సంబంధించిన వీరగాథలేవి యని 
ప్రశ్నింపంగా వెంటనే సర్వాయి పాపని కథను, చిన్నపరెడ్డి కథను 
జెప్పుట పరిపాటియైనది. ఇది సరికాదు. ఈ వీరగాథల రచనా 
విధానమును బరిశీలించినప్పుడు వారు బందిపోట్లవలెం MID 
నను, చారిత్రక విషయములను కూలంకషముగా మధించి 
చూచినప్పుడు ఈ నిర్ణయము అసంగతమని ధ్రువపడును. సర్వాయి 
పాపడు, చిన్నపరెడ్డి- వీరిరువురును సాహసికులే కాని బందిపోట్లు 
కారు. వీరు స్వాతంత్ర్యమునకై తమ కాలములోని దుష్టశక్తుల పైం 
బోరు సల్పిన మహావీరులు. సర్వాయి పాపడు తన శౌర్యముతో 
మహమ్మదీయుల దౌష్ట్రము 3779 గోల్కొండ నాక్రమింపC 
దలంచెను. చిన్నవరెడ్డి అంగ్లేయుల (క్రౌర్యము నెదిరించిన 
వందేమాతరం ఉద్యమ జాతీయ నాయకుడు. మహమ్మదీయ 
చరిత్రకారులు సర్వాయి పాపని, ఆంగ్ల చరిత్రకారులు చిన్నపరెడ్డిని 
బందిపోట్లుగాయ జి(త్రించిరి. ఇది వారి పాక్షిక దృష్టికి (బ్రబల 
నిదర్శనము. సర్వాయి పాపండు మహావీరు(డే కాని బందిపోటు 
కాడనియు, ముస్లిములను ముప్పుతిప్పలు పెట్టిన గొప్ప సాహసికుC 
డనియు, మహమ్మదీయ చరిత్రకారుల వాతలు బూటకములనియు 
డా॥ బి.రామరాజుగారు సప్రమాణముగా నిరూపించియున్నారు (చూ. 
తెలుంగు జానపదగేయ సాహిత్యము, పుటలు ౨౨౪-౨౨౮). 
చిన్నపరెడ్డి వందేమాతరమ్‌ ఉద్యమమునం బాల్ల్గొన్న అకలంక దేశభక్తుం 
డనియు, (28% పాలకులకు సింహస్వవ్నమువంటి వాండనియు 


416 తెలుంగు వీరగాథా కవిత్వము 


నిరూపించుటకు నా యొద్ద గట్టి ప్రమాణములున్నవి. ఇక పోగా, 
సిసలైన బందిపోటు కథ యొకటి తెలంగాణమున నాకు లభించినది. 
దానిపేరు మలగర బాలేసాబు కథి. హైదరాబాదు రాష్ట్రమున జరిగిన 
రజాకార్ల దుండగముల కీతండు వెన్నెముక! 


2.2.1. సర్వాయి పాపని కథః- 

జెరంగజేబు కొడుకు ons” కాలములోCం దెలంగాణమున 
విజృంభించిన సాహసికు(డు పాపండు. ఇతని తల్లి పేరు “సర్వమ్మ 
యగుటచే నితనికి “సర్వాయి పాపండు” అని పేరు వచ్చినది. 8308 
వీరగాథనుబట్టి పావండు పుట్టినది “పులగాము”, పెరిగినది 
ot, కులమందు గవండ్లవాడు. ఇతని ఇంటిపేరు VIS. 
5, వుసేన్‌, తుర్మా హిమాన్‌, దూదేకుల పీరు, ముక్కులు కోసే 
నక్కల పెరుమాళ్లు, నెల్లూరి హనుమంతు, చాకలి SÕ), మంగలి 
మాసన్న్య కుమ్మరి గోవిందు” మున్నగు వారు ఈ పాపని యనుచరులు. 
ఈ యనుచరులతో నితడు కడప, కర్నూలు, నెల్లూరు మండలముల 
లోను, మైసూరు మండలములోను అనేక పట్టణములను దోచెను. 
చెన్నపట్టణము, గోల్మొండ బస్తీలు, ఢిల్లీ దర్శ్భారులు పాపని పేరు 
చెప్పినచో గడగడ వణంకి పోవునంట! అంతేకాదు: - 


“పాపని Do పేరు చెప్పితే 

ఊర పిచ్చుక ఊరు చేరదు 

పొట్టి విచ్ళ్బుక పొలము చేరదు 

కౌజులూ కారాదుతుందు 

నక్ళలూ నాట్యాలు దొక్ళూ 

పందికొక్ళూ డోలు కొడతాడో- వాడేటంటే 
దొతికుండలు గంతులేసాయి 33 

వని బిడ్డలు పాలు తాగరుర s 
గుజ్జాలు గుగిళ్లు తినవూర ss 
యేనుగులు DE అందావూ - వాడి 2000” 


ఇంత భయంకరు౯డైన పాపండు పల్లెలను బట్టణములను 
దోచుటలోం దృప్తిపడలేదు. అతండు DRESS బశువులను 
గాయుచు నిద్రపోగాం, బన్నెండు సిరసుల నాగుపాము వాని So 
పొడ తగులకుండ పడగెత్తి గొడుగు పట్టినదంట. కాశినుండి 
రామేశ్వరము పోవు బ్రాహ్మణులు ఆతనికి ఏడుఘడియలు గోలుకొండ 
సింహాసనమేలు SOSSI Ard. ఆ మాటలు నమ్మి పాపం 
డు తల్లిని బెదరించి ధనమును గుంజి, ఆ ధనముతో సైన్యములను 
గూర్చుకొని, గోల్మొండపై దండెత్తెను. ఆతని జాతక ప్రభావమును 
గుర్తించి, యేడు ఘడియలు నవాబు మిన్నకుండెను. పాపండా యేడు 
ఘడియలలోను గోల్మొండ కోటను వశపబుచుకొనెను. ఏడవ ఘడియ 
దాటంగనే నవాబు వాని నెదిరించెను. పాపని సైన్యమంతయు నష్టము 
కాంగా నతండు కడకు ఆత్మహత్య చేసికొనెను. ఇది యీ వీరగాథలోని 
యితివృత్తము. 


ఈ కథకు గుజిలీ ప్రతులు కొన్ని లభించుచున్నవి. వీనికన్న 
మౌఖిక (ప్రచారమునం దెలంగాణము రాయలనీములలో 
వ్యాపించియున్న యీ కథను సేకరించుట యుత్తమము. అట్టి దానిని 
నేను రాయలసీమలో సంపాదించితిని. గుజిలీప్రతిలోకన్న నిందు 
కథ HOOS విపులముగ నుండుటయే కాక, అనేక కొత్త విషయము 
లున్నవి. ఈ కథను మొట్టమొదట సేకరించినది జె.ఎ.బోయల్‌ 
దొరగారు. వీరు క్రీ.శ. 1874లో దీనిని కడప మండలమున నొక 
బోయవాని కడ సంపాదించిరి. బ్రౌనుదొరగారు సేకరించిన బొబ్బిలి 
కథ, కామమ్మ కథ, కుమార రాముని కథలను దప్పించినచోం BEC 
గులో నతిప్రాచీనకాలమున సేకరింపంబడిన వీరగాథ సర్వాయి పాపని 
కథ యనవచ్చును. బోయలుదొరగారు సంపాదించిన కథకును నే 
డు లభించుచున్న గుజిలీ ప్రతికిని గూడ బెక్కు భేదములున్నవి. 
దొరగారు సేకరించిన ఈ క్రింది పంక్తులు గుజిలీప్రతిలో లేవు. 


“isi తాగేటి Sep 

ఎతాటి తాటికల్లు 

వేలు పెట్టితే వేలు తెగును 
దివిట్‌ పెట్టితే భగ్గున మండును 
తాగేటప్పుడు తియ్యగ వుండును 
తాగిన వాణ్ణి లేవనియ్యదు 
లేచిన 273 పోనివ్వదు” 


నేను సంపాదించిన పాటలో గూడ కల్లు వర్ణనమున్నది. 
పాపడు గుజ్బ్జముకొండలోం గల్లు (PASO. ఆ కల్లు ఎట్టిదనం 


(0, 


“కల్లు మిందా బొరుగు ÖÖ 
వచ్చగడీ పైన యేస్తే 
అగ్రిలేకా ధగ్గున మందూర- ఆ కల్లు” 
నేను సంపాదించిన సర్వాయి పాపని కథ ఈ క్రింది 
విధముగా (బ్రారంభమగును: - 


“రాయుడా సర్వాయి పాపాడా! మొగలాయి పాపా! 

ARE చిన్నవాడేరా- సర్వాయి పాప 

ఈదులు గీసే ఈడిగోడమ్మ- సర్వాయి పాప 

ఈడిగోల్లా చిన్నవాదు- ఇవా వువ్వంటివాడు 

మల్లెలా మొగ్గంటి వాడు- మఘలీ రేకంటి వాదేరా- సర్వాయి పాపా!” 


నాకీ పాటను వినిపించిన పూసల బలిజవాండు, పాపండు 
అనంతపురము జిల్లా, కదిరి తాలూకాలోని ఓరుగల్లులో MESI 
చెప్పెను. పాపండు పులగాములోం బుట్టి, తాటికొండలోం బెరిగెనని 
గుజిలీప్రతిలోం గలదు. FIP నే Dom అనినాండేమో 
కవి. తాటికొండ అనంతపురము జిల్లాలో గలదు. గుజిలీప్రతిలోC 
బాపని తల్లి సర్వమ్మ మాత్రమే పేర్కొనబడినది. నేను సేకరించిన 


బొబ్బిలివరున కథలు 417 


రాయలసీమ పాటలో నితని తండ్రి వెంకటన్న' అనియు దల్లి 
“సారమ్మ అనియు, నితడు ఓరుగంటి యెల్లమ్మ వరపుత్రుడనియుం 
గలదు. గుజిలీప్రతిలో పాపండు గోల్ళొండపై యుద్ధమునకుం 
బోవుచుం గల్లు (PASI మొగల్‌గుంటిలో ననియు, SoC 
బూర్వము (APAJA రేణికుంటిలో ననియు గలదు. నేను సేకరించిన 
కథలో పాపండు 'గుజ్బముకొండిలో కల్లు నమ్మెనని కలదు. ఈ 
గుజ్బముకొండ చిత్తూరుజిల్లా వాయల్‌పాడు తాలూకాలో నున్నది. 
ais వేలు పెట్టితే దేలు తెగేటి” కల్లు నేంటికిని లభించుచున్నదం 
ట! ఈ పాటనుబట్టి సర్వాయి పాపడు రాయలసీమ వాండుగనే 
తోంచును. బోయల్‌దొరగారుకూడ బళ్లారిజిల్లాకుం జెందిన 
గాథాకారునినుండి కథను సేకరించి, పాపండు రాయలసీమ వాం 
డని తీర్మానించిరి. కాని డా॥ బి. రామరాజుగారు సర్వాయి పాపం 
డు vorm cd నిర్భయించిరి. వారు పాపనిగూర్చిన 
చారిత్రకాంశములను బూర్తిగా బయటపెట్టిరి. పావండు 
తెలంగాణములోని ఓరుగల్లునుండి గోల్మొండవటికును అనేక 
Öö SVO నా(క్రమించుకొని, మహమ్మదీయ పాలకులను 
గడగడలాడించిన మహావీరుడు. ఈతండు బందిపోటు కాదు. 
(చారిత్రకముగా నితండు గొప్ప వీరు(డైనను కథావిధానమును బట్టి 
ఈ వర్గమునం జేర్చితిని.) ముస్లిము చరిత్రకారులు ఈతనినిగూర్చి 
చాల హీనముగాం బక్షపాతదృష్టితో (వ్రాసిరి. వారి వ్రాంతలు 
నమ్మదగినవి కావు. “సర్వాయి” వేజినియు, NIC» వేణనియుం 
గొందజు (WRB. కథనుబట్టి ఇతని తల్లి సర్వమ్మ యగుటచేతనే 
ఇతనికి “సర్వాయి är అని పేరు వచ్చినట్లు తెలియుచున్నది. 
క్రీశ. 1708లో పాపడు ఓరుగల్లు కోటను ముట్టడించినట్లు చరిత్రలో 
గలదు. కావున బాపని విజృంభణము పదునెనిమిదవ శతాబ్లీ 
ప్రారంభమున జరిగియుండును. ఇతండు బెరంగజేబు కుమారుడగు 
rong” కాలమువాండు. నాకుం జూడ, దేసింగురాజు కథయు 
సర్వాయి పాపని కథయు నొకే కాలము నాంటి విగాయ గన్బట్టుచున్నవి. 
ఢిల్లీ సుల్లాను పంపిన యూసఫ్‌ఖాన్‌ పాపని జంపినట్లుగాం జరిత్రలోం 
గలదు. ఈ కథనుగూర్చిన చారిత్రక విషయములు మల్లంపల్లి 
సోమశేఖరశర్మ గారి “అమరావతీ స్తూపము”లోను, “ఖాఫీఖాన్‌ 
చరిత్రము- రెండవ భాగము” అను పారశీక (గంథములోను, 
T.W.Haig రచించిన “Historic land marks of Deccan” అను 
(గంథములోను గలవు. 

“నీచకులమున జన్మించి, కల్లుగీత వృత్తిగా, పశువుల మేపుట 
వృత్తిగా; మొదట (బ్రతికిన పాపడు తెలుగు దేశమును గడగడ 
లాడించుటయే కాక, ఢిల్లీ చక్రవర్తికి సైతము తీరని సమస్యగా 
పరిణమించినాడన్న ఆతని ఢైర్యసాహసములు వీరవిక్రమములు 
కొనియాడందగినవి.”ో నేను సంపాదించిన మౌఖికగాథలో నితని 
శౌర్యమిట్లు (ప్రశంసింపంబడినది: - 


“అదిగొ వచ్చే పావదంటేనూ- భూలోకమంతా 

నక్ళలే నట్టావు దొక్ళేదీ- పాపన్న దొబ్బ 

నక్ళలే నట్టావు దొక్కు- జింకలే జిడిగుడు కూసు 

కొంగలే కోలాటమేను- పాములే పల్లాయి దొక్ళూ 
söö పూడిపోవు-లేవకలే లేనిపొయ్యేదీ- పావన్న దెబ్బ” 


నాకు లభించిన పాటలో బాపని బల్లెమును గూర్చిన వర్ణన 
యున్నది. ఇది గుజిలీప్రతులలో గానరాదు. 


“వాదు SG బల్లెమున్నాదీ- పావి 
అ గా 

ess ఎండి కట్టూ 

నదుమనా బంగారి కట్టూ 

మంచపేలా మల్లకచ్చూ 

మొంచు ఏలా నుట్టకొస్తుందీ- ఆ బల్లెము” 


ష్షి బల్లెం 


(2) 


గుజిలీప్రతిలోయగూడం గొన్ని రసవత్తర ఘట్టములు లేకపోలేదు. 
పాపని తల్లి సర్వమ్మ 'కలవిద్యలు ఎన్ని అయినా కులవిద్యకు సాటిరావు’ 
అని కుమారునితో జెప్పి, తమ యింటి యావులను మేపుచు, 
నీతచెట్లను గీయుమని కోరును. ఆపాదమస్తకము శౌర్యరక్తము 
ప్రవహించు వీరశిఖామణి యగు పాపండు తల్లికిట్లు జవాబు చెప్పును: 


“ఈదుల ÄR ఈంగడ్రవాడు - కల్లుగట్టితే గవండ్లవాడు 
కత్తిపట్టితే మేదరవాడు- కుండబట్టితే కుమృరవాదు 
మొనగాడీ చట్టమొచ్చూనా- సర్వమృ తల్లి 
పాళెగాడీ చట్టమొచ్చునా- నర్హ్వ్వమ్మ తల్లి 
వూరుకొడితే ఏమి ఫలము? - పల్లెకొడితే ఏమి ఫలము? 
కొడితే గోల్ళొండ కొట్టాలే సర్ప్వమ్మ తల్లీ! 
వడితే బందారు పట్టాలా- సరమ తల్లి 
sd జిల్లాల్‌ కొట్టాలే- సర్హ్వమృ తల్లి 
కందనూలు మాలు కొట్టాలె- సర్హ్వమృ తల్లి 
అరె- మైసూర్‌ జిల్లాల్‌ కొట్టాలే- సర్వ్వమ్మ తల్లి 
చెన్నాపట్నం కొట్టాలే!” 
అని తన నిశ్చయమును (బ్రకటించును. Sos 
దండెత్తుటకు ముందు సర్వాయి పాపండు నేస్తగాండ్రతో మొగల్‌గుంటి 
కల్లు త్రాగుటకు బోవును. అతండు పూర్వము రేణిగుంట కల్లు 
త్రాగినాయడయట. ఆ కల్లు కేవలము కన్నులైజ్ఞజేసి పోయెనే కాని, 
లాహిరి యెక్క్మింపలేదంట. అందుచే మొగలుకుంటకు రాయగా అక్నడ: - 


“rep కల్లు వుంది- మైకమెత్తే కల్లు వుంది 
నిద్రబొయ్యే కబ్లువుంది- జూదమాదే కబ్లు వుంది 
దోవనడిచే కల్లు వుంది- జగడమాడే కల్లువుంది 
ఏలుపెడ్డో వీలుమండు- కాలుపెడ్దో కాలుమందు 
కత్తి పెద్దే కత్తిరించాలె- ఆ కల్లూ!” 


i 


418 తెలుంగు వీరగాథా కవిత్వము 


ఇన్ని రకముల కల్లులో బాపనికి ఏ కల్లును నచ్చలేదు. 
అతనికి 'నటుకులాడే కల్లు? కావలయునంట! తాడిచెట్టుకూడ నతనికి 
భయపడి వంగి కల్లుపోసినదంట! ఆ 'నజుకులాడే కల్లు త్రాగి పాపడు 
నేల పల్లటీలు కొట్టినాయడంట. “అంతర Sade” వేసినాండంట! 
పాపండు గోల్మొండకడం జేసిన యుద్ధము బొబ్బిలియుద్ధము వరుసలోం 
eee వర్ణింపబడినది. పండడైండువేల దండురాణువను వెంట 
బెట్టుకొని, గోల్మొండపైయబడి, రెండు చేతులతోను గత్తులు పట్టి పాపడు 
యుద్ధము చేయుచుండంగా శత్రుసైన్యమెట్లు చితికిపోయినదో చూడు 
3: — 


“కొట్టితేనుగా SA GINI (8°; దబ్బాలు 
నరికితేను మరి వడి ఉన్నావి నాలికె పేగూలు 
చేరు చేరు బంగీఆకు ముద్దలే భూమిన వడుతావి 
అవ్హుదు తిన్నా వవ్హుఅన్నమే తెప్పలు బదుతుంది 
యెగిరే వొక్కా శిరస్సులాకు ఎడాసందులేదు 
వాలేటి వో శిరస్సులాకు ఎడా నందులేదు”. 


బొబ్బిలికథవలెనే దీనికిని ఉత్తమ వీరగాథా లక్షణములున్నవి. 
దీని నడక వీరగాథలన్నిటిలోను ప్రత్యేకమైనది. దీనికిదియేసాటి. తెలు 
గు వీరగాథలలో ముగ్గురు మరాటీల కథ, సర్వాయి పాపని కథ- 
ఈ రెండును వీరరసము పరవళ్లు (SEA వరుసలలో నున్నవి. ఇంతటి 
ఉత్తమగతిలో In వీరగాథలు తెలుగులో 5353. 
ఆధునికులగు ESG రచయితలుగూడ నీ నడక నెక్కువగ 
ననుకరించుచున్నారు. సర్వాయి పాపని కథ తెలుంగు జానపద 
గేయములలో ఏలపాటల నడకలో నున్నది. ఇది కొంత వజకును 
హరిణగతి రగడను బోలునని చెప్పవచ్చును. 7+7= 14 మాత్రలొక 
పాదముగా సాంగును. ఇది ఒక్క రాత్రి కథ. జంగములు దీనిని 
బాడుచున్నారు. మిక్కిలి ప్రసిద్ధమైన వీరగాథలలో నిది యొకటి. 


లభ్యములగు గుజిలీప్రతులనుబట్టి, నిడిగంటి వీరయ్య, కడూరి 
చెంగల్వరాజు అను నిరువురు కలసి ఈ సర్వాయి పాపని కథను 
రచించినట్లు తెలియుచున్నది. 1909లో ప.యతిరాజులు నాయుం 
డు గారు (చెన్నపట్టణము) ప్రకటించిన “సర్వాయి పాపండు కథిలో 
నీ క్రింది విధముగా నున్నది: 

“సర్వాయి పాపండు అను నీ శూరుని చరిత్రము సకలజన 
మనోల్లాసంబుగ నుండునటుల నెల్లూరుజిల్లాలో జేరిన Sd 
(గ్రామములో నివసించియుండు JAKOB వీరయ్యగారిచేతను, కడూరి 
చెంగల్వరాజుగారిచేతను ప్రాయంబడి...” 


కాని ఈ కర్తృత్వ విషయము విశ్వసింపందగినది కాదు. ఈ 
కథ 1909వ సంవత్సరమునకు ముప్పదియెదేండ్లు ముందుగనే మిక్కిలి 
ప్రచారమున నున్నది. క్రీ.శ. 1874లో జె.యె.బోయల్‌దొరగారు 
దీనిని రాయలసీమలో సేకరించియున్నారు. పైన తెలుపంబడిన 
నిడిగంటి వీరయ్య జంగము. చెంగల్వరాజు ప్రకటన కర్త. ఇరువురును 


KOR తమ నామములను గవులుగా ము[దించుకొనిరి. ఈ నిడిగంటి 
వీరయ్య యను జంగముచేం బ్రసిద్దకథలను బాడించి, మద్రాసులోని 
(ప్రకటనకర్తలు ముద్రించియుందురు. దేసింగురాజు కథ, లక్ష్మమ్మ 
కథ, చిన్నమ్మ కథ మున్నగు గుజిలీప్రతులలో నిడిగంటి వీరయ్య 
పేరు ఇట్లెక్కినదే కాని, ఇతండు రచయిత కాండు. సర్వాయి పాపని 
కథలో దన పేరును గవిగా నెక్కించుకొనిన ప్రకనటకర్తయగు 
చెంగల్వరాజు, చిన్నమ్మకథలో వీరయ్య పేరును దప్పించి, తానే కవి 
నన్నాడు. తరువాతి కాలమున మధద్రాసునుండి Fr అండ్‌ 
కంపెనీ వారు; రాజమహేౌం(ద్రవరమునుండి కొండవల్లి 
వీరవెంకయ్యగారు, కాళహస్తి తమ్మారావుగారు నీ సర్వాయి పాపని 
కథను బ్రచురించుచు వచ్చిరి. తెలంగాణమున సర్వాయి పాపనిగూర్చి 
శారదపదములు కూడ వ్యాప్తిలో నున్నవి. 


2.2.2. చిన్నపరెడ్డి కథ:- 

సాహసమున 'రాబిన్‌హుడ్‌'ను, అశ్వారూఢ నైపుణ్యమున 
83” చక్రవర్తిని మించిన మహావీరుడు చిన్నపరెడ్డి. ఇది గుంటూరు 
మండలమునం గోటప్పకొండ e శివరాత్రి తిరునాళ్లలో జరిగిన 
సంఘటన ప్రధానముగాంగల వీరగాథ. ఇది సర్వాయి పాపని కథవలె 
నంత ప్రాచీనమైనది కాదు. ఇది 20వ శతాబ్ది ప్రారంభమున 1909 
ఫిబ్రవరి 18వ తేదిని జరిగిన సంఘటన. చిన్నపరెడ్డి వంశ్యులు నేం 
టికిని చేబ్రోలుదగ్గజినున్న 'కొత్తరెడ్డిపాలెము’లో నున్నారు. 
గాథాకారులు నాగస్వరము, చిజుతలు (చిటితాళము), కంజీరాలతో 
నీ కథను బాడుదురు. నెల్లూరు మండలమున పెద్దేటి గొల్లలు, 
గుంటూరు మండలమున (DED నాడించువారు చిన్నపరెడ్డికథను 
బాడుదురు. జంగములు దీనిని బాడంగా నేను వినలేదు. 

చిన్నపరెడ్డికథకు గుజిలీప్రతి లభించుచున్నది. ఇది విశ్వసింపం 
దగినది కాదు. ఇది మిక్కిలిగ సంక్షిప్తము చేయంబడిన రచన. దీనిని 
పెద్దేటి గొల్లలు రెండు రాత్రులు పాడంగా నేను 1964లో తిరుపతిలో 
విని యున్నాను. చిన్నరెడ్డి పుట్టుక, VOA పెద్దవాండగుట, మైసూరు 
పోయి యెద్దులను గొనితెచ్చుట- ఇంతవబికును మొదటి రాత్రి కథ. 
కోటప్పకొండ ప్రభల తిరునాళ్లు, చిన్నపరెడ్డి మదరాసు పోయి 
గుజ్బమును గొని తెచ్చుట, ప్రభుత్వమువారు ఇతనిని మోసగించి 
పట్టుకొనుట, చిన్నపరెడ్డి ఉరికంబమును గోరుకొనుట- రెండవ రాత్రి 
కథలో వచ్చును. 

సర్వాయి పాపని కథవలెనే చిన్నపరెడ్డి కథకూడ వీరరస 
స్ఫోరకమగు నడకలో నున్నది. ఏడు మాత్రల ఆవృత్తులు రెండొక 
పాదముగా సర్వాయి SISE సాగంగా, నెనిమిది మా(త్రల 
ఆవృత్తులు రెండొకపాదముగా చిన్నపరెడ్డికథ సాంగును. “సైసైరా! 
చిన్నప్పారెడ్డీ! నీపేరే బంగారపు కడ్డీ!” అనునది దీనిలోని పాదాంత 
పదము. ఈ వీరగాథ ననుసరించి చిన్నపరెడ్డి పుట్టినది రెడ్డిపాళెములో, 
పెరిగినది చేబ్రోలులో. తండ్రి సుబ్బారెడ్డి, తల్లి లింగమ్మ, సోదరులు 


బొబ్బిలివరున కథలు 419 


నలుగురు. పెదరామిరెడ్డి, చినరామిరెడ్డ, రాఘవరెడ్డి, నరిసిరెడ్డి. ఈ 
నలుగురికన్నను చిన్నవాడు చిన్నపరెడ్డి. ఇతని భార్య రత్నమ్మ, ఉంపుడు 
కత్తె జానకమ్మ. పలకలూరు తిమ్మారెడ్డి, పడిదరము మునసబు 
అప్పయ్య, దూదిపళ్ల గోవిందు- అనువారీతని యనుచరులు. వీరిని 
గూర్చుకొని, నాలుగు భాషలు నేర్చిన తన దివ్యాశ్వముపై నధిరోహించి, 
చీరాల, పేరాల, ఒంగోలు, బాపట్ల, పొతకమూరు, నెల్లూరు, 
వినుకొండ, గుంటూరు నగరములను కొల్లగొట్టినాయడు. చేబ్రోలునకు 
జుట్టును బండ్రెండామడ దూరము నిప్పులేక మండించిన మహాసాహసి 
చిన్నపరెడ్డి! ప్రభుత్వమువారు ఇతనిని జూచి గడగడలాడెడివారు. 
గుజ్బము నెక్కిన చిన్నపరెడ్డిని బట్టుకొనుట బ్రహ్మకైనను తరముగాదు. 
గోరంచు పంచెను గట్టి, చిలకల తలపాగను జుట్టి, వెల్లగుజ్ఞము 
నెక్కి పోవుచున్న చిన్నపరెడ్డిని జూచి, చుట్టుప్రక్కల కమ్మవారు 
భయవిహ్వలు లయ్యెడివారు: - 


“338 మరి ఎల్లగుజ్జమూ 
కట్టేదీ గోరంచుల వంచే 
చుట్టేదీ చిలకల తలగుడ్డా 
గోరంచులా పంచెను గట్టీ 
చబిలకలాను తలగుద్దను జుట్టీ 
రెడ్డిపాకెమూ బయలూదేరీ 
చేబ్రోలైనా వెళ్లుతవుంటే 
చుట్టునొక్ళా వన్నెండామడ 
నిష్రంలేక మండిస్తివి రెడ్డి! 
చుట్టున్న్మాక్మా నాలుగామదా 
బందిపోటు 5339 రెడ్డీ!” 


నడివీథిలో నిలువబడి చేబ్రోలుకమ్మవారిని నిలువంబడి నీళ్లు 
త్రాగనీయనని ప్రతిజ్ఞ పట్టిన ధీశాలి చిన్నపరెడ్డి! తన్ను epi 
దిగుమని కోరిన (ప్రత్తిపాడుకమ్మవారిని “నేను గుజ్బము దిగను. 
చేతనైనచో మీ గ్రామమంతయుం గలసి నాతోం బోట్లాడుండు” అని 
సవాలు చేసినాండు. వారాతనిపై యుక్తిని జూపిరే కాని, శక్తిని జూపలేక 
పోయిరి. చిన్నపరెడ్డి 'యాభై మూళ్ల ప్రభను గట్టుకొని కోటప్పకొండ 
తిరునాళ్లకు బయలుదేరుట చాల నద్భుతముగ వర్ణింపంబడినది:- 


“యాభై మూళ్లా ప్రభను 1130 
నాలుగు గాండ్లా యెద్దులు (ND 
బండి ప్రభా వెంబడి రెడ్డీ 

వ విధంబుగా బయలుదేరెనూ 
ఎల్లగుర్రానికి కళ్లెమేసెనూ 
తెల్లకోటునూ తొడిగినాడుగా 
తెల్లహసారం తొడిగినాడుగా 
నల్లకోటునూ తొడిగినాడుగా 
అయిదున్నరా కిజ్జు చెప్పులూ 
కాళ్లకెన మరి వేసినాడుగా 


బిత్రము గొదుగును బట్టినాదుగా 
బండి ప్రభా వెంబడి రెడ్డి 

ఏ విధంబుగా బయలుదేరెనూ 
పాళెగానితో సమానంగనూ 
బయలు దేరెనూ చిన్నవరెడ్డీ” 


కోటప్పకొండలో బోలీసువారు ఈతని ప్రభ నటకాయించిరి. 
చిన్నపరెడ్డి వారిని లెక్కచేయలేదు. పోలీసులు మూండువందల 
తుపాకులు (98. చిన్నపరెడ్డి తన యశ్వమును బోలీసుల మీద 
నుండి దూకించి పాథిపోయెను. ఈ గందరగోళమునం దిరునాళ్లలోని 
ప్రజలు నలంగిపోయిరి. ఇట జానపదకవి యెట్లు వర్ణించెనో చూడుడు: 


“మూడువందలా తుపాకి పోగలో 
వొకరి ముఖమును వొకరు గానకను 
తమలో తామే కొట్టుకొనుచును 
తలగుడ్డలు వడిపోయిన దెరుగరు 
తల్లి పిల్లలూ పోయిన దెరుగరు 
అన్నదమ్ములూ పోయిన దెరుగరు 
ఆలు మొగుడును పోయిన దెరుగరు 
తెచ్చిన యంగడి పోయిన దెరుగరు 
కాళ్లు చేతులు విరిగిన దెరుగరు” 


ఈ చిన్నపరెడ్డి కొక చెల్లెలు గలదంట. ఈమె వీరవనిత. 
అన్నతో సమముగా శౌర్యమును [బ్రదర్భ్శించి పోలీసు బలగమును 
SD) చెండాడినది. ఈమె ప్రసక్తి వీరగాథలో లేదు కాని, చిన్నపరెడ్డిపై 
వ్యాప్తియందున్న SEE గాథానికలోం గలదు: - 


“బిన్నపరెడ్డీ చెల్లేలంటా! 
తురుక పాలెమున ఉన్నాదంటా! 
అయిదువందలా జనాన్నిగొట్టీ! 
అన్నగారిలో గలిసిందంటం 
నాయనా! చిన్నపరెడ్డీ! 

నీ పేరే బంగారపు కడ్డీ!” 


మహాసాహసికుడైన ఈ చిన్నపరెడ్డి నేంటి స్వతంత్ర భారతమున 
జీవించియున్నచో సర్వసైన్యాధ్యక్ష పదవికి నర్గుండుగా నుండెడివాడు. 

వీరగాథలోని కొన్ని పంక్తులును, ఆంగ్లేయుల పాక్రిక 
రచనలును చిన్నపరెడ్డిని బందిపోటుగాం జిత్రించుచున్నవి. ఇది మిక్కిలి 
అసంగతమగు విషయము. చిన్నపరెడ్డి భారత స్వాంతంత్రోద్య 
మమున, ముఖ్యముగా వందేమాతరమ్‌ ఉద్యమమునం బాల్ల్గొన్న 
జాతీయ నాయకుడు. ఆంగ్లేయుల దౌర్జన్యము నెదిరించిన Ac 
డు. చిన్నపరెడ్డికథలోని చారిత్రకాంశములను బరిశీలించినచో నీ 
విషయము స్పష్టమగును. దేశభక్తులగు అయ్యదేవర కాళకేశ్వరరావుగారు 
చిన్పరెడ్డికథలోని యథార్థ విషయముల నిట్లు వెల్లడించిరి: - 


420 తెలుంగు వీరగాథా కవిత్వము 


“1909 సంవత్సరం ఫిబ్రవరిలో నరసరావుపేట తాలూకా 
కోటప్పకొండ వద్ద జరిగిన శివరాత్రి యుత్సవమునకు అదివర కేటేట 
జరిగినటులే వేలకు వేల ప్రజలు పోగైరి. వారిలో చాలమంది మంచి 
మంచి ఎద్దులను బాగుగా నలంకరించి ప్రభలు కట్టుకొని వచ్చిరి. 
అటులనే చిన్నప్పరెడ్డి యను రెడ్డినాయకుడును అతని మిత్రులును 
మంచి ఎద్దులతో గొప్ప ప్రభలను కట్టుకొని వచ్చినారు. పోలీసు 
హెడ్డు కానిస్టేబులు ఇతర కానిస్టేబులులు లా అండ్‌ ఆర్డరు అను 
పేరుతో ప్రభలుకట్టి తెచ్చినవారిమీద అనవసరముగ దౌర్దన్యము 
చేయుచు, త్రోవలు సరిగా నుండవలెనని మనుష్యులను ఎడ్లను 
బెత్తములతో కొట్టసాగిరి. ఈ విధముగనే చిన్నప్పరెడ్డిమీద దౌర్జన్యము 
చేసి, అతని ఎద్దులను కొట్టగా, అవి బెదరి స్వాధీనము తప్పే స్థితిలోకి 
రాసాగినవి. అందు మీద పోలీసులు తుపాకులు కాల్చి చిన్నప్పరెడ్డి 
ఎడ్లను చంపినారు. అప్పుడు చిన్నప్పరెడ్డి, అతని మిత్రులు 
పోలీసులమీద గొప్ప తిరుగుబాటు చేసినారు. పోలీసులు ప్రజలమీద 
కాల్చినారు. కొందరు హతులైనారు. ప్రజలందరు చిన్నప్పరెడ్డితో 
చేరినారు. Amini ఇనుపకడ్డ్జీలతో పోలీసులమీదకు పోయినారు. 
పోలీసు హెడ్‌కానిస్టేబులును, ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్‌ను 
పట్టుకొని, మంటలలో వేసి హత్య గావించినారు. తక్కిన పోలీసువారు, 
PERED, ఉద్యోగస్తులు పారిపోయినారు. ఆ సమయములో 
“వందేమాతరం! (బ్రిటిషు గరవ్నమెంటును పారత్రోలండి! స్వరాజ్యము 
కావాలి” అనే నినాదములు నలుదిశల మారుమోగినవి. అల్లర్లు 
ముదరగానే ఎక్కడి i వెళ్లిపోయినారు. చిన్నప్పరెడ్డి గొప్ప 
ధీరుడైనాండు. తరువాత ఆయనను, ఇంకా కొంతమందిని అరెస్టు 
చేసి, ఉరితీసినారు. మరి కొందరికి Öise వేసినారు. అప్పుడు 
SÕNAD) సబ్‌ కలెక్టరుగ నుండెను. రాజీనామానిచ్చి వెళ్లిపోయినాడు. 
కొందరు వుద్యోగస్తులను పిరికితనము క్రింద తమ పనిని సకాలములో 
సక్రమముగా నెరవేర్చనందుకు (808 ఉద్యోగములలోనికి వేసినారు. 
ఇది కూడ స్వరాజ్యోద్యమమునకు తోడ్చడినది. చిన్నప్ప రెడ్డి 
మహాధీరుడని పొగడుచు ఉద్రేకమైన కీర్తనలు కట్టబడినవి. ఇప్పటికీ 
ఆ వైపుల ప్రజలచే పాడబడుచున్నవి.”*” 


ఒక సాహసిక సంభుటన జరిగిన వెంటనే వీరగాథ 
యుద్భవించు ననుట కీ చిన్నపరెడ్డి కథ ప్రజల తార్మాణ మగుచున్నది. 
ఈ వీరగాథ సంఘటన జరిగిన వెంటనే పుట్టుటయే కాక, ఐదేండ్లలో 
నిది ముద్రెితమై యావదాంధ్ర దేశమునకు (బ్రాకి పోయినది. 
క్రీ.శ.1909లో సంఘటన జరిగినది. 29-8-1914న ఈ వీరగాథ 
మద్రాసు నుండి కో. గోవిందరాజ మొదలియార్‌గారిచేః (బ్రకటింపం 
బడినది. ఈ ప్రాచీనప్రతి వేటపాలెము (గ్రంథాలయాధ్యక్షులగు శ్రీ 
అడుసుమిల్లి శ్రీనివాసరావుగారికడ నున్నది. దీని ముఖపత్రమున 
నిట్లున్నది: - 


“కోటప్ప కొండలో జరిగిన 'బిన్నవ్పరెడ్డి కథ” 

బెజవాద: కంగా వెంకటరత్నం, పండితులచే పరిష్యరింవబడి 
కో లక్ష రణ మొదలియార్‌ కొమారుడగు 

కో గోవిందరాజ మొదలియార్‌గారిచే ప్రకటింవబడెను. 
Madras 1914”. 


దీని ప్రకాశకుడు గోవిందరాజ మొదలియార్‌ కాంగా బెజవాడ 
కంగా వెంకటరత్నం” ఎవరో తెలియుటలేదు. ఇతండు బహుశః ఈ 
కథను సేకరించినవాండో లేక రచయితయో కావలెను. దీనినే 
1928లో “అమెరికన్‌ డైమండ్‌ ప్రెస్సు’ వారు ప్రకటించిరి. పిమ్మట 
రాజమండడినుండి కొండపల్లి వీరవెంకయ్యగారు, కాళహస్తి 
తమ్మారావుగారు దీనిని బ్రకటించుచు వచ్చిరి. 


నేను 11-6-1971లో కావలివెళ్ళి శ్రీ కె.వి. రమణారెడ్డిగారిని 
కలిసినాను. 'చిన్నపరెడ్డికథిను గురించి వారితో జరిపిన గోష్టిలో 

SRS కొన్ని నూతన విశేషములు: - 

1. _ చిన్నపరెడ్డి కథలోని సంఘటన కోటప్పకొండలో 1909 
ఫిబ్రవరి 18వ తేది శివరా(త్రినాంయడు జరిగినది. 

2. ఈ సంఘటన 1909 ఫిబ్రవరి 21వ తేది 'కృష్ణాపత్రికిలో 
ఒక వార్తగా వచ్చినది. 

3. ఈ కథాకాలమునాంటి పోలీసు ఇన్‌స్పెక్టరు శ్రీ సన్యాసయ్య. 
సూపరింటెండెంట్‌: శ్రీ ఆరణి సుబ్బారావు పంతులు. సబ్‌- 
కలెక్టర్‌: శ్రీ P. Kershasp (2:87). ఈ ముగ్గురను బ్రిటిషు 
ప్రభుత్వము సస్పెండ్‌ చేసినది. 

4. 1909 మార్చి 21వ తేది కృష్ణాపత్రికలో, Time పత్రిక 
బ్రాతలను గుటించి Hindu పత్రిక స్వకీయ విలేఖకుని విమర్శ 
(ప్రకటింపంబడినది. 


5. ఆ కాలములో మధ్రాసు KSG: Sir Arthur Lally 
2.3. బందిపోట్లు 


మలగర బాలేసాబు కథ: - 

ఇది సిసలైన బందిపోటు కథ యనుటలో నెట్టి సందేహము 
లేదు. భారత స్వాతంత్ర్యము సిద్దించు సమయమున హైదరాబాదు 
రాష్ట్రమున జరిగిన రజాకార్ల దౌష్ట్యముల కీతని క్రూరత్వములు మిక్కిలి 
దోహద మొనర్భినవి. ఇది తెలంగాణమున మహబూబునగరు 
మండలమున వ్యాప్తియందున్న బందిపోటు కథ. రజాకార్ల 
దుండగముల కైదు సంవత్సరములు ముందుగనే ఈ బందిపోటు 
విజృంభించి, ధనికులైన హిందువులను బెక్కు హింసలపాలు 39, 
వారి యాస్తిపాస్తులను దోచివైచెను. తరువాత రజాకార్హతోం గలసి, 
యనేకములగు నాగడములను జేసెను. 1948లో మన ప్రభుత్వము 
హైదరాబాదును లొంగదీసికొనినప్పుడు ఈ మలగర బాలేసాబు 
పాకిస్థానుకుం బాటిపోయెను. ఇతని క్రూరకృత్యములు 1940 


బొబ్బిలివరున కథలు 421 


ప్రాంతములో బ్రారంభమై 1948 వబికును గొనసాగినవని 
చెప్పవచ్చును. 

ఈ మలగర బాలేసాబుపై రెండురకముల కథలున్నవి. ఒకటి 
జంగములు పాడు SOMESE. రెండవది డకృలవారు పాడు కిన్నెర 
కథ. డకృలవారు మాదిగలను యాచించెడి యొక నిమృజాతి. 
మెట్లకిన్నెర యను వాద్యముతో వీరు దొంగలనుగూర్చిన వీరగాథలను 
బాడుచుందురు. నేను 1-7-1966న మహబూబునగరు జిల్లా 
జడ్చర్లలో జంగంకథను సేకరించితిని. దీనిని శివజంగం దేవయ్య 
యను నతండు పాడినాండు. ఈ కథను SIHIS (=ఆశువుగా 
నల్లినవాండు) కూడ నితండే నంట! ఇది కొంతవజకును “ఆరె 
మారాటీల కథి వరుసలో నున్నదని చెప్పవచ్చును. పాదమునకు 
20 మాత్రలు: 6+4+6+4 గా నుండును. ఈ జంగము ఈ వీరగాథా 
సంభుటనను గన్నులారం గాంచిన వ్యక్తి. ఈ కథ యిట్లు 
ప్రారంభమగును: - 


“భలిరా భళి తమ్ముడ-దాద మేరె దాదా! (ఇదియే పాదాంత పదము) 
పొలమూరు జిల్లా-పాలమూరు తాలుకా ॥భలళిరా భళి తమ్ముడ॥ 
చిన్న దొక్ళ (గ్రామము-మలగరపల్లున్నది : 
మలగరా వల్లెలో-మొల్ల బాలెసాబూ స 
33% లేకా-ఆకులమ్ముచుండెరా 135997 59 తమ్ముడ॥। 


మహబూబునగరునకు౯ దెలు(గు పేరు “పాలమూరు”. 
వీరగాథ లన్నింటను నిట్లేయుండును. “మొల్ల యనునది 
మహమ్మదీయులలో నొక తెగ. దూదేకులవారు కాంబోలును. 

మలగరపల్లెలో నున్న మొల్ల బాలేసాబు గర్భదారిద్ర్యము 
ననుభవించుచు నాకులమ్ముకొని జీవించుచుండెను. ఇతని భార్య 
33, చెల్లెలు 'జాంగిర్‌బీ”. ఇతనికిద్దరు పిల్లలు: “సయ్యదునీ, 
మమ్మదునీ”. బాలేసాబు మహబూబునగరునకు వచ్చి అమీన్‌ (సబ్‌ 
ఇన్స్‌ పెక్టరు) “మనసరళఖాన్‌” దగ్గబి వంటవాండుంయగాం గుదిరెను. ఇచ్చట 
OSAKS దొంగతనములోం గొంత (ప్రవేశము నందెను. తరువాత 
నింటికింబోయి, త్రాగిన కోపావేశముతో నొడలు తెలియక తన 
భార్యను హత్యచేసెను. ఆ “హత్యానేరము'ను దప్పించుకొనుటకై అమీన్‌ 
మనసరఖాన్‌కుం దన చెల్లెలి నిచ్చి పెండ్లిచేసెను. ఆ అమీన్‌కు 
లంచము లిచ్చి, దేశముపైంబడి దోంపిళ్లు సాంగించెను. మలగరపల్లెలో 
నున్న కృష్ణారెడ్డిని దోంచి, కేసులేకుండ పోలీసులకు లంచమించెను. 
మద్దిగట్ల గ్రామములో నున్న పటేల్‌ గట్టారెడ్డిని దోంచి, ఆ ధనముతో 
గొప్ప గుజ్బమును గొనెను. దానిపేరు “భీం 28. అది అచ్చని 
39008 5. అందుచే గాలిలో JAH తెల్లని వస్త్రమును 
జూచినప్పుడుకూడ అది బాలేసాబు గుజ్బమేమో యని (ప్రజలు 
(భ్రాంతిజెంది గడగడలాడిపోయెడువారంట! గట్టారెడ్డి దగ్గజినున్న 
ఆయుధములు తుపాకి తీనికొనెను. సమధికోత్సాహముతో 
విజృంభించెను. గొంటె గ్రామములోని నారన వెంకటరెడ్డిని దోంచి 


యయిదువేలు సంపాదించెను. కప్పెట, పోలకంపల్లె, రాగులపల్లె, 
అల్లమాయపల్లె, గణాపురము, తిరుమలాయపల్లై, చేకుంట, ఎనికిచెర్ల- 
మొదలగు గ్రామములవారి కందత్‌ికి, నూరికి నైదువందల రూపాయల 
చొప్పున నపరాధము (జూల్మానా) విధించెను. 


“ఊర్తికెదు వందలు-తాను 2709 నేసిండు 

an మంచి దన్నడు-ఇవ్వకుంటె ఇంటికొస్త నన్నడు 
ఊరి కైదు వందలు-వచ్చి యింటికిచ్చిరి 

కోనుటి వాండ్లు ఉంటెను-బియ్యం ఊరికె ఇవ్వాలి 
ఉవ్హు మిరపకాయలు-ఊరికేనె ఇవ్వాలి 

కుర్ప్వగొల్లల బిలిచిందు- వాళ్లకు 27973905 
మందకు నాలుగు ఏటలు- మరి నా కివ్వమన్నడు 
మరి యివ్వకుండినా- మందలు మలువుత నన్నదు” 


ఇట్లు బాలేసాబు ప్రజలను బెక్కు బాధలు పెట్టుచుండెను. నాంటి 
మహమ్మదీయ ప్రభుత్వము బాలేసాబును జూచియుం జూడనట్లు 
ఉపేక్షించెను. ఒక విధముగా ప్రభుత్వము ఈతని క్రూరకృత్యములను 
(బోత్సహించెను. 

కొంతకాలమునకు బాలేసాబు కర్నగ్రామములో నున్న 
కృష్ణారెడ్డి యను పటేలును దోంచి, ఆతని భార్య భీములమ్మ 
నవమానించెను. అతనికి 0558 కృష్ణారెడ్డి భార్యతోంగలసి 
తప్పించుకొని, గొరిటె, జడ్చర్ల మీందుగా గణాపురము వచ్చెను. అక్కడ 
పెద్దగూడెమునకుC జెందిన కరణము లక్ష్మారాయందడుగారిని జూచి, 
ఆయన కాళ్లపైంబడి వేండికొనెను. ఆయన కృష్ణారెడ్డిని జూచి జాలిపడి, 
మహబూబ్‌నగర్‌ కోర్టులో దావా వేసెను. బాలేసాబు లంచమిచ్చుటచే 
లక్ష్మారాయని కేసు పోయెను. అంతటితో వదలక లక్ష్మారాయండుగారు 
హైదరాబాదు హైకోర్టులో దావావేసి, మలగర బాలేసాబుకు యావజ్జీవ 
ఖైదును వేయించెను. బాలేసాబు భయపడిపోయి, లక్ష్మారాయని శరణు 
వేడి, రాజీ చేసికొనెను. కోర్టులో నతని కాళ్లుపట్టుకొనెను. లక్షారాయం 
డు కనికరించి వదలి వేసెను. కాని బాలేసాబు నిండుసభలోC దనకు 
జరిగిన అవమానమునకుం బగపట్టియుండెను. పైకి స్నేహమును 
నటించెను. లక్షారాయండు కృష్ణారెడ్డితోం గలసి కర్న గ్రామమునకు 
వచ్చెను. బాలేసాబు బాధలనుండి రక్షించినందులకుC బ్రజలందబును 
లక్ష్మారాయనిం (బ్రస్తుతించిరి. మటునాండు లక్ష్మారాయందడు 
గుట్టిమునెక్కి తన పెద్దగూడెమునకుC బ్రయాణమయ్యెను. బాలేసాబు 
దొంగతనముగా వచ్చి, ఆ బాటలోనున్న యొక మలిచెట్టుపై నక్కి 
కూర్చుండి, వచ్చెడి కరణమును దుపాకితోం గాల్చి చంపెను. 
కరణముగారి దుర్శరణమునకుC (nam మిక్కిలి విచారించిరి. ఆయన 
తమ్ముడు కాంతారావు బాలేసాబును జంపంజూచెను. బాలేసాబు 
పాకీస్థానుకుం బాటిపోయెను. 

ఈ కథ చక్కని తెలంగాణపు నుడికారముతో జాతీయములతో 
నొప్పుచున్నది. హైకోర్టులో మలగర బాలేసాబు కరణము లక్ష్మారాయని 
బ్రార్థించుట చూడుండు: - 


422 తెలుంగు వీరగాథా కవిత్వము 


“నీ కాళ్లు మొకుత నన్నడు- నీ కడుపున వుడత నన్నడు 
నీతో ఏగ నన్నడు- నీకు దండ మన్నడు 

నీవే తల్లి వన్నదడు- నీవే తండ్రి వన్నడు 

చేతులు పట్టుకున్నదు- కడుపులో తలలు ao” 


కర్న గ్రామమున బటేలు కృష్ణారెడ్డియు నతని భార్య 
భీములమ్మయు బాలేసాబు బాధల నందబితోను జెప్పుకొని దుః 
ఖించుట కడు దైన్యముగా నున్నది: - 


“భార్య భర్తలు వాంద్లు- తలలు బట్టుకున్నరు 
గోదు గోడున వాందడ్లు- గోట కన్నీరు దీసిండ్రు 
తురకవారి బాధా- పెద్ద నరకమున్నదీ 
తురకవాండ్ల నుంచి- మనము మరణమౌతము 
మలగర బాలేసాబు- మనకు యముడై నిలిసెనా” 


దోపిడీలకు బయలు దేరునప్పుడు బాలేసాబు క్రౌర్యము నెట్లు 
SEOST చూడుడు: మద్దిపట్ల గ్రామపు పటేలు గట్టారెడ్డి తన 
మాటలను దిరస్మరించెనని బాలేసాబు: - 


“Sese పండ్లు కొరికెను- గిరగిర మీనం దువ్వెను 
తెల్లనీ కంద్లకూ- ఎర్రంగ రకతం దెచ్భెను 

నల్ల షేర్వాణ్‌ తొడిగెను- HAS లాగు ఏసెనా 
తోటాల్‌ తుపాకి లీసెనా- ఈవున గట్టుకున్నదు 
తోల్‌ కులాయి లీసెనా- నెత్తికి బెట్టుకున్నడు 
sa లేసుకున్నదు- భయిల్‌బేరి వెడలెనా” 


ఇట్లు బయలుదేరి, మద్దిపట్లకు వచ్చి, కుర్చీమీద కూర్చున్న 
గట్టారెడ్డిని రూడించి తన్ని క్రింద పడవేసి: - 


“ఐదన కాలు వెట్టెను- గొంతున కత్తి పెట్టెను 

స యమ్ముకి మిండణ్ఞన్నడు - నీ యాలికి మిండణ్ఞన్నదు 
తలువు తలువు గట్టరెడ్డి - నీ తాత పెద్దల తలవరా 
తలువు తలువు గట్టరెడ్డి - నీ తలి దండ్రుల తలవరా” 


బాలేసాబు తన భార్యను హత్యచేయగా, నతని పిల్లలిద్దజును 
దల్లి శవముపైం బడి So కన్ను పెట్టి, నోట్లో నోరుపెట్టి” NÄIT 
ట! బాలేసాబు తనకు డబ్బు నిమ్మని గట్టారెడ్డికిం గబురు సేయంగా, 
గట్టారెడ్డి “వాని తాత సొత్తు ఉన్నదా? వాని యబ్బ సొత్తు ఉన్నదా?” 
యనుట, అటకుం బంపంబడిన “మస్మరి'వాండు తిరిగి బాలేసాబు 
దగ్గబికు వచ్చి “నా చెంపలు పగిలిపోయెను, నా చెవులు పీకి పెట్టిండు” 
అనుట తెలుంగు పలుకుబడికి మచ్చు తునుకలు. కాళ్లు మొక్కుత 
SO, కడుపులో తలలు ao, “హబ్బ సస్తి నన్నడు-అమ్మ 
SR SIP, “తెల్లని కాయితం బట్టిండు- నల్లని గీతలు Aro”, 
కిలకిలా నవ్విండు- మీసమైన దువ్విండు- SOS వెన్నియో 
నుడికారములీ కథలో నున్నవి. మలగర బాలేసాబు కథ కిన్నెర 
SNT కూడా వ్యాప్తియందున్న్చది. 


2.4. గజదొంగలు 


గజదొంగల చోరకౌశలము కూడ జానపదులకు సంస్తుత్యమే. 
ఈ దొంగలు ముందుగాం జెప్పి కన్నము వేయుట, పోలీసులకు 
దొరకకుండ తప్పించుకొనుట మొదలగు సాహసములను గీర్తించు 
గాథలు తెలుగులో గొన్ని గలవు. తెలంగాణమున 'మియీసాబ్‌ 
కథ”, “పండుగ శాయన్న కథ; రాయలసీమలో “నకృపల్లి రాముడు 
కథ; శ్రీకాకుళ మండలమున 'దువ్వన్నదొరకథి మున్నగునవి ఇట్టి 
గజదొంగలకు సంబంధించిన వీరగాథలు. చితూరు మండలమున 
“'ఆంబోతుల AV అను గజదొంగ నిన్న మొన్నటి SDD నుండెడి 
వాండు. కాని ఇతనిపై పాటయేదియును బ్రాచరమున నున్నట్లు లేదు. 
మిక్కిలి వెనుకబడిన కులములలో దుర్భర దారి(ద్య ముండును. 
అందువలన వీరిలో కొందటు దొంగతనములపై నాధారవడి 
యుందురు. మన హైందవ సమాజములో దొంగతనమే వృత్తిగా 
గల కులములును కొన్ని కలవు. ధనికులకు- పేదలకు నడుమగల 
అంతరమును తొలగించుటకు మనవారు ఇట్టి కులములను 
సృజించియుందురు. ఈ విధముగా దొంగతనములు చేయువారికి 
ఈ గజదొంగలు ఆరాధ్యవీరులు! 


ఈ గజదొంగల కథల నెక్కువగా మాలమాదిగలను యాచించు 
ed”, 'డక్న్శలవారు” పాడుచుందురు. తెలంగాణమున నీ దొంగల 
కథలు కిన్నెరకథలుగా౭ బాడబడుచున్నవి. వీని నడక విచిత్రముగా 
నుండును. తక్కిన బొబ్బిలివరుస కథలకును వీనికిని భేదమున్నది. 
ఈ కిన్నెరకథలలో వంతయుండడు. కథకు డొక్కడే కూర్చుండి 
పాటపాడును. 


2.4.1. మియాసాబ్‌ కథ:- 

ఇది చాలా ప్రాచీనమైన తెలంగాణపు కథ. మహబూబ్‌నగర 
మండలము దీని కథాస్థలము. ఈ కథను సురవరము ప్రతాపరెడ్డిగారు 
పేర్మొనియున్నారు. మహబూబ్‌నగర మండలమున షాద్‌నగర్‌ 
తాలూకాలో 'పిడికిరాలి యను గ్రామమున 30-6-19665 నేనీ 
కథను సంపాదించియుంటిని. ఇటికాల నరసండు అను మాష్టీండు 
మెట్ల కిన్నెరపై ÄIc బాడి వినిపించెను. ఇది ఈ క్రింది విధముగా 
7 (4+3) మాత్రల ఆవృత్తులు నాలుగొక పాదముగా సాంగును. 


“ఇంటీ పేరె గుణ్టాలోళ్లు- తండ్రీ పేరె బందియసాబు 
అరే- తండ్రీపేరె బందియ సాబు- తల్లీ పేరు ఆశాబీబి 
అమ్మ- పిల్లల్లేరు ఏమీ లేరు- గొడ్డూదోయి ఆశాబీబి 
అమ్మ- TSI దేవస్తానికి- మొక్కూతాది ఆశాబీబి 
వచ్చీ ఏడు ఏండ్లా కోయి- బాలుడు చాల జల్మించాడు” 


బందియసాబు ఆశావీవి దంపతులకు లేక లేక పుట్టిన 
మియాసాబు, శిశువుగా నున్నప్పుడు బిగ్గజిగా SIDE బాలు 
త్రాగకుండెనయట. dom వైద్యులు వచ్చి చూచినను అతని రోగము 
కుదురకుండెను. NELE SY అను నామె వచ్చి అతండు 


బొబ్బిలివరున కథలు 423 


ఖీమఘడియలలోం బుట్టినాండనియు, దొంగబుద్ది పొర్హినదనియు, 
రెండు గొట్టిపోతులను బలియిచ్చినచో నతని రోగము తగ్గుననియుం 
జెప్పెనంట. వారట్లు HAKI ఆ బాలుడు పాలుత్రాగుటకు 
మొదలిడెను. అతండు పెరిగి Härra. పండ్రెండేండ్ల 
వయసులోనే ఇల్లు వదలిపోయెను. అలంపూరు జమేదారుని RISC 
జంపెను. దొంగతనములలో నారితేరిన మియాసాబు: - 


“బాబయి మంది లంబాడీల- ఎంటా సాల దీనూకోని 
నడీ జాము లేబీనాడు- నవాబుపేట దోబీనాడు 

ఏగీ జాము లేబీనాడు- వములగండ్ల దోబీనాడు 
పట్టాపగలు లేబీనాడు- పాలామూరు దోబీనాడు 

మునీ మాపు లేబీనాడు- ముచ్భెంతలను దోబీనాడు 
ముళ్భెంతలను దోబీనాడు- మూలా బురుజు గట్టీనాడు 
గద్వాలైన దోబీనాదు- గాలీగోవురం గట్టీనాడు” 


ఇట్లు పండైండు గ్రామములను దోంచినాండు. పానుగంటి 
ఖిల్లామీద విశ్రమించెను. ప్రజలు వనపర్తి శంకరమ్మతోం దమ 
బాధలను జెప్పుకొనిరి. ఆమె కల్వకుర్తి జమేదారునకును కందనూలి 
దఫేదారునకును గొప్ప గుజ్బిపు దళము నిచ్చి పానుగంటి ఖిల్లా 
పైకిం బంపెను. వారు ఖిల్లాను జుట్టుముట్టిరి. మియాసాబుకు 
చిలకగూడెము జోగనయ్య యను నెబుకలవాండు మిత్రుడు. అత 
డు మంత్ర తంత్రముల KAINI. ఆ Nam కదలకుండ 
నతండు తన మంత్రశక్తిచే బంధించి, ఖిల్లాపైనున్న మియాసాబుకు 
వార్తను జేరవేసెను. మియాసాబు ఆ గుజ్బములపై దుమికి, వాని 
తోకలు కోసి, మున్నూటు గుజ్బిములను దటిమివేసెను. వనపర్తి 
శంకరమ్మ మిక్కిలి అవమానము పొంది, పట్టణమునకు వార్త 
నంపెను. పండైండువేల గుజ్టిముల RSC దాను మియాసాబును 
బట్టి తెత్తునని Väo అను సర్గారు చెప్పెను. శంకరమ్మ 
అందులకు సమ్మతించి పం[డైండువేల గుజ్బపు దళము నిచ్చి 
నాదంసాబును మియాసాబు పైకి బంపెను. పానుగంటి ఖిల్లా దగ్గి 
నాదంసాబు డేరాలు వేసెను. మియాసాబు సుందరమగు క్రీ వేషమున 
వచ్చి, నాదంసాబును మోహవశునిం జేసి, గుజ్బముల తోకలు కోసి, 
నాదంసాబుకు వాతలు పెట్టి తటిమివైచెను. 


ఈ కథ 19వ శతాబ్దపు నాంటిదని తెలియుచున్నది. 
కప్పగంతుల లక్ష్మణశాగస్త్రిగారు ఈ పాటను సంపాదించి 18-3- 
1954న డా॥ బి.రామరాజుగారికిం బంపియున్నారు. అందులో 
శాగ్తిగారిట్లు బ్రాసినారు- “19వ శతాబ్దిలో మా గ్రామం వైపున 
మియ్యాసాబ్‌ అనే గజదొంగ అనేక ఆగడాలు చేస్తూ వచ్చినాడు. 
అతన్నిగూర్చి పాటలు పదాలు మావైపు పిచ్చుగుంట్లువాండ్లు, ఇతరులు 
పాడుకుంటూ ఉంటారు”. 

చక్కని హాస్యముతోను, చికని కవిత్వముతోను, వింతయగు 
నడకతోను, నున్న ఈ మియాసాబుకథ మెట్లకిన్నెరపైం బాడుచుండం 


గా బహు(్రావ్యముగా నుండును. మియాసాబ్‌ యుద్ధసన్నద్దుండగుట 
యింత రమ్యముగ వర్ణింపంబడినదో చూడుడు: - 


“sy బట్టి కావూసార- 559 వూటకౌ తాగీనాడు 

ఇరవై యారు కోడీవుంజాలు- సారాలోన వాద్దుకు తిన్నడు 
మూడూ దొరిల కుంజల బింగో- SA బొడ్లో పెట్టీనాదు 
ay బీగ కందూకోని - చేతుల కందు బెట్టీనాదు 
పెద్దాపాము తోలూ బీగ- పేటీ సాల గట్టీనాదు 
Järs జట్టీలాగు- తొడిగీనాడ వులీరాజు 
పన్నెండీయ తామంచాలు- HAS చెక్సీనాదు 
పన్నెండీయ తామంచాలు- ఎడమా AO చెక్తీనాదు” 


మలగర బాలేసాబు కథవలెనే ఈ కథలోంగూడ 
నడగడుగునను దెలంగాణపు నుడికారము తటస్థపడుచుండును. 
“మూడొద్దుల పురుడు నాడు- పుట్టరాని బాలుడు పుట్టె- పుండొక 
తావున వుంటే మందొక తావున బెడితిమి- నిదరకెంత అడుగుతావు? - 
మిట్టమిట్ట మొగము సూస్తడు” ఇత్యాదులు ఉదాహరణములు. 
వీరగాథల సాధారణ ప్రయోగములు (వార్లానువర్తనములు) గూడ 
దీనిలో నధికముగా నున్నవి. “వద్దన్నా నేను బోత, పొమ్మన్నా నేను 
బోతి- కుడీమీస మొడీ ఏసి, యాల్‌ మొగిల్‌దీన్‌ అన్నడు'- 
SANS మియాసాబు’- DNO ఎట్లా సేతు, వెదా వెదా 
గుద్దూకొనెను అను (ప్రయోగములు పదే పదే ఈ కథలో 
వచ్చుచుండును. మియాసాబును దజిచుగా ‘పులిరాజు? అని 
సంబోధించుట వీరరసస్ఫూర్తికిం బోషకముగా నున్నది. “పుట్టారాని 
బాలుడు పుట్టె- పులీవంటి MARIA”, “పాన్‌గంటి ఖిల్లియ మీద- 
పండీనాడు పులీరాజు” ఇత్యాదులు. ఇతని చోరకళాకౌశలమును 
దెలుపుటకోయన 957508 మీయాసాబు-చూడాబోతె కానారాడు” 
అని పాడంబడుచుండును. మాష్టీలు, డక్మలవారు మున్నగు నిమ్న 
కులములవారు పాడుటచేం గాంబోలు నీ కథలోంగొన్ని మోటు 
మాటలును దొరలుచుండును. 


2.4.2. పండుగ శాయన్న కథః: - 

ఇది మహబూబునగర మండలమున వ్యాప్తియందున్న 
మటియొక గజదొంగ కథ. డక్మలవాళ్లు, మాష్టీలు, మెట్లకిన్నెర మీదను, 
జంగములు Some గుమ్మెట్ల మీదను ఈ కథను బాడుచున్నారు. 
అనగా దీనికి రెండు రకముల కథలున్నవని తెలియుచున్నది- ఒకటి 
కిన్నెరకథ, రెండవది జంగంకథ. ఇవి రెండును మౌఖికగాథలే. 
ము(ద్రితములు కాలేదు. నేను ఈ రెండింటిని సంపాదింపంగలిగితిని. 


పండుగ శాయన్న 20వ శతాబ్ది ప్రారంభమున విజృంభించిన 
గజదొంగ. మహబూబునగరు జిల్లా, షాద్‌నగర్‌ తాలూకా 'మెరుగోని 
53 అనునది ఈతని స్వగామము. ఇతండు తెలగ కులమునకు 
జెందినవాండు. ఇది మియాసాబుకథ వలెనే సాంగును. కాని నడకలో 


424 తెలుంగు వీరగాథా కవిత్వము 


గొంచెము భేదమున్నది. మియాసాబుకథలోం బాదమునకు 7(4+3) 
మాత్రల ఆవృత్తులు నాలుగుండగా, నీ పండుగ శాయన్నకథలో నైదు 
మాత్రల ఆవృత్తులు పాదమునకు నాలుగున్నవి. కిన్నెరకథ ఇట్లు 
ప్రారంభమగును: - 


“Pos శాయన్న DONI పల్లెలో 

నిండు Said నుకల్లా సెంద్రుండు 
కూలాన తెలగోడె ఆ వండుగ శాయన్న 

యా దినము వుట్టిందు నుక్ళల్లా సెంద్రుందు 
దంనినదు వుట్టిండు ఆ పండుగ శాయన్న 
తల్లీనె Nb తండ్రీనె గిరిరాజు 

అయ్యయ్యై శాయన్న ఆ పండుగ శాయన్న 
అరె-తల్లీ సబ్బీనవ్హుడు మూడొద్దుల బాలూడు” 


రామక్క, గిరిరాజు అను దంపతులకు బుట్టిన శాయన్నకుC 
జిన్నతనములోనే మాతృవియోగము కలిగినది. కంచిమేకల పాలు, 
కల్టియావుల పాలు (APA పెద్దవాండైనాండు. కులకశర్ల రామిరెడ్డి 
Nec బశువులను గాయుటకుC గుదురుకొనెను. కురువెడ్ల మాదిగ 
వానితోను, కొల్లూరి మొగలంసాబుతోను స్నేహము చేసి ముగ్గుబును 
గలసి దొంగతనములు ప్రారంభించిరి. మంత్రములు చేతబడులు 
నేర్చుకొనెను. అజామల్లీఖాన్‌ అంగడిని, కమాన్‌సాబు బంగారపు 
కొట్టును, సవుడూరి భీమారాయని ఇంటిని దోంచెను. కలిగిన వారిని 
గొట్టి, పేదవారిని నడపినవాండు పండుగ శాయన్న. మహిబల్లి 
పాదుషా ఇతనిని బట్టుకొనుటకుC బ్రయత్నింపంగా, శాయన్న మాటు 
రూపమున దప్పించుకొనెను. మియాసాబు పానుగంటి ఖిల్లామీద 
పండుకొన్నట్లే, పండుగ శాయన్న “పాడావుల బండి మీంద 
పండుకొనెడి వాండు. 


ఈ పండుగ శాయన్న కూడ వనపర్తి శంకరమ్మ కాలములోని 
వా౭డేయని ప్రజలు చెప్పుదురు. ఆమె ఈతని రక్షించుటకు 
బ్రయత్నించినదంట. కాని నిజాము సర్గారయిన NÖ VE DC 
బండుగ శాయన్న యనిన గోపము. కులకచెర్లలో నున్న మాదిగ 
తుప్పలికాడు శాయన్నకు మిత్రుడు. చేపలగూడెములో నున్న 
mäss యను యువతి శాయన్నకు ఉంపుడుకత్తె. తుప్పలికానికిని 
బుడ్డమ్మకును లంచమిచ్చి, సిద్ది అబ్బుల్లా పండుగ శాయన్నను 
బట్టుకొనెను. బుడ్డమ్మ సారాయిలో విషము కలిపి, శాయన్నను 
బట్టించినది. శాయన్నను మహబూబునగరులోం దిరుమలదేవుని 
EKE నురితీసిరి. శాయన్న పిశాచమై తన్నన్యాయముగా జంపిన 
తురకలను బట్టి పీడించెనంట. అందుచే (బ్రతి శుక్రవారమునాం 
డును అతని సమాధి దగ్గ మహమ్మదీయులు ఉత్సవము 
జేయుచున్నారు. ఇది నేంటికిని జరుగుచున్నది. 


శాయన్న దొంగతనమునకు బయలుదేరునప్పటి వేషవర్ణన 
రమణీయముగ నున్నది: - 


“ఏడూ జాండ్లాదైన తాదూనే తూపాకి 
మేక దిగ జట్టిలాగు మరితాను దొడిగిండు 
చేమంతి వువ్వూల బల్లెం చేత బట్టిందు 
పన్నెందు తామంబెల్‌ ముడ్జీసుట్టు బెట్టిందు 
ind తూపాకి బుజం మీద పెట్టిండు 
అంతూరణ వేసీందు కుప్బీలను Pod 
కిలకిలా నగిందు నుక్ళల్లా సెంద్రుందు 
Ss కూత బెట్టె సర్రూనా వచ్చేను”. 


“పొట్టబత్తెం, పాడావుల బండమీద పండియుండు, జాలారు 
బండమీద జలకమాడు, చెట్టుకొకరు పుట్టకొకరు నయిరి, ఏతల్లి 
కన్నదో ఏ హంస కన్నదో” -ఇత్యాదులగు తెలుంగు నుడికారము 
RAF ఈ కథలో గలవు. 


2.4.3. దువ్వన్నదొర కథ:- 

ఇది శ్రీకాకుళ మండలమున వ్యాపించిన గజదొంగ కథ. 
ఇతండు నిన్న మొన్నటివాండు. 1966 మే నెలలో జనిపోయినాడు. 
మనము ఏ ప్రాంతము వెనకబడిన ప్రాంతముగా భావింతుమో, ఆ 
ప్రాంతములో నత్యుత్తమమగు వీరగాథలు, సంఘటన జరిగిన 
మబుక్షణములోం బుట్టుచుండును. ఏ ప్రాంతములను నాగరిక 
ప్రాంతములుగా భావింతుమో అట వీరగాథలు నశించిపోవును. ఎంత 
గొప్ప సంఘటన జరిగినను అట వీరగాథలు పుట్టవు. అల్లూరి 
సీతారామరాజుపై నింతవబకును గోదావరీ మండలమున వీరగాథ 
పుట్టకపోవుటకు ఈ నాగరికతయే కారణము. 


ఈ దువ్వన్నదొర కథను 16-8-1966న Mo శ్రీ కోట 
లక్ష్మీనారాయణగారు బొబ్బిలి ప్రాంతమున సేకరించి నాకు 
బంపినారు. ఈ కథను జముకులవారు పాడుచుందురు. ఈ జముకుల 
వారిని శ్రీకాకుళ మండలమున “బుడబుడకలవా'రనియు, 'దాసరు” 
లనియుం బిలుతురు. 

దువ్వన్నదొర (ప్రజావ్యవహారమున 'దువ్వందొరి) నూకదొరల 
తెగలోని వాండు. శ్రీకాకుళము జిల్లా, చీపురుపల్లి తాలూకా, “'ఊటపల్లె' 
గామ కాపురస్థుడు. తం(డి అప్పన్నదొర, తల్లి ఆదమ్మ. ఇతండు 
1904-1905 ప్రాంతములో జన్మించెను. 1966 వేనవిలో 
మరణించెను. ఇతండు జీవించి యుండగనే ఇతని సాహసములను 
గీర్తించుచుం బాట బయలుదేరెను. (వీరుడు SEB యున్నప్పుడే 
పాటపుట్టిన సందర్భము రాయలసీమలో గూడం గలదు. చిత్తూరు 
మండలమున మదనపల్లె తాలూకాలో కలిచెర్ల నరసింహారెడ్డిగారికిని, 
తంబళ్లెపల్లె నాగిరెడ్డిగారికిని కక్షలున్నవి. నరసింహారెడ్డిగారిపై 
చందమామ పదము వరుసలో నొక వీరగాథ ప్రచారమున నున్నది.) 

దువ్వన్నదొర మంచి ఆస్తిపరుడు. దొంగతన NSIS 
నుబుసుపోకకే కాని సంపాదనకు గాదు. ఇది బాల్యస్నేహతుల 
వలన నలవడినది. తాను దొంగిలించిన ధనము నితండుపయోగించు 


బొబ్బిలివరున కథలు 425 


కొనెడివాండు కాడు. బీదసాదలకు స్థల కుల విచక్షణలు లేక ధనమును 
బంచి యిచ్చెడివాడు. అనాథస్ర్తీలు నిజుపేదలు నితనిని 'కొండరాజు” 
అని పిలిచెడివారు. ఇతండు పేదవారికి సహాయపడుటకును 
ధనమదాంధులను హద్దులో నుంచుటకును SI సాధనముగా 
నుపయోగించినట్లు కనబడును. తెలంగాణములోని పండుగ 
శాయన్నయు నిట్టివాండే. 


దువ్వన్నదొర గొప్ప గళసాధకుడు. బంగారు ముక్కలు, 
వ(జములు, కెంపులు మొదలగునవి గళములో దాచుకొనెడివాండు. 
చదువుకొనిన పేద కవి పండితులకు ఇవి గళమునుండి తీసి, 
అర్హతలను బట్టి యిచ్చి పంపుచుండెడివాయడయట. ఇట్లు దువ్వన్నదొర 
Der పేదలకు గల్పవృక్షముగా నుండుటచే నితని ఆచూకి నెవరును 
జెప్పెడివారు కారు. పోలీసుభటులు ఇన్‌స్పెక్టర్లు కూడ నితని 
పలుకుబడిలో నుండెడివారు. పేదలగు పోలీసులెందటో ఇతని 
సహాయమును బొందియున్నారు. 

దువ్వన్నదొరను జుట్టుప్రకృల గ్రామములవారు మిక్కిలి 
గారవముగాం జూచెడివారు. దొంగతనమున కెంతదూరము 
పోయినను దెల్లవారు సరికి దన గ్రామములో నుండెడివాండు. రాత్రి 
దొంగతనమున సంపాదించిన ధనమును JOC బంచి, 
రిక్తహస్తములతో నింటికిం దిరిగి వచ్చెడివాయడు. ఇతండు ముందునకే 
కాక, వెనుకకును బరుగెత్తగలిగిన సమర్గుండంట. 

HOC దూర్చున 'జన్నివలసియను (9,8. 
ETEC BON కులమునకు జెందిన యువకులిద్దబు, కొప్పు వెలమ 
యువకులు మువ్వురు దువ్వన్నదొరకడకు వచ్చి, అతనిని బొగడి, 
భక్తి గౌారవములు చూపినట్లు నటించి, త్రాగించి, వారి గ్రామమునకు 
దీసికొనిపోయి, ఒక యింట గొంతరాక్రి వబికును గాలక్షేపము 
చేసి, హరఠాత్తుగాం బట్టి బంధించి, చావమోంది, దొంగిలించెనని 
నిందమోపి, స్మృతి తప్పిన దువ్వన్నదొరను గ్రామము వెలుపల 
చెట్టుక్రింద విడిచిరని ఒక వదంతి. దువ్వన్నదొర జాతివారే చిట్టడవిలో 
నతనిని జంపి, వెలుపలి పొలిమేరలో విడిచిపోయిరని మటియొక 
వదంతి. 1966 వేసవిలో నితడు పైన జెప్పిన మార్గములలో నేదియో 
విధమున ERI జంవంబడెను. ఈ కథ యిట్లు 
ప్రారంభమగును: - 


“ఊటపల్లి గ్రామంబూ - దువ్వం దొరగాలూ! 
2 వలన స్నేపొతంబు 3 
నీల్చర జోడొకటి స 
చేత నగ్గిపెట్టె యొకటి a 
కడకాలు సన్నమయ్య ja 
సాటుఐబలము ఎక్ళువయ్య 3 
విడికిలంత నదుమయ్యా 53 
విగిలిపిట్ట సందమయ్య ” 


బుట్ట(క్రావింగు వాడు 53 
మా- భూక్రమంగ ఉంటాడు s 
39 50:58 Sa 
మా- SS కడతాడు 5» 
మెడ్రాను 5555 5 
మా-మేలుగాను తొడిగేదూ sa 
ఐదవ చెయ్యికి 25% స 
ఆ-రిస్టువాచి కడతాదూ a 
వగలల్లా నాయుడయ్య öö 
పొద్దుపోతె కన్నగాదు nö 
పెద్దోళ్ళను కొడతాదూ öö 
255059, పెంచేదు äi 
ధర్మంలో కెల్లానూ ” 
messe డంటారు - దువ్వం దొరగారూ!” 


ఈ దువ్వన్నదొర అయిదువందలిచ్చి కోడెలను గొనెను. ఆ 
కోడెలను శామలవలస (గ్రామములోని మీసాల నాయండడుగంగా 
నిచ్చెను. ఆ నాయండు డబ్బు నీయకుండనే ఇచ్చితినని బొంకెను. 
దానితో దువ్వన్నదొరకుం గోపమువచ్చి, 'నీ ఇంటికిం గన్నము 
aan» నని ప్రతిజ్ఞ పట్టెను. మీసాల నాయండు “నా యింటికి 
గన్నము వేయుటకు నీకెన్ని గుండెలున్నవి? నీవు కన్నము వేసినచో 
30 గరిసెల పల్లపు భూమియు, 8 గరిసెల మెట్ట భూమియు నీకు 
విడిచిపెట్టెదను” VINCI. అప్పుడు దువ్వన్నదొర “నీ ఇంటిని 
నేను దోచలేనప్పుడు 8 గరిసెల మెట్టభూమిని, నేను దోచిన 
ఆభరణములను సీకిచ్చి వేసి, దేశమును వదలిపోయెదను” అని ప్రతిజ్ఞ 
పట్టెను. ఇట్లు చెప్పి దొంగతనములుచేసిన మటికొన్ని సంఘటనలు 
వర్ణించి, ఈతండు దుర్మ్శరణము చెందిన విషయముతో నీ కథ 
ముగియును. ఆధునికమైన కథ యగుటచే నాధునిక వర్ణన లెన్నియో 
ఇందు దొరలినవి. ఆంగ్రపదములును హెచ్చుగా నున్నవి. 


2.5. (గ్రామకక్షలు-హత్యలు 

కక్షలు లేని గ్రామము ఆంధ్రదేశమున మృగ్యము. గ్రామకక్షలు, 
తన్మూలముగా హత్యలు తెనుంగుగడ్డపైం బరిపాటి. వెనుకబడిన 
ప్రాంతములో నిది మటింత హెచ్చు. రాయలసీమలోని కడప కర్నూలు 
మండలములు హత్యాదోషములు చేయుటలో (బ్రథమస్థానమును 
వహించును. హత్యలెక్కువగా నుండు ప్రాంతములలో వీరగాథలు 
హెచ్చుగా నుండును. కుంటి పుల్లారెడ్డి కథ (రేనాడు), యల్లమంద 
నాయండు కథ (చిత్తూరు జిల్లా), BE కథ, చెన్నకృష్ణారెడ్డి కథ, 
దొర్నిపాటి వెంకటరెడ్డి కథ,కలిచెర్ల నరసింహారెడ్డి కథ మున్నగునవి 
రాయలసీమలో గ్రామకక్షల మూలముగా నుద్భవించిన వీరగాథలకుం 
జకృని యుదాహరణములు. 


426 తెలుంగు వీరగాథా కవిత్వము 


2.5.1. కుంటి పుల్లారెడ్డి కధథ:- 

కడపజిల్లా, జమ్మలమడుగు తాలూకా, 'చిన్నపసుపులి (గామ 
మీతని స్వస్థలము. ఇతనికిని ఆ (58730595) “పెద్దపసుపులి” 
గ్రామములోని శివారెడ్డిగారికిని గక్షలుండెడివి. 1946 ఆగష్టు 4వ 
తేదిని కోవెలకుంట్లలో నీ పుల్లారెడ్డి హత్యగావింపంబడెను. 1940 
నుండి 1946 వజికును నీ పుల్లారెడ్డి రేనాటిని గడగడ లాడించినాడు. 
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తరువాత నింత ప్రతాపము జూపిన 
వీరుడు మటియొకండు లేడు. ఈతనిపై మేలు భళీ” వరుసలో 
నొక వీరగాథను రేనాటిలో జంగములు పాడుచున్నారు. సదాశివరెడ్డి 
కథ, కర్నూలు నవాబు కథ వలె నీ కుంటి పుల్లారెడ్డి కథయును 
మిక్కిలి వీరరసావేశమునం బాడంబడుచుండును. 

పుల్లారెడ్డి ఇంటి పేరు 'ధనిరెడ్డి” వారు. నడచునప్పుడు ఒక 
కాలు కొంచెము ఎత్తి వేయుటచే నితనిని 'కుంటి పుల్లారెడ్డి” 
యనెడివారు. ఇతని తండ్రి నరిసిరెడ్డి, తల్లి నాగమ్మ, అన్న నందిరెడ్డి. 
వీరు మోటాటి రెడ్లు. 1910 ప్రాంతములో ISAD జన్మించెను. 
విద్యావంతుడు. 1932-836 మధ్యకాలములోం జిన్నపసుపుల 
(TNS ఆకుల MÄRG కుమారుడు “చంటన్ని' యను 
బలిజనాయుకుం డెదురు లేకుండ నగదికారమును 
జెలాయించుచుండెను. ఇతండు పుల్లారెడ్డి వదిన నవమానించెను. 
రెడ్ల నందజిను అణంచి పెట్టెను. ఈ చంటన్న త్రాగుబోతు, మిక్కిలి 
(ride). 1936లో పుల్లారెడ్డి బందరులో జదువుం జాలించి, 
చిన్నపసుపులకు వచ్చి, చంటన్న దౌష్ట్యము నరికట్టి, యాతని 
జంపివేసెను. ఆ తరువాత నంద్యాలలో గొంతకాల ముద్యోగము 
చేసి, 1939లోం దిరిగి చిన్నపసుపులకు వచ్చి, యా చుట్టుపక్కల 
చండశాసను(డయ్యెను. ధనవంతుల వలన౮గాని, కూరుల వలనం 
గాని యే యర్భకునకు అన్యాయము జరిగినను పుల్లారెడ్డి 
సహించెడివాండు కాడు. ఎంతటి వానినైనను ధిక్కరించెడివాండు. 
ఇతని పేరు చెప్పినచో నా చుట్టుప్రక్కల పెత్తందార్లందబును గడగడ 
వణంకిపోయెడివారు. పుల్లారెడ్డి దుర్భలులకుం బెట్టని కోటగా నుండెడి 
వాండు. దుళశ్ళీలురనుగూడ శిక్షించుచుండెను. వ్యభిచారము, త్రాగుడు, 
దొంగతనములు మున్నగునవి లేక ఈతని కాలమున చిన్నపసుపుల 
గ్రామము రామరాజ్యమువలె నుండెను. శీలము లోపించుటచేతనే 
తన నమ్మినబంటగు నూనెపల్లె సుబ్బన్న (నందాల్య సుబ్బన్న్రను గూడ 
బుల్లారెడ్డి తటిమివేసెను. ఈ సుబ్బన్న పెద్దపసువులలోని 
శివారెడ్డిపక్షమునం జేరి, పుల్లారెడ్డిపైం దిరుగంబడెను. 

చిన్నపసుపుల (గామములో జంగము బుస్ఫయ్య యను కొండె 
కాడుండెను. ఇతండు పెద్దపసుపులలోని ఎద్దుల శివారెడ్డిగారికిని, 
చిన్నపసుపులలోని పుల్లారెడ్డికిని మనస్‌స్పర్థలు కల్పించెను. అందుచే 
పుల్లారెడ్డి బుస్ఫయ్యయాస్తిని లాగుకొని అతని నూరినుండి HOC 
REDO. అతండు పెద్దపసుపుల శివారెడ్డి కడకుంబోయి శరణు వేం 
డెను. చిన్నపసుపులలోనున్న బుస్ఫ్సయ్యభూమిని శివారెడ్డిగారు 


సాగుచేయుటకుం (20987039. పుల్లారెడ్డి ప్రతిఘటించెను. ఈ 
భూమివిషయమై వీరి కనేక సంఘర్షణలు జరిగినవి. కడకు రాజీ 
యయిరి. 1946లో పుల్లారెడ్డి యేదియో కోర్టు వ్యవహారములను 
neo LB కోవెలకుంట్లకుం బోయి, అక్కడ నొక హోటలులో 
నుండగా, జంగము బుస్ఫయ్య కుమారుండు పుల్లన్న యనువాండు 
హఠాత్తుగా మీదంబడి, కత్తితో బొడిచి చంపెను. ఈపని శివారెడ్డిగారే 
చేయించెనని తెలిసినది. పుల్లారెడ్డి యనుచరులు సంవత్సరము 
తిరుగకుండ శివారెడ్డిని జంపివేసిరి. పుల్లారెడ్డి మరణముతో రేనాటికిం 
గళ పోయినది. ఇతనికి భార్యయు నిరువురు కూతుండ్రును గలరు. 
భార్యపేరు నారాయణమ్మ. పుల్లారెడ్డి హత్య తరువాత రెండు 
మూడేండ్లకు నీమెయు మరణించినది. పుల్లారెడ్డి పెద్దకర్మ రోజున 
నారాయణమ్మగారు యడవల్లి రామలింగము అను జంగము వానిని 
పిలిచి, నూతన వస్ర్రములతో సత్మరించి, తన భర్త చేసిన సాహస 
కృత్యములను వీరగాథగా గానము చేయుమని కోరినది. ఆ జంగము 
తన చెల్లెలు గుమ్మెట కొట్టుచుండగాం బుల్లారెడ్డికథ VÄITE గానము 
చేసెను. ఇది క్రమముగా రేనాడంతయు వ్యాపించిపోయినది. ఈ 
జంగమిప్పుడు (1966 నాంటికి) 85 సం॥ల వృద్దుడు. అంధుడు 
కూడ. ఈతని ed నేనీ కథను సేకరించితిని (15-4-1966). 
కర్నూలు జిల్లాలో పెద్దయెమ్మనూరు గ్రామములోను, దొర్నిపాడు 
(గామములోను, ఇతర జంగములనుండి, ఈ కథకు 
బ్రత్యంతరములను సంపాదించి సరిపోల్చుకొంటిని. ఈ కథ యిట్లు 
ప్రారంభమగును: - 


“రజా రాజాగారు మేలు భళి 
రజా PB గలిగి N 
మనది యా దేశంబు R 
మనది యా జిల్లాను ja 
కడప జిల్లాలోన ;3 
60553 (గామమండి E 
మోటాటి్‌ కావులు వాళ్ళు 3 
932” గోత్రమైన JE 
(ప్రభువు నరినిరెడ్డి 3 
నరినిరెడ్డి భార్య i 
మా తల్లి నాగమ్మాను A 
మొదట 50559 sa 
మద్దిన చేరిందేమి , 
మొగలాయి చిన్నపనువుల s 
అక్ళడ కలిగినాదు s 
(ప్రభువు వుల్లారెడ్డి మేల్‌ 595911” 


ఈ కథలో ఏవిధమగు నతిశయోక్తులును లేక, జరిగిన 
సంఘటనలు యథాతధముగా వర్ణింపంబడినవి. పుల్లారెడ్డి శౌర్యము, 


బొబ్బిలివరున కథలు 427 


సాహసము, మనోనిశ్చయము చాల నుత్సాహజనకముగాం E 
బడినవి. పుల్లారెడ్డికి ముఖ్యమైన యనుచరు లైదుగురు- “గొల్లపెద్దన్న, 
కమ్మరి నాగన్న తలారి సంజన మాలా ఏసోబు, తురక దస్తగిరి”. 
వీరుగాక తన బంధువులలో జిన్నపుల్లారెడ్డి, రంగారెడ్డి, తిమ్మారెడ్డి, 
సన్నకొండారెడ్డి- అనువారుండెడివారు. ఈ యనుచరులతోం బుల్లారెడ్డి 
పోట్లాటకు బయలుదేరుటను గాథాకారుండు రమ్యముగా వర్ణించెను: - 


“ఏనిమిది మంది వసాదులు మేలు భళి 
ఎడమచేతిలో టుపాకి M 
కుడిచేతిలో రైఫోల్‌ M 
ఒళ్ళోన వపిడిబాకు ,» 
లేచినాడు రెడ్డి N 
రెడ్డి వుల్లారెడ్డి ” 
కుంటి పుల్లారెడ్డి i 
బిన్నవసువుల పుల్లారెడ్డి 4 
రెడ్డి కాదు బంగరు మొలక స 
రెడ్డి కాదు ఉక్కు తునక స 
అదురు విక్ళ లేనివాడు 5 
అదురు గుండె లేనివాడు gi 
మంది మూరుబలము 5 
ఈటె కట్టెల మంది Dm 
గండ్ర PSE మంది స 
యాట కొడవళ్ల మంది pa 
Sad రణబలీ యంటా E 
పుల్లారెడ్డి లేచినాడు మేల్‌ 5959” 


బొబ్బిలి యుద్ద్ధములోను, నారసింహారెడ్డి కథలోను దజిచుగా 
వినంబడు యుద్ధనినాదము, జీవితముపై వేదాంత దృక్పథము, 
తన్మూలకమగు వీరావేశము నీ గాథలోయగూడ RTTE వినంబడును. 
కుంటి పుల్లారెడ్డి తన బలగముతో నిట్లనెను: - 


“లెయ్యండి కొడుకులార- మేలు 59 
లెయ్యండి పాలెగాళ్లు a 


ఈ పొద్దు యింట్లోన 5 
రేపు మంట్లోన Ja 


నూరేండ్లు (బ్రతికిన గాని je 
సావు SSD మనకు i 
వెయ్యేండ్లు (2835779 స 
వేరు తప్పదు మనకు 5 
సచ్భిన బతికిన గాని s; 


పేరు ఒక్ళటి చాలు మేల్‌ 2950” 


ఈ కథలో సగభాగము ఆకుల చంటన్నతో పుల్లారెడ్డి జరిపిన 
పోరాటము వర్ణింపంబడును. మిగిలిన సగభాగము పెద్దపసుపుల 


శివారెడ్డిగారితోడి ఘర్షణ. ఈ కథలో నెన్నియో రాయలసీమ పలుకు 
బడులు, సామెతలు నునృవి. “పులి దుమికినట్లు పుల్లారెడ్డి దుమికి 
నా డనుట, “కంకులు కోసినట్లు తలకాయ 205.00, ‘చొప్ప 
కోసినట్లు నీ మందిని కోస్తా? ననుట, చంటన్న పాడదుప్పిని వర్ణించుచు 
“దానమ్మ కడుపుకాల పాడి ఎనుమంత ఉంది” అనుట, బలిజ చంటన్న 
పుల్లారెడ్డి నాక్షేపించుచు 'తుమ్మనాగలి దున్నువాడు, ఎద్దుముడ్లు 
పొడిచేవాడు, అంబలిదుత్త rimi అనుట మున్నగు తెలుంగు 
నుడికారము లీ కథలో కొల్లలుగా గాననగును. ఈ కుంటి 
పుల్లారెడ్డిగారు ప్రముఖ రాజకీయవేత్తయెన శ్రీ నీలం సంజీవరెడ్డి 
గారి సహాధ్యయియంట! 


2.5.2. యల్లమంద నాయండు కథః - 

చిత్తూరు జిల్లా వాయలపాడు తాలూకా, యల్లమంద 
గామములో 1950 ప్రాంతమున జరిగిన హత్యపై నీ వీరగాథ 
పుట్టినది. యల్లమంద గ్రామములో బడమటి భాగమును 
“'యల్లమంద నగరి” యందురు. తూర్చుభాగమును రెడ్డివారిపల్లె” 
యందురు. ఈ రెండింటికిని మధ్య 'సాయెబ్బుల పల్ల యున్నది. 
ఈ మూడు పల్లెలను గలిపి 'యల్లమంది యందురు. యల్లమంద 
నగరిలో నేకిలదొరల వంశమునకుC జెందిన చెన్నప్ప నాయని పుత్రుం 
డు కొండప్ప నాయండుగారు ఉండెను. ఈయనకు “యల్లమంద 
VA అనిపేరు. రెడ్డివారిపల్లెలో కోడి భయ్యారెడ్డి యను పోకనాటి 
రెడ్డిగారు ఉండెడివారు. వీరిరువురకును గక్షలు పెరిగినవి. మొదట 
కొండప్ప నాయందడుగారును భయ్యారెడ్డిగారును మి(తులుగనే 
యుండిరి. ఒక యుగాదికి కర్నం వారిపేటలో జరిగిన పంచాంగ 
(శ్రవణమున రెడ్డిగారు నాయండుగారి నవమానకరముగా మాటాడెనం 
ట. దానితో విరోధము ప్రారంభమైనది. సాయెబ్బులపల్లె Se 
నొకప్పుడు యల్లమంద నాయండు భయ్యారెడ్డిని Apc గొట్టెను. 
తరువాత విరోధము మతింత హెచ్చి, యొకరి పంటలను మతియొకరు 
నాశము చేసెడివారు. యల్లమంద సంతలో రెండు “పార్టీ”లకును 
పెద్దయెత్తున దొమ్మీ జరిగినది. భయ్యారెడ్డి గారి (Ic 
విజయభాస్మరరెడ్డినిగూడ నాయని మనుష్యులు చెప్పులతోం గొట్టిరి. 
దానితో గక్షలు బడబాగ్నివలెం బ్రజ్వరిల్లినవి. కొండప్పనాయం 
డుగారికడ నమ్మకముగానున్న 'వెంకట సుబ్బడు’ అను బోయవానిని 
భయ్యారెడ్డి పుత్రులు (భాస్మరరెడ్డి, విజయభాస్మరరెడ్డి) లోయబబుచుకొని, 
అతనిచే నాయని హఠాత్తుగా జంపించిరి. 

ఈ కథను మొదట “08 7095 యను డక్నలవాండు ఆశువుగా 
గానము చేసెనంట. ఆ తరువాత నిది పూసల బలిజవారిచే Some 
కథగా జెప్పంబడుచు వచ్చినది. ఇది బొబ్బిలి వరుసలో 8+8+9 
(10) మాత్రలొక పాదముగా సాంగు రచన. నేనీ పాటను తుపాకుల 
మారయ్య, చెన్నూరి వెంకటస్వామి అను పూసల బలిజలు 
పాడుచుండంగా 8-12-1965న వాయలపాడు తాలూకా, గానుగ 
చింతనగరులో సంపాదించితిని. 


428 తెలుంగు వీరగాథా కవిత్వము 


“రాము రాను జయ, రామయ రామా, రామయ రఘురామా! 
అరియ (హరే) రామ జయ, రామయ రామా, అచ్యుత గుణధామా! 
భార మండలము లక్ష కలింగము బాలుడేలుతాడా 

ఆ (ప్రభువు ఇంచినా దేశమందునా యల్లమంద గలదా 

బితూరు జిల్లా వాయలపాొడు తాలూకా, యల్లమందలోనే 
యల్లమంద సరిగ్రామములోనోే మలట్టిగుంట కలదు” 


అని (ప్రారంభమగును. 


అతిశయోక్తులు లేకుండ సూటిగా సాంగినదీ కథ. గ్రామ 
కక్షలలోని RR మనస్తత్వమును జక్మంగాం జూపినది. భయ్యారెడ్డి 
అవమానించెనని బాధపడుచున్న యల్లమంద నాయని మనోవేదనను 
గాథాకారుండెట్లు చెప్పెనో చూడుండు: ఇది మయసభలో బరావింపం 
బడిన సుయోధనుని మనోవేదనవలె నున్నది. 


“గారకూటముకు పరుగులెత్తెను కొండదము నాయుదూ 
ఇంటిలోనికి తరలివచ్చౌాను కొండమ నాయుడూ 
కూర్చోబోతే బుద్ధి కుదరదు కొండమ నాయునికీ 
లెయ్యబోతే మనను నిలవదూ నాయని కావేలా 
యోచన చేసే యోచన చేసే కొండమ నాయుడూ 
కాగితంబునూ కలంపుల్లనూ చేతబట్టినాదూ 

గరగర గరగర జాబులు రాసే కొండమ నాయుడూ 
రమృంటా పొమృంట జాబులు తరలి ప్రానినాదు” 


కొండమ నాయని తల్లి చెన్నమ్మ. ఈమె భయ్యారెడ్డితో 
విరోధము వలదని కుమారుని గోరంగా, నతండుగ్రుండై తల్లిని 
030: - 


“పిరికి మాటలే పలుకుతున్నవూ ఎల్లపొద్దు నీవు 

38 కిందనే SA తిరగమని వలుకుతునున్నావు 
గొప్పవారికీ లుచ్భాబుద్దులు ఏలవచ్చినాయి? 

నిన్ను పొదుతునా చెన్నమ తల్లీ పొట్టలు చినగంగా 
నరుకుదునా చెన్నమ్మా నిన్నూ నడుముకు రెందుగనూ” 


2.5.3. సుబ్బిరెడ్డి కథ:- 

ఇది రాయలసీమలో వ్యాప్తియందున వీరగాథ. సుమారు 
1946 (ప్రాంతములో చితూరు జిల్లా, మదనపల్లి తాలూకాలో జరిగిన 
సంఘటన. ఇందు హత్య లేకపోయినను, (గామకక్షలకుC బట్టింపులకు 
నిది చక్కని యుదాహరణముగా నున్నది. HESSE NEI 
నడకలో నున్న గాథ. పూసల బలిజవారు దీనిని బాడుచుందురు. 


మదనపల్లి తాలూకాలో బేరంగి, క్రొత్తకోటలకు దగ్గజినున్న 
కానుమాకులపల్లెకు 38 (మునసబు) IK. ఇతడు బలిజ 
కులమునకు జెందినవాండు. తండ్రి కొండా మలిరెడ్డి, తల్లి నారమ్మ. 
ఇతండు మిక్కిలి సాహసికుండు. ఇతనికిని 'ఏనుములబడి” గ్రామములో 


నున్న కోమటి శేరుమండ్ల సుబ్బయ్యకును “పార్టీ యున్నది. తుమ్మలపల్లి 
రామచంద్రారెడ్డి, 2839 గ్రామములోని గంగిరెడ్డి, రామానాయని 
కోటలోని వెంకట సుబ్బారెడ్డి- ఈ ముగ్గురును సుబ్బయ్య పక్షమున 
సుబ్బిరెడ్డిపైం గక్షంగట్టిరి. కాని BA వీరినెవ్వరిని లెక్కసేయలేదు. 
గుడిసిమానులవంకలో జరిగిన అయిదు ఖూనీల నితడు మాపు 
DSC. 


ఒకనాండు EE మంచముకోళ్లు చేయుటకై కట్టెలు కొట్టి 
తెమ్మని తనరతోటి” వాని నడవికిం బంపెను. ఆ తోటివాడు మైసూరు 
విలాకులోని గుడిసిమానులవంకకు౯ బోయి, వేంకట రామయ్య 
బావుల దగ్గజినున్న శ్రీగ్రంధపు వనములోం గట్టెలు కొట్టుచుండెను. 
ఎనుములబడిలోని కోమటి సుబ్బయ్యకు ఈ విషయము తెలిసి, ఆ 
తోటివానిని సుబ్బిరెడ్డిని గూడ దూషించి, పోలీసువారిని రప్పించి, 
వానిని గొట్టించెను. (గామాంతరమునకేంగిన సుబ్బిరెడ్డి సాయంకాల 
మింటికిరాయగాం తోటివాండు జరిగిన విషయమంతయును జెప్పెను. 
అప్పుడు సుబ్బిరెడ్డి పట్టుదలతో రాత్రికి రాత్రి బయలుదేరి, ఆ 
శ్రీగంధవన మంతయును నతికివేసి, పండ్రెండు 'లారీ'లతో నా కట్టెలు 
తెచ్చి ఎనములబడి (గామములోం గుప్పవోసెను. కోమటి సుబ్బయ్య, 
కక్షను సాధించుటకై కోలారు SPS “ఫిర్యాదు” చేసెను. Mel 
జవాన్లను బంపెను. అప్పటికి సుబ్బీరెడ్డి ఆ కట్టెలను దెచ్చి కోలారు 
బజారులో వేలము వేయుచుండెను. జవానులాతనిని [బ్రతిమాలి 
కోర్టునకు దీసికొని వచ్చిరి. సుబ్బిరెడ్డి మేజిస్టేటును 8858030. 
“కుడిమీసం వురీ పెట్టీ- నిమ్మవండూ నిలబెట్టే 
పాకెగాదూ సుబ్బిరెడ్డి- సారయి సీసను చేతబట్టీ 
గటగటా సారాయి కోర్టులో తాగెను” 


కోలారు మేసిగ్రేటు ఈ కేసును బెంగుళూరునకుం బంపెను. 
సుబ్బిరెడ్డి బెంగుళూరు వెళ్లెను. బెంగుళూరు గవర్నరు కూంతురు 
'సీనమ్మ' సుబ్బిరెడ్డిని జూచి (ప్రేమించెను. బెంగుళూరునుండి ఈ 
కేసు వేలూరునకుం బోయెను. అక్మడ VE కేసు నెగ్గెను. సీనమ్మను 
బెండ్లాడి కానుమాకులపల్లికి వచ్చెను. ప్రభుత్వ మీతనికిం గల్లు 
సారాయిల నమ్ముట కనుమతి నిచ్చెను. కొన్నాళ్లకు సారాయి 
నెకువగాం త్రాగుటచే గుండె పాడైపోయి 38 మరణించెను. 

em మాత్రల యావృత్తులు నాలుగొక పాదముగా రచన 
సాంగినది. దీని (ప్రారంభమిట్లుండును (పాడుటలోం గాన్ని తావులలో 
నేడు మాత్రలు ధ్వనింప వచ్చును): - 


“ఏంత మోసా మాయె రోరన్నా! నున సుబ్బిరెడ్డి 
కేనాడూ తెలియలేదన్నా! ॥ఎంతమోసా॥ (వంత పాట) 


బితూరు జిల్లాలో- మదనపల్లి తాలూకా 
బేరంగీ కొత్తకోట- కానూమాకులా పల్లె 


బొబ్బిలివరున కథలు 429 


కానుమాకుల పల్లెలోన- కులమూనా బలిజోజ్లు 


కొందా మళల్రెడ్డి కొడుకు- పాళెగాడు నుబ్బిరెడ్డేగా! SET 


ఈ కథ యాధునికమైన దగుటచే వర్ణనలు గూడ నాధునికము 
గనే యున్నవి. >, సిగరెట్టు, క్రాపింగు” మున్నగు నాంగ్రపదములు 
విరివిగా వాడంబడినవి. కేసు విచారణకు కోలారు కోర్టుకు హాజరగు 
చున్న BE వర్ణనమెట్లున్నదో చూడుడు: - 


“స్నాన పానము లాడినాదు- పాళెగాదూ నుబ్చిరెడ్డి 
నలవ So కట్టినాడు- సౌదుసుక్కా SID 
షర్టు మీందా కోటు ఏని- పాళెగాదూ సుబ్బిరెడ్డి 
నీటుగా క్రావింగు దువ్వీ- నోటిలో నిగరెట్టు పెట్టి 
అయిదు సారయి సీసాలు- జేబులోన పెట్టినాడు 
అయిదు నిమ్మా వండ్లు లతీసి- జేబులోన పెట్టినాడు 
బందూకా అయితేనూ- భుజమందూ నిల్త్సినాడు 

ఏదీ మరబినాగానీ- సారాయి మరవాడూ 

సారయి మరబినాగానీ- బందూకా మరవాడూ 
చెవులో తెల్లరాళ్ల పోగులు- చేతులకు బంగారు కావులు 
ఎడమ చేతిలో చెయినుగొల్ఫు = కుడిచేతిలో బందూకా 
కాకిరెక్ళా కనుసోగా- కళ్లుండో సుబ్బిరెడ్డి 

కోలారూ కోర్టూకూ- ప్రయాణామైనాదూ” 


2.5.4. చెన్నకృష్ణారెడ్డి కధథ:- 

ఇది రాయలసీమలో వ్యాప్తియందున్న మతియొక వీరగాథ. 
పూసల బలిజలే దీనిని బాడుచున్నారు. సుమారు 1946 ప్రాంతములో 
గ్రామకక్షల మూలమున జరిగిన హత్యలు ఇందలి ఇతివృత్తము. 

కడపజిల్లా రాయచోటి తాలూకాలో, పందెళ్లపల్లె (గామ 
మున్నది. ఈ పందెళ్లపల్లెకు దూర్చునంగల దిన్నెపల్లెలో 39838 
యను పేరుమోసిన రెడ్డి యుండెను. పందెళ్లపల్లెకుం బడమట sec 
డు మైళ్లలోం 'పూలకుంట్ల రెడ్డివారిపల్లె? యున్నది. అక్కడ చెంచురెడ్డి 
యను నాతండుండెను. అతండు దుర్మార్గుడు. చెంచురెడ్డియు చెన్న 
కృష్ణారెడ్డియు అకృచెల్లెండ్ర కొడుకులు. ఇరువురకును గక్షలు పెరిగినవి. 
చెన్నకృష్ణారెడ్డి శౌర్యముముందు చెంచురెడ్డి ఆగలేక నాతని నెట్లయినను 
జంపవలెనని కుట్రపన్నుచుండెను. ఒకనాండు చెంచురెడ్డి తాటిగుట్టోళ్ల 
మామిడితోయపులో కోడిపందెము పెట్టి, దానికి చెన్నకృష్ణారెడ్డి 
నాహ్వానించెను. ఆ Sc నేబదిమంది కుంచెయెటుకలను 
బోయవాం[డ్రను గావువెట్టి, చెన్నకృష్ణారెడ్డిని జంపందలంచెను. 
చెన్నకృష్టారెడ్డి యేడుమంది జింకావాం[డ్రను వెంటంబెట్టుకొని 'డబుల్‌ 
బార్‌ తుపాకి” చేతంబట్టి ఆ కోడిపందెమునకు వచ్చెను. అక్కడ జరిగిన 
కోడిపందెములోం జెన్నకృష్ణారెడ్డి పందెమును గెలిచెను. చెంచురెడ్డి 
బోయవాండ్రను జెన్నకృష్ణారెడ్డి పైకి బంపెను. చెన్నక్ళష్ణారెడ్డితోనున్న 
జింకావాండ్రేడ్గురును విజృంభించి, ఆ బోయలను, చెంచురెడ్డిని, అతని 


కొడుకు నాగిరెడ్డిని SED వేసిరి. వారు తమ కోళ్లను అల్లెత్రాళ్లను 
వదలి పాతిపోయిరి. 


తరువాత చెంచురెడ్డి మటింత పట్టుదలతో 'రౌడీ'లకుC బ్రసిద్ది 
కెక్మిన 'ఓదేటి” గ్రామపు మంగలివాండ్ర నైదుగురను AHO 
బంపెను. వారు ఊరిబయటనున్న బావిదగ్గజ మాటు కానసిరి. 
ఉదయము ఏడుగంటలవేళ చెన్నకృృష్టారెడ్డి బావికడకు వచ్చి ముఖము 
కడుగు కొనుచుండగా, నా మంగలివాండ్రు ఆతని పైబడి, (3305) 
జొన్న ISIC దీసికొనిపోయి చంపివైచిరి. చెన్నకృష్ణారెడ్డి పుత్రులు 
రామమోహనరెడ్డి, సీతాపతిరెడ్డి, దీనికి బ్రతీకారముగాం జెంచురెడ్డిని 
నాతని కుమారుడు నాగిరెడ్డిని జంపిరి. 


ఈ కథ వీరరసము తొణకిసలాడు బొబ్బిలికథ వరుసలో 
సాంగినది. చెన్నక్ళష్ణారెడ్డి కలెక్టరును గలిసికొనుటకు లకిరెడ్డి పేట 
కోర్టుకుంబోవు సమయమున వర్ణన చూడుడు: - 


“మూరెడు పొడుగూ తోక బూట్లయో కాళ్ల కేసుకోనీ- రెడ్డి 
డబుల్‌ బూరుది జోడుగుళ్లదీ టుపాకి తీసేనూ- రెడ్డి 
టుపాకి తీసి బుజాన 23% చెన్న కస్ణరెడ్డీ- రెడ్డి 

ఏడు మందియో జింకావాళ్లను ఎంటదీనుకోనీ- 38 
లకిరెడ్డి పేటా కోర్టుకైననూ రెడీ వచ్చేనూ- అవ్హుడు” 


కోడిపందెమునకుం బోవుటకై సందేహించుచున్న చెన్నకృష్ణా 
రెడ్డితో నతని యనుచరులగు జింకావాండ్రు పలికిన వీరాలాపములు, 
సేవాధర్మముం జూడుండు: - 


“ఏమయ్యా చెన్నకష్ణారెడ్డి ఆలోచన చేస్తావూ- ఇవుదు 

నీకు వచ్చినా భయమే లేదూ వందె మొవ్హుకోండీ- రెడ్డి 

నీ చెమట వడినా చోటునందు మా రకతము వదవాలా- 34 
నీ రకతము బడినా చోటునందు మా ప్రాణము బోవాలా-రెడ్డి” 


చెంచురెడ్డి పందెమునకై తెప్పించిన కోళ్ల వర్ణనలో మంచి 
నుడికారమున్నది: - 


“పందెము గెలిచిన పెద్ద బెడనలా కోళ్లే దెస్తాడూ- రెడ్డి 
3 వరసనా ఇరవై వన్నెల SE దెస్తాదూ- రెడ్డి 
వందెమొరసనా sõ వన్నెల కోళ్లే దెస్తాడూ- రెడ్డి 
వీఠాఫురమూ కాకి నెమళ్ళా JA దెస్తాడూ- రామ 
గొట్టిగెల్లు Der కోళ్లు రెడీ దెస్తాదూ- రామ 

ఒంటి ఒంటికీ వదైదు వన్నెల కోళ్లే దెసాదూ- రెడ్డి” 


2.5.5. దొర్చ్నిపాటి వెంకటరెడ్డి కథః- 

ఇది రేనాడులోం బుట్టిన యత్యాధునికమైన వీరగాథ. ఇది 
ఇంకను జననావస్థయందే కలదని చెప్పనగును. ఇంకను (20 
నోళ్లలో నలుగుచు రూపమును దిద్దుకొనుచున్నది. 1964 మార్చి 
30వ తేదిని నంద్యాల 'బస్థాండు’లో ad గ్రామమునకు 


430 తెలుంగు వీరగాథా కవిత్వము 


జెందిన పైడేల వెంకటరెడ్డిగారు హత్యకావింపంబడినారు. వారి 
సాహసములను గీర్తించు కథ యిది. 


కర్నూలు జిల్లా, కోవెలకుంట్ల తాలూకా, 'దొర్నిపాడు” 
(గామములో పైడేల అంకిరెడ్డి- నందమ్మ అను స్థితిపరులైన రైతు 
దంపతులకు 1920 ప్రాంతమునం బుట్టిన యేకైక పుత్రుండు 
వెంకటరెడ్డి. వీరు పెడకంటి రెడ్లు. గొప్ప ఆస్తిపరులు. వీరికి 
ఆజువందల యెకరముల మాగాణి భూమి కలదు. కడప జిల్లాలోని 
చిన్నపసుపుల కుంటి పుల్లారెడ్డిగారికి ఈ వెంకటరెడ్డిగారు ఆప్త 
మిత్రులు. పుల్లారెడ్డివలెనే వెంకటరెడ్డియు నతిసాహసికుండు. 


దొర్నిపాటి గ్రామములో బండారు చిన్నన్న యను యాదవుం 
డు చండశాసనుండై ప్రజలను బాధించుచుండెను. స్త్రీలను జెజిపట్టు 
చుండెను. వెంకటరెడ్డిగారప్పటికి యువకుడు అయినను బండారు 
చిన్నన్నను ధిక్కరించి, చంపించి, తాను (గామమునకుC బెత్తన 
దారయ్యెను. ఈతని “హయాము”లో నాగ్రామమునం జోరభయములు 
లేక రైతులు నిశ్చింతగా నుండిరంట. గ్రామములో నెవరి పొలములో 
నేమి పోయినను దానే 'జవాబుదారి' నని రెడ్డి ప్రకటించెనయట. 


దొర్నిపాడు ప్రకృనేయున్న 'చాగరాజు వేములి యను 
(గామమునంగల కమ్మవారితో వెంకటరెడ్డికి గక్షలు పెరియాను. 
1957లో నారాయణస్వామి యను వ్యక్తిని వెంకటరెడ్డి హత్య 
చేయించెను. అతని పుత్రులు, మిత్రులు, వెంకటరెడ్డిపైం బగంబూని 
1964లో నంద్యాలలో బట్టపగలు హత్యచేసిరి. రెడ్డి మరణముతో 
దొర్నిపాటి గ్రామమునకం గళపోయినది. 


దొర్నిపాడు గ్రామములో బయల్సాటి జమ్మన్న యను జంగమీ 
కథ VÄHE గానము చేయుచున్నాడు. 16-12-19655 నేనా 
(గామమునకుంబోయి, యీ పాటను టవాసికొంటిని. పాదమునకు 
ముప్పది మాత్రలున్నవి. పదునైదు మాత్రల తరువాత విరామము. 
7+8+7+58 గా సాగును. ఈ కథ యిట్లు ప్రారంభమగును: - 


“భలి కర్నూలు జిల్లాలోనా- కోయిలకుంట్లా తాలుకలోనా 
దొర్నిపాటీ గ్రామమునందే- ఉండెనమ్మా పావీరెడ్డీ 
2:34 కోమారూదే - ఉత్తమైనా అంకీరెడ్డీ 

అంకిరెడ్లీ కోమారూదే- ఉన్నాదమ్మా ఎంకటరెడ్డీ 

చుట్టు ఏదు వల్లెలకమ్మా- శూరుడమ్మా ఎంకటరెడ్డి 
మింబినోళ్లకు మిందాడమ్మా- పేదవోళ్లకు దేమూడమ్మా” 


పాడునప్పుడు మాత్రమే ఈ కథలో 7+83+7+8 అనుగతి 
తోచుచున్నది. ఇందలి సంగీత దీర్భములను దొలగించినచో, 
సాహిత్యాక్షరములు రూపకగతిలో 6+6+6+6 అను రీతిగా సాం 
గునని చెప్పవలసి యున్నది (“దొర్నిపాటి గ్రామమందె-ఉండెనమ్మ, 
పాపిరెడ్డి... ఇత్యాది). 

(గామకక్షలుండుటచే వెంకటరెడ్డి యేయూరు పోయినను 
ఫిస్తోలు’ బొడ్డున బెట్టుకొని యీటెలతో మందిని వెంటబెట్టుకొని 


వెడలెడివాండు. మందిమార్భలములతో వెంకటరెడ్డి ప్రయాణమగుటను 
(బజలాశ్చర్యముతోం జూచెడివారంట. గాథాకారుం డీ వర్ణన 
నత్యద్భుతమగాం జేసినాండు: - 


“నల్లనల్లని వాదూ రెడ్లీ-కోరమీసం వాడూ రెడ్డీ 

రెడ్డి బయటకు ఎల్తే రాజా- JO దూకిన లీరూ రాజా 
మున్నూటికి దండును లేపీ- 38 బండిని కట్టీనాదే 
బండినిందా ఈటెలు ఏసీ- ఇన్నూటికి పాలేగాళ్లూ 
బండి కమృంటె లేసీనారూ- బయదెల్లీ పోతావుండ్రి 
నల్లనల్లని రూవూరెడ్డి- కోరమీసం వాదూ 34 

రెడ్డి బొడ్లో రైఫోలమ్మా- రెడ్డి సుట్టూ ఈటెలమందీ 
మున్నూటికి ఈటెల చేతా- 38 అయినా పోతావుంటేోే 
చుట్టు నాలుగు గ్రామాలమ్మా- చూడవస్తారమ్మా రెడ్డిని 
కోతకోసే కూలీవాళ్లూ- SSB కిందా ఏసీ 

వాబ్బ హబ్బా! అంటారమ్మా- OB నూస్తా ఉంటారమ్మూ!” 


2.5.6. కలిచెర్ల నరసింహారెడ్డి కథ: - 

ఇది చిత్తూరు కడప మండలములలో విశేష వ్యాప్తి యందున్న 
వీరగాథ. పూసల బలిజలు తంబుటి గుమ్మెట్లతో దీనిని బాడుచున్నారు. 
“'చందామామా! SSI చందామామా!, అను పునరావత్తితోం బాడం 
బడును. ఈ వీరగాథలోని వీరుడు సజీవు(డై యుండుట యొక 
విశేషము. ఇది ఇటీవలి కాలమున (1955 (ప్రాంతములో) 
బయలుదేరిన వీరగాథ. కాంగా, నిది వీరగాథోత్పత్తి క్రమమును 
సప్రమాణముగా నిరూపించుచున్నది. ఈ గాథ పుట్టి పదిపండ్రైెండు 
సంవత్సరములే యెనను (1954-1956) దీనియందు సాంప్రదాయిక 
వీరగాథల లక్షణములన్నియును ఇమిడియుండుట మలీయొక 
విశేషము. ఇది పూసల బలిజలను గాథాకారులలో నాశువుగా 
జనించుటయే ఇందులకు గారణమై యుండును. వీరగాథోత్పత్తి 
రాయలసీమలో నేంటికిని సజీవమై యున్నదనుటను ఈకథ 
నిరూపించుచున్నది. 

యథార్థ సంఘటన లెట్లున్నవో తెలియవు కాని, పాటనుబట్టి 
యితివృత్తము ఈ క్రింది విధముగా నున్నది: - 

చిత్తూరు జిల్లా మదనపల్లె తాలూకా, కలిచెర్ల గ్రామములో 
గడపవారి కొండిరెడ్డి గొప్ప భూస్వామి. ఈయనకు సంతతి లేదు. 
అందుచే వాయలపాడు తాలూకా “తరిగొండవారిపల్లె” యను 
గ్రామములో నున్న తన మేనల్లుడు (339 కొడుకు) నరసింహారెడ్డిని 
దెచ్చుకొని సాకుకొనుచుండెను. కొన్నాళ్లకు గొండిరెడ్డి తన 
యాస్తినంతయు నరసింహారెడ్డికి వ్రాసి చనిపోయెను. ఈ కొండిరెడ్డి 
దాయాది మిట్టపల్లె పాపిరెడ్డి. ఈయనను “చీనీచెట్ల పాపిరెడ్డి” 
యందురు (ఈయనకు జినీతోటలధికముగా నున్నవి కాంబోలును). 
కొండిరెడ్డి, తనకు రావలసిన ARRI నరసింహారెడ్డికిచ్చెనని ఈ 
పాపిరెడ్డికిం గన్నెట్టిగా నుండెను. అందుచే నరసింహారెడ్డినిం జంపి, 


బొబ్బిలివరున కథలు 431 


ఆతని యాన్తినంతయుం గా౭జేయవలెనని ఈ పావిరెడ్డి 
విశ్నప్రయత్నము చేసెను, కాని ఫలింపలేదు. 

నరసింహారెడ్డి 'చేయెత్తు మనిషి. గొప్ప బలశాలి, ధైర్యశాలి. 
'నక్మపోతు నయనాలు, పులిరూపు కలిగిన రెడ్డి, బీదసాదలకు దేవు 
డుి”- అని గాథాకారుని వర్ణన. నరసింహారెడ్డి కోడిపందెమాడుటలో 
రాయలసీమకంతకును పేరుమోసినవాండు. ఈయన కోడిపందెము 
రాజ్యములను బణమొడ్డి యాడిన నాంటి పల్నాటి వీరుల కోడి 
పందెమును జ్ఞప్తికి దెచ్చునని చూచినవారు చెప్పుదురు. నరసింహారెడ్డి 
ఇలువేల్పు పోలేరమ్మ. ఈయనకు SEASON నడపుటకును, 
కోడిపందెము లాడుటకును, పోలేరమ్మ తిరునాళ్ల జరుపుటకును 
ప్రభుత్వమువారు అనుమతినిచ్చిరంట. ఈ నరసింహారెడ్డి ఇలువేల్పగు 
పోలేరమ్మ ఇతని నెల్లవేళలం గంటికి రెప్పవలెం గాపాడుచుండెను. 
అందుచేం జీనీచెట్ల పాపిరెడ్డి ఈయనను జంపుట కెన్ని ప్రయత్నములు 
జేసినను ఫలింపలేదని ఈ కథలో బదేపదే వర్ణింపంబడినది. 
తంబళ్లపల్లె కృష్ణారెడ్డి, 009 గంగిరెడ్డి, గంజివారిపల్లె చిన్నరామిరెడ్డి 
యనువారుగూడం జీనీచెట్ల పాపిరెడ్డితోం KOR నరసింహారెడ్డిపై 
వైరముం బూనినారు. వీరు నలుగురును పెద్దమండెము మామిడితోం 
పులోం గోడిపందెముం బెట్టి, నరసింహారెడ్డిని బిలిచి చంపంబూనిరి. 
పోలేరమ్మ మహిమవలన నరసింహారెడ్డి తప్పించుకొనెను. రాయచోటి 
దగ్గజ నున్న 38 మంగలివాండడ్రను మాటువేషములలోం గలిచెర్లకుC 
బంపి, నరసింహారెడ్డని హత్యచేయం (బ్రయత్నించిరి. అదియును 
నిష్టలమయ్యెను. mod? గామములో బండెమ్మ దేవత జాతరకు 
నరసింహారెడ్డిని పిలిచిరి. అట నిరుపక్షములకును పెద్ద PI 
జరిగెను. అందు శత్రువర్గమువారే గాయపడిరి. మణియొకమాజు, 
మదనపల్లెకుంబోవు త్రోవలో లోతుగా గోతిని (SI, యొక పెద్ద 
వేపమ్రనును రోడ్డుకడ్డముగాం బడవైచి, నరసింహారెడ్డిని జంపC 
దలంచిరి. సావానికుండగు నరనింహోరెడ్డి తన “జీవుిను 
మ్రానుపైనుండి గోతియావలకు దూకించి, ఇంటికి క్షేమముగా 
వచ్చెను. ఈ యన్ని హత్యాప్రయత్నములందును నిలువేల్పగు 
పోలేరమ్మ నరసింహారెడ్డిని రక్షించెను. ఇందులో నెంత SANS 
తెలియదు కాని, ఈ పోలేరమ్మ వృత్తాంతము నరసింహారెడ్డి కథకు 
బాచీన సాంప్రదాయిక వీరగాథల 
నాపాదించుచున్నదనుట మాత్రము సత్యము. 

ఈ (msg, దేవతామాహాత్య్యములు మాత్రమే కాక, ఈ 
కథలో నరసింహారెడ్డి శౌర్యమును (బ్రత్యేకముగాం జెప్పు సంఘటనయు 
నొకటి కలదు. పాలకొండ Ke 'గురికాలపల్లెలో నడవినుండి 
నకృపోతొకటి వచ్చి పశువులను జంపుచుండెను. ఆ యూరి ప్రజలు 
వచ్చి నరసింహారెడ్డికి విన్నవింపంగా నతండు దానిని వేంటాయడం 
బోయెను. నరసింహారెడ్డి నిరాయుధుడై యుండగా SEID 
అతనిపైంబడెను. వీరుండగు నరసింహారెడ్డి యే మాత్రమును 
భయపడక, దానితో జాలాసేపు పోరి, దానిని పిడిగ్రుద్దులు (గుద్ది 


లక్షణముల 


చంపివైచెను. ఈ ఘట్టమున వర్ణన SEK సాంగినది. ఈ పాట 
“కిటతక కిటతకి యను నెనిమిది యక్షరముల యావత్తులు నాలుగొక 
పాదముగా సాంగును. రెండావృత్తుల కొకసారి వంతల పునరావత్తి 
వచ్చును: - 


“వంక నారవలో వాయిలు సెట్లలో-సందామామా! SI సందామామా! 
అణగ దేసింది నక్కపోతురా di ” 
ఒంటిగాడు నరసింహోరెడ్డిపై అ ” 
ఉరుకుత వచ్చెను నకపోతురా ,, ” 
యాభైరూపాయల శాలవదీసీ 3 ” 
ఎడము సేతికి గట్టిగ నుట్టెను a ” 
ఎడమ 398 గట్టిగ నుట్టీ » ” 
నక్ళపోతుకీ నోటికిచ్చెనూ 5 ” 
22788 నక్కపోతునూ E ” 
కుమ్ముచుండె నరసింహోరెడ్డిరా a ” 
5788 రెడ్డి దొరకడూ » ” 
రెడ్డి సేతికీ SASi క ” 
అది- పొడలా పొడలా నక్ళపోతురా ,, »» 
5505385 వట్టియున్నదీ : ” 
దెబ్బ దెబ్బతో రెడ్డి నాయనా » ” 
నక్ళపోతునూ గుద్దు తున్నడూ a ” 
గోండ్రు గోండ్రునా నక్ళపోతురా ,, ” 
గోరులతోనా 389 Ser) » ” 
రెడ్డి రకతమూ దరణీమిందా క ” 
ఏరులు వయ్యో దొర్లిపోయినే 5 a 


రాయలసీమలో కడప మండలమున రాఘవరెడ్డి కథ - 
(9802 భయారెడ్డి కథి; అనంతపుర మండలమున 05° 
వెంకటరెడ్డి కథి అనునవి ఈ వర్గమునకు జెందిన వీరగాథలు. 
గుంటూరు మండలమున బల్నాటిలో “ఎట్టం పేరయ్య కథియు 
(గామ కక్షలకుం జెందినదే. తెలంగాణమున రాజకీయ కక్షలకుC 
జెందిన వీరగాథలలో నల్లగొండ జిల్లాలోని 'రేనికుంట రామిరెడ్డి కథి 
ప్రసిద్ధమైనది. మహబూబునగర మండలమున వ్యాప్తియందున్న 'పరిగ 
రామకృష్ణారెడ్డి కథి గ్రామ కక్షలకు, ముఖ్యముగా హిందూ- 
ముస్లిముల కక్షలకు లక్ష్యమనం దగియున్నది. 


2.6. కుటుంబ కలహములు 
కండెపు సుబ్బయ్యగారి కథః - 

(గామకక్షలు గాక, కుటుంబ కలహములలో జరిగిన హత్యకు 
కండెపు సుబ్బయ్యగారి కథ MEN యుదాహరణము. ఇది పశ్చిమ 
గోదావరీ కృష్ణామండలములో విశేషవ్యాప్తియందున్న. వీరగాథ. “పరిక 
ముగ్గులవారు” అను గాథాకారులు దీనిని బాడుచున్నారు. కృష్ణాజిల్లా, 


432 తెలుంగు వీరగాథా కవిత్వము 


కైకలూరు తాలూకా, నరసన్న పాలెములో డేగల సుబ్బారావు అను 
పరిక ముగ్గులవాండు పాడుచుండగా 19-9-1964న దీనిని 
ప్రాసికొంటిని. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు తాలూకా, జగన్నాథ 
పురములో 1923లో జరిగిన హత్యయే ఈ వీరగాథలోని ఇతివృత్తము. 

జగన్నాథపురములో కండెపు రామయ్య 19వ శతాబ్ది చివరలో 
నున్న గొప్ప రైతు. కమ్మకులమునకుం జెందినవాండు. ఇతనికి 
రామమ్మ, సూరమ్మ యను నిర్వురు భార్యలు. పెద్దభార్యయగు రామమ్మ 
గారికి నలుగురాడపిల్లలు, ఇద్దబు మగపిల్లలు: వెంకమ్మ, చెల్లమ్మ, 
లక్ష్మమ్మ, కోటమ్మ, సుబ్బయ్య, రత్తయ్య. రెండవ భార్యయగు సూరమ్మ 
గారికి రామమ్మయను కూంతురును, సూరయ్య, లక్ష్మణదాసు అను 
నిరువురు కొడుకులును గలరు. రామయ్యగారి మరణానంతరము 
సుబ్బయ్యగారు ఆ యింటికి యజమాని యయ్యెను. చెల్లెం[డ్రకుం 
దమ్ముం[డ్రకుం బెండ్లిండ్లు చేసెను. తన సవతి తమ్ముడగు లక్ష్మణదాసు 
SC దన సొంత యక్క చెల్లమ్మగారి పుత్రిక శేషమ్మనిచ్చి వివాహము 
చేసి, మిక్కిలి NI) SES SV EEC జూచుచుండెను. లక్ష్మణదాసు 
అందటిలోను జిన్నవాండగుటచే సుబ్బయ్యగారి కీతనియెడ (ప్రేమ 
మెండు. 

సుబ్బయ్యగారికి నాగయ్య, జన్నయ్య యను నిరువురు 
పుత్రులును, లక్ష్మమ్మయను పుత్రికయు6 గలరు. ఇందు లక్ష్మమ్మను 
దన యక్క చెల్లమ్మగారి మూడవ కుమారు(డైన పుల్లయ్యకిచ్చి పెండ్లి 
చేసెను. ఇట్లు సుబ్బయ్యగారికిం దన యక్కగారైన చెల్లమ్మగారితో 
రెండు రకముల బాంధవ్యము కలిసియున్చది (చెల్లమ్మ 2988097) 
శేషమ్మ, సుబ్బయ్యగారి తమ్ముని భార్య; సుబ్బయ్యగారి 2988097) 
లక్ష్మమ్మ, చెల్లమ్మ కోడలు). ఇదియే వీరి ప్రాణమునకు గీడు 
తెచ్చినది. 

సుబ్బయ్యగారి అక్క చెల్లమ్మది శ్రీరామవరము. ఆమె భర్త 
కామిరెడ్డి జన్నయ్య. చెల్లమ్మ “మహాగయ్యాలి”. తన తమ్ముడగు 
సుబ్బయ్య కూంతురును, దన మూడవ కోడలును నగు లక్ష్మమ్మను 
బెక్కు హింసల పాలుసేసి, పుట్టింటి కిం దతిమివేసెను. ఇది 
సుబ్బయ్యగారికి దెలిసి, తన సోదరుడు లక్ష్మణదాసుతోం జెప్పి, అతని 
భార్యయు దన్నయక్క చెల్లమ్మ కూంతురును నగు శేషమ్మను 
బుట్టింటి కిం (శ్రీరామవరము) బంపివేసెను. ఇది లక్ష్మణదాసున 
కిష్టములేదు. అయినను అన్నకు భయపడి భార్యను బంపక తప్పలేదు. 
సుబ్బయ్యగారికినిం జెల్లమ్మగారికిని బట్టింపులు హెచ్చిపోయెను. 
చెల్లమ్మ తన యల్లుయడు లక్ష్మణదాసును బిలిచి, సుబ్బయ్య (288 
యున్నంత కాలము తన కూతురు సంసారము బాగుపడదనియు, 
నాతనిని జంపివేయు మనియు (బోత్సహించెను. అవివేకియగు 
లక్ష్మణదాసు చెల్లమ్మ సలహాను బాటించి, కొందజు మాలవాండ్రను 
జేరందీసి, రాత్రివేళ సుబ్బయ్యగారు ఏలూరునుండి జగన్నాథపురము 
వచ్చుచుంగా దారిలో బొడిచి చంపించెను. ఈ హత్య 1923 ఆగష్టు 


27 మంగళవారము నాండు జరిగెను. ఈ హత్యలోం బాల్గొన్నవారి 
కందజకును ద్వీపాంతరవాస శిక్షలు పడెను.* 


లక్ష్మమ్మకథ వలెనే ఇదికూడం గుటుంబ కలహములతోం, 
బట్టుదలలతో, నత్తగారి యారళ్లతోం, eal గోడుతో, 
హృదయమును గరంగించు సన్నివేశములతో నొప్పు నుత్తమ వీరగాథ. 
సుబ్బయ్యగారు మహాబలశాలి. ఆజిడుగుల యెత్తు, పెద్దఛాతి కలవాం 
డు. ఇతండన్నచో సమష్టి కుటుంబములోని వారికే కాక, యూరిలోని 
వారందలికిని భయమే. ఇతండు గొప్ప న్యాయవేత్త. ఈ కథ 
శోకాలాపముతో, మిక్కిలిగా సాంగందీయంబడిన ద్విపద పాదములతో 
12+10+8 మాత్రలొక పాదముగా సాగును. కామమ్మకథవరుసలో 
నున్నదని చెప్పవచ్చును. ఈ కథ ఇట్లు ప్రారంభమగును: - 


“రామా రామును రామా, శ్రీరామా రామా- రామారామా 
(రామ రామును రామ శ్రీరామ రామ-రామరామ) 
ఏలూరు తాలూకా జగనాథపురము-రామారామా 


జగనాథవురమేలు ఆ కమ్మవారు - కమ్మావారు 
వారింటి పేరండి కండేపువారు M 
ఘనమైన కందేపు రామయ్యగారు 3 
కండేపు రామయ్య తన గర్భమందు E 
సుబ్బయ్య రత్తయ్య ఒక తల్లివారు రామారామా 


నూరయ్య దాసయ్య ఒక తల్లివారు i 
తల్లులిద్దరు గాని తండ్రి వొక్ళడుగ జ 
సవతి బిడ్డలు వారు అన్నదమ్ములుగ _రామారామా” 


కండెపు సుబ్బయ్యగారి విగ్రహమును బ్రతాపమును ఇట్లు 
వర్ణింపంబడెను: - 


“పిడి తక్కువ మూరెడు పాదమున్నాది- నుబ్బయ్యకు 
రెందు మూళ్లది రొమ్ము ఛాతి ఉన్నాది öö 
ఏలూరు కోర్టులో పంచాయతిదారి నుబ్బయ్య 
(గామాని కధికారి గ్రామ మునసీబు ja 
సరకార్షి మెప్పించి సెలవు తెచ్చాడు öö 
కర్రకత్తిని వొకటి సెలవు దెచ్చాదు ja 
నెలకు మూండు ఖూనీలు OS Sad ,, 
కర్రకల్తీ తనకు చేత ఉంటేనా ka 
అరవై మందినీ గదిమి Sar s 
ముట్లు కర్రా తనకు చేత నుంటేనా ja 
మువ్భయిమందినీ తరిమి కొడతాదూ _ నుబ్బయ్య” 


సుబ్బయ్య తన అక్క చెల్లమపైం గోపగించుట చక్కంగ వర్ణింప 
బడినది: - 


“తెచ్చేను కోపాలు నయనాలకండో- 
వటవటా నుబ్బయ్య పండ్లు కొరికాడో ha 


నుబ్బయ్య 


బొబ్బిలివరున కథలు 433 


ఆగ్రుడై తానపుడు మండిపడ్డాడే a 
అరలోది ఆ కత్తి బర్రూన లాగే # 
కత్తి మెరువూలేమొ మెరివించినాడూ సుబ్బయ్య” 


ఈ కత్తి మెబిపులు కళ్ల జూచి” చెల్లమ్మ పాణిపోయినది. 
కాని తమ్మునిపైం బగంబట్టినది. ఆ పగను దమ్ముని కూతురుపై 
దీర్చుకొన్నది. తన తమ్మునిట్లు హెచ్చరించినది: 


“మూడరా నా దెబ్బ చూవించుతాను- Saame! 
కూర్చోని అన్నామె తిననివ్వ నయ్య- 207859 
నిలబాడి FRV తాగ నివ్వాను స 
దండాన్ని బీరలో కట్టనివ్వాను a 
పెట్టెలో వస్తువులు పెట్టనివ్వాను ,» 
కూర్చుంటె ఒక తన్ను నేను తన్లాను " 
నుంచుంటె ఒక తన్ను నేను SLD m 
పనిపాటల కాడ ఆరుపోరయ్య - లక్షిమికిని 
నీ కూతురిని పుట్టింటికి వెళ్లదరిమెదను-తమ్మూడ!” 


అత్తగారి క్రౌర్యమంతయును పైపంక్తులలో వెడలంగక్కినది 
చెల్లమ్మ. 


2.7. లేచిపోవుటలు (Elopements) 


మందలోడు కథః- 

లంబాడీలు, మందులవాండ్రు, కోయవాండ్రు మున్నగువారు 
మంత్రతంహత్ర శక్తులు గలవారని జానపదుల నమ్మకము. వీరు 
అస్తిపరులైన OO మంత్రించి యెత్తుకొని పోవుదురని నమ్ముట 
పల్లెలలో గలదు. ఇది కేవలము నమ్మకము మాక్రమే కాదు. ఇట్టి 
సంఘటనలు గూడం గొన్ని యథార్థముగా జరిగినవి. ఈ విధముగా 
మందులవాని మాయలోంబడి, యొక సంపన్న గృహస్థురాలు ఆతనితో 
లేచిపోవుటయే ఈ Voss కథి. ఇది శ్రీకాకుళ మండలమున 
విశేషవ్యాప్తియందున్నది. అట మాలదాసరులు దీనిని జముకులతోం 
బాడుచున్నారు. ఇది ఇటీవలనే- సుమారేడెనిమిదేండ్ల (క్రిందట 
(1958-1959లో) జరిగిన సంఘటన. ఈ కథను 24-5-1966న 
శ్రీకాకుళము ప్రక్కనే యున్న bd గ్రామములో దాసరి 
బండారు అను నతడు పాడుచుండయగా పాసికొంటిని. 


తండ్రినిగాని మగనినిగాని విడచి, విటగానితో లేచిపోవుట 
నాంగ్లమున “elopement అందురు. ఇట్లు BIN” హిందూ 
దేశమునంగూడం గలదు. కాని, పాశ్చాత్య దేశములలో నున్నంత 
బహుళముగా లేదు. పాశ్చాత్య దేశములలో నీ లేచిపోవుటల పై 
బెక్కు వీరగాథలున్నవి. మనకట్టివి లేవనియే చెప్పవచ్చును. ఉన్న 
కొద్దిపాటి కథలలో నీ “మందలోడుకథి నుదాహరణముగా స్వీకరింప 
వచ్చును. కాని ఈ కథలో నాయిక మందుప్రభావమున మరులు 
RA కాని, స్వతస్సిద్ధముగాం బ్రేమించి లేచిపోలేదు. కావున దీనిని 


మందులవారి మాయల కుదాహరణముగాం గైకొనవలెనే కాని, 
లేచిపోవుటకు లక్ష్యముగా స్వీకరించుట సమంజసము కాదను శంక 
పొడమును. కాని కట్టుకొనిన భర్తను విడిచి, పరాయి మగవానితో 
వెడలిపోవుట- అది యేకారణము వలననైనను 'లేచిపోవుటి యే 
యని చెప్పవలెను. 


శ్రీకాకుళము జిల్లా, పాలకొండ తాలూకాలో, 'ఇసకలూరు పేటి 
యను (గామమున్నది. అట రామానాయండు, పాపమ్మ యను 
దంపతులు గలరు. వీరిది తెలగ కులము. వీరికి ముగ్గురు కొడుకులు, 
నారాయణమ్మ” యను కూంతురు గలరు. ఈ నారాయణమ్మ యువతి. 
“స్మూలు ఫైనలు’ SEID జదివినది. ఈమె భర్త పేరు “గోపి చిన్నవాం 
డు. ఒకప్పుడీమె కడుపునొప్పితో బాధపడుచుండెను. ఆ గ్రామమున 
కొక తరుణప్రాయుడైన మందులవాండు వచ్చెను. (ఈ మందులవారు 
గాడిదలను, పందులను MANIC బూసలను నాటుమందులను 
అమ్ముకొని జీవింతురు. 'మందులవాండు” అను శబ్దమే జానపద 
వ్యవహారమున (OSS? అయినది. 'మందలోడికథి అనగా 
“మందులవాని కథి అని గ్రహింపవలెను.) నారాయణమ్మ KE 
మందులవానిని బిలిచి తన కడుపునొప్పికి మందునడిగెను. ఆమె 
సౌందర్యమును జూడంగా వానికి దుర్చుద్ధి పొడమెను. ఆ మందులో 
నేదియో మరులు Frey) పదార్థమును గలిపి ఆమెకిచ్చినాండు. ఆమెకు 
మరుల కాటుకను బెట్టినాయడు. నారాయణమ్మ వాడిచ్చిన మందును 
సేవించినది. కడుపునొప్పి తగ్గినది కాని, ఆ మందుల వానిపై నామెకు 
విపరీతమగు మోహము జనించెను. ఆ మోహములో నాతని గూర్చిన 
వివరము లడిగినది. వానికి బాతిక రూపాయల బహుమతి నిచ్చి, 
సారాయి పోయించి, AIA» భోజనము పెట్టి, వానిని బంపి, 
తాను దరువాత వత్తుననెను. 


మరులమందు నిచ్చివాండే కాని, నారాయణమ్మ తనతో 
KRIKET మందులవానికి భయము పుట్టెను. అందుచేం దాను 
మందతో విడిసియున్న ఓటిగడ్డ మిట్టలకుంబోయి, సారాయి మత్తు 
వదలిన తరువాత భార్యల నిరువురను వెంటంనిడుకొని, మందలను 
మరలించుకొని, 'ఇలమండ్లి యను గ్రామమునకు బోయినాండు. 
ఇట నిసకలూరి పేటలోని నారాయణమ్మ తన తలిదం[డ్రులతోం దాను 
తాతగారింటికి వెడలుచుంటినని చెప్పి, అలంకరించుకొని, తన 
యాభరణముల నన్నింటిని ధరించుకొని, బయలుదేరి ఓటి గడ్డ 
మిట్టలకు వచ్చినది. అచట “Sos” లేకపోంగా, గాడిద మందలు 
పోయిన మార్గమును బట్టి ఇలమండ్లకుం జేరినది. భయపడుచున్న 
“మందలోడి’కి ధైర్యము చెప్పి, వానికి భార్యయె మందులవారిలోం 
గలసిపోయినది. 

నారాయణమ్మ తం[డ్రియగు రామానాయండుగారు మందల 
వానిపై 'కేసు' పెట్టినారు. కాని ‘కోర్టులో విచారణ జరుగుచున్నప్పుడు 
నారాయణమ్మ మందులవాని దేమియును తప్పులేదనియుం, దానే 


434 తెలుంగు వీరగాథా కవిత్వము 


యిష్టపడి యతనితో నుంటిననియు సాక్ష్యమిచ్చెను. రామానాయని 
గారి కేసు” నెగ్గలేదు. చేయునదిలేక ఆయన 'హీరకుండలముిన 
నొక 'డాబా'ను గట్టించి, కూంతురికిచ్చెను. ఆ యింటికి “సంజీవికొండి 
యని పేరుపెట్టి, నారాయణమ్మ యా మందుల వానితోం గాపురము 
చేయుచున్నది. (వీరు నేంటికిని -1966 నాటికి- హీరమండలమునం 
గలరు.) 


(ప్రబంధములవలె సాగు హరిహరీ పదములను పాడు 
జముకులవారిచేం జెప్పంబడుచుండుటచేం గాంబోలు నీ కథలో 
ERO కవితారసము జాలువారుచున్నది. ఈ కథా ప్రారంభ మెంత 
రమ్యముగ నున్నదో చూడుండు: - 


“ముందలోడా! ఓరి మాయలోడా! 


నిన్నవాడా! ఓరి నిన్నవాడా! HOI 


పొద్దు పొద్దున లేసి పొద్దున్నై లేసి నాదురా 11559011 
పాపేడి 233) Swat తలీనినాదురా స 
vie రాయిమీద మునివల్లు తోమినాదురా N 
వజ్రాల రాయిమీద వాన్నీళ్లు లీసినాదురా m 
మూదు 229030 నీళ్లు మునిమొకము SATUD ,, 
Poed OESE సెయ్యి జబ్బ కడిగినాడురా ; 
నిలువు టద్దములోన నీడలే సూనినాడురా M 
18505783 పాగలే సుట్టినాడురా ” 
మందులా కావిడీ బుజమానుకున్నాడయా M 
వందుల దుడ్గొకటి సేతనే వట్టినాడురా : 
నాగ నరను కాయ నోట నాదించినాడురా wr 
పంచమా రాగాలు వొంచొంచి పొడినాడురా స 
ఎండి విడినీ కర్ర ఏళ్ల సందింబినాడురా , 
కృష్ణావతారాలు 20309 పొడినాడురా ” 
ఇసకలోడి పేట (గ్రామాని కెల్లినాడురా ॥మంద॥” 


ఈ కథ మిక్కిలి అర్వాచీనమైన దగుటచేం గాంబోలు కరంటు” 
“రిపోర్టు”, “కోర్టు? మున్నగు VON పదములెన్నియో ఇందు దొరలినవి. 
“మందలోడు” నారాయణమ్మకు మరులమందు నిచ్చు సందర్భము 
చక్కగా వర్ణింపబడినది: - 


“రాతువును సూసేడు మాతరేశాడమ్మా 
నీక్కుడాకుల వనరు శిరసు కేసినాదురా 
ఎడమ సేతికి మంచి రచ్బొకటి కట్టాదురా 
అరవైయారు దుంపాలు వగమే దీశాడయ్యా 
గాడిద పాలైనా ఏగమే విండదాడయ్యా 

వేడు మాత్తర్లు వేక పుటము సేశాడయ్యో 
కాకరాకుల వనరు కాటుకలు Varis 
మరులకాటుక BV Seved సేనినాదురా 


కాటుక పెట్టీనాదు కరంటు లాగినాడురా 
మరుల మాతరతోను మనసే యిరినినాడురా” 


వెనుకంబడిన ప్రాంతముగా భావింపంబడుచున్న శ్రీకాకుళ 
మండలమునం (23595970 వీరగాథలున్నవనుటకు ఈ 'మందలోడు 
కథి (పప్రబలమగు తార్మాణము. 


3. జానపదములు (Folk Ballads) 


బొబ్బిలివరుస కథలలోం జారిత్రక సాంఘికేతివృత్తములే 
అధికముగా నున్నను, కొన్ని కల్పిత కథలు కూడం గానవచ్చుచున్నవి. 
జానపదులకు అద్భుత రసమునందు అభిరుచి 3753 నిట్టి 
కల్పిత కథల నల్లుకొనుచుందురు. చారిత్రక సంఘుటనలోం 
గల్పనలెక్కువగాం (బవేశించుటచేం గొన్ని చారిత్రక కథలుకూడ 
జానపదరూపము నందియుండవచ్చును. బాలనాగమ్మ కథ, బంగారు 
తిమ్మరాజు కథ యిట్టివే. గాంధారి కథ, కాంభోజరాజు కథ, కమ్మవారి 
పడతి- పసల బాలుని కథ, ఎలనాగిరెడ్డి కథ, రక్తకొమారుని కథ, 
రత్నాంగి కథ- మున్నగునవి సంపూర్ణ జానపద కల్పనాజన్య 
వీరగాథలకు ఉదాహరణములు. ఇందు మొదటి మూండును 
ముద్రితములు, తక్కినవి నేను సేకరించిన మౌఖికగాథలు. 
ని.వి.బ్రౌనుదొరగారు క్రీ.శ. 1843 ఆగమ 17వ తేదిని 
నిరక్షరకుక్షియుగు నొక కాంవువాయడు పాడుచుండంగా 
“'బాలవిక్రమార్ముని పెండ్లికథి యను దానిని సేకరించినారు. ఇది 
మదరాసు ప్రా.లి.పు.భా.లో గలదు (కాగితపు బ్రతి డి.నెం. 2549). 
ఇది కూడ జానపద వీరగాథయే. కాశీమజిలీ కథలు, భట్టివిక్రమార్ముని 
కథలు, మదనకామరాజు కథలు మున్నగునవి వచనరూపమున నున్న 
జానపదకథలు. ఇవి అద్భుతరస ప్రధానములు. ఇట్టి వచనకథలను 
గూడ గొందటు జంగములు రగడలుగా మలంచుకొని, తంబుజ 
గుమ్మెతలతోం బాడుచున్నారు. 


3.1. గాంధారి కథః- 

గాంధారికథ అతి ప్రసిద్ధమైనదే కాక అతి ప్రాచీనమైన కథగాం 
గూడం గాన్పించుచున్న్చది. కొమార రాముని కథను రచించిన కవియే 
దీనినిగూడ రచించియుండును. రెండింటి ప్రారంభము నొకేలాగునం 
గలదు. ఇది మొదట కుమారరాముని కథ వలెనే ఆద్యంతమొకే 
ఛందస్సులో నుండియుండును. తరువాత కొందటు దీనిలో దరువులు 
కీర్తనలు (ప్రవేశపెట్టిరి. ఇట్లు దరువులు కీర్తనలు ప్రవేశపెట్టంబడిన 
(గంథము కీ. శ. 1893లో నేలటూరు వెంకట సుబ్బశాగస్తులుగారిచేం 
(బ్రకటింపంబడినది. అందు బూర్వకవి రచనగా నీ కథ పేర్నొనం 
బడెను. దీనికిని బాలనాగమ్మ కథకును గొన్ని సంవాది రచనలున్నవి. 
దీని పూర్వరూపము బొబ్బిలికథవంటి యేకచ్చందమే యనుటకు 
మటియొక (ప్రబల తార్మాణమున్నది. గాంధారికథకు రెండు (ప్రాం 
తప్రతులు మద్రాసు ప్రా.లి.పు.భా.లో గలవు (డి.నెం. 2518, 2519). 


బొబ్బిలివరున కథలు 435 


ఈ రెండు ప్రతులలోను నాద్యంత మొకే ఛందస్సు గలదు. కీర్తనలు, 
దరువులు లేవు. 

వాలుగొండ పట్నమేలు మంధాతరాజునకు “సోయితరాజు 
అను కొడుకును, “పద్మగంధి” యను కూతురును గలరు. పద్మగంధి 
తారశిల పట్టణమేలు వశపతిరాజు భార్య. ఆమెకు గాంధారియను 
పుత్రిక పుట్టెను. ఈ గాంధారిని తన సోదరుండగు సోయితరాజున 
కిచ్చి పెండ్లి చేయవలెనని పద్మగంధి తలంచెను. కాని గాంధారి కది 
యిష్టములేదు. ఆమె తన మేనత్త కొడుకు 'బాలరాజు'ను టబ్రేమించెను. 
బాలరాజుతల్లి (అనంగా వశపతిరాజు సోదరి) వేడుక రామక్క, తండ్రి 
గాండీవరాజు. వీరిది సుందరగిరి పట్టణము. గాంధారి బాలరాజులు 
చిన్నతనమునుండియుం గలసిమెలసి తిరుగుచు, నొకేచోటున 
విద్యాభ్యాసము చేసిరి. గాంధారి మంత్ర తంత్ర విద్యలెన్నియో నేర్చెను. 
వాని ప్రభావముచే మేనమామయగు సోయితరాజును దిరస్మరించి, 
తాను టబ్రేమించిన బాలరాజును వివాహమాడెను. 

“Sorsa యనునది దీనిలోని పల్లవి. జంగంకథలలోని 
రగడ వంటిది యిందులేదు. కావున దీనిని జంగంకథగాం 
బేర్మొనరాదు. ఇది 11-12 శతాబ్దములకుC జెందిన రచన యని 
హరి ఆదిశేషువుగారు తలంచుచున్నారు. శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావు 
గారు గాంధారి కథ కీ.శ. 1300 ప్రాంతపు రచనమనియు, దీనిలోని 
గాంధారిపాత్ర కాకతీయ రాజ్యమునేలిన రుద్రమదేవి యనియు 
నభిప్రాయపడిరి. డా! బి.రామరాజుగారు గాంధారికథ యొక్క 
ప్రాచీనత నంగీకరించియు, విస్పష్టాధారము లేవియు లేకుండ నిట్టి 
ఊహలు సేయుట తగదని నిరసించిరి. 


3.2. కాంభోజరాజు కథ: - 

అద్భుత విషయములకు, అమానుష చర్యలకు నాలవాలమైనది 
కాంభోజరాజు కథ. ఈ కథలో వచ్చు కాంభోజ SON శబ్దములు, 
కథాస్థలము, నాగులు, రాక్షసులు, దాసులు, రామలింగస్వామి (533, 
నరమేధము, (గామనామము, సాంఘిక పరిస్థితులు - మున్నగు వానిని 
బట్టి టేకుమళ్ల కామేశ్వరరావుగారు దీనిని క్రీ.పూ. ఒక వేయి 
సంవత్సరముల నాంటి కథగా నిర్ణయించి యున్నారు (చూ. గృహలక్ష్మి 
జూన్‌, సెప్టెంబరు సంచికలు- 1954). కాని, కాలము, కథారంగము 
కవిప్రసక్తి మున్నగునవి జానపద సాహిత్యమున నంతగా 83,05 
దగినవి కావని రామరాజుగారు తలంచుచున్నారు. 

ఇది యద్భుత విషయములతోం గల్పించిన కథ. సవతుల 
ఈర్యాద్వేషములు, అన్నదమ్ముల అసూయలు, బోగము రంగసాని 
టక్కు టమార విద్యలు, గచ్చాకు పుచ్చాకు వైద్యములు, వీరభద్రుని 
యుత్సవములు, జంగమార్చనలు, మాటాడెడి నిర్మలమందు, 
సముద్రములను దాటెంచెడి koogid, సంతులిచ్చెడి వ్రతములు- 
మున్నగునవి యీ కథలో కొల్లలుగా 9. జానపదులలో మిక్కిలి 
ప్రచారముందున్న వీరగాథలో నిదియొకటి. 


ఈ కథను జంగం సుబ్బయ్యదేవర రచించినట్లు తెలియు 
చున్నది. దీని గుజిలీప్రతులు లభించుచున్నవి. ఇది SN తందాన 
వరుసలోనున్న కథ. ఇందు బలురకములు తందానవరుస DD. 
నేంటి బుజ్టికథలలో వినంబడు తదానవరుస లన్నియును కాంభోజ 
రాజుకథలోని వరుసల కనుకరణములే. ఈ కథలలో నెకువ భాగము 
8+8 మాత్రలొక పాదముగా CASA. 


8.3. పసల బాలుడు కథ లేక బాలరాజు కథ:- 

కిన్నెర నాగయ్య కొడుకు వీరాస్వామి రచించిన “కమ్మవారి 
పణతి- పసల బాలరాజు కథి అనునది యొకటి నేడు గుజిలీ 
ప్రతిగా లభించుచున్నది. గాంధారికథవలెనే ఇదికూడ బొబ్బిలివరుస 
కథనుండి జంగంకథగా మార్చబడినట్టిది. ఇందు కీర్తనలు దరువులు 
లేవుకాని, పద్యములు వచనములు గలవు. ఈ జంగంకథకు 
మూలమగు బొబ్బిలివరుసకథ ‘కమ్మవారి పడతి” యను పేరం గలదని 
శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు చెప్పుచున్నారు (చూ. కిన్నెర, 
డిసెంబరు 1953, వుట 556). ఇది నాకు లభింవలేదు. 
“పసలబాలుడు కథి లేక “బాలరాజు కథి యను పేరుతో గాథాకారులు 
దీనిని బాడుచుండగా మాత్రము వింటిని. కిన్నెర వీరాస్వామి జంగం 
కథారచన మెచ్చందగినదిగా లేదు. ఇది గాంధారికథకు అనుకరణము. 


మహానందిని బాలించు కలికిరాజునకు నాగేటి చాలులో నొక 
బాల లభించెను. ఆమెకు పీతి యని పేరు పెట్టను. ఆమె యీడేరి 
పశువులను మేంపు వెలమదొరబిడ్డ బాలరాజును (ప్రేమించినది. కాని 
(పేమయన నేమియో తెలియని బాలరాజు ఆమెను జూచి భయపడెను. 
సీతను వదలించుకొనుటకై యెన్నియో అసాధ్యమగు కార్యములను 
జేయుమనెను. ఆమె తన పాతివ్రత్య మహిమచే నవి యన్నియు 
నవలీలగాం జేసినది. దానితో నా సీత మంత్రకత్తెయని బాలరాజు 
మటింత భయపడసాయగాను. ఒకప్పుడు బాలరాజు ఆమె దగ్గబినున్న 
నగలు తీసికొని కోమటింటికిం Here నా కోమటి యాతని 
హస్తమును ఖండిచెను. ఆ బాధతో నా బాలరాజు దగ్గజిలోనున్న 
ఆకుతోటలోనికిం బోంగా, నక్కడి కాంపులతనిని దొంగయని తలంచి 
చంపివైచిరి. సీత తన ప్రియుని వెదకికొనుచు వచ్చి, అతనితో 
సహగమనముచేసి, శాపవిమోచనము నందినది. 


సాంఘికగాథయే కల్పనలు చేరుటచే నిట్లు జానపదగాథగా 
EBSI నా యభిప్రాయము. దీని శీర్షికయే మన కీ రహస్యమును 
జెప్టుచుననది. సీత కమ్మవారి యాడుబిడ్డ. ఆమె పశువులనుగాయు 
వెలమయువకుని౯ (309, ఆతనితో వెడలిపోయినది. అనేక 
కష్టములుపడి, కడకాతనితో సహగమనము చేసినది. కల్పనలను 
దీసివేసినచో నిది చకని పేరంటాలుకథ seekord. ఈ కథ 1948లో 
“బాలరాజు? అను పేరుతో ROS చితముగాం దీయంబడి 
బహుజనాదరణ పాత్రమైనది. 


436 తెలుంగు వీరగాథా కవిత్వము 


8.4. “బాలవిక్రమార్ముని పెండ్లికథి: - 

ఇది (బ్రౌను సేకరించిన వ్రాతప్రతి. బలభద్రరాజు తృతీయ 
కుమారుడగు బాలవి(క్రమార్ముండు అనేక (శమలకోర్చి, 
మైలాపురాధీశ్వరు(డగు దేవేంద్రగిరిరాజు కుమార్తెయగు మగువ 
మద్దిరేనిని వివాహమాడు కథ యిందు వర్ణింపంబడినది. ఇది జానపద 
కల్పిత గాథ. దీని ప్రారంభమిట్లుండును: - 


“శరణు శరణు ఓ రామ శరణయ్య రామా, ఆ. ఆ. 
మేలుకో మేలుకో అక్క నలగంగ 

ఇంతంత నీ బొజ్జ యిత్తలి జలపోతా 

కానంత నీ బొజ్జ కంచు జలపోతా 

స బొజ్జ కేమి అరగింపులోయి యినాయకా! 
కొందనెల్లికూర గోవుల మజ్జిగ నెట్టగల్ల టెంకాయ 
నెయ్యి నీ కారగింవులు అక్క నలగంగా! 


ఈటి పాయక పం(డైెండామడ బలభద్రరాజు పెండ్లాము 
చుక్నల సూర్యకాంతి. ఆ చుక్కల సూర్యకాంతికి ముగ్గురు కొమాళ్లు, 
చిన్నవాడి పేరు చినసోమినాయుడు, పెద్లోడి పేరు పెదసోమి 
నాయుడు, కడగోటివాడి పేరు బాలవిక్రమార్ముడు. ఆ. ఆ.” 


కాటమరాజుకథలలో వలె నిందు వంతలు ఆి కొట్టుట కలదు. 
కావున దీనిని “ఆకపదిమని పిలువవచ్చును. 


8.5. ఎలనాగిరెడ్డి కథః: - 

ఇది యొక అద్భుత కాల్పనిక గాథ. దీనిని రాయలసీమలోం 
బిచ్చుకుంట్లు పాడుచున్నారు. ఇది యెనిమిది రాత్రులు పాడంబడు 
ÕS కథనముతో నొప్పుచున్చది. ఎలనాగిరెడ్డి యను మోటాటి 
sc యువకుండు శ్రీశైల మల్లికార్డునస్వామి కరుణచే ననేక 
కష్టములను గడచి, కల్యాణపట్టణమును జయించి, దారిద్యముతో 
బాధపడుచున్న తన సోదరులను తలిదండ్రులను రాజకుటుంబముగా 
మార్చుట ఇందలి కథాంశము. ఇందెన్నియో అభూత కల్పనలున్నవి. 
శైవమత ప్రశంస యెక్కువగా నున్చది. పిచ్చుకుంట్లు దీనిని 
తంబుబతోను, చిన్న చిన్న కంచు గుమ్మెతలతోను బాడుచుందురు. 
తందాన వరుసలలో నీ కథ సాంగును. కర్నూలు జిల్లా, నందికొట్మూరు 
తాలూకా, BON (GS గ్రామములోం బిచ్చుకుంట్ల చిన్న 
నాగన్న యనునతండు పాడుచుండంగా నేనీకథను వ్రాసికొంటిని (20- 
4-1966). దీని ప్రారంభమిట్లుండును: - 


“అబ్బిరెడ్డి ముద్దమృ్మ కొడుకులూ తందానా తందాన తందనా 
ఏదుమంది వాళ్లన్నదమ్ములూ M 
Bor vo తిండి లేదుగా M 
కడదామంటే వన్రము లేదు 3 


Dev పేదలూ కాపులున్నరూ 99 
ET EEE A IE t తందానా తందాన తందనా” 


ఎలనాగిరెడ్డి శివుని బ్రార్థించి, చచ్చిన పొట్టేలును బ్రతికించి, 
దానిని గల్యాణపురి పట్టణముపై వదలెను. ఆ పొట్టేలు సైనికులను 
జంపుచుం గోటలను బగులంగొట్టుట వీరరసస్ఫూర్తితో వర్ణింప 
బడినది. (8+3 మాత్రలొక పాదముగా సాంగినది.) 


“భలారాను భళ' నేదు తందన తందన తానో 
సబ్భినట్టి పొటేలీ స 
ఉరమటించి లేచేర 5 
పొటేలీకి దైవమా a 
జానేదూ జానేదు a 
దాని రోమమున్నాది » 
ep కాళ్లు తెలువూర JA 
నడినెత్తిన సుక్క్మార , 
తోకరా వూదోక A 
పంచదీర కల్యాణి A 
జింక కొమ్ములా 88 2 
దాని కొమ్ము లున్నాయి A 
రోహిణి వాండ్ల దండోయి ” 
అరబ్బీల దండోయి JA 
పొడసండీ పొడసండి P 
నరకండీ నరకండి a 
రోహిణి వాండ్ల దండూను jä 
పొటేలు 177308 3 
ఎడమ తట్టు మందీని N 
కుడితట్టుకు వొలి పేర Ns 
298 SA సేత N 
ఏడడుగు లొచ్భేర A 
28709 తగిలేర E 
కాళ్లు DEA నోళోయి i 
చేతు లిరిగి నోళ్లోయి M 
తలలు SAD నోళ్లోయి M 
ఏడు పారాల మంది pa 
పారి పారి పోతారు 3 
భలళే-కంచుకోట కొచ్చేర " 
కోటకెల్లి జూసింది A 
ఎనక వర్సడి చేత స 
విడడుగు 573,08 3; 
ముందు SA చేత ” 


బొబ్బిలివరున కథలు 437 


మూడడుగు లొచ్చింది a 
ఒరేయ్‌-జక్కించి ఎగిరేరా 53 
కోట ఎగిరి ధుంకింది M 
కలియ కోట కొచ్చేర A 
కోట ఎగిరి (90808 a 
ఇత్తడి కోట కొచ్చేర ” 
కోట ఎగిరి (90808 E 
ఇజయ కోట కొచ్చేర 
కోట ఎగిరి ధుంకింది తందన తందన తానో” 


3.6. రక్తకొమారుని కథ:- 

ఇది తెలంగాణములో వ్యాప్తియందున్న వరినాటు పాట. ఇది 
“చుట్టు కాముడు పాటిగాం గూడం బాడంబడుచున్నది. వెన్నెల 
రాత్రులలో గ్రామీణప్రీలు గుండ్రముగా దిరుగుచుం, జప్పట్లు 
Se, నొకసారి లేచి, మటియొకసారి వంగి పాడు పాటలను 
దెలంగాణమునం జుట్టు కాముడు పాటలందురు. ఈ పాటను నేను 
1966 జూలై నెలలో నల్లగొండ మండలమున సంపాదించితిని. 


ధర్మాంగ పట్టణమునేలు ధర్మాంగరాజునకుC బద్మావతి యను 
భార్యయందు లేక లేక శివుని వరమున రక్తకొమారుండను బాలు 
డు జన్మించెను. అతనికి “గిరియావతి” యను కన్యనిచ్చి పెండ్లి చేసిరి. 
ఆ రాజొక బావిని (oder దానిలో నెంతకును నీరు పడలేదు. 
బ్రాహ్మణుల నడిగి దానికి నరబలి కావలయునని తెలిసికొనెను. ఆ 
రాజు తనకన్న కుమారుని బలినీయ౯ జూచును. తల్లి ఆ బాలుని 
దప్పించి, 3370 యశ్వమునిచ్చి అరణ్యములకుC బంపివేయును. 
ఆ బాలుడు భార్యతోం గూడి అరణ్యములకుC బోయి అనేక కష్టము 
లనుభవించెను. అడవిలో భార్యదొకదారి, తనదొకదారి యగును. 
గర్భవతియగు గిరియావతి చెంచువాడలోC బెరుగుచు, “శివకుమారు” 
నిం గనును. ఒక రాక్షసుడు రక్తకొమారుని రూపమున వచ్చి, 
గిరియావతిని బలాత్మరింపం బోవును. శివకుమారుండా రాక్షసుని 
జంపి, తల్లిదం(డ్రులను గలుపును. అందటును గలిసి ధర్మాంగ 
పట్టణమునకు బోవుదురు. 


జానపదస్తీలు పాడుపాట యగుటచే జక్కని కవిత్వము, 
ప్రసన్నమగు శైలి, అద్భుత కల్పనలు నీ కథలో నడుగడుగునను 
సాక్షాత్మరించును. ఇది ఊయలపాట. అనంగా ద్విపదచ్చందమునను, 
ఖండగతియందును సాంగు రచన యని యర్థము. అయినను వీరరస 
(ప్రధానమైన ఇతవృత్తమునుబట్టి దీనిని బొబ్బిలివరుస కథలలోం 
జేర్చితిని. బొబ్బిలివరుస కథలనంగా ఛందస్సునందుంగాని, 
ఇతివృత్తము నందుంగాని బొబ్బిలియుద్ధకథను బోలియుండునని 
(గహింపవలెను. రక్తకొమారునికథ ఈ (క్రింది విధముగా 
(బ్రారంభమగును: - 


“రామ రామా రామ-డయ్యాలో- శ్రీరామ రామా- ఉయ్యాలా 
ఆదివట్నివు రాము s అయోధ్య రామా A 
ధర్మాంగ వట్నాన 5 ధర్మాంగుడను రాజు ja 
సంతు లేకా రాజు 5 సాల నిన్నా బోయి a 
8558 దాకనే M నోమెనే ఆ రాజు a 
తిరవతిలో ఎత్తించె i దివ్వెనే స్తంభాలు A 
కాళి నీ దాకనే A నోమెనే ఆ రాజు : 
కాళిలో ఎత్తించె a గరుడా స్తంభాలు 5 
అందునా Soso ,, అందకా పాయెనే ki 
అన్ని నోములు SD Oo, ఆ SP) తల్లి a 
38) 34) తల్లి »  యాష్ట్రలూవదడెనే ఉయ్యాలా” 


పద్మావతీదేవీ ఈశ్వరుని కృపవలన గర్భిణి కాయగా నామె 
కోరికలను జానపద స్రీలు ఎంత మధురముగా నూహించిరో చూడుడు: 


“ఒక్కొక్క గడియకూ- ఉయ్యాలో ఓకిరింతా లాయె- ఉయ్యాలా 


రెండో గళ్లకూ a రోతల్లు 533 a 
మూడో గళ్లకూ n es Sole viib ,, 
నాలుగో గళ్ళకూ n od , 
అయిదో గడియకూ ,, అరటి వంద్లూఅదుగు ,, 
ఆరో 595 . దగ్గరొచ్భీనాయి ; 
ఏదో గడియకూ n DOK పండ్లూ అడుగు ఉయ్యాలా” 


భర్త, కుమారుని జంపనున్నాండని తెలిసి పద్మావతీదేవి, 
రక్తకుమారునకు జెకృలయశ్వము నిచ్చి రాత్రివేళ పంపెను. ఆ 
యర్థరా(త్రి వర్ణనము, ఆ ప్రయాణ వర్ణనము నెంత రమ్యముగా 
నున్నవో చూడుడు: - 


“అద్దమ్మ రేత్తిరీ-  ఉయ్యాలో- నిద్ర పొద్దూ ఏళ kaev 
కలికీ గాంధారి 55 మాంధారి ఏలా # 
బావుల్లో నీళ్లు ka తొణకన్ని ఏలా NN 
పనిబిడ్డ పాలు M వలా M 
బయదెల్లినాడు ,»,  రక్తకోమారుదు : 
సీమల్లు దూరనీ »  నిట్టడవిలోనా " 
కాకులూ దూరనీ ,»,  కారండవడనిలో , 
గద్దలూ దూరనీ n  పెద్దడవిలోనా a 
అద్దాన వడవిలో సెత్రీ మజ్జాన్న N 
గజ్జ గోరిందలూ a కలదాటి్‌నాడు 7 
ఒద్దులూ మారెళ్లు దాటెనే బాలుడూ ఉయ్యాలా” 


రక్తకొమారుని ADA శివకుమారుండు SD కోసిన బొడ్డు 
తడియారకుండనే” పెద్దపులిని జంపినాయడంట. ఇట్టి లోకోత్తర వర్ణనలు 
పలుకుబళ్లు ఈ కథలో కొల్లలు. 


438 తెలుంగు వీరగాథా కవిత్వము 


3.7. రత్స్నాంగి కథః- 

ఇది రాయలసీమలో జానపదప్రీలు పాడు వరినాటుపాట. 
దీనిని కర్నూలు మండలమున సంపాదించితిని. ఇది కూడ ఉయ్యాల 
వరుసలోనే కలదు:- 


“తూర్చునా వున్నాడు ఉయ్యాలో- తుల్లాన రాజమ్మ - ఉయ్యాలా 


పరమటా వున్నాడు అ బల్లాన రాజమ్మ öö 
బల్లాన రాజుకూ öö ఎందరే కొడుకులూ? ,, 
ఎందరో ఎక్కడిది M ఒక్ళడే శంకరుడు N 
తుల్లాన రాజుకూ a ఎందరే బిడ్డలూ? 
ఎందరో ఎక్కడిది A 23 రత్నాంగి ku 


ఎవించంగ పెంచంగ 3 ఏడేండ్ల బాలాయి- ఉయ్యాలా” 


ఈ విధముగా (బ్రారంభమగు భల్లాణరాజు కొడుకు శంకరునకును 
తుళ్లాణరాజు కుమార్తెయగు రత్నాంగికిని వివాహమయ్యెను. శంకరుడు 
వర్తకమునకై యోడలో దూరదేశములకుం బోయెను. ఇక్కడ రత్నాంగి 
పెరిగి రజస్వలయయ్యెను. ఆ రోజు (బ్రహ్మదేవుండామెకుం (బ్రత్యక్షమై 
“ఈ రాత్రి నీ భర్తతో నుండుము. నీకు ముత్యాల కొడుకు పుట్టును. 
లేనిచో నీవరణ్యమున మ్రానుగా నయ్యెదవు. నరులు నిన్ను నజికి 
వేయుదురు” అని చెప్పెను. సముద్రముల కావలనున్న శంకరుC 
డెట్లు వచ్చును? అందుచే రత్నాంగి యేడ్బుచుండెను. ఆమె శోకమును 
“ధర్మనే పక్షులు’ విని, శంకరుని కడకుంబోయి, తమటిక్నల పై నాతని 
నెక్నించుకొని రత్నాంగి కడకుం దెచ్చెను. శంకరుడు మూండు రోజులు 
రత్నాంగితో రహస్యముగా నుండి, తిరిగి సముద్రాల కావలకుC 
బోయెను. రత్నాంగి గర్భవతి యయ్యెను. అత్తమామలామెను శంకించి, 
యింటినుండి తటిమి వేసిరి. ఆమె పుట్టింటికి బోంయగా నట తండ్రి 
కూడ నాశ్రయమీయలేదు. అప్పుడు రత్నాంగి “ఉలియంది పట్టణము 
నకు బోయి, అకడ ముత్యాల కుమారుని బ్రసవించినది. ఆమెకు 
బురుడు పోసిన దాసి ముత్యాల కుమారుని గోనిపోయి, ఆ 
పట్టణమేలు రాజుగారి భార్య ప్రక్కలోనుంచి, అదే సమయమున 
నామెకుC బుట్టిన మొద్దురామునిC దెచ్చి రత్నాంగి ప్రకృలోం బరుండం 
బెట్టెను. రత్నాంగి చేయునది లేక దుఃఖించెను. ఇంతలో శంకరుC 
డు దూరదేశములనుండి తిరిగి వచ్చి రత్నాంగిని వెదకుచుండెను. 
అతనికి గంగ ప్రత్యక్షమై రత్నాంగి ఉలియంద పట్టణములోం గలదని 
చెప్పగా నతండు సాధువేషమున వచ్చి భార్యను గలిసికొనెను. ఆ 
యూరి రాజుతో దమ కుమారునింగూర్చి శంకరుండును 
రత్నాంగియును “ఫిర్యాదు” చేసిరి. ఆ రాజు రత్నాంగి ముందు ఏడు 
తెరలు అడ్డము కట్టించి, ఆ యేడుతెరల చాటున నిరువురు బాలుర 
నుంచెను. రత్నాంగి చనుబాలు పొంగి ముత్యాల కుమారునిపైం 
బడెను. ఆ బాలుండు రత్నాంగి కొడుకేయని రాజు నిశ్చయించి వారి 
బాలుని వారికిచ్చివేసెను. ఆ బాలుని దీసికొని భార్యాభర్తలు తమ 
భల్లాణ పట్టణమునకేంగి సుఖముగ నుండిరి. 


“ఎంచంగ పెంచంగ ఏడేండ్ల బాలాయె- “మా కొడుకు వస్తేను 
మా తలలు పోతవి'- “అత్తకు కానపుడు మనకందువౌతాదా?- గోడు 
గోడున తల్లి గోడాడ KAOB - మున్నగు పలుకుబడులకు ఈ కథ 


కాణాచి. 


3.8. ఇతర కధలు: - 

తెలంగాణలో నల్లగొండ మండలమున స్రీలు వరినాటు 
పాటలుగాను, చుట్టుకాముండు పాటలుగాను బాడుచున్న 'నులిచుక్క 
కథ”, 'నీలవర్గుని కథ మున్నగునవి కూడ జానపద వర్గమునకు 
జెందిన వీరగాథలే. ఇట్లు జానపదులు కల్పించుకొనిన కథలకు 
దోడు, కృష్ణా గోదావరీ మండలములలోం గాశీమజిలీ కథలు గూడ 
జంగములు బొబ్బిలివరుసలోం దంబుజి గుమ్మెతలపైం బాడి 
వినిపించుచున్నారు. అట్టి కథలలో గొన్ని పేర్లు- “విజయభాస్మర 
మహారాజు కథ, రాజహంస కథ, బుద్దుసాగరుండు- కాంబాలుండు 
కథ, సముద్రవీరు(డు కథ, నవకళకాంతుండు కథ, నల్లగులాబి కథ, 
పగడవృక్షం కథ, పగిడవరాజు - చంద్రపరాజు కథ, నవ్వితే 
నవరత్నాలు కథ, సాగరకన్య కథ, గగన వీరుడు కథ, గాంభీరుం 
డు- నరహరుండు కథ, నూజు చిలుకల కథ, మన్మభాశీలు మహారాజు 
కథ, తీగనెంబరు చిన్నదాని కథ, చేప నవ్విన కథ, తాబేలురాజు 
కథ, నాగరాజు కథ, సంతు వసంతరాజు కథ, పురద్దేశిణి కథ, 
SAIDI కథ, అపూర్వచింతామణి కథ, అద్భృష్టదీపుండు కథ, 
సూర్య(ప్రతావపుండు కథ, గులేబకావళి కథ, మృగరాజు కథ” 
మొదలగునవి పెక్కు గలవు. పశ్చిమ గోదావరీ మండలమున 
పాలకొల్లు సమీపమునంగల “చించినాడి గ్రామములోని టేకి 
కోటేశ్వరరావు అను జంగమును, కృష్ణామండలమున, కైకలూరు 
తాలూకా, మండవల్లి Ke 'కుమ్మర్ల గన్నవరము” అను గ్రామములోని 
ఇంగువ వెంకటస్వామి యను జంగమును పై కాశీమజిలీ 
కథలన్నింటిని బొబ్బిలివరుస కథలుగా బాడుచుండంగా నేను వింటిని 
(1963-64). వచనములోనున్న మదనకామరాజు కథలను, భట్టి 
విక్రమార్ముని కథలను గూడ జంగములు ఆశువుగా రగడలలోనికి 
మార్చి పాడుచున్నారు (మదనకామరాజు కథలను బొబ్బిలివరుస 
కథగా బాడు జంగము తిరుపతియందే కలండు). 


4. పౌరాణికములు (Mythological Ballads) 


బొబ్బిలిపాట వరుసలోను, తరద్భేదములలోను గొన్ని పౌరాణిక 
కథలు గూడ వినంబడుచున్నవి. ఇట్టివానిలో “వరాహావతార చరిత్రము” 
లేక “పందికథి, రామకథాసుధార్ణవము, ఆండాళ్‌ చరిత్రము లేక 
శ్రీరంగ మాహాత్య్యము, పెద్దకాపుగారి కథ, భారతకథాసుధార్ణము, 
ముద్రితములైన పౌరాణిక గాథలు. వేంకటేశ్వరుని కథ, మల్లిక దేవమ్మ 
కథ, జలాచంద్రుని కథ, కవిశాంభవరాజు కథ, పర్వతాల మల్లారెడ్డి 
కథ-మున్నగునవి నేను సేకరించిన పౌరాణిక గాథలు. మద్రాసు 


బొబ్బిలివరున కథలు 439 


ప్రా.లి.పు.భా.లో “సారంగధర కథి యను బొబ్బిలి వరుసలోనున్న 
కథ యొకటి గలదు. దీని రచయిత తూళ్లూరు మాధవరాయ కవి. 
ఇది తాళపత్రప్రతి - (ఆర్‌. నెం. 69). ఈ ము(ద్రితాము[ద్రిత పౌరాణిక 
వీరగాథల నన్నింటిని నాలుగు అంతర్విభాగములుగాం జేయవచ్చును. 
రామాయణ సంబంధములు, భారత సంబంధములు, శైవపురాణ 
గాథలు, వైష్టవపురాణగాథలు. పై కథలలో రామకథాసుధార్ణవము 
రామాయణగాథయే. ఇది లాడె సుందర నారాయణగారి రచన. 
భారతకథాసుధార్థవము భారతగాథ. దీని రచయిత 35998 
రామస్వామి. ఇవి ముద్రితములు. అముద్రితములలో జలాచంద్రుని 
కథ, కవిశాంభవరాజు కథ భారత సంబంధమైనవి. జరాసంధుని 
కథయే జానపద వ్యవహారమున “'జలాచంద్రుని కథి SA. ఇందు 
గొన్ని కల్పనలున్నను మూలకథ జరాసంధుని పుట్టుక, భీమునితోం 
బోరాడి మరణించుట యను ఘట్టములతోం గూడినదియే. శ్రీకృష్ణుం 
డు భీమార్జునులకు గర్వభంగము చేసిన కథయే కవిశాంభవరాజు 
కథ. ఇది భారత పాత్రలతోం గల్పించిన కథవలె నున్నది. మూల 
భారతములలో నీ కథ లేకున్నను, జానపదులలో నిట్టి కథలు పెక్కు 
గలవు (1964లో కృష్ణా మండలమున నొక పరిక ముగ్గులవాండు 
“సహదేవుని పెండ్లికథి యను వీరగాథను బాడుచుండగా నేను 
వింటిని). హరిదాసులు గూడ వీని వ్యాప్తికి గారకులనవచ్చును. 

మల్లిక దేవమ్మ కథ, పర్వతాల మల్లారెడ్డి కథ, కొమిరెల్లి 
మల్లన్న కథ, సారంగధర కథ- ఇత్యాదులు శైవపురాణగాథలు. ఇవి 
శ్రీశైల క్షేత్ర మాహాత్యములు. వరాహావతార చరిత్రము, 
శ్రీరంగమాహాత్యము, పెద్దకాపుగారి కథ, వేంకటేశ్వరుని కథ 
మున్నగునవి వైష్టవపురాణగాథలు. 

పురాణములు ప్రసిద్ధములు గావున బై కథలను గూర్చిన 
వివరణ మనాశ్యకము. కాని వేంకటేశ్వరుని కథ, మల్లిక దేవమ్మ 
కథ, పర్వతాల మల్లారెడ్డి కథ- అను మూండింటను గొంత జానపద 
త్వము గనంబడుచున్న్చది. ముద్రితములలో వరాహావతార చరిత్రము, 
పెద్దకాంపుగారి కథ పేర్మొనందగినవి. కావున వీనిం గూర్చి క్లుప్తముగా 
వివరింతును. 


4.1. వరాహావతార చరిత్రము: - 

వీరశైవ-వీరవైష్టవముల సంఘర్షణ మిందుC జి(త్రింపంబడెను. 
ఇది సర్వాయి పావని కథ, చిన్నపరెడ్డి కథలవలె మంచి 
యుత్సాహమును గలిగించు నడకలో నున్నది. పాదమునకు 
బదునాటు Sm 8+8 గా నుండును. “అభివర్థిత పునరుక్తి 
వంటి వీరగాథా లక్షణములు దీనిలో హెచ్చుగా నున్నవి. ఈ కథలో 
శైవ వైష్ణవ సంఘర్షణ తెలుపంబడి, చివరకు హరిహరులకు అభేదము 
ప్రతిపాదింపంబడినది. శ్రీశైలము, అహోబిలము కథారంగములు. 
వీరశైవుండగు SANS) లింగమును గూర్చిన వర్ణన చూడుండు: - 


“గుందువల్లి భయ్యన్న లింగమూ 
భటుడందే సామాన్యుడు కాదు 
కూరుచుంటె ఒక గున్న చింత 
2999 ఒక తాటి పొదుగు 
ఆజాను బాహువులు కలిగినవాడు 
అతని పేరు భయ్యన్న లింగము” 
ఆదివిష్ణు స్వరూపమగు వరాహమును శైవభటు లిట్లు 
దూషింతురు: - 


“అత్తేరి నీయమ్మా ముందా 
నగరికి వెళ్లు మనేటి దానవు 
వరగడ దిరిగే మృగ జంతువూ 
గరిక వేళ్లు నమిలేటి దానవూ 
అడవులన్ని తిరిగెడి దానవు 
బురదలోను పాొర్లేట్‌ దానవు 

నీవు అనగా నీ ప్రతావ మెంత?” 


ఈ కథలో నీ వర్ణన పదే పదే వచ్చుచుండును. ఇది దీనిలోని 
వారానువర్తన (commonplace) మని చెప్పవచ్చును. వరాహమును 
గూర్చిన వర్ణన కూడ నిట్టి వారానువర్తనమే. ఇది స్రీలపాటగాం గూడం 
(బ్రచార మందున్నది. రాయలసీమలో దీనిని పూసల బలిజవారు 
“పందికథి యను NEC బాడుచున్నారు. దీనికి గుజిలీప్రతులు 
విరివిగా లభించుచున్నవి. 


4.2. పెద్దకాపుగారి Se: - 

ఇది కృష్ణా మండలమున 2409005) కథ. కాకినాడ 
మంగు వెంకట రంగనాథరావుగారు దీనిని 1911లో నొకసారి 
ముధ్రించిరి. ఆ తరువాత దీనినెవ్వరును మరలం జేపట్టలేదు. 
రంగనాథరావుగారి ప్రతి రాజమండ్రి గౌతమీ గంథాలయములోం 
గలదు. నేను మౌఖిక ప్రసరణమున నున్న గాథను సంపాదించితిని. 
కృష్ణా మండలమునం గైకలూరు తాలూకా INE గన్నవరము” 
అను గ్రామములో 6-9-1964న ఇంగువ వెంకటస్వామి యను 
జంగము పెద్దకాపుగారి కథను బాడంగా విని ప్రాసికొంటిని. 

కొమళ్ళూరు (గ్రామములో 'పెద్దకాపు’ అను విష్ణుభక్తుడుండెను. 
అతని భార్య ఆదిలక్ష్మి. అతనికి బదునొకండుగురు సవతి తమ్ము 
లున్నారు. వారందజును పెద్దకాపు దంపతుల ననేక బాధలకు లోను 
జేయుదురు. ఊరిలోని కామరాజు, జోగిరాజు? అను పెత్తనదార్లు 
కూడ నీ దంపతులను బాధింతురు. శ్రీరామచంద్రుండు వీరి నెల్లవేళలం 
గాపాడుచుండుటచే నా కష్టములన్నియును దప్పించుకొని కడకు 
వైకుంఠమును జేరిరి. దేవత లా కొమళ్ళూరు గ్రామమును 'కొల్లేజు'గా 
శపించిరి. కామరాజు భోగరాజులను, మిగిలిన (గామ (ప్రజలను 
నీగలు దోమలుగా నగునట్లు చేసిరి. ఆ పెద్దకాపుగారే కొల్లేటిలో 


440 తెలుంగు వీరగాథా కవిత్వము 


గోకనాథస్వామిగాను, నతని భార్యయగు నాదిలక్ష్మి పెద్దింట్లమ్మగానూ 
వెలసిరంట. ఫాల్గున శుద్ధ పూర్ణిమనుండి తొమ్మిది దినము లకృడం 
(బ్రతిసంవత్సరమును దిరునాళ్లు జరుగును. 

ఈ కథ 'రామానుజాి యను పునరావృతితోం (బ్రారంభ 
మగును. ఒక్కొక్క పాదమునకు నెనిమిది మాత్రల యావృత్తులు 
నాలుగుండును. పదునాజు మాత్రల తరువాత పునరావృత్తి వచ్చును. 


“రామ రామశ్రీ, రామరాఘవా- రామానుజా 
శ్రీ రామా రఘురామ రాఘవా- రామానుజా! 


ఊరు పేరు కోముళ్లూరయా- రామానుజా 
కొముళ్లూరూ పట్నమందునా M 
పన్నెండు లక్షల కోమళ్లూరుకూ A 
5370659 కచ్చేరులున్నవీ 5 
కోమళ్లూరు పట్నమందునా A 
2535504 పెత్తందార్లూ ; 
కరణంగారూ కామరాజూగా 2 
పెత్తందారో భోగిరాజయా ” 
ఏదు మూదు వురుముదాలముట్టీ అ 
కాపుయింట మునిసీబు హోదా sa 


- ac (బ్రారంభమగును. 


4.3. వేంకటేశ్వరుని కధ: - 

ఇది చిత్తూరు మండలమున బూసల బలిజవారను 
గాథాకారులచే నెక్కువగాం బాడంబడుచున్నవి. ఈ కథలోని 
ఇతివృత్తమునకును వేంకటేశ్వర స్థలమాహాత్యములోని ఇతివృత్తము 
నకును నెట్టి సంబంధమును లేదు. ఈ వేంకటేశ్వరుని కథ పూర్తిగా 
జానపదుల కల్పనవలె నున్నది. ఇందు వేంకటేశ్వరుడు పౌరాణిక 
పురుషుడుగా గాక, జానపద వీరుండుగాం జిత్రింపంబడినాంయడు. 
ఈ చిత్రణము (శ్రోతల కత్యాశ్చర్యమును గొల్చునదిగా నున్నది. 
గాథాకారులు దీనిని “ఎంకటేశుని కతి అనియు, “ఎంకటేశ్వర 
మహాచ్చంి అనియు బిలుతురు. చిత్తూరు మండలమున జనపదముల 
లో గొందటు స్త్రీలు దీనిని వరినాటు పాటగాను, గొబ్బి పాటగాను 
గూడం బాడుచున్నారు. 


పూసల బలిజలు పాడు నీ కథ మూండు రాత్రుల కథ. 
వేంకటేశ్వరుడు భ[ద్రాచలములోం బుట్టుట, వైష్టవద్వేషి యగు విళా 
నరసింహు(డను సుగాలి (లంబాడి) వానిని జంపుట, SOOMI 
పేరూరమ్మతోం KOR తిరుపతికి వచ్చుట మొదటిరాత్రి కథ. తిరుపతి 
కొండపై గుడికట్టుకొనుట, అలివేలుమంగను బెండ్లాడుట రెండవ 
రాత్రి కథ. ఢిల్లీకిబోయి, పాదుషా కూతురగు బీబీనాంచారినిం 
బ్రేమించి, పెండ్లాడి తెచ్చి, అలివేలుమంగ గర్వమును బాపుట మూ 
డవరా(తి కథ. 


ఈ కథ బొబ్బిలికథ వరుసలో 8+8+10 SISSE 
పాదుముగా నడచుచు GI రసావేశమును నుత్సాహమును 
గలిగించును. వేంకటేశ్వరుని పాత్ర చెక్కిన విగ్రహమువలె నిర్జీవముగా 
నుండక, సాహసముల నొనరించు జానపద వీరునివలె సజీవముగా 
నుండుట ఈ కథలోని ప్రత్యేకత. వేంకటేశ్వరుని స్వ(గామము 
భద్రాచలమంయట. అతనిది పాకనాటి రెడ్డికులమంట. వేంకటేశ్వరుని 
తల్లి పేరూరమ్మ, తండ్రి శేషాద్రి. ఇతని ఆబుగురు అన్నలు కలరం 
a. వారు “పెన్నోబళేశు, చిన్నోబళేశు, కదిరి నరసింహ, ఘన మద్దులేటి 
స్వామి, పెంచల నరసింహ, గోవిందరాజస్వామి”. వేంకటేశ్వరుని 
మొదటి భార్య తిరుచానూరులోని భూదేవరాజు సావిత్రమ్మల పుత్రిక 
యగు అలివేలుమంగ; రెండవ భార్య ఢిల్లీ పాదుషా కూంతురు బీవీ 
నాంచారి. 16-2-1966 చిత్తూరు జిల్లా పీలేరు Se “బోడింపల్ల' 
Oc జెందిన కొండీటి వెంకట రమణ యను పూసల బలిజవాండు 
వేంకటేశ్వరుని కథను బాడంగా నేను ట్రాసికొంటిని. అది ఇట్లు 
(ప్రారంభమగును: - 


“రామరామ ఓ రామా రామా- ఓ రామా రామా 
అరియ రామ గోవిందా రామా- గోవిందా రామా 
238 కీ మూన్నూరి యామదా మైసూరీలాకూ 
మైసూరీ తను విలాకిలోనా మచ్ళల్‌ బందారీ 
మచ్చ లొక్ళ బందారీలోనా మావిడి దోశంరా 
PÕE దోేశంబూలోనా తను భదాచలమూ 
భ(ద్రాచలమూ ఏలుతున్నడూ తండ్రీ శేషాద్రీ 
తండ్రి పేరు తా శేషాచలమూ తల్లీ పేరూరమ్మ” 


వైష్టవద్వేషియగు విలానరసింహుని క్రూరకృత్యముల వర్ణన 
చూడుందు: - 


“గోయిందంటే గొంతులు కోస్తడు- విలా నరిసిముడూ 
నారాయణంటే నాలికలు దీనును- స 
నామం పెడితే నొనలు గోసునూ- i 
హరి అంటే ఆరాలు దీసునూ- విలా నరిసిముడూ” 


వేంకటేశ్వరుని, వివాహము చేసికొనుమని తల్లి పేరూరమ్మ 
కోరును. అప్పుడు వేంకటేశ్వరుడు తాను బెండ్లాడంబోయెడి పిల్లకీ 
క్రింది లక్షణము లుండవలెనని తల్లి యగు వేరూరమ్మతోం జెప్పును: - 


“నారి కాయలా నదడుముండాలా- ఆ చిన్నా దాన్చి 
పొన్నకాయలా శిరసుండాలా - స 
గురివింజకంటో వెరుపుండాలా- గుత్తమైన చిన్నాది” 


అంతేకాదు, తనకు గాంబోయే భార్యకు “అరికాల తామర 
పుష్పము, అరిచేతిలో వైకుంఠము, OLLINO పణసవీణలు, 


బొబ్బిలివరున కథలు 441 


నాలికను నక్షత్రములు, వీపున వింజామరులు, శిరస్సున పూల 
కిరీటము” నుండవలెనని చెప్పినాడు. అప్పుడు తల్లి పేరూరమ్మ 
కొడుకును దెప్పిపొడిచినది: - 


“నువు- నల్లనల్లగా పుట్టుండవురా ననుగన్నా కొడకా! 
అటువంటి (స్తీ అయితే కొడకా నిన్నొవభూతుందా?” 


పెండ్లాడుటకుం బడుమటి దేశము, నుత్తర దేశము, దక్షిణ 
దేశముం బోవుటకు Kose డంగీకరింపలేదు. అతండు తూర్చు 
దేశము పోందలంచెను. తల్లి చద్దికూడు వండి మూటకట్టి యిచ్చినదం 
ట. ఆ చద్దిమూట చంకను వేసికొని వేంకటేశ్వరుడు తూర్పు 
యాత్రకు బోయెనంట. ఈ కథలో వేంకటేశ్వరుడు భగవంతుం 
డుగా౭గాక, కేవల మొక జానపద వీరునిగా జిత్రింపంబడెననుట 
కిది మంచి యుదాహరణము. తల్లి పేరూరమ్మ చద్ది వండుట, 
వేంకటేశ్వరుడు ప్రయాణమగుట యెంత జానపద సహజముగా 
వర్ణింపంబడినదో చూడండు: - 


“బిట్టిదేను బియమేసీ తల్లీ- పట్టెడు సద్దొండే 
పట్టెడు SASS సామీ- ఏమేమీ కూరా? 
మూదునెల్లు ఊరుండాదమ్మా- ముల్లుచ్బీ కాయా 
vide ఊరిందో సామీ- అల్లములో కొమ్యూ 
అడవి లోనిదీ నెల్లికాయరా- ఆవులదీ యెన్నా 
కొండా నెల్లీ కాయా సామీ- కొలబింతావండూ 
సద్ధిలోకి ఇవరించి కట్టెనూ- తల్లీ పేరూరూ 
సద్దిమూటలే సంకనేసెరా- సామెంకట్రమణా 
పావూకోళ్లే కాళ్లకేసెనూ- పరమాత్యుండపుడూ 
sas బెత్తమూ చేతబట్టెనూ KO యెంకట్రమణా 
పక్షలారమూ మెడకు ఏసెనూ వరమాత్శుండవుడూ 
vie పావడ కల్సి తురాయా ధరియింబీ నాడూ 
పొయివసా పొయివసా తల్లీ- పేరూరీ దేవీ! 
పొయిరాండీ పొయిరాండీ కొడకా- సామెంకట్రమణా! 
షేమానా యిక పోయీ కొడకా- లాబానా రారా!!” 


అలివేలుమంగను బెండ్లాడుటకై వేంకటేశ్వరుడు ఎజుకలసాని 
వేషమును గట్టుట, సోది చెప్పుట మున్నగు జానపదవర్ణనలు, 
“వెండికుండలో వేన్నీళ్లు, పైడికుండలో చన్నీళ్లు” పోసికొని, జాలారు 
బండెక్కి జలకములాడుట, ముత్యమంత చుట్ట చేసి నెత్తిని పెట్టుకొనుట 
వంటి వారానువర్తన ప్రయోగములు నీ కథలో జాల కలవు. ప్రశస్త 
వీరగాథా లక్షణము లన్నియు దీనియందుండి, ఇది పురాణ కథ 
యనుటను మబపించుచున్నవి. 


4.4. మల్లిక దేవమ్మ కథ: - 
ఇది శ్రీశైలక్షేత్ర మాహాత్య్యమునకు సంబంధించిన కథ. 
కర్నూలు మండలమున జంగములు దీనిని పాడుచున్నారు. 


నిరేం[ద్రపురి పట్టణమును చంద్రగుప్తరాజు పాలించుచుండెను. 
అతని భార్య హంసయాన. అతనికి బం[డైెండువేల గోవులున్నవి. 
అందొక మైలావు తన పాలనన్నింటిని నొక పుట్ట SED వచ్చు 
చుండెను. రాజు తన సైన్యముతో నా పుట్టదగ్గబికుంబోయి, దానిని 
ద్రవ్వించుచుం బండ్రెండేండ్లు అక్కడనే యుండెను. సైన్యమంతయు 
నశింపం౯గాం దిరిగి తన పట్టణమునకు వచ్చెను. ఇతండు వచ్చుసరికి 
హంసయానకు మల్లిక దేవమ్మ యను కుమార్తె పుట్టి పెరింగియున్నది. 
చంద్రగుప్తరాజు ఆమెను జూచి మోహించెను. భార్య యెంతగం 
జెప్పినను వినలేదు. మల్లిక దేవమ్మ భయపడి పాటిపోవుచుండెను. 
తండ్రి యామెను వెన్నాడుచుండెను. మల్లిక దేవమ్మ DONE 
బోయి మాయమయ్యెను. మాయమగుటకు ముందు దుష్టుడైన తన 
తండ్రిని బాతాళగంగలోం బచ్చలజాయిగాం బడియుండుమని 
శపించెను. నిరేం[ద్రపురి పట్టణమును నిర్జీవ పట్టణముగా మార్చివైచెను. 


ఈశ్వరుడు మల్లిక దేవమ్మను మతియొక జన్మమెత్తుమని 
చెప్పెను. అందుచే నామె రెడ్లపల్లెలో బొమ్మిరెడ్డి, లక్ష్మీదేవమ్మ' యను 
దంపతుల గర్భమున జన్మించినది. ఈశ్వరుడు మల్లారెడ్డిగా జన్మించి, 
యామెను బెండ్లాడెను. ఇరువురును వ్యవసాయము చేయుచుండం 
గా, శివుని మహిమచే బంగారు అనుములు పండెను. వానితో 
మల్లారెడ్డి శ్రీశెలమున గుడిగోపురములు నిర్మించెను. ఆ దంపతు 
లిరువురును నగ్నికుండమున దుమికి, ఈశ్వరునిలో లీనమైరి. 


ఈ కథ నడక బాగుగ నున్చది. కాని కవిత్వము చదువుట 
కంత రసవంతముగా లేదు. పాడునప్పుడు మాత్రము (శ్రావ్యముగనే 
యున్నది. ప్రారంభమున నిట్లు కలదు: - 


“గంగకు ఇక ఏమీ- తందన 
మూల భాగమందూ i 
తూరుపు భాగమునా ” 
నిరేంద్రవురి భల్‌ పట్నమున్నదయ్యో-  తందా... Ss 
తందనా తందాన తందనానో- తందానో॥ 


వట్నమేలు రాజూ- తందన 
మానుభావుడండీ " 
చంద్రగుప్తరాజూ A 
అతనీ భార్యా హంసయాన కలదో-తందా... నే... 
తందానా తందాన తందనానో, తందానో॥ 


చంద్రగుప్త రాజో తందన 
మందీ మార్భలమూ స 
వీరభటులు గలరూ an 
ధూమకేతులండీ E 
పన్నెండు వేల గోవులు కలవయ్యో- తందా... నే. 
తందానా తందాన So తందానో॥” 


442 తెలుంగు వీరగాథా కవిత్వము 


Se కాలమున నెట్లో కొన్ని అనుములు సంపాదించి, 
మల్లారెడ్డియు నతని భార్యయగు మల్లిక దేవమ్మయుం బొలములో 
వానిని జల్లుచుండంగా Fc వారిని బరీక్షింప నెంచి, జంగము 
వేషమున వచ్చి, అనుములు భిక్షమడుగును. అవి వరహాకొక 
అనపగింజ చొప్ప్రునం గొన్నవి. అయినను మల్లిక దేవమ్మ యేమియు 
సంకోచింపక దానము చేయును. శంకరుడు మల్లారెడ్డి తోలుచున్న 
e SOSeI ప్రత్యక్షమగుట, శంఖమును బూరించి భీక్షమడుగుట 
చక్కంగ వర్ణింపంబడినది: - 


“USS శివుదూ- తందన 

ఈబూదీ రాసే PP 

ఘణ ఘణ ఆ శివుడూ 

గంట కొట్టినాడూ E 

భుంభుంభూ అనుచూ sa 

శంఖు పట్టినాడూ ja 

గురిదర్భా కోదాండ బిచ్చ్రమనెనే- శంకారుందో 
తందానా తందాన తందనానో- తందానో” 


“ఐఏదుఏళ్ల కరువూ- తందన 

కరువున నాకైనా 5 

కదువున పేగులునూ jä 

కాటుక బట్టినవి a 

మలమల యిక నేనూ ss 

మాదుతు వచ్చితినీ ka 

అయిదూ దోసిిళ్లనుములు పెట్టావే- కాప్రుకొదుకా! 
తందానా తందాన తందనానో- తందానో” 


ఈ మల్లిక దేవమ్మ కథలో చిబుతొండనంబి కథ కూడ 
నంతర్గాథగా వచ్చును. ఈ మల్లిక దేవమ్మ కథయే కాటమరాజు 
కథాచక్రమున పోలురాజుకథలోంగూడ నొక 'చాటువి గాం (PÄ 
మగును. 


4.5. పర్వతాల మల్లారెడ్డి కథ:- 

దీనిని “గోపిరెడ్డి కథి అని కూడం బిలుతురు. ఇదియును 
మల్లికదేవమ్మ కథవలెనే శ్రీశైల మల్లికార్జునుని మహిమను దెలుపు 
శైవపురాణ గాథ. తందాన వరుసలో నున్న కథ. ఇది యెక్కువగా 
రాయలసీమలోను, తెలంగాణలోను వ్యాప్తియందున్నది. ఈ కథలోని 
మల్లారెడ్డికిని, మల్లిక దేవమ్మ కథలోని మల్లారెడ్డికిని సంబంధము 
లేదు. ఇందున్న మల్లారెడ్డి పసిబాలుండు, శివభక్తుడు, సిరియాకుని 
వంటి వాండు. 

శ్రీశైల పర్వతము దగ్గి 'తంగెళ్లపూరు’ గ్రామములో ముక్కెరోళ్ల 
గోపిరెడ్డి, రెడ్డిసాని యను దంపతులు గలరు. వీరు పాకనాటి రెడ్లు. 
మిక్కిలి పిసినిగొట్టులు. పిల్లికింగూడ బిచ్చము పెట్టరు. గోపిరెడ్డి మిక్కిలి 


ధనవంతుడు. అతని మరణానంతరము ఆ ధనమేమగునో యని 
ఈశ్వరుడు వారికొక పుత్రుని బ్రసాదించెను. అతని పేరు మల్లారెడ్డి. 
మల్లారెడ్డి మిక్కిలి ధర్మాత్ముడు. ఇతండు పుట్టిన యేడేండ్లకు గొప్ప 
Se) వచ్చెను. ప్రజల బాధలు చూచి మల్లారెడ్డి దుఃఖించి, వారిని 
రక్షింపుమని శివుని (బ్రార్థించి, పెక్కు (మొక్కులు (మొక్కెను. శివుం 
డు గొప్ప వర్షమును గురిపించెను. ప్రజలు సుఖపడిరి. గోపిరెడ్డి 
తన పంటపొలములో SI: కొజ్టపంటి పండించెను. ఆ 
పంటచేనుకు మల్లారెడ్డినిం గాపుంచెను. ఈశ్వరుడు ఈ మల్లారెడ్డి 
దాతృత్వమును nõos నెంచి జంగము వేషములో రాయగా, మల్లారెడ్డి 
మూండు కంకులు కోసి, ఆ జంగమునకు దానము చేసెను. 
పిసినిగొట్టువాండైన గోపిరెడ్డి వచ్చి చూచి, కోపించి, మల్లారెడ్డినిం 
జంపి, కొట్టచేనుకు బలియిచ్చెను. శివుడు మల్లారెడ్డిని బ్రతికింపC 
గా, గోపిరెడ్డియు నాతని భార్యయు బుత్రుని మరల జంపిరి. 
ఈశ్వరుడు కోపించి, వారిద్ధ్దటిని శిలలుగా మార్చివేసెను. 
మల్లారెడ్డినిం ISC గలుపుకొనెను. మల్లారెడ్డి శ్రీశైలపర్వతముపై 
శివలింగమయ్యెను. పర్వతముపై వెలసినవాండగుటచేం బర్వతాల 
మల్లారెడ్డి యయ్యెను. 

తెలంగాణమున వ్యాప్తియందున్న మల్లారెడ్డికథను TPI 
బి.రామరాజు గారు నాకొసంగిరి. రాయలసీమలోనున్న కథను నేను 
సేకరించియుంటిని. ఈ కథ యిట్లు ప్రారంభమగును: - 


“కీలశళీల సౌ పర్వత మంచూన- తందాన తాన 
చిన్న యేటికీ దగ్గ భగమంత M 
పన్నెండు మంది పట్టె కావులయ్య ö) 
అరవై యిద్దరు గోనె కాపులయ్య 5) 
అక్ళడ- తంగెళ్లపూరు వట్నమున్నదయ్య స 
e వట్నములోనా JE లెవ్వరయ్యా? on 
పాకనాటివాండ్లు కావువాంద్లు SAS i 
శీలమెత్తుక చిన్నారెడ్డయ్య za 
బోనమెత్తుక బుద్దారెడ్డయ్య స 
తంగెళ్లపూరి మానిరెడ్డి కలదు స 
అనుములపల్లి (బ్రహ్మోరెడ్డయ్య 3 
భిక్షమివ్వని లింగారెడ్డయ్య i 
అందరి కంటే మించిన కాపెవరు? 55 
ఇంట్‌ పేరుగా ముక్కెరోళ్లయ్య 3 
కొండాలతదడు గోపిరెడ్డి కలడు M 
భార్య పేరుగా రెడ్డిసాని భామ M 
పన్నెండు కొప్పెర్ల ధనము వున్నదయ్య 5 
అరువై యెద్దుల కావపూదనమయ్య m 
ముప్ఫై మంది జీతగాందడ్లు గలరు తందాన తాన” 


బొబ్బిలివరున కథలు 443 


ఈ పర్వతాల మల్లారెడ్డి లేక గోపిరెడ్డి కథలోం REI 
వరుసతోపాటు రసవంతమగు కవిత్వమును గలదు. ఏడేండ్ల కజివు 
వచ్చుట, మల్లారెడ్డి శివునకు (యొక్కుట యిట్లు వర్ణింపంబడినది: - 


“అన్నము లేకా నరులు నస్తరండి తందాన తాన 
295 గోవులును నస్తవండి A 
మన్ను దిన్న యా కామధేనువులూ 3 
మాకుల మీదా వరిగి సన్తవయ్య a 
చెదలు తిన్న యా గొట్టిలు పనువులును 5 
చెట్ల మీదనో వరిగి సస్తవయ్యా ha 
గోవుల ఘోషా రెడ్డి చూడలేదు E 
ఆవుల చావూ అతడు చూడలేడు ” 
కొంగు వేసికొని అతదు యుక్కుతాడు E 
విష్ణువీళ్ళరా! నీకు దండమయ్య! sa 
(బహ్మదేవుడా! నీకు శరణు సామీ! n 
మొలకల PA 17335 నేమి , 
మల్లి పోయినా వర్షం కురిస్తెను a 
s కుంటలూ ఏకంబయితేను 4; 
అయ్యగారి కారగింవు చేసేను Dm 
దాసులకు దానంగము పెట్టేను e 
(బ్రాహ్మణులకు సమారాధన చేసేను తందాన తాన” 


rect) కొట్టకంకులు కోసి దానము చేసినాండను కోపము 
తోను, బాగుగా బండిన చేనుకు నరబలి నీయవలెననెడు 
తలంపుతోను కన్నకొడుకును గోపిరెడ్డి 34509, మరణించుచు 
మల్లారెడ్డి విలపించుట కరుణరసభరితముగా వర్ణింపంబడినది. 
గోపిరెడ్డి బాలుడైన మల్లారెడ్డినిం బిలిచి, చేనుకు (మొక్కుమనినాం 
డు. పసిబాలుండును, నమాయకుండును నగు మల్లారెడ్డి తండ్రి 
చెప్పినట్లే చేనుకు (33 తిరిగి లేవంబోయినాండు. అప్పుడు క్రూరుం 
డగు గోపిరెడ్డి చర్య యిట్లు చెప్పబడినది: - 


“యుక్కి దిగ్గునా లేవబోతడయ్య తందాన తాన 
చెప్పుల కాలు వీపున తొక్కినదు 
కొడుకు జడలనూ పట్టె గోపిరెడ్డి A 
గొంతుమీద కొడవలిని పెట్టినాడు 
'నా మాట 090577 కొదుక మల్లరెడ్డి! s; 
విననిదానికిది శిక్ష నీకు జూడు” M 


mad! నన్నెందుకు 50.85 5 
నా సాటి 57:98 తావున నేనైన E 
కొంగు వట్టుకొని భిక్షము తెచ్బెదను స 
నీ కొట్జలు నీకూ తెచ్చి యిచ్భౌదాను A 
(ప్రాణముతోను నన్ను విడువు తండ్రి” 3 


కొడుకా! ఇడిచేదానిక నిన్ను బట్టినాను?” A 
(యక్సిన విడువక గొంతు కోసినాడు PD 
దోసిట రకతము ఎత్తి sid ja 
కొట్జచేనులో SON చల్లినాడు M 
నాల్గు తుంటలుగ శవము నరికినాదు స 
కొట్టచేనులో పూడిబి పెట్టాడు తందాన తాన” 
4.6. ఇతర కథలు: - 

తెలంగాణమున విశేష వ్యాప్తినందిన 'కొమిరెల్లి మల్లన్న కథి 
కొమిరెల్లి శైవక్షేత్ర మాహాత్య్యమును దెలుపును. చెర్విరాల భాగయ్య 
గారు దీనిని సంపాదించి సంస్కరించిరి. గొల్లలును, బీరన్నలవారును 
ఈ కథను బాడుచుందురు. గొల్లకురుమలకు కొమిరెల్లి మల్లన్న 
కులదైవము. ఈ కథనుగూర్చి డా॥ బి.రామరాజుగారు మిక్కిలి 
విపులముగా జర్చించియున్నారు (చూ. తెలుగు జానపదగేయ 
సాహిత్యము, పుటలు ౩3౨౦-౩౨౫). ఇది ప్రిశ్రగతిలో నడచిన కథ. 

పాల్మురికి సోమనాథుని బసవపురాణములోని కథలను, ఇతర 
శైవపురాణములలోని గాథలను గూడ జంగములు బొబ్బిలి 
వరుసలోనికి మార్చుకొని పాడుచున్నారు. అట్టివానిలోం గొన్ని- 
“కకృయ్యగారి చరిత్ర, రుద్రాక్ష మాహాత్యము, అమరలింగ, నిజలింగ 
357098 కథ, భల్లాణరాజు కథ, చిబుతొండ భక్తుని కథ, బసవేశ్వరుని 
కథ, మడివాళ్ల మాచయ్యగారి కథ, కూన పాండ్యరాయని కథ, కుమ్మరి 
గుండయ్య కథ, దక్షయజ్ఞము, పార్వతీ కల్యాణము, (త్రిపురాసుర 
సంహారము, మన్మథ దగ్గము, గంగా వివాహము, కుమారస్వామి 
జననము” మున్నగునవి. జంగము లీ కథలను “బసవపురాణము” 
అను VÕIST MINNA రాత్రులు పాడుదురంట. 


మొత్తము మీద బొబ్బిలివరుస కథలలో నర్గభాగము 
కవిత్వము, నర్ధభాగము సంగీతము నుండును. అందుచే వీనికి 
బాడునప్పు డున్నంత పరిపుష్టి చదువునప్పు డుండదు. (అసలు 
వీరగాథలు చదువుట కుద్దేశించినవి కావు. వీనిని పాటలు, పదములు, 
కీర్తనలవలె పాడునప్పుడు మాత్రమే వినవలెను.) పల్నాటి 
వీరకథలలోను, కాటమరాజు కథలలోను నంగీతము కన్న 
సాహిత్యాంశమే అధికము గావున బాడునప్పుడే కాక, చదువునప్పుడు 
సహితము నవి రసావేశమును గలిగింప సమర్థములు. బొబ్బిలివరుస 
కథలట్లు కావు. Somel 998 మేళవించి, గుమ్మెతల లయతో 
బాడునప్పుడు మాత్రమే ఇవి హృదయావర్దకములుగా నుండును. 
కేవల పఠనముచే నివి రసతృప్తి నీయంజాలవు. కథాప్రధానము 
లగుటచే వీనిలో రసవద్దట్టములు గూడ నక్కడక్కడ మా(త్రమే 
తటస్థపడుచుండును. (మార్గ కవిత్వములోని ఇతిహాస ప్రక్రియ కూడ 
నిట్టిదే. అది యాద్యంతమును రసవంతముగా నుండదు. ఇతిహాసముల 
చే రసతృప్తి కలుగని కారణముననే మనకవులు (ప్రబంధములను 
సృష్టించుకొనిరి. ) ఈ బొబ్బిలివరుస కథల కవిత్వమునుగూర్చి శ్రీపాద 


444 తెలుంగు వీరగాథా కవిత్వము 


గోపాలకృష్ణమూర్తిగారు ఇట్లు చెప్పియున్నారు: “బొబ్బిలిపాటలవంటి 
కథలలో మాత్రము రసమయ ఘట్టాలు- మల్లమ్మ లేఖా, పెద్దాపుర 
జగపతి ఆపదమొక్కులూ, సర్వాయి పాపని ఆత్మహత్యా, కోటప్ప 
కొండలో చిన్నపరెడ్డి తప్పుకుపోవడమూ, దేసింగురాజు శౌర్యమూ 
అక్మడక్నడ ఉంటాయి. కామమ్మ, పాపమ్మ, SS) కథలలో ఆ 
పేరంటాండ్రు సాగుమానానికని భూమినడిగే ఘట్టాలు హృదయ 
విదారకాలు. అయితే ఈ కథలలో మొత్తపుకథ అంతా గుండెకు 
తగలకుండానే దాటిపోతుంది.” 


ఈ సుదీర్హ ప్రకరణము నందలి సారాంశము నిట్లు చెప్ప 
వచ్చును: - 

నెలల తరబడి పాడంబడుచున్నవి వీరగాథాచక్రములు కాం 
గా, రెండు మూండు రాత్రులలో బాడంబడునవి వీరగాథలు. ఈ 
వీరగాథలలో 'బొబ్బిలివరుస కథలు, పదములు, జంగం కథలు” 
అను మూడు ప్రధాన విభాగములను గుర్తింపవచ్చును. ఇందు 
బొబ్బిలివరుస కథ లెక్కువగాం జారిత్రక, సాంఘిక సంఘటనా 
జనితములు. 'హరిహరీ నారాయ ణాది నారాయణా, కరుణించి 
మమ్మేలు కమలలోచను(డి యను జంపెవరుసలో నుండు కథలును, 
“శారద వరుసిలో నుండు కథలును “పదము” లనంబడును. రగడలు, 
పద్యములు, దరువులు, కీర్తనలు కలిగి, యక్షగానములను హరికథలను 
బోలిన రచనలు “జంగంకథలు”. బొబ్బిలివరుస కథ లెక్కువగాం 
జారిత్రక సాంఘికేతి వృత్తములను గలిగియుండగా।, బదములును, 
జంగంకథలును (బధానముగాం౭ బౌరాణికేతివృత్స్తములను 
గలిగియుండును. 


ఇతివృత్తములనుబట్టి బొబ్బిలివరుస కథలను నాలుగు 
వర్గములుగా విభజింపవచ్చును: 'చారిత్రకములు, సాంఘికములు, 
జానపదములు, పౌరాణికములు”. ఇందు జారిత్రకములలో “స్పష్ట 
చారిత్రకములు, అస్పష్ట చారిత్రకములు” అను రెండంతశ్శాఖలు 
గలవు. అట్లే సాంఘిక వర్గమునంగూడ “పేరంటాం[డ్రు, సాహసికులు, 
బందిపోట్లు, గజదొంగలు, (గామకక్షలు-హత్యలు, కుటుంబ 
కలవాములు, లేచిపోవుటలు” అను ఏడు అంత శాఖలను 
గుర్తింపవచ్చును. బొబ్బిలి కథ, దేసింగురాజు కథ, జగపతిరాజు 
కథ, కొమార రాముని కథ, రాణీ శంకరమ్మ కథ, సదాశివరెడ్డి కథ, 
నల్ల సోమనాద్రి కథ, రాజా రామేశ్వరరావు కథ, కర్నూలు నవాబు 
కథ, ఉయ్యాలవాడ నారసింహారెడ్డి కథ మున్నగు వీరగాథలు DS 


చారిత్రకములకు ఉదాహరణములు. బంగారు తిమ్మరాజు కథ, లేక 
దేవరాయలు కథ, ముగ్గురు మరాటీల కథ, బాలనాగమ్మ కథ, కుంటి 
మల్లారెడ్డి కథ, వేమన కథ, neva కొండల్రాయని కథ మున్నగునవి 
అస్పష్ట చారిత్రకములకు ఉదాహరణములు. సాంఘికములలో 
“కామమ్మ కథ, సన్యాసమ్మ కథ, మండపేట పాపమ్మ కథ, 
శృంగవరపుకోట యెటుకమ్మ కథ, లక్ష్మమ్మ కథ, సాసవల చిన్నమ్మ 
కథ, వీరరాజమ్మ కథ, నల్లతంగాళ్‌ కథ, తిరుపతమ్మ కథ, ఎబుకల 
నాంచారి కథ, రావులమ్మ కథ, సరోజిని కథ, ఈడిగ దేవమ్మ కధ, 
అంజమ్మ కథ, ఉయ్యూరు వీరమ్మ కథ లేక గొల్లల వీరమ్మ కథ, 
నారాయణమ్మ కథ, సతీ రంగమ్మ కథ” మున్నగునవి పేరంటాండ్ర 
కథలు. సర్వాయి పాపండు కథ, చిన్నపరెడ్డి కథ వంటివి సాహసికుల 
కథలు. మలగర బాలేసాబు కథ బందిపోట్లను నంత శ్శాఖ 
కుదాహరణము. మియాసాబు కథ, పండుగ శాయన్న కథ, 
దువ్వన్నదొర పాట, నక్కపల్లి రాముడు కథ మున్నగునవి 
'గజదొంగిలను Sosaypõc జెందును. ఈ సాంఘికములలో 
గామకక్షలు-హత్యలు” అను నంతశ్శ్ళాఖకు కుంటి పుల్లారెడ్డి కధ, 
యల్లమంద నాయుడు కథ, 35538 కథ, దొర్నిపాటి వెంకటరెడ్డి 
కథ, పరిగె రామకృష్ణారెడ్డి కథ, సుబ్బిరెడ్డి కథ- ఇత్యాదులు 
ఉదాహరణములు. కండెపు సుబ్బయ్యగారికథ కుటుంబ కలహమునకు 
సంబంధించినది. మందలోడుకథ 'లేచిపోవుటికు ఉదాహరణము. 
ఇంక గాంధారి కథ, కాంభోజరాజు కథ, కమ్మవారి పడతి, ఎలనాగిరెడ్డి 
కథ, రక్తకొమారుని కథ, రత్నాంగి కథ, కాశీమజిలీ కథలు 
మొదలగునవి జానపద వీరగాథలు. రామకథాసుధార్ణవము, ఆండాళ్‌ 
చరిత్రము లేక శ్రీరంగ మాహాత్య్యము, వరాహావతార చరిత్రము లేక 
పందికథ, పెద్దకాపుగారి కథ మొదలగునవి పౌరాణిక వీరగాథలు. 

మొత్తముపై బొబ్బిలివరుస కథలలో నర్ధభాగము కవిత్వము, 
నర్భభాగము సంగీతము నుండును. అందుచే వీనిని బాడునప్పు 
డున్నంత రసపరిపుష్టి, చదువునప్పుడుండదు. పల్నాటి వీరకథలలోను 
కాటమరాజు కథలలోను సంగీముకన్న సాహిత్యాంశము కెక్కువ 
ప్రాధాన్యముండుటచే నవి పాడునప్పుడే కాక, చదువునప్పుడును 
రసవంతములుగనే యుండును. బొబ్బిలివరుస కథలిట్లు కాక, తంబుజి 
శుతితో గుమ్మెట్ల లయతోం బాడునప్పుడు మా(త్రమే హృదయా 
SSD EON నుండును: కథాప్రధానములగుటచే వీనిలో 
రసవద్ధట్టములు కూడ అక్నడక్మడ మాడత్రమే గోచరించును. 7 


బొబ్బిలివరున కథలు 445 


SS © Nn 5 9% 8 © 


10. 
11. 
12. 
13. 


14. 
15. 


16. 
17. 
18. 
19. 


జాపికలు 
a 


తాండ్ర పాపారాయండు విజయరామరాజును బొడిచబిచంవుటయే కాక, (ప్రేవులు లీని మెడలో వేనికొనినట్లుగా శ్రీపాద కృనమూర్తిగారు తమ 
బొబ్బిలియుద్ధ నాటకములో ట్రాసినారు. ఇది అభూత కల్పన. విజయనగరమువారిని వీరగాథాకర్తయే యెక్కువ కించవరబినాండు. ఇది శాగ్రిగారి 
అభూత కల్పన యగుటయే కాక, నాటకలక్షణముల కత్యంత విరుద్దమైన సన్నివేశము కూడ. మహోవండితులుగాం (5385375. ANTI, 
రంగస్థలమున లాక్షణికులు నిషేధించిన ఈ సన్నివేశము నేల (525263 5° యర్థము కాకున్నది. ఇది యొకవేళ సనత్యమైనచోం గొంత 2589599 
SETS). కాని యిది శుద్ధ కల్పన. ఈ విషయమై నేను శ్రీ శాస్త్రిగారిని 1956లో రాజమ హేంద్రవరములోం (280089. “అది తప్పే, 
నాటక లక్షణాలకి విరుద్ధం. ఏదో రంగస్థలంమీద రక్తికడుతుందికదా అని అలా బ్రానివేశాను” అని వారు సమాధానమిచ్చిరి. కాని, ఈ సన్నివేశము 
మన యాంధ్రదేశమున నితర (ప్రాంతములలో రక్తికట్టుచున్నది కాని, విజయనగర (ప్రాంతములవారిని మాత్రము (కోధవివశులను జేయుచున్నది. 
సర్మారు జిల్లాలలో, ముఖ్యముగా విశాఖ, శ్రీకాకుళ మండలములలో PDA నాటకమును విశేషముగా (బదర్భించుచున్న శ్రీ కనకదుర్ధ 
నాట్యమండలి (మండపాక, వళ్చిమగోదావరి జిల్లా) వారిని నేను నంప్రతించితిని. విజయనగర ప్రాంతములలో ఈ నాటకమును (బదర్భించునవ్ముడు 
aal పాొపారాయండు విజయరామరాజును జంపి, (పేవులు HI మెడలో వేసికొనుట్టి రంగమును వదలివేయుదురంట. ఈ మధ్య బొబ్బిలి 
యుద్దముపై తీసిన SODI విజయనగరములో మూండు రోజులు మించి యాడలేదు. విజయనగర (వ్రజలకును బొబ్బిలి (ప్రజలకును మధ్య 
నాంటి కక్షలు నేంటికిని రగులుచునేయున్నవి. బొబ్బిలివారి శౌర్యమును మనము కీర్తించినట్లుగా విజయనగర ప్రజలు నేంటికిని గీర్డించుట లేదు. 
బొబ్బిలి యుద్దము పై వీరగాథలు నాటకములు 379 పాక్షికద్భష్టితో (బాయంబడినవని Bey) విజయనగర ప్రజల వాదములో సత్తమున్నది. 
History of Hindoostan by Robert Orme, Vol. 11, Pp. 255-260. 

బొబ్బిలియుద్ధ కథ, వీఠిక, వుట. Li 

M. Somasekhara Sarma, Introduction to Bobbili Yuddha Katha, p.xiii. 

తెలుంగు జానవదగేయ 2227305, వుట ౨౩౫. 

బొబ్బీలియుద్ద కథ, మద్రాను (152585 (ప్రాచ్య లిఖితవుస్తక భాండాగారము వారి ప్రచురణము, వుటలు 39, 40. 

దేసింగురాజు కథ, ఎన్‌.వి. గోపాల్‌ అండ్‌ కో వారి (598, వుట-రిర్‌. 

అదియే., పుటలు 86, 87. 

విఠావురము నూర్యారాయాంధ్ర విద్యానంద (గంథాలయములోని E నూచికలో “పెద్దావురం కోడివుంజుల కథ” యున్నది కాని, ఆ పుస్తకము 
మాత్రము (గంథాలయములో లేదు. విఠాపురములో, 45508) సోమనుందర్‌' అను నొక 553 ఇంటిలోనున్న యొక (SAN జూచి, నే నా 
వీరగాథ నాద్యంతము ట్రానికొంటిని. దీనికిందోడు, వళ్చిమగోదావరి మండలములో మౌఖిక ప్రసరణమున నున్న వేజొక పాఠమును సేకరించితిని. 
ఈ రెండింటిని నమన్వయ SD, ఈ కథను బరిళీలించితిని. 1948లో రాజమహేంద్రవరములోని కొండవల్లి వీరవెంకయ్యగారు, నేదునూరి 


గంగాధరంగారిచేం బరిష్మరింవంయబడిన “పెద్దావురవు కోడివందెముల పాటను (2843098. ఇది Ti బి. రామరాజుగారికి లభించినది. ఈ (58 
నాకు దొరకలేదు. 


Kumara Ramuni Katha, Preface, Madras Govt. Oriental Series, No. XCI, 1952. 

ibid. 

కర్నూలు జిల్లా, నందికొట్మూరు తాలూకా, చెలిమళ్ల రుదవరములో విచ్చుకుంట్ల చిన్ననాగన్న పొడిన పాట (1966). 
Manual of the Administration of the Madras Presidency, Volume II, p. 75. 


ibid, p. 265. 
Manual of the Administration of the Madras Presidency, volume III, p. 251. 
త్రివేణి, వుట 270. 


రేనాటి బీరుండు, వుటలు 104-106. 
కడవజిల్లా, ప్రొద్దుటూరు తాలూకా, 772230 దగ్గజనున్న, అయ్యలవారివల్లెలో 15-8-1966నాందడు గుండా లాలన్న అను జంగము పొడినాండు. 


జానవదులలో DED నడువు” అను విచిత్ర ప్రయాగమొకటి వాడుకలో నున్నది. ఆంగ్లమున గల “attack, offence’ అను మాటలకిది నమానార్ధకము. 
ఒక వీరు(డు ముందు attack చేయును. ఆ విజ్ఞంభణమునుండి రెండవ వీరుండు తన్ను రక్షించుకొనును. దీనిని “defence” అందురు. తరువాత 


446 తెలుంగు వీరగాథా కవిత్వము 


రెండవ వీరుడు తన De” నడువును. epi మొదటి వీరుండు దానిని దవ్పించుకొనుటకుC (బ్రయత్నించును. ద్వంద్వయుద్ద మెవ్హుడును ov 
జరుగును. 


20. ఈ బీతండు - కలికి నారింగాడు కథను నాకు కర్నూలు జిల్లా, కోవెలకుంట్ల తాలూకా, ఉయ్యాలవాడ (గామములో AB? యను డెబ్బది సంవత్సరముల 
వృద్దుండు 17-4-1966 నాందు చెవ్పినాండు. 


21. “Messrs. Wallis, Meadows (took the fort of Srirangapatnam and Gooty returned), Pennisgiri, Oaks, and Nayanappa Mudaliar 
of Madras were pleased with her greatness, granted the permission for Sati and even attended it.- Descriptive Catalogue, 


D.No. 2501. 


22. “కామమ్మ కథే, దక్షయజ్ఞవు SÖÖDI, కన్యకామ్మవారినీ విడిచి పెట్టితే, మొదటి పేరంటాలు కథ. వద్దెనిమిదో శతాబ్దము నాటిదనిపిసోంది”. కిన్నెర, 
డిసెంబరు 1953, వుట 557. 

23. ఆంధ్ర సాహొత్యచరిత్ర నంగ్రవము, వుట 332 

24. గుజిలి(వతి. 

25. 'సలీ రంగమ్మ” -రచయిత మేడూరి కృష్ణమూర్తి, నరేంద్రనాథ సాహొత్యమండలి, తణుకు 1954. 

26. డా॥ బి రామరాజుగారు, తెలుంగు జానవదగేయ KND, వుట ౨౨౮. 

27. నా బీవితకథ- నవ్యాంద్రము,, ఆదర్శ (గంథమండలి, విజయవాడ, 1959, వుటలు 112, 118. 

28. 6-8-1967న తిరువతిలో గోవింద వెంకటరాము అను వూనల బలిజయు నాతని భార్యయు బాడిన 'కలిచెర్ల నరసింహారెడ్డి కథ” లోని భాగము. 

29. ఈ కథలోని యథార్థ సంభఘటనలన్నింటిని 1965లో కండెవు నుబ్బయ్యగారి వుత్రుండైన నాగయ్యగారు నాకు వివరముగాC దెల్లియున్నారు. వారికి 
DO క్రతజ్ఞాండను. 

30. విజ్ఞాన నర్ప్వ్యన్వము, నాలుగవ నంవుటము, వుట. 806. 


పదునాల్లవ ప్రకరణము 
పదములు- జంగంకథలు 


వెనుకటి ప్రకరణమున వీరగాథలలోని బొబ్బిలికథవంటి 
వీరగాథలనుగూర్చి చర్చించితిని. వీరగాథలలోని “పదములు, జంగం 
కథలు” అను DB రెండు అంతశ్శాఖలనుగూర్చి ఈ (ప్రకరణమున 
వివరింతును. 


పదములు లేక హరిహరీ పదములు: - 


“హరి హరీ నారాయ ణాది నారాయణా! 
కరుణించి మమ్మేలు కవుల లోచనుడ!” 


అను వరుసలో, సీసపద్య రచనను బోలిన ఛందస్సులో సాం 
గుచు, జముకులపైఆ బాడంబడు వానిని “పదములు” అందురు. 
“హరిహరీ నారాయణా...” అనునది వీని వరుసయే కాక పురనరావత్తి 
కూడ. ఈ పునరావృత్తినింబట్టి శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావుగారు వీనిని 
“హరిహరీ పదాలు’ అని DINO. ఇవి (క్రీ.శ. 1850 నుండి 
విశాఖ మండలమున విశేషముగా విజృంభించినవి. “జానపద 
సారన్వతము విశాఖమండలమునించి వచ్చినంతగా మరొక 
మండలమునించి రాలేదు. (్రీలేయకథలు ఇంచుమించు అన్నీ 
అక్కడివే. వాటి వాడుకా, ప్రచారమూకూడ నేటికీ అక్కడే ఎక్కువ... 
పదములన్న పేరుతో చాలా కావ్యములు విశాఖమండలంనించి 
వచ్చాయి. ఇవి “శ్రీరామ జయరామ సీతాపతే రామ, నీకు వందన 
మయ్య లోకనాయకుడి” అన్న ప్రారంభపదాలతో 'హరిహరీ నారాయ 
ణాదినారాయణా, కరుణించి మమ్మేలు కమలలోచనుడి వరుసలో 
ఉంటాయి.” 


యక్షగానములలోయగూడ నీ పదముల వరుసలోం గొన్ని 
పాటలున్నవి. వానిని “జంపెలు” అందరు. ఈ పదములు 
బొబ్బిలివరుస కథలవలెనే మొదటినుండి చివరివజికును FI 
ఛందమున నుండును. వీనిలో జంగంకథలలోవలె మధ్యమధ్య 
దరువులు, కీర్తనలు, పద్యములు మున్నగునవి యుండవు. ఈ 
పదముల ఇతివృత్తము లన్నియును పౌరాణికములే. అందునను 
రామాయణ సంబంధము లెక్కువ. మద్రాసు ప్రా.లి.పు.భా.లోం 
దాళపత్రప్రతులలోయ బదములు 09003 నివి 19వ శతాబ్ది 
ప్రారంభము నుండియు గలవని తలంపవచ్చును. 


వీరగాథలలో నాలుగు 8588” ఆవృత్తులతో సాంగు 
పాదములు గల రచనలు ప్రాచీనమైనవి. ఈ నడకను pona” 
యందురు. శక్తికథలలోం జాలభాగ మీ నడకలోనివే. పల్నాటి 
కథలలోను, కాటమరాజుకథలలోను గూడ గొన్ని యీ నడకలో 


నున్నవి. ఈ ఖండగతినుండియే ద్విరదగతి రగడ, ద్విపద, మంజరీ 
ద్విపద మున్నగునవి లాక్షణికు లేర్చటిచియుందురు. నిజమునకు 
ద్విపదచ్చందముగూడం బాడునప్పుడు ఖండగతివలెనే యుండును. 
ఈ ఖండగతినుండి 185 శతాబ్దమున బొబ్బిలివరుస కధలును, 
19వ శతాబ్దమునం బదములును బరిణమించినవి. ఇందు 
బదములు ఖండగతి ద్విపదల సమ్మేళన మనవచ్చును. వీనిలో మొదటి 
పాదము “5+5+5+5” అను మాత్రలతో ఖండగతిలో నుండును. 
రెండవ పాదము “5+5+5+3” అను మాత్రలతో నుండు ద్విపద 
పాదము. ఈ రెండును నొకే పాదమనువారును గలరు. అప్పుడు 
పాదములో (ప్రథమ దళము ఖండగతిలోను, రెండవ దళము 
ద్విపదచ్చందమునను గలదని చెప్పవచ్చును. ఉదాహరణమునకు 
“SOON చరిత్ర లోని ఈ క్రింది పంక్తులను జూడుండు: 


5 5 5 5 
“SOS, PP, - KÖSD, ద్యలు గలిగి 
5 5 5 3 
వేదములు, వల్లించు- విప్రలే, కలరు 


5 5 5 5 
చదువు సా, ముల DS, - చాల పెం, పొందుచును 


5 5 5 3 
రాజులా, JOSTS, - తేజమున, గలరు 


మద్రాసు (22.99.27. SFc దాళపత్ర ప్రతులుగా మూడు 
పదములును, కాగితపు ([బ్రతులుగా మూడు పదములును 
30:99. లక్ష్మణమూర్భ్చ (ఆర్‌.నెం.252), ఇంద్రజిత్తు 
యుద్ధము (ఆర్‌.నెం. 253), రామాయణ పదములు- యుద్ధకాండము 
(ఆర్‌.నెం. 634)- ఇవి తాళపత్ర గ్రంథములు. తారాశశాంకము 
(ఆర్‌.నెం. 256), గంగావివాహము (ఆర్‌.నెం. 557), గౌరీవివాహము 
(5.30. 574)- ఇవి కాగితపు [బ్రతులు. 


ము(ద్రితములైన పదములు కొల్లలుగా నున్నవి. అన్నిటి కిని 
గవులు తెలియుచున్నారు. అయ్యగారి కూర్మనాథుని విరాట, కర్ణ, 
శల్య పర్వములు; చంద్రగిరి తాతయ్య రచించిన ఉత్తర-దక్షిణ 
గోగ్రహణములు; గోపాలరాయని వైకుంఠ మాహాత్యము; ముడుంబ 
లక్ష్మణాచార్యుని శ్రీరామకథ (1895); చిత్రాడ కామేశము రచించిన 
త్రినాథుని చరిత్ర; పూడిపెద్ది బుచ్చన్న సంస్కరించిన లక్ష్మణమూర్చ; 
అతండు రచించిన ఇందుమతీ పరిణయము, సీతాకల్యాణము, సుందర 
కాండము, రామరావణ యుద్ధము; నీవూరి్‌ నారాయణరాజు 
రచించిన ధర్మాంగద పాముపాట (1874); నీవూరి* రామచంద్ర 


448 తెలుంగు వీరగాథా కవిత్వము 


రాజు కుశలాయకము (1862); మంథా రాయుడుశాసిగారి పాతాళ 
హోమము (1922); బొట్టి నరసింహదాసు (మదిశావ గోపాలుం 
డు?) సుందరకాండము; నడిమింటి రామయోగికవి బాణాసుర 
యుద్దము (1864); పసగాడ సన్యాసి రచించిన సారంగధర చరిత్ర, 
శతకంఠ యుద్ధము, గంగావివాహము (1856); తోలేటి 
సీతారామయ్యగారి శశిరేఖా పరిణయము (1883), నలచరిత్ర 
(1900), ప్రహాద చరిత్ర (1804); కటోజు వీరాచారి భళ్లాణిరాయ 
పదము; వీరభద్రయ్య గౌరీవివాహము; పొడుగు రామ(బ్రహ్మకవి 
హరిశ్చంద్రోపాభఖ్యానము, గయోపాఖ్యానము; నిజలింగ చిక్నయ్య 
చరిత్ర, కృష్ణావతారము, వైకుంఠ మాహాత్యము; విశాఖపట్టణము 
అందే కృష్ణమూర్తి అండ్‌ కంపెనీ వారు ప్రకటించిన సింహాచల 
మాహాత్యము, రామాయణ పదము; బెహరా నరసయ్య విరచితమగు 
మైరావణ 5818; బెహరా రామకృష్ణకవిది నలచరిత్రము; మంగిపూడి 
సూర్యనారాయణగారి సుగ్రీవ విజయము, అంగద రాయబారము 
అను వారధికట్టు (1925); చెజువు అప్పల నరసింహదాసుది శ్రీయాళ 
చరిత్ర ఆకెళ్ల సూర్యనారాయణ రచించిన బాణాసుర యుద్దము 
(1915); కొత్తపల్లి సూర్యారావు రచించిన శ్రీ హరిశ్చంద్ర మహారాజు 
కథ (1906)- మున్నగునవి NN BS పదములు. నందిరాజు 
చలపతిరావుగారు (orre భావించి ముద్రించిన బ్రాహ్మణుని 
పాట, కుచేలోపాఖ్యానము” కూడం బదములే. 


ఈ పదములలో స్వకపోల కల్పితములు తక్కువ. ఇవన్నియు 
నితర మార్గరచనలను జూచి రచించినట్టివే. ఇట్లు పరివర్తించుటకుం 
గారణమున్న్చది. విద్యావంతులు పురాణములను (బ్రబంధములను 
జదివి యానందింపంగలరు. నిరక్షరాస్యులకది సాధ్యము కాదు. వారి 
యంతస్తునకు౯ దగిన రచనలు గావలెను. కావున జానపదకవులు 
ఈ ప్రాకృత జనులకొటకు మార్గకావ్యములలోని కధలను, భాగములను 
అనుసరించి పదములుగా వెలయించిరి. తామట్లు చేయుచుంటి మని 
కొందటు కవులు తమ కావ్యములలో దెలియంజేసియున్నారు. పూరి 
రామచంద్రరాజు తన కుశలాయకములో నిట్లనెను: - 


“కరినంబు కాంచితే కాపులకు తెలియదని 
మరుగులుంచుట మాని మాటలుంచితిని” 


అయ్యగారి võred తన విరాటపర్వము పదములో 
నిట్లు చెప్పుకొనెను: - 
“ప్రబల (nos వండితార్హము లనుచు 
పామరుల కొరకు నీ వదము చెప్పెదను 
కఠిన శబ్దములున్న కావులకు తెలియదని 
మరుగు పదములు మాని మాటలుంబెదను”. 


ఈ పదములలో రామాయణకథకు సంబంధించినవి 
అధికముగా నున్నవి. ఈ రామాయణకథలోని కల్పన జానపదులకు 
జాలలేదు. అందుచే నద్భుతములు, నతిశయోక్తులును జేర్చి శతకంఠ 
రామాయణము, సహగ(స్రకంఠ రామాయణము సృష్టించుకొనిరి. 


శ్రీరామకథ, లక్ష్మణమూర్భ, సీతాకల్యాణము, సుందరకాండము, 
రామరావణ యుద్ధము, కుశలాయకము, పాతాళ హోమము, శతకంఠ 
యుద్ధము, రామాయణ పదము, మైరావణ చరిత్ర, సుగ్రీవ విజయము, 
అంగద రాయబారము మున్నగునవి రామాయణ సంబంధమగు 
పదములు. 


భారతమునుండికూడ అనేకకథలు స్వీకరింవంబడి 
పదములుగాం బరివర్తితములైనవి. విరాట-కర్ణ- శల్యపర్వములు, 
ఉత్తర గోగ్రహణము, దక్తిణ గోగహణము, శశిరేఖా పరిణయము, 
నలచరిత్ర, హరిశ్చం[ద్రోపాఖ్యానము, గయోపాఖ్యానము మున్నగునవి 
ఇట్టి వి. 

బాణాసుర యుద్ధము, ప్రహ్లోద SAS, కృష్ణావతారము 
మున్నగునవి భాగవతమునుండి (గహింపంబడిన పదములు. నిజలింగ 
చిక్నయ్య చరిత్ర, భల్లాణిరాయ పదము, శ్రీయాళ చరిత్ర- ఇత్యాదులు 
శైవమత సంబంధములు. సింహాచల మాహాత్యము వైష్ణవ క్షేత్ర 
మాహాత్యము. వైకుంఠ మాహాత్యము, (YPI చరిత్ర ఇతర 
పురాణములనుండి (గహింపంబడినవి. 

ఈ పదములలో నొక గొప్పతన IA. బొబ్బిలివరుస 
కథలు, జంగంకథలు పాడునప్పుడు మాత్రమే రసతృప్తినిచ్చును. 
శక్తికథలలోం గూడం జాలభాగమిట్లే యుండును. చదువునప్పుడు 
వీనియందుC గవిత్వము గోచరింపదు. బొబ్బిలివరుస కథలలోం గొన్ని 
సన్నివేశములందు మాత్రము హృదయమును గదలించుశక్తి యున్నను, 
జంగంకథలలో నీ మా(త్రపు గవిత్వముకూడ మృగ్యము. కేవల 
కథాకథనము తప్ప వానియందితర గుణములు పూజ్యము. పదము 
లిట్టివి కావు. ఇవి వీరగాథా కవిత్వమునకుం బేరు తెచ్చునవి. పల్నాటి 
వీరకథలవలెను, కాటమరాజు కథలవలెను నీ పదములు 
పాడునప్పుడును జదువు నప్పుడును గూడ రసతృప్తి నిచ్చు రచనలు. 
ఈ పదములను శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారిట్లు ప్రశంసించి 
యున్నారు: 

“పదాలు మాత్రం దేశిసారస్వతానికి శిరోభూషణాలు. 
రావణుని సింహాసనం ఎదుటను కూర్చున్న హనుమంతుడు జ్ఞాపకాని 
కొస్తాడు వీటిని ప్రబంధాలతో పోల్చితే. ప్రబంధాల కాల్పనిక 
వాతావరణం వీటి నైసర్గిక సౌందర్యంముందు సిగ్గుపడవలసినదే. 
సమాసాల బాదరబందీ లేని అనుష్టుప్పులవంటి జంపెవరుసలూ, 
పాదాంత విరామమూ కవియొక్క స్వంత రచనకు బాగా అవకాశం 
కల్పించాయి. ఏ పూడిపెద్ది బుచ్చన్న వంటి వారో పాత (గంథాలలోని 
భావాల్ని ఎరువు తెచ్చుకున్నా పసగాడ సన్యాసి, నడిమింటి రామయోగి 
వంటి కవులు ఈ రకపు రచనకి అమరత్వము గడించి పెట్టారు. 
తెలుగు కవుల నైసర్గిక రచనను ఆనందించాలంటే పదాలే చదవాలి.”ో 


ఈ పదకర్తల వైశిష్ట్యమును, ఈ పదములలోని కవితా 
సౌందర్యమును (బ్రదర్శించుచు శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావుగారు 


పదములు- జంగంకథలు 449 


83° (జనవరి, 1955)లో నొక చక్కని వ్యాసమును (08809 
యున్నారు. 

పసగాడ సన్యాసి యను జానపద పదకవి 1850 ప్రాంతము 
వాడు. ఇతండు సారంగధర చరిత్ర, శతకంఠ యుద్ధము (శతకంఠ 
రామాయణము), గంగావివాహము- అను మూడు పదములను 
రచించెను. వీనిలో గంగావివాహము మిక్కిలి ప్రశస్తమగు రచనము. 
దీనిని కవి నలనామ సంవత్సరము (క్రీ.శ. 1856)లో రచించినట్లు 
చెప్పుకొనినాండు. ఇది 1901లో ముద్రింపంబడినది (ప్రకాశకులు: 
పమ్మి అరుణాచలశెట్టి, మద్రాసు). ఇది స్మాందపురాణములోని కథ. 
సన్యాసికవి ఈ కథకు 250 తెలుంగు వాతావరణమును గల్పించినాం 
డు. ఏలూరును కథాన్గలముగాం జెవ్చినాంయడు. అవకాశ 
మున్నచోటులందెల్ల పురవర్ణన, నగలు, విందులు మున్నగు వర్ణనలు 
చేసినాండు. ఏలూరులో నలుబదినాలుగు కులములవారు గలరంట. 
ఈ నలుబదినాలుగుం కులములవారికిని నలుబదినాలుగం 
వీథులున్నవంట. ప్రతికులమునకును PE) రకము మొక్క గుర్తం 
ట. 

'గంగావివాహము”లోని సంభాషణలు అతిసహజముగను, 
సంవాదములు చమత్మారములుగను నున్నవి. గంగా- TO 
సంవాదములోC దెలు(గు మాటల నానార్థ చమత్మారమును జూడు 
డుః- 


గౌరి: “ఉన్న చోటన నన్ను ఉండమన్నందుకు 
తవ్పక నీ జిహ్వ తరిగింతు గంగి 


గంగ: నీవు తరిగిన కూర నేను తరిగిన కూర 
వండి Sko వనిత గౌరమ్మ! 


గారీ: చెంపకాయలు గొట్టి చెవులూడ దీతునా 
జగడ పోతులమారి జాలారి గంగ! 


గంగ: నీవు గొటిన కాయ నేను గొట్టిన కాయ 
గంవ Jodo కాంత గౌరమ్మ!” 


ఈ పసగాడ సన్యాసి కవిత్వము నిండ లోకోక్తులు, నానుడులు, 
జాతీయములు నున్నవి. ఒక ప్రక్క సులభశైలిలో బ్రాయుచునే, కొన్ని 
చక్కని భాషాలంకారములను గూడం బ్రదర్శించినాండు. గంగాదేవిని 
వర్ణించుచుం గవి యిట్లనును: - 


“ఇతర మెరుగని బాల, ఎన్నంగ కదులోల 
ఘనత సద్దుణ 270, కదు వుణ్యళీల 

53) మీరిన కలువ, వానించు చెంగలువ 
అలరు కప్పుర గంధి, అందాల గంధి” 


వివాహ సందర్భమున గంగకు శివుడు మంగళసూత్రమును 
గట్టగా గవి యిట్లు చమత్మరించును:- 


“అఖిల బంధము లెల్ల నణగించు గంగను 
బంధించె పోగుచే పార్పలీశుందు 

పదునాల్లు లోకములు (EOS గంగ 
తనరంగ నూలుపోగున గట్టబడెను” 


మార్గకవులనుండియుం, బూర్వ(గంథ ములనుండియు 
REDO ననుకరించుటయే కాక, వర్ణనలను సహితమనుకరించి, 
సులభశైలిలో రచించిన పదకవులును గలరు. అట్టి వారిలో బూడి పెద్ది 
బుచ్చన్నపంతులుగారొకరు. ఈయన 20వ శతాబ్ది ప్రారంభమున 
వివాఖపట్టణములో KSN) ఏజంటు కోర్టులో న్యాయవాదిగా 
నుండెను. ఈయన సంస్కరించిన లక్ష్మణమూర్చ విశేషప్రచార 
మందినది. ఇందితండు భాస్మర రామాయణ కథను గ్రుడ్డిగా 
ననుకరింపక, కొన్ని సందర్భములలో నితర పూర్వకవుల వర్ణనలను 
దృష్టిలోనుంచుకొని పెంచి రచించినాండు. భాస్మర రామాయణములో 
నొక్క కందపద్యములోం జెప్పబడిన కాలనేమి తపోవన వర్ణనను 
బుచ్చన్నకవి యెట్లు పెంచెనో చూడుండు: - 


భాస్మర రామాయణములోని వర్ణన: - 


క “కములోన నహజమగు వై 
రము 55), మృగేంద్ర కుంజరంబులు, శాద్లూ 
ల మృగములు, Õe భుజం 
గమములు, మక్కువలు గలిగి కడునొప్ఫారన్‌” 


బుచ్చన్నకవి ఇదే సందర్భమున లక్షణమూర్భలోం జేసిన వర్ణన: - 


“హంసలు చిలుకలు అరమరలు లేకుండ 

నొండొరులతో గలిసియుందడు నీ వేళ 
ఎలుకలును Dee ఏమి వైరము లేక 

కూడి యాదుచునుండు వేడుకలు మీర 
సింహంబు లేనుగులు చింతాకువాసైన 

వైరంబు లేకుండ వనములను దిరుగు 
పులులు మందలు గలిసి పోరేమియును లేక 

సంతవింవుచునుందు నర్ప్వకాలములు 
నెమిలి జృందములును SES పాములును 

కూడి మసనలుచునుందు కుదురుగా నెపుడు” 


బుచ్చన్నకవి జేసిన పై వర్ణన, నన్నయ ఆదిపర్వములో దుష్యంతుని 
కథలో వచ్చు తపోవన వర్ణనను జ్ఞప్తికి దెచ్చుచున్నది. 

పూర్తిగా (no ధోరణిలో నడిచిన పదములును గలవు. 
అట్టి వానిలో పూరి నారాయణరాజు రచించిన 'ధర్మాంగద చరిత్ర- 
పాముపాటి యెన్నందగినది. ఇది అద్భుత ప్రధానమైన రచన. కవి 
దీనిని “ఆశ్చర్యకథి యనినాండు. ఈ కథను గాతము డహల్యతోం 
జెప్పినట్లు గలదు. కాశ్మీర దేశము నేలు ధర్మాంగదరాజునకు నర్మిలీ 
దేవియందు చిత్రాంగదు(డను పాముపుట్టెను. మాణిక్య పురమునేలు 


450 తెలుంగు వీరగాథా కవిత్వము 


రత్నాంగుని పుత్రిక (త్రైలోక్య సుందరిని ఆ పామునకుం బెండ్లి 
సేయుదురు. ఆ సుందరి యా పాముతో దివ్యక్షేత్రములన్నియును 
దిరిగి, మహర్షుల కరుణచే నా పామునకుం దిరిగి మనుష్యరూపమును 
గలిగించుకొనుట యిందలి కథ. ఈ కథలో బురవర్ణనలోం 
(బ్రబంధములలో వలెనే చాతుర్వర్థ్య, గజ, హయ, వేశ్యావర్ణనలు 
గలవు: - 


“సంగీత aind; సరనవిద్యలు గలిగి 
వేదములు వల్లించు విప్రులే కలరు 
చదువ్రు సాములచేత చాల పెంపొందుచును 
రాజు లా వురిలోన తేజమున గలరు 
అల కుబేరుని రాజ్య మతని పట్టణమెల్ల 
కుదువ బట్టగ జాలు కోమట్లు గలరు 
పలుకు బొంకులు లేక పలు సంవదలతోను 
శూద్రులా వురిలోన సొంపొంద గలరు” 


ధర్మాంగుని పుత్రునకుం బెండ్లిసేయుటకై అన్వేషించుచు 
(బ్రాహ్మణులు ముప్పది నాలుగు దేశములు తిరిగినట్లు వర్ణింపంబడినది: 


“అంగ వంగ కళింగ బంగాళ నేపాల 

పొంచాల మలయాళ బహురాజు లిండ్లు 
కాంభోజ సింహళ కామరూపాదధీళ 

పాంచాల సౌవీర జననాథు Doi 
మాళవ మహారాష్ట్ర మలయాళ కురుభోజు 

(దని డాంధ్ర కర్నాట ధరణీళు Doi” 


త్రైలోక్య సుందరి విరాగిణీ వేషమునం దలపైం బాముల 
బుట్టనుంచుకొని నూటపదునాజు దివ్యస్థలములు తిరిగినట్లుగా 
వర్ణింపంబడినది. ఇట్లీకథ ప్రబంధమార్గమున SEISA. 


ఈ పదకవుల నామములతోపాటు కాలమును గొంత 
వబికును దెలియుచున్నవి. పసగాడ సన్యాసి క్రీ.శ. 1850 ప్రాంతము 
వాడు, పూరి రామచం[ద్రరాజు 1862 ప్రాంతమువాండు, పూరి 
నారాయణరాజు 1874 (ప్రాంతమువాండు, తోలేటి సీతారామయ్యది 
1880 (ప్రాంతము, మదిశావ గోపాలునిది 1890 ప్రాంతము, 
పూడి పెద్ది బుచ్చన్నది 1896 ప్రాంతము, మంథా సుబ్బరాయశాస్తిది 
1922 ప్రాంతము, అయ్యగారి õied 20వ శతాబ్దము 


వాండు. 


ఈ పదకవులందటును విశాఖ-విజయనగర- శ్రీకాకుళ 
మండలములవారు. ఇవి అక్కడి జానపదులలో మిక్కిలి ప్రచారమున 
నున్నవి. మాల మాదిగలు 'దాసరు'లను పేర వీనిని జముకులపై 
శావ్యముగాం బాడుచుందురు. ఈ పదముల వరుసలత్యంత 
మధురముగా నుండును. ఆధునికములగు బుజ్టకథలలోయగూడ నీ 


పదముల వరుస “జముకుల వరుసి యను పేర ననుకరింపం 
బడుచున్నది. కొందటు ఆధునికులు బొబ్బిలివరుస కధథలకును 
జంగంకథలకును అనుకరణములుగా బుజ్బకథలు రచించినట్లే, 
మటతికొందటు ఈ పదముల కనుకరణములుగా “జముకుల కథలు’ 
ప్రాయుచున్నారు. అట్టి వారిలో బశ్చిమ గోదావరి జిల్లా, 
తాడేపల్లిగూడెము తాలూకా, 'కృష్ణాయపాలెము'లో నున్న వారణాసి 
సత్యనారాయణశాస్తిగారు పేర్మొనందగినవారు. వీరు 1947-1956 
మధ్యకాలములో “ఆజాదు హిొందుఫొజు, రాణీ సంయుక్త, 
అజామిళోపాఖ్యానము, భక్తప్రహ్లాద, గాంధీజీ నిర్యాణము, నేతాజీ 
సుభాసుచంద్ర బోసు అంతర్జానగాథ”- మున్నగు జముకుల కథలను 
రచించియున్నారు. 


శారద పదములు: - 

ఇట్లు ఖండగతి ద్విపదచ్చంద సమ్మేళనమున AR హరిహరీ 
పదములే కాక, 'శారదపదము”లను వేటొక ప్రక్రియ కూడం దెలుC 
గునందు6 గాననగును. శారదపదములొక ప్రత్యేకచ్చందమున 
నంత్యప్రాసలతో సాంగు దరువులు. సాధారణముగా బాదమునకుం 
VÄITED మాత్రలుండును. వీనియందు తాళపు బిగుతు హెచ్చు. 
వీని నొక విధముగా నృత్తగీతములు (dance songs) అనవచ్చును. 
ఇవి యెక్కువగా అటతాళమున సాంగుచుండును. సంగీతజ్ఞానము 
లేనివారికిం గీర్హ్తనలగాథలు రుచింపనట్లే, తాళజ్ఞానము లేనివారికి 
ఈ శారదపదములును రుచింపకపోవచ్చును. అందుచే వీనిని జానపద 
కవిత్వ మనుటకంటె, జాతిదేశి కవిత్వమనుట సమంజసము. 


తెలంగాణమున 'శారదకాండడ్రు అను గాథాకారులున్నారు. 
వీరు పాడుచుండు కథలగుటచే వీనికి ‘శారద కథలు’ లేక శారద 
పదములు” అను పేరు వచ్చియుండును. ఈ శారదకాం(డ్రకు 
అంత్య(ప్రాస యనిన మిక్కిలి యిష్టమంట. శారదపదము లన్నియును 
నంత్య ప్రానలలోనే యుండును. కాని తెలంగాణములోని 
శారదకాం(డ్రు పూర్వము ఈ శారదపదములను బాడెడివారేమో కాని, 
నేండు వీరెక్కువగా బొబ్బిలివరుస కథలనే పాడుచున్నారు. కావున 
శారదకాం(డ్రు పాడెడి పాటలన్నియును శారదపదము లనుట 
పొసగదు. జంగంకథలన్నియును నేడు జంగములచేం బాడం 
బడుటలేదు. నేడు జంగములుకూడం rass సాంఫింక 
ఇతివృత్తములలో నున్న బొబ్బిలివరుస కథలనే పాడుచున్నారు. 
అంత్య(ప్రాసల నియమముతో నుండు నీ శారద వరునలు 
యక్షగానములలోను, వీథినాటకములలోను, ప్రీలపాటలలోను గూడం 
గానవచ్చుచున్నవి. ఈ శారదపదములలో “జె శారదా కరుణానిధి!” 
అనియు, “ఓ భారతి కరుణా మతి, భళి శారద కరుణానిధి” అనియు 
(బ్రతిచరణాంతమునను బల్లవి యుండును. ఈ పల్లవినింబట్టి కూడ 
“శారదపదము'లను పేరు వచ్చియుండును. 'జంగంకథి యను శబ్దము 
వీరగాథల శీర్షికలకు జివర చేరంగా, నీ “శారద” శబ్దము వీరగాథల 


పదములు- జంగంకథలు 451 


శీర్షికలకు ముందు చేర్చి వ్యవహరింపంబడుచుండును. “శారద 
రామాయణము”, “శారద హరిశ్చం[ద్రి- ఇత్యాది. 

ఈ శారదపదములు VÄGESID వరుసలో నుండుటయే 
కాక, సాహిత్యమునందుం గొంత మార్గధోరణినింగూడం (బ్రదర్శించు 
చుండును. “ఈ రచనములందు అంత్యప్రాస నియమముండును. 
ఇతర జానపదగేయములకన్న నీ పాటలందు కొంత సాహిత్యభాగము 
అధికము.” ప్రత్యేక శిల్చమును జూపుచు రచింపబడిన ఈ శారద 
పదములు జానపదగేయములు కానేరవు. 


ఈ శారదవరుసలో FEE) పాదమున మాత్రల క్రమము 
3+5+5+3 గా నుండును. EPO ÖÖ గణములో రెండు 
మాత్రల సాహిత్యాక్షరమే యుండును. కాని పాడునప్పుడది మూండు 
మాత్రలుగనే యుండును. రామభక్తకవివర్యు(డు రచించిన శారద 
రామాయణములోని ఈ (క్రింది చరణములు శారదవరుసకు 


ఉదాహరణములు కాగలవు. 


ఆడు “SD, కొదుకు నెత్తుక ముద్దు, లాడు 
మోద, మలరంగ, ననుగన్న్క వాదు 
నా 3099, మానికము, వీడు 
నా కులదీవ, కుండైన, వాదు 
న్కా ముద్దుల, య్యకు జోడు, లేడు 
నా పురుష 80,3 విల్ల, బీడు 
నా వంజరవు, పై చిలుక, వీడు 
అనుచు, కౌసల్య, యిటుముద్దు, లాడు 
జా శారదా! కరుణానిధీ!” (-బాలకాండము, వుట. 2) 


väi “అంత, సుగ్రీవు, డొక బొబ్బ, పెట్టె 
వాలి, 555p3, కోపంబు, పుట్టె 
ఇద్దరికి 28, యుద్దంబు, బుట్టె 
రామ, చంద్రుండు, కాచి కని, పెట్టె 
చెట్టు, చాటున, 997, పెట్టె 

(2) ad [4] 

దెబ్బ, తో వాలి, Sd వడ, TG 
ఓ శారదా! కరుణానిధీ!” 


ఈ శారదవరుసలో రామభక్తకవి రామాయణమే కాక 
BER) కథలుగూడ నున్నవి. సారంగధర చరిత్ర, గోపికా వస్రాప 
హరణము (పూడిపెద్ది బుచ్చన్న రచన 1898), శ్రీ శారద హరిశ్చంద్ర 
పదము (వేదా ossa రచన, 1908), మైరావణ చరిత్ర, 
రుక్మిణీ కల్యాణము మున్నగునవి శారదపదములే. 


soosse»: - 

“'జంగములు పాడెడి కథలు జంగంకథిలను నిర్వచనము 
వీనికి సరిపడదు. బొబ్బిలివరుస కథలనుగూడ జంగములు 
పాడుచున్నారు. అంతమాత్రమున నవి జంగంకథలగుట లేదు. అట్లే 


“'శెవమతమునకు శైవభక్తులకు సంబంధించిన కథలు జంగంకథి 
లనుటయుం౯ బొసగదు. రుక్మిణీ కల్యాణము, వేణుగోపాలస్వామి 
పరిణయము, రామదాసుకథ మున్నగు వైష్టవగాథలును 
జంగంకథలుగా రచింపంబడియున్నవి. అందుచేతనే శ్రీపాద 
గోపాలకృష్ణమూర్తిగారిట్లనినారు: “జంగంకథ అన్నపేరు శైవమును 
ధ్వనించినా, ఆ రీతి పక్షపాతము ఈ కథలలో కనబడదు.”* కావున 
జంగంకథ లనునవి యక్షగానములు, హరికథలు, పదములు, 
ప్రీలపాటలు మున్నగువానివలె దేశిసాహిత్యమునకుC జెందిన యొక 
ప్రత్యేక రచనాప్రక్రియ యని (గహింపవలెను. ఈ ప్రక్రియయొక్క 
ప్రత్యేకతను నిరూపించుటకే కాంబోలును శీర్షిక కనుసంధింపంబడి 
“జంగంకథి యను పేరుండును. ఉదా॥ ROSSI జంగంకథి, 
'గయోపాఖ్యానము జంగంకథి ఇత్యాది. ఒకే కథకు ప్రీలపాట, 
జంగంకథ, పదము, యక్షగానము, హరికథ, చిబుతలకథ-మున్నగు 
రూపము లుండుటవలనం గూడ నివి ప్రత్యేక లక్షణములతో నొప్పు 
భిన్నప్రక్రియలని నిరూపితమగుచున్న్చది. 


పదములు విశాఖ మండలమునుండి వచ్చినట్లే, ఈ జంగంకథ 
లెక్కువగా గుంటూరు మండలమునుండి వచ్చినవి. ఇవి పదములంత 
ప్రాచీనమైనవికావు. పదములవలెం దాళపత్ర రూపమున నున్న జంగం 
కథలేవియును (గంథాలయములలో లభించుటలేదు. కావున వీని 
ప్రాచీనత (1967 నాటికి) యబువది డెబ్బది యేండ్లకన్న వెనుకకు 
బోదు. క్రీశ. 1850 నుండి పదములు వ్యాపింపంగా, నీ జంగంకథలు 
20వ శతాబ్ది ప్రారంభమునుండి ముప్పది నలుబది యేండ్లపాటు 
ప్రచారమున నున్నవి. తరువాత నీ జంగంకథలే బుజ్బ్జికథలుగాC 
బరిణమించినవి. 


జంగంకథలను సృజించినవారు జంగములే. (ప్రాచీన 
కాలమున బాదమునకు నాలుగు 'కిటతకిటి యావృతములుండు 
జానపదచ్చందస్సులనుండి 0788 సోమనాథునివంటి పండిత 
కవులు ద్విపదను సృజించినట్లే, ఈ జంగములు పదునెన్మిదవ 
శతాబ్దమునుండియు వ్యాపించియున్న బొబ్బిలివరుసకు (8+8+9 
లేక 10 మాత్ర లొకపాదముగా నుండు వరుసకు) యతి ప్రాసలు 
బిగించి GX నేర్చణిచి, ఈ రగడతోం గథను వివరించుచు, మధ్య 
మధ్య కీర్తనలు, దరువులు, పద్యములు, అర్థపద్యములు, వచనములు 
చేర్చి 'జంగంకథిను సృష్టించిరని నా తలంపు. ఈ కీర్తనలను 
దరువులను వాగ్గేయకారులనుండియు, యక్షగానములనుండియు 
గ్రహించియుందురు. జంగంకథలలోని 'రగడికు ఈ (క్రింది 
పాదములు ఉదాహరణములు: 
8 + 8 + 9 
“ఇందిర కుచముల, పై మర్యాదన్‌, జెందు కరద్వయము 
(క్రిందై పయినా వహాస్తములుండుట, కీర్తి కాదె నాకు” 
(వామనవిజయము జంగంకథ) 


452 తెలుంగు వీరగాథా కవిత్వము 


ఇందు 1-17 అక్షరములకు యతి. ప్రతి రెండు పాదములకు 
బ్రాస యుండును. కొన్నిటి నంత్యప్రాసయుం గాననగును. 


శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు మన జంగంకథలు 
మహారాషుల 55850 SÕI” లని తలంచుచున్నారు. 
ఇదియును సమంజసముగనే యున్నది. మహారాష్టులలోనున్న డోరా” 
లేక 'తొహరా” అను ఛందస్సునకును నీ జంగంకథలలోని SN 
జాల es సంబంధ మున్నది. హరికథలలోని మంజరి” లేక 
“మంజుగతి యను ఛందస్సుకూడ మహారాష్టుల డోరాలనుండి 
పుట్టినదే. జంగంకథల యుత్పత్తి ప్రాచీనతలనుగూర్చి శ్రీపాదవారి 
యభిప్రాయమిట్లున్నది: “అందముగా అలంకరించుకుని అడుగులు 
వేస్తూ కథలు చెప్పే స్థలపతి జంగములు కీర్తనలనూ, వచనాలనూ, 
పద్యార్థ దరువులనూ చేర్చి జంగముకథలను నిర్మించారు. ఇది 
ఇటీవలనే జరిగియుండవలెను. ఏమంటే, జంగముకథలు నూటికి 
తొంభయి గుంటూరు జిల్లాలో ఇటీవల రచింపబడి అచ్చెనవే కనబడు 
తున్నాయి. ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారములలో తాటాకు పుస్తకాల 
మీద ఏవీ కనబడటము లేదు. అంటే ఇవి (1967 నాటికి) నూరేండ్ల- 
కాదు అరవై యేండ్ల SI ననాలేమో! మహారాటష్థుల 
తెలుగంవారి జంగంకథ్లలుం 
(ప్రతిబింబాలనవచ్చునేమో! హరికథలన్నవి నారాయణదాసుగారు 
అవతరించేదాకా వన్నెకెక్కి ప్రచారము పొందలేదు. కనక జంగంకథలే 
కాలక్షేపములకు తెలుగు తర్గుమాలనాలి.”* 


డా॥ వబి.రామరాజుగారు దక్షిణదేశములోని యక్షగాన 
(ప్రభావముచే నీ జంగంకథ లేర్పడినవని భావించుచున్నారు. 
“తెలుగునాటి యక్షగానము తంజావూరికి తరలిపోవుటతో దక్షిణాదిలో 
పాటలుగా వ్యాప్తినందిన పదములు, దరువులు, తలుపు దగ్గర పాటలు 
(విజయరాఘవుని విప్రనారాయణ చరి(త్రలోవలె) యక్షగానములలో 
(ప్రవేశించినవి. ఈ యక్షగానములు కూచిపూడివంటి భాగవత 
కేంద్రములకు తిరిగి వచ్చినవి. వీనియందలి దరువుల యుద్ధ్భృతిలో 
జానపద గేయకథలలో కీర్తనలు (5380959. గుంటూరు 
మండలమున నీ శతాబ్ది ప్రారంభమున పుట్టిన జంగంకథలన్నిటను 
రగడరూపములో కథయును, మధ్య మధ్య కీర్తనలు, దరువులు, 
వచనములు కనబడుచున్నవి.”** 

“'జంగంకథ -హరికథ-యక్షగానము ఈ మూండింటి కిని 
భేదము చాల తక్కువ. రాయలసీమలోని వీథినాటకములు 
(బయలాటలు), తెలంగాణములోని చిబుతలకథలు గూడం 
Posse DD బైవానిని బోలియుండును. వీనియన్నింటను గీర్తనలు, 
దరువులు, పద్యములు, పద్యార్థములు, వచనములు సాధారణము. 
కాని జంగంకథ, హరికథ యను ప్రక్రియలు గ్రవ్యరూపమునం 
గథాఖ్యానమునకు ఉద్దేశించినట్టివి. యక్షగానములోం గొంత దృశ్యము 
కొంత (శ్రవ్యము. దృశ్యముకన్న శ్రవ్యమే అధికమని చెప్పవచ్చును. 
అందుచేతనే 'రాములవారి యెజుక, VÄSI విజయము” మున్నగు 


“కాలక్షేవములకు 


యక్షగానములు కొన్ని (్రీలపాటలుగాం జెలామణి యగుచున్నవి 
(899 ముత్తయిదువలు పాడుచుండగా నేను వినియున్నాను). 
యక్షగానములు (ప్రదర్శనమునకుంగాక (శ్రవ్యరూపమునం 
గథాఖ్యానమున కుద్దేశించిన వనియు, ముఖ్యముగా స్రీలు 
పాడుకొనుట కుద్దేశించిన వనియు6 oe యక్షగానకవులే 
చెప్పుకొని యున్నారు. తులాభారము” లేక PES వ్రతము” అను 
యక్షగానమున దాని రచయిత ఫలడ్రుతిగా నిట్లు (వ్రాసెను: “ఉవిదలు 
ఈ పాట పాడినను వినిన, సిరియు సంపద గలిగి స్థిరముగా నుంద్రు”. 
ఆదిభట్ల నారాయణదాసుగారు (శ్రవ్యమున కుద్దేశించిన తన హరికథల 
నన్నింటిని “యక్షగానము”లని విలిచినారు. మొత్తముమీద 
యక్షగానములలో దృశ్యము కొంత, (శ్రవ్యము కొంత కలదని 
యంగీకరింపవలెను. వీథినాటకములు, చిబుతలకథలు మాత్రము 
పూర్తిగా దృశ్యమున కుద్దేశించినవే. 


20080865 యక్షగానముతోకన్న హరికథతో దగ్గబి 
సంబంధమున్నది. హరికథలోం గథాఖ్యానము 'మంజరి'లో నడచును. 
జంగంకథలో 'రగడిలో నడచును. ఈ యొక్క ఖేదము తప్ప తక్కిన 
దంతయు రెండింటికిని సమానమే. ఈ మంజరి-రగడలకుం గూడ 
ఖేద మెక్కువగా లేదు. రెండును నొకే నడకలో నుండును. మంజరీ 
పాదముచివర, రగడ పాదముకన్న రెండు మాత్ర లెక్కువగా నుండును. 
అంతియ భేదము. యక్షగానములలోం గధ ద్విపదలలోం జెప్పం 
బడును. జంగంకథ హరికథలలో లేని పాత్రప్రవేశము యక్షగానములో 
నుండును. జంగంకథకును యక్షగానమునకును గల భేదము లీ 
రెండే. 


పదములవలెనే జంగంకథలుకూడం బౌరాణికేతివృత్తములు 
కలిగియుండును. పదము లెక్కువగా రామాయణకథలను స్వీకరింపం 
గా, జంగంకథలు, భారతమునుండి యెక్కువ కధలను స్వీకరించి 
నట్లున్నవి. జంగంకథలలోం గీర్తనలుండుటవలన రచయిత 
నామమును సులభముగా గనుగొనవచ్చును. 


ధేనువకొండ వెంకయ్య లేక వెంకటాచలపతి - విరాటపర్వము 
(పథమ ద్వితీయాశ్వాస ములు), గయోపాఖ్యానము, వామన 
విజయము; ఉప్పలపాటి వెంకటరామయ్య- అంబరీషోపాఖ్యానము, 
శ్రీకృష్ణ విజయమను బాణాసుర యుద్ధము; గంజి నాగదాసు లేక 
నాగయ్య వరకవి- శ్రీయాళమహారాజు చరిత్రము, కామమ్మ చరిత్రము; 
(గంధి వెంకట సుబ్బరాయగుప్త- దేవయాని చరిత్రము, వామన 
విజయము; రూపెనగుంట్ల సీతారామదాసు- హరిశ్చంద్రోపాఖ్యానము, 
మార్మండేయోపాఖ్యానము, యల్లమంద కోటీశ్వర చరిత్ర; కిలారి 
(బ్రహ్మయోగి- భల్లాణ రాయచరిత్రము; పుసులూరి వేంకట సుబ్బరాయ 
కవి- యక్షప్రశ్నలు; మారెళ్ల కుప్పుస్వామినాయుడు- అర్బత్‌ నాట్‌ 
హవుస్‌ చరిత్రము; చంద్రగిరి చిన్నయ్య- శశిరేఖా పరిణయము, 
విరాటపర్వము దక్షిణగో గ్రహణము (తృతీయాశ్వాసము); మేడూరి 
నరసింహాచార్య కవి- అహల్యా సంక్రందనీయము, వామన చరిత్రము; 


పదములు- జంగంకథలు 453 


కంకిపాటి వెంకట సుబ్బరాయగుప్త- తులసీ మాహాత్యము; 
వేంకటపతిదాసు- మల్లమ్మదేవి చరిత్రము; చిల్లర వేంకటేశ్వరకవి- 
సారంగధర చరిత్రము; అన్నమరాజు సుబ్బారావు- చంద్రహాసుని 
కథ, తూళ్లూరు మాధవరాయకవి- నిజలింగ చిక్నయ్య కథ; ఉద్దండ 
నాగలింగం- కాళీయుమర్ష నము; జి. గోపాల్‌నాయుడం- 
పద్మవ్యూహము; పులికొండ పరబ్రహ్మకవి-‘“పోతులూరి వీర బ్రహ్మస్వామి”; 
కంచర్ల సూర్యనారాయణరావు- చిత్రక్రేతూపాఖ్యానము; సరికొండ 
వెంకట అప్పలరాజు- శాకుంతల చరిత్రము; బత్తుల లక్ష్మయ్య- 
సులభోపాఖ్యానము, మంగళాచల మాహాత్యము, సావిత్రీ కల్యాణము, 
దక్షిణ గోగ్రహణము; కిన్నెర వీరాస్వామి- కమ్మవారి పణతి: పసల 
బాలరాజు కథ; మాణిక్యము రచించిన రుక్మిణీ కల్యాణము; అడిగోవుల 
వెంకట రంగకవి ద్రోణపర్వము; నాగలింగము- సారంగధర 
చరిత్రము; గాయకవాడ పెద్దన- నలోపాఖ్యానము; చీమకుర్తి 
వీరరాఘవయ్య- రామదాసు జంగంకథ, వేణుగోపాలస్వామి 
పరిణయము; రామానుజదాసు- అంగమ్మ చరిత్ర; రాయపురపు 
సుదర్శనదాసు- పురందరదాసు SOS, ఘోరా కుంభారు చరిత్రము, 
సక్కుబాయి చరిత్రము- ఇవన్నియును కవుల నామములు తెలిసిన 
జంగంకథలు. కవుల పేర్లు తెలియక (గ్రంథముల నామములు 
మాత్రము తెలిసినవి: సైంధవ పరాభవము, రుక్మాంగద చరిత్ర, 
అనసూయ జంగంకథ, విరాటపర్వము -ఉత్తర గోగ్రహణము, చిత్రసేన 
మహారాజు కథ మొదలగునవి. 

పైన తెల్పిన జంగంకథలన్నియును ము(దితములైనవే. 
అముద్రితములగు కొన్ని జంగంకథల ప్రాంతప్రతులు నాకు గృష్టా 
మండలమున లభించినవి. ఇందు గొన్నిటికిం గవులు తెలియు 
చున్నారు. మణికొన్నింటికిం దెలియుట లేదు. 


తారాచంద్ర విలాసము- తూళ్లూరి పిచ్చయ్య 

ద్రౌపదీ కల్యాణము- ? 

హరిశ్చంద్ర కథ - ? 

సావిత్రీ కల్యాణము - ? 

భీమార్జున గర్వభంగము- గుడివాట కుటుంబదాసు 

పద్మవ్యూహము - భట్టు కోటయ్యదాసు 

ద్రోణ సంహారము - భట్టు కోటయ్యదాసు 

నెల్లూరు మండలమున నాకు అడిగోపుల వెంకట రంగకవి 
రచించిన “పోతులూరి వీరబ్రహ్మంగారి జీవితగాథ, శ్రీ భావనాముని 
చరిత్ర, భీష్మపర్వము” అను జంగంకథల బ్రాంతప్రతులు లభించినవి. 

పైన తెలుపంబడిన ముద్రితాముద్రితములగు జంగంకథలలో 
విరాటపర్వము (ప్రథమ ద్వితీయాశ్వాసములు), ఉత్తర గోగ్రహణము, 
దక్షిణ గోగ్రహణము, గయోపాఖ్యానము, దేవయాని చరిత్రము, 
హరిశ్చం ద్రోపాఖ్యానము, యక్షప్రశ్నలు, చం ద్రహాసునికథ, పద్మవ్యూహము, 


శాకుంతల చరిత్రము, ద్రోణపర్వము, నలోపాఖ్యానము, సైంధవ 
పరాభవము, చిత్రసేన మహారాజు కథ, [ద్రౌపదీ కల్యాణము, 
భీష్మపర్వము, భీమార్జున గర్వభంగము, శశిరేఖా పరిణయము- 
మున్నగునవి భారత సంబంధములగు కథలు. వామన విజయము, 
అంబరీషోపాఖ్యానము, బాణాసుర యుద్ధము, తులసీ మాహాత్యము, 
కాళీయమర్దనము, రుక్మిణీ కల్యాణము, రుక్మాంగద చరిత్ర, అనసూయ 
కథ- మున్నగునవి భాగవత సంబంధమగు పురాణ గాథలు. నిజలింగ 
290 కథ, సారంగధర SIIS, శ్రీయాళ మహారాజు SEIS, 
భళ్లాణరాయ చరిత్రము, మార్మండేయో పాఖ్యానము- మొదలగునవి 
శైవమత సంబంధములు. రామదాసుకథ, పురందరదాసు 5818, 
ఘోరా కుంభారు చరిత్రము, సక్కుబాయి చరిత్రము- ఇవి విష్ణుభక్తుల 
గాథలు. కామమ్మ చరిత్రము, అర్బత్‌నాట్‌ హవుస్‌ చరిత్రము- 
సాంఘికములు. 

మొత్తముపై జంగంకథలలో మహాభారత సంబంధములగు 
కథలు ఎక్కువగా నున్నవి. వీరగాథలలో పల్నాటి వీరకథలు, 
కాటమరాజు కథలు, పదములు- వీనిని పాడునప్పుడే కాక 
మార్గకావ్యములవలె చదువునప్పుడు కూడ నానందింపంగలము. 
శక్తికథలు, బొబ్బిలివరుస కథలు- వీనిని పాడునప్పుడు సంపూర్ణ 
తృప్తికలుగును; చదువునప్పు డక్నడక్కడ మాడ్రమే రసవద్ధట్టములు 
మనస్సు నలరించును. ఇంక నీ జంగంకథలు కేవలము పాడునప్పుడు 
వినవలసినవి మాఢ్రమే. వీనిని చదివి యానందించుట ఇసుమునం 
దైలము తీయుటయే! కవితారన హీనములును కధథాఖ్యాన 
(ప్రధానములును నగు నీ రచనలు గుమ్మెటల యార్భాటముతో, గజ్జెల 
చిందులతో, ఛందోవైవిధ్యముతోం బాడునప్పుడు రసవంతములుగం 
KORD. శ్రీపాదవారు జంగం కథల కవితారాహిత్యము నిట్లు 
వెల్లడించిరి: “జంగంకథలలో కథ నేరుగా సాగిపోతుంది. కథనము 
తప్ప కవితా సౌందర్యమేమీ వుండదు వాటిలో. ఆ లోటు 
కప్పిపుచ్చడానికేనేమో కథకుని వేషమూ, చిందులూ, గుమ్మెటల 
ఘుంమంఘమలున్నూ. ఛందోవైవిధ్యంకూడా కొంత తోడ్చడుతుంది 
వీటికి.” 

డా॥ బి. రామరాజుగారుకూడ జంగంకథలు కవితా 
పాటవమున బొబ్బిలివరుస కథలకు దీటురావని భావించుచున్నారు: 
“జంగంకథ కథనముకన్న కాలక్షేపము వైపునకే ఎక్కువ (మొగ్గు 
చూపినది. కనుకనే కాబోలు జంగంకథలలో సొగసులు చాల తక్కువగా 
నుండును. కథనమునకే యధిక ప్రాధాన్యమిచ్చి, రగడయందే సాగిన 
బంగారు తిమ్మరాజు కథ, బొబ్బిలి కథ, దేశింగురాజు కథ వంటి 
కథాగేయములు దేశమంతటను వ్యాపించి సర్వజన సమ్మతమైనది.”"* 


హరికథలవలెను, యక్షగానములవలెను, జంగంకథలుగూడ 
బ్రౌఢరచనలే కాని జానపదరచనలు కావు. జానపదరచనలగు 
బొబ్బిలివరుస కథలకును వీనికిని బోలికయే లేదు. ఇతివృత్తములు 
పౌరాణికములు, భాష-మార్గమునకుC జెందినది, ఛందస్సులో నొక్క 


454 తెలుంగు వీరగాథా కవిత్వము 


రగడ తక్క తక్మినవన్నియును మార్గచ్చందములే. సంగీతాంశముగూడ 
సాధారణ వీరగాథలకన్న హెచ్చు. అనేక రాగతాళములు వీనియందు 
ఉపయోగడును. ఇందలి రగడకూడ బొబ్బిలికథలోని ఛందస్సువలె 
అనిబద్ధముగానుండదు. యతులతోను, నాద్యంతప్రాసలతోను 
కరడుగట్టి యుండును. కావున జంగంకథలు సిసలైన వీరగాథలు 
కావు. అయినను నివి బొబ్బిలివరుస కథల నాధారముగా। జేసికొని 
పరిణమించినవగుటచేతను, బొబ్బిలివరుస కథలను పాడు జంగములే 
వీనినిగూడం బాడుచుండుటచేతను, గొన్ని వీరగాథాలక్షణములు 
వీనియందుం గానవచ్చుటచేతను, నీ జంగంకథలను వీరగాథలలో 
నొక భాగముగా స్వీకరింపవలసివచ్చినది. 

49588 పునరుక్తి (Incremental Repetition) వీరగాథల 
ముఖ్యలక్షణములలో నొకటి. ఇది జంగంకథలలో నచ్చటచ్చట 
కానవచ్చుచున్నది. అన్నమురాజు సుబ్బారావుగారు రచించిన 
“చంద్రహాసుని కథిలో (దీనిని మ(ద్రాసునుండి వి.మధురముత్తు 
ముదలియారు 1908లో (బ్రకటించెను) చంద్రహాసుని తండ్రి 
శత్రురాజుచేం జంపంబడంగా నతని తల్లి శోకించు సందర్భమున నీ 
19588 పునరుక్తి కాననగును (చూ. పుట.5). అట్లే కుంతల 
నగరమునయగల మంత్రి చంద్రహాసునిం జంపించుటకై అరణ్యము 
నకు బంపయగా, నట బాలు(డగు చం[ద్రహాసు(డు రంగనాథుని 
(80 సమయమునంగూడ నీ 19888 పునరుక్తి యున్నది. 

కొన్ని సందర్భములందు సహజతకొజికై పేర్హను వరుసగా 
ఏ కరువు పెట్టుట వీరగాథలలోం గాననగు నొక వారానువర్తనము 
(commomplace). పల్నాటి వీరకథలలో మలిదేవుని సభలో 
గూర్చున్న వివిధ వీరుల వంశముల పేర్లు, మందపోటు చేసిన బోయల 
సేర్లు, ఆలమందలోని ఆవులపేర్లు, నలగాముని రక్షించిన 
కొదమగుండ్ల బ్రాహ్మణుల పేర్లు, కాటమరాజుకథలలో ఎద్దుల ఆవుల 
పేర్లు మున్నగునవి యిట్టివి. బొబ్బిలివరుస కథలలో వీరుల మిత్రుల 
సపేర్లును నిట్లు పట్టికగాం జెప్పంబడుచుండును. జంగంకథలలోం 
గూడ నీ లక్షణము కనంబడుచున్న్చది. చం[ద్రహాసుని కథలోం 
జంధద్రహాసుని పెండ్లికి సంభావనకై వచ్చిన వైదిక బ్రాహ్మణుల పేర్లు 
వరుసగాం జెప్పంబడినవి. ఇందు హాస్యరసమున్నది: - 


“కాకినాడ శివ్యావుధానులు - కౌతా సాంబయ్య 

రేకపల్లి నరసింహాశా(స్తులు- తోకల మంగయ్య 

బింతల తిమ్మన సోమయాజులు - బీకుల కోటయ్య 

గంతుల పోతన, గంగన, చింపన- గరుగుల కోనయ్య 

నక్ళల వెంకన, నరుకుల భీమన- నాగుల శంభన్న 

ముక్కు పొదుగు హనుమన్న్క పావులూరి- 83) గోవన్న 
బోసినోటి లక్ష్మావధానులు - బోడి ద్రకాశయ్య 

ప్రూసనపాటి నాగేళ్ళ్యరశాస్త్రీ- పువ్వుల రంగయ్య 

చేటచెవుల 5039, బట్టతల - సీతారామయ్య 

వూట కూటికిని లేని రామయ్య- పోవూరి లింగయ్య” (పుట. 22) 


చంద్రహాసుని పెండ్లికి మంగళములు పాడవచ్చిన (ko పేర్లు 
గూడ నిట్లు వరుసగాం జెప్పంబడినవి. సాధారణముగా నివన్నియును 
గల్పితములైనను, నిట్లు వరుసగాం గొన్ని పేర్లను ఏకరువుపెట్టుట 
వీరగాథా లక్షణము. (బొబ్బిలివరుస కథలలో వాని ఇతివృత్తములవలెనే 
ఈ పట్టికలు గూడ సత్యములే కాని కల్పితములు కావు. కుంటిపుల్లా 
రెడ్డి మిత్రులపట్టిక, రాజా రామేశ్వరరావు పరిచారకుల పట్టిక 
యథార్థములే.) 

జంగంకథలలోం జెదురుమదురుగాం గొనింటం గొన్ని 
వర్ణనలలో, కొంతలోంగొంత కవిత్వము |ప్రదర్శింపంబడుచున్నది. గంజి 
నాగదాసు రచించిన శ్రీయాళ మహారాజు చరిత్రములో, సంతానమును 
బడయుటకై కాశీ విశ్వనాథునింగూర్చి తపస్సు చేయందలంచి శ్రీయాళ 
రాజు తన భార్య దేవమణిని విలుచును. అప్పుడామె సౌందర్యమును, 
ఆమె యలంకరించుకొని సభకువచ్చిన తీరును కవి కడు రమణీయ 
ముగా వర్ణించినాండు: - 


“పున్నమ చంద్రుని మించిన మోము నెన్న దగిన కళలు 
సరసీరువహముల బోలుచున్నవి సఖియ నేతయుగము 
పల్ములు DD గారవించును వరమ సాధ్వికపుడు 

తుమ్మెద వ్యూహము కన్న మించును కొమ్మ కురుల లీరు 
నడకల జూచియు హంసలు చేరెను వడిగ నరనులకును 
వింతగ కాముని వాస్తము మెరయు పూబంతి యనగ 9)... 


Rooma పరిహాసము చేయును అంగనామణి నదుము 
కాంచన వడ్డాణంబు నడుమున మించి వెలుగ గాను 
గజ్జెలందెలు కాళ్లయందున 985 (మైోయగను 
ముజ్జగములు మోవహాంప జేయగల మోహపాని యనగాను 
కాముని రాణి యటంచు జనంబులు (BSD బొగడ 
అత్యాళ్యర్యము నొంద జనంబులు నా సభ కరుదెంచె. 


శ్రీయాళరాజ దంపతులు కన్నబిడ్డయగు సిరాలునింజంపి, 
యాతని మాంసమును వండి మాయాశివునకుC బెట్టు సందర్భమున 
గరుణ బీభత్స రసములు బాగుగా బోషింపంబడినవి. శ్రీయాళ 
దంపతులు పుత్రునిపైంగల (డ్రేమతోం దలకాయనుదాచి, తక్కిన 
మాంసమును శివునకు వడ్డించిరి. అప్పుడు శివుడు వారిని జూచి 
ఇట్లనును: - 


“ఓహో! రాజా! మాయ జేసితివి యొవ్హుగాను వినుము 
తలనులేని మాంనంబు భుజించుట తగదుర రాజేంద్ర! 
కలనైనా భుజియింవగ జాలను గష్టము పెట్టకుము 

తలను దెచ్భియును నీ సతి నీవును వెలఆయగ నొక రోట 
(క్రౌక్సియు పెట్టగవలయును మీరును మక్ళువతోదుతను” * 


చేయునదిలేక గుండెను టాయిచేసికొని, యా భక్తదంపతు 
లట్లే కుమారుని శిరస్సును దెచ్చి యొకరోటను వేసి దంచుచుC గన్నీరు 


పదములు- జంగంకథలు 455 


DRE 3379088. అప్పుడు Tr వారిని 808 
కఠినముగాం బరీక్షింపనెంచి ఇట్లనెను: - 


“ఊరికె (తొక్కుట కాదుర రాజా ఒవ్హుగాను వినుము 
చిన్నవాడు పుట్టినదియు మొదలుగ నిన్నటి రోజునకు 
వాదు నీ యింటిలో నడచిన నడవడి HIS లన్నియును 
పాటలు బాడుచు ద్రొక్ళగవలయు ముమ్మూటికి నాముందు 
మరియును గంటను నీరును వదలిన మానుదు నీ భిక్షా 
ఆకలి నాకును నతిశయమాయెను నతివేగమె మీరు 
వూనియు జేయుడి త్వరితముగను మానవేంద్ర యనిన” 


అన్నమురాజు సుబ్బారావుగారు రచించిన చం[ద్రహాసుని 
కథలో కుంతలనగర ప్రాంతమున గల నందనోద్యానమునం (HPI 
కూంతురగు “విషయ” చెలికత్తెలతో వివరించుట బాగుగ వర్ణింపం 
బడినది: - 


“ఇంతుల గూదుక నుద్యానంబున సంతస మొందుచును 
కాంతములగు వుష్ప్రంబులుగల తరునంతానంబులను 

మల్లెలు మొల్లలు పొన్నలు పొగడలు మరి చామంతులును 
కొల్లగ గోయుచు వళ్లునిండ దమ కోరిక లెసగగను 
వింతగొనుచు నా తుమ్మెద సంచయ రంతులకును జెలగి 
పంతము వేసుక వరుగులెత్తుచును వనమంతయు దిరిగి 

నిగ నిగ SSD లెనగుచు నుండెడి చిగురుల గొరకగను 
నగముల కెగరెడి మగకోయిల వర తెగలను జూచుచును 
అందముగా మాకంద చాయ దామందరు గుంపుగను 
బిందులు త్రొక్ళుచు నా వనమంతయు సందడి నొందగను” ** 


చంద్రహాసుని వివాహమున కెందరో వైదిక బ్రాహ్మణులు 
సంభావనకై వచ్చుచుండిరి. వివాహమునుగూర్చియు, నచట తమకు 
లభింపబోవు సంభావననుగూర్చియు వీరు తమలోందాము 
చర్చించుకొనుటలోం జక్కని తెనుంగు నుడికారమును సహజత్వమును 
గనంబడుచున్నవి: - 


“అద్దులేక నీ (బ్రాహ్మణు లందరు నతి వేగంబునను 
బుడ్డిచెంబు లంగోగస్త్రములను చేబుచ్బుక గుంపుగను 
మించిపోయి నంభావన మనకివు డంచుC బారువారు 
మంబివాదు మదనుండు SO నాదరించు ననెదువారు 
మూదు రూకలకు దక్కు వివ్వడని ముందె సెప్ప్రువారు 
మాడకు SES నిచ్చిన గైకొన మంచు బల్మువారు 
ఏళ్లుదాట్‌ మనమింత వరుగిడనేల ననెడువారు 


కాళ్ల త్రివటేకాని వాదు బహు కఠినుం దనువారు 

ఇన్ని మాటలేల రెందు జాము లగుచున్న దనెదువారు 
అన్నంబైనను పెట్టకుందునా యనుచు napid 
మందిర ద్వారము ముందర మొరలిడుకొంద మనెదువారు 
సనందియమేలను 29785 వది తింద మనెదువారు” " 


మొత్తముపై జంగంకథలలో నిట్టి రసవద్ధట్టములు నూటికిని కోటికిని 
ఒక్కటి తటస్థపడుచుండును. నీరస రచనములే హెచ్చు. 


“పదములు-జంగంకథలు” అను నీ లఘుప్రకరణము నందలి 
సారాంశమునిట్లు చెప్పవచ్చును: - 

వీరగాథలలో “బొబ్బిలివరుస కథ” లను ప్రక్రియ తరువాత 
నెన్నందగినవి పదములు, జంగంకథలు. ఇందు బదములు రెండు 
విధములు: హరిహరీ పదములు, శారద పదములు, 'హరిహరీ 
నారాయ ణాది నారాయణా, కరుణించి మమ్మేలు కమలలోచనుడి 
యను పునరావృత్తితోను, ఇదే వరుసలోను నుండు పదములు 
హరిహరీ పదములు. ఇవి ఖండగతి ద్విపదచ్చందముల సమ్మేళనమున 
నేర్పడినవి. ఇవి యన్నియును పౌరాణికేతివృత్తములను 
గలిగియుండును - ముఖ్యంగా రామాయణ సంబంధము లెక్కువ. 
ఈ పదములు పాడునప్పుడే కాక చదువునప్పుడు సహితము SSE) 
నిచ్చు కవితావుష్టిగల రచనములు. ఇవి దేశిసాహిత్యమునకు 
శిరోభూషణములని విమర్శకుల మెప్పు. పసగాడ సన్యాసివంటి వారు 
ఉత్తమ పదకవులు. హరిహరీ పదములు క్రీ.శ. 1850 నుండి 
విశాఖమండలమున విజృంభీంచినవి. శారదపదములు, హరిహరీ 
పదములంత ఉన్నతమైనవి కావు. ఇవి నృత్తప్రధానములగు దరువులు. 
అంత్య(ప్రాస నియమము వీనియందు నియతము. తెలంగాణమున 
శారదకాండ్రు వీనిని బాడుచుందురు. ఇవి యెక్కువగా మార్గధోరణిని 
నృత్య సంగీత ధోరణిని బ్రదర్శించుచుండును. 


బొబ్బిలికథ వరుసకు యతిప్రాసలు విగించుటచే జంగంకథ 
యేర్చడినదని నా నమ్మకము. మన జంగంకథలు మహారాష్టుల 
కాలక్షేపము” లకు బ్రతిబింబములని కొందు విమర్శకుల తలంపు. 
ఇవి హరిహరీ పదములవలెం (బ్రాచీనమైనవి కావు. ఈ శతాబ్ది 
ప్రారంభమున గుంటూరు మండలమున దలయెత్తినవి. జంగము 
కథకు హరికథతోను, యక్షగానముతోను మిక్కిలి సన్నిహిత 
సంబంధమున్నది. ముద్రితములైన జంగము కథలు కొల్లలు. కవిత్వ 
విషయమున (DI గుల్లలు. రసవ[ద్రచన నూటికి కోటికి నొకటి 
ప్రత్యక్షమగును. Some గుమ్మెతల యార్భాటముతోం బాడునప్పుడు 
మాత్రమే ఇవి రసవంతములు. వీనిని జదివి యానందించుట 
కష్టము. õe 7 


456 


తెలుంగు వీరగాథా కవిత్వము 


2, 


జావికలు 
Es 


“ఆం(ధ్ర జానవదగేయ వాజ్ఞుయంలో హరివారీ వదాలు ఒక శాఖ... ఈ వదాల వరన, లక్షణం ఒక్ళటే. అన్నీ హరిహరీ నారాయణ ఆదినారాయణ, 
కరుణించి మమ్మేలు కమల లోచనుడ” అను వరునలోను, లక్షణంలోను ఉంటాయి. కాబట్టి ఈ గుంవంతటికీ హరిహారీ వదాలను పేరు 25763 ”, — 
కిన్నెర, జనవరి 1955, వుట 100. 


శ్రీపాద గోపాలకృష్థమూర్తిగారు, 'దేశిసారస్వత విభూతి” యను వ్యానము, కిన్నెర, డిసెంబరు, 1955, వుట-ర్‌ల్‌6, 


3, 4 ఈ కనుల ఇంటిపేర్లు రకరకములుగా నున్నవి. శ్రీపాదవారు 'నీవూరి” అనగా, టేకుమళ్లవారు పూరి” అన్నారు. ఈవూరి” 'ఈవూరి” 1370” అను 


నామములుగూడ గుజిలీప్రతులలో నున్నవి. “పూరి” యే నమంజనముగా నాకు దోచుచున్నది. నారాయణరాజుగారికి రామచంద్రరాజుగారు 
అ(గ్రజాయడని ధర్మాంగదచరిత్రనుబట్టి తెలియుచున్నది. వీరు పావరాజు- జగ్రమ్మల వుత్రులనియుం దెలియుచున్నది. 


విజ్ఞాన సర్వస్వము, నాలుగవ సంవుటము, వుట. 805 
డా॥ బి.రామరాజుగారు, తెలుంగు జానవదగేయ సాపొత్తము, వుట. ౭౬౫. 


ఈ శారద రామాయణము మొట్టమొదటిసారిగా (క్రీశ 1893లో మద్రానునుండి (వచురింవంబడినది. ఈ (58 విఠావురములోని శ్రీ నూర్యరాయ 
విద్యానంద వున్తక భాండాగారమునం గలదు. 


కిన్నెర, జనవరి, 1955, వుట. 9౭. 
అదియే. 


. డా॥ రామరాజుగారు, వూర్యోక్తము, వుట. ౭౮౮. 

. విజ్ఞాన సర్వస్వము, SÕID. 

. డా॥ రామరాజుగారు, వూర్యోక్తము. 

. శ్రీయాళ మహారాజు కథ, IPA అండ్‌ కంవెనీ, చెన్నవురి, 1953, వుటలు. 4, 5, 34. 

. అదియే. 

. అదియే. 

. చం(ద్రహోనుని కథ, వి.మధురముత్తు మొదల్యారు ప్రకటించినది, మద్రాసు 1908, వుటలు. 18, 19. 

. అదియే., వుటలు. 22, 23. 

. ఈ (ద్రకరణమున 008 యనువ్యావహోరిక రూవమును (గహాంచితిని. గ్రాంథిక రూవమున పుంప్వాదోశము వచ్చి 'జంగవుంగథి యగును. 


ఇది DO క్రతకముగా నున్నది. కావున నవహాజమును (బ్రిచురమును నగు 'జంగంకథా” శబ్దమును (బ్రయోగించితిని. 


పదునైదవ ప్రకరణము 


వీరగాథానికలు లేక లఘు వీరగాథలు (Balladlings) 


వెనుకటి (ప్రకరణములలో సుదీర్షములైన వీరగాథావృత్తము 
లనుగూర్చియు, దీర్శములైన వీరగాథలనుగూర్చియుం దెలుపంబడినది. 
ఈ ప్రకరణమున వీరగాథానికలు లేక లఘు వీరగాథలనుగూర్చి 
తెలిసికొందము. 


ఒక అరగంటలోంగాని, లేదా కొలంది నిమిషములలోంగాని 
పాడంబడు గేయకథలు లఘు వీరగాథలు లేక వీరగాథానికలు లేక 
వీరగీతములు. వీనిని పాశ్చాత్యులు Balladlings* అందురు. 
వీరగాథల వలెనే ఇవియును ఎక్కువగా వీరరస లేదా కరుణరస 
ప్రధానములుగా నుండును. ఇవి పది పాదములనుండి నూటు 
పాదములవజకును నుండవచ్చును. ఈ వీరగాథానికలలోం 
జాలభాగము వీరగాథలకుం జేయంబడిన సంక్షిప్రీకరణములే. 
గాథాకారులు వీనిని పగలు బిచ్చమెత్తకొనునప్పుడు మాత్రమే 
పాడుచుందురు. రాత్రివేళ 'కథిగా జెప్పుట కివి చాలవు. కొన్ని 
లఘు వీరగాథలు పొలము పనులలోను, (గామములలో వెన్నెల 
రాత్రులందును జానపదస్ర్తీలచేం బాడంబడు చుండును. 


ఈ వీరగాథానికలను ప్రధానముగా రెండు వర్గములుగా విడం 
దీయవచ్చును: 1) కథాత్మకములు, 2) కథాసూచకములు. 
కథాఖ్యానము, వీరగాథలలో నున్నంత సుదీర్షముగాం గాకపోయినను, 
నొక అర గంటకు సరిపడునంతగా నుండు గాథానికలు కథాత్మక 
వర్ణమునకు జెందును. కథాఖ్యానము లేకుండ సూచన ప్రాయముగా 
కథను దెల్చునవి కథాసూచకములు. ఇది కథాభ్యానమును దృష్టిలో 
నుంచుకొని చేసిన వర్గీకరణము. బుడ్డా వెంగళరెడ్డి పాట, అప్పలాపురం 
చెన్నారెడ్డి పాట, చిన్నమునెమ్మ పాట, బొత్తుడు పాట, చాకలి 
దుడునున్న పదము, వానదేవుని పాట, రేనికుంటదొర పాట, రాజ 
నరసయ్య పాట, విసునూరిదొర పాట, 99.73 పాట, చిలకమ్మ 
పాట, మున్నగునవి కథాత్మకములగు వీరగాథానికలు. గుజ్టాల గోపిరెడ్డి 
పాట, మానందిరెడ్డి పాట, నారసింహారెడ్డి పాట, ధథర్మాపురం 
నరసింహుని పాట, అద్దాల సుబ్బులు పాట మున్నగునవి కథా 
సూచకములగు వీరగాథానికలు. 1960 డిసెంబరు నెలలో 
ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడెమీవారు (ప్రకటించిన “త్రివేణి” 
యను జానపదగేయ సంపుటమునంగల 'కన్నీటిపాటిలను విభాగ 
మంతయును గాథాసూచక వీరగాథానికలే. అట్లే 1956లో 'కృష్ణశ్రీ” 
గారి సంపాదకత్వమున వెలువడిన “పల్లెపదాలు” అను (గంథమున 
“వీరగాథలు’ అను శీర్షిక క్రింద నున్న అయిదు పాటలు గూడ నిట్టి 
కథాసూచకములే. ఇవి కథాత్మకములు గాకపోవుట చేతనే వీని నాయా 
సంపాదకులు జానపదగేయ విభాగమున సూచించుట జరిగినది. 


వీరగాథానికలలో। గథాఖ్యానము పహ్రస్వముగా నుండుటచే 
వీనిని గాథాకారులు “పాటలు- పదములు’ అను పేర్లతో వ్యవహ 
రింతురు కాని, ‘కథలు అనునామమును వీనికుపయోగింపరు. 
బొబ్బిలి, దేశింగురాజు, లక్ష్మమ్మ మున్నగువానికి మాత్రమే కథా 
శబ్దమును జేర్చి వ్యవహరించుట పరిపాటి. గేయ (lyric) లక్షణమును, 
స్మృతిగీత (elegy) లక్షణమును ఈ వీరగాథానికలలో హెచ్చుగా 
నుండును. 

9350709”, 'తివేణి” మున్నగు జానపదగేయ సంకలన 
(గంథములలోను, ఆంధ్రప్రభ వారపకత్రికలలోను బ్రచురితములైన 
వీరగాథానికలు గాక, నేను మౌఖికప్రచారమున నున్నవానిని సుమారు 
ఎనుబదివజికును సంపాదించితిని. వీనినన్నిటినిం బరిశీలింపంగా 
నితివృత్తములనుబట్టి ఈ వీరగాథానికల నీ (క్రింది విధముగా 
వర్గీకరింపవచ్చునని తేలినది: - 


1 చారిత్రకములు: 1) వీరమరణములు 

2) వీరప్రశంసలు 
1 విప్లవ జన్యములు 
Mm సాంఘికములు: 1) గామకక్షలు-హత్యలు 

2) స్వైరిణులు- os 

3) పందెములు 

4) ఆత్మత్యాగములు - కట్టపదములు 

5) విధివైపరీత్యములు- ప్రమాదములు 
IV దానవీర ప్రశంసలు 
V జానపదములు 
VI పౌరాణికములు 

చారి(త్రక సంఘర్షణలలోను, రాజకీయ సంఘర్షణలలోను 

మరణించిన వీరులనుగూర్చియు, (గామకక్షలలో హత్య చేయంబడిన 
పెత్తనదార్లనుగూర్చియుం, బ్రకృతి తెచ్చిన ప్రమాదములను గూర్భ్చియుC, 
గట్టలు తెగి పొంగిన చెబువులకు నాత్మబలిదానము చేసిన 
సాధ్వీమణులనుగూర్చియు, జానపదులు నిర్భర కరుణ రసావేశమున 
శోకగీతుల నాలపింతురు. వీనిని 'జాలిపాటలు’ లేక “కన్నీటి పాటలు” 
అనవచ్చును. “జానపదుల హృదయము బహు సున్నితమైనది; 
శౌర్యాన్ని అరమర లేకుండా పూజిస్తుంది. ఆవగింజంత అన్యాయానికి 
కూడా సహించదు. కుత్సితుని వీరము కనబడినా కళ్లు మూసుకోదు; 
వాని ÖID, రాజసమూ, ఏదో గుణాన్ని ఎక్కడికక్నడే మెచ్చుకుంటుంది. 


458 తెలుంగు వీరగాథా కవిత్వము 


హంతకుడినైనా సరే చిత్రవథచేస్తే భరించలేదు. జాలిపాటలు 
పాడుకుంటుంది. లోకోపకారికి సాష్టాంగము పడుతుంది”" పాశ్చాత్య 
జానపద సాహిత్యములందును నిట్టి జాలిపాట లున్నవి. ఇటి వానిని 
‘coronach’ or ‘lament ballads’ అందురు. వీరగాథానికలలో 
SES భాగము ఈ కన్నీటి పాటలే. చారిత్రక వీర మరణములు, 
935 వీరమరణములు, గామకక్షల మూలమున సంభవించిన 
హత్యలు, ప్రకృతి తెచ్చిన ప్రమాదములు, ఆత్మ త్యాగములు- ఇవి 
కరుణరన (ప్రధానముగా నుండును. వీనిలో గరుణము 
అంగిరనముగాను వీరము అంగరనముగాను నుండునని 
చెప్పవచ్చును. జానపదశాఖకుం జెందిన వీరగాథానిక లెక్కువగా 
నద్భుతరస ప్రధానములు. పౌరాణికములలో భక్తిరసముండును. 
దానవీరుల పాటలలో (బ్రజలకు వారియెడం గల కృతజ్ఞతయుం, 
బందెములలో నుత్సాహమును, భర్తహంతలగు స్ర్వ్వైరిణులకు 
సంబంధించిన పాటలలో వారి క్రౌర్యగర్హణమును ద్యోతకమగును. 


1. చారిత్రకములు 


చారిత్రకములగు వీరగాథానికలలో రెండతశ్శాఖలున్నవి: 
వీరుని మరణమునకై చింతించు జాలిపాటలు (coronaches); 
కేవలము వీరుని శౌర్యమును (బ్రశంసించుచు, శత్రువుల పిటికి 
తనమును వర్ణించు పాటలు. నారసింహారెడ్డి పాట (కోలాటపు కోపు), 
ధర్మాపురం నరసింహుని పాట, చిన్నపరెడ్డి పాట, అల్లూరి సీతారామ 
రాజు పాటలు, మున్నగునవి వీరమరణమును చిత్రించు జాలిపాటలు. 
నారసింహారెడ్డి పాట (పిచ్చుకుంట్లు పాడెడిది), మరుట్ల చిన్న మల్లేశుని 
పాట, ఓబులరెడ్డి పాట, పెనుగొండ కోట, కృష్ణదేవరాయలనాటి 
వీరోక్తి మున్నగునవి వీరప్రశంసను జేయు గాథానికలు. 


1.1. వీరమరణములు 


1.1.1. నారసింహారెడ్డి పాట- (కోలాటపు కోపు):- 

ఉయ్యాలవాడ నారసింహారెడ్డిపై బొబ్బిలి కథయే కాక, రెండు 
లఘువీరగాథలును రాయలసీమలో వ్యాప్తియందున్నవి. ఇందొకటి 
కోలాటపు కోపు. వేటౌకటి పిచ్చుకుంట్లు పాడు పాట. కోలాటపు 
కోపును తూమాటి దొణప్పగారు అనంతపుర మండలమున 
సంపాదించి 'త్రివేణి”లో జేర్చినారు (చూ.పు. 270). పిచ్చుకుంట్లు 
పాడు పాటను నేను కర్నూలు మండలమున సేకరించితిని. 
(ఉయ్యాలవాడ నారసింహారెడ్డిని గూర్చిన చారిత్రక వివరములకు 
బొబ్బిలివరుస కధలను వెనుకటి ప్రకరణమును జూడుండు.) కోలాటపు 
పాట కథాసూచకము మా(త్రమే. ఇది కరుణరసస్ఫూర్తితో సాంగిన 
గేయము. ఇది- 


“దొరవారి నరసింహ్వారెడ్డి 
నీ దొరతనము కూలిపోయి రాజా నరనింహ్వారెడ్డి” 


అను శోకాలాపముతోం బ్రారంభమగును. ఇదియే ఈ పాటలోని 
పునరావృత్తి. నారసింహారెడ్డి శౌర్యముగూడ నిందు బ్రశంసింపం 
బడక పోలేదు. నారసింహారెడ్డినిం జూచినంత మాత్రమున KWON 
ప్రభుత్వము గడగడలాడెడిదంట: - 


“కోయిలకుంట్లా గుట్టలెంటా- కుందేరూ వొద్దులెంటా 
గుర్రమెక్సీ నీవు వస్తే- కుంవిణీకి గుండె Are” ॥దొరివారి॥ 


1.1.2. ధర్మాపురం నరసింహుని పాట: - 

దీనిని కర్నూలు మండలమునం బిచ్చుకుంట్లు పాడుచుండం 
గా నేను సంపాదించితిని. ఈ గాథానికలో। గథ సూచన ప్రాయముగ 
నుండుటచే నందలి చారిత్రకాంశములనుగూర్చి మనకేమియుం 
దెలియకున్నది. జమ్మలమడుగు (కడప జిల్లా) సమీపమున 
“ధర్మాపురము” అను (WP). ఈ పాటలోని ధర్మాపురమదియే 
కావచ్చును. అనంతపురము జిల్లాలో ధర్మవరమున్నది. కర్నూలు 
మండలమున ధర్మపురి యున్నది. ఈ రెండింటిలో నొకటి ASD 
గావచ్చును. 


ధర్మాపురము నరసింహుడు బాలించు రాజ్యము పరరాజుల 
పాలైనట్లును, నాతని యన్న వెల్టివా౭డనియు, తమ్ముడు చిన్నవాం 
డనియు, నంద్యాలలోను, పాలమూరిలోను నతనిని నిర్బంధించి 
రనియు, శత్రువు లీతని సంవదను దోంచి రైలు మీందం 
గొనిపోవుచుండిరనియు, బొగులోనిపల్లై బోయవాండ్రు, చౌదరిపల్లె 
rod నితని నేసన్తకాం(డ్రనియు నీ గేయమునుబట్టి 
తెలియుచున్నది. ఇతని భార్య పేరు నీలమ్మ, ఉంపుడుకత్తె పేరు 
రొకృమ్మ. నరసింహుడు నిర్భంధింపంబడంగా వీరిరువురును మిక్కిలి 
దుఃఖించిరయంట. కర్నూలు మండలమున KOPI తాలూకా 
చెలిమళ్ల రుద్రపరమను గ్రామములలో 21-4-1966న నిర్లం చిన్న 
నాగన్న యను పిచ్చుకుంటు పాడుచుండంగా దీనిని సంపాదించితిని. 
ఇది చక్కని వరుసలో, రూపకగతిలో, నీ క్రింది విధముగా సాం 
గును:- 


ఏ తల్లీ కన్నదిరో-ఏ అంసా (హంసా) కన్నదిరో 
ఏ అంసా కన్నదిరో- దర్శాపురాము నరసింవా! 


ఏ తల్లీ కన్నదిరో- దర్శావురము నరసింహా! ॥వతల్లీ॥। 


4 యన్నా యెటితోడు- నీ తమ్మూందు సిన్నోదు 
నువ్వేలే రాజ్ఞ్యుంబు- పరరాజూల పాలయెరో 


దర్శావురాము నరనింహ! ॥వ SÕ 


నంద్యాలా కచ్చిరులు- వన్నెందూ కచ్భిరులు 

ఎ కచ్ళీట్లుండవురో- దర్శావురము నరసింహ 

ఏ దర్వాజి నొస్తవురో- దర్భావురాము నరనింహ! 
నువ్వెక్కే గురహాలు- నీళ్లామీది తేజంబు 
పరరాజూల పాలయెరో- దర్మాపురము నరసింహ! 


వీరగాథానికలు లేక లఘు వీరగాథలు 459 


1.1.3. చిన్నపరెడ్డి పాట:- 

చిన్నపరెడ్డిపై వీరగాథ ప్రసిద్ధమైనది. వందేమాతరమ్‌ ఉద్యమ 
కాలములో నితండు కోటప్పకొండలో నాంగ్లేయులపై మహావిప్లవమును 
లేవందీసిన జాతీయ వీరుడని వెనుకటి 'బొబ్బిలివరుస కథలు” అను 
ప్రకరణమున వివరించితిని. ఆ వీరగాథయే కాక ఇతనిపై వేటొక 
గాథానికయు వ్యాప్తియందున్నది. వీరగాథ వీరరసప్రధానముకాంగా, 
నీ గాథానిక కరుణరసప్రధానము (జాలిపాట). దీనిని నేను కడప 
మండలమున సంపాదించితిని. ఇది చిన్నపరెడ్డి జైలులో నిర్భంధింపం 
బడిన తరువాత నతనికై విలపించుచుC జెప్పిన గీతమువలె నున్నది. 
చిన్నపరెడ్డి రాజువలె విహరించి, జైలులోంబడి 'గొడ్డుకారము, బద్దల 
సంగటి” తినుచున్నాండని గాథాకారుండు శోకించును. దీని ప్రారంభ 
మిట్లున్నది: - 


“సెరా! సిన్నాపా రెడ్డీ! 

నీ పలుకూ బొంబాయి వలుకు 

సైరా! సిన్నాపాెండ్డీ! 

నీమాటా మాణిక్యమయ్య 

సైరా! సిన్నాపా రెడ్డీ! 

నీ యెంటా ఎయినూటి మంది 

బాబూ! నిన్నాపా రెడ్డీ! 

సిన్నపరెడ్డీ తినేవన్నం 

సారవలేని నన్నొద్లకూదు 

ఆవునెయ్యి కందివవ్హు 

vöid నేతిబొట్టు 

పావలాది పంచదార 

పావిష్టీ కోర్టులోన 

గొద్దుకారం బద్దల SONG బప్రావతమాయి” ॥సైరా॥ 
తెల్లగుట్టమునెక్కి, నీలిగొడుగును బట్టి, నీలిగొడుగుల నీడల 

క్రింద నిలిచి యుద్ధముచేసెనంట చిన్నపరెడ్డి! ఈ లఘుగీతమున 

వీరఠగాథలోని విషయము లన్నియును జెప్పంబడినవి. కోటప్ప 

కొండలో బోలీసులతోడి సంభఘర్షణము, ప్రత్తిపాడు వీథిలో 

కమ్మవారితోం బట్టింపు సూచింపంబడినవి. మద్రాసులో 10892 

కొనిన విషయము మాత్రమిందు లేదు. వీరగాథలో లేని క్రొత్త 

విషయమొకటి ఇందుగలదు. చిన్నపరెడ్డి పట్టువడిన తరువాత తురక 

పాలెములో నున్న యాతని చెల్లెలు వీరనారియె విజృంభించి, 

అయిదువందల పోలీసులను గొట్టిన విషయ మీ వీరగాథానికలోC 

గలదు: - 


“సిన్నవరెడ్డీ సెల్లే లంట 
తురక పాలెములో ఉన్నాదంట 


అయిదువందలా జనాన్ని గొట్టే 
అన్నగారిలో గలిసిందట! 


నాయనా సిన్నాపా రెడ్డీ 
నీ పేరే బంగారపు కడ్డి 1 


1.1.4. అల్లూరి సీతారామరాజు పాటలు: - 

1922-24 మధ్యకాలమునం దూర్చుగోదావరి, విశాఖ 
మండలములలో నాంగ్లేయులపై మహావిప్లవమును లేవందీసిన అల్లూరి 
సీతారామరాజుపై నిట్టి జాలిపాటలు గొన్ని కలవు. వీనినిగూర్చి డా॥ 
బిరుదురాజు రామరాజుగారు ముచ్చటించియున్నారు (చూ. తెలు 
గు జానపదగేయ సాహిత్యము, వుటలు ౨౫౧, ౨౫౨). 
వై.కృష్ణారావుగారు “అల్లూరి సీతారామరాజు కీర్తనలు” రచించి, 
1928లో మద్రాసునుండి ప్రకటించిరి. “అల్లూరి సీతారామరాజ! 
కల్లాకపటం లేని SON మారాజ!” అను పాట యొకటి 
వ్యాప్తియందున్నది. ఇది జానపదగేయమో లేక (SASI కృతమో 
తెలియుట లేదు. విశాఖ మండలమున మన్యములో వసించు కోయ 
జాతియందొక గేయము ప్రచారమున నున్నదని పడాల రామారావు 
గారు (రాజమండ్రి) తెలియంజేయుచున్నారు. 


ఇట్టి చారిత్రక శోకగీతముల నింకను సేకరింపవలసి 
యున్న్చది. ఈ కన్నీటి పాటలలో గొంత వీరప్రశంసయు నుండక 
పోదు. అయినను నివి కరుణరస ప్రధానము లనియే చెప్పవలెను. 
వీనిలోం గరుణ మంగిరస మనియు, వీర మంగరస మనియు 
దెలియనగును. ఇట్లుగాక, ఒక్క వీరమే యేకైక రసముగా నున్న 
గాథానికలును గలవు. వానిలో గరుణ మంగముగాం౭ గూడ నుండదు. 
ఇట్టి గాథానికలను 'వీరప్రశంసి లను శీర్షిక (క్రిందం జర్చించుచున్నాను. 


1.2. వీరప్రశంసలు 


1.2.1. నారసింహాోరెడ్డి పాట- (పిచ్చుకుంట్లు పాడునది): - 
ఉయ్యాలవాడ నారసింహారెడ్డిపైయగల కోలాటపు కోవును గూర్చి 
వెనుక వివరించితిని. ఇవుడు చర్చింవంబోవునది కర్నూలు 
మండలమునం బిచ్చుకుంట్లు పాడు గాథానిక. ఈ మౌఖిక గాథానికను 
నేను 1966లో సంపాదించితిని. ఇది ఇట్లు (ప్రారంభమగును: - 


66 2 '9. 
వొహువా!” నరసింవ్వోరెడ్డీ! 


నీ పేరంటే- రాజా నరనింహ్వోరెడ్డీ ॥వొవహువా॥ 
3306 రూపనగూడి 
పెరిగిందుయ్యాలవాడ 
పాలువణ్ఞము దీనిందీ 
గుల్లదుర్హీ (గ్రామంలో గవొహువా॥ 


నారసింహోరెడ్డి దెబ్బా 
భూమి గడగడా దొణికే 
భూమిలుండే ఆదిలచ్చీ 


తోడు బలికిన్నాది కాదా” ॥ఖలిరే నరనింహ్వోరెడ్డీ॥। 


460 తెలుంగు వీరగాథా కవిత్వము 


నారసింహారెడ్డి దెబ్బకు భూమియంతయు గడగడ వణంకం 
గా, భూమిలో నున్న యాదిలక్ష్మి తోడు పలికినదనుట యెంత తీవ్రమైన 
భావము! ఇట్టి యద్భుత భావములతోం బ్రత్యక్షరమును వీరఠరసము 
చిప్పిలుచున్న గేయమిది. దీర్గములగు వీరగాథలలో రసద్ధట్టము 
లచ్చటచ్చట మాత్రమే గోచరమగును. వీరగాథానికలలో నట్లుగాక, 
ఆద్యంతమును గవితారస ముట్టిపడుచుండును. రసవిషయమున 
నితిహాసమునకును, భావకవిత్వమునకును నెంత భేదమున్నదో, 
వీరగాథకును వీరగాథానికకును నంత భేదమున్నదని చెప్పవచ్చును. 
నారసింహారెడ్డి శౌర్యము, రీవి కన్నులకు గట్టినట్లుగ నెట్లు వర్ణిత 
మైనదో చూడుడు: - 


“కొయిలకుంట్లా గొట్టినాడూ 
గిద్దలూరూ దోచినాడూ 
కుడీ మీసా మొదాదిద్దీ 


రచ్చ కట్టన కొలువుదీరే” 11259X11 


నారసింహారెడ్డి దేశమును సంక్షుభితము గావించె ననుటకు 
జానపదకవి చక్కని కల్పనా చమత్కృతినిం జూపినాండు: - 


“గోలు కొందది గొడ్డు గొజ్జా 
బుక్ళవట్నం సన్న బియ్యం 
కాలవాడీ SAI తప్పుడు 


కల్లి బిల్లీ లేపినాడూ” ॥ సైరా నరసింవోరెడ్డీ॥ 


దీనిని బట్టి గోలుకొండనుండి బుకృపట్టణము వబకును నారసింహారెడ్డి 
గడగడ లాడించెనని యూహింపనగును. 


కథాత్మకమగు నీ వీరగాథానికలో నారసింహారెడ్డి తన 
యనుచరులగు గోసాయి వెంకన్నను, 48 ఓబన్నను వెంటంబెట్టుకొని 
అయిదు వందలమంది సైన్యముతో కోవెలకుంట్లను కొల్లంగొట్టి, 
తాసిల్థారును, బొందిలివాయడగు vööd) జంపి, వారి 
శిరస్సులను దెచ్చి నయనాలప్పకొండలో దాచుట, గిద్దలూరుకడ 
మహాయుద్ధమును జేయుట, గోలుకొండనుండి బుక్కపట్టణము 
వబకును భయంకర 935599 లేవందీయుట, జగన్నాథునికొండ 
Ne నాదిశక్తి సహాయముతో నైదువందలమంది శత్రువుల కుత్తుకలు 
గోయుట వర్ణింపంబడినది. ఇతని తండ్రిపేరు “పెద్దిరెడ్డి? యనియు 
తాతపేరు “జయరామిరెడ్డి” యనియు, నింటిపేరు “మద్దెలవారు” 
అనియు నీ గేయమునం దెలుపంబడినది. 


1.2.2. మరుట్ల చిన్నమల్లేశుని పాట: - 

అనంతపుర మండలమున హండేవారు (హండే హనుమప్ప 
నాయని కాలమున గాంబోలును) దోపిడి నడపినప్పుడు మరుట్ల 
పాలెములోని గొల్ల చిన్నమ్మ కొడుకు చిన్నమల్లేశ ప్రజలకు నాయకు 
డై దోపిడిగాండ్ర నెదిరించి పోరినాయడంట. ఆ చిన్నమల్లేశపై నొక 
వీరగీతమున్నది. దీనిని తూమాటి దొణప్పగారు సేకరించినారు. ఇది 


ఆంధ్ర విశ్వకళాపరిషత్స త్రికలోC బ్రకటి ంపంబడినది.* ఇది కోలాటపు 
పాట. “రామ రామా కోదండా రామా భై” అనునది ఇందలి 
పునరావృత్తి. 

హండేరాముండు రేణికుంట దొరసాని దీవెనల నందుకొని 
WED దళముతోం బల్లెలను దోచుకొన సాయగెను. ఇంగ్రీషువారి 7083: 
దండు, హండేవారి గుజ్బ్జిపు దండు మరుట్ల పాలెమునకు వచ్చినవి. 
అప్పుడు గొల్ల చిన్నమ్మ కొడుకు చిన్నమల్లేశ పగడసాలాడుచున్నాం 
డు. శత్రువు రాకను విని యతండు- 


“ఆదేటి పగిడిసాలు అంతరానె IO 
కూడేటి వగడిశాలి కుడికాల దన్నినాడు 
రామరామన్నాడు రణములోన దుంకినాదు 
కోటకొమ్ము లెక్సినాడు కోటికూత లేనినాడు 
రామరామా కోదండా రామా ŽII 


అండీ అనంతపురం అండి రాముడెల్లినాడు 

గొల్లా నిన్నమృ కొదుకు కండ్లార జూనినాదు 

బుజం మింద 23 మిసిరి మొలకమీసం దిద్ధినాదు! 
రామరామా కోదండా రామా Zi” 


1.2.3. ఓబులరెడ్డి పాట: 

ఇతం డే ప్రాంతమువాండో తెలియుట లేదు కాని, గురప్పకొండ 
దగ్గజి శత్రుదళములు రాకుండ దన యాశ్వికదళము SIS వీరుడు 
ఓబులరెడ్డి యని తెలియుచున్నది. ఇది కోలాటపు కోపు. శత్రువుల 
దాడినుండి తమ్ము రక్షించిన ఈ వీరుని నితని గుజ్బిమును జానపదులు 
భక్తితో బూజించుటయే ఇందలి విషయము. ఇది కథా సూచకమగు 
గాథానిక. ఇది కృష్ణశ్రీగారి సంకలన (గ్రంథమగు పల్లెపదాలలోం 
గలదు: - 


“గుట్ట గురవు కొండ గురి దవ్పకుండా 
పై దళము రాకుండ పడెరా నీ జెండా 
సైరా! mo రెడ్డీ! నెలవన్నెకాడా!... 
నీకు వూలూ నీదు కత్తికీ వూలూ 

నీ చేతికీ వన్నై బంగారు రవలు 
PB గుజ్జము ఎండి కళ్లెమురా 
దూకించె గుజ్బాన్ని దుమ్మెల్ల రేగ 
బూడిద Meg బుగడ కళ్లెమురా 


బుగడ కళ్ళాణికి బొందు మల్లెలురా” nనైరా॥ 


1.2.4. పెనుగొండ కోట:- 

అది (8.4. 15, 16 శతాబ్దములలో విజయనగరరాజు లేలిన 
కోట. అనంతపుర మండలమునం గలదు. దీని ప్రాభవము నుగ్గడించు 
గేయమొకటి వ్యాప్తియందున్నది. ప్రయాగ నరసింహశాస్త్రి గారు దీనిని 
సేకరించి ప్రకటించినారు.* నాకు జూడంగా నిది జానపదులలో 


వీరగాధథానికలు లేక లఘు వీరగాథలు 461 


సహజముగాంబుట్టి న గేయమువలెం గన్పడుట లేదు. ఎవరో 
పండితకవి చేయి పడినట్లున్నది (ఇది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారి 
రచనయని కొందు అనుమానించుచున్నారు). కవిత్వము బింకముగా 
నున్చది. పది చరణములలో నీ పాట చకంగా సాంగినది. ఖండగతి 
రచనము: - 


“కొండ గల్లిన కోట, కోట గల్గిన కొండ 
కోట కొండలలోన మేటి యా పెనుగొండ 
ఏనుగుల ఎలుగుతో రౌతుల రవళితో 
మేనాల మెరుపుతో మెరిసింది పెనుగొండ॥ 
కులికేటి గానాలు కుణిసేటి ఖడ్గాలు 
పలికేట్‌ ఘంటలు ప్రబలింది పెనుగొండ”॥ 


- ఇత్యాదిగా సాంగును. భళ్లరాయండు, బుక్కరాయండు, సాళ్వ 
నరసింహయ్య, తిరులమ తాతయ్య, తెనాలి రామలింగకవి, భట్టుమూర్తి 
మున్నగువారు పెరిగి తిరిగిన ప్రదేశమే పెనుగొండ యని స్తుతింపం 
బడినది: - 


“అిట్లలో తిమ్మయ్య, కవితలో (బ్రహ్మయ్య 
తెనాలి రామయ్య తిరిగింది పెనుగొండ॥ 
బావనయ్యల నడుమ పల్లకీ 3309 

భట్టుమూర్తికి కీర్తి తెచ్చింది పెనుగొండ” 


1.2.5. రాయల జైత్రయాట్రః - 

సురవరం ప్రతాపరెడ్డిగారు సంపాదించిన వీరగీతములలో 
“వీరభద్రారెడ్డి గేయము సాధారణ ప్రశంస మాత్రమే. ఇది వీరప్రశంస 
కాదు. రెడ్డిగారు సేకరించిన ఈ (808 రెండు నుడుగులు మాత్రము 
వీరోక్తులనుటలో సందేహము లేదు. 


“కొండవీడు మనదేరా కొండపల్లి మనదేరా 
కాదని వాదుకు (95877) వస్తే కటకందాకా మనదేరా!” 


శ్రీకృష్ణదేవరాయలు జైత్రయాత్రకు బోవు సమయమున నొక చాకలి 
యధథాలాపముగా౯ బాడిన పాట యిది. 


2. విప్లవ జన్యములు 

సుమారు 1945 నుండి 1949 Se HND దెలంగాణమున 
కమ్యూనిస్టులు గొప్ప విప్లవమును లేవందీసిరి. ఈ విప్లవము 
హైదరాబాద్‌ సంస్థానాధీశుండగు నిజామునకును, కర్మోటకులగు 
నాతని రజాకార్లకును వ్యతిరేకముగా జరుపంబడినది. ఈ విప్లవము 
Sc గీలకస్థానము నల్లగొండ జిల్లా. ఎందటో యువతీ యువకు 
లీ విపష్లవమునం జేరి, రజాకార్లతోం బోరాడి, తమ ప్రాణములను 
బలివెట్టిరి. అట్లు పోరాడిన వీరులపై నెన్నియో గీతములు జనించినవి. 
ఇవి శ్రీయుతులు తిరునగరి రామాంజనేయులు, సుద్దాల హనుమంతు 
మున్నగు కవులచే రచింపంబడినను, (ప్రజల నోళ్లలోంబడి నలిగి నలిగి, 


కారిన్యమును Sn, నేండు చక్కని వీరగీతములుగా రూపొంది 
నవి. వీనిని కర్షకులును శ్రామికులును పొలము పనులలో బాడుకొను 
చున్నారు. వెన్నెలరేలలో జానపదస్ర్తీలు వీనిని “చుట్టుకాముండు 
పాటలు’ గాంగూడం బాడుచున్నారు. వీనిని రచించిన కవులు జానపద 
గేయములను బాగుగా నాకళింపు చేసికొని, ఆ వరుసలలోనే రచించిరి. 
ఈ పాటలలోంగూడ నన్నియు6 గవులు రచించినవి కావు. కొన్ని 
ప్రజలే అల్లుకొని పాడుకొనుచున్నారు. మటికొన్ని జంగములు, 
శారదకాండ్రు నాశువుగా గానము చేయుచున్నారు. ఇవన్నియు నేం 
డు నల్లగొండ మండలమున సాంప్రదాయిక వీరగాథలుగా, 
వీరగాథానికలుగా విశేషవ్యాప్తి నందియున్నవి. 


ఈ రాజకీయ విప్లవ గేయములన్నియును సాంప్రదాయిక 
వీరగాథలుగా౯ బరిణమించునని Teil బి.రామరాజుగారు ముందుగనే 
యూహించిరి. 1958లో వారు (ప్రకటించిన తెలుంగు జానపదగేయ 
సాహిత్య మను (గ్రంథమున నిట్లు వక్మాణించిరి. “హైదరాబాదు 
స్వాతంత్ర్య సమరమున వ్యక్తులుగా, సంఘములుగా సాయుధులుగా 
పోరాడి నిరంకుశ ప్రభుత్వము నెదిర్చి తమ ప్రాణము PES మొన్నటి 
స్వాతంత్ర్య వీరుల గాథలు సముద్ర తరంగములట్లు అంతటను 
వ్యాపించుచున్నవి. వానికింకను సార్వజనీనత కలిగిన తరువాత పూర్వ 
చారిత్రక గేయములవలె వింత వింత మార్పుల నందుననుటలో 
సందియము లేదు” (పుట. ౨౫౨). రామరాజుగారిట్లు వ్రాసిన నాం 
టికి తెలంగాణా విప్లవము చల్లారి దాదాపు పది సంవత్సరములు 
మాత్రమే యయినది. నేను 1966 జూన్‌ నెలలో నల్లగొండ 
మండలమును దర్శించు నాంటికి ఇరువది సంవత్సరములు KIHID. 
రామరాజుగారి ప్రోత్సాహమున నేను నల్లగొండ మండలమునం గొన్ని 
వీరగాథానికలను సేకరించితిని. వీనిని బరిశీలింవంగా 
రామరాజుగారు పదియేండ్లనాండు చెప్పిన జోస్యము సత్యమైనది. 
ఇవి యన్నియు Ic నిసలైన జానపద గేయములుగాం 
బరిణమించినవి. 


REA, రేనుకుంట (చింతలపూడి) రామిరెడ్డి, 
గొట్టెముక్కల గోపాలరెడ్డి, యలకలపల్లి యాదగిరి, పసునూరు 
వెంకటరెడ్డి, వీరమళ్ల వెంకయ్య, కొంతం కొండలరెడ్డి, అనిరెడ్డి 
రామిరెడ్డి, మట్టారెడ్డి అనంతారెడ్డి, నక్కా అండాలమ్మ- మున్నగు 
వీరులపై నెన్నియో పాటలు వ్యాప్తియందున్నవి. ఈ గాథానికలలోం 
గొన్ని కవి చేతనాశిల్చమును గనంబరుచుచున్నవి. కొన్ని అచేతనా 
శిల్చముతో జానపదగేయములైపోయినవి. ఈ వీరులపైం KID 
ప్రత్యేకముగా రచించిన పాటలును, జానపదులు తమంతందాము 
అల్లు కొనిన పాటలును- రెండును లభించుచున్నవి. ఈ తెలంగాణా 
విప్లవ వీరులనుగూర్చి KONNI వెంకటేశ్వరరావుగారు 'ఎజ్జ జెండాలు” 
అను గ్రంథమున విపులముగా పాసియున్నారు. 


462 తెలుంగు వీరగాథా కవిత్వము 


2.1. పసునూరి వెంకటరెడ్డి పాటలు: - 

ఇతండు విద్యార్థి నాయకుండు. నల్లగొండ జిల్లా సూర్యాపేట 
తాలూకా “'సందుపట్లి గ్రామమునకు జెందినవాడు. 1947 AIS 
12వ తేదిని రజాకార్లచేం జంపంబడెను. రజాకార్లు పెద్ద ED 
దళముతో వచ్చి, ఇతనిని నలువైపుల నుండియు జుట్టుముట్టి తటీమి 
SBD చంపిరంట. నల్లగొండ జిల్లాలో 'చెబువు అన్నవరిమను 
(గామమున నీతని సమాధి నేంటికిని గలదు. అట (58 సంవత్సరము 
ఏప్రిల్‌ 12వ తేదిని ఉత్సవము జరుపుదురు. వెంకటరెడ్డినిగూర్చి 
పాటలు పాడుదురు. 


ఇతనిపై Neo గోపిరెడ్డి పాట వరుసలో నొక పాట యున్నది. 
ఇది చేతనాశిల్చముగాం KIIN చున్నది: - 


“ఓ... ఎట్ట సైనిక వెంకట్రైడ్డీ! 

విప్పవా జోహారు లివిగోరా! 

కామేడా! వనునూరూ! నిన్నుగన్నా కాననగోడూ 
కాళిక్షేతంబయి వెలుగొందోయ్‌” 


- ఇత్యాదిగా గొనసాంగును. ఇతని నొక యవ్వ దాచి యుంచినదట. 
ఇతండు మరణింపంగా నామె మిక్కిలి దుఃఖించినదయట. “ఆకుచాటున 
నిన్ను దాచిన అవ్వ దుఃఖం మాన్సలేమూరా!” అని వాపోవుట ఈ 
గేయమునం గలదు. 


ఈ పసునూరి వెంకటరెడ్డిపై గుజ్బాల గోపిరెడ్డి పాట వరుసలోనే 
కాక, ఊయలపాట వరునలో(గూడ BONDE గేయము 
జానపదులలో 1530919 38. ఇది పల్లె ప్రజల ఆశురచనము. 


2.2. రేనుకుంట రామిరెడ్డి పాటలు: - 

ఇతని ఇంటిపేరు చింతలపూడి” వారు. ఇతని స్వగ్రామము 
రేనుకుంట యగుటచే నితనిని రేనికుంట రామిరెడ్డి” యనియు, 
రేనుకుంట దొరి యనియుc విలుతురు. తెలంగాణా పోరాటమున 
నీ చింతలపూడి రామిరెడ్డి మిక్కిలి ప్రముఖపాత్రను నిర్వహించెను. 
ఇతండు 1947 రజాకార్‌ పోరాటములోం జనిపోయెను. ఇతండు 
మహాశూరుండు. ఇతనిపై అనేక గేయములు పుట్టినవి. శారద కాండ్రు 
ఇతనిపై పెద్దకథను తందానవరుసలో బాడుచున్నారు. ఇది 
వీరగాథావర్గమునకుం జెందును. ఊయల పదముగా నొక కలుపు 
పాటను జానపదులు సృజించియున్నారు. చేతనాశిల్పముతోం గూడిన 
కవి రచనయు వేటొకటి కలదు. ఈ రెండును లఘువీరగాథలు. 
తిరునగరి రామాంజనేయులుగారు రేణికుంట పోరాటము” అను 
బుజ్బకథను రచించినారు. దీనిని విశాలాంధ్రవారు (ప్రకటించి 
యున్నారు. చేతనాశిల్చమగు వీరగాథానికను గొంత, కలుపుపాటను 
పూర్తిగాను నేను సంపాదించితిని. ఇందు మొదటిది ఇట్లు ప్రారంభ 
మగును: - 


“ఎంత ధీరుడు రెడ్డి బిడ్డన్నా! 
మన రేనికుంటా- 


చింతలాపుడి రాంరెడ్డన్నా! 

a మాటలు కావు వినుమన్నా 

లారీల నొకపది 

చుట్టుముట్లాడించె నోయన్నా! 
e) (2) 

వంతముగ నీజాము కుక్ళల 

పాదుమూకల భీకరంబుగ 


సొంతముగ సాధించె భళి భళి” n2oత॥* 


ఈ గేయము కథాసూచకము మా(త్రమే. ఊయల పదముగా 
నున్న కలుపుపాట కథాత్మకమైనది. దీనిని నల్లగొండ జిల్లా సూర్యాపేట 
తాలూకా, నూతనకల్లు గ్రామములో “పులుసు VPN అను నిరక్షరకుక్షి 
యొకండు పాడగా విని ప్రాసికొంటిని (1966). ఇది జానపదుల 
హృదయములనుండి సహజముగా బుట్టినట్టిది. దీని ప్రారంభ 
మిట్లుండును: - 


“భారలీ భారలీ- ఉయ్యాలో మాతల్లి భారలీ- ఉయ్యాలా 


మముగన్న తల్లికీ  ,, మంగళా öö ,, 
రేనికుంటాలోని a దొర రామిరెడ్డీ a 
కమినిస్టి లోపలా PA పెద్ద కామండరీ ; 
ఆయనికి పోటీని ,, ఎవ్వరూ కలిగిరీ Ga 
మోదీని వురమూన ,, మోదీని ఆమీను A 


ఆయనికి పోటిని- ఉయ్యాలో తురకోదు కలిగెనే ఉయ్యాలా” 


చింతలపూడి రామిరెడ్డి పేరు మోసిన నాయకుడు. అతని 
üke “యాభైదెబ్బల Voss” ఉన్నదంట. అది యున్నంత 
కాలము ఆతని నెదిరించుటకు రజాకార్ల చేతంగాలేదు. అందుచే 
మోదిన్‌ అమీన్‌ (అమీన్‌ అనగా సబ్‌ ఇన్‌స్పెక్టరు) అనునతండు 
పం(డైెండు మంది జవాన్లను వెంటంబెట్టుకొని అర్థరాక్రివేళ 
రేణికుంటపై దండెత్తెను. రామిరెడ్డి Se పనిచేయు మాదిగ మల్లను, 
గొల్ల మల్లన్నను, మాల దస్తగిరిని, ఆతని భార్య తేరోజను అమీన్‌ 
MEIK హింసించెను. రామిరెడ్డి రైఫిల్‌ ఎక్కడ నున్నదో చెప్పుండని 
బాధించెను. కాని యెంత బాధించినను వారు రైఫిల్‌ ఎక్కడ 
నున్నదియుం జెప్పలేదు. గొల్ల మల్లన్నకు లంచమిచ్చి, ఆతని వేషమును 
అమీను ధరించి, రామిరెడ్డి ఇంటిలో రాత్రిపూట పాలు పితుకుటకై 
వచ్చి, రైఫిలును దీసికొని SID. దాసి లక్ష్మి యాతని 
నడ్డగింపం బోంగా నామెను RED. ఆమె యల్లరి చేసినది. ఆ 
యల్లరికి దొర నిద్రలేచినాండు. సంగతి తెలిసికొని, కుడి హస్తము 
వంటి రైఫిలు పోయిన తరువాత నింక బ్రతుకేలయని ఆత్మహత్య 
చేసికొనెను. అతనితోపాటు అతని యుంపుడుకత్తె గమళ్ల పుల్లమ్మ 
కూడం జనిపోయెను. ఇంతలో కమ్యూనిస్టుల సైన్యము ఆ యూరిపైకి 
వచ్చెను. ఆ సైన్యమును జూచి అమీను భయపడి, వారి చేతికి 
జిక్కకుండ ఆత్మహత్య గావించుకొనెను. తక్కిన పోలీనులు 
పాటిపోయిరి. 


వీరగాధథానికలు లేక లఘు బీరగాథలు 463 


ఈ ఊయల పదములో వీరగాథాలక్షణములు చకంగా నమరి 
యున్నవి. “యాబయ్యి దెబ్బలా యెండి రైపోలైన, ఎండి రైపోలైన 
ఎక్కడా ఉంటదీ?” అను వాక్యములు ఈ గాథానికలోం బదే పదే 
వచ్చి, కథాగమనమున కొక వినూత్న లక్షణమును, నుత్మంఠను 
గలిగించుచున్నవి. “ఓనాటి మధ్యాన వరసకాలాని అనునది, 'గొడ్డళ్ల 
నూరుకోని గొంగట్ల బెట్టుకోని- కత్తుల్ల నూరుకోని కడుపుల్ల దోపుకోని' 
అనునది, కుడికంటి శోకంబు కుండనే వర్సంబు- ఎడమకంటి 
శోకంబు ఏరులయ్యో పారు’ అనునది తెలంగాణా వీరగాథలలోం 
దజిచుగా౭ గాననగు వారానువర్తనములు (commonplaces) . 
ఇట్టివి ఈ గాథానికలలో కొల్లలు. తెనుంగు నుడికారముగూడ దీనిలో 
బ్రస్ఫుటముగాం గానవచ్చుచున్నది. నీ తోడు నా తోడు- పెట్టినా 
PE, మొగోల్లు అయితేను-మొలతాడు గడితేను” మున్నగునవి. 
ఉర్టూభాషతో మిశ్రమములైన తెలుగు పదములెన్నియో దీని 
యందున్నవి. మాల దస్తగిరి భార్య తేరోజ సౌందర్యమును జూచి 
పోలీసు లాశ్చర్యపడిన ఘట్టము KEN వర్ణింపం బడినది: - 


“మాలోని బారియా-డయ్యాల్లో మాసక్ళ నున్నది- ఉయ్యాలా 
వారి కండ్లూ వయిన. ,, భగ్గునా or ,, 
నీకటీ కోనములో ,, (8 sa  ,, 
మాలదీ నూస్తేను ఉయ్యాలో, ri నున్నదీ ఉయ్యాలా” 


2.3. యలకపల్లి యాదగిరి: - 

1947లో తిరుమలగిరి దాడిలో జనిపోయెను. ఇతనిపై నొక 
గేయము, ఒక కోలాటము పాట వ్యాప్తియందున్నవి. గేయము “చెయ్యెత్తి 
జై కొట్టు తెలుగోడా’ అను వరుసలో నున్నది. దీనిలో కొంత భాగమిట 
నుదాహరింతును: - 


“అందుకో జోహార్లు యాదన్నా 
నీ పేరు నిలబెడతాము యాదన్నా 


తొండ్రాయి మొండ్రాయి తిరుమలాగిరి వద్ద 
మొండి పోలీసోళ్ల దండి బల్బముతోడ 
ఎంత దండెత్తి వచ్చినా యాదన్నా 
ఇసుమంత భయపడక యాదన్నా 

మొండి గుండే తోడ యాదన్నా- బల్‌ 
దండిగా పోరావు యాదన్నా! 

కోటపాటీ దాడి యాదన్నా- బల్‌ 

భేషుగా చేశావు యాదన్నా” 


॥అందుకో॥ 


॥అందుకో॥ 


2.4. గొట్టెముక్కల గోపాలరెడ్డి: - 

నల్లగొండ జిల్లాలోని “ఆత్మకూరు ఈతని స్వగ్రామము. 
1949లో కాం(గైసు (ప్రభుత్వముతో కమ్యూనిస్టులు జరిపిన 
పోరాటములో “పాతర్హపాడు” గ్రామమున నితడు చనిపోయెను. 
1947 వజకును రజాకార్లతోను, ఆ తరువాత కాంగ్రెసు వారితోను 


పోరాటము జరిపిన ధీరుడు. ఇతనిపై చిన్నపరెడ్డి పాట వరుసలో 
నొక గేయము వ్యాప్తియందున్నది. దీనిని తిరునగరి రామాంజనేయులు 
రచించెను. ఇది వీఠరసస్ఫూర్తితో హృదయము నుజ్టూంతలూంచు 
గేయము: - 


“సె సై గోపాలారెడ్డీ! రెడ్జీ- నీవు నిలిచావు ప్రాణాలొడ్డీ NPR 


(tag 


జారౌర! నీ పేరు జెప్పితే-హడలు దోపిడీ బడాదొరోళ్లకు 
పౌరుషంబుగల తెల్లుజాతి-గౌరవంబు 299) నొరిగావు యుద్ధమున 
13 SON 

ఆరువందలా ఏడులనుండీ- క్రూరులు ఆసఫ్‌ జాపొ öid 
మజాకోసనమై మనుషుల రక్తం- మహాషాసురులై 29) మదించిరి 
చిక్సి Ser 330: 29955970 = నొక్ళసారి గమనించి 95 ఆ 
రక్ళ సాధములపై పగబట్టి - రేచులాగు రణమందు దూకితివి 131” 

ఈ గొట్టెముకృల గోపాలరెడ్డి రజాకార్ల క్రూరకృత్యములను 
సహింపక, ప్రజానాయకుండై వారి నెదిరించెను. తరువాత వచ్చిన 
కాంగ్రసు ప్రభుత్వము క్రూరులగు జమీందార్లకు రక్షణ నిచ్చుటచే 
గోపాలరెడ్డి యా ప్రభుత్వముతోంగూడం బోరు 53,0. ఇతండు 
పల్నాటి యుద్ధములోని బాలచంద్రుని వంటివాడు శత్రువులీతనిని 
జుట్టుముట్టంగా, గుండె చెదరక రైఫోల్‌ (్రైల్బుచు, శతువలయము 
నకు గండికొట్టుటకై చండప్రచండముగా గంటసేపు పోరి తన 
యుద్దండతను జూపిన గండరగండండు! శత్రువుల టైన్‌గన్‌ నుండి 
యగ్నివర్షము కురియయగా నందలి యొకగుండు వచ్చి ఇతని పొట్టకు 
దగిలి (Am బయటపడెను. అయినను నాతండదైెర్యపడక, 
బాలచంద్రునివలెనే |వేలాడెడి యా (పేగులను లోపలికి ద్రోసికొని, 
పైగుడ్డదీసి నడికట్టుకట్టుకొని, రైఫిల్‌ చేతంబటి, తోటాలన్నియును 
బూర్తియగు వజకును బోరి, తన రైఫిలు శత్రువులకిచ్చుట కిష్టము 
లేక, నేలకు గొట్టి ముక్కలు ముక్కలు చేసెనంయట. నిన్న మొన్ననే, 
మనకన్నుల యొదుటనే ఇట్టి మహావీరులుండంగాం, బల్నాటి యుద్ధ 
కాలమున బాలచం[ద్రాదులుండుటలో నాశ్చర్యమేమున్చది? ఈ 
గొట్టెముక్కల గోపాలరెడ్డి యుద్ధమును వర్ణించుచు గవి మహో ద్రేకము 
తో, ద్విత్వటకార ప్రాసతో నెట్లు వర్ణించెనో చూడుడు: - 


“ముట్టి సేన గురివెట్టి బ్రైన్ను నీ-పొట్టను జీల్బగ, పేగులు వెళ్లగ 
నెట్టి పేగులను పొట్టలోకి, పై- బట్టతోను నడికట్టు గట్టి, తొడ 
గొట్టి దావుగల తోటాలన్నీ- పట్టు DES ఫట్‌ ఫట్‌ మని 9) 
తుట్ట తుదకు నీ రైఫ్రల్‌ నేలకు- గొట్టి, ముక్ళలుగ జేసిన ధీరా- 
1392511” 
గోపాలరెడ్డి స్వగామమగు నాత్మకూరులో డేగల మధుసూదన్‌ 


అనునతం డీ పాటను బాడినాండు. దీని కవియగు తిరునగరి 
రామాంజ నేయులుగారిని గుంటూరు మండలమునం 2098 ీమలో 


464 తెలుంగు వీరగాథా కవిత్వము 


మాచెర్ల యందు 1966లో నేను కలసినప్పుడు వారు తమ దగ్గజ 
నున్న గేయమును (వాంతప్రతిని) నాకు జూపినారు. 


2.5. కొంతం కొండలరెడ్డి పాట: - 
నల్లగొండ జిల్లా, సూర్యాపేట తాలూకా, విస్తాళ్లపురము ఈతని 
గ్రామము. ఇతనిపై నీ క్రింది రీతిని పాట వ్యాప్తియందున్నది: - 


“కొండవంటి కొండల్‌రెడ్జి పోయాడోయ్‌ 


మన కందరికి దారి చూపి పోయాడోయ్‌ గకొండవంటి॥ 
వీరుడూ కొండయ్య విసాళ్లపురమందు 

రెడ్డీ కులమున బాహు దొడ్డా వాడై వుట్టి 

దోపిడి పాలాన గూల్బుటకు తాను 

గెరిల్లా దళమందు చేరాడోయ్‌” ॥కొండవంటి॥ 


ఇతండు నశ్యంపేట, ఆత్మకూరు, మిరియాల, ఎట్టిబాడు - 
మొదలగు గ్రామములపై జరిగిన దాడులలో పోలీసులను గెల్చినాం 
డట. తన దళమంతయు దెబ్బ తినంగాం (TS దళమును దయారు 
చేసికొని, పాతసూర్యాపేటలో “చక్రయ్య బోడెక్కి Sei పడుకుంటె” 
పోలీసులు వచ్చి ముట్టడించిరి. ఆరుగంటలసేపు ఘోరయుద్ద్ధము 
చేసి వీరమరణము నందెను. 


2.6. విసునూరిదొర పాట: - 

వరంగల్‌ జిల్లా, జనగాం తాలూకా, విసునూరు” గ్రామమున 
రామచంద్రారెడ్డి యను జమీందారు రజాకార్లకాశ్రయమిచ్చి, వారి 
సహాయమునంC బ్రజలను జాల హింసించెను. దొడ్డి కొమరయ్య యను 
వీరుడు ప్రజలకు నాయకత్వము వహించి, ఈ దొరపైం దిరుగుబాటు 
చేసెను. దీనిపై జక్క్షని ఊయలపాట యున్నది. దీనిని సూర్యాపేట 
తాలూకా (నల్లగొండ మండలము) నూతనకల్లు (గామములో వరినాటు 
పాటగా బాడుచుండంగా సంపాదించితిని. కోలాటపు కోపుగాం 
గూడం దీనిని బాడుచున్నారు. 


“విసునూరు (గామాన-ఉయ్యాలో- ఎనుమంటి నంగలీ ఉయ్యాలా 


ఎసుమంటి సంగలీ ,, ఏ తీరుగున్నదీ M 
esi ,, ఏమేమి సేసెనే ” 
విసునూరు SBD ,, ఎంత పావిష్ణోదు a 
ఊళ్లో అందరిని M యాసార్ష Br  ,, 
దోరోడు 138 So söör  ,, 


పన్నెండు వరకల్ల A 
సారంగి యెద్దురా ఉయ్యాలో- 


పము బండెద్లురా ” 
సందమా మెద్దురా ఉయ్యాలా” 


- ఈ విధముగాం బ్రారంభమగును. ఈ విసునూరిదొర దగ్గి నున్న 
“యాభై దెబ్బల యెండికట్ల రైఫోలు’ను సిరిపట్ల గ్రామములోని దొర 
దొంగిలించెను. విసునూరిదొర తన దగ్గజినున్న యెజ్బ్జగాొల్ల మల్లన్న 
యను జీతగాని ప్రోత్సాహమున, గొల్ల వేషమునం బోయి తన ర్రైెఫిలును 


దెచ్చుకొనెను. తరువాత దన ఇరువది యకరముల భూమిని దున్నించి 
వరినాటుటకై మూండు వందల కూలీలను రప్పించెను. 


“సగమీదు పోయినోళ్లు-డయ్యాలో- ఒక వందమందీ -డఉయ్యాలా 


పడును ఆడోళ్లయిన 3 ఒక వందమందీ 34 
పనిపిల్ల తల్లులూ 33 ఒక వందమందీ kä 
కరకరా (ప్రొద్ధయిన 5 పొదుచుతున్నవ్హుదు ,, 
ఊరుదగ్గర దొరా 55 పొలము పట్టిచ్చెరా” ,, 


ఉదయమునుండి రాక్రి పండైెండు జాముల వటకును వారిచే 
బని సేయించెనయట. ఈ మధ్యలో వారిని భోజనమునకు వదల 
లేదు. గుజ్టములను కొట్టు కొరడా చేతంబట్టి - 


“పోతనన్నా దాన్ని ఉయ్యాలో 2 2:89) కొడతాడె ఉయ్యాలా 
పనిబిడ్డ తల్లులకు ,, పాలు చేపులు 53” ,, 


అయినను దొర వారిని కనికరించలేదు. కుమ్మరి వెంకును బిలిచి, 
నూటు AID దెప్పించి, అందు బాలు పిండుకొనుడని 
చెప్పెనంట. చీకటి పడంగా దీపములు తెప్పించి పొలములోC బెట్టి 
పని చేయించెనంట. రాత్రి పండ్రెండు రూములకు మల్లన్న భార్య, 
గొల్ల సత్తెమ్మ యను నామె ధైర్యము వహించి, (స్రీలకు నాయకత్వము 
వహించి PPC దిరుగంబడెను. దొర యామెను కొరడాతోం TEO. 
ఇంతలో పొలము దున్ని అలసిపోయిన మల్లన్న యటకు వచ్చెను. 
దొర కోపముతో వానినిగూడం గొట్టంబోయెను. అప్పటికే MEIN 
నలసిపోయియున్న మల్లన్న KABE, కాడిమానుతో దొరను 
జావమోందెను. నమ్మిన బంటే తిరుగంబడగాం జేయునదిలేక దొర 
గుజ్బముపై నెక్కి పాటిపోయెను. 


2.7. దొడ్డి కొమరయ్య: - 

విసునూరి దొరయగు రామచంద్రారెడ్డి క్రూరక్ళత్యములను 
ధైర్యముతో నెదిరించి 1946లో మరణించిన వీరుండితండు. ఆంధ్ర 
మహాసభ కార్యకర్త. ఇతనిది ఓరుగల్లు మండలమున జనగామ 
తాలూకాలోని 'కడవెండి” గ్రామము. నల్లగొండ మండలమున నాకు 
లభించిన వీరగాథానికలనుబట్టి, చింతలపూడి రామిరెడ్డి, దొడ్డి 
కొమరయ్య, గొట్టిముక్కల గోపాలరెడ్డి యను ముగ్గురు వీరులు 
తెలంగాణా విప్లవమున౯ (బముఖ పా(త్రను వహించినట్లుగా 
దెలియుచున్నది. కొమరయ్యపై నీ క్రింది పాట వ్యాపించియున్నది: - 


“అమరజీవివి నీవు కొమరయ్య 


అందుకో జోహార్లు కొమరయ్య ॥nఅమర॥ 


విళ్యరాక్షసుడైన విసునూరి దేశముఖు 
పాలించుచున్న యా పల్లె కడవెండిలో 
(ప్రజల రక్షణ కొరకు కొమరయ్యా, నీవు 


వీరగాథానికలు లేక లఘు వీరగాథలు 465 


(ప్రాణాల నిచ్భావ కొమరయ్య ॥అముర॥ 


కడవెండిలో నిన్ను కొమురయ్యా 

కాల్ళిరా ద్రోహులూ కొమరయ్యా 

నినుగొన్న యట్టి యా నీచులను దునుమాడి 
నినుగన్న యట్టి యీ తెలుగు గడ్డను మేము 
స్వాతంత్రముగ జేసి శాంతించెదమె కాని 
నీ పేరు నిలువకనె కొమురయ్యా, మేము 


నిదురైన పోమోయ్‌ కొమరయ్యా!” NE ÕI 


2.8. నైజాము పాట:- 

dö (ప్రశంసయేకాక, క్రూరగర్హణముకూడ నీ విప్లవ 
కాలమున జరిగినది. నైజాము క్రౌర్యముపై నొక చక్కని పాట వ్యాప్తి 
గాంచెను. దీని నొక నిరక్షర కుక్షి ఆశువుగాం బాడెనంట. ప్రసిద్ధమగు 
నొక ప్రాచీన సాంప్రదాయిక జానపదగేయము దీనికి మూలము. 
“నైజాము సరకరోడ! నాజీల మించినోడ!...” అను నీ పాటనుగూర్చి 
“వీరగాథల ఉత్పత్తి కర్త్రత్వములు” అను నాల్గవ ప్రకరణమునC 
22870989 (చూ. పుట. 72). 


2.9. చెన్నారెడ్డి ప్రతాపరెడ్డి: - 
wm అ 
ఇతండు నల్లగొండ జిల్లా, సూర్యాపేట తాలూకా, ఎజ్జిబాడు 
గ్రామములోని జమీందారు. ఇతనిని “ఎజ్జబాడుదొరి యనియు 
Je. విపష్లవకాలమున రజాకార్లతోం గలిసి ప్రజలను 
చిత్రహింసలు పెట్టిన క్రూరుండు. విప్లవకారులీతని యాస్తిని ధ్వంసము 
చేసిరి. ప్రజ లీ దుర్మార్గు నెట్లు తిట్టిపోసిరో చూడుండు: - 


“బండెనుక బందడికట్టీ- Sissid vor కట్టీ 


ఏ బండ్లో పోతవు కొడుకో- నా కొడుక ప్రతాపరెడ్డి ROSI 
దొద్దన్ని కాలిపాయె-ఎడ్లన్నీ ఎల్లిపాయి 

ఇకనైనా లజ్ఞ లేదా కొదుకో-నా కొదుక (ప్రతాపరెడ్డి nao 
KS గొర్లు వొడి సె-రైతోళ్ల బియ్యం FAR 

ఇక ఏమి తింటవు కొడుకో-నా కొడుక ప్రతాపరెడ్డి ॥బండె॥ 


పెదపంది సూరిగాడు-సినవంది మల్లిగాడు 
మీ యిద్దర్నీ Bodo కొడుకో-నా కొదుక (పతాపరెడ్డి” * won 


ప్రజలకు ఈ ప్రతాపరెడ్డిపై నెంత కసి యున్నదో పై గీతము 

వెల్లడించుచున్నది. ప్రతాపరెడ్డి కడ “సూరిగాడు, మల్లిగాడు? అను 

నిర్వురు బంట్లు కలరంట. వీరు యజమానిని మించిన క్రూరులు. 

అందుచే 989589 హతమార్చంగలమని (ప్రజలు ప్రతిజ్ఞ పట్టు 

O a E 

చున్నారు. వీరిద్దజును స్థ్టూలకాయులగుటచే పందుల యుపమానము 
వచ్చినది. 


2.10. చిలకమ్మ పాట:- 

తెలంగాణా 95559583 నంబంధించిన నినలైన 
వీరగాథానిక ఈ చిలకమ్మ పాట. దీనిని 23-6-1966న నల్లగొండ 
జిల్లా, నూర్యాసేట తాలూకా, నూతనకల్లు (గ్రామమున 
సంపాదించితిని. బండపల్లి లింగయ్య యను కర్షకుడు పాడెను. 
ఇది కోలాటపుపాట. వరినాట్లలోయగూడ దీనిని పాడుట కలదు. 
తెలంగాణా విప్లవమునం బురుషుల పౌరుషమే కాక, ఇట్టి 
వీరనారీమణుల శౌర్యమును (DIG SSD. ఈమెను పట్టుకొనుటకు 
పోలీసు లెంతయో ప్రయత్నించిరి. కాని లాభము లేకపోయెను. 
దనసాయిపేట PS» ఈమెపై పగంబట్టెను. పోలీసులకు 
లంచమిచ్చెను. చిలకమ్మను పోలీసులు తబుముకొనిరాయగా నామె 
వారికన్నులలో గారము చల్లి HINNAD. అయినను 
పోలీసులామెను వెంబడించిరి. చిలకమ్మ పరుగెత్తుకొనిపోయి యొక 
బావిలో దుమికినది. పోలీసులామెను 31, బావిలోకి దుమికి, 
చనిపోయిన యామె శరీరమును బయటకు లాగి, కసి తీరక యా 
శవమును చావమోందిరట. ఈ చిలకమ్మ పాటతో నల్లగొండ 
మండలమంతయుం ్రతిధ్వనించుచున్నది. ఇది వరినాటులలోను, 
చుట్టుకాముండు పాటగాను, కోలాటపు కోపుగాను పాడంబడుచున్నది. 
ఈ పాటను అల్లిన కవి ఈమెను 'నా సెల్లేల సిలకమ్మా అని చేయు 
సంబోధన [శ్రోతల గుండెలను పట్టివేయును. ఇదియే ఇందలి 
పునరావృత్తి. ఈ గాథానిక (ప్రారంభమిట్లుండును: - 


“ఏ దేశాన పుట్టినవే _- నా సెల్లేలసిలకమ్మా! 
ఏ దేశాన పెరిగినవే fe op 
నువు వుట్టింది గిరివురమే ,, M 
నువు పెరిగింది A83ö% ,, NN 
నువు వుట్టీ 53775 a 

కత్తికి కమినిష్టంటీవే vä M 
బాలల సంగం గట్టితివే a ss 
save?” నంగం గట్టితివే N M 
293908 గదిపల్లే -నా సెల్లేల నిలకమ్మా” 


ఈమె భర్త కాంగైెసు కమాండరంట. ఈమె కమ్యూనిస్టు. 
చిలకమ్మ పుట్టిల్లు గిరిపురము. ఇది వరంగల్లు జిల్లా మహబూబా 
తాలూకాలో మానుకోట దగ్గజి నున్నది. ఈమె అత్తవారి యూరు 
గదిపల్లె (నేటి నల్లగొండ మండలమునంగల గెడ్డిపల్లె కాంబోలు). 
ఈమెను జంపుటకై పగబట్టినవాయడు 'దనసయిపేట దోరోడు”. 
రంగసాయిపేటయే ఈ పాటలో 'దనసయిపేటిగాం బేర్మొనంబడి 
యుండవచ్చును. చిలకమ్మ చనిపోయినవార్త ఊరూరను వ్యాపించెనం 
ట. కోలాటములలోను వరినాట్లలోను ఈ వీరసోదరిని గీర్తించుచుం 
(బ్రజలు మటువకుండ నుండిరంట. 


466 తెలుంగు వీరగాథా కవిత్వము 


“ఊరూరూకు పత్రికలూ నా సెల్లేల నిలకమ్మా! 
ఊర్లన్నీ ఏగేనే sa RA 
కోలాటంలో నీ పదమే ja 5 
నాట్లల్లా నీ వదమే a n 
నిన్నూ మరవాకుంటానే 0 0, a 
నిన్నూ ఏగిస్తుండారే నా సెల్లేల సిలకమ్మా!” 


తెలంగాణా మాండలికమున 2” అనగా “ప్రచారము పొందు” 
అని యర్థము. (ఇది “ఊరేగు” పదములో నితర ప్రాంతములందును 
గలదు). 


2.11. 335 గీతము:- 

రజాకార్లు, సైనికులు స్త్రీలను మానభంగము చేయుచుండం 
గా, విప్లవ వీరులు (HOSNI సందేశమును దెలుపు నద్భుతమగు 
వీరగీత మొకటి కలదు. దీనిని నల్లగొండ మండలమున శ్రీపాద 
నరహరి యను PESCI పాడగా విని పాసికొంటిని. తెలంగాణా 
విప్లవము ఆబాలగోపాలమును ఎట్లు వీరులుగా మార్చివేసినదో, ఆ 
విప్లవమెంత మహోద్ధ్రతముగా జరిగినదో తెల్పు గేయమిది. ఇది 
'చెయ్యెతి జైకొట్టు Amen అను పాట వరుసలో పాడంబడును. 


“రణమందు దూకోయి తెలుగోడా! 


వణికించు der మొనగాడా!! ॥రణమందు॥ 


చిన్ని SEPO చిన్న బాకుంచండి 
బిట్టెడూ కారాన్ని చేతబట్టండి 
కళ్లల్లో గుప్పాలి అక్కయ్య... 


కత్తితో పొడవాలి చెల్లయ్యా... ॥రణమందు॥ 


పశువులగు సైనికులు పట్టుకుంటే మిమ్ము 
పండ్లతో కొరకండి, కండ్లల్లో పొడువండి 
జాడిచ్చి ఒక తన్ను తన్నాలోయ్‌... 


జెండాను మదిలోన తలవాలోయ్‌...” ॥రణముందు॥। 


ఇది స్రీలకిచ్చిన సందేశము. ఇంక గెరిల్లా యుద్ధము చేయు పురుషుల 
కిచ్చిన సందేశమును జూడుండు: - 


“చెట్టు చాటుండరా, పట్టరా ఒడిశాల 
కొట్టరా ఒక దెబ్బ పొట్టవగిలేటట్టు 
[e] e e 
నట్టడవి లోపలా కూలన్నా! నిన్ను 
వట్టవళమూ కాదు రైతన్నా!” 


2.12. నల్లగొండ పాటలు: - 

ఈ తెలంగాణా మహావిష్లవమునకు స్థావరమైనదది నల్లగొండ 
మండలము. ఇది విప్లవకారుల కంచుకోట. దీనిని బ్రశంసించుచుం 
గూడం గొన్ని పాటలున్నవి. అట్టి వానిలో 'వీరభూమి”, 'నల్లగొండి 
అను రెండు SI పాటలు నాకు లభించినవి. ఇందు వీరభూమి 


యను గేయము “నిను గన్న దీ తెనుగు So, కనక రాసుల 
కల్పవల్లేరా” అను పునరావత్తితో నుండును. ఇందు నైజాము కర్మశ 
పాలన, రజాకారుల దౌష్ట్రములు, దేశముఖుల క్రౌర్యములు- వీని 
నన్నింటి నెదిరించి పోరాడిన నల్లగొండ మండల ప్రశంస యున్నది. 
నల్లగొండ “కష్టజీవుల కండదండి యనుట, “తెలుగోడి రక్తంబు 
ఒలకబోసిన సీమ’ యనుట ఈ గేయములోని కవిత్వపటుత్వమునకు 
మచ్చుతునుకలు. నల్లగొండ మండలము - 


“So గుండెపై కత్తి యి మెరిసింది 
కర్షకుల కండపై కవచమై మురిసింది 
కష్టజీవుల కండ దండేరా 


కల్వవూదండ నల్లగొండేరా ॥నిన్నగన్న దీ తెనుగు॥ 


తెలుగోడి రక్తంబు ఒలక బోసిన సీమ 
వెలలేని మాగాణి తెలగాణ నీదెరా 
సుందరయ్య ను కన్న “GI? 


రావిరెడ్డీ' తెలుగు బిడ్డేరా!” ॥నిన్నగన్న దీ తెనుగు॥"* 


'నల్లగొండి యను వేటొక కోలాటపుపాట సూర్యాపేట 
ప్రక్కనున్న రాయనగూడెములో లభించినది. ఇది వీరరసము పరవళ్లు 
త్రొక్కుచున్న మహోత్మృష్టమగు గీతము. ఆంధ్రుల ప్రాచీన శౌర్యమును 
జ్ఞప్తికెలయించుచు, నల్లగొండ మండలమును (230003, 
ప్రజలను కార్యోన్ముఖులను చేయుచున్న విప్లవగీతము. ఇంతమంచి 
గేయములు సకృత్తుగా నుండును: - 


“సెసై ఓ నల్లగొండ ధీరుందా! 
నీ వెత్తేదే Jep జెండా! nap 


నల్లగొండ నీ పేరు చెప్పితే 

ఢిల్లి కోటలో గుండె ర్లుల్లుమను 

తెల్ల దొరలౌ మీ నల్లగొండకు 

టోపీ లెల్తీ సలాము జేసిరి nap 


హైదరాబాదు నవాబు దండుల 

రజాకారులా రక్తపిశాచుల 

గుద్దుకు గుండెలు (బ్రద్దలు జేసి 

తన్నుకు టోపీ మిన్నుకు లేపిన” nap 
జమీందారుల భూములను, జాగీరుదారుల భూములను కష్ట 

జీవులకు బంచియిచ్చిన వీరుల ప్రశంస, బెబ్బులి పిల్లలగు బొబ్బిలి 

వీరులను, పల్నాటి వీరులను జ్ఞిప్తికెలయించుట, రుద్రమాంబ, నాగమ్మ 

మున్నగు వీరనారీమణులను జ్ఞాపకము చేయుట ఈ గేయమునం 

గలదు. తెలంగాణా వీరుడు ఫిరంగి మీంద మీసము దువ్వి, తుపాకిపై 

తొడంగొట్టి నిలంబడినాయడంట. మూండువేల వీరులు ఆత్మ 

బలిదానము చేసిన పుణ్యక్షేత్రమయట నల్లగొండ! 


వీరగాధథానికలు లేక లఘు బీరగాథభలు 467 


“ఫిరంగి మీదా మీనము దువ్వి 

తుపాకిపై తొడగొట్టి నిలబడి 

చిత్తు చేసి నీ శతుమూకలా 

నెత్తురు కండ్లా చూసిన ధీరా na 


ఎట్జబావుటా నీడల (క్రిందా 

వెచ్చని నెత్తురు ఏరులు పార 

మూడువేల మృతవీర నమాధుల 

Sears నల్లగొండరా।” RI 
రాయలసీమలోవలెనే తెలంగాణమునంగూడ రెడ్డికులము 

వారు హెచ్చు. పల్లెలలో నూటికి డెబ్బదివంతు లీకులమువారే 

యుందురు. ఇది సాహస కులము. తెలంగాణా విప్లవమునం బాల్ల్గొన్న 

DOOSEC జాలభాగము వీరే. ఈ విప్లవమున నసువులు బాసిన 

రెడ్డికులముయొక్క బెరసత్వ మీ గేయమున సముచితముగా 

నిరూపింపంబడినది: - 


“నల్లగొండ నావాబు కెదురుగా 

కొండవీటి పై కొలువు దీరినా 

అనవేముల ప్రభు వారసత్వులిట 

అనువులు బాసిన Jödsev” naa 


3. సాంఘికములు 
3.1. (గ్రామకక్షలు -హత్యలు 

(గ్రామకక్షలవలనను, దొంగతనములవలనను, (స్తీ సంబంధ 
మగు స్పర్థలవలనను హత్యలు జరుగుచుండును. ఇట్లు హతులైన 
వారిపై జానపదులు జాలిపాటలు పాడుకొందురు. గుజ్బాల గోపిరెడ్డి, 
మానందిరెడ్డి, మల్లన్న కోరుమన్న విరూపాక్షరైడ్డి, ఈడిగ రామను, 
బండోళ్ల కురుమలయ్య, రాచోటి రామయ్య, కొత్తకోట వెంకట్రామరెడ్డి, 
గడేకల్లు నాగిరెడ్డి, వెంకటరామరెడ్డి, గుడిపాటి చలమయ్య, మల్లారెడ్డి, 
దువ్వూరి సీతారామయ్య, సలపల అమ్మినాయండు, రాజనరసయ్య, 
పోట్ల బూదయ్య, నీలం జగనీలు, నారమ్మ- మున్నగువారిపై నిట్టి 
కన్నీటి పాటలు తెలుంగు దేశమున వివిధ ప్రాంతములలో వ్యాపించి 
యున్నవి. 


83.1.1. గుణ్టాల గోపిరెడ్డి పాట:- 

ఇతండు గుంటూరు మండలమునం బల్నాడు తాలూకాలోని 
దాచేపల్లి” గ్రామములోం జేలనడుమ చంపంబడెను. ఆ ప్రాంతమందే 
యున్న “పిల్లుట్లి ఇతని స్వగామము. (ఈతని హత్యను గూర్చిన 
పూర్తి వివరములకు జూడు(డు- భారతి, సెప్టెంబరు, 1958.) 
ఈ గోపిరెడ్డిపై “ఓ గుజ్టాలా గోపిరెడ్డీ! దాచేపల్లికి దానమైతివా” 
అను పునరావత్తితో నొక చిన్న గేయమున్నది (చూ. పల్లెపదాలు, 
పుట. 78). ఇందు వివరములంతగా లేవు. గోపిరెడ్డి వర్ణన, దాచేపల్లి 


చేలలో జంపంబడినందులకై తల్లి దుఃఖించుట మాత్రమిందున్నది. 


“కేరు శేరు ఎండి మురుగుల్‌ చేతులాకు బెట్టుకోని 
కట్టవ మీద వసావుంటో కలకటే రనుకొంటిర కొడకా!” 


ఇంతకన్న పెద్దగేయ మొకటి కలదు (చూ. త్రివేణి, పుట. 
248). అందు గొన్ని వివరములున్నవి. గోపిరెడ్డిది గొప్ప సంపన్న 
కుటుంబము. సంక్రాంతి పండుగ నా౭డితండు పందెమునం బదివేలు 
గెలిచెనంట. ఎవరో పిల్ల ఇతనిని జూచి కన్నుగీటినదంట. ఇందుకూరు 
పేట పిచ్చిరెడ్డితో నితనికి సహవాసము. గోపిరెడ్డి తాత పిచ్చిరెడ్డి ఆ 
సహవాసము చేయవలదని మనుమని హెచ్చరించినాండట. అయినను 
గోపిరెడ్డి వినలేదు. ఫలితముగా హత్య చేయంబడెను. గోపిరెడ్డి తల్లి 
పేరు అచ్చమ్మ, చెల్లెలు చెంచమ్మ, తమ్ముండు రంగయ్య. ఈ గోపిరెడ్డి 
తన యాలిని బిడ్డను విడిచి, అందమగు యువతి నెవతెనో చేరి, 
హత్య చేయంబడెను. ఇది ప్రీ సంబంధమైన హత్యగాం దోంచుచున్నది. 
ఈ గేయమున నితని గ్రామము దాచేపల్లి 'దాసుపల్లి? యని చెప్పం 
బడినది: - 


“అడవిలోన అడుగు బెడితివే 
ఓ గోపిరెడ్డి నీవు 


దాసుపల్లినే వదలి పోతివే ॥అడవిలోన॥ 


బిగువైన నడుమూలకు 
బిళ్లలా మొలతాదే ఓ గోపిరెడ్డి 
శేరు శేరు కడియాలు నీవు 
దరియిస్తే ఓ గోపిరెడ్డి 


చూడలేక ఆ విల్ల నిన్ను కన్నుగీటెనే ॥అడవిలోన॥ 


కట్టేది కాయ పంచెలు నీవు 
బుట్టేది నీలి గుడ్డలు 
తొడిగేది యెర్ర చొక్మాయ నీవు 


అడిగేది వక్మాకులు” nఅడవిలోన॥ 


8.1.2. మానందిరెడ్డి పాటః:- 

ఇది రాయలసీమలో ప్రొద్దుటూరు ప్రాంతమున జరిగిన హత్య. 
ఈ మానందిరెడ్డి తండ్రి రామిరెడ్డి. స్వగ్రామము ప్రొద్దుటూరు õed 
కొత్తపేట. కొట్టాల కొండరెడ్డి ఇతనికి గోరి బిడ్డనిచ్చి పెండ్లి చేసెనం 
ట. తండ్రియగు రామిరెడ్డి కొడుకు మరణమునకు దుఃఖించుచున్నట్లుగా 
నీ గేయమున్నది. “పల్లెపదాలు” అను సంకలన (గ్రంథములో “నందిరెడ్డి 
యను శీర్షికతో నీ THA. ఈ శీర్షిక తప్పు. ఇతని పేరు 
“మానందిరెడ్డి” కాని, SONDA? కాదు. “మానందిరెడ్డి యను పేరు 
“మహానందిరెడ్డి” యనుదానికి భ్రష్టరూపము. రాయలసీమలో 
“మహానంది” యను పుణ్యక్షేత్రమున్నది. ఈ క్షేత్రనామమును 


468 తెలుంగు వీరగాథా కవిత్వము 


రాయలసీమ ప్రజలు ధరించుట పరిపాటి. పల్లెపదాలను సంకలనము 
చేసిన 'కృష్ణశ్రీ”గారు (శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు) మానందిరెడ్డిని 
నందిరెడ్డిగాం బొరపడుటయే కాక, ‘కాంతాలోలుపత్వమే అతని 
పాటుకు కారణమేమో ననిపిస్తుంది” అని వ్రాసినారు. “త్రివేణి యను 
జానపదగేయ సంకలనమునంగూడ నిట్లే యున్నది. ఇది సరికాదు. 
ఈ మానందిరెడ్డి గ్రామకక్షలవలన మరణించెనే కాని స్రీ 
లోలుపత్వమువలనం గాదు. “పల్లెపదాలు'లోం (బ్రకటింపంబడిన 
గేయముకాని, (23 Sc బ్రచురితమైన గేయముకాని సమ(గ్రములు 
కావు. సమగ్రమగు మానందిరెడ్డి పాటను నేను కడప మండలమున 
సేకరించితిని (ఒక కుంచెపురి యెబుకత పాడినది). దీనిలో నితని 
హత్యాకారణములు విపులముగా నున్నవి. తుమ్మమండ్ల కేసులో 
నితనికి మేనమామతో పగలు వచ్చినవి. 


“కొట్టూరు కొమ్మలూరు-మేలైనా తుమ్మలూరు 
తుమ్మృమండ్లా కేసులోన- మేనమామా వగలాయె” 


ఎజ్జగుంట్లలో నితడు నూటికి Sen వేలు పోసి కేసు 
గెలిచినాండు. దానితో నితని బాల్యసఖులే ఇతని మేనమామ పక్షమునం 
జేరి, బొల్లారము-చవటపల్లె గ్రామముల సందున “అణుపులు” కాసి, 
ఇతనిని హత్యచేసిరి. ఇది 1966 నాంటికి సుమారు ముప్పది యేండ్ల 
క్రిందట (1936లో) జరిగిన సంఘటన. 


“కొడుకా! మానందీరెడ్డీ! 
నీకిలలో బత్తెము లీరెనో... 
రాజా మానందీరెడ్డీ!” 


ఇది ఈ పాటలోని పునరావృత్తి. దీని తరువాతC బ్రారంభమిట్లుండును: 


“కొత్త పేటా రామిరెడ్డి- కోరి బిడ్డా 99) చేసె 
కొట్టాల కొండరెడ్డి- కోరి బిడ్డానిచ్భి చేసె 


ఆలి సుకమూ నీకు లేక- ఆరు నెల్లా పొద్దాయెరా” _ ॥కొడుకా॥ 


మానందిరెడ్డి సిరిగల యింటంబుట్టినాండు. నూటుగాండ్ల 
యెద్దులు, నూజుమంది సేద్యగాండ్రు కలరంట. ఈతని మరణముతో 
కాడి కట్టెడి దిక్కులేక “కాకి శోకమాయె” నంట. ఇతనికి 
అక్కసెల్లెం[డ్రుగాని, అన్నదమ్ములుగాని లేరంట. ఇతనిని అణుపులు 
కాసి చంపినవారు ఈతని బాల్యమిత్రులే యంట. 


“కొరపాటి కోమటయ్య- మంగపట్నం సింగిరెడ్డి 

బొల్లారం బైవిరెడ్డి - చెట్టివల్లి నారాయణరెడ్డి 

బిన్న అండ్లూర్‌ శివారెడ్డి- పొద్దుటూరు రామిరెడ్డి 

బిన్న నాటీ నేస్తగాళ్లు- ఒక్క కంచాన తినేబోళ్లు 

a మంచాన వందేటోళ్లు- నీకు అణువులు గానిరా..” కొడుకా 


ఈ మానందిరెడ్డి ప్రభుత్వములో గొప్ప పలుకుబడి కలవాం 
డు. కడప కచ్చేరిలోను, జడ్డి కోర్టులోను, మంగపట్టణములోని సింగి 


దొర ÕSIS వంగి వంగి దండములు పెట్టెడివారంట. ఈ 
పలుకుబడితో నితడు ఎజ్జగుంటలో నొక కేసును నెగ్గెను. దానితో 
నితనికి మేనమామతో పగలు వచ్చెను. పైన తెల్పిన మిత్రులందటును 
మేనమామ పక్షమునం జేరిరి. 


“బొల్లారం చవటపల్లె- రెండూల్లా నందూన 
సలదీ తుమ్మలా కాడ- బెలిదీ సింతలా కాడ 
909 నీల్లా బాయికాడ- మల్లెపూల తోటకాడ 
సన్నదుమ్ము సెట్లల్లో- నీకు అణువులు MII? 
సరకల్లా దీనుకోని- ఎద్దుల బండీ కట్టుకోని 

బల్‌ బల్‌ తెల్లారె తలుకు- బారెడే పొద్దెక్ళె తలుకు 
ఎండికుచ్చుల పిడిబాకుతోన- ఏటుకే వడబొడినిరా” కొడుకా 


॥కొదుకా॥ 


ఒక్కగానొక్క కొడుకిట్లు చంపంబడంగా తండి రామిరెడ్డి 
హృదయము మిక్కిలి క్షోభించెను. ఈ క్షోభను జానపదులెంత హృదయ 
విదారకముగా వెలువరించిరో చూడుడు. మానందిరెడ్డికి బాల్యము 
ననే మాతృవియోగము కలిగినది కాంబోలును. తండ్రి యతనిని మిక్కిలి 
గారాబముతోం బెంచెను. 


“కంచి మేకను దెచ్చి- కందూరు వండించి 
వచ్చిపాలాతోనా- ఎత్తీ సాకితిరో 
233 నేలిది సిన్న ఉ(గం- సిలకలాదీ ముద్దుటుంగ్రం 
ఎవరి ఏలికి పెడుదురా? - నేను ఎవరి ముచ్చట చూతురా?” 
జానపదుల కవిత్వమున నెంత పటుత్వమున్నదో తెలిసి 
కొనుటకు పై ఖండిక IB చాలును. EPO గోపిరెడ్డివలెనే 
మానందిరెడ్డియు గొప్ప నీటుకాండు. ఆతని సౌందర్యమునుగూడ 
తండ్రి రామిరెడ్డి తలంచి తలంచి దుఃఖించినాండు. 


॥nకొదుకా॥ 


“నున్నంగ తలదున్వి- నూగాయ 2599 
విడికెడాకులు సేతబట్టి - విడికెదక్ళలు సేతబట్టి 
కట్టమిందా బోతవ్రుంటే- కలకటేరనుకుందురా _-కొడుకాళే 


ఈ వీరగాథానికను 1-5-1966న కడపలో చిన్న రామక్క యను 
నెబుకత పాడినది. “కలకటేరనుకుందురా” అనుదానికి ‘కదిరి 
తేరనుకుందురా” అను పాఠాంతరమున్న్చది. అదియే సమంజసముగా 
నున్నది. 


8.1.3. మల్లన్న పాట:- 

ఇతని పూర్తి పేరు బొమ్మనిపాటి మల్లన్న ఇతండు గజదొంగ. 
చిన్నతనముననే తల్లిదం(డ్రులను గోల్ఫ్పోంగా నొకామె ఇతనిని 
బెంచినది. ఈ మల్లన్నను బట్టుకొని ప్రభుత్వమువారు ఉరి తీసిరి 
కాంబోలు. “బోరు బోరు బొగుడుల్లా, కాసోడు కొట్టిన కక్యూసపు 
రాళ్లులో వీనికి గోరి కట్టిరంట. పెంచిన మమతబచే నా తల్లి ఇతనిని 


వీరగాథానికలు లేక లఘు వీరగాథలు 469 


దలంచుకొని తలంచుకొని దుఃఖించినది. ఆమె దుఃఖమే ఈ గాథానిక 
(చూ. పల్లెపదాలు. పుట. 77. మటియు త్రివేణి, పుట. 274). 


3.1.4. కోరుమన్న పాట:- 

కోరుమన్న రాయలసీమలో రేనాటివాండు. గాండ్లవాండు. 
ఇతండేమి నేరము చేసెనోకాని పోలీసులీతనిని జంపుటకై వెదకసాం 
గిరి. పోలీసులు వచ్చిరని ఇతనినొక (స్తీ హెచ్చరించుచున్నట్లున్నది 
ఈ గేయము. “గాండ్లొల్ల కోరుమన్నా! బొలు రండలో వుండావు 
గాండ్లొల్ల కోరుమన్నా!” అనునది ఇందలి పునరావృత్తి. “పోలీసులు 
నిన్ను పట్టి చంపెదిరను భావమెంత తీవ్రముగం జెప్పంబడినదో 
చూడుడు: 


“DB నెత్తూరు సీసాల్మి నించుకోని 


నిందంద rä కొడుకా nmoEg 
కారిన్న నెత్తురుని కడవలకి నింవుకోని 
కల్లంటు అమ్మేరు కొడుకా” nmoడాg 


వచ్చిన పోలీసులు ఊరికి KONDID దూరములో నారంగి వనములో 
కోరుమన్నను నజకి వేసిరి. 


3.1.5. విరుపాక్షరెడ్డి పాట:- 

ఇది కోలాటపు పాట. ఇతనినిగూర్చిన వివరములు తెలియుట 
లేదు. ఇది కర్నూలు మండలమున సేకరింపంబడిన పాట యగుటచే 
నితండు రాయలసీమ వాండని మాత్రము చెప్పగలము. దీని 
పునరావృత్తి: - 


“యిటువంటి యిరువానిరెడ్డి యగ బుట్టడమ్మా 


దేవుడే యిరుపానిరెడ్డీ యిలగలగడమ్మా” ॥యిటు॥ 


ఈ విరూపాక్షరెడ్డి ఒకరి యాలినిం బట్టంగాం, గొన్ని యూళ్లు 
గలిసి ఇతనిని కొట్టి, కోర్టులో లంచములిచ్చి, తప్పించుకొనిరని ఈ 
క్రింది చరణములనుబట్టి యూహింపనగును. 


“వొగనాల్ని వట్టే దెందుకీ - వూరూరు కలిసే దెందుకీ 


పదిమంది కూడే దెందుకీ - వంచాతి జేసే దెందుకీ ॥యిటు॥ 


Tom గొట్టే దెందుకీ - వూరూరు కూడే దెందుకీ 
మంచాలు 23 దెందుకీ - లంచాలు తినే దెందుకీ” navevil? 


8.1.6. ఈడిగ రామన్న పాట:- 

ఇదియును కోలాటపు కోపే. ఈడిగ రామన్ననుగూర్చిన 
వివరములు తెలియుట లేదు. ఈ పాటయొక్క వ్యాప్తినింబట్టియు, 
దీనిలో నుదాహరింపంబడిన బొలికొండ రంగస్వామి దేవాలయమును 
బట్టియు నీ రామన్న గుత్తి ప్రాంతము వాం౭డని యూహింపనగును. 
ప్రారంభము: - 


“రామన్నా రామన్నా యీడీగీ రామన్నా 
యెందుండాడనీ జూతునో రామన్నా 
రామన్నా పెండ్లాము సూడ SIS, 
వగవాణి పాలాయెనే రామన్నా” "” 

కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేసి, రామన్నను 
బాధించిరట. ఇతని కన్నతల్లి దాక్షమ్మ. ఈ గాథానికలోం గవిత్వము 
బింకముగా నున్నది. సౌందర్యవతి యగు RES భార్య దుఃఖించి 
నట్లుగా నీ గీతము నడచినది. 


“మెలనాగా తమీ నిలుపా 
యేమి సేయుదు ముద్దూ 
పలుకే బంగారమాయినే రామన్నా” ** 


8.1.7. బండోళ్ల కురుమలయ్య పాట: - 

ఇతనినిగుణించిన వివరములు తెలియుటలేదు. 
రాయలసీమలో రేనాటివాండు కావచ్చును. కడప జిల్లా బద్వేలి 
తాలూకాలో rei తూమాటి దొణప్పగారు ఒక గేయమును 
సంపాదించిరి (చూ. (258, పుట. 263). ఓరుగల్లు మండలమున 
హనుమకొండలో డా॥ బి.రామరాజుగారు IE పాటను సేకరించిరి 
(చూ. త్రివేణి, పుట. 278). ఇందు పేరు DoS గురువన్ని అని 
యున్నది. రామరాజుగారు సంపాదించిన పాటలో 'గొడ్డండ్లు దీసికొని 
గొంగట్లో పెట్టుకొనుటి- “కారిన రక్తమంతయుం గడవలలోనికి 
నింపుకొనుటి- “చిట్లిన రక్తమంతయు సీసాలకు నింపుకొనుటి- 
“బండెనుక బండి కట్టి వదహారు బండ్లు కట్టి” మున్నగు 
వారానువర్తనములు (commonplaces) కొల్లలుగా నున్నవి. నేను 
కడవజిల్లా రాయచోటి తాలూకాలో నీ గురవన్నపై నొక 
జక్మికపాటనుగూడ సంపాదించితిని. శత్రువులీతనిని మిక్కిలి హింసించి 
చంపిరి. ('బండెంట బండి కొడుకా! వో బండోల్ల కురుమలయ్యా” 
అనునది ఇందలి పునరావృత్తి). 


“కాలీకి కాలు గట్టీ - కాలీకీ బేడీలు పెట్టీ 


కట్టేసి కొట్టిరే కొదుకా noob 
రెట్లాకు రెట్ల గటీ- రెట్లాకు తాడు గటీ 

[e] e [PP] e e 
మంచానికే 027 కొడుకా HaOGOGIII 
బైరాగీకుంటకాడా వంచాంగం బెట్టుకింద 
నీ తలా కొట్టిరి కొదుకా” naogod” ?? 


3.1.8. రాచోటి రామయ్య పాట:- 

ఆదోనిలో రాచోటివారు కోటికి బడగలెత్తిన కోమటులు. 
రాచోటి వీరన్న కొడుకు రామయ్య. 1930-35 ప్రాంతమువాండు. 
ఆదోని పురపాలక సంఘాధ్యక్షుడు. కొంగనపల్లి కృష్ణారావు, కోసిగ 


470 తెలుంగు వీరగాథా కవిత్వము 


హనుమప్ప నాయండు నితనికి నేస్తకాం[డ్రు. మారెమ్మ జాతరలో 
జెలరేంగిన కొట్లాటలో నొక బలిజవాండు ఇతనిని తుపాకితో గాలి 
చంపెను. 


“రామ రామా కోదండా రామా భై 
రామ రామా కోదండా రామా” 
అనునది ఇందలి పునరావృత్తి. 
రాయలసీమలో కోలాటపు పాటల కన్నిటి కిని సాధారణముగా 
నిదియే పునరావత్తిగా నుండును. 


“వొంటిగాను పాతావె- జంటెవరు లేరు తండ్రి ॥రామ॥ 


తలవాకిలి దాటుతూనె తల్లి దండ్రి తుమ్మినారు 
నందు గొందులు దాటుతూనె చాకలి మాద లడ్డమాయి ॥రామ॥। 


జోదుగుండ్లు బారుజేసి 573927 2955 
కొండ కూలిపోయినట్లు కూలిపోయి రామయ్య” 


ఇది కోలాటపు పాట. 


20 
॥రామ॥। 


3.1.9. కొత్తకోట వెంకట్రామరెడ్డి పాట: - 

ఇదియును కోలాటము పాటయే. కథానాయకుండు కొత్తకోట 
వెంకటరామరెడ్డి. ఇతనినిగూర్చిన వివరము లెక్కువగాం దెలియుట 
లేదు. కథారంగము మహబూబునగర మండలము. ఇతడు మొదట 
గొప్ప జమీందారుగా నుండెననియుం, దరువాత నా యైశ్వర్య 
మంతయు బోంగా నితడు నిబుపేద యయ్యెననియుం, (బ్రభుత్వము 
వారీతనిని బంధించిరనియుం DANA. తండ్రియో తల్లియో 
దుఃఖించుచున్నట్లుగా నీ పాట నడచును (చూ. త్రివేణి, పుటలు. 
266, 267). 


3.1.10. గదేకల్లు నాగిరెడ్డి పాట:- 

ఇది 1880-1925 ప్రాంతముల గాథ. ఈ నాగిరెడ్డి 
అనంతపుర మండలమున గడేకల్లు (గ్రామములో వెలసియున్న 
భీమేశ్వరస్వామి వరప్రసాదియని చెప్పుదురు. ఇతండు దౌర్దన్యవాది. 
శ్రీమంతుల ఇండ్లు దోచి బీదలకు బంచిపెట్టెడివాయడట. బళ్లారి 
ఖజానా దోచి పేదలకు బంచియిచ్చెనంట. ఇతని ఇంటి పేరు 
బొబ్బిళ్లవారు. తల్లి గౌరమ్మ. ఈతండు శూరుండగుటయే కాక పేదల 
పాలిటి దేవుండు కూడ:- 


“చుట్టు ముట్టూ పల్లెల కెల్ల శూరుడమ నాగిరెడి 
e Co) oy eo wm 


ag వల్లెలకెల్ల దేవుడమ్మ భీమలింగ ॥రామ॥ 
SBS) పల్లెలకెల్ల పాళెగాదు నాగిరెడ్డి 
దిక్కు దిక్కుల వల్లెలకెల్ల దేవుడమ్మ భీమలింగ' ॥రామ॥* 


ఈ నాగిరెడ్డి దివిటీలు పట్టుకొని వెళ్లి మోపిడి ముష్టూరు 
గ్రామములో అగడీ హనుమంతప్పగారి ఇల్లు దోచెను. బళ్లారి కచ్చేరీకిం 
బట్టపగలే అగిపెటైను. ఇటువంటి 32 యొకప్పుడు బండిపై 

(9) ౧ ల G = 
వచ్చుచుండగా 2808 150099 259985 8. “చిన్న ఆలూరు” 
గ్రామమునకు జెందిన మాదిగవాండు ఇతనిని పండంబెట్టి గొంతుకోసి 
చంపెను. నాగిరెడ్డి తల్లి గౌరమ్మ పుత్రుని కొజికు దుఃఖించినది. 
బొబ్బిళ్ళవంశ మితనితో నంతరించినది. 


8.1.11. వెంకట రామరెడ్డి పాట: - 

వెనుక చెప్పిన కొత్తకోట వెంకట్రామరెడ్డియు నితండును నొక్కరే 
కావచ్చును. పాటలు మాత్రము కొంచెము భిన్నముగా 9:99. వెలగల 
వస్తువులన్నియును నష్టమాయెనని చెప్పు రెండు చరణములు మాత్ర 
మొకే తీరుగా నున్నవి. ఈ పాటలో వెంకట రామరెడ్డి కల్లుగీత కట్టె 
కోపులకు గుత్తేదారుండు. “'దూసుగామకట్ట” మీద “మున్ఫూరోని 
బాయికాడి యెవరో పదిమంది కలిసి త్రాగి యితని ప్రాణము తీసిర 
ట. ఇతని పుత్రుండు లింగారెడ్డియుం, బుత్రిక శాంతాబాయియుC 
దండ్రి మరణమునకు దుఃఖించిరి. కొన్ని sip పదములను 28 
ఇది తెలంగాణా గేయమని చెప్పవచ్చును. “మావులాలు’ (మొ ఆమిలా), 
కాలాలి” (కలాలీ)- ఇవి ఉర్ల్టూ పదములు. ఇందు మొదటి పదమునకు 
వ్యాపారమనియు, రెండవ పదమునకు “ఎక్సైజ్‌ అనియు నర్థములు. 
ఈ గేయమున “పోరడు” అను శబ్దము కూడ నున్నది. ఇది తెలంగాణ 
మాండలికము. “యువకుడు” అని దీని యర్థము. మున్నూరోళ్ల 
పోరడు ఈ వెంకట రామరెడ్డినిం జంపుచుండంగాం బ్రతిమాలుట 
హృదయ విదారకముగా వర్ణింపబడినది. 


“క్క సంచి పైకమిత్తా- వేయి రూపాయలిత్తా 

నువ్వు నన్ను నంపకురా- కొడుకో మున్నూరోల్ల పోరదా! 
సెయ్యెత్తి మొక్కవోతె- సెయ్యి ముందు నరికినారే 

నీ పానం దీసిరయ్యా- కొడుకో యెంకట్రామరెడ్డి!” ** 


ఇంతవటకును నేను చర్చించిన “గ్రామకక్షలు-హత్యలు’ అను 
నంతర్భాగమునకుం జెందిన సాంఘిక వీరగాథానికలలో నొక్క 
“మానందిరెడ్డి పాటి తప్ప దక్కిన వన్నియును ముద్రితములు. ఇం 
క నేను సంపాదించిన కొన్ని అముద్రిత వీరగాథానికల నిట 
బరిశీలింతము. 


8.1.12. గుడిపాటి చలమయ్య పాట:- 

ఇది 1950 ప్రాంతములో కడప మండలమున ప్రొద్దుటూరు 
తాలూకా గుడిపాడు” గ్రామములో జరిగిన హత్యనుగూర్చిన పాట. 
గుడిపాటి వెంకట చలమయ్యగారు (బ్రాహ్మణుడు. ఈయనకు 
నాయూరి కరణమగు ఈశ్వరయ్యకును కక్షలున్నవి. చలమయ్య 
పక్షమున నిరువదియాబుమందియు6, గరణము పక్షమునం 
బదునాwుమందియుం౯ గలరు. చలమయ్య తమ్ముండు కృష్ణయ్య, భార్య 


వీరగాధథానికలు లేక లఘు వీరగాథలు 471 


సుబ్బమ్మ. ఒకనాడు చలమయ్యగారు పొలములో బావిని 
జూచుటకు SECT, అక్మడ కరణముగారి పక్షమునయగల వెంకటరెడ్డి, 
గోపిరెడ్డి, తిక్కోళ్ల బైపిరెడ్డి, అటంకాలు వెంకటరెడ్డి యను నలుగురు 
అణుపులు కాసి చంపిరి. తమ్ముడు కృష్ణయ్య అన్నకు జేయి 
యద్దుపెట్టంగా నతని చేతి బ్రేళ్లు నజకిరి. ఇది చలమయ్య పక్షము 
వారికి దెలిసినది. అందజును కరణమయ్య మీందికి లేచిరి. “తలారోళ్ల 
చిన్నమ్మ యను గ్రీ ఇంటిలో దాగియున్న కరణమయ్యను 
బయటకులాగి చంపివైచినది. వెంకటరెడ్డి, గోపిరెడ్డి మున్నగువారు 
స్తీ వేషములతోం 28808. వారిని బ్రభుత్వమువారు పట్టుకొని 
KC బంపిరి. చలమయ్య శవమును ప్రొద్దుటూరులో నూరేగించి 
మంచిగంధపు చెక్కలతో దహన క్రియలు చేసి, యా బూడిదను 
BSC దెచ్చి, బావి దగ్గి సమాధి కట్టిరి. ఈ పాటను కడప 
కర్నూలు మండలములలోం గుంచెపురి యెబుకలవారు పాడు 
చుందురు. 1-5-1966న కడపలో చిన్న రామక్క యను నెటుకత 
పాడంగా నేనీ పాటను వ్రాసికొంటిని. ఇది 'రామసిలుకా!” అను 
పాదాంత పదముతోం గొనసాంగును. 


“మల్ల మొగ్గంటోడు రామనిలుకా-మొనగాదు సెలముయ్య రామనసిలుకా! 
తమ్ముడే కృష్ణయ్య ,, కరణమే ఈశ్వరయ్య ; 


బీదలకు మంచోడు. ,, ఎంకటా సెలమయ్య n 
సెలముయ్య SESE 55 ఇరవైయారుమందీ Pe 
కరణమయ్య SESE 2 పదారుమందీ రామనసిలుకా” 


- ఈ విధముగా (బ్రారంభమగును. ఇది కథాత్మకమగు గాథానిక. 
తలారివారి చిన్నమ్మ ద్రోహియగు కరణమయ్యపై విజృంభించుట 
చకంగా వర్ణింపషబడినది. 


“నూసెనమ్మ సిన్నదీరామనిలుకా- తలారోళ్ల సిన్నమ్మ రామనీలుకా! 
నడికట్టు కట్టెనే రామనిలుకా- ESE సేతబట్టై రామనీలుకా” 


కరణమయ్య కూంతురు తలారి చిన్నమ్మకు మడిమాన్యము 
లిత్తుననియుం దనతండ్రినిం జంపవలదనియు (బ్రతిమాలినది. 
అయినను చిన్నమ్మ వినలేదు. కరణమయ్య యేడు పరువుల క్రింద 
దాగినాయడంట. అప్పుడు చిన్నమ్మ: - 


“ఏడు వాకిండ్లగరగొట్టిరామసిలుకా-ఏడుపరువు లెగరగొట్టి రామసిలుకా! 
గిట్టకాల్‌ వట్టుకొని Ji బయటికే 5329)5°9) n 
యెదలపైని 559 ,, తల్లి నొయ్యకుండ గొంతుకోసె” 


కథాంతము నీతిబోధకముగా DA. చెప్పుడు మాటల 
వలనం గక్షలు పెరుగుననియు, నందుచే గ్రామములు చెడిపోవు 
ననియు, బోధింపంబడినది (“'చెప్పుడూ మాటలాకు రామసిలుకా! 
చెడిపోయె గుడిపాడు రామసిలుకా!”). 

ఈ గుడిపాటి చలమయ్యపై నొక భజనకీర్తన కూడ 
వ్యాప్తియందున్నది. దీనినిగూడం గుంచెపురి యెజుకలే పాడు 
చుందురు. ఇది జానపద తత్త్వగీతముల వరుసలో నున్నది. 


“వెన్న కేశవులు సాక్షిగా-చెడిపోయి గుడిపాదు- 
11399508 రాములా భజనా॥। 


వగలు వనులకు పోండి- రేయి భజనకు రాండి 
వచ్చినా వారెల్ల వరునగా చెయ్యండి - 
గచెయ్యండి మన రామ HAI 


గుడిపాటి చలమయ్య బీదలకు మంచోడు 
ఎంకటాచలమయ్య పేదలకు మంచోడు 
అరుతంగ జీవునీ అన్యాయము సేసిరి” 
11399508 మన రామ HAI 


- ఈ రీతిగా సాగును. గుడిపాడులోని ఇరుపక్షములవారిని నైక్యము 
చేయవలెనని బాలాయవల్లెలోని వీరరాఫువరెడ్డి, దువ్వూరు 
గ్రామములోని సెట్టి శివయ్య, పోలి సుబ్బారెడ్డి మున్నగు వారెంత 
చెప్పినను ఫలితము లేకపోయెను. ఇరుపక్షముల వారును బెడచెవినిం 
బెట్టిరి. అందుచే గుడిపాడు గ్రామము చెడిపోయినదని ఈ గేయమునం 
గలదు. (గ్రామకక్షలతో గుడిపాడు ఎట్లు నలంగిపోయెనో చూడుడు: 


“MB రపాలాయి - ఈటె బల్లాలాయి 

యాట కొడవండ్లాయి- ఎంవళ్ల సంతాయె 

కత్తి కటారాయె - కడవ కచ్బీరాయి 

జమల్‌మడుగు వాయిదాయె- జడ్జి కోరుటులాయె” ॥చెయ్యండి॥। 


3.1.13. మల్లారెడ్డి పాట:- 

కడప మండలమున కొమ్ములూరు గ్రామములో సుమారు 
1960 ప్రాంతమున జరిగిన హత్య యిందు సూచింపంబడినది. 
ఇదియును కుంచెపురి యెటుకలు పాడు పాటయే. “చెల్‌ 
మోహనరంగా...” వరుసలో నున్నది. మల్లారెడ్డి చెల్లెలు శంకరమ్మ. 
అన్న చెల్లెళ్ల కేవియో పట్టింపులు వచ్చినవి. చెల్లెలు శంకరమ్మకున్న 
కాసెపూసే నిమ్మవనము'ను “నిలువునా” నణికించినాండు మల్లారెడ్డి. 
ఈ వనహత్యాదోషము రెడ్డికి దగిలినదంట. కొన్నాళ్ల SSID 
పట్టపగలే యెవరో శత్రువులు హత్య చేసిరయట. ఇతని చెల్లెలగు 
శంకరమ్మయే యీ హత్య చేయించినదని యీ పాట నాకు బాడి 
వినిపించిన కుంచెపురి యెటుకలు చెప్పినారు. కాని యీ గేయములో 
“అన్నయో.. మల్లారెడ్డి’ అను సంబోధన యుండుటచే దీనిని సోదరి 
శోకగీతముగా భావింప వచ్చునేమో! కాని యీ భావనకు ఒక 
యాటంకమున్నది. ఈ గేయాంతమున “తోడబుట్టిన తోడునుగాను, 
చెల్లెలు శంకరమ్మను గాను” అని యున్నది. కొన్ని చరణములలో 
నిది ప్రేమికురాలి విలాపమువలె HA. ఏమైనను ఈ గాథానికలోని 
కవిత్వము మిక్కిలి రసవంతముగా నున్నది. సంఘటన జరిగిన 
అయిదారేండ్లలోనే ఇంత చక్కని పాటపుట్టుట ఆశ్చర్యకరము. ఈ 
గాథానిక అముద్రితము. రసఘుటికయగు నీ గేయమంతయును 


472 తెలుంగు వీరగాథా కవిత్వము 


నుదాహరింపం దగినదే కాని, స్థలాభావముచే నచ్చటచ్చట మాత్రమే 
సూచించుచున్నాను. 


“అంగిదొడిగీ టోపీ దొడిగి-రంగుమా గుడ్గ్డాలూ గట్టీ 
బంగారూ బొమృవనుకొందూ 
సైరో... మల్లారెడీ బంగారూ బొమ్మవనుకొందూ -సైరో 


కాసె వూసే నిమృ్మవనమే- నిలువునా నరికిస్తివి రెడ్డీ 
వనము aw నీకు దగిలెనుగా-... -సైరో 


కాకి బేగడ మాలు గట్టి- పైనా వన్నీరు జల్లి 
కురిసి మిందా కొలువు దీరితివా 
సైరో... మల్లారెడీ- మాలుపైన మరణమైతివిరా!... 


మటమటా మద్దేన్నమమవ్హ్రుడు- మర్రేరు చెట్లకాడ 
Sosa పానము దీసిరిగా- 
అన్నయ్యో... మల్లారెడ్డీ! కూచ్చో బెట్టీ కుత్తిక గోనిరిగా 
నీ శిరసూ గోనుకోనీ- ఆసువత్తిరి కెత్తుకోనీ 
ఆరుదుత్తల రగత మొంచిరిగా- 
సైరో... మల్లారెడ్డీ మూదు తట్లా కొవ్వు తీసిరిగా” -సైెరో > 
3.1.14. దువ్వూరి సీతారామయ్య పాట:- 

ఇది మటియొక రాయలసీమ వీరగాథానిక. సీతారామయ్య 
యనునతండు కడప మండలములోని గండికోటలో నొక హత్యను 
జేసి, కర్నూలు మండలములోని దువ్వూరు గ్రామమునకు వచ్చి 
చేరినాడు. ఇతండు నాటకములను వేయించుచుండెడివాండు. గాజుల 
సుబ్బయ్య యనునాతండు ప్రొద్దుటూరునుండి వచ్చి దువ్వూరులో 
సీతారామయ్యను జంపెను. సీతారామయ్య తమ్ముడు ఆ సుబ్బయ్యను 
బరిమార్భెను. ఇది సుమారు పది సంవత్సరముల క్రిందట (1956లో) 
జరిగెనని దీనిని బాడిన యెటబుకలు చెప్పినారు. సీతారామయ్య 
వేయించిన నాటకమున కావహ్వోనించుచున్నట్లుగ నీ పాట 
(ప్రారంభమగును. 


“పందెర్లపాటీ డ్రామా మీరూ పేరుగ జూడాలా 
సలీ పురుషులకు సమానమైనవి సపోట వండ్లన్నా! 
కొనండి బాబూ తినండి బాబూ తిని రుచిచూడండీ 
తినీ తినక మీరెనక్సి పోతే దొరకదు పందన్నా!” 


చాకలి నరసయ్య, కుమ్మరి నాగోజి, రాజంపేటలో సారాయి 
యమ్మెడి కరీము, చలపతి, నాయనపేట నవాబులు ఈ పాటలో 
బేర్మానం బడిరి. పందెర్లపాడు, ప్రొద్దుటూరు, గండికోట, నాయనపేట, 
రాజంపేట- మున్నగు (గామముల పేర్లు వచ్చినవి. ఖూనీలు 
చేయువారు కల్లు త్రాగుదురు. కావున ఆ కల్లు వర్ణన మిందు 
are OSA. 


“రాజంపేటలొ కరీముకానసిన డిపోలొ సారాయ 

తాగి జూస్తే తమాసగుండును డిపోలొ సారాయ 

నాలుగు ముంతల కల్లు తాగితే జోరు కైవన్నా 

గంటకు నాలుగు కూనీలు SEAD ROSE కల్లన్నా!” ** 


8.1.15. సలపల అమ్మినాయుడు పాట:- 

ఇది కథాత్మకమైన గాథానిక. దీనిని శ్రీకాకుళ మండలమున 
సేకరించితిని. ఆ మండలమున దీనిని మాలదాసరులు జముకులపైC 
బాడుదురు. శ్రీకాకుళము జిల్లా, చీపురుపల్లి తాలూకా 5539 
(గామములో సలపల అమ్మినాయండను కాళింగి కులస్థునకును, నీలం 
అప్పన్నయను తెలగ నాయనికినిం గక్షలున్నవి. అమ్మినాయండా 
యూరికి మునసబు. ఇతండు నీలం అప్పన్న ననేక విధముల 
బాధించెను: - 


“or 18 నీలకెౌళ్ల బోతేను 
బారికను మంగలిని కాపులుంచే వోడు 
తెలకలోళ్లని కూడ సమురు లమ్మృనివ్వదు 
మంగలోళ్లని కూడ సవరం VARIS 
సాకలోళ్లని కూడ బట్టలుతకనివ్వదు 
కుమ్మరోళ్లని కూడ కుండలివ్వనివ్వడు 
కోమటోళ్లని కూడ సామానమ్మనివ్వడు” *” 


నీలం అప్పన్న తన పొలములో వరినాట్లు వేసికొనంగా, వాని 
నమ్మినాయండు తిరుగ దున్నించెడివాండట. అప్పన్న తన పెరటిలో 
నుయ్యి పత్రవ్వించుకొనయగా అమ్మినాయండు దానిని బూడ్చించెనయట. 
చుట్టు (5570 గామములోని రైతుల Soe గలుపుకొని నీలం 
ORO బాధింప సాగెను. ఈ బాధల కోర్వలేక అప్పన్న యే 
విధముగనైనను అమ్మినాయని€ జంపెదనని ప్రతిజ్ఞ పట్టెను. అప్పన్న 
యిట్లు తలపోసెను: - 


“ఎంతకని యీ బాధ వడుదునోయి దేముడా 

కాని మంచిది లేరా కాళలింగి నాయుడా 

దొరికే తప్పుడు నువ్వు దొరకవట్ర నాయుడా 

కనిపించిన కాడల్ల నరుకుతానన్నడు నీలమప్పడు దొరగారు” 


ఒకప్పుడు అమ్మినాయందడు రాజాంకోర్యుకుC (బయాణ 
మగుచుండంగా, ఆయన అన్నకుమారుండు సుబ్బారాయండు, తనకు 
దాయాది పగలుండుటచే నా విషయమును నీలం SEC జెప్పి 
ప్రోత్సహించెను. అతండు కత్తి చేతంబట్టి, అమ్మినాయని నెదిరించి, 
అతిక్రూారముగాం జంపెను. 


“ఏడేడు నరకులికి తెగనరికి వేశాదు 
0:5)ö80 దీసేడు ఈరగందం బూసేడు 
అగిపుల్లా గీసి నుట్ట గాలుస్తున్నాడు 


వీరగాధథానికలు లేక లఘు బీరగాథభలు 473 


ఇది ఎవరిది పొగ? - అమ్మినాయుడి దన్నాదు 
వగలైన దీర్భేను పొగలే జూసేను” 


అమ్మినాయండు రాజాంకోర్టుకుం బ్రయాణమగుట బాగుగా వర్ణింప 
బడినది: - 


“కాయివంచెలజోడు మరి కట్టుకున్నాదు 

పైడి వంజా లాల్ఫి మరి SISI 
సుట్టంచుల జలతారి రూమాలు చుట్టేదు 
మూదువందల రూపాయలు మూటగట్టుకున్నాదు 
మూదు వుంజల చుట్టు మొల దోపుకున్నాదు 
పందుటాకుల కట్ట సేతబట్టుకున్నాడు” 


నీలం అప్పన్న తన్ను జంపుచుండంగా అమ్మినాయండు 
(బ్రతిమాలినట్లు కలదు. ఇది హత్యా సంబంధములగు గాథానికలలో 
సర్వసాధారణాంశము. వీరగాథల వారానువర్తన లక్షణమునకిది 
లక్ష్యము. ఇందలి పునరావృత్తి మధురముగా నున్నది: “ఎంత కుందన 
మోయి సలపలమ్మి నాయడూ! సాలి కుందన మోయి సలపలమ్మి 
నాయడూ!”. ఇది సుమారు ఇరువది సంవత్సరముల (క్రిందట- 
అనంగా 1943 ప్రాంతమున జరిగిన హత్య. 


8.1.16. రాజనరసయ్య పాట:- 

ఇది తెలంగాణములోని గాథానిక. ఊయలపాట. నల్లగొండ 
మండలమున, సూర్యాపేట తాలూకా, సింగారము గ్రామములో 
నిటీవలనే (1962 (ప్రాంతమున) జరిగిన దారుణ హత్య. 
రాజనరసయ్యయు నతని తమ్ముడు రంగయ్యయు భూముల 
విషయముగా౯ గలహించిరి. ఆ యూరి దొర, రంగయ్య పక్షము. ఆ 
దొర యుంచుకొన్న గమళ్ల సత్తెమ్మను రాజనరసయ్య హత్య చేసెను. 
అందుచే నా దొర, రాజనరసయ్య నతిక్రూరముగా హత్య చేయించెను. 
ఈ పాటలోం LEI కవిత్వమున్న్చది. దీనిని స్త్రీలు వెన్నెల రాత్రులలోం 
జుట్టుకాముండు పాటగాం బాడుచున్నారు. రాజనరసయ్యయు నతని 
సోదరుండును నెలకారము గుట్టలలోం బోట్లాడుకొనిరి. అక్కడ 
నెవ్వరుంను లేరు. ఈ సంభుటనను గాథాకారు౯ డెంత 
రమణీయముగాం వర్ణించెనో చూడుడు: - 


“పెన జూస్తేనూ ఉయ్యాలో - వక్షలూ లేను ఉయ్యాలా 

భూదేవి మీదనూ ఉయ్యాలో - సీమలూ లేవు ఉయ్యాలా” 
అన్నదమ్ములిద్ద బును గొంతసేవు పోరిన తరువాత 

విసిగిపోయి, జ్ఞానము తెచ్చుకొని, అన్న తమ్మునితో IO: - 

a ద 

“వారండ పడవిలో ఉయ్యాలో- గుట్టలా లోపలా ఉయ్యాలా 

కొట్టుకొని సస్తేను ఉయ్యాలో- väsin తమ్ముడ ఉయ్యాలా 

ఎంగిలీ పాలనూ ఉయ్యాలో- నీకినా వానిబీ ఉయ్యాలో” 


ఇట్లు జ్ఞానము BEI, అన్న చేయి తమ్ముండును, తమ్ముని 
చేయి అన్నయుం బట్టుకొని సింగారము (గామములోనికి వచ్చిరం 
ట. ఇట్లు కథావర్ణనమే కాక ఈ గాథానికలో ప్రకృతి వర్ణనలును 
బహురమణీయముగా నున్నవి. ఉదయకాల వర్ణనము: - 
“పాన్నపూవువోలె ఉయ్యాలో - పొద్యు పొడిచింది ఉయ్యాలా 
బొమ్మంత పొద్దెక్కి ఉయ్యాలో - బోజనం ఏలాయె ఉయ్యాలా” 

అర్థరాత్రి వర్ణన జానపదుల భావనాబలమునకు మచ్చు 
తునుక. 


“అద్ధమ్మ రేత్తిరీ ఉయ్యాలో- నిద్దరా పొద్దేల ఉయ్యాలా 
కలికి కలికీ ఏల స గాందారి ఏలా ” 
పనిపిల్ల VAD ,, పాలు సీకని ఏల m 
బసవ దేవూడైన స మేతమెయ్యని వల ” 


బావుల్లొ జలాలు äi మల్లి పోయిన ఏల ఉయ్యాలా” 


“అమ్మటేలి (= అంబటి వేళ), కవులు దప్పు (= తప్పు) 
మున్నగు పదప్రయోగములును, 'కారుదున్నపోతులవలె కలబడి” 
రనుట. 'చేలబడ్డ గొడ్గువలె కొట్టి” రనుట, VESI చేత బట్టి” 

G G లట (4) (3) 
రనుట- మున్నగు జానపదోపమానములును నిందు హెచ్చుగా 
నున్నవి. ఈ గాథానికను 22-6-1966న నల్లగొండ జిల్లా, 
సూర్యాపేట తాలూకా, నూతనకల్లు గ్రామములో పులుసు నాగడు 
అను జానపదు(డు పాడగా విని వ్రాసికొంటిని. 


8.1.17. పోట్ల బూదయ్య పాట:- 

ఇది గుంటూరు మండలమునం బల్నాడులో వ్యాపించియున్న 
గాథానిక. పోట్ల బూదయ్యగారు కమ్మవారు. పల్నాడులోని జూలకల్లు 
ఈయన స్వగ్రామము. మంచి బలశాలి; పందెగాండు. ముప్పది 
సంవత్సరముల వయస్సు. ఈ బూదయ్యగారికిని, అదే గ్రామమున 
నున్న మన్నెం శివారెడ్డిగారికినిం గక్షలున్నవి. ఈ బూదయ్యగారొక 
రోజున బస్సులో పిడుగురాళ్ల యను గ్రామమునకు బోయి తిరిగి 
వచ్చుచుండంగా, దారిలో పందిరిపాలెమను గ్రామము దగ్గ బస్సు 
నాపి, శివారెడ్డి పక్షమునకుC జెందిన మనుష్యులు ముప్పది మంది 
ఈటెలతో, బరిసెలతో నితనిని బొడిచి చంపిరి. ఇది 1953 
ప్రాంతమున జరిగిన సంఘటన. బూదయ్యను జంపిన వెంటనే 
యాతని కుమారుడు వెంకటేశుయడు శివారెడ్డి ఇంటి పైంబడెను. 
గోగులపాటి నాగమ్మ యను నామె వెంకటేశుని వారించినది. 
బూదయ్యకు జూలకల్లులో సమాధి కట్టిరి. 

ఈ జూలకల్లు గ్రామము యుద్ధక్షేత్రమగు కారెంపూడికిC 
võre నాలుగుమైళ్ల దూరమున DA. దీని “గడ్డదినుసు’” 
(ప్రభావమేమియో కాని, ఇక్కడ ప్రతి సంవత్సరము నొక హత్య జరుగు 
చుండును. ఈ యూరిలోని కమ్మవారికిని DO పగలు నిత్యాగ్ని 


474 తెలుంగు వీరగాథా కవిత్వము 


హోత్రములవలె రాజుకొనుచునే యుండును. ఈ (గామములోం 
బురుషు లెవ్వరును నిండ్లకడ నుండరంట. ఎల్లప్పుడును పార్టీలతో 
కోర్టుల చుట్టును దిరుగుచుందురు. అందుచే నీ గ్రామమున స్త్రీలే 
వ్యవసాయము చేయుచుందురు. ఈ జూలకల్లు పూర్వకాలమున 
బల్నాటి నాగమ్మ సైన్యములు నిలిపిన ప్రదేశము. 

జానపాడు గ్రామమునకు జెందిన బొగ్గవరపు కోటయ్య 
యను నతండీ గాథానిక నల్లినాడు. ఇతండు సంభుటనను 
స్వయముగా జూచినవాండగుటచేం EN వర్ణించినాండు. దీని 
ప్రారంభ మిట్లుండును. 


“ఏమీ యీ వింతా! ఎన్నడు ఎరుగము 
వల్నాటీలో జరిగెను బహువింతా nవమీ॥ 


శౌరయగారీ కారంటే బహు 
పేరు చెందినా పెద్ద బస్సురా 
బస్సులొ ఎక్సిన వందెగాదురా 
పల్నాటీకే వీరుడు అతదూ గవిమీ॥ 


మూరెడు గడ్డము బారెడు మీనము 
ఉదరము నాలుగు జానలుందునూ 
నడుమైతే బహుమందము కానీ 
ఎత్తు జూచితే ఎంతో 155755” nవమీ॥ 


పందిరిపాలెము దగ్గబికు బస్సు రాయగా “ఎండి కర్రలూ పమిడి 
బరిసెలూ, ఎర్రగ తెల్లగ భగ్గున మెరసిని వంట! అయినను శత్రువులను 
జూచి బూదయ్య భయపడలేదు. 


“బరిసె మెరువులే బూదయ్య చూసీ 
వంద్లు కొరుకుచూ గుడ్లు Aspire 
ఆయుధముంటే నలుగురినన్నా 
నాతోబాటూ ఆహుతి పెదుదూ” 


-అని తలపోసినాయడంట. శత్రువు లాతని NS నిరువది బరిసెల 
పోట్లు, ఉదరమున ముప్పది కత్తిపోట్లు పొడిచిరంట. బూదయ్య 
రక్తము- 


“సిలుకు Syd చిందికొట్టెనూ 
పేటు వంచెయా తడిసిపోయినూ 
కారులొ కారిన రకతమంతయూ 
కాలువలయో పారసాగెనూ” 


బూదయ్యగారి మరణమునకు జనులిట్లు శోకించిరంట. 


“ముల్లెవువ్వులా వరషము రీలీ- సన్నజాజులా జల్లుల ÖÖ 
ముచ్చం రత్నం రాలేటట్టుల - ఏదువ సాగిరి జనమంతా” 


సగము సముద్రపు టుప్పును దెచ్చి, వేలకొలంది కొబ్బరి 
కాయలు తెచ్చి, అత్తరు పన్నీరు పువ్వులు బుక్మాయితో బూదయ్యకు 
సమాధికట్టిరి. అతని భార్య సపేరమదేవి” పౌరుషము జూడుడు. 
“గోరి చూచి బహు గోపించుతది- పేరు జెందినా పేరమదేవి 
అవతల పార్టీ గోరీ నేడు- కొద్దిరోజులకు తయారు అంటది” 


8.1.18. నీలం జగనీలు పాటః- 

ఇది మహబూబునగరు మండలములోని సంఘటనవలె 
నున్నది. దీనిని నేను కర్నూలు మండలమున సేకరించితిని (23- 
4-1966). నందికొట్మూరు తాలూకా, చెలిమళ్ల రు(ద్రవరమున, 
శ్రీమతి చిట్టాల బాలమ్మ యను స్రీ పాడినది. ఈమె పుట్టిల్లు 
మహబూబు నగర మండలము. ఈమె ఈ పాట SEES నేర్చినదం 
ట. నీలం RAIO” అనువాని మరణమున కాతని తల్లియో, 
Solar దుఃఖించుచున్నట్లుగా నీ ÄSSA. నీలం జగనీలు 
పుట్టినది పెరిగినది “మందడి” గ్రామమని RSC గలదు. తల్లి 
జానకమ్మ, తండ్రి నరసింహ, సాకిన తల్లి జానకమ్మ. ఆ గ్రామమున 
గక్షలున్నవట. అందీతండు మరణించెను. 


3.1.19. నారమ్మ పాట:- 

“పల్లెపదాలు” అను గ్రంథమున నున్న నీలాటి రేవు అను 
వెన్నెల పదమున కిది విపులీకరణము వలె నున్నది. నారమ్మ నీలాటి 
రేవునకుం బోయి, కడవ ముంచి, దానినెత్తుటకై చెజువు గట్టుపై 
బోవుచున్న పెదతండ్రి కొడుకు “సిరినాయు”నిC బిలిచినది. värd 
కడవనెత్తినందులకు లంచముగా నామెను గోరినాండు. నేను నీ 
చెల్లెలిని నీవు నా యన్నవు. ఇది తప్పు అని చెప్పినను వినలేదు. 
రాక్రి ఇంటికి రమ్మని కోరినది. ఇంటి దగ్గజిం దన యన్న రామన్నతో 
నీ విషయము చెప్పినది. అతండుగుండై, చెల్లెలి వేషమును దాను 
ధరించి గదిలో నుండెను. సిరినాయడలంకరించుకొని గదిలోనికి 
రా౭గా, మాబువేషమున నున్న రామన్న యతనిని బట్టి SEC 
బొడిచి చంపెను. ఈ పాటను కొడితిల రామారావుగారు సేకరించి 
1954లో ఆంధ్రప్రభలో (బ్రచురించినారు. ఇది జానపదుల 
కల్పనయో, లేక నిజముగా జరిగినదో తెలియుట లేదు. హత్య 
మాత్రమున్న్చది. ఇది స్తీ సంబంధమగు హత్య. నారమ్మ, సిరినాయడు, 
రామన్న అను పేర్లనుబట్టి యథార్థ సంఘటనగా దోంచుచున్నది. 
ఇందలి వర్ణన లన్నియు జానపద గేయములలోని వర్ణనలవలె నున్నవి. 
SIN కవిత్వము. నారమ్మ అలకరించుకొని నీలాటి JSC 
బయనమగుట అత్యద్భుతముగా వర్ణింపంబడినది. ఇదియే దీని 
ప్రారంభము కూడ. 


“రోము నోముల్లాల తుమ్మెదా - 
పొద్దు పొద్దున లేచి ,, 


రామనమ్మల్లార తుమ్మెదా 
పొద్దున్న నారమ్మ ja 


వీరగాధథానికలు లేక లఘు వీరగాథలు 475 


ఇల్లు వాకిలి తుడిచి ,, 
58 నేరెదు కసవు M 
దాని కంటి $w 35 ,, 


ముగ్గులను వేసింది 3; 
పెంటమీద పోసింది ,, 
కొముర కాటుకలుంచి ,, 


దాని నొష్ట కిలువైన ,, చేరచుక్ళుంచింది 2 
నున్నంగ తలదున్వి ,, నొనముడి వేసింది pa 
చక్ళంగ తలదున్వి 35 జారుజడ లేసింది a 
కడదొంతి 3908 a కడవేమొ తెచ్చింది e 


నూరి 255908 pa 
బంగారు SJ స 
ఉంగరాలు దాని సెయ్యి,, 
బొందుల్ల దాని s ,, 
BE దాని కాళ్లు s; 


vajav 3908 ,, 
సిరనుపై పెట్టింది M 
ఊవుకొని నడిచింది ,, 
పొందడుగు లేసింది ,, 
మరిజాన లేసింది తుమ్మెదా” 


8.1.20. ఇతరములు: - 

కడప మండలమున గునిరెడ్డి నారాయణరెడ్డి పైనను , 
పొట్టిపాటి నరసింహారెడ్డి పైనను, పెద్దపసుపుల శివారెడ్డి పైనను 
మూండు వీరగాథానికలు వ్యాప్తియందుం గలవు. పులివెందుల 
తాలూకాలో 20వ శతాబ్ది ద్వితీయ పాదమున MIDA 
నారాయణరెడ్డిగారు తన కెదురు లేకుండ నధికారమును నెబిపిన 
చండశాసనుడు. కడప మండలమున, జమ్మలమడుగునకును 
ముద్దనూరునకును మధ్యగల కొండను “ఎట్బకొండి యందురు. 
అనంతపుర మండలమున కదిరికడనున్న కొండను “పెద్దకొండి 
యందురు. ఈ రెండు కొండల మధ్యను పులివెందుల తాలూకా 
వ్యాపించియున్నది. గునిరెడ్డి నారాయణరెడ్డి గారు “JE PO DD 
పెద్దకొండకును మధ్య నేను మగవాళ్లకు మగడను” అని చాటించిన 
మొనగాండు. వీరి స్వగ్రామము “కసునూరు”. వీరొకప్పుడు 
సింహాద్రిపురములోం దన యుంవుడుకత్తె ఇంట భోజనము 
చేయుచుండెను. “ఫిస్టలు” ప్రకనే యుంచుకొనెను (ఇది ఆయన 
కలవాటు). ఈయన యనుచరులలో నొకనికి లంచమిచ్చి శత్రువు 
లీయన రహస్యమును గనుగొనిరి. ఆ యింటి పెరటి మార్గమున 
(బివేశించి, హరఠాత్సుగా మీందంబడి, “ఏస్ఫలు'ను గా౭జేని, 
భుజించుచున్న వానిని బంధించిరి. ఈ శత్రువులు నారాయణ 
రెడ్డిగారినిం (Ic గట్టివైచి, యెడ్లబండిపైం బడవేసి, యూరి 
బయటకు గొంపోయి, యా బండితోసహా వారిని సజీవదహనము 
చేసిరి. ఈ ఘోరహత్యకు జానపదుల హృదయము ద్రవించినది. 
ఫలితముగా నారాయణరెడ్డిగారి పై నొక కోలాటపు కోపు తయారైనది. 
బొజ్జాయిపల్లె చుట్టుప్రక్కల నీ పాట వ్యాపించియున్నది. ఇట్లే యీ 
తాలూకాలో కోడిపందెముల నత్యద్భుతముగా జరిపించిన పొట్టిపాటి 
నరసింహారెడ్డి (పొట్టిపాడు) గారిపై గూడ నొక కోలాటపు పాట 
వ్యాప్తియందున్నది. 


జమ్మలమడుగు తాలూకాలో చిన్నపసుపుల పుల్లారెడ్డిగారి కథ 
(కుంటి పుల్లారెడ్డి కథ)ను గూర్చి “బొబ్బిలివరుసకథలు అను 
ప్రకరణమునం 800989. ఈ పుల్లారెడ్డి ప్రత్యర్థి పెద్దపసుపుల 
గ్రామమునకు జెందిన యెద్దుల శివారెడ్డిగారు. ఈయన 1947లో 
చిన్నపసుపుల పుల్లారెడ్డిని కోవెలకుంట్లలో హత్య చేయించెను. సరిగా 
నొక్క సంవత్సరమైనను దిరుగకముందే 1948లో నీ శివారెడ్డిగారిని 
శత్రువులు హత్య గావించిరి. పెద్దపసుపుల చెబువుకట్టపై నొక 
చెట్టుకింద నిద్రించుచుండంగా పట్టపగలు చంపివేసిరి. ఈ శివారెడ్డి 
mõne గూడ నొక కోలాటపు పాట ప్రచారమున నున్నది. 


3.2. స్ర్వైరిణులు-భర్త ఎాహంతలు 

భర్త చనిపోయినప్పుడు మాటబుమనువునకు వీలున్న 
కులములలో సహితము కొందటు పుణ్యవతులు సహగమనము చేసిరి. 
సహగమనము చేయుట నిషేధింపంబడినను (బ్రభుత్వము వారినుండి 
ప్రత్వేకానుమతిని బడసి 058385 మహాపతివ్రతలు కామమ్మ, 
సన్యాసమ్మ, ఎటుకమ్మ, నారాయణమ్మ, రంగమ్మ మున్నగువారు. 
వీరు దేవతలుగా వెలసి, నేంటికినిం బూజలందుకొనుచున్నారు. వీరిపై 
వీరగాథలు పాడంబడుచున్నవి. ఆ పుణ్యకాలము పోయినది. పాశ్చాత్య 
నాగరికతా ప్రభావము ముదిరిపోయినది. పుణ్య పాప వివక్ష 
నశించినది. పాపభీతి కలలోC గూడ లేదు. ఇం(ద్రియములకు లొంగి 
స్వేచ్చా విహారము హెచ్చినది. విగత జీవుండైన భర్తతో 'సాగుమానము” 
మాట దేవుండెజుగు, సజీవుడైన భర్తను నిలువునను హత్య చేసిన 
ప్రబుద్దురాండ్రు బయలుదేరిరి. మిండగాండ్రతోం KXON భర్తల నతి 
ఘోరముగా జంపిన క్రూరురాం(డు బయలుదేరిరి. పేరంటాండ్ర 
గాథలున్నట్లుగనే ఈ స్వైరిణులపై గాథానిక లున్నవి. ఎట్టి ఇతివృత్తము 
నైనను స్వీకరించుట వీరగాథాకవిత్వ లక్షణము కదా! అద్దాల సుబ్బులు, 
చిన్నమునెమ్మ, వీరసోమి, గుంటూరు ఆదెమ్మ- మున్నగువారు ఇట్లు 
పాటల కెక్కిన స్వైరిణులు. 


3.2.1. అద్దాల సుబ్బులు పాటః- 

ఇది రాయలసీమకు జెందిన గాథానిక. ఇది సుమారు పది 
పదునొకండు సంవత్సరముల కిందట (అనగా 1955, 56 
ప్రాంతములో) కర్నూలు మండలమున దువ్వూరు దగ్గబ నున్న 
“జున్నూరు” అను గామములో జరిగినది. సుబ్బులు బలిజ 
కులమునకు జెందినది. గొప్ప సౌందర్యరాశి. అందుచే నీమెను 
“అద్దాల సుబ్బులు’ అని పిలుతురు. జొన్నారం వెంకట సుబ్బయ్య 
ఈమె భర్త. జొన్నారం బాలయ్య ఉపభర్త. ఈ యుపభర్తతోయ గూడి 
భర్తను జంపి నూతిలోం బాబివేసినది. దువ్వూరులో కేసు” జరిగినను 
నీమె విడుదలైపోయినది. ఈ బింకుటాండ్రు పోలీసులను గూడ 
వశపబుచుకొని, “హత్యానేరములి నుండి తప్పించుకొందురు. ఈ 
పాటను కడపలో 1-5-19665 శ్రీమతి చిన్నరామక్క యను 


476 తెలుంగు వీరగాథా కవిత్వము 


కుంచెపురి యెజుకత పాడంగా విని ప్రాసికొంటిని. ఈ యద్దాల 
సుబ్బులు నేంటికిని (1966 నాంటికి) (బ్రతికి యున్నది. ఈ గేయ 
IST నీమె మాటలతోనే నడచును. 


“లీ రంగం నా రంగం- aP బయిరంగం 
బయిరంగా మన్నాడా- బాతలకరి బాలయ్య 


బట్టాబయి లన్నాదో- బాతలకరి బాలయ్య id రంగం॥ 


నీలకాలూరి కల్లూ తాగి- పలకల బండెక్ళూదాము 


ఏ బండ్లో వస్తాడే- బాతలకరి బాలయ్య ॥నీ రంగం॥ 


అద్దేడిస్తా గిద్దేడిస్తా- గుడ్లామీద పెట్టానిస్తా 
సారయి సీన సేతికిస్త- నా సెల్లెల్ని నీకు ఇస్త 
నీకూ నేనూ లంజానవుత- నా Tri నసంపారా 


జొన్నారం బాలయ్య id రంగం॥ 


జొన్నారం నేలటూరు టంగుటూరు మూదూర్లా సందూనా 
రాగీమానున్నాదీ - రచ్చాబందున్నాదీ 
పాడూబాయున్నాదీ - ఈతాసెట్లున్నాయీ 

మొగ్దుణ్ణి గొంతుకోసి- ఆ పొడుబాయిలో పారేసి 

కచ్ళీరి కొచ్చిందీ- vare సుబ్బులూ 

ఏమీ లయ వడతాదో- విల్లా చిన నుబ్బూలు!” 


8.2.2. చిన్న మునెమ్మ పాట:- 

ఇది తమిళ దేశమున, సేలం మండలమున, జరిగిన కథ. 
దీనిని చిత్తూరు జిల్లాలో వూసల బలిజలను గాథాకారులు 
పాడుచుందురు. సేలం పట్టణమున చిన్నమునెమ్మ యను స్రీ కలదు. 
ఈమె కంబళ్లు నేసెడి కురువ గౌడి లను కులమునకుC జెందినది. 
భర్త సూర్యగౌడు. అింకుమగండు ఎదురింటి రంగప్ప. చిన్నమునెమ్మ 
పరమాన్నమును వండి దానిలోం బాషాణమును గలిపి, భర్తకు 
బెట్టినది. దానిని దిని భర్త విలవిల తన్నుకొనుచుండ౯గా నెదురింటి 
రంగప్పను బిలిచి యాతనిచే భర్తను బూర్తిగాం జంపించినది. భర్త 
శరీరమును ముక్కలు ముక్కలుగా గోసి నీళ్లదొడ్డిలోం బాతినది. ఈ 
విషయము కుందేటి పట్టణములో నున్న సూర్యగాడుని యల్లుండు 
మల్లయ్యకుC దెలిసి, యతండు వచ్చి, ముచ్చుబాకుతో అత్తను పొడిచి 
చంపినాండు. ఈ గాథానిక ఇట్లు ప్రారంభమగును. 


“అబ్బా! నేనేమి చెప్ఫూదు ఆడదాని మహపామా! 

ööd నేనేమి చెప్ఫూదు ఆడదాని మహిమా! -అబ్బా 
సేలము జిల్లాలోను- సేలమూ పోస్టులోన 

అన్నికారి సినమునీ- పాపజాతి సినమూనీ -అబ్బా 


ఆదీవారంనాడు- అట్టువకు 93) నేసి 
అరవీసె బెల్లం లీసి- అద్ద సేరు నూక తీసి 


పరమాన్నం చేసింది- పాషాణం కలిపింది 


జట్టె మింద పెట్టింది నినమునీ” -అబ్బా”” 
[2] 2] 


కోర్టునుండి భర్త రాంగానే ఈ పరమాన్నమును బెట్టినది. 
అతండు విలవిల తన్నుకొనుచుండంగా నెదురింటి రంగప్పను విలిచి 
యెంత క్రూరముగా భర్తను హతమార్చినదో చూడుండు: - 


“2908 రంగప్పను తానేమొ 20908 

పట్నిమూ చాకులీసి చేతేమొ 5808 

2029065 రంగప్పచేత కాలుసేతు లణగబట్టించి 

మొగుడి ఎంటికలేమొ కాలికింద ఏసుకోని 

- గొంతుకేమొ కోసింది నినమునీ -అబ్బా 


కీలు కీళ్లు కోనింది కడవకేమొ ఏనింది 
జల్హారులొ వూడ్శింది నసినమునీ -అబ్బా 


మొగుడీ సిరను దీసి రుబ్బురాతి కిందేసి 
నున్నంగ రుబ్బీంది సినమునీ- 
నున్నంగ రుబ్బింది కుక్కలకు ఏనింది సినమునీ” -అబ్బా*ో 


8.2.3. వీరసోమి పాట:- 

ఇది తెలంగాణమున వ్యాప్తియందున్న గాథానిక. నల్లగొండ 
జిల్లా సూర్యాపేట తాలూకా, ఆత్మకూరు గ్రామములో 1956 
ప్రాంతమున జరిగిన హత్య యిందలి యితివృత్తము. వీరసోమి 
గొల్లకులమునకు6 జెందిన యువతి. ఆవుల దుర్గయ్య కూంతురు. 
ఈమె పుట్టిల్లు “ఆత్మకూరు”, అత్తిల్లు SAD”. భర్తయందిష్టములేక 
యత్తవారింటికిం బోలేదు. ఆత్మకూరులో నొక కుమ్మరి ఈమెకు 
మిండగాడు. వీరసోమి అన్నపేరు లింగమన్న. ఇతండాస్తిపరుండు. 
ఈ యాస్తికొబికు వీరసోమి తన మిండగానితోం గలిసి తన యన్నను 
జంపివేసినది. ఇది కోలాటపు పాట. 'రాంభజనో” యనునది పాదాంత 
పదము. నల్లగొండ జిల్లా, సూర్యాపేట తాలూకా పాతర్లపాడు 
గ్రామమున 20-9-1966న పిట్టల లక్ష్మీనరసయ్య యను నతండు 
దీనిని పాడి వినిపించెను. దీని ప్రారంభమిట్లుండును: - 


“ఆత్మకూరు (గామములో రాంభజనో-అవ్రల దుర్ధయ్యబిడ్డ రాంభజనా 


లంజదీ యీరసోమి ,, దొంగదీ యరసోమి. ,, 
పస్తాల అత్తగారు », తల్లిగారు ఆత్మకూరు , 
viigi ఓ యమ్మ ,, నేను SES 3 
మొగడు సిన్నవాదు ,, నేను బోనమ్మ A 
అత్త తిట్టూతాది ss మాను తిట్టూతాదు a 
నేను బోను తల్లి M నేను వానికి బోను ,, 


అటు యిటు నూనింది ,, కుమ్మరోని జూసింది” ,, 


వీరగాధథానికలు లేక లఘు బీరగాథలు 477 


3.2.4. గుంటూరు ఆదెమ్మ పాట: - 

ఇది యత్యాధునిక సంఘటన. గుంటూరు జిల్లా పల్నాడు 
తాలూకా, జానపాడు గ్రామములో 2-8-1966న జరిగిన హత్యను 
గుతించిన పాట. ఈ హత్య జరిగిన నెలరోజులకే దీనిపైం NI 
పాట పుట్టినది. “నాయుడో రింటికాడ, నల్లతుమ్మ చెట్టుకాడ” యను 
పాట వరుసలో నిది యుండును. ఈ జానపాడు గ్రామములోనే 
యున్న బొగ్గవరపు కోటయ్యగారు ఈ పాటను గట్టిరి. పోట్ల బూదయ్య 
పాటనల్లినదియు నీయనే. ఈయన యే విధమగు కృత్రిమత్వమును 
లేకుండ జానపదగేయముల నవలీలగాం Tako సహజకవి. 


గుంటూరు ఆదెమ్మ యను స్త్రీ కమ్మకులమునకుC జెందినది. 
భర్త కృష్ణమూర్తి. ఉపభర్త హనుమయ్య. ఈ యువభర్తతోం గలిసి 
భర్తను దారుణముగా హత్యచేసి, శవము నూరిబయట చెబువులో 
వేసి, పైకి దేలకుండ నుండుటకై గునపమును పాతెను. మామగారు 
పుత్రుని విషయమై యెన్నిమాటు అడిగినను ఆదెమ్మ అతండు 
పొరుగూరికిం బోయెననియుం, ద్వరలో రా౭గలండనియుం జెప్పు 
చుండెను. ఇంతలోC జెటువు నీరు తీసిపోవుటచే శవము బయట 
పడినది. పోలీసులు వచ్చి, ఆదెమ్మను హనుమయ్యను నిర్బంధించి 
జైలుకు దీసికొనిపోయిరి. 

ఇది నిన్న మొన్నటి సంఘటన యెనను, దీనిపైం బుట్టిన 
పాటలో జానపదగేయ లక్షణములన్నియును సంపూర్ణముగా నున్నవి. 
ఇది మౌఖికప్రసరణమున BO కాలము నలంగినచో మటింత 
వన్నెకెక్కును. తెలంగాణములోని “నైజాము సరకరోడ” యను పాటవలె 
నిది యచ్చముగా జానపదుల పరిభాషలో, వారికి మిక్కిలి పరిచితమైన 
ఛందస్సులో నల్లంబడుటచే ననతికాలములోనే దీనికి విశేష వ్యాప్తి 
వచ్చి, చకని వీరగాథానికగా వెలుంగొందంగల సూచనలున్నవి. 
పోలీసునకును ఆదెమ్మకును జరిగిన సంభాషణగాం గథనము 
జరుగును. ప్రారంభమిట్లుండును: 


పోలీను: “పల్లెడో రింటికాడ-బాయి కెదురు ఇల్లుగట్టి 
చెలమ చాలి యింటి కౌదురు- వడే రాజుల యింటికాడ 
బీమలోరి యిల్లు గోని- చిచ్బుపెట్టి నావె నీవు ఆదెమ్మా! 
అబ్బ నా గుండె జల్లుమన్నదోలె ఆదెమ్మ!” 


ఆదెమ్మను పోలీసు పుట్టుపూర్వోత్తరము లడుగును. ఆదెమ్మ 
తాను బల్నాడు తాలూకా జానపాటి గ్రామములో రేగుల వారింటి 
బిడ్డననియు, గుంటూరివారి కోడల ననియుం, దన భర్త కృష్ణమూర్తి 
యనియు జెప్పును. అప్పుడు పోలీసామెతో నిట్లనును. 


“కృష్టమూర్తి భార్యనాని- కులుకుతావు వలుకుతావు 
అంచు బీర గట్టినావు- అడ్డ పావిడి లీసినావ్ర 
జారు జడలు వసినావు- జరిగినిషయం చెప్పవమ er!” 


దీనికి ఆదెమ్మ యిట్లు జవాబిచ్చును:- 


“అంచు బీరగట్టుకోని - అడ్డ 38 దీనుకోని 

అరుగుమీద గూర్చుంటే- ఏదు కొండలసామి రీతి 

ఎంకటసామి కొడుకు వచ్చి - ఎదురుగాను నిలుచుండె పోలిసా! 
కంటిలోన మెరువు మెరిసె - కలవరింత పుట్టెనాకు 
ఎంకటసామి కొదుకు కాదు- ఏడు కొండల సామి కాదు 
రాచవారి చిన్నవాడు- రాగిమీసా లనుమయ్య పోలిసా 

అబ్బ నా గుండె జల్లుమన్నదీర పోలిసా!” 


ఈ గాథానికలలోని యుపమానములుగాని, పదములుగాని 
కృత్రిమముగా నొక కవి ప్రయత్నపూర్వకముగా ట్రాసినట్లు కాక, 
జానపదులు ఆశువుగా అల్లినట్లుండుట కోటయ్యగారి నిసర్గ 
కవితాశక్తికిం దార్మాణము. వీరగాథలలోం దటబిచుగాం గాననగు 
క్రౌర్యము, ‘కారిన రక్తమును గడవలకుంబట్టుట, పారిన రక్తమును 
బానలకుంబట్టుటి వంటి వారానువర్తన లక్షణము లీ పాటలో 
కొల్లలుగా నున్నవి. హనుమయ్య కృష్ణమూర్తిని జంపుటకాయత్ర్త 
మగుట యెంతటి రస స్ఫూర్తితో వర్ణింపంబడినదో చూడుండు: - 


“నీమ జామ కట్టినాడు- నిలువుటంగి SAADUD 

కత్తి కర్ర చేతబట్టి- గండ్రగొడ్డలి దీసికోని 

నల్లమందు కైపుతోను- కాయ సారయి తాగినాడు 

కంద్లు ఎర్ర జేసెవరకు- నిలువు గుండె SAS నాకు పోలిసో!” 


ఆదెమ్మ తన మిండగానితోం గలిసి భర్త నెంత క్రూరముగాం 
జంపినదో చూడుడు: - 


“రెక్ళముక్ళ నరికినారు - రెందుగాను బీల్ఫినారు 

కాలు సెయ్యి కోసినారు- కంఠమేమొ దీసినారు 
పడమటింటి తలుపు లీసి- పాదుగొయ్యి EVD 
ఉప్హ్పుబోసి క్రృష్టమూర్తి- నూరగాయ జేస్తినయ్య పోలిసా!” 


3.3. పందెములు - స్పర్ధలు 

యుద్ధవర్ణనలలో నెంత వీరరస ముత్సన్నమగునో పందెముల 
వర్ణనలలోం గూడ నంత రస ముత్సన్నమగును. ఆటలు, పందెములు- 
యుద్ధములకుC బ్రచ్చన్న రూపములని చెప్పవచ్చును. తెలుగులో 
కోడిపందెములు లేని వీరగాథ లేదనవచ్చును. కోడిపందెముల వలననే 
మనకు సగము వీరగాథలు పుట్టినవి. తెనుంగునాట కోడిపందెములతో 
పాటు పొట్టేళ్ల పందెములు మున్నగునవి పేర్మొనంబడినవి. పల్నాటి 
వీరకథాచ[క్రమునం గీలకస్థానమంతయు కోడిపోరులోనే కదా 
యున్నది! పెద్దాపురము జగపతిరాజు కథయంతయు కోడి 
పందెములమీందనే ఆధారపడి యున్నది. ఈ “జగపతిరాజు కథికు 


478 తెలుంగు వీరగాథా కవిత్వము 


“పెద్దాపురం కోడిపుంజుల కథి యను నామాంతరముకూడం గలదు. 
రాయలసీమలో అప్పలాపురము చెన్నారెడ్డి యెద్దుల పందెముపైనను, 
పొట్టిపాటి నరసింహారెడ్డి, కలిచెర్ల నరసింహారెడ్డిగారల కోడిపందెముల 
పైనను వీరగాథలు వీరగాథానికలు వ్యాప్తియందున్నవి. శ్రీకాకుళ 
మండలమున నరసన్నపేట, పార్శలరెల్లివలస (గామవాసులకు మధ్య 
జరిగిన ABD పందెములపైంగూడ నొక పాట (ప్రచారమున 
నున్నది. 
3.3.1. ఎద్దుల పందెము -అప్పలాపురము చెన్నారెడ్డి కధథ:- 
రాయలసీమలో నెద్దుల పందెములు హెచ్చు. ఆవుల 
పబ్బములలోను, గంగజాతరలలోను, ఉగాది పండుగనాండును ఎద్దుల 
పందెములు వేయుచుందురు. ఎద్దులకు బండలనుగట్టి లాగించుట, 
యిసుక బండ్లను లాగించుట, చక్రములు కట్టివేసి బరువు బండ్లను 
లాగించుట మున్నగు సాహస కార్యములు చేయుదురు. ఈ పందెపు 
BE నతి జా(గత్తతో మేపుచు ఏనుంగులవలెం దయారు చేయుదురు. 
ఇది రాయలసీమలోం (బ్రతి రైతునకును సాధారణమగు నలవాటు. 


ఈ యెద్దుల పందెములలో రాయలసీమలో విశేష ఖ్యాతి 
గడించినవాండు అప్పలాపురము చెన్నారెడ్డి. ఇతండు సుమారుగ నేబది 
సంవత్సరముల క్రిందటి వాండు (1915 ప్రాంతము వాండు). కర్నూలు 
మండలమున బనగానపల్లె తాలూకాలోని అప్పలాపుర గ్రామమీతని 
స్వస్థలము. ఇతని కడ రెండు గొప్ప యెద్దులుండెడివి. అందొకటి 
ఉయ్యాలవాడలోని బుడ్డా వెంగళరెడ్డిగారి దగ్గజి కొనినాండు. ఈ 
యెద్దు ముఖముపైన ఆంజనేయుని రేఖ యున్నదంట. రెండవ 
యెద్దును ఏళ్లూరులో జిల్లెళ్ళ నాగిరెడ్డి Se కొనెను. దీని 
చెండు(మూపురము)పై సీతమ్మ పాదములున్నవంట. ఈ రెండు 
ఎద్దులను మహాద్భుతముగా మేపి, యెన్నియో పందెములను గెలిచెను. 
బనగానపల్లెలో నొకప్పుడు నవాబు కూడ పందెమునకు వచ్చెను. 
చెన్నారెడ్డి పెద్ద బాతిబండ నెద్దులకుంగట్టి, యేటి యిసుకలో 
లాగించుచుండెను. ఒక చింతవేరు ఆ బండకు అద్దు తగిలెను. నవాబు 
ప్రధాని గులామల్లీఖాన్‌ అదిచూచి, ఆ చింతవేరును 
నతికించెదననియు, నంతవజకును ఎద్దుల నాపవలసినదనియు 
చెన్నారెడ్డినిం గోరెను. చెన్నారెడ్డి అందులకంగీకరింపలేదు. 
ద్విగుణీకృతమైన పౌరుషముతో చెన్నారెడ్డి “ఈ యెద్దులు దీనిని లాగక 
పోయినచో తుపాకి బారువేసి, పకీరువాళ్లకు రొట్టెలపై మాంస 
మిడుదును” అనెనంట. వెంటనే ముల్లుగలబ్బతో నెద్దలను 
హెచ్చరించెను. ఆ యెద్దులు చింతవేరుతో సహా బండను బరబర 
లాగివైచి జుట్టేటి S*c బడదుమికినవంట! నవాబు ఆయెద్దుల 
శౌర్యమును జూచి ఆశ్చర్యపోయెను. “ఎద్దున కేడువందల యేబది 
రూపాయ లిత్తును, నాకిమ్ము” అని గులామల్లీఖాన్‌చే నడిగించెను. 
చెన్నారెడ్డి యంగీకరింపలేదు. మరల తరుతూరు తిరునాళ్లలోను, 
వేల్పనూరి తిరునాళ్లలోను చెన్నారెడ్డి యెద్దులు గొప్ప పందెములను 


గెలిచెను. చెన్నారెడ్డి కీర్తి దేశమంతయుం ట్రాంకిపోయెను. అతని 
దాయాదులకిది కంటగింపయ్యెను. వారికి మాత్సర్యము హెచ్చెను. 
అందుచే చేతబడి” చేయించి, ఒక యెద్దును జంపించినారు. ఆ 
చనిపోయిన యెద్దు FO బెంగపెట్టుకొని రెండవ యెద్దు మేం 
తమాని కృశించి చనిపోయెను. ఎద్దులనే తన పంచ ప్రాణములుగా 
భావించు చెన్నారెడ్డి హృదయము (HOO. నిరంతర మా 
యెద్దులనే తలపోయుచుC బిచ్చియెక్కి మంచముపట్టి స్వర్లోకమున 
కేగెను. అప్పలాపురములో టంగుటూరునకు బోవు త్రోవలో నీ 
యెద్దుల సమాధి నేంటికినిం గలదు. ఎద్దులు చనిపోయిన తరువాత 
చెన్నారెడ్డి, నందవర (గామములోం (2830585 నా యెద్దుల 
పేరిట గొప్ప తిరునాళ్లు జరిపి, కుంటి గ్రుడ్డివారికి నన్నదానము 
చేసెడివాడయంట. ఈ తిరునాళ్లు నేంటికిని గొన సాంగుచున్నవి. 


ఈ యప్పలాపురము చెన్నారెడ్డిపై జంగములు పాడు నొక 
బొబ్బిలివరుస కథయును, గుంటి (గుడ్డివారు పాడుకొను నొక 
వీరగాథానికయు రాయలసీమలో వ్యాప్తియందున్నవి. బొబ్బిలివరుస 
కథ పేరు “అప్పలాపురం చెన్నారెడ్డి యెద్దు Ss” అని యుండును. 
ఇది నాకు లభించలేదు. వీరగాథానికను నంద్యాలలో మామద్దు 
నరసన్నయను నొక యంధుండు పాడుచుండ౯గా టప్రాసికొంటిని (19- 
12-1965). ఇది వీరఠరసము చిప్పిలుచున్న గేయము. ఇందలి 
పునరావృత్తి: - 


“అప్ప్రలాపురా మేలే చెన్నారెడ్డి దీ Kr 
ఎద్దు ఎద్దుకు పందెమంటదు- 
ఎద్దు తగ్రీపోతె నేమో- సతువ కదవకు తగ్గనంటదు- అప్పాలా” 


తన యెద్దులు పందెమున నోడిపోయినచోం దాను “సతువ 
కడవి కు సిద్దమని MSC చెన్నారెడ్డి. “సతువ SES అనంగా 
“సత్తువ కడవి. ఇది రాయలసీమలోం (బ్రచారముననున్న మటియొక 
పందెము. ఇది శక్తిని బరీక్షించునది. ఒక పెద్ద కడవనిండుగా నిసుక 
పోసి, కొంచెము నీళ్లు కలిపి, ఆ కడవ నెత్తుట. (ఇందు 50 పళ్ల 
ఇసుకయు, 10 పాళ్లు నీళ్లు పోయుదురు.) బనగానపల్లెలో జుట్టేటి 
ఇసుకలో బందెము జరుగునప్పుడు చెన్నారెడ్డి పౌరుషమును 
జూడుడు: - 


“మొగలాయోీ తాలూకా- PETI చెన్నరెడ్డీ 

కుడీమీనం ఒడీవేసీ- గుడ్లెర్రాజేసె రెడ్డీ 

ఎద్దులైనను తోలుకొచ్చి - బండకైనను కట్టె రెడీ 

బండకైనను కట్టి 38- జోకొట్టీ నదాయింబీ 

బండకైనను 38 అవుదు- బారుగను టెంకాయ కొట్టీ 
ములబ్లుగర్రను చేత బట్టీ- ఎద్దులను ఒక యేటుగొట్టెను 
హర హరా అంట యెద్దులు- అరవయి గజాలు గుంజెను” 


వీరగాథానికలు లేక లఘు వీరగాథలు 479 


బండకు చింతవేరు తగిలి యెద్దులాగినవి. గులామల్లీఖాన్‌ 
వేరును 5330539. చెన్నారెడ్డి యంగీకరింపలేదు. అతండు 
రోషముతో నెద్దులవైపుగా- 


“ఏండికట్లా తూపాకీ- బారైనను జేసె రెడ్డీ 
ఎడ్డు SA పోతె నేమొ- వకీరోళ్లకు రొట్టె మీదకు 
మాంనమేమో పెడతనన్నడు...” 

ఎద్దులు యజమానికన్నను పౌరుషవంతములు! తమ 
యజమాని భావమును గ్రహించినవి కాంబోలును, కాలుదువ్వి ఖణీలు 
మని జింకెవేసినవి! చెన్నారెడ్డి వానిని SEB, సముదాయించి, ఒక 
బ్రేటుకొట్టెను. ఆ యెద్దులు చింతవేరుతో సహా బండను బరబర 
లాగి జుల్టేటిలోయ బడదుమికినవి. అప్పుడు చెన్నారెడ్డి- 


“కుడీ మీసా మొడీ ఏనీ- gar 1539 

మాదిగోళ్లను బిలిపించెను -'మంగలోళ్లను బిలివించెను 

కాలి కొమ్ములు కనక తప్పెట- కంచుమేళము తోన 
బోగమోళ్లును ఆడుకుంటను- బ(ట్రాజాలు పొగుడుకుంటను 
ఏడు వందల డెబ్బయి రూపయిలు- ఎద్దుమీద ఎగరేసె 38” 


8.8.2. గొట్టిపోతుల పందెము: - 

రాయలసీమలో ఎద్దుల పందెములు విరివిగా నున్నట్లే, విశాఖ, 
విజయనగర, శ్రీకాకుళ మండలములలో గొట్టిపోతుల పందెములు 
హెచ్చు. శ్రీకాకుళ మండలమున 'గొట్టిపోతుల పందెము’ అను నొక 
వీరగాథానిక వ్యాప్తియందున్న్చది. ఇది బొబ్బిలికథ వరుసలో నున్నది. 
దీనిని మాలదాసరులు జముకులు వాయించుచుం బాడుచుందురు. 
ఈ పాటను 24-5-1966న శ్రీకాకుళము ప్రక్కనే యున్న 
తోటపాలెములో అలమండ తాతయ్య యను దాసరి పాడంగా 
(వాసికొంటిని. ఆధునిక పదజాలముతో సాంగిన వర్ణనలనుబట్టి ఇది 
ఇటీవలి కాలమున జరిగిన పందెమువలె DA. సుమారు పది 
సంవత్సరములు లోపుననే (1956లో) జరిగియుండును. 


నరసన్నపేటలో నక్క జానకి యను వెలమకడ 'సింకిజెల్ల' 
యను గొజ్జెపోతు గలదు. పార్భల రెల్లివలస గ్రామములో గోపాలరావు, 
(ప్రకాశరావు అను నిరువురు అన్నదమ్ము లుండిరి. వీరు తెలగ 
కులస్థులు. వీరు పెద్దల కాలమునుండియు గొట్టిపోతుల పందెములోం 
దబ్రసిద్ధికెక్కినవారు. ప్రకాశరావు నరసన్న పేటకు వచ్చి, నక్క జానకిని 
సవాలు చేసి, గొణ్ణెపందెమున కొప్ప్రుకొనెను. గోపాలరావు పడమటి 
దేశము పోయి VAAS రాసమండి”నిం దెచ్చెను. మూండు 
వేలరూపాయల పందెము కాసిరి. కూర్మనాథపురము మొక్ళతోటలో 
పందెము నిర్ణయించిరి. పందెమును గుతీంచి పత్రములు ముద్రించి 
పంచిపెట్టిరి. చుట్టుప్రక్నల గ్రామములనుండి వేలకొలంది జనము 
వచ్చి, ఆ తోటలో నిండిపోయిరి. అంగళ్లు స్థాపింపంబడెను. ఆ తోట 
యంతయు దిరునాళ్ళుగా EBRD. ఈ జనసందోహ వర్ణన 
మత్యద్భుతముగా సాంగినది: - 


“పేపరు జూసీ జనమే గనకా ఏ రీతి గొస్తారో- = నాయన 
నన్న విల్లలూ తల్లులు సైతము సూడను వస్తారో - 
ఊక పోసితే ఊక కిందికీ వాలక వున్నాదో M 

వట్ట జాలకా జనమే గనకా చెట్టు లెక్ళినారూ మేలుభలాజీ 


SESE వళపళ చెట్టుకొమ్యలే విరుగుచునున్నావీ a 
పేవరు జూసీ సామాను లే రీతిగా వచ్చాయీ RI 
చెప్పశక్యము కాని రీతిగా సెరకుబొద్దు 573) ai 
మల్లంటా మామిడివళ్లూ దుకాణాలొచ్చే 3; 
వక వక్ళనే పేక దస్తలా ఆటలాడినారూ » 
ఉత్తర భాగము నున్నాయండి Soso కొట్టాలూ స 
వడమటి భాగము నున్నాయండీ వచ్చి చేపలేమో A 
సోకు కొద్ది పేలించినారుగా సోడా బుడ్జీలూ M 
ఎదురు తడకలా ఏడి కాపీలు ఎగురుతునున్నాయీి M 
గట్టువారనీ సారయి కూజలు ఎగురుతునున్నాయోి” M 


ఆదివారము Ho(Bod గంటలకు బందెము (ప్రారంభ 
మయ్యెను. ao కెనిమిది 'కలుపులు' కలిపి, ఎనిమిది “తీపులు” 
తీసిరి. పదునాజు శకిల్లలితో గోపాలరావుపోతు ఓడియెను. నక్క 
జానకి 'సింకిజెల్లి గెలిచెను. గోపాలరావు పౌరుషముతో మరలం 
బందెమొప్పుకొనెను. మజుసటి యాదివారము నాయడు, అదే తోటలో 
బందెము జరిగెను. గోపాలరావు 'మైనపుగోరి యను క్రొత్త పోతును 
దెచ్చెను. అదియును సింకిజెల్ల' చేతిలో నోడిపోయెను. గోపాలరావు 
పౌరుషము ద్విగుణీకృతమయ్యెను. మరల వారము రోజులలో 
బందెమొప్పుకొనెను. ఈసారి “బళ్లారిచుంచు అను గొజ్జిపోతును 
దెచ్చెను. కాని అదియును నోడిపోయెను. ఇట్లు వరుసగా నెనిమిది 
పందెములు గోపాలరావు ఓడిపోయెను. అతని సిరిసంపదలు, 
తోటలు, దొడ్లు, భూములు మున్నగున వన్నియును నీ పందెములలోం 
బోయినవి. అయినను నతని పౌరుషాగ్ని చల్లార లేదు. ఎనిమిది 
పందెముల తరువాత దొమ్మిదవ పందెము నొప్పుకొనెను. ఈ 
తొమ్మిదవ పందెమున గోపాలరావు దేశమంతయును గాలించి 
Sos అను గొజ్జెపోతును దెచ్చెను. ఈ పందెమున గోపాలరావు 
గెలిచెను. అతని పంతము నెబవేరెను. కాని ఆస్తి నశించిపోయెనను 
బెంగతో నతండు గుండె యాగిపోయి, పందెము దగ్గబనే (ప్రాణములు 
విడిచెను. 


గోపాలరావు పట్టుదల, బొబ్బిలివీరుల పట్టుద లవలెనే 
యున్నది. పందెమున నోడిపోయి మరల పందెమును గాయుచు 
నతండు తమ్మునితో నిట్లనును:- 


“యుగమూ జగమూ ఉన్నంత వరకూ ఉందబోరు ఎవరూ- నాయన 
వుట్టబోయి మూదు యాభైలు బతకబోరు ఎవరూ- తమ్ముడ 
పొడినిన పోటూ సేసిన దర్శం కీరితి వుంటుందో- నాయన” 


480 తెలుంగు వీరగాథా కవిత్వము 


ఈ పాటలో విశాఖ- విజయనగర- శ్రీకాకుళ మాండలిక 
పదములు, నుడికారములు కొల్లలుగాC బ్రత్యక్షమగును. “పుట్టి మూడు 
యాభైలు [బ్రతికినవాడెవడు?” అనునది యా ప్రాంతమందలి సామెత. 
TEID 50809 సంబంధించిన పలుకుబడులెన్నో ఈ పాటలో 
నున్నవి. “కలుపులు, తీపులు, కిల్లలు, పందెము, 2335085” 
మున్నగునవి. గొట్టిపోతుల ముద్దుపేర్లెంత చక్కగ నున్నవో చూడు 
డు. “సింకిజెల్ల, రాగికళ్ల రాసమండి, మైనపుగోర, బళ్లారిచుంచు, 
కాసులపోతు, మైనపుడేగ, కలవలపోతు, తారాజువ్వ, సంజీవు”. 


3.4. ఆతృ్మత్యాగములు - కట్టపదములు 


వీరగాథలలోం బేరంటాం[డ కథలెట్టివో, వీరగాథానికలలో 
నాత్మత్యాగమునకు సంబంధించిన పాటలలట్టివి. వీరగాథలు 
ముఖ్యముగా వీరరస (ప్రధానములైనను, గరుణరస ప్రధానములైన 
కామమ్మ కథ, సన్న్యాసమ్మ కథ, నారాయణమ్మ కథ మున్నగునవి 
అందుం దావు ఏర్పబుచుకొని, ఒక ప్రత్యేకశాఖగా విలసిల్లుచున్నవి. 
అట్లే వీరగాథానికలు మొదట వీరుని మరణమునకు శోకించుచు, 
యుద్ధ వీరుని (బ్రశంసించుచున్నను, (గమక్రమముగా నిందలి 
కరుణము నాధారముగాC జేసికొని కొన్ని ప్రాస్తావిక గీతములు గూడ 
నిందు దావేర్పబుచుకొన్నవి. (ప్రమాదములకు సంబంధించిన 
పాటలు, నాత్మత్యాగమునకు సంబంధించిన పాటలు నిట్టి (ప్రాస్తావిక 
గీతములే. పేరంటాండ్రందజును భర్తశరీరముతోపాటు సహగమనము 
చేసినట్లే, ఆత్మత్యాగ విభాగములోని ప్రీలందటును సాంహిక 
క్షేమమునకై ఉప్పొంగిన చెజువులకు బలియైరి. సాగుమానము” చేసిన 
పతివతల కథలను “పురంటాం[డ్రకథిలని విలిచినట్లే, ఈ 
యాత్మత్యాగము చేసిన “మహాతల్లులి పాటలను 'కట్టపదము”లని 
పిలువవచ్చును. జానపదు లీ పాటల నీ పేరుతోనే పిలుచుచున్నారు. 
“కట్ట” OSCE 'చెబువుకట్టి”. చెబువు పొంగిపోయి, కట్ట తెగిపోయి, 
ఊరు మునింగిపోవుటకు సిద్ధముగా నుండంగా, నరబలి (అందునను 
గర్భిణిస్రీ యగుచో మటింత శ్రేష్టము) IIC గట్ట నిలుచును. 
కట్ట నిలుచుటకై బలియినవారినింగూర్చిన పదములు కావున నివి 
“కట్టపదము లనంబడును. 


ఈ కట్టపదము లన్నియును నరబలులు వాడుకలోనున్న 
కాలమునాంటివి. అనగా 18, 19 శతాబ్దములలోనివని చెప్ప 
వచ్చును. కొన్ని పాటలలోం జెటువుకట్టలేకాక, కోటగోడలు 
కూలిపోవునప్పుడు గూడ నిట్టి నరబలులిచ్చినట్లుగాం గలదు. బోన 
కాటపరెడ్డి పాట ఇట్టిదే. అనంతపుర మండలములోని బుక్కరాయ 
సముద్రపు చెబువునుగూర్చిన “ముసలమ్మ గండి పాటిను ప్రయాగ 
నరసింహశాసస్తిగారు ప్రకటించినారు (చూ. తెలుగు పల్లెపాటలు, 
వుటలు 35-37). కంబము చెటువునకు నంబంధించిన 
“వరదరాజమ్మ పాటిను తూమాటి దొణప్పగారు సేకరించిరి (చూ. 


(స్రవంతి, డిసెంబరు, 1958). జానపదగేయ సంకలనమగు 
(BSC గూడ నొక కట్టపదము ప్రకటింపంబడినది (చూ. పుటలు 
251-255). ఇవి కాక DB నాలుగు పాటలను నేను రాయలసీమలో 
సంపాదించితి. అది “సిద్ధాపురము కట్టపదము, లలికట్టపదము, 
ఒద్దిరాజుల పాట, బోన కాటపరెడ్డి పాటి అనునవి. ఈ నాలుగు 
పాటలను కర్నూలుజిల్లా, నందికొట్మూరు తాలూకా, చెలిమళ్ల 
రుద్రవరమునకుం జెందిన శ్రీమతి మూలల్ల రోజమ్మ పాడి 
9930958 (23-4-1966). ఇవన్నియును వరినాట్లలోను, 
వేరుసెనగకాయల నొలుచునప్పుడును పొలయులలో పాడం 
బడుచుండును. 


3.41. సిద్దాపురము కట్టపదము: - 

ఇది కర్నూలు మండలమున ఆత్మకూరు దగ్గజినున్న సిద్ధ్దాపుర 
మను గ్రామములో Zen HSD బలియెన “అంతుబాయి యను 
మాదిగపడుచు గాథ. సిద్ధ్దాపురము చెటువునకుం గట్ట కట్టుచుండం 
గా, రేపు కట్టినచో మాపు పడిపోవుచున్నదంట. రెడ్డి కరణములు 
గంగమ్మను బ్రార్థించిరి. ఊరిలోని మాదిగ చెన్నరాయని కోడలు 
“అంతుబాయిిని హారమడిగినది గంగమ్మ. రెడ్డి, చెన్నరాయనికిం గబురు 
పంపెను. అతండు విచారముతో నింటికడం బరుండెను. ఆ 
విషయమును (గహించిన అంతుబాయి సంతోషముగా ముందుకు 
వచ్చి చెబువునకు బలియయ్యెను. చతుర[్రగతిలో సాంగిన ఈ పాట 
ప్రారంభమిట్లుండును: - 


“ఉప్పరివారూ వనులు జేస్తరూ- తానే తందన్నా 
రేపే కడితే మాపే పడతది : 
రెడీ కరణము చూడా బొయ్యిరి M 
ఏమీ వరములు అడుగూతానే A 
అడుగావే ఓ గంగమ్మ తల్లీ స 
మాదీగన్నా చెన్నారాయుదు ja 
చెన్నారాయుని చిన్నీ కోడలు N 
ఆమె పేరూ అంతూబాయీ N 
ఆమెను అయితే కట్టా నిలుస్తది- తానే తందన్నా” 


8.4.2. లలికట్ట పదము:- 

ఈ చెజువెక్మడున్నదో తెలియుట లేదు. పాటనుబట్టి “VIS? 
యను గ్రామమున్నదని తోచుచున్నది. లలికట్ట పుట్టినప్పుడే సిరిమల్లు 
పుట్టినాయడయంట. ఈ బాలుని “ఏరూరుికు దెచ్చి పెంచుచుండిరి. 
బాలచంద్రుని కథవలె మరల నిచట బొంగరాలాట వర్ణింపంబడినది. 
ఆ బొంగరాలాటలో సిరిమల్లు బొంగరమొక EDER కడవకుం 
దగిలినది. ఆమె సిరిమల్లును దూషించినది. ఆ దూషణలో సిరిమల్లు 
అక్క లలికట్టలో నున్నదని తెలిసినది. సిరిమల్లు తల్లి వలదన్నను 
వినక, లలికట్టకుంబోయి, అక్క జ్ఞానమ్మను జూచినాండు. అచటినుండి 


వీరగాథానికలు లేక లఘు వీరగాథలు 481 


ఆ యూరి చెబువును జూచుటకుంబోంగా, నచటివారు ఆ బాలుని 
బలి ఇచ్చుటకై పట్టుకొనిరి. అక్క జ్ఞానమ్మ అడ్డువచ్చినది. ఆ BED 
దగ్గణీవారు ఆ యిరువురిని గూడ బలిఇచ్చిరి. ఇది ఊయలపదము. 
కోమటి గస్తీ సిరిమల్లును దూషించుట సహజముగా నున్నది: - 


“ఏ ముండ గన్నదిర-డయ్యాలో ఏ రండ గన్నదిర- ఉయ్యాలా 
సెల్లెండ్లు లేనిదీ » 298 కన్నదిర : 


కొదుకుల్లు లేనిదీ ll ఏ కొరివి కన్నదిర. ,, 

ea లేరు తల్లి ,, అన్నల్లు లేరు తల్లి ,, 

నీ అక్క జ్ఞానమ్మ N లలికట్ట 3903 ఉయ్యాలా” 
Es e 


3.4.3. ఒద్దిరాజుల పాటః- 

ఇందు గథ మణికొంత మెలిదిరిగి ANIJA. కొత్తపేట గొల్ల 
యువతి మిక్కిలి యందగత్తె. ఆమె సౌందర్యము ఒద్దిరాజు ISO 
దెలిసినది. చల్లలమ్మవలసినదిగా నూరూరునకును జాటినారు. 
కొత్తపేట గొల్లయువతి చల్లలమ్మ బయలుదేరినది. అత్తయు భర్తయు 
వలదని వారించినారు. కాని ఆమె వినలేదు. తొలికోడి కూసినప్పుడు 
తోడువేసి, మలికోడి కూసినప్పుడు మజ్జిగజేసి, కడవనిండుగాం బోసి, 
స్నానము చేసి, అలంకరించుకొని బయలుదేరినది. ఒద్దిచెట్టు Ned 
నున్న ఒద్దిరాజుల కామె సౌందర్యము మిజుమిట్లు గొల్పంగా వారామె 
చెబింగుంబట్టుకొనిరి. ఆమె యెంతవారించినను వారు వినలేదు. 
తాను అంటయి యుంటినని పలికినది. కాగులలోనున్న నీటితో 
స్నానమాడుమనిరి ఒద్దిరాజులు. అటువంటి నీళ్లతో దనయంటు 
వదలదనియు, అత్తమామలు [త్రవ్వించిన అయోధ్యచెటజువులో 
స్నానమాడెదననియుం జెప్పినది. వారామె నా చెటువు కడకు 
గొనిపోయిరి. స్నానమాడెదనను నెపముతో నా గొల్లయువతి యా 
చెబువులో మునింగి ఆత్మహత్య చేసికొన్చది. 

ఈ కథ సంఘడ్రేయస్సుకై ఆత్మబలిదానము చేసిన కథ కాదు. 
మాన సంరక్షణార్థమై ఆత్మహత్య చేసికొనిన కథ. అయినను దీని 
తత్త్వమునుబట్టి ఇది యీ వర్గమునకే చెందును. చెబువులోంబడి 
చనిపోవుట యను సాధారణాంశమిందు౯ గలదు. ఇది తుమ్మెద 
పదము. ఇందలి కవిత్వ మత్యద్భుతముగా నున్నది. జానపదుల 
కల్పనలకు నూహలకు నిది పరాకాష్థ్రవలె నున్నది. కన్నుల EDE 
గొల్బు సౌందర్యవతియగు నా యాదవకాంతను జూచిన ఒద్దిరాజుల 
సంభ్రమాశ్చర్యములెట్లు చెప్పంబడినవో చూడుండు: - 


“మూడమి లేదు మబ్బు లేదు- తుమృడీలో 
జత్తమెరుపూ మెరిసెరన్నా జ 
మెరువు గాదూ తమ్మూడా Po 
గొల్లదానీ రూపురేఖా ja 
మూడమి లేదు మబ్బు లేదు i 


ఉత్త డరుము డరిమెరన్నా స 
ఉరము కాదూ తమ్ముడా 


గొల్లదానీ మెట్టెల మోతా-  తుమృడీలో” 


యాదవకాంత తొలికోడి కూసినప్పుడు తోడువేసి, మలికోడి 
కూసినప్పుడు మజ్జిగచేసి, కడవ నిండుగ పోసికొని, స్నానము చేసి, 
ఉటుమువన్నె చీరంగట్టి, మెజుపువన్నె రవిక తొడిగి, కడవ నెత్తిన 
పెట్టుకొన్నదంయట. ఇట నీమె స్నానము చేయుట, అలంకరించుకొనుట 
అత్యద్భుతముగా వర్ణింపబడినది: - 


“ఎండి కుందల్లోను-తుమ్మడీలో- ఏణ్ణీలు కానింది- తుమ్మృడీలో 
38 నన్నీళ్లు NN వీకములు జేసింది a 


తూరూపు (9035) a తూలిడిబె Sodom _,, 
జాలాట్‌ బండెక్సి a జలకంబు లాడింది i 
రవరవా గాలీకి 3 ఆరిపింది తలకురులు  ,, 
ఎండీ సిత్ళెంటాతో స 090379) తీసిందీ ö5 
పెడీ దువ్వేనాతో jä పావిదులు 808 ” 


ఉరుమొన్నై సీరగట్టి  ,, 
అన్నీ సొమ్ములూ పెట్టి ,, 
అద్దములో గొల్లాది ,, 


మెరుపొన్నై రయిక తొడిగె,, 
అద్ధ్దములొ నీడ జూసె ,, 
దిద్దీనట్టున్నాదీ  తుమృడీలో” 


ఇట్లు అలంకరించుకొని, చల్లకడవ దగ్గబికు వచ్చి- 


“అత్తమామల తలబినాది-తుమృడీలో- అరిచేయి ఒడ్జిందీ-తుమ్మడీలో 
భూదేవిని తలబినాది AA బుజాని 3808 ,, 
తల్లిదండ్రుల దలచినాది ,, తలమీనా బెట్టింది తుమ్మడీలో” 


3.4.4. EES కాటపరెడ్డి పాట:- 

ఇది కడప మండలములోని రాయచోటికోటకు సంబంధించి 
న కథ. బోన కాటపరెడ్డి ఆ కోటను గట్టించుచుండయగా, కోటలోని 
మాసెమ్మ గోడలను గూలద్రోసినది. ఏమి బలియిచ్చెదమన్నను 
నంగీకరింపలేదు. కాటపరెడ్డి యొక్క కొడుకులను కోడండ్రను బలిగా 
గోరినది మాసెమ్మ. కాటపరెడ్డి తన కుమారుల నిచ్చుట కిష్టపడినాం 
డు కాని గోడండ్రను నిచ్చుట కిష్టపడలేదు. కాని పెద్దకోడలు పేరమ్మ 
తానుగా ముందునకు వచ్చినది. బలి యగుటకు సమ్మతించినది. 
తక్కిన కోడం[డ్రును ఆమె ననుసరించిరి. బోన కాటపరెడ్డి తన 
కొడుకులను కోడం[డ్రను మనుమలను కోటగోడలకు బలియిచ్చెను. 
కాటపరెడ్డిభార్య కాశమ్మ కడువు 'కాలేటి మంగలములో 
కలిపోసినట్లుగా కాలినిద(ట. ఎంత తీవ్రమగు భావన! 

ఒక ప్రకృనుండి ఉప్పరులు కోటగోడను నిర్శ్మించుచు(డగా 
SES ప్రక్కనుండి గోడ పడిపోవుట SEK వర్ణింపంబడినది. 


“బోనా కాటపారెడ్డి-తుమృడీయలో-రాజా కాటపారెడ్డీ-తుమృడీయలో 


కలిగిన్నా MSN ,, కలిరాల్లా వానూడు a 


482 తెలుంగు వీరగాథా కవిత్వము 


కట్టించే కలిరాల్లా  ,, రాచోటీ కోటమ్మ M 
sa రాయితో ,, వరు సేరువరిబీరి k 
రెండేసి రాల్లాతో N 5055058 E 
మూడేసి 85 ,, మూలేరువరిబీరి a 
MAI రాళ్లాకు ja 24308 ఆ కోట A 
FA res ,, తొలిగింది ఆకోట ,, 
పాదేసి రాళ్లాకూ ,, పదుతాది ఆ కోట తమృడీయలో” 


3.5. విధివైపరీత్యములు-ప్రమాదములు 


వీరగాథానికలలోని కరుణరసము నాధారముగా౯ చేసికొని 
వీరములేని కేవల కరుణరసాత్మక సంఘటనలపై గూడం బాటలు 
పుట్టినవి. వీనితో వర్ణనతప్ప కథనమేమియును గానరాదు. వీర 
గాథానికలలోం గొన్నింటం గథాకథనము లేకున్నను గథాసూచన 
మున్నది. (కట్టపదములు కరుణరస(ప్రధానములైనను వానియందు 
గథాకథనమున్నది. ) ఇట్టి సూచనకూడ నీ రకపు పాటలలో మృగ్యము. 
ఇవియన్నియు నెక్కువగా నదులు పొంగినప్పుడు కలిగిన జననష్టమును 
వర్ణించు పాటలు. ఇవి నిజమునకు జానపదగేయవర్గమునకే చెందును 
గాని, వీరగాథానికలుగాం జెల్లుబడి కావేమోయని నా యనుమానము. 


హైదరాబాదులో మూసినది పొంగిన కథ (ఊయల పదము, 
నెల్లూరు మండలమున నెల్లల చెజువు పొంగిన పాట, 1936లో 
వచ్చిన చీరాల-పేరాల గాలివాననుగూర్చిన పాట (నూకల సుబ్బారావు 
రచన), పెన్నేటి పొంగు పాట, 27-9-1954న జరిగిన జనగామ 
రైలుప్రమాదమునుగూర్చిన పాట (బతుకమ్మ పాట), 1-9-1956న 
జరిగిన జడ్బర్ల-మహబూబునగరము రైలు ప్రమాదముపై పాట 
(బతుకమ్మ పాట), 28-9-1964లో చంద్రవంక పొంగి 
మాచెర్లపట్టణమును ముంచిన సంఘటననుగూర్చి పుట్టిన “పల్నాటిలో 
(55307 అను పాట (రచన: జి.యల్‌. నత్యబాబు)- 
మున్నగునవన్నియును విధివైపరీత్యములకును (బ్రమాదములకును 
సంబంధించిన పాటలు. 19535° సంభవించిన గోదావరి 
వటబిదలపైఆ గూడం బాటలు ప్రచారమున నున్నవి. రాయలసీమలో 
రేనాడులో సుమారు ఏబది యేండ్ల క్రిందట (1916-1917లో) 
బనగానపల్లె దగ్గజి 'కుక్కలగండి చెబువు పొంగిన సంఘటనపై 
నొక పాట ప్రచారమున నున్నది. 

రాయలసీమలో నాకొక క్రొత్తరకమగు పాట లభించినది. 
దీని పేరు “అల్లుని పాటి- ఇది విమాన (ప్రమాదమునకు 
సంబంధించిన పాట. విమాన చోదకు(డుగా నున్న 'దొరకృష్ణయ్య' 
యను నతడు తన యత్తవారి యూరి సమీపమున విమానము 
కూలిపోయగా మరణించును. ఇది VÄC గర్నూలు మండలమున 
లభించినది. అత్తమామ లీ దొరకృష్ణకె దుఃఖించుచున్నట్లుగా నీ పాట 


నడచును. (ఉస్మానియా విశ్వవిద్వాలయోపాధ్యక్షులగు డా॥ డి.ఎస్‌. 
రెడ్డిగారి యేకైక MMC మరణించెను. ఇది యాతనిపైం బుట్టిన 
పాటయేమో పరిశీలింపవలసియున్నది.) “అల్లుడ దోర కృష్ణయ్యా” 
అనునది ఈ పాటలోని పాదాంతపదము. దొరకృష్ణయ్య అల్లు 
డనియు, నితని మామ 'లక్ష్మారావు అనియు, నీ విమాన ప్రమాదము 
కొల్లాపురములో జరిగినదనియు, నీ పాటను నాకు బాడి వినిపించిన 
(చాకలి నడిపన్న భార్య) బాలమ్మ చెప్పినది. ఈమె పుట్టిల్లు 
మహబూబునగర మండలమునం గలదు. అత్తవారియూరు కర్నూలు 
మండలమున నందికొట్మూరు తాలూకాలోని SID రుద్రవరము”. 
ఈ పాట ప్రారంభమిట్లుండును: - 


“పుట్టిందీ యావురో- అల్లుడ దోర కృష్ణయ్యా 
పెరిగిందీ యావూరో : 
పుట్టిందీ కొల్లాపురం õa 
పెరిగిందీ నూజేడు అల్లుడ దోర కృష్ణయ్యా” 
వైమానిక దళములోం బనిచేయుచుం జనిపోయిన దొర 
కృష్ణయ్యకు కొల్లాపురము 'కచేరి”రో “ఫోటో” తీసి, ఆతని సమాధికడ 
నా ఫోటో నుంచిరయట. 
“అయిదేల్లా కైనానూ- అల్లుడ దోర కృష్ణయ్యా 
బంగారీ ఉంగరాలూ ,, 2) 
నీ ఫోటో 80354 ,, a 
ఒకసేతా బెతామూ ,, 
ఒక సేతా టూపాకీ ,, 3 
మనిషీనీ ఏసెతబ్టూ ,, A 
బారైనా పెట్లిండ్రో 3 


[9] 


పెద్దాపూలి నీవయ్యో- అల్లుడ దోర కృష్ణయ్యా” 


2 


4. దానవీర ప్రశంసలు 


వీరగాథలలోను వీరగాథానికలలోను దజచుగా యుద్ధవీరమే 
(ప్రశంసింపంబడుచుండును. పేరంటాండ్ర కథలలోను, కట్టపదముల 
లోను మాత్రము త్యాగవీరమున్పది. దానవీరమును (బ్రశంసించు 
గాథానికలు గూడం దెలుంగులోం గొన్ని కలవు. మానవసేవయే 
మాధవసేవగా భావించి, కబవుకాటకములందు సాటి మానవులకు 
దమ సర్వస్వము నిచ్చివేసిన దానకర్ణులపైం గూడ జానపదులు భక్తి 
ప్రపత్తులతో పాటలు పాడుకొందరు. రాయలసీమలో బుడ్డా వేంగళరెడ్డి, 
సుద్దపల్లి లక్ష్మమ్మ, సుద్దపల్లి రామచంధ్రారెడ్డి, యాదాళ్ళ నాగమ్మ, 
చిన్నఅండ్లూరి శివమ్మ, మోదిన్‌ పకరుద్దీన్‌ మున్నగువారి పైనను, 
నెల్లూరు మండలమున కోడూరి బాలకోటారెడ్డిగారి పైనను, గోదావరీ 
మండలమున డొక్కా సీతమ్మగారి PIO నిట్టి పాటలున్నవి. ఇవి 


వీరగాథానికలు లేక లఘు బీరగాథలు 483 


కేవలము ప్రశంసలైనచో జానపద గేయములగును గాని గాథానికలు 
కానేరవు. కాని వీనిలో బుడ్డా వెంగళరెడ్డిగారి పాట, డొక్కా సీతమ్మగారి 
పాట మున్నగు వానితో గథాకథనమున్నది. కావున నివి 
వీరగాథానికలే. 


ఈ విభాగమునకు జెందిన పాటలలో బుడ్డా వేంగళరెడ్డిగారి 
పాట ప్రశస్తమైనది. దీనికున్న వ్యాప్తి రాయలసీమలో మటియే ఇతర 
గేయమునకును లేదు. రాయలసీమలో- ముఖ్యముగా రేనాడులో 
రైళ్లలోను, బస్సులలోను, తిరునాళ్లలోను నెక్కడంబట్టిన SBS నీ 
పాట వినిపించుచుండును. దీనినెక్కువగా కుంటి గ్రుడ్డివారు 
పాడుచుందురు. 


బుడ్డా వేంగళరెడ్డి రేనాటి దానకర్ణు(డు. రేనాటికి నుయ్యాల 
వాడ నారసింహారెడ్డి సూర్యుడు కాంగా, నీ వేంగళరెడ్డి చంద్రు 
డైనాండు. ఈ సూర్యచందద్రులిరువురును నుయ్యాలవాడ (గామమునకే 
చెందిన వారగుట మటియొక విశేషము. ఈయన క్రీ.శ. 1822లో 
జన్మించి, 1900లో (81-12-1900నాడు) SENSE. 
నారసింహారెడ్డి విష్లవకాలమున వేంగళరెడ్డి యువకుండుగా 
నుండియుండును. (క్రీ.శ. 1866లో విక్టోరియా మహారాణి 
వేంగళరెడ్డిగారి దానశీలత కబ్బురపడి ఆయనకు ఒక SSID 
బహూకరించెను. ఇది ఉయ్యాలవాడలో వారి వంశస్థుల కడ నేం 
టికినిం గలదు (1966లో నేనా గ్రామమునకు బోయి దానిని 
జూచితిని). ఈ స్వర్ణపతకముపై ముందు భాగమున నాంగ్లములోను 
వెనుక భాగమునం Fm ED నీ క్రింది విధముగా వాయ 
280 A. 


“Presented to Budda Vengala Reddy as a token 
of the high appreciation of Her Majesty's 
Government of his munificent liberality to his 
destitude countrymen in the famine of 1866”. 


“౧౮౬౬ సంవత్సరములో సంభవించిన క్షామకాలమందు 
నిరాధారముగా వుండిన తన స్వదే శస్థలవట్ల జరిపించిన 
వుత్మృష్టమయిన జెదార్యమునకు గాను హర్‌ మెజిస్టీ రాణిగారివల్ల 
చేయబడిన శ్రేష్టమయిన గణ్యతకు ఆనవాలుగా బుడ్డా వెంకకళరెడ్డిగారికి 
బహుమానము యివ్వబడ్డది”. 


క్రీ.శ. 1866లో రాయలసీమలో గొప్ప క్షామము వచ్చినది. 
అది ధాత నామ సంవత్సర మగుటచే దానిని 'ధాత Se” అని 
పిలిచిరి. ఇది ముఖ్యముగా అనంతపుర మండలమున సంభవించెను. 
బుద్దా వెంగళరెడ్డిగారు క్షామపీడితులైన ప్రజలకు మూండు నెలల 
పాటు అన్నవస్ర్రములిచ్చి కన్నతం[్రివలెం గాపాడెను. పండ్రెండు 
పాతరల ధాన్యమును ఖర్చుచేసెను. తన దగ్గబినున్న ధాన్యమయిపోం 
గా, మిత్రుల దగ్గబ నప్పుచేసి కుధార్తులను బోషించెను. శివి, కర్ణ, 
దధీచుల కోవలోనివాండు వేంగళరెడ్డి. 


బుడ్డా వేంగళరెడ్డిగారి తండ్రి నల్లపరెడ్డి. ఉయ్యాలవాడ 
(గామము వీరి స్వస్థలము. నల్లపరెడ్డిగారికి వేంగళరెడ్డి జ్యేష్టపుత్రుం 
డు. ఇతని తరువాత తిమ్మమ్మ యను కూంతురును, ఈశ్వరరెడ్డి 
యను మటియొక పుత్రుండును, సుబ్బమ్మయను వేటౌక పుత్రికయుC 
గలిగిరి. వేంగళరెడ్డిగారికి వెంకటమ్మ, చెన్నమ్మ యను నిరువురు 
భార్యలు కలరు. కాని వీరిలో నేయొక్కరికిని సంతానము గలుగలేదు 
(ఇప్పుడు ఉయ్యాలవాడ గ్రామములో నున్న బుడ్డా దస్తగిరిరెడ్డిగారును, 
శివారెడ్డిగారును వేంగళరెడ్డిగారి తమ్ముడగు నీశ్వరరెడ్డిగారి 


వేంగళరెడ్డిగారి ఇంటిపేరు పూర్వము “మద్దెల వారనియుండెడి 
దనియు, వేంగళరెడ్డిగారు గొప్ప దానపరు౭డై కీర్తిగడించిన తరువాత 
'గొప్పవాండు వేంగళరెడ్డి” యను SD “బడా వెంగళరెడ్డి’ యని 
విలువంబడుచుండెననియు, నా “బడా” శబ్దమే జానపదుల 
యుచ్చారణలో “బుడ్గ్డాగా మాటణినదనియు రేనాటిలోం గొందటు 
పెద్దలు చెప్పుచున్నారు. నారనింహోారెడ్డి ఇంటిపేరు కూడ 
మర్గెలవారేయని యొక వీరగాథానికనుబట్టి తెలియుచున్నది. 
నారసింహారెడ్డి- బుడ్డా వేంగళరెడ్డి ఇరువురును పూర్వకాలమున నొకే 
వంశమువారు, జ్ఞాతులు కూడ. ఇరువురును మోటాటి రాజవంశీకులే. 
కాని నారనింహోరెడ్డి తాత ముత్తాతల కాలమున నీ రాజ 
కుటుంబములు రెండుగా జీలిపోయినవి. అప్పటి నుండియును 
వీరికిని వారికిని వైవాహిక సంబంధములు లేవు. ఆచార 
వ్యవహారములును భిన్నములైనవి. చిరకాలముగా వచ్చుచున్న 
మోటాటి రాజకుటుంబము 'నారసింహారెడ్డి గుంపు అనియు “కృష్ణారెడ్డి 
గుంపు అనియు రెండుగా విడిపోయినది. బుడ్డా వేంగళరెడ్డిగారు 
కృష్ణారెడ్డి గుంపునకుం జెందిన మోటాటి రాచరెడ్డి. 

బుడ్డా వేంగళరెడ్డిగారు చేసిన దానధర్మములపై నెన్నియో కథలు 
జనపదములలో వ్యాప్తియందున్నవి. అందు గొన్ని కథలు మా(త్రమే 
పాటలోం బేర్మానంబడినవి. ఈ పాటకు నేను కర్నూలు మండలమున 
మూండు ప్రతులను సేకరించితిని. నంద్యాలలో నొకటి, కోవెల 
కుంట్లలో SENSE, కాకరవాడలో 353. స్వల్ప భేదములు 
తప్ప నీ మూండును నొకేరకముగా నున్నవని చెప్పవచ్చును. వీని 
ప్రారంభమిట్లుండును: 


“ఉత్తరాది ఉయ్యాలవాడలో- ఉన్నది ధరం చూడరయా 
నేటికి avar యెంగళరెడీ-దొడ్డ (54855 తెలియరయా- 
గఉత్తరాది॥1” 


ఇది యీ పాటకు 2508. వేంగళరెడ్డిగారి మూర్తి 
చిత్రణమంతయు నీ క్రింది పంక్తులలో గాననగును: 
“దొడ్డ (ప్రభువనీ దొరలు మెచ్చగా-ఇదువున గూర్చో నుండునయా 
ఇడుపున 55) నెంగళరెడ్డీ-ఇకయిక నగుతా నుండునయా” 


484 తెలుంగు వీరగాథా కవిత్వము 


ధాతకబివులోయ దమ (బ్రాణములను నిలిపిన రేనాటి 
దానకర్షునిం బ్రజలిట్లు దీవింతురు: - 


“దానం ధరం గ్యానం తెలిసీ - ధర్భరాజువలా ఎిలెనయా 
నచ్చిన బతికిన ఎంగళరెడ్డికి - సర్ధలోకమే ఉన్నదయా ॥ఉత్తరాది॥। 


పుణ్యం చేసిన ఎంగళరెడ్డికి- పూలపానుపే ఉందునయా 
మాటాసొచ్చం తెలిసిన ప్రభువని-మల్లెపూల Röa” 
॥ఉత్తరాది॥। 


పుణ్యము చేసిన వేంగళరెడ్డిగారికి స్వర్గములో మల్లెపూలపాన్సు 
వేయుదురంట. ఎంత చల్లని దీవెన! దీని తరువాత (బ్రాహ్మణునకు 
ఎనుమును దానము చేసిన కథ చెప్పబడును. (ఆవును దానము 
చేసెనని కొన్ని కథలలో గలదు.) వేసవిలో నొక (బ్రాహ్మణుడు 
ఉయ్యాలవాడలో వెంగళరెడ్డిగారి యింటికి వచ్చి, మజ్జిగ దాహమిమ్మని 
కోరెను. రెడ్డిగారి చిన్నభార్య చెన్నమ్మగారు లేచుటకు బద్ధకించి 
“మజ్జిగలేదు, పొండు” అనెను. ఈ మాటలు అరుగుమీద గూర్చున్న 
వేంగళరెడ్డిగారికి వినంబడినవి. ఆయన దిగ్గున లేచి, తిరిగిపోం 
బోవుచున్న బ్రాహ్మణునాపి, ఇంటి లోనికింబోయి కడవతీసి చూచెను. 
కడవనిండుగా మజ్జిగ యున్నది. లేదని చెప్పిన మజ్జిగను మరల 
నిచ్చినచోం బాపమని భావించి, ఆ బ్రాహ్మణుపకుC బంచభక్ష్య 
పరమాన్నములతో భోజనము పెట్టించెను. “మజ్జిగ లేనిచో మన కీ 
యినుమెందులకు?’ అని భార్యతోం జెప్పి, పాడిగేదెను దూడను నా 
(బ్రాహ్మణునకు దానము చేసెను. ఎవరైన నా బ్రాహ్మణుని ఈ 
8? యని (ప్రశ్నించినచో, వెంగళరెడ్డిదని చెప్పవల 
దనియు, నట్లు చెప్పినచోం దాను బుణపడియుండుననియు, నందుచే 
నా యెనుము దేవునిదని చెప్పవలసినదనియు వేంగళరెడ్డిగారు ఆ 
(బ్రాహ్మణునిC గోరిరంట. దాహమును దీర్చుకొనుటకై కొంచెము మజ్జిగ 
నడుగంగా ఎనుమునే తోలి యిచ్చిన మహాదాత వేంగళరెడ్డి. 


ఒకనాండొక ఫకీరు(్రీ వేంగళరెడ్డిగారింటికి భిక్షమునకై 
వచ్చెను. ఆమెకు వేంగళరెడ్డి యొక పట్టుచీరను దానము చేసెను. 
es పట్టుచీర రెడ్డిగారి భార్యయగు చెన్నమ్మకుC బుట్టింటివారు పెట్టినది. 
పెరటిమార్గమునం జెన్నమ్మ వచ్చి, యా బిచ్చగత్తెకడనుండి చీరను 
లాగుకొనెను. అది వెంగళరెడ్డిగారికిం దెలిసి, బాధపడి, పట్టుదలతో 
సరిగా నట్టి చీరనే నేయించి ఆమెకు దానమిచ్చుటయే కాక, యా 
ఫకీరుగస్రీకిం దోబుట్టువుకన్న మిన్నగాం జీరసారెలు పెట్టి సాంగ 
నంపెనంట. 


వేంగళరెడ్డిగారు గుజ్జిమెక్కి చెన్నపట్టణములోనున్న రాణి కడకేం 
గెను. ఆ రాణి రెడ్డిని జూచి ఏడువేల రూపాయలనిచ్చి దానము 
చేయుమని కోరెను. ఆ నభాప్రాంగణము దాటునరికే యా 
ధనమంతయు వేంగళరెడ్డి దానము చేసివైచెను. ఆతని వితరణ శక్తికి 
విక్షోరియారాణి ఆశ్చర్యచకితయయ్యెను. 


“కురసీమిందా రాణామ్మ తల్లీ- గుండెలావటిల నిలిసెనయా 
వీడు AGA నరుడూ కాదూ- చక్రవర్తి యనుకున్నదయా- 
గఉత్తరాది॥। 


కిలకిల కిలకిల రాణి నగీ- 

ఎండి బంగరూ అచ్చు ఫారమూ- ఆగదంటనే పలికెనయా 

కిలకిల కిలకిల రాణి నగీ- 

రాణి బిళ్ల మెదకేసెినయా- రత్నాలదండ మెడకేసెనయా” 
గఉత్తరాది॥। 


అంతేకాదు. ఆ రాణి పండ్రెండు పుట్ల ధాన్యము పండెడి 
వేంగళరెడ్డి గారి పొలమునకు బన్ను లేకుండ జేసెను. కాని 
వేంగళరెడ్డి రాంబోవు కాలమెట్లుండునో యని సగము పన్ను కట్టెదనని 
చెప్పెను. అప్పటినుండి యకరమునకు మూండు కాసుల వంతున 
బన్ను చెల్లించుచుండెను. 


వేంగళరెడ్డిగారి Se MEIN బలిసిన చక్కని యెద్దొకటి 
యుండెను (ఈ యెద్దునే తరువాత అప్పలాపురము చెన్నారెడ్డి కొనెను). 
ఒకనాండు మాలమాదిగల పిల్లలు ఆటలాడుకొనుచు, బలిసియున్న 
వేంగళరెడ్డిగారి యిద్దును జూచి, ఆ యెద్దునిచ్చినచోం SDC బండుగ 
వెడలిపోవునని పల్మిరి. రెడ్డిగారి జీతగాండ్రా మాటలు విని కోపించి, 
ఆ పిల్లలవెంటంబడి, SEN SID కొట్టిరి. వేంగళరెడ్డి గారికీ 
విషయము తెలిసి, మాలమాదిగల పిల్లలందబను రప్పించి, వారి 
దెబ్బలకు 288) చేయించి, వారికి గడుపులనిండుగా భోజనములు 
పెట్టించి, ఆ యెద్దును వారికి దోలించెను. (పాటతో నింతవజకే 
యున్నది. కాని జన[శ్రుతినింబట్టి చెప్తుకథలో నా మాల పిల్లల పెద్దలు 
వెంగళరెడ్డిగారి దగ్గజికు వచ్చి, మరల నా యెద్దును దోలితెచ్చి, 
మహాప్రభో, పిల్లలు తెలియక తప్పుచేసిరి, క్షమింపు(డు” అని 
(బ్రతిమాలిరంయట. ఇదియే సమంజసముగాం దోచును.) 

వెంగళరెడ్డిగారు ఎప్పుడును రాత్రులందే ప్రయాణములు 
చేయు చుండెడివారు. ఒకప్పుడు విరూపాక్షికిం బోందలంచి 
బయలుదేరెను. నలుగురు 'గొరక దొంగలు” రెడ్డిగారినిం జంపుటకై 
యడ్డగించిరంట. వేంగళరెడ్డిగారు నాయనా, మీరాంకలిగొని 
యున్నారు. అన్నము తినిన తరువాత నన్ను KOHAD అని యా 
దొంగల నింటికింరప్పించి, కడుపునిండుగా భోజనములు పెట్టి, 
పిమ్మట “నన్ను జంపుడు’ అనెనంయట. దొంగలు నలుగురును ఆయన 
కాళ్లపైంబడి, క్షమింపవేండిరి. ఆ దొంగల భార్యాపుత్రు లిండ్లకడ 
నెదురు చూచుచుందురని తలంచి, నలుగురు దొంగలకును నాలుగు 
బియ్యపు మూటలు గాడిదలపై వేయించి, (తోవ ఖర్చులిచ్చి, ఆ 
దొంగలను సాంగనంపెను. గాంధీజీ పుట్టక పూర్వమే అహింసా 
సిద్దాంతము నమలు జరిపిన మహానుభావుడు వేంగళరెడ్డిగారు. 

ఒకనాండు రెడ్డిగారు SH» నెక్కి చెన్నంపల్లెకుయ 
బోవుచుండెను. ఆ చెన్నంపల్లెలో వేంగళరెడ్డినిం జంపవలెనని కొందు 


వీరగాథానికలు లేక లఘు వీరగాథలు 485 


శత్రువులు మాటుపెట్టిరయట. ఆ శత్రువుల యింటనున్న మాలవాం 
డొకండు వచ్చి, ఆ విషయమును వేంగళరెడ్డిగారికి విన్నవించెను. ఆ 
మాలవానికిం దనయందుంగల భక్తికి మెచ్చి, వానిని SNES 
యుంచుకొని, పెంచి పెద్దజేసి, వైభవోపేతముగా వానికి 
బెండ్లిచేసెను. మూండు దినములు జరిపిన యా మాలవాని పెండ్లికి 
దానకర్షుండగు వేంగళరెడ్డిగారు ప్రజలకెట్టి శాసనము చేసెనో చూడు 
(9: — 


“ుట్టూవుందే ఆమడ పొడుగూ-లోపల మూడూ దినముల వరకూ 
కుండపెట్టి కూడొండిన వాడికి జాలుమానుందని వలికెనయా” 


ఉయ్యాలవాడ గ్రామమునకుC జుట్టు ప్రకృల నామడయేరలోం 
గల (గ్రామవాసులందటును మూడు దినములపాటు తన ఇంటనే 
భోజనము చేయవలెనంట. దీనినతిక్రమించి, స్వయముగా వంట 
చేసికొన్నవారికి జుల్మానా విధించునంట. 


ఒకప్పుడు వేంగళరెడ్డిగారు తమ చేలలో గంకుల కోంతకు 
మాల మాదిగలను బిలిచి 'కంకులన్నియును మీరు కోసికొని వట్టి 
చొప్పను నాకుంబంపుడు” అని చెప్పెను. వారట్లు చేయంగా, 
వేంగళరెడ్డిగారి బంధువులు కోపించి, ఆ మాలమాదిగలను బట్టుకొని 
కొట్టి చావడిలో బంధించిరి. అది వేంగళరెడ్డిగారికి దెలిసి యెంత 
క్షోభించెనో చూడుడు: - 


“ఎవరు కొట్టిరో నా విల్లలనూ- ఎవరు తిట్టరో నా పిల్లలనూ 
మూడునూర్లా దుద్దుపోసీ- మందినెల్ల యిడివించెనయా” 


ఈ వీరగాథానికలో వేంగళరెడ్డిగారి దాతృత్వము (బ్రశంసించు 
కొన్ని కథలు మాడ్రమే చెప్పబడినవి. ఇంకను ఎన్నియో కథలు 
వచన రూపమున జనపదములందు వృద్దులచేం జెప్పంబడుచున్చవి 
(ఇట్టి వచన కథలను నేను నలుబది వజకును సంపాదించితిని). 
ఈ గాథానికలో మటియొక విశేషమేమన, నిందు గేవలము కథా 
కథనమే కాక, రసవంతమగు కవిత్వమును నుండుట. బలిసియున్న 
వెంగళరెడ్డిగారి కోడెను జూచి, ఆటలాడుచున్న మాలమాదిగల పిల్లలు 
తమలో దాము భాషించుకొనుట చాల సహజముగా వర్ణింపం 
బడినది: - 


“ఒరె మల్లుగా ఇటు చూడరా ఒరె యెల్లుగా ఇటు చూడరా 
ఎంగళరెడ్డివి ఈరయెద్దులూ- ఎంగళరెడ్డివి ఈరకోడౌాలూ 
కాటుక కన్నుల కర్రెకోడెరా- కార్తిక మాసంలో రెడ్డి SSD 
నాలుగుకాల్లా మట్టమున్నదీ- నడినెత్తిన మరి సుక్క ఉన్నదీ 
బిళ్లకొమ్ములా కర్రెకోడెరా- బిగువుకండలా ఈరకోడెరా 
పందుంబియ్యం గిత్తయితే మా- పండగవుతదని వలికిరయా” 


ఈ యిద్దును మాలవాడలకుం౯ దోలుచు వేంగళరెడ్డి మిక్కిలి 
దుఃఖించెను: - 


“ఏమీ ఎరగని యెద్దు గిత్తకూ- వుటిక మేతలే పెట్టెనయా 
చెవులోననో ఎంగళరెడ్డి- నాయనా ఓ బసవదేవుడా, 
నీకూ నాకూ బుణాలు దీరెను- మాలవాళ్ల ఇంద్లకు నీవు 
230 కట్టెకు పూజకెల్లమని చెప్పెనయా” 


వేంగళరెడ్డిగారి కీర్తి యెండకాసిన మండలమంతయుం 
(బ్రాకిపోయెనంయట. “ఎండగాసినా మండలానికీ- ఎరుకగలిగినా 
రెడ్డివయా”.- ఈ విధముగా నెవరైనను బొగడినచో వీథియరుగుపైం 
గూర్చొని వికవిక నవ్వుచుండెడివాండంట వేంగళరెడ్డి. ఈయన చెంగావి 
పంచెలు సింగారించుకొని, గుజ్బిమెక్కి చెన్నపట్టణము పోంగా, నా 
పట్టణములో సాహెబుదొరలు, ఇన్‌స్పెక్టర్లు, పోలీసు జవాన్లు 
వేంగళరెడ్డిగారికి “సాబు సలాములు చేసిరయా, వొంగొంగి సలాములు 
చేసిరయా”. బుద్దా వేంగళరెడ్డిగారు ఎన్ని రకముల దానములు చేసిరో 
తెలుపుచు నీ పాటలో TES నిట్లున్నది: - 


“హరినారాయణ అన్నవారికీ- అన్నవస్తరము లిప్పించెనయా 
గోయిందాయని పాడే జనులకు- గోవుదానమే చేసెనయా 
పాలులేని వసిబాలులకెల్లా- పాలచలేంద్రలు పెట్టెనయా 
పెళ్లిళ్లు కానీ బీదజనులకూ- పెళ్లిళ్లే చేయించెనయా 
కాలులేని కరమొండివాళ్లకూ- ఒంటెద్దు 228 చేయించెనయా 
కుంటివాళ్లకూ గుడ్జివాళ్లకూ- ఈదుజోడూ మనుములు చూసీ 
పెళ్లిళ్లే చేయించెనయా 
వుణ్యము చేసిన యింగళరెడ్డికి - వూలపానుపే వచ్చునయా 
మాటాసొచ్చ్రము తెలిసిన ప్రబువని- మల్లెపూల పాన్సేతురయా!” 
ఉయ్యాలవాడలోంగల వేంగళరెడ్డిగారి వంశమువారికడ నేం 
టికిని నీ దాతృత్వగుణమున్నది. ” ప్రతి సంవత్సరమును ఉగాది 
పండుగ నాయడు వెంగళరెడ్డిగారి సమాధి Se కుంటి (గుడ్డివారికిC 
బంచభక్ష్య పరమాన్నమలతో గొప్ప అన్నదానము జరుగును. ఈ 
యపూర్వమగు నన్నదానమును వేంగళరెడ్డి గారి వంశస్థులే 
నిర్వహింతురు. బస్తాలకొలంది బియ్యమును వండి, అన్నమును 
రాసులుగా బోయుదురు. దేశము నలుమూలల నుండియు వేలాదిగా 
బిచ్చగాం[డ్రు ఉయ్యాలవాడకుC జేరుదురు. ఈ బిచ్చగాం[డ్రందబును 
భోజనము చేయుటకు ముందు వేంగళరెడ్డిగారికి రాణి యిచ్చిన స్వర్ణ 
పతకమును గన్నుల కద్దుకొందురు. గ్రుడ్డివారు సహితము పతకమును 
SOOS దడిమి యా చేతులను గన్నుల కద్దుకొందురు. ఈ పని 
చేయకుండ నొక్క బిచ్చగాండైనను ముద్ద యెత్తండు. ఈ దానకర్గ్ణుం 
డు యశకాయుం డనుటలో నింక సందేహమేమున్నది? 


వేంగళరెడ్డిగారు ఎప్పుడును పేదలకు అన్నదానమే చేసెడివారు 
కాని, ధనదానము చేసెడివారు కారు. మానవుని (ప్రాణములను 
నిల్చునది పర(బ్రహ్మ స్వరూపమగు అన్నమే యని యీయన 
నమ్మకము. అందుచే (బ్రాణాధారమగు అన్నమునే దానము 


486 తెలుంగు వీరగాథా కవిత్వము 


చేసెడివారు. ఒకవేళ, నెప్పుడైనను డబ్బిచ్చినచో నొక్క దమ్మిడీ మాత్రమే 
ఇచ్చెడివారు. అందుచే కొందజు బిచ్చగాండ్రు “బుడ్డా ఎంగళరెడ్డి 
దమీ దమ, ఎన్నాళ్లు బ్రతికినా దమ్షీ దమీ” యని పాడెడివారు. 
వేంగళరెడ్డిగారి జీవితమంతయు సమగ్రముగాం జి(త్రించుచు 
“బందుమియ్యి'యను VR SVN చక్కని ద్విపదకావ్యమును 
రచించెను. ఈ బందుమియ్య బుడ్డా వేంగళరెడ్డిగారికి సమకాలికుC 
డని నేను భావించుచున్నాను. 

దానపరురాలైన డొక్కా సీతమ్మగారి పైం గూడ నిట్టి కథాత్మక 
గేయమొకటి తూర్పు గోదావరీ మండలములో బాడంబడుచున్నదని 
తెలియుచున్నది. 


ర్‌. జానపదములు 


అద్భుతరస ప్రధానముగా జానపదులు కల్పించుకొనిన 
చిన్నచిన్న కథాత్మక గేయములును గలవు. ఇవి తరతరములనుండి 
పాడంబడుచున్నవి. జానపదగేయ లక్షణము లన్నియు నిట్టి వాని 
కుండును. కథాకథనము తప్ప జానపద గేయములకును వీనికిని 
ఖేదము లేదు. రసవంతమగు కవిత్వ విషయమున బొబ్బిలివరుస 
కథలకును హరిహరీ పదములకును నెంత భేదమున్నదో, చారిత్రక 
వీర మరణములపై నున్న గాథానికలకును, ఈ జానవద 
గాథానికలకును నంత భేదమున్నది. వీనిలో జానపదుల నుడికారము, 
సహజ వర్ణనలు, అభివర్ధిత పునరుక్తులు, వారానువర్తనములు 
కొల్లలుగా నుండును. వీనిని జానపదగస్తీలు పొాలములలోం 
బనిపాటులు చేసికొను నప్పుడును, వెన్నెలరాత్రులలో గుండ్రముగా 
దిరుగుచుం, జప్పట్లు చబిచుచు చుట్టుకాముండు పాటలుగాను, 
జక్నికలుగాను, సంక్రాంతి పండుగ సమయమున గొబ్బిపాటలుగాను 
బాడుకొనుచుందురు. ఇట్టి వానిలో గొలంది మా(త్రమే 
ము(ద్రితములైనవి. అముద్రితములుగా నెన్నియో గాథానికలు 
జనపదములలో మౌఖిక (పప్రచారమున నున్నవి. ఇట్టి మౌఖిక 
గాథానికలను గొన్నింటిని నేను సంపాదించితిని. ఎబ్బపాప పాట, 
బత్తినన్న పదము, చాకలి దుడుమన్న పదము (లేక వీరనాగమ్మ 
పాటు), వానదేవుని పాట (లేక 5375, పాటు), భూపతిరాజు పదము, 
ఒలియ పాచ్చావు పదము, బొత్తుడుపాట, (బ్రతుకమ్మ పాట- 
మున్నగునవి నేను సేకరించిన జానపద లమువీరగాథలు. 
కథనముగల జానపదగేయము లన్నియు స్త్‌ వర్గమునకే చెందును. 
ఈ జానపద గాథానికలలోం జాలభాగము జంగములు పాడు ÕS, 
గాథలకు సంక్షిప్త రూపములు. జంగములు పాడు బొబ్బిలిరాజు కథ, 
కామమ్మ కథ, లక్ష్మమ్మ కథ, కాంభోజరాజు కథ, పసలబాలుడు 
కథ మున్నగునవి విని, జానపదన్తీలు తమధోరణిలో వీని నూయల 
పదములుగా౭, దుమ్మెద పదములుగా, వెన్నెల పదములుగా మలం 
చుకొని పాడుకొనుచున్నారు. తెలంగాణములో నేండు పుట్టుచున్న 


బ్రతుకమ్మ పాటలలో సగమిట్టివే. (ప్రసిద్దమగు బొబ్బిలివరుస కథల 
నూయల పదములుగా మార్చినట్టివే. 


5.1. 25 ae: - 

ఇది చితూరు మండలమున చంద్రగిరి తాలూకాలోని కొటాల 
గ్రామమున సేకరించిన పాట. తుమ్మెద పదము, సూర్యచంద్ర 
(గహణములపై జానపదులు కల్పించిన గాథ. ఏడుగురు రామన్నలు 
Ke od. ఏడవవాండు చిన్నరామన్న అడవిలో వెదురు 
బొంగును నటికినా౭డు. అందులో Sen యున్నది. ఆమెనింటికిం 
దెచ్చి పెంచసాంగిరి. ఒకప్పుడా యెడ్గురన్నదమ్ములును మరల వేం 
టకుంబోయిరి. GAS నీలాటిరేవునకుం Here 'నాగులస్వామి” 
ఆమెను బలాత్మరించెను. ఆమెను నాగలోకమునకుం గొంపోయెను. 
అన్నలు వేటాడి ఇంటికివచ్చి, చెల్లెలు మాయమగుటచే నామెను 
వెదకికొనుచు నాగలోకము పోయిరి. నాగులస్వామినిం జంపి, 
009 3755 59 దోడితెచ్చుచుండిరి. అప్పటి కామె గర్భవతి. 
మార్గమధ్యమున 7575) (03 నేలంబడుచుండెను. (క్రిందంబడిన 
(గుడ్డును వెనుక వచ్చుచున్న యన్నలు తమ కాళ్లతో రాచి నాశనము 
చేయుచుండిరి. ఒక్క గ్రుడ్డు మాత్రము నేల నెతీయలోంబడి తప్పించు 
కొన్నది. దానినుండి నాగేం[ద్రు(డు పుట్టి మేనమామలను గబవం 
బోయెను. వారు భయపడి సూర్యచంద్రుల మటుగుం జోొచ్చిరి. 
సూర్యచంద్రులా యన్నల కభయమిచ్చి, వారిని గబుచు కాట్లు తమ్ము 
గజివమనిరి. నాగేంద్రుడు ఏడాది కొకమాటు సూర్యచం[ద్రులను 
గబుచుచుండెను. సూర్య(గ్రహణము, చంద్రగ్రహణము కలుగుటకు 
ఇదియే కారణము. ఈ (గ్రహణములు పట్టినప్పుడు జనులు 
DI, ఎజ్బ్జపొలిని జల్లుచుందురు. గ్రహణము పట్టినప్పుడు 
పసుపు కలిపిన అన్నమును జల్లుదురు. ఇది పచ్చపొలి. గహణము 
విడిచినప్పుడు పసుపు సున్నము కలిపిన అన్నమును జల్లుదురు. 
ఇది DID. ఈ పాట ప్రారంభమిట్లుండును: - 


“ఎదుగూరూ రామన్నగోరూ - తుమ్మెదా 
విడు కొండా లేటబోతారూ PA 
అమ్మ రాయే ననుగన్న తల్లీ 3 
సద్ధికూదూ సాల బొయ్యమ్మా 3 
సద్ధికూదూ సాల బోసిందో a 
సల్లంగా ää నిచ్చిందో అ 
విడుమందీ రామన్నలేమీ 3 
ఏడుకొండా eea బొయిరీ sj 
కురచకురచా అడిబీలు దాటీ A 
నేలకురచా అడిబీలు రామా తుమ్మెదా” 


ఈ గాథానికలోC గవిత్వము రసవంతముగా నుండుటయే 
కాక, వీరగాథా లక్షణములెన్నియో ఇందు [బ్రత్యక్షమగుచున్నవి. 


వీరగాధథానికలు లేక లఘు బీరగాథభలు 487 


“మాటలొచ్చూ మరి తప్పులొచ్చూ తంమ్మెదా, తవ్పితేనూ 
తలకాయకొచ్చూ తుమ్మెదా” అను నుడికారములు, 'చెప్పితేనూ నరికేను 
రన్నా[ చెప్పకున్నా నరికేను Sry, 'చెప్పితేను తెచ్చేనమ్మా- చెప్పకున్నా 
తెచ్చేనమ్మా- మొదలగు వారానువర్తనములు పెక్కు కలవు. 49588 
పునరుక్తియుం బలుతావులందుం గాననగును. ఎజ్జపాప NEC 
బోవు వర్ణన చూడుండు: - 


“కట్లకట్లా కడవెత్తినాదో - తుమ్మెదా 
బుజానా వుంబీనాదో 
బూజానా వుంబీనాదో E 
మెట్లబాయికి నీళల్లాకు బోయే ja 
మెట్ల బాయికి నీళల్లాకు బోయే ka 
ఎంబి యేడూ మెట్లే దిగెనో A 
ఎంబి యేడూ మెట్లే దిగెనో ja 
ఎంచకేడూ DH దిగెనో E 
అల తోసీ నీళ్లే ముంచే a 
అట్ట ఇట్టా సూసీనాదో- తుమ్మెదా” 
5.2. వానదేవుని పాట:- 

దీనిని “అక్కెమ్మపాటి యనియు విలుతురు. జానపద 
గాథానికలలో నిది మిక్కిలి వ్యాప్తియందున్న పాట. ఇది యాంధ్ర 
దేశమంతటను వ్యాప్తియందున్న పాటగాం దోంచుచున్నది. దీనిని 
నేను కర్నూలు మండలమున సంపాదించితిని. “అక్మెమ్మి యను 
నామము జానపద సాహిత్యమునం దబచుగా వినంబడుచుండును. 
కామేశ్వరియే ఈ యక్మెమ్మ కాంబోలును. రాయలసీమలో కడప 
మండలమున “అకృలదేవత కొండి కలదు. ఈ ప్రాంతమున జానపద 
స్ర్తీలు వెన్నెలలో బాడు పాటలను 'జక్కికి లందురు. జక్కులవాండ్ర 
పాటలే ఈ పేరును ధరించియుండును. లేదా అక్మలదేవినిగూర్చిన 
పాట 'అక్క్మికి యయి, క్రమముగా నదియే 23, మాతి 
యుండును. ఏది యేమైనను, నీ వానదేవుని పాటలోని అక్మెమ్మకును 
కామేశ్వరికథలోని అక్నలకును ఏవిధమగు సంబంధమును లేదు. 
ఆ పాట వేటు, ఈ పాట వేటు. వానదేవునిపాట లేక అక్మెమ్మపాట 
జానపదుల కల్పనవలె నున్నది. వెనుక చెప్పిన యెజ్బ్జపాపపాట 
సూర్యచంద్రుల గ్రహణములకుం గల్పన కాంగా, నీ వానదేవునిపాట 
ఉటుములకు మెజపులకుC జేపిన కల్పన. 

భీమన్న అచ్చమ్మ యను దంపతుల కేడ్గురు పుత్రుల వెనుక 
అక్మెమ్మ పుట్టినది. ఈమె దుష్ట నక్షత్రమున బుట్టుటచే నూరిబయట 
మేడకట్టి యందుంచిరి. ఆమెకడ లక్షల కొలంది చిలుకలు, హంసలు 
నుండెను. వానిమేంతలకై యామె యొకప్పుడు తన యన్నలు వేసిన 
యెబ్బజొన్నచేను కడకు బోయి తిరిగి వచ్చుచుండెను. దారిలో 
వానదేవుండు చేటంత మొగిలొడ్డి చెబువు కుంటలు నించెను”. 5372 
అమాయకముగా 'ఇప్పుడొచ్చిన వానదేవ, మాపటికి రాకూడదా?” 


అన్నది. వాన తగ్గిపోయినది. ఆ రాత్రి వానదేవుండు అక్మెమ్మ మేడకు 
వచ్చెను. ఆ ముగ్ధ ఆశ్చర్యపోయినది. ఇరువురును గలిసి రెండు 
నెలలు ఆ మేడలో సుఖముగా నుండిరి. ఇంతలో వానదేవుని 
పట్టణమున వర్షములు లేక కబివు వచ్చెను. ఆ పట్టణములోని జక 
“తెలుగమ్మ (వల్లె స్రీ) వచ్చి, వానదేవునిం దన మేడలో 
నిలుపుకొన్నందులకు OO 573039. అందుచే 5375, 
వానదేవునిం బంపివేసెను. మూండు నెలలకు దాను దిరిగి 
వచ్చెదననియు, నీలోపున నామెకు మూండు నెలలు పోతపోసిన 
IS బహుమతిగా బంపెదననియుం జెప్పి Sc 
వెడలిపోయెను. 


వానదేవు(డు తన పట్టణమునకుంబోయి, మూండు నెలలు 
పోతపోసిన అవికను SNC బంపుచుండంగా నతని భార్య చూచి, 
మాత్సర్యముచే రహస్యముగా నా అవిక నపహరించి, దానికి 
బదులుగాం బల్లేరు కాయలు గుచ్చియున్న వేటొక బివికను బంపెను. 
అక్క్మెమ్మ |ప్రియుండు కానుకం బంపెనను నుత్సాహముతో స్నానము 
చేసి యా అవికను ధరించినది. పల్లేరుకాయలు గ్రుచ్చుకొనంగా 
విపరీతమగు బాధపడి, వానదేవు(డు తన్ను మోసగించెనని అతనిని 
దూషించినది. పల్లేరుకాయల బాధతో KAN యని కన్నులు 
మూసికొన్చది. మూండు నెలల యనంతరము వానదేవుండు వచ్చినాం 
డు. ఎంత బ్రతిమాలినను 9375 పలుకలేదు, మూసిన కన్నులు 
తెబవను లేదు. వానదేవున కర్ణము కాలేదు. తన భార్య చేసిన 
మోసమాతనికిం దెలియదు. 93,5) నెట్లెనను మాటాడించవలెనని 
పట్టుపట్టైను. ఆమె యున్న దేశమున గొప్ప క్షామమును సృజించెను. 
ఆ క్షామకాలమున అక్మెమ్మ తల్లియగు అచ్చమ్మ, కూంతురితోం KOR 
వానదేవుని పట్టణమునకు వెడలెను. అకడ వానదేవుండు అక్క్మెమ్మ 
ననేక విధముల బరీక్షించెను. అయినను నామె కన్నులు 30520. 
వానదేవునితో బెదవివిప్పి మాటాడలేదు. అచ్చమ్మ తన కూతురి 
నట వదలి వచ్చివేసెను. వానదేవుని తల్లి అక్మెమ్మకు జడవేయుచు 
నామె వానదేవునితో మాటలాడకపోవుటకుం KO కారణమడిగెను. 
అక్కెమ్మ జరిగిన విషయమంతయును పూసగుచ్చినట్లు చెప్పెను. 
(5553 దాగియుండి, ఆమె చెప్పుచున్న విషయమంతయు వినుచున్న 
వానదేవుయడు హఠాత్తుగా అక్కెమ్మ చెబియగుం బట్టుకొనంబోయెను. 
కాని అక్న్మెమ్మ అతనికి LES మెబిపుగా మాటిపోయెను. వానదేవుం 
డు ఊరకొనలేదు. తాను ఉబుముగా మాత్‌ OYO Sc389c 
దబుముచునే యున్నాండు. 


ఎట్జపాపపాటవలెనే ఈ వానదేవునిపాటయు సిసలైన జానపద 
లక్షణములుగల గేయము. ఇందు డెలుంగు నుడికారము 
తొణికిసలాడుచున్నది. ఖండిగతిలో సాంగినది. పది మాత్రల తరువాత 
విజుపు. ఆ DI దగ్గబు నొకమాటు, పాదాంతమున వేటౌొకమాటు 
రామోజీ రామి యను పునరావృత్తి వచ్చును. దీని ప్రారంభ 
మిట్లుండును: - 


488 తెలుంగు వీరగాథా కవిత్వము 


“కరి పట్నాన రామోజి రామ-ఒకరాజు భీమన్న రామోజిరామ 
భీమన్న పెండ్లాము  , అచ్చమ్మ గలదమ్మ a 
533) భీమనకు M ఎందారు కొడుకులూ. ,, 
ఎందారొ ఎక్కడిది JA 208 కొడుకులే ,, 
20/08 ఎనకనే ,, అక్ళెమ్మ 2043” ,, 


వానదేవు(డు అవికను బంపంగా అక్మెమ్మ సంతోషముతో 
స్నానము చేసి ముస్తాబగుట జానపద ధోరణిలో నతిరమణీయముగ 
వర్ణింపబడినది. జానపదగేయములలోను వీరగాథలలోను నిట్టి 
వర్ణనలు చాలందజిచుగ వచ్చుచుండును. ఇది యొక వారాను 
వర్తనము. 


“ఎండి కళలాయిలోరామోజిరామ- ఎలనీళ్లు గాసింది రామోజిరామ 


పెడి కళాయిలో ja పొట్లయిన జేసింది ja 
తూరూపు (9035) a తూలిడిబె తలకురులు_ ,, 
వరమటీ 9038) A 2983 తలకురులు ,, 
జాలాట్‌ 2033) s జలకంబు లాడింది M 
రవరవా గాలికీ ja 80708 తలకురులు ,, 
ఎండి 2308" Jä JON) దీసింది sa 
పయిడి దువ్వేనతో 3 పావిడిలు దీసింది స 
తన పాది ఏళ్లాతో M 5 కట్టింది E 
వట్టావి సీరెల్లు M కట్టెనే అక్కెమ్మ స 
వానదేవుని రయిక » sand అక్మెమ్మ M 
అన్ని సొమ్ములు పెట్టి , అద్ధ్దములొ నూసింది ,, 
అద్ధములొ అక్మెమ్మ ,, దిద్దినట్టున్నాది” a 


5.3. భూపతిరాజు పదము: 
ఇది కూడ జానపద గాథానికయే. ఇది ఊయల పదము. 
భూపతిరాజు పుత్రిక అక్మెమ్మ; పుత్రుడు రామన్న కోడలు సిరిదేవి. 
ఈ సిరిదేవి అక్మెమ్మపై దోషారోపణము చేసి, భర్తచే నామెను 
జంపించెను. రామన్న తన చెల్లెలి నరణ్యమునకుం గొంపోయి 
చంపును. అట దేవాలయమును కోనేరును ఏర్పడెను. అక్మెమ్మ తన 
భర్తయగు భీమన్నకలలోం గనంబడి అన్నయగు రామన్న తన్ను 
జంపెనని చెప్పినది. భీమన్న వచ్చి భార్య చనిపోయినచోట మంటలోం 
బడి ఆత్మాహుతి చేసికొనెను. వీరగాథలలోని వారానువర్తనమొకటి 
ఈ ASC గానవచ్చుచున్న్చది. హత్య చేయంబడినచోట హతుని 
చేతులు చెబికుతోట లాయెననుట, కాళ్లు అరంటి బోదె లాయెననుట 
సాధారణము. GINO జంపినచోట నామె అవయవములెట్లు 
మారెనో చూడుండు: - 
“అక్కమ్మ 8733 ఉయ్యాలో - 
అక్ళెమ్మ సేతులు.,, 


కోనేరు väi ఉయ్యాలా 
సెరుకు తోటాలాయ. ,, 


అక్కెమృ కాళ్లెన 4; అరట్‌ Mr ,, 


e3y her ,, మల్లె లీగాలాయె A 
అక్కెమ్మ ööd ,, ase ఆయెనే a 
అక్ళెమ్మ Ser ,, పావురాలాయెనే” , 


సరిగా నిట్టి వర్ణనమే “అంజమ్మ కథి యను పేరంటాలు 
కథలో గూడ నున్నది. 


5.4. బత్తినన్న పదము: - 


కర్నూలు మండలమున “బత్తినన్న పదము” అను జానపద 
గాథానిక లభించినది. 'భక్తిరన్న' శబ్దమే జానపదులలో 'బత్తినన్నగా 
వికృతి చెందినది. అయినను కాటమరాజు కథాచక్రములోని భక్తిరన్న 
కథకును దీనికిని సంబంధము లేదు. ఈ గాథానికలో 15855, 
BIOS) యను పేర్లు మాత్రము గలవు. ఈ పేర్లతో జానపదు లీ 
కథను గల్పించియుందురు. బత్తినన్న నీలాటి రేవులో స్నానము చేసి 
వెడలంగా, రేపల్లెలోని రెడ్డిసాని యను స్రీ ఆ రేవునకు వచ్చి, బత్తినన్న 
తలవెం[(డుక యటనుండుట౯ జూచి, యాతనిని మోహించెను. ఆ 
రోజు రెడ్డిసాని ఆవులన్న కడకు బోయి, రా(త్రివేళ తాను 
బత్తినన్నకొబికు ఆవులదొడ్డికి వత్తుననియు6, దన్ను బులియని 
భావించి బాణములతో గొట్టవలదనియు, బత్తినన్నకీ విషయము 
దెలియంజేయుమనియుం దెల్పెను. ఆవులన్న యంగీకరించెను. కాని 
బత్తినన్నతోయ Ap మబచిపోయెను. రాత్రియగుసరికి రెడ్డిసాని 
యలంకరించుకొని, పులివన్నె చీరకట్టి, నెమలివన్నె అవికతొడిగి, 
ఆవులదొడ్డి కడకు వచ్చి గోడదుమికెను. ఆవులు బెదరెను. 
పులివచ్చినదని తలంచి గొల్లలు బాణములను విడిచిరి. రెడ్డిసానికి 
బాణము తగిలి పడిపోయినది. బత్తినన్న ఆమెను జూచి చింతించి, 
యామె నెత్తుకొని యింట్‌కిం దెచ్చెను. ఆవుల దొడ్డిలోం 
గలియావుకొమ్ము తగిలినదని రెడ్డిసాని భర్తతోం జెప్పెను. ఆమె 
చనిపోయినది. ఆమె SPD కాలుచుండంగా బత్తినన్న కూడ నందు 
దుమికి ప్రాణత్యాగము గావించెను. బత్తినన్నను జూచి ఆవులును 
జిచ్చుటికినవి. ఇది తందాన వరుసలో నున్న SI పదము. దీనిని 
బొలములలోం బనిపాటులందు స్రీలు పాడుచున్నారు. దీని ప్రారంభ 
మిట్లుండును: - 


“తందన్నా రామరామ తందన్నా రామరామ - తందన్నా 
రేపల్లే రెడ్జిసాని- నీళ్లాకూ వచ్చినాది a 
బంగారీ బిందెల్లూ- భామారో సేతబట్టై is 
ఎండీబీ బిందెల్లూ- ఎలదీరో సేతబట్టై ää 
ఇరుగు పొరుగు అమ్మలార- నీల్లాకూ వసారా 55 


ఇప్పుడే తెబ్బినాము- ఇవిగొ నమ్మ సుట్టల్లూ తందన్నా” 


ఇందలి రసవంతమగు కవిత్వమున కుదాహరణముగా రేపల్లె 
రెడ్డిసాని బత్తినన్నన కడకుంబోవుటకై యలంకరించుకొను 
సన్నివేశమును జెప్పవచ్చును. స్త్రీలు స్నానమాడి యలంకరించుకొను 


వీరగాథానికలు లేక లఘు వీరగాథలు 489 


ఘట్టము (ప్రతిగాథానికలోను నొకేవిధముగా నుండును. ఇది వీరగాథల 
వారానువర్తన లక్షణములలో నొకటి. వెండికుండలలో వేణ్టీళ్లు 
కాచుకొనుట, పైడి కుండలలోం జన్నీళ్లు పోసికొనుట, JAHI 
చన్నీళ్లును నేకము చేయుట, జాలారు బండెక్కి జలకంబులాడుట, 
తూరుపు బండెక్కి తలకురులు తూలించుట, రవరవ గాలికి దలకురు 
లార్చుకొనుట, వెండిచికృట్టుతో జిక్కు తీసికొనుట, పైడిదువ్వెనతోం 
బాపిడులు తీసికొనుట సాధారణముగా వర్ణింపంబడు నంశములు. 
రెడ్డిసాని ఈ పనులన్నియు జేసినది. అంతేకాక- 


“కాయల్ల కాటుకలు కండ్లకే పెట్టింది తందన్నా 
బరిణల్లొ కుంకుమలు నొష్టకే పెట్టింది 3 
పులివొన్నై నీరగట్టి నెమిలొన్నె రైక దొడిగె స 
నెమిలొన్నై సీరగట్టి వులివొన్నె రైక దొడిగె 5 
అన్ని సొమ్ములు పెట్టి అద్దములొ సూనింది ” 


అద్ధములోొ రెడ్డిసాని దిద్దినట్టున్నాది తందన్నా” 


ర్‌.5. చాకలి దుడుమన్న పదము లేక వీరనాగమ్మ పాటః- 

ఇది సాంఘిక సంఘటనయే కల్పనలు పెంచుకొని జానపద 
మైనదాయని యనిపించునట్టి పాట. వీరనాగమ్మయుం జాకలి 
దుడుమన్నయు దేవుని వరమునం బుట్టిరంట. వీరనాగమ్మ 
యత్తగారును SAAD ఆమెకు దుడుమన్నతో అింకుంగట్టగా 
వీరనాగమ్మ భర్త దుడుమన్నను జంపెను. నాగమ్మ కూడం బ్రాణములు 
వదలెను. ఇరువురును గైలాసమేంగిరి. 


5.6. “ఒలియ పాచ్చావు” పదము: - 

ఇది శ్రీయాకుని చరిత్రకు బ్రతివింబము. జంగము వేషమున 
వచ్చిన శివునకు బుత్రునిం జంపి కూరవండి పెట్టుట ఇందలి కథ. 
చిబుతొండని పేరునకు బదులు “శాలి పాచ్చావు” సేరును, 
శ్రీయాకునకు బదులు శ్రీ moos పేరును నిందు గలవు. 


5.7. cd పాటి:- 

ఇది చిత్తూరు మండలమున బూసల బలిజలు పాడు 
గాథానిక. అమాయకుండైన బొత్తుని, అతని భార్య, కాలింగి 
మడుగులోని పూలుతెమ్మని మభ్యపెట్టి చంపుట ఇందలి ఇతివృత్తము. 


5.8. (బ్రతుకమ్మ పాట: - 

విష్ణుమూర్తి బ్రతుకయ్య; లక్ష్మీదేవి బ్రతుకమ్మ. ఈ (బ్రతుకమ్మ 
పుట్టుకనుగూర్చి భట్టు నరసింహకవి (RS చందమామ పదమొకటి 
వ్యాప్తియందున్నది (చూ. పల్లె పదాలు, పుట 115). దీనిని “బ్రతుకమ్మ 
పాటి యందురు. ఇట్లు (285708) చెప్పు పాటలే మొదట 
బతుకమ్మ పాటలని వ్యవవారింవంబడుచుండెడి వి. ఇవి 
సాధారణముగా ద్విపద, మంజరీ ద్విపద, ఖండగతులలో సాంగు 


చుండును. ఇందు “ఉయ్యాలో”, “వలలో” చందమామా యను 
పునరావృత్తు లుండును. కాలక్రమమున నితివృత్తము బ్రతుకమ్మను 
గూర్చియుండకపోయినను, పై పునరావృత్తులున్న పాటలన్నియు 
(బ్రతుకమ్మ పాటలుగా జెలామణి కాసాంగినవి. ఇది అతి 
వ్యాప్తిదోషము. సాం(ప్రదాయికములైన పురాణములను వీరగాథలను 
ననుకరించు పాటలును, రాజకీయ ప్రబోధములైన ఇతివృత్తములు 
గల పాటలును 'ఉయ్యాలో? యను పునరావత్తితో బ్రాయంబడి, 
“బ్రతుకమ్మ పాటలు’గాం దెలంగాణమున వ్యవహరింపంబడుచున్నవి. 
కాని నిజమునకు బ్రతుకమ్మనుగూర్చిన పాటలు మాత్రమే జానపద 
వర్గమునకు జెందును. వేవూరి (బ్రతుకమ్మ పాట (కుశలవుల కథ), 
బాలనాగమ్మ బ్రతుకమ్మ పాట ప్రాచీనమైనవి. దమయంతిపాట, 
శకుంతలపాట మున్నగు పౌరాణిపు (బతుకమ్మ పాటలును, 
సాంఘికములు రాజకీయ సంబంధములు నగు (బ్రతుకమ్మ పాటలును 
గలవు. కాని ఇవి యన్నియును సాంప్రదాయికముగా వచ్చుచున్న 
(బ్రతుకమ్మ పాటల కనుకరణములు మాత్రమే. వీని నసంఖ్యాకముగా 
ము(దించుచున్నాశే కాని, వీనికి మౌఖికప్రచార మున్నట్లు 
నిదర్శనములు లేవు. 


6. పౌరాణికములు 


రామాయణమునుండియు, నితర పురాణములనుండియు 
గొన్ని ఘట్టములు గ్రహింపంబడి, చిన్న చిన్న కథాగేయములుగా 
జానపదస్ర్తీలచేం బొలములలోం బాడంబడుచున్నవి. రాములపాట, 
సీతమ్మచెటు, గరుటపచ్చిపాట, అశోకవనము, ముద్దుటుంగరము, 
లక్ష్మణమూర్చ, Sa లేక కుశలవుల పుట్టుక, మాయలేడిపాట, 
హనుమద్దాసు రచించిన వేపూరి (బ్రతుకమ్మ పాట మున్నగునవి 
రామాయణమునకు సంబంధించిన గాథానికలు. మంగమ్మపాట, 
తురక బూబమ్మ పాట, జాలోరిగంగ, పెన్నోబళేశుని సపెండ్లిపాట, 
చెంచీతపాట మున్నగునవి ఇతర వురాణ సంబంధములగు 
గాథానికలు. 

జానపద గాథానికలోవలెనే పౌరాణిక గాథానికలలోంగూడం 
2250 కవిత్వము కాననగును. జానపదుల యద్భుత కల్పనలు, 
నుడికారములు, పలుకుబడులు, సామెతలు సహజవర్ణనలు కొల్లలుగా 
నుండును. మూల పురాణకథలకును వీనికిని సంబంధము తక్కువ. 
ఇందు బురాణపురుషులు కూడ సాధారణ జానపదులవలెనే 
చిత్రింపంబడుదురు. కొన్ని అమూలకములగు కల్పనలచే నిందలి 
పాత్రలత్యద్భుతముగా నుండును. రామాయణ సంబంధమగు 
పాటలలో నిట్టి కల్బనలు హెచ్చుగా నున్నవి. 


6.1. రాముల పాటి:- 
దీనిలో సీతారామలక్ష్మణులు అరణ్యమునకేంగు కథ చెప్పం 
బడినది. ఇందు లక్ష్మణుడు తన భార్య ఊర్మిళతో “బావ నడిచిన 


490 తెలుంగు వీరగాథా కవిత్వము 


బాట బదులు నడవా రాదు AS KOLMIK». ఎంత చెప్పినను 
ఆమె వినలేదు. అప్పుడు లక్ష్మణుడు గోరంత యీబూది” తీసి 
మంత్రించి యామెపైం జల్లెనంట. ఊర్మిళాదేవి నిద్రలో మునిం 
గిపోయెను. ఆమెకు “వీపున విల్లెలు, ఎదన ఎదరు గుమ్ములు, నెత్తిన 
పుట్టలు” పెరిగినవ(ట. ముక్కులలో గిజిగాళ్లు గ్రుడ్లుపెట్టసాయానం 
ట. ఇదంతయును అమూలకమగు కల్పనయే. ఇట్టి కల్పనలు తక్కిన 
పాటలలో గూడం గలవు. 


6.2. సీతమ్మ చెటి”:- 

సితమ్మ DEN యను పాటలో మాయలేడినిం జూచి సీత 
దానిని జంపి, దాని తోలుతో నాకు జివికలు తెమ్ము అని రాముని 
గోరును. సీతను రావణుడు ముట్టుకొనలేదు. గడ్డపాజితో సీత 
నిలుచున్న గడ్డను బెల్లగించి, ఆ గడ్డతోసహా సీతను దనరథములోం 
బెట్టుకొనును. సీత ఆకాశమునంబోవుచు 'వొంగొంగి వరిమళ్లు కోసేటి 
అమ్మలారా, సీత చెరబోయెనని శ్రీరాములకు దెలుపండి” అని 
కోరినదంట. ఈ పాటను వరిమళ్లలో (స్త్రీలు పాడుచుందురు కావున 
నా స్త్రీలు తమకుంగూడ నీ పాటలోం బ్రవేశమును గల్పించు కొనినారు. 
రావణుడు సీత సౌందర్యమును బొగడుచు “నావైపు చూచి నవ్వనైనను 
Sa” అనగా, భీత అతనిని “అన్నా అని సంబోధించుచు 'మా 
వదిన మండోదరి నవ్వదా?” అని రావణునకు బుద్ధిగజివం 
(బ్రయత్నించును. ఇది జానపదుల లోకోత్తర భావనాశక్తికి 
మచ్చుతునుక. ఇది అమూలకము. అయినను రసవంతము. 


రావణుడు: “కాటుకెంతా నలువు-కన్నులెంతా తెలువు 
సుందారి నీ నడుము తొలుకారి మెరుపు 
నా తట్టు సూడవే నగనన్న నగవే? 
మూనిన్న కన్నులూ తెరసిందు జూడవే?” 


E “నేనేడ జూనేను అన్నరో రావణుడ 
మా వొదిన మందువా సూడదా ఓయన్న 
నేనేడ నగేను అన్నరో రావణుడ 
మా వొదిన మందువా నగదా ఓయన్న” * 


6.3. 'సితపాటి:- 

సితపాటి యను కుశలవుల పుట్టుక యంతయుం గల్పనయే. 
అసలు, ఉత్తర రామాయణమే కల్పన యందురు. దానికి జానపదులు 
08°, కల్పనల జేర్చిరి. దీని ప్రకారము సీతకొక్మండే బాలుడు 
పుట్టెను. ఆ బాలుని తొట్టెలోనుంచి, అంధుడైన తండ్రి జనకు నా 
PROC గావలియుంచి, యేటికి నీళ్లకు బోవుచుండెను. దారిలో 
నొక చెట్టుపైంగల కోతిపిల్లలను జూచి, సీత తన కుమారునిపై 
మరులుగొని, వెంటనే ఇంటికి వచ్చి బాలునెత్తుకొని IEC 
బోయెను. గ్రుడ్జివా౭డైన జనకుండిది గమనింపలేదు. సీతయును 


జెప్పలేదు. సీత యేటికింబోయిన తరువాత నతండు తొట్టి తడవి 
చూచెను. అందు బాలుడు లేడు. సీతవచ్చి దుఃఖించునని భయపడి 
మట్టితో నొక బాలుని సృష్టించి, ప్రాణమును బోసి, యా PRS 
బరుండంబెట్టైను. ఇంతలో సీత బాలుని జంకం బెట్టుకొని యేటి 
నుండి తిరిగి వచ్చినది. తొట్టెలో ES బాలుండుండుట చూచి సీత 
ఆశ్చర్యపడెను. నా బాలుడేమోను నా సంకనున్నాడు. ఇది యెవరి 
కూసిలన్నా?” అని తండ్రినిం బ్రశ్నించినది. దీనికి జనకుండెంత 
గొప్పగా సమాధానమిచ్చెనో చూడుడు: నొప్పులకు నోయిలకు- 
తొలుగలేనీ SI- ఇద్దర్ని కన్నవమ్మా. ఇందు జనకునకుం Nec 
తరు పై(గల యనురాగము హాస్యరస గర్భితముగాం దెలుపంబడినది. 
ఇది యపూర్వమగు కల్పన. 


6.4. రామలక్ష్మణ సంవాదము: - 

ఇట్లీ పురాణగాథానికలలో నమూలకములగు కల్పనలే కాక, 
జానపద వాతావరణ చిత్రణముగూడ నత్యద్భుతముగా నుండును. 
వీనిలోని పాత్రలు సామాన్యుల కందరాని యున్నత పురుషులుగా 
గాక, జానపదులవలెనే చిత్రింపంబడుదురు. అడవికింబోవు సీతా 
రాములవెంట లక్ష్మణుండుకూడ పయనముకాయ౭గా, వారా లక్ష్మణుని 
దమతో రావలదని నిరుత్సావావబిచుట, అతండు వారి 
ప్రశ్నలన్నింటికిని సరియగు సమాధానములిచ్చి, వెనువెంటనే పోవుట, 
చమత్మారముగా జానపద ధోరణిలో వర్ణింపంబడినది. ఇందు మొదటి 
పాదము రాముని ప్రశ్న, రెండవ పాదము లక్ష్మణుని జవాబు:- 


“rdo వొచ్భేవు -మంబినీళ్లడిగేవు-మేమేడ దెత్తుమనెనూ 
మనముండె కోనలో-మంచబినీల్లా చెలిమె- ఓయన్న అదుగనేలా? 


మాయెంట వొచ్చేవు- సన్నబియ్యమడిగేవు- మేమేడ దెత్తుమనెనూ 
సన్నబియ్యముకన్న- ఎదురు బియ్యమె మేలు- ఓయన్న అడుగనేలా? 


మాయింటి వొచ్చేవు -ఆవునెయ్యడిగేవు-మేమేడ దెత్తుమనెనూ 
ఆవునేతులకన్న - జుూంటితేనెలు మేలు- ఓయన్న అడుగనేలా? 


మాయెంట దొచ్భేవు-పట్టుధోవతులడిగేవు-మేమేడ దెత్తుమనెనూ 
పట్టుధోవతులకన్న - నారబట్టలు మేలు- ఓయన్న అడుగనేలా? 


మాయింట వొచ్చేవు -పట్టిమంచమడిగేవు -మేమేడ దెత్తుమనెనూ 
పట్టిమంచముకన్న- పరువుబండలు మేలు- ఓయన్న అడుగనేలా? 


మాయెంట వొచ్భేవు-గద్దెవీటలడిగేవు-మేమేడ దెత్తుమనెనూ 
గద్దెపీటలకన్న- గజ్జిగుండ్లే మేలు- ఓయన్న అదడుగనేలా?” * 


6.5. శ్రీ వేంకటేశ్వరుని పాటలు: - 

చితూరు మండలమున బూసల బలిజలు అను గాథాకారులు 
“ఎంకటేశుని కతి యను దానిని బొబ్బిలికథ వరుసలో మూండు 
రాత్రుల కథగా బాడుచున్నారు (ఈ కథను గూర్చిన వివరములకు 


వీరగాథానికలు లేక లఘుబీరగాభలు 491 


“బొబ్బిలివరుస కథి లను పదమూ౭డవ ప్రకరణమున జూడుండు). 
దీనిని జానపద స్రీలు విని, తమ ధోరణిలో బాటగాం గట్టి, 
గొబ్బివరుసలోం బాడుచున్నారు. మూండు రాత్రుల కథను మూండు 
చిన్న చిన్న పాటలుగా మలంచు కొన్నారు. వేంకటేశ్వరుని పుట్టుక 
యొక పాట, మంగమ్మ పెండ్లి మటియొక పాట, తురక బూబమ్మ 
పెండ్లి వేతొక పాట. ఇందు మంగమ్మ పాటలో నాదిలక్ష్మి 
యవతారమగు నలివేలుమంగ సాధారణ జానపద క్రీవలెనే చిత్రింపం 
బడినది. ఆమె ప్రొద్దునలేచి పాచిపనులు చేసికొని వంటవండుట, 
వేంకటేశ్వరుడు భోజనము చేయుట, అతి సహజముగా వర్ణింప 
బడినది. జానపదులు తమకు బరిచితమగు జీవన విధానమునే 
తాము సృష్టించిన దైవములకును నాపాదింతురని చెప్పవచ్చును. 
అలివేలు మంగమ్మ- 


“పొద్దుపొద్దున 29 9493) లేచి-వగడాల పారకెత్తి పైచెత్త తోసి 
ముత్యాల VÖIB మునిచెత్త తోని- కస్తూరి SP కలుజిలకరిచ్చి 
ముత్యాల ఒక ముగు మూలేరివించి - రత్నాల ఒక ముగ్గు రంగేరివించి 
వంచెవన్నైల ముగు మించమరబోసి- బంగారు బిందెత్తి బూజాన బెట్టి 
ఎర్రగుంటా నీళ్లు ఎయికడవ దెచ్భి- వచ్చగుంటా నీళ్లు పదికడవ 3%) 
ఇటికి రాల్లాబావి అతిక తేటల్లు- సంద్రవూ చలనీళ్లు సాలన్ని దెచ్చి 

కాలి కుదురూజేసి కడవాడదించి- చేమంతి పువులేరి చెంబులే తోమి 
గన్నేరు వువులేరి గిన్నెలే దోమి- పల్లేరు వుపులేరి Se దోమి 

పొంత కదనలు కడిగి ఎసరమర బెట్టి-అవిసాకు కూరాలు అరవైలు 208 
ములగాకు ఒక కూర ముప్పైలు ఒండి-కూదుకూరాలొండి కుదుటాన దించి 
రావోయి ఓసామి, అన్నము తిందువు- పాలు కూడూ మంగ SS బెట్టె 
మారుకూదూ బెట్టి మజ్జిగలు బోసె- బోంచేసె ఎంకబేళు eg నింద.” ** 


ఇట్లు వర్భనమంతయు జానవదులకుం బరిచితమైన 
ధోరణిలోనే సాంగినను, పాత్రల దైవత్వమును మాత్రము వారు 
విస్మరింపరు. సాధారణ జానపదగ్తీలు మామూలు పొరకలతో నూడ్వం 
గా నలివేలు మంగ యాదిలక్ష్మి యవతారమగుటచేం బంగారు 
పొరకతో నూడ్చినది. అట్లే ఈమె అంట్లుతోముటకు జింతపండును 
నిసుకను నుపయోగింపలేదు. చేమంతిపూలతోం జెంబులు తోమినది, 
గన్నేరు పూలతో గిన్నెలు తోమినది. ఇట్టి వర్ణనలచే నాయా పాత్రలు 
దైవస్వరూపులను సంగతిని జానపదులు మబవలేదని మనము 
గుర్తింపవలసియున్నది. 


6.6. రసవంతమగు కవిత్వము: - 

రసవంతమగు కవిత్వముకూడ నీ పౌరాణిక గాథానికలలోం 
దబిచుగ గోచరించుచుండును. 'సీతమ్మచెజి యను పాటలో సీత 
మాయలేడికేక విని లక్ష్మణునితో “అడవిలో మీయన్న కతిభార 
మాయెనే” యనును. అప్పుడు OB jee డిట్లనును: 


“అడవిలో మాయన్న కతిభారమైతేను- నూర్చగాణం బట్టి సుక్ళలల్లాదు 
చంద్రగాణం 2 జగములల్లాడు-నీళ్లకూ సెదలంటు సెరుకులే సేదౌను” 
రాముంనిం దృణీకరించుచు రావణుండు సీతతో నిట్లనును: - 


“ఒంట్‌ శిరనూవాని బంటుతన మెంత? 
వది శిరసులున్నట్టి బలము 0273” 


6.7. కరుణ 5:5: - 
“లక్ష్మణ మూర్చ” పాటలో రామునిశోకము కడు హృదయ 
విదారకముగా వర్ణింపబడినది: - 


“కూర్చిన్న ముత్యాల కుచ్చులోలే మనము- 

కూడి ఉంటిమి తమ్ముడా ot. దాగి ఉంటిమి తమ్ముడా 
కట్టిన్న బట్టలూ కడలన్న మాయలేదు- 

కలికి ముద్దుల తమ్ముడా లచ్వణో... కలికి ముద్దుల తమ్ముడా 
పెట్టిన్న తిరుమణీ పేడైన లేవలేదు - 

పేరు ముద్దుల తమ్ముడా లచ్చణో... చిన్ని ముద్దుల తమ్ముడా 
ఇద్దరము SN ఒకణ్ణి నేను బోయి- 

అమ్మకేమని చెప్పుదూ? లచ్చ్వణో... తల్లికేమని Spa?” 


6.8. లోకోత్తర వర్ణన: - 

“తురక బూబమ్మ పాట”లో వేంకటేశ్వరుని తల్లియగు 
పేరూరమ్మ తన కుమారునకుం బాన్సు సిద్ధముచేయుట లోకోత్తరముగా 
వర్ణింపంబడినది. ఇది అభివర్థిత పునరుక్తితో సాంగిన వర్ణనము. 


“దిండ్లు మిందా దిండ్లే బరిసే - దివియ రతనాల వరుపే పరిసే 
దివియ రతనాల SÜ మిందా- లేత దవనం పానూపు ఏసే 
లేత దవనం పానువ్రుమిందా- సన్నజాజాల నరాలు బరిసే 
సన్నజాజుల సరాలమిందా- మల్లెపూలా పానుపు వసే 
మల్లెవూలా పానువుమిందా- వునుగు జవ్వాది పూతలు ఏసే 
వునుగు జవ్వాది పూతలమిందా- అత్తరు వన్నీరు జల్లీనాదీ 
అత్తరు పన్నీరు పాన్సులమిందా- వవ్వలళించే సిరియెంకటేశ!” ** 


6.9. నుడికారములు-సామెతలు: - 

పౌరాణిక వీరగాథానికలలోం గల్పనలు వర్ణనలు మా(త్రమే 
కాక, జానపదుల నుడికారములు, పదబంధములు, సామెతలు గూడ 
బెక్కు గలవు: - 


“తేలేని మగవారు తేటలే మాటలు 


పోలేని మగవారు పొందునే మాటలు” (సీతమ్మ e) 
“సేనుగట్టూ సేను సేలోకె గలదన్న 
అన్నజస్తే ఆలు 59703 5953)” (సీతమ్మ 230) 


492 తెలుంగు వీరగాథా కవిత్వము 


“ఒంట్‌ శిరనూవాని బంటు తనమెంత?” (సీతమ్మ e) 


“ఐఏంగిలీ ప్రాణములు ఏలనయ్యా స్వామి? 


నవరించు నన్ను దేవా!” (గరుటపచ్చి పాట) 


“కట్టిన బట్టలూ కడలన్న మాయలేదు” (లక్ష్మణ మూర్చ) 
“కూడుకూరలు దొండినాది- కుదుటాను దొంచినాది 
పాలుకూడు అలివేలుమంగ- పల్లాన ఒడ్జించినాది 


మారుకూడూ పెట్టినాది మజ్జిగలూ పోసినాది” (తురక బూబమ్మ పాట) 


6.10. ప్రసిద్ధ వీరగాథల sos రూపములు: - 

జంగములు పాడు ప్రసిద్ధ వీరగాథలను విని, వాని 
ననుకరించుచుయగూడ జానపదస్ర్త్రీలు తుమ్మెద పదములు, ఊయల 
పదములు సృజించుకొందురు. కాంభోజరాజు కథ, చిన్నమ్మ కథ, 
బొబ్బిలి కథ, లక్ష్మమ్మ కథ, వేంకటేశ్వరుని కథ మున్నగు 
సాంప్రదాయిక వీరగాథలు చిత్తూరు మండలమునం బల్లెపట్టులలో 
Rae VC బాడంబడుచున్నవి. రావులమ్మ పాట, లచ్చిమమ్మ 
పాట, అప్పలాపురం చెన్నారెడ్డి పాట, కర్నూలు నవాబు పాట 
మున్నగునవి కూడ వీరగాథాజన్యములగు గాథానికలు. ఇవి 
రాయలసీమలోను ఇతర స్థలములలోను బ్రచారమున నున్నవి. 
తెలంగాణమున నల్లగొండ మండలమున గొల్లలు పాడు కాటమరాజు 
కథలను విని, సూర్యాపేట తాలూకా నూతనకల్లు గ్రామములో 
జానపద స్రీలు 'బత్తినన్న పదము, వీరన్న పదము, ఎజ్జన్న పదము” 
మున్నగు రీతి ఊయల పదములు సృజించుకొని పాడుట నేను 
వినియున్నాను. (ప్రసిద్ధ సాంప్రదాయిక వీరగాథలగు బాలనాగమ్మ, 
శ్రీయాళచరిత్ర, శశిరేఖా పరిణయము, బాలరాజు, రుక్మాంగద, 
ధర్మాంగద, చంద్రహాస చరిత్ర, ఎజుకల నాంచారి, కాంభోజరాజు, 
లక్ష్మమ్మ మున్నగునవి తెలంగాణమున బతుకమ్మ పాటలుగా 
నవతరించినవి. ఇవన్నియును లఘువీరగాథలే. 


6.11. మొహరము గీతికలు: - 

మహమ్మదీయమత సంబంధములగు వీరగాథానికలు గూడ 
రాయలసీమలో అనంతపుర మండలమున 7309159. ఇవి 
మొహరం పండుగలలో బూజింపంబడు హసేన్‌- హుసేన్‌ అను 
వీరుల మరణమును గూర్చిన శోకగీతములు (coronaches). 
హసేన్‌-హుసేనులు చేసిన కర్బలా యుద్దగీతము, వారి అంగరంగ 
భోగముల పాట, క్రొత్త పెండ్లికొడుకు ఖాసిమునుగూర్చిన పాట, 
గూళపాలెము లాలుస్వామి పీరు మహిమ- నాగిరెడ్డి పాట, అల్బీదా 
శోకగీతము మున్నగునవి ఈ తరగతికి జెందిన పాటలు. ఈ 
పాటలను డా॥ తూమాటి దొణప్పగారు సంపాదించి సమగ్రముగా 
2009 యున్నారు (చూ. “మొహరము గీతికలు” అను వ్యాసము, 
భారతి, సెప్టెంబరు 1961). 


“వీఠగాథానికలు” లేక 'అఘువీరగాథలు’ అను నీ ప్రకరణము 
నందలి ముఖ్యాంశముల న్రీ క్రింది విధముగా జెప్పవచ్చును: - 

ఒక అర గంటలోపులోCగాని, లేదా కొలంది నిమిషములలోం 
గాని పాడంబడు గేయకథలు 'వీరగాథానికలు’ లేక VAIT SED” 
లేక వీరగీతములు. వీనిని జానపదులు “పదములు, పాటలు” అను 
పేర్లతో వ్యవహరింతురు. ముద్రితములైన లఘువీరగాథలు కాక, 
నేను మౌఖిక (ప్రసరణముననున్న గాథానికలను సుమారు 
ఎనుబదివజికును సేకరించితిని. కథాఖ్యానముయొక్క నిడివినిబట్టి 
వీనిని ప్రధానముగా రెండు వర్గములుగా విడందీయవచ్చును: 
“కథాత్మకములు, కథా సూచకములు”. బుడ్డా వెంగళరెడ్డిపాట, 
అప్పలాపురం చెన్నారెడ్డి పాట, చిన్నమునెమ్మ పాట, చాకలి దుడుమన్న 
పదము, వానదేవుని పాట మున్నగునవి కథాత్మకములగం 
వీరగాథానికలు. ఇవి యొక అర గంట వ్యవధిలో౭ బాడంబడును. 
Kea గోపిరెడ్డి పాట, మానందిరెడ్డి పాట, నారసింహారెడ్డి పాట 
మున్నగునవి కథాసూచకములు. వీనిని గొలంది నిమిషములలోం 
బాడవచ్చును. 

ఇతివృత్త దైర్య్యమునుబట్టి కాక, ఇతివృత్త తత్త్వమునుబట్టి 
పరిశీలించినచో లఘువీరగాథలలో నాజువర్గములు గోచరించును: 
'చారిత్రకములు, విప్లవ జన్యములు, సాంఘికములు, దానవీర 
(ప్రశంసలు, జానపదములు, పౌరాణికములు’”. ఇందు జారిత్రకము 
లలో “వీరమరణములు, వీరప్రశంసలు” అను రెండంతశ్శ్ళాఖలు 
గలవు. అట్లే సాంఘికములలో 'గ్రామకక్షలు-హత్యలు, స్ర్వైరిణులు- 
భర్త్రహంతలు, పందెములు -స్పర్థలు, ఆత్మత్యాగములు -కట్టపదములు, 
విధివైపరీత్యములు-ప్రమాదములు” అను అయిదు అంతశ్శాఖలను 
గుర్తింపవచ్చును. ఉయ్యాలవాడ నారసింహారెడ్డి పాట (కోలాటము 
పాట), ధర్మాపురం నరసింహుని పాట, చిన్నపరెడ్డి పాట, అల్లూరి 
సీతారామరాజు పాట మున్నగునవి వీరఠరమరణములకుం జెందిన 
చారిత్రక గాథానికలు. ఉయ్యాలవాడ నారసింహోరెడ్డి పాట 
(పిచ్చుకుంట్లు పాడునది), మరుట్ల చిన్నమల్లేశుని పాట, ఓబులరెడ్డి 
కోలాటపు కోపు, పెనుగొండ కోట మున్నగునవి వీరప్రశంస చేయు 
చారిత్రక గాథానికలు. తెలంగాణమున నల్లగొండ జిల్లాలోని పాటలు- 
ముఖ్యముగా రేణికుంట రామిరెడ్డి పాట, చిలమ్మ పాట, పసునూరి 
వెంకటరెడ్డి, యలకపల్లి యాదగిరి, గొట్టెముక్మల గోపాలరెడ్డి, కొంతం 
కొండలరెడ్డి, దొడ్డి కొమరయ్య, వీరమళ్ల వెంకయ్య, VIBE రామిరెడ్డి, 
మట్టారెడ్డి అనంతారెడ్డి, నక్కా అండాలమ్మ మొదలగు వీరుల పైంగల 
పాటలు విప్లవజన్యములగు వీరగాథానికలు. 


సాంఘిక వీరగాథానికలలో గుణాల గోపిరెడ్డి, మానందిరెడ్డి, 
గడేకల్లు నాగిరెడ్డి, బండోళ్ల కురుమలన్న్క గుడిపాటి చలమయ్య, 
మల్లారెడ్డి, సలపల అమ్మినాయండు మున్నగు వారిపైంగల పాటలు 
గామకక్షలు-హత్యలు’ అను Väre జెందును. అద్దాల 
సుబ్బులు పాట, చిన్నమునెమ్మ పాట, వీరసోమి పాట, గుంటూరు 


వీరగాథానికలు లేక లఘు వీరగాథలు 493 


ఆదెమ్మ పాట మున్నగునవి “స్వ్వైరిణులు-భర్తహంతలు” అను 
సాంఘికోపశాఖకుం జెందును. అప్పలాపురం చెన్నారెడ్డి పాట, 
REPO పందెము మున్నగునవి “పందెములు -స్పర్థలు” అను 
నుపశాఖకు౯ జెందును. లలికట్ట పదము, ఒద్దిరాజుల పాట, బోన 
కాటపరెడ్డి పాట, ముసలమ్మ గండి, వరదరాజమ్మ పాట ఇత్యాదులు 
ఆత్మత్యాగమునకు సంబంధించిన కట్టపదములు. ఎల్లలచెటువు 
పొంగిన పాట, మూసి పొంగిన పాట, వల్నాటి ప్రళయము 
(చంద్రవంక పొంగి మాచెర్లను od), పెన్నేటి పొంగు, అల్లుని 
పాట, జనగామ రైలుప్రమాదము, జడ్చర్ల రైలుప్రమాదము 
మొదలగునవి 'విధివైవరీత్యములు- ప్రమాదములు” అను 
నుపశాఖకుం జెందును. 

దాసవీర(ప్రశంసలగు గాథానికలలో బుడ్డా వెంగళరెడ్డి, 
సుద్దపల్లి లక్ష్మమ్మ, యాదాళ్ల నాగమ్మ, చిన్న అండ్లూరి శివమ్మ, డొక్కా 
సీతమ్మ మున్నగు వారిని గూర్చిన పాటలు చేరును. 29: పాట, 
చాకలి దుడుమన్న పదము లేక వీరనాగమ్మ పదము. వానదేవుని 
పాట, భూపతిరాజు పదము, బొత్తుండు పాట, ఒలియ పాచ్చావు 
పాట మున్నగునవి జానపదములు. రాములపాట, మాయలేడి పాట, 


సీతమ్మ చెబు, గరుటపచ్చి పాట, అశోకవనము, ముద్దుటుంగరము, 
లక్ష్మణ మూర్చ, కుశలవుల పుట్టుక, మంగమ్మ పాట, తురక బూబమ్మ 
పాట, జాలోరిగంగ, చెంచీతపాట ఇత్యాదులు పౌరాణిములగు 
వీరగాథానికలు. 


వీరగాథానికలలోం జారిత్రక వీరఠమరణములు, విప్లవ వీర 
మరణములు, (గామకక్షల మూలమున సంభవించిన హత్యలు, 
ఆతృ్మత్యాగములకు సంబంధించిన కట్టపదములు, ప్రకృతి తెచ్చిన 
ప్రమాదములు- ఇవియన్నియును కరుణరసప్రధానములు. ఇట్టి 
కన్నీటి పాటలను (లేక జాలిపాటలను) పాశ్చాత్యులు ‘coronaches’ 
అందురు. వీరప్రశంసలలో వీరము, పందెములలోం బట్టుదల, 
భర్తహంతలగు స్వైరిణుల పాటలలో వారి క్రౌర్యగర్షణమును 
ద్యోతకమగును. దానవీరప్రశంసలలో౯ (బ్రజలకు వారియెడంగల 
కృతజ్ఞత వెల్లడియగును. జానపద వీరగాథానికలలో నద్భుతరసము, 
పౌరాణిక వీరగాథానికలలో భక్తిరసము ప్రధానముగా బోషింపం 
బడుచుండును. 

వీరగాథానికల వర్గీకరణమును శాఖోపశాఖల రూపములో 
నీ (క్రింది విధముగా (బ్రదర్శింపవచ్చును: - 


వీరగాథానికలు లేక లఘు వీరగాథలు 


చారిత్రకములు విప్లవ జన్యములు సాంఘికములు దానవీర ప్రశంసలు జానపదములు పౌరాణికములు 
వీఠమరణములు వీరప్రశంసలు 
(గామకక్షలు- KK పందెములు- ఆతృ్మత్యాగములు - విధివైపరీత్యములు - 
-హత్యలు -భర్తహంతలు -స్పర్థలు -కట్టపదములు -[ప్రమాదములు 


494 


తెలుంగు వీరగాథా కవిత్వము 


జ్ఞాపికలు 

2 
sad, వల్లెవదాలు, వుట. 76. 
పునరావృత్తి ప్రారంభముననున్న ఈ PV యను శబ్ధమునకు బదులుగాం FRI OT అనియు, 98) S “సైరా?” అనియు 
వచ్చుచుండును. 


Andhra University College Magazine and Chronicle, 1953, p. 13. 
చూ. తెలుగు వల్లెపాటలు, 1960, వుటలు. 38, 39. 


నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా, నూతనకల్లు గ్రామములో 1966 జూన్‌ నెలలో పొన్నం వెంకయ్య యను గమళ్లవాండు పాడగా విని 
(72387039. 


దివి. 

అది కోలాటవు పాట. 25-6-1966న నల్లగొండ మండలమున నూర్యాపేట ప్రక్షనున్న రాయనగూడెం (గ్రామములో శ్రీమతి మల్లు స్వరాజ్యమృగారు 
పాడిన పాట. 

22-6-1966న నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా నూతనకల్లు (గామములో శ్రీపాద నరహరి పాడిన పాట. 


మహూలా. 


. వుచ్చలవల్లి నుందరయ్యగారు, (వముఖ కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణా 9555 నూ(త్రధారి. 

. రాదని నారాయణరెడ్డిగారు, తెలంగాణా కమ్యూనిస్టు నాయకుండు. 

. నల్లగొండ జిల్లా నూర్యాపేటలో ఎన్‌. గోపాలరెడ్డి పాడిన పాట, సేకరణ 24-6-1966. 

. 'స్రీలోలతయే ఇతని వతనమునకు హేతుభూతమయినది”- త్రివేణి, వుట. 258. 

. దీనికిం బాఠాంతము: “నున్నంగ తలదువ్ది నూగాయ జడలేనసి- సొందు వెంబడి బోతువుంటె సందమామనుకొంటి కొడుకి”- అదే. 
. అదే, వుట. 259; 16. అదే, పుట. 260. 

. అదే, వుట. 261. ; 18. అదే. 

. అదే, పుట. 268. ; 20. అదే, పుట. 265. 

. అదే, పుట. 268. ; 22. అదే, పుటలు. 272, 273. 

. 1-5-1966న కడపలో శ్రీమతి చిన్న రామక్ళ్క యను కుంచెపురి యెజుకత పాడిన పాట. ఇది ఈమె ఆశురచన యంట. 
. అదే 


26. శ్రీకాకుళమునకుC (Oo యున్న తోటపాలెం గ్రామములో 24-5-19665 వృడ్దుడగు నొక మాలదాసరి పాడంగా విని బ్రానికొనిన 
పాటలోని భాగములు. 


27, 28. చితూరు జిల్లా వాయలపొదు తాలూకా, బోడింవల్లెకుC 2085 కొండీట్‌ వెంకటరమణ యను వూసల బలిజవాండు 20-2-1966న పొడిన 


29. 


30. 
31. 
32. 


33. 
35. 


పాట. 

ఈ గాథానికను ఇతర విషయములను సేకరించుట నేను 17-4-1966న ఉయ్యాలవాడ (గామమునకేంగి బుడ్డా దస్తగిరిరెడ్డిగారిని, శివారెడ్డిగారిని 
దర్శింవయగా, వారు నన్ను అవూర్వముగా నత్మరించుటయే 575, 308535: 8° షడసోపేతముగా భోజనము పెట్టి, తాంబూలమిచ్చి, వట్టువరువులపై 
నొక గంట విశ్రమించిన తరువాతగాని నన్ను బోనీయలేదు. వారి మన్నన నీ జన్మలో మటజువలేను. 

కర్నూలు జిల్లా నందికొట్ళూరు తాలూకా, చెవిమళ్ల రుద్రవరములో శ్రీమతి మూలల్ల రోజమ్మ పాడిన పాటలోని భాగము. తేది: 23-4-1966. 

అదే. 


బిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకా కొటాల (గ్రామములో 14-1-1966న శ్రీమతి దారా 9 యను స్రీ తన బృందముతో దీనిని గొబ్బి 
పాొటగాం బాడి వినిపించినది. 


శ్రీమతి మూలల్ల రోజమ్మ 850, చెలిమళ్ల రుద్రవరము, కర్నూలు మండలము, 23-4-1966. 
శ్రీమతి దారా 293 పాడిన పాట, కొటాల, చిత్తూరు మండలము, 14-1-1966. 


పదునాజివ (ప్రకరణము 
వీరగాథానుకరణములు - బుట్టకథలు 


వెనుకటి (ప్రకరణములలో “వీరగాథావృత్తములు, వీరగాథలు, 
వీరగాథానికలు” అను ్రివిధవ్యాప్తిగల తెలుంగు సాంప్రదాయిక 
వీరగాథాకవిత్వము కూలంకషముగాం జర్బింపంబడినది. ఇట్టి 
సాంప్రదాయిక వీరగాథాకవిత్వము ననుకరించుచు నాధునిక 
కాలమున బయలుదేరిన వివిధ ప్రక్రియలనుగూర్చి- ముఖ్యముగా 
నేంటి బుట్టికథలనుగూర్చి ఈ ప్రకరణమునం దెలుపంబడును. 

శక్తికథలు, పల్నాటి కథలు క్రీశ. 13, 14 శతాబ్దముల 
నాంటికే ఆంధ్రదేశమున వ్యాపించియున్నట్లు ప్రమాణములున్నవి. 
14, 15 శతాబ్ద్బ్దములలోం గాటమరాజు కథలు, కొమార రాముని 
కథ, గాంధారి కథ మున్నగునవి బయలుదేరి యుండును. 18వ 
శతాబ్దపు టుత్తరార్థము నుండి 19వ శతాబ్దపు పూర్వార్థము వబకును 
గల మధ్యకాలములో బొబ్బిలి కథ, దేసింగురాజు కథ, పేరంటాం[డ 
కథలు పుట్టినవి. 19వ శతాబ్ది మధ్యలో అనంగా క్రీ.శ. 1850 
నుండి హరిహరీ పదము లుద్భవించినవి. ఇవి 1925 వజికును 
విరివిగా నుత్పత్తిటైంనవి. విశాఖ, విజయనగర, శ్రీకాకుళ 
మండలములు వీనికి ఆటపట్టులు. 20వ శతాబ్ది ప్రారంభమున 
యక్షగాన ప్రభావముతోడను, మహారాష్టుల కాలక్షేవముల 
(ప్రభావముతోడను బొబ్బిలివరుస కథలనుండి జంగంకథలు 
పరిణమించినవి. వీని జన్మస్థానము గుంటూరు మండలము. ఈ 
జంగంకథల విజృంభణము 1900 నుండి 1940 (ప్రాంతము 
SED సాంగినదని చెప్పవచ్చును. 1942 ఆగష్టు విప్లవము 
స్వాతంత్యసమర చరిత్రలో నూతనాధ్యాయమును సృష్టించినది. 
దేశప్రజల నుత్తేజితులను జేయవలసిన ఆవశ్యక మేర్చడినది. జాతీయ 
ప్రబోధము జానవదులకుంగూడం దెలిసెడి రీతిలో Arc 
గింపవలసి వచ్చెను. ఏతత్సలితముగా జంగంకథ “బుజ్బకథిగా 
నవతారమెత్తినదది. బొబ్బిలివరుస SS గీర్తనలు, దరువులు, 
పద్యములు (ప్రవేశించి జంగంకథ యేర్పడంగా, బొబ్బిలివరుస కథలలో 
రాజకీయప్రబోధము (53809, జంగంకథనుగూడం గలుపుకొని, 
బుట్జికథ పుట్టినది. ఈ పుట్టుక 1942 ప్రాంతమున జరిగినది. అనం 
గా రెండవ ప్రపంచయుద్ధ కాలమున జరిగినదని చెప్పవచ్చును. 
జంగంకథలవలెనే బుబ్బికథలుగూడ మొట్టమొదట గుంటూరు 
మండలములోనే తలయెత్తినవి. 

mas నామోత్పత్తినిగూర్చి రెండు సిద్దాంతములున్నవి. 
ఈ కథలను బాడుటలో౯ తంబుజిను గుమ్మెటలను నుపయోగింతురు. 
'తంబుబితోం జెప్పెడి కథ కావున దీనికి 'తంబుజికథి యను పేరు 
వచ్చి, ఈ పేరులోని “తం” అను మొదటి యక్షరము లోపించి 


“'బుబికథిగా మాతి, రేఫకు జడ్డరాంగా 'బుజ్జికథ” అయినదని కొందజి 
తలంపు. మతికొందబు ETEC దలంచుచున్నారు. గుమ్మెటకు “బుట్ట 
యను పేరు గలదయట (ఆంధ్రదేశమున నొక్కగుంటూరు మండలమున 
మాత్రమే ఇట్టి వాడుక కలదని తెలియుచున్నది). BO 
వాయించుచుC జెప్పెడి కథ కావున బుజ్జికథి యను పేరు వచ్చినదం 
ట. ఇందు మొదటి సిద్ధాంతమే నాకు సమంజసముగాం దో 
చుచున్నది. గుమ్మెటలకు బుట్టలను పేరు ఎక్కువ ప్రచారమున లేదు. 
ఒకవేళ నిట్టిదున్నను, ఇది అజ్ఞానముచే వచ్చిన అర్థపరిణామము 
కావచ్చును. “'తంబుబికథి, “తంబుటాకథి అను పేర్లు జానపద 
గాథాకారులలో నేంటికిని విరివిగా వ్యాప్తియందున్నవి. అసలు 
“తంబుటి శబ్దములోనే బుజ్జి శబ్ద మిమిడి యున్నది. తం(త్రి+బుబ్జ= 
తంబుటి. కాంబట్టి 'తంబుబికథి యను పేరునుండియే 'బుజ్జికథి 
యను పేరు వచ్చియుండుననుట సమంజసము. 


బుట్బ్టికథ వివిధములకు వీరగాథల సమాహారకళ యన 
వచ్చును. సంప్రదాయ సిద్ధముగా వచ్చుచున్న బొబ్బీలివరుస కథలలోని 
మూండు వరుసలను (బొబ్బిలి వరుస, తందాన వరుస, సైసై వరుస; 
జంగంకథలలోని రగడ, పద్యములు, వచనములు, కీర్తనలు మున్నగు 
వానిని; ప్రసిద్ధ భజనకీర్తనలను అనుకరించి mesi లేర్చడినవి. 
బొబ్బిలికథలోని రామ రామ శ్రీ, రామ రాఘవా, రామా రఘురామా” 
అను వరుస, కాంభోజరాజుకథలోని “తందాన తాని వరుసలు, 
ముగ్గురు మరాటీల కథలోని RR SOS maos 
(బధానముగా నుండును. కొన్నింటి లో సర్వాయి పాపని కథవరుస 
కూడ మధ్య మధ్య ప్రవేశపెట్టంబడుచుండును. మతికొన్నింటి లో 
హరిహరీ పదముల ననుకరించుచు జముకుల వరుసలు ప్రయోగింపం 
బడును. జంగంకథలనుండి- యతి, ఆద్యంత (ప్రాసలు గలిగిన 
రగడలోం గథచెప్పుట; కీర్తనలు, దరువులు, పద్యములు, వచనములు 
మున్నగు వాని నువయోగించుట నేర్చిన వీ me 5 09. 
చలనచిత్రముల పాటల ననుకరించిన బుట్టికథలును గలవు. 


బుట్టికథయను నీ ప్రక్రియ ప్రాచీన యక్షగానములనుండి 
పరిణమించినదని నాజర్‌, శ్రీనివాస చక్రవర్తి మున్నగువారు తలంచు 
చున్నారు (చూ. “నాజర్‌ సన్మాన సంచికి, భీమవరము 1962). 
నాకు జూడంగా నిది ప్రాచీన సాంప్రదాయిక వీరగాథలనుండియు, 
మహారాష్టుల కాలక్షేపములకుం (బ్రతిబింబములుగా నీ శతాబ్ది 
ప్రారంభమున బయలుదేరిన జంగంకథలనుండియు౯ బరిణమించిన 
దని తోంచుచున్నది. “హరికథ, యక్షగానము, జంగం కథ, బుట్టికథ'- 


496 తెలుంగు వీరగాథా కవిత్వము 


ఇవి వేనికవే ప్రత్యేకమైన ప్రక్రియలు. ఒకదానినుండి మటియొకటి 
కొన్ని యంశములను (గహించియుండును. అంతేకాని, ఒకదాని 
నుండి మటియొకటి పుట్టినదనుట సరికాదు. జంగంకథలలోని రగడ, 
కీర్తనలు, వచనములు బుజ్టికథలలోం (380959. అట్లే బొబ్బిలి 
వరుస కథలలోని తందాన వరుసలు, సైసై వరుసలు గూడ నీ 
బుజ్బ్జికథలలోం (బ్రముఖస్థానమును వహించినవి. కావున బొబ్బిలి 
వరుస కథల, జంగంకథల సమాహారమే బుట్టికథ యని చెప్పవచ్చును. 
దీనిని పాడుటలో సిద్ధహస్తులైన నాజర్‌ ప్రభృతులు కొందటు 
దీనియందు దేశికీర్తనల నెక్కువగ జోడించి, దీనిని యక్షగానమువలె 
(భ్రమింపంజేయుచున్నారు. అంతేకాని, ఇది యక్షగాన సంబంధి కాదు. 


క్రీ.శ. 1929 ప్రాంతములో దొడ్డవరపు వెంకటస్వామి యను 
నాయన, ధేనువకొండ వెంకయ్యగారు రచించిన ఉత్తర గోగ్రహణమను 
జంగంకథను పాడుచుండెడివాండు. దేవగాంధారి రాగమును 
ప్రచారము చేసిన దీ వెంకటస్వామిగారే. ees యవతరణమునకు 
వీరి జంగంకథా (ప్రచార మెంతయో దోహదమొనర్చినది. " 
మొట్టమొదటి సారిగా జంగంకథనుండి బుజ్టికథను సృజించిన కీర్తి 
మాత్రము సామ్యవాదులదే. 1942 ప్రాంతములో గుంటూరు 
మండలమున బాపట్ల ప్రాంతమువారగు కాకుమాని సుబ్బారావుగారు 
జంగంకథను బొబ్బిలివరుస కథలను అనుకరించుచు బాబూరావు 
బుజ్బ్జికథిను రచించిరి. ఈ సుబ్బారావుగారే దీనిని స్వయముగా 
గానము చేసెడివారు. నాకుందెలిసినంతవబకుం దెలుయగులో నిదియే 
మొట్టమొదటి mees. తరువాత ఈ కాకుమాని సుబ్బారావుగారే 
1943లో try అను మటియొక MELE రచించిరి. రెండవ 
ప్రపంచయుద్ధ కాలమున మాతృదేశ రక్షణకై పోరాడిన యొక SHI 
బాలిక పేరు “ట్యాన్యా'. ఈ బుట్టికథభనుగూడం (బ్రారంభమునం గవియిన 
సుబ్బారావుగారే గానము చేయుచు బ్రచారము చేయు చుండిరి. 
చింతలపాటి సూర్యనారాయణ, కంఠంనేని వెంకటసుబ్బయ్య 
యనువారీ సుబ్బారావుగారికి వంతపాట పాడెడివారు. ఆంధ్రదేశమున 
మొట్టమొదటి బుజ్బ్జికథదళ మిదియే యని చెప్పవలెను. తరువాత నీ 
“ట్యాన్యాి బుజ్బికథను ఆం(ధుల వీరవైతాళికుండును బుట్బికథా 
పితామహుండును నగు షేక్‌ నాజర్‌ చేపట్టినాండు. 1943లోనే సుంకర 
సత్యనారాయణగారు సామ్యవాద సిద్ధాంత (ప్రబోధముగా “కష్టజీవి” 
యను OSS రచించిరి. దీనినిగూడ షేక్‌ నాజర్‌ గానము చేసి 
misc దెచ్చెను. ఈ కష్టజీవి బుట్టకథ, గయోపాఖ్యాన 
నాటకమువలె నాంధ్రదేశమందంతటను (బ్రాకిపోయినది. అనేక 
ముద్రణలు పొందినది. 'టాన్యా” ‘కష్టజీవి యను ES SO 
గానము చేయుటచే నుత్తమ Mac నాజర్‌ కొంత 
స్థిరపడినాంయడు. (1944లో క్రొత్తపల్లి రంగారావు అను కవికూడ 
“టాన్యా' బుజ్బ్జికథను రచించి ప్రకటించినట్లు తెలియుచున్నది. చూ. 
ఆధునిక తెలుగు రచయితలు, దక్షిణ భాషా పుస్తక సంస్థ ప్రచురణ, 
1962, పుట 49.) 


1944లో బెంగాలులో దుర్భరక్షామము సంభవించెను. 
బుజ్జికథాగానము చేయుచుండిన నాజర్‌ స్వయముగా నీ కబివుపై 
నొక mess నల్లినాండు. బెంగాల్‌ Se అను నీ బుజ్బికథా 
గానముతో నాజర్‌ కీర్తి దశదిశల వ్యాపించినది బుజ్బ్జికథాగానమున 
నతనికతండే సాటి యనిపించుకొనెను. ఈతని (ప్రచారముచే 
బుట్టికథలు పుంఖాను పుంఖముగా బయలుదేరినవి. కమ్యూనిస్టులు, 
కాంగ్రెసువారు మున్నగు రాజకీయ పక్షములు తమ తమ సిద్ధాంత 
వ్యాప్తికొబికును, జాతీయ (ప్రబోధముకొబకును బుజ్టికథారచనను 
గానమును సాధనములుగా౭ NEI. 


1945 అక్షోబరు 17వ తేదిన బెజవాడ ప్రజాశక్తి ప్రచురణా 
లయమువారు సుంకర సత్యనారాయణగారు రచించిన “రైతు 
విజయము” అను WESEN (బ్రకటించిరి. అబ్బరాజుూశర్మగారు 
రచించిన “స్వతంత్ర పోరాటిమను బుట్టికథయు నీ సంవత్సరములోనే 
(ప్రకటింపంబడినది (30-11-1945). 


1946లో గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గజు నున్న బ్రాహ్మణ 
కోడూరు గ్రామములోని యువజన కాంగ్రెసు అధ్యక్షుడు ముప్పాళ్ళ 
నాగేశ్వరరావుగారు రైతు విజయము” అను బుజ్జికథను రచించిరి. 
దీనిని “సుందర రామా అండ్‌ 59), తెనాలి” వారు ప్రకటించిరి. 
అప్పటి కింకను బుజ్బ్జికథా నామము ప్రచురము కాలేదు. అందుచే 
నీ పుస్తక శీర్షిక క్రింద కుండలీకరణమున ‘కాంగ్రెసు జంగము కథి 
అని యున్నది. ఈ బుట్టికథ యప్పటి మదరాసురాష్ట్ర (ప్రధానియగు 
ఆంధ్రకేసరి టంగుటూరి (ప్రకాశంపంతులుగారికి అంకితమీయం 
బడినది. 1946 లోనే తెంగాణములో వరంగల్లు పట్టణమున 
కాంగ్రెసువారు “హైదరాబాద్‌ సంస్థాన రాజ్యాంగ సంస్మరణలు’ అను 
బుజ్జికథను బ్రచురించిరి. దీని రచయిత అడ్లూరి అయోధ్య రామయ్యగారు. 

1946-1948 మధ్యకాలములో భారత జాతీయ నాయకుల 
జీవితములపై నెన్నియో బుట్టికథలు బయలుదేరినవి. ఈ బుజ్టికథలను 
ము(ద్రించుటలో రాజమహేంద్రవరములోని కొండపల్లి వీరవెంకయ్య 
అండ్‌ SS) వారు, కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్సు వారు 
ముందంజ వేసిరి. 

3-1-19475 పశ్చిమగోదావరీ మండలమున, తాడేపల్లి 
గూడెము తాలూకా, కృష్ణాయపాలెమునకుం జెందిన శ్రీ వారణాసి 
సత్యనారాయణశాస్తిగారు 'నేతాజీ' యను mess రచించిరి. 
ఇది అముద్రితము. సత్యనారాయణశాగస్తిగారు జాతీయ కవిభూషణ” 
బిరుదాంకితులు. జాతీయ (SES, సాంఘిక ప్రబోధమును 
జేయుచు వీరు అనేక కథలను రచించిరి. వీరు ఉమర్‌ ఆలీషా కవిగారి 
శిష్యులు. 

1948లో జంపన చంద్రశేఖరరావుగారు “నేతాజీ జీవిత 
చరిత్రియను mees రచించిరి. బద్దిరెడ్డి కోటేశ్వరరావుగారు 
రచించిన “నైజాం రజాకార్ల దురంతాలు” కూడ నీ సంవత్సరముననే 


వీరగాథానుకరణములు- బుటబ్ఞకథలు 497 


వెలువడినది. తెలంగాణమున కమ్యూనిస్టులు నడిపిన నైజాము 
వ్యతిరేక పోరాటముపై “తెలంగాణా వీరులు” అను బుజ్బికథను 
తిరునగరి రామాంజనేయులుగారు రచించిరి. భారత స్వాతంత్ర్యోద్యమము 
ముగిసిన తరువాత ఆంధ్ర రాషోద్యమముపైం గూడ బుజ్బ్జికథలు 
పుట్టినవ. 

1948లో రాజమండ్రి కొండపల్లి వీరవెంకయ్యగారు భారత 
జాతీయోద్యమముపై రచింపంబడిన పెక్కు బుజ్బ్జికథలను బ్రచురించిరి: 
“అరుణా అసఫాలీ, ఆంధ్రకేసరి ప్రకాశం, అజాద్‌ హింద్‌ ఫౌజు, 
కాంగ్రెస్‌ విజయం, గాంధీనిర్యాణం, జవహర్‌లాల్‌ నెహ్రూ, జైప్రకాశ్‌ 
నారాయణ్‌, డాక్టర్‌ పట్టాభి, నైజాంమీద పోలీసు చర్యలు, మాయా 
బజార్‌ (బ్లాక్‌మార్మెట్‌), రాజగోపాలాచారి, రౌడీ రజాకార్లు, సర్భార్‌ 
పటేల్‌, సుభాస్‌చండ్ర బోసు, స్టేట్‌ కాంగ్రెస్‌ సాహస చర్యలు, 
హైదరాబాద్‌ తుఫాను, హైదరాబాద్‌ ప్రజావిప్లవం” మున్నగు 
బుట్టికథలు 1948లో (బ్రకటింపంబడినవి. ఈ సంవత్సరముననే 
రాజమండ్రిలోని కాళహస్తి తమ్మారావుగారుకూడ జాతీయ నాయకుల 
పైనను, దేశ సమస్యల పైనను రచింపంబడిన కొన్ని SOID 
(8098: “ఆంధ్రరాష్ట్రం, కాంగ్రెస్‌ విజయం, కొల్లేటి రైతు, గాంధీజీ 
హత్య, డాక్టర్‌ SR అమర్‌ కహానీ, జమీన్‌ రైతు, చీకటి 375, 
జయపఫ్రకాష్‌ జయ్‌ హింద్‌ నేతాజీ, నిజాంపై పోలీసు చర్యలు, నిజాం 
స్టేట్‌ కాంగ్రెస్‌, పండిట్‌ నెహ్రూ, బాపూజీ, రజాకార్ల దుండగాలు, 
రాజాజీ, సంస్థానాధీశుల దుండగాలు, సర్దార్‌ పటేల్‌, హిందూస్మాన్‌ 
275” మున్నగునవి వీరు ప్రకటించిన బుజ్జికథలు. 

ఇట్లు రాజమహేంద్రవరమున కొండపల్లివారును, కాళహస్తి 
వారును పోటీలు పడి meso బ్రచురించుట ముదావహము. 
ఒకే కథను భిన్న రచయితలచే (వ్రాయించి వీరు ప్రచురించినట్లు 
తోచును. 1948 ప్రాంతమున నీ జాతీయ (ప్రబోధకములగు బుట్టి 
కథలను రచించిన కవులలో శ్రీయుతులు భువగిరి సత్యనారాయణా 
చారి, మెరపల సూర్యనారాయణ, పతివాడ సూర్యనారాయణ, 
గూడపాటి పోతరాజు, యస్‌.యం. హౌతా, దంటు కృష్ణమూర్తి, 
ద్వారంపూడి పుత్రారెడ్డి, కర్రి రామారావరెడ్డి మున్నగువారు గలరు. 

నాజరు 1944లో బెంగాలు Se” రచించిన తరువాత 
మటికొన్ని రచనలు చేసెను. వీనిలో రాయలసీమ కజివు, 5073 
యుద్దము, బొబ్బిలి యుద్దము” అను రచనలు ము(దింపంబడినవి. 
బెంగాల్‌ కబవు, వీరాభిమన్య, గాంధీ జీవితం, అల్లూరి 
సీతారామరాజు, ఊరూ-పేరూ” మున్నగునవి అముద్రితములు. 
నాజరు తన కథలతోపాటు సుంకర సత్యనారాయణగారు రచించిన 
“కష్టజీవి'నిం గూడం బాడుచున్నాండు. ఈ కథలలో నితండెక్కువగాం 
జెప్పినది పల్నాటి యుద్ధము. ఇదియే ఇతనిని తారాపథమునకుC 
గొనిపోయినది. Vaid పల్నాటి యుద్ధమును మూడు గంటల 
కాలము గానము చేయును. నాజరు పాడుచుండంగాం 229783 
యుద్దము బుట్టికథను విని ఉజ్ణూతలూంగుట మానవ జీవితమున 


సకృత్తుగా లభించు గొప్ప యనుభూతులలో నొకటి. ఇది కేవలము 
అనుభవైక వేద్యమే కాని వర్ణించుట వలనం దెలియునది కాదు. ఈ 
వీరవైతాళికు(డు క్రీ.శ. 1920లో గుంటూరునకు సమీపముంగల 
పొన్నికల్లు గ్రామమున జన్మించెను. ఇతడు మొట్టమొదట చెప్పిన 
బుజ్బ్జికథ tw” (1943). తరువాతది “కష్టజీవి”. ఇదియును 
1943లోనే మొదలుపెట్టెను. 1944లో “బెంగాల్‌ SO 
స్వయముగా రచించి గానము చేయ నారంభించెను. ఆ తరువాత 
పల్నాటి యుద్ధమును చేపట్టెను. 1958లో కాకినాడలో నాజరుకు 
సన్మానము చేసి 'బుట్టికథా పితామహ” బిరుదము నొసంగిరి. 
తెలంగాణ ప్రజలు 'బుట్భికథా సమ్రాట్‌ అను బిరుదునిచ్చిరి. 1962లో 
పశ్చిమ గోదావరీ మండలములోని భీమవరములో vaide 
గనకాభిషేకము చేసి, కాలికి గండపెండెరముం దొడిగి ఘనముగా 
సన్మానించిరి. ఈ నాజరు దళములో మొదట రామకోటి, పురుషోత్తం” 
అను వారు వంతలుగా నుండెడివారు. తరువాత “వెల్లంకి 
కోటేశ్వరరావు, చిన్నబ్బాయి అనువారు వంతలుగా నుండిరి. 
రాజమహేం[ద్రవరములోని “నిడుదవోలు అచ్యుతరామయ్యగారి 
దళము”; విజయనగరములోని “కుమ్మరి మాస్టారి దళము”; 
హైదరాబాద్‌లోని “బెనర్జీదళము”; కడపలోని “కమ్ముసోదరుల 
దళము”- నాజరు తరువాత ఎన్నదగిన కొన్ని ప్రసిద్ధ బుజ్బికథా 
గాయకుల దళములు. * 


ESE గానమున నాజరు ఎంత గొప్పవాడో, బుజ్టికథా 
రచనలో శ్రీ సుంకర సత్యనారాయణగారు అంత గొప్పవారు. వీరు 
రచించిన అల్లూరి వీతారామరాజుకథ బుట్టికథాసాహిత్యమునకు 
లక్షణగ్రంథ మనవచ్చును. వీరి ఇతర రచనలు: “అమరజీవి, 
రుద్రమదేవి, వీరేశలింగం, కర్ణుడు, చల్లపల్లి నారాయణరావు, కుమ్మరి 
మొల్ల” మున్నగునవి. ఆధునిక కాలమున ఎందటో యువకులు 
బుజ్బ్జకథా రచనను చేపట్టియున్నారు. వీరు వందలకొలంది 
బుట్టికథలను సృజించుచున్నారు. 

mess మొదట రాజకీయ ప్రబోధాత్మకముగా నవతరించి 
నను, తరువాత దీనిలో నితర (ప్రబోధములు, చారిత్రక గాథలు, 
పౌరాణిక గాథలు చోటుచేసికొన్నవి. కొన్ని సాంప్రదాయిక వీరగాథలు 
గూడ బుట్టికథలుగాం దిరిగి వ్రాయంబడినవి. కావున నేడు 
లభించుచున్న బుట్టికథలను నాలుగు ప్రధాన వర్గములుగా విభజించ 
వచ్చును. “ప్రబోధాత్మకములు, చారిత్రకములు, పౌరాణికములు, 
వీరగాథాజన్యములు”. ఇందు (బ్రబోధాత్మకములలో రాజకీయ 
(ప్రబోధకములు, జాతీయ ప్రబోధకములు, సాంఘిక (ప్రబోధకములు, 
ప్రభుత్వ (ప్రచారాత్మకములు’” అను నాలుగంతశ్శ్ళాఖలను గుర్తింప 
వచ్చును. బాబూరావు కథ, PT, కష్టజీవి, రైతు విజయము, 
కాం(గైను విజయము, తెలంగాణా వీరులు, హైదరాబాద్‌ 
(ప్రజావిప్లవము, కొల్లేటి రైతు, జమీన్‌ రైతు, చల్లపల్లి నారాయణరావు, 
రజాకార్ల దుండగాలు మున్నగు బుజ్టికథలు రాజకీయ ప్రబోధమున 


498 తెలుంగు వీరగాథా కవిత్వము 


కుద్దేశించినట్టినవి. అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాస్‌చంద్ర 
బోసు, గాంధీజీ, నెహ్రూ, ఆంధ్రకేసరి, సర్దార్‌ పటేల్‌ మున్నగు 
బుజ్బికథలు ప్రజలలో జాతీయ (ప్రబోధమును గావించెను. 
ఆంధ్రరాష్ట్రము, అమరజీవి పొట్టి శ్రీరాములు మున్నగునవి 
ఆంధ్రజాతీయోద్యమమున కుద్దేశించినవి. 

ఇట్లు రాజకీయ, జాతీయ ప్రబోధములు చేయు బుట్టికథలే 
కాక, సాంఘిక (ప్రబోధములు చేయు బుట్జికథలును విరివిగాం గలవు. 
మాయా బజార్‌ (బ్లాక్‌ మార్మెట్‌), హిందూస్తాన్‌ ID, జాతీయ 
క్రీడా రంగము, కన్న కూతురు, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, వీరేశలింగం 
SAS, వారణాసి సత్యనారాయణశాస్తిగారు రచించిన “కట్నంలేని 
కమలమ్మ పెండ్లి, గ్రామ పారిశుద్ధ్వము, విద్యార్దుల ధర్మములు” 
మున్నగు బుజ్జికథ లన్నియును సాంఘిక ప్రబోధమును జేయుచున్నవి. 
రేనాటి దానకర్ణుడగు బుడ్డా వేంగళరెడ్డిగారి దాతృత్వమును 
(బ్రశంసించుచు వెంపో'గారు ఒక mas రచించిరి. ఇదియును 
నీ వర్గమునకే చెందును. 

బుట్టికథల ప్రచారశక్తిని గుర్తించి ప్రభుత్వమువారుకూడ6 దమ 
ప్రణాళికలను బుజ్జికథలుగా బ్రాయించి పాడించుచున్నారు. "AOS 
కథ, పంచవర్ష ప్రణాళిక, కుటుంబ Nad” మున్నగు 
బుజ్టికథలు ప్రభుత్వ ప్రచారాత్మకములుగా వెలసినట్టివే. చితూరు 
మండలమున నటవీశాఖవారు అరణ్యములకు నిప్పు పెట్టరాదనియుం, 
జెట్లను నజికరాదనియు, వన్యప్రాణులను వేటాడరాదనియుం బ్రజలకు 
బోధించుటకై, నా చేత 'వనదేవతి యను బుట్టికథను (వాయించి, 
పల్లెలలో దానిని పాడించి ప్రచారము చేయుచున్నారు. నేడు 
ఆకాశవాణియు నీ బుజ్జకథా ప్రక్రియను MEIN నాదరించుచున్నది. 

పైన తెల్పిన వన్నియును (బ్రబోధాత్మకములగు బుట్టికథలు. 
MES GO సంఖ్యలో నీ ప్రబోధాత్మక వర్గమే హెచ్చుగా నుండును. 
అయినను చారిత్రకములగు బుట్జికథలును కొన్ని లేకపోలేదు. ISSI 
శివాజీ, రుద్రమదేవి, మంత్రి యుగంధరుండు, రూస్సీరాణి, తిమ్మరుసు 
మంత్రి”- మున్నగు బుబ్బికథలు చారిత్రకములకు ఉదాహరణములు. 
భక్తరామదాసు, పోతులూరి వీరబ్రహ్మము మున్నగువారిపైం గూడ 
బుజ్బ్జికథలున్నవి. 

పురాణసంబంధములగు బుట్బ్జకథలును బయలుదేరినవి. 
1966లో 'నదీరా' (ఎన్‌.వి.యస్‌. శర్మ) యనుకవి రామాయణము 
నంతను ఏడు బుజ్జికథలుగా రచించెను: “శ్రీరామ జననము, సీతా 
కల్యాణము, పాదుకాపట్టాభి షేకము, సు(గీవ విజయము, లంకా 
దహనము, రావణసంహారము, లవకుశి. భారతకథలలో మహారథి 
కర్ణ, వీరాభిమన్యు మిక్కిలి ప్రసిద్ధికెక్కిన బుట్టికథలు. భగవద్గీతవంటి 
వేదాంతపరమగు కథనుగూడ బుజ్బికథగా మలంచియున్నారు. 
పౌరాణికములగు బుట్జికథలుగూడ నెక్కువగా నభిమన్యుండు, Sc 


డు, లవకుశులు మున్నగు వీరుల చరిత్రలనే ఇతివృత్తములుగా 
(గహించునుగాని, వీఠరస ప్రాధాన్యములేని ఘట్టములనుగాని, 
కథలనుగాని (గహింపవు. 

ఇట్లు బుబ్బికథలు సాంప్రదాయిక వీరగాథలనుండి 
పరిణమించినవైనను Mäo గొప్పతనము నివి విస్మరింపలేదు. 
బుట్టికథల విజృంభణముచే సాంప్రదాయిక వీరగాథల (ప్రభావ 
మేమియును దగ్గలేదు. అందుచే నా మూలకథలను గూడ 
నితివృత్తములుగా స్వీకరించి కొన్ని బుజ్బ్జికథలు వెలసినవి. ఇట్లు 
వీరగాథే తివృత్తములతో బయలుదేరిన బుబ్బకథలలోం బల్నాటి 
యుద్ధము, వీరబొబ్బిలి, బాలనాగమ్మ, కాంభోజరాజు, దేసింగురాజు, 
REBIS, కామమ్మ మున్నగునవి కలవు. 

స్థానికమగు సంఘటన జరిగిన వెంటనే వీరగాథ పుట్టునట్లే, 
రాజకీయ సంఘటన జరిగిన వెంటనే mess పుట్టును. 1962లో 
కమ్యూనిస్టు చైనా మనదేశముపై దురాక్రమణ జరిపినది. వెంటనే 
“లడక్‌ వీరులు, చైనా దురాక్రమణ, కనువిప్పు, చైనా (ద్రోహం, వీర 
భారత్‌, పాంచజన్యం” వంటి messe కొల్లలుగాం బుట్టినవి. 

మొత్తముపై నీ బుట్టికథలన్నియును వీరగాథానుకరణములే 
యగునుగాని, వీరగాథలు కానేరవు. సాంప్రదాయిక వీరగాథలకును 
న బుట్టికథలకును హస్తిమశకాంతరమున్న్చది. బుజ్జకథలలోని ఛందస్సు 
la సాంప్రదాయిక వీరగాథలనుండి (గ్రహింపంబడినది. తక్కిన 
ఇతివృత్తము, భాష భావములు మున్నగునవన్నియును మార్గధోరణికిం 
208583. (సంగీతము, ఛందస్సులో నంతర్గతముగనే యుండును 
కావున నది దేశియే.) బుజ్బికథలలోని ఇతివృత్తములు రాజకీయ 
సమస్యలకు సంబంధించినవై క్లిష్టముగా నుండును. వీరగాథలలోని 
యితివృత్తములు స్థానిక సంఘటనాజనితము లగుటచే [శ్రోతలకు 
మిక్కిలి పరిచితములై యుండును. బుజ్బికథలోని భాష వర్ణనలు, 
భావములు మార్గకవుల సరణిలో నుండును. ఇవి కవులు ప్రయత్న 
పూర్వకముగా ట్రానినట్టివి. ఉదాహరణమునకు నుంకర 
సత్యనారాయణగారు రచించిన అల్లూరి వీతారామరాజు బుట్టికథను 
బరిశీలింతము. దీనిలో భాష యెంత కఠినముగా నున్నదో చూడు 
డుః- 


“ంగరరంగ విహోరా ధీరా శాత్రవ సంహార 

ధీర విచారా ఆంధ్ర కుమారా దీనజనోద్భార 
కీకారణ్యంబది సూర్యోజ్ఞ్యల- కిరణంబులె చొరవు 
భీకర ఘాతుక మృగసంతతి గం-భీర నినాదములు 
కోవ వుట్టల భయంకర సర్ఫాల్‌- (కోవలగమ్యములు 
ధీవిశాలు డొంటరిగా రాతుల- తిరుగసాగె నచట” 


వీరగాథానుకరణములు- బుటబ్ఞకథలు 499 


ఈ భాష నుచ్చరింపంగల జానపద Mac డింత 
SEND తెనుంగుగడ్డ పై బుట్టలేదు. దీని నుచ్చరించినవాండు 
జానపదుండు కానేకాండు. 


ఇందు భాష ఇట్లుండంగా, భావములెట్లున్నవో చూడుండు: 
కటికి నలుపుగా గనంబడు అల్లనేరేడుపండ్లు వనదేవీముఖ విషాద 
చిహ్నములంట. జలజల (527036 సెలయేరులతోం, బలురకముల 
పక్షుల కలకలనాదములతో। దమ గొంతుకలను గలిపి పాటపాడం 
గా 'స్వాతంత్యమె నా జన్మహక్కె యని శబ్దించును వనము”. 28 
భావములను జానపదు లూహింపలేరు. ఇవి (ప్రబంధకవులకు 
మాత్రమే సాధ్యములు. ఇదంతయు ([బ్రయత్న శిల్పము. బొబ్బిలి 
వరుస కథలను పాడినప్పుడు విని యానందింపంగలము గాని, చదివి 
యానందించ లేము. ఈ బుట్టికథలు ప్రయత్నశిల్ప సమన్వితము 
లగుటచేం జదివినప్పుడుగూడ రసానందము గలుగును. 


సాంప్రదాయిక వీరగాథలిట్టివి కావు. వానితో జానపదుల 
పరిభాష పలుకుబడులు, ఉపమానములు నుండును. అవి ఆశువుగా, 
జానపదుల హృదయములనుండి సహజముగా బట్టినట్టివే కాని 
కృతకములు కావు. సుంకర సత్యనారాయణగారు రచించిన అల్లూరి 
సీతారామరాజు కథను చదువు సంస్కారములు గల నాగరికులు 
మాడత్రమే పాడంగలరు. జానపదులు దీనిని బాడుట యసంభవము. 
(నాజరు రచించిన బుజ్టికథలలోం గొంతవబకు జానపద లక్షణము 
లుండునని చెప్పవచ్చును. ) అసలు 0095 39,05 59 
సంస్మారులచేతనే పాడంబడుచున్నవి. విద్యావంతు లగువారు 
ముద్రింపంబడిన బుజ్జికథలను జదివి కంఠస్థము చేసి పాడుదురు. 
సాంప్రదాయిక వీరగాథలను నిరక్షరకుక్షులగు జానపద గాథాకారులు 
వినికిడివలన నేర్చి పాడుదురు. ఇది వారికి వంశపారంపర్యముగా 
వచ్చును. తండ్రి పాడు కథలను కుమారుడు విని పాడును. వీరగాథల 
ముఖ్యలక్షణములలో నొకటియగు మౌఖికప్రసరణము బుజ్టికథలలో 
మృగ్యమని దీనినిబట్టి చెప్పనగును. 


బుజ్టికథలు రాజకీయ ప్రచారమువంటి యొక ప్రయోజనము 
నుద్దేశించి పాడంబడును. కావున వీనిలో గథాచమత్మారము కుంటు 
SD. నీతిబోధవంటి రాజకీయ సిద్ధాంతబోధ యుండును. 
సాంప్రదాయిక వీరగాథలిట్టివి కావు. అందు గథాకథనమే 
(ప్రధానము. శ్రోతలను గథాద్భుత సంఘటనలతో నుక్కిరి బిక్కిరి 
చేసి, వీరకరుణ రసములచే నానందింప జేయుటయే వాని 
ముఖ్య(ప్రయోజనము. 

పైన తెల్పిన విభేదములనుబట్టి బుజ్జికథలు సాంప్రదాయిక 
వీరగాథలు కానేరవని తేలుచున్నది. ఇవి వీరగాథానుకరణములు 
మాత్రమే. అల్లూరి సీతారామరాజు me హరి ఆదిశేషువు 
గారును, డా॥ బి.రామరాజుగారును సాంప్రదాయిక వీరగాథలతోం 
గలిపి చర్చించుట ప్రామాదికము. నండూరి సుబ్బారావుగారు, అడివి 
బాపిరాజుగారు, కవికొండల వెంకటరావుగారు జానపదగేయముల 


ననుసరించినట్లుగానే, సుంకర సత్యనారాయణగారి వంటి రాజకీయ 
కవులు సాంప్రదాయిక వీరగాథల ననుసరించిరి; అంతే! ఎంత 
యనుకరించినను 'ఎంకిపాటలు’” జానపదగేయము లెట్లు కావో, అట్లే 
బుజ్బకథలును సాంప్రదాయిక వీరగాథలు కానేరవు. జానపద 
గేయములకును, ఆధునిక కవుల అభ్యుదయ గేయములకును నెంత 
భేదమున్నదో, సాంప్రదాయిక వీరగాథలకును, బుజ్బ్జికథలకును అంత 
భేదమున్నది. 

బుట్టికథాగానమున ముగ్గురు వ్యక్తులుందురు. మధ్య కధకు 
డును, నతని కిరు ప్రక్కల వంతలును నిలుచుందురు. కథకుడు 
వంతలకు మధ్యనుండుటచే నినతని “సెంటరు” అనియు DED. 
ఇతండు Some (శ్రుతితో, అందెల తాళముతో కథను పాడు 
చుండును. కుడిచేతితో తంబుజిను మీటును, ఎడమ చేతితో అందెలు 
వాయించును. కాళ్లకు గజ్జెలు కట్టుకొని రసావేశము ననుసరించి, 
చిందులు ద్రొక్కుచు గంతులు వేయుచుండును. వంతలలో నొకండు 
హాస్యము నందించుచుండును. వేటొకండు కథకుడు పాడిన దానిని 
వివరించుచు రాజకీయ(ప్రబోధము చేయుచుండును. వంత 
లిరువురును గుమ్మెటలను వాయించుచుం KEST దాళము 
నందింతురు. విదూషకపాత్రను నిర్వహించు వంతను “హాస్యము” 
అనియు, వ్యాఖ్యానకారుండగు వంతను రాజకీయము” అనియు 
బిలుచుట పరిపాటి. అనంగా “సెంటరు, రాజకీయము, హాస్యము” 
అను ముగ్గురు వ్యక్తులతో బుజ్బ్జకథాగానము సాంగునని చెప్పవలెను. 


సాంప్రదాయిక వీరగాథానుకరణములలో బుజ్బకథలు 
(పధానమైనవి. ఇవి బొబ్బిలివరుస కథలను జంగంకథ లను 
అనుకరించి యేర్చడినవి. సాంప్రదాయిక వీరగాథలలోని తక్కిన 
apon మటికొన్ని యనుకరణములున్న్చవి. హరిహరీ 
పదముల ననుకరించుచు “జముకుల కథలుిను, కాటమరాజుకథధల 
ననుకరించుచం “'గొల్లసుద్భులు” లేక “సుద్భల SO, 
తెలంగాణమునం గేవలము బొబ్బిలివరుస కథలను మా(త్రమే 
యనుకరించుచు “తందాన Se, (బతుకమ్మ పాటల 
ననుకరించుచుం గొన్ని పాటలును బయలుదేరినవి. 


జముకుల కథలు: - 

జముకుల కథలు, హరిహరీ పదములవలెనే జంపెవరుసలో 
నుండును. వీనిని జముకులను వాద్యములతోం బాడుచుందురు. పెక్కు 
బుట్బ్జకథలు రచించిన జాతీయ కవిభూషణ బిరుదాంకితులు శ్రీ 
వారణాసి సత్యనారాయణశాగస్తిగారు జముకుల కథలనుగూడ 
విశేషముగ రచించియున్నారు. 80-12-1947లోనే వీరు “అజాద్‌ 
హింద్‌ ఫౌజ్‌ అను జముకుల కథను రచించిరి. దీనిని కీ.శే. పుట్టా 
సుబ్బారావుగారు (కృష్ణాయపాలెము, పశ్చిమగోదావరీ మండలము) 
తమ 'నెహూూదళము'తోC బాడుచుండెడివారు. శాస్త్రిగారు రచించిన 
SEJ జముకుల కథలు: 'నేతాజీ సుబాసుచంద్ర బోసు అంతర్థాన 


500 తెలుంగు వీరగాథా కవిత్వము 


గాథ (1947), రాజీ సంయుక్త (1950), అజామిళోపాఖ్యానము 
(1951), భక్తప్రహ్లాద (1951), గాంధీజీ నిర్యాణము (1956). 
ఇవి యన్నియును నముద్రితములే. (వీనిని బరిశీలించుటకు దయతో 
నాకొసంగిన శాస్త్రిగారికి õed.) ముద్రితములైన జముకుల 
కథలలో పీసా లక్ష్మణరావుగారి SE”, ప్రయాగ నరసింహశాస్త్రిగారి 
'నేతాజీ సుభాసబోసు వీరగాథ, “బాపూజీ మహాత్ముని SIGN; 
నేదునూరి గంగాధరంగారి “ఆంధ్రరాష్ట్ర (ప్రబోధము; వేటపాలెము 
(గంథాలయములోనున్న ‘దేశీయ పదము” పేర్మొనందగినవి. ఇట్లు 
కేవలము పౌరాణికేతివృత్తములతో నుండు హరిహరీపదములను గూడ 
రాజకీయపక్షములవారును నితరులును జాతీయ(ప్రబోధమునకై 
యుపయోగించుకొని, పదముల ఇతివృత్తములలో మార్చులుతెచ్చి 
జముకులకథలను సృజించిరి. 


సుద్దుల కథలు: - 

తెలంగాణా విప్లవముపై బుట్టికథను రచించిన తిరునగరి 
రామాంజనేయులుగారు 1952లో రాష్ట్రవాంఛి యను సుద్దుల కథను 
రచించిరి. ఇది ఆంధ్రరాష్ట్ర సిద్ధిని గాంక్షించుచు వ్రాసిన కథ. 
కాటమరాజుకథలు పాడు గొల్లలను జక్నంగా ననుకరించుచు నిది 
బాయంబడినది. ఇందు నాలుగైదు సుద్దుల వరుసలున్నవి. దీనికి 
విశేషమైన ప్రచారము వచ్చినది. నవయుగ పబ్లిషింగ్‌ హౌస్‌” వారు 
దీనిని 1953లో ముధ్రించిరి. ఈ రామాంజనేయులుగారు మన్యం 
విప్లవం” అను పేరుతో అల్లూరి సీతారామరాజు కథనుగూడ సుద్దుల 
కథగా రచించెను. ఇది అముద్రితము. వారణాసి సత్యనారాయణ 
శాగస్తిగారు 1954లో సతీముసలమ్మకథను సుద్దులకథగా ట్రాసి 
యున్నారు. ఇదియును నము[దితమే. ఈ 905305 00 
ద్విపదచ్చందమున నుండును. 


తందనాన కథలు: - 

సాంప్రదాయికములగు బొబ్బిలివరుసకథల ననుకరించుచుం 
దెలంగాణమున బయలుదేరిన ప్రాఢరచనలు “తందనాన కథలు”. 
ఇవి ఇటీవలనే- 1950 ప్రాంతమునం బుట్టినవి. ఇవి నాలుగైదు 
తందనాన వరుసలలో (బాయంబడుచుండును. రుక్మాభట్ల విధుమౌలి 
శర్మగారు ఇట్టి తందనానకథల నెన్నింటినో రచించియున్నారు. 
“తందనాన కృష్ణలీలలు (1951), తందనాన దేవీభాగవతము (1952), 
తందనాన జైమినీ భారతము (1952), తందనాన ఉత్తర 
రామాయణము (1953), తందనాన రామాయణము (1956) - 
ఇవి విధుమౌళిశర్మగారి రచనలు, ము(దితములు. “తందనాన సంపూర్ణ 
భారతము. తందనాన తిరుపతమ్మ చరిత్రము” అను గ్రంథములను 
గూడ విధుమౌళిశర్మగారు రచించినట్లు తెలియుచున్నది. మంచాల 
గురవయ్యగుప్త “తందనాన పంచపాండవుల వనవాసము' (1953)ను 
రచించెను. యామవరము రాజయ్యశాగస్త్రిగారు “తందనాన 


కన్యకాపరమేశ్వరి” (1953)ని రచించిరి. ఈ తందనాన కథలు గూడ 
బుజ్జికథలవలెనే ప్రొఢములు. ఇవి సరళమైన జానపద (ప్రక్రియకు 
Bad చేసిన ప్రొాఢానుకరణములు. 


(బ్రతుకమ్మ పాటలు: - 

బొబ్బిలికథాదులవలెనే తెలంగాణమున౯ దరతరముల నుండి 
పాడంబడుచుండిన జానపద గాథానికలు “బ్రతుకమ్మ పాటలు”. 
ప్రచారైక జీవనులగు నాధునికులు వీనిని సహితము వదిలిపెట్టలేదు. 
కాని బుజ్జికథలవలె నీ పాటలు వీరి ప్రచారమున కెక్కువగా నుపయోగ 
పడలేదు. పౌరాణికగాథలను జెపుటకును, సాంప్రదాయిక 
వీరగాథలను దిరిగి బ్రతుకమ్మవరుసలోం జెప్పుటకును నివి 
యుపయోగింపంబడినవి. సాంఘికవిషయములపైనను, రాజకీయ 
విషయముల పైనను (బ్రతుకమ్మపాటలు చాల తక్కువగం బుట్టినవి. 


బ్రతుకమ్మ యనంగా లక్ష్మీదేవి (బ్రతుకయ్య యనంగా 
విష్ణుమూర్తి). ఈమె పుట్టుకనుగూర్చి చెప్పుపాట, భట్టు నరసింహకవి 
రచనమొకటి చందమామపదముగా లభీంచుచున్న్చది. ఇది 
ప్రాచీనమైనది. అట్లే SIS హనుమద్దాసు రచించిన 'వేపూరి 
బ్రతుకమ్మ పాటి యను లవకుశ కథ, బాలనాగమ్మ (బ్రతుకమ్మ 
పాటి ప్రాచీనములుగాం గన్పట్టుచున్నవి. ఇవి 1930లో ముద్రింపC 
బడినవి. 1948లో వట్టెము దశరథరామయ్యగారి “శశిరేఖా 
పరిణయము”, వేదాంతి పంచాక్షరిగారి 'సిరియాళ చరిత్రి ప్రకటింప 
బడినవి. ఇవియును (PASSE కానోపును. ఈ ప్రాచీనములగు 
(బ్రతుకమ్మ పాటలననుకరించుచు 1950 నుండి నేంటివజికును 
హైదరాబాదులో నెన్నియో గుజిలీప్రతులు బయలుదేరినవి. 
రాజమండడినుండి కొండపల్లివారు కాళహస్తివారు బుజ్బకథల 
నసంఖ్యాకముగా ముద్రించినట్లే, సికింద్రాబాదునుండి చందా 
నారాయణశ్రేష్టిగారును, కొండా శంకరయ్య అండ్‌ సన్సువారును 
(బ్రతుకమ్మపాటలను వందలకొలందియు ము(దించుచున్నారు. 
సికింద్రాబాదులో నివసించుచున్న బూరెల సత్యనారాయణమూర్తిగారు 
ఇట్టి బ్రతుకమ్మ పాటల నెన్నింటినో రచించియున్నారు. ఈ పాటలు 
“ఉయ్యాలో?” యను పునరావృత్తితో నాలుగు ‘'కిటతకిటిల 
యావృత్తులలోం గొనసాంగుచుండును. పాదములోం NASD 
తరువాత నొకమాటు, పాదాంతమున వేటౌకమాజు పునరావృత్తి 
వచ్చును. కొన్ని పాటలలో “వలలో? యను పునరావృత్తి కాననగును. 
ఇట్టిపాటలలో రచన ద్విపదచ్చందమున సాంగును. ప్రాచీనమగు 
బ్రతుకమ్మపాటి (భట్టు నరసింహకవి రచన) “చందమామా” యను 
పునరావృత్తిలో నున్నది. మొత్తముమీంద బ్రతుకమ్మపాటలలో “వలలో, 
చందమామా” యను వునరావృత్తులకన్న “ఉయ్యాలో? యను 
పునరావృత్తియే అధికముగా గానంబడును. కావున బ్రతుకమ్మ 
పాటలన్నియును 'ఊయల పదము” లని చెప్పవచ్చును. 


వీరగాథానుకరణములు- బుటబ్ఞకథలు 501 


ఇతివృత్తములనుబట్టి ఈ యాధునికములగు (బ్రతుకమ్మ 
పాటలను నాలుగు వర్గములుగా విభజింపవచ్చును: “పౌరాణికములు, 
వీరగాథాజన్యములు, సాంఘికములు, రాజకీయ సంబంధములు”. 
బుజ్జకథలలో నున్నట్లుగాC జారిత్రక్రేతివృత్తములతో [బ్రతుకమ్మ పాటలు 
లేవు. ఇది శోచనీయము. రుక్మిణీ కల్యాణము, సావిత్రి, దమయంతీ 
దేవి, రుక్మాంగద చరి(త్ర, కుచేలోపాఖ్యానము, చంద్రహాస చరిత్రము, 
ధర్మాంగద, ద్రౌపది, సత్యభామ, సతీతులసి, మార్మండేయ, శృంగార 
శాకుంతలము, కన్యకా పరమేశ్వరి, సతీ అనసూయ, సత్యహరిశ్చంద్ర, 
సీతాకల్యాణము, సీతాదేవి, సుమతీదేవి, శ్రీకృష్ణలీలలు, వీతారాముల 
(బ్రతుకమ్మ పాట- మున్నగునవి పౌరాణిక వర్గమునకుC జెందినవి. 
బాలరాజు, ఎజుకల నాంచారి, కామమ్మ, కాంభోజరాజు, లక్ష్మమ్మ, 
బాలనాగమ్మ- ఇత్యాదులు వీరగాథాజన్యములగు (బ్రతుకమ్మ పాటలు. 
జనగామ రైలుప్రమాదము, జడ్చర్ల- మహబూబ్‌నగర్‌ రైలు 
ప్రమాదము మున్నగునవి సాంఘికేతివృత్తముల కుదాహరణములు. 
చైనా దురంతాలు, చైనా దుండగాలు- అనునవి రాజకీయ 
సంబంధములైన (బ్రతుకమ్మ పాటలు. బుజ్జకథలలోం (బ్రబోధాత్మకము 
లధికముగా Koer, బ్రతుకమ్మ పాటలలోం బౌరాణికము 
లధికముగా నున్నవి. సాంఘికములు, రాజకీయసంబంధములు 
మిక్కిలి 835. 

పై పాటలన్నియు, సంప్రదాయ సిద్ధముగా వచ్చుచుం, 
బొలములలోను బండుగలలోను జానపదస్ర్తీలచేం బాడంబడుచున్న 
(బ్రతుకమ్మపాటల కనుకరణములు. సాంప్రదాయిక గేయములకున్న 
మౌఖికప్రసరణము, బహుజనాదరపాతత ఈ యాధంనిక 
గేయములకు లేవు. వీనిని జదివి యానందింపవలసినదే కాని, 
పాడువారెవ్వరును గానరారు. 

ఈ (బ్రతుకమ్మ గేయానుకరణములు చేసిన కవులలో బూరెల 
సత్యనారాయణమూర్తిగారే కాక, కొండూరి నారాయణగుప్త, 
నరసింహమూర్తి, వి.యస్‌. నరహరి, జగ్గయ్య, చెర్విరాల భాగయ్య 
మున్నగువారును గలరు. 

ఈ యాధునికములగు బ్రతుకమ్మ పాటలను తెలంగాణమున 
రైళ్ళలోను, బస్సులలోను బాడుచు నమ్ముచుందురు. వీని ముద్రణము 
విచిత్రముగా నుండును. అబిచేతి వైశాల్యముననుండు పుస్తకములో 
బదునాజు పుటలలో నొక బతుకమ్మ పాట ముద్రింపంబడును. 
ఇంగ్లండు దేశములోని “Broadside Ballads” ను మన (బ్రతుకమ్మ 
పాటలతోం బోల్చవచ్చును. 


ఈ (ప్రకరణమునందలి ముఖ్యాంశముల నిట్లు సమీకరింప 
వచ్చును: - 'వీరగాథాచక్రములు, వీరగాథలు, VÕTIS అను 
త్రివిధవ్యాప్తిగల సాంప్రదాయిక గాథాకవిత్వములోని వివిధ ప్రక్రియల 
ననుకరించుచు నాధునిక కాలమున 'బుజ్జికథలు, జముకుల కథలు, 


సుద్దుల కథలు, తందనాన కథలు, (బ్రతుకమ్మ పాటలు” అను 
ప్రక్రియలు పరిణమించినవి. ఈ యనుకరణ ప్రక్రియలలో నేండు 
messe” విశేష ప్రచారమున నున్నవి. ఇవి బొబ్బిలివరుస 
కథలనుండియు, జంగంకథలనుండియు రాజకీయ॥(ప్ర బోధ 
మితివృత్తముగా 1942 ప్రాంతమున (బ్రభవించినవి. గుంటూరు 
మండలము వీని జన్మస్థానము. 


తంట్రి+బుజ్బ= తంబుట్బా తంబుటి. ఈ తంబుజితోం 
జెప్పుకథలు "Some కథలు’. ఉచ్చారణమున నీ పదములోని తం” 
యను నక్షరము లోపించి, “బుబికథలు’గా మాటి, శకటరేఫకు 
ద్విత్వము వచ్చి “ESET నయియుండును. లేదా గుమ్మెటలకు 
“బుట్టలు” అను వ్యవహారము కొన్ని ప్రాంతములలోం గలదు. బుట్టలు 
వాయించుచుం జెప్పుకథలు కావున 'బుట్టికథలు” అయియుండ 
వచ్చును. 

ఈ బుజ్టికథలలో సాధారణముగా జంగంరగడ, సైసై వరుస, 
తందనాన వరుసలు ప్రయోగింపంబడుచుండును. సర్వాయి పాపని 
కథ వరుస, జముకుల వరుస, శారద వరుసలు కూడ బ్రవేశపెట్టుట 
కలదు. శ్రీయుతులు నుంకర సత్యనారాయణ, వారణాసి 
సత్యనారాయణశాగస్తి మున్నగువారు చేయితిరిగిన me Se 
రచయితలు. ఈ బుజ్బ్జికథాగానమున గుంటూరులో నివసించు షేక్‌ 
నాజర్‌ అమోఘ ప్రజ్ఞాశాలి. ఈ వీరవైతాళికు(డు ఆంధ్రప్రజలచేం 
గాలికి గండపెండేరమును దొడిగించుకొనిన 'బుజ్టికథా పితామహుం 
డు. 1946-1948 మధ్యకాలములో భారత స్వాతంత్రోద్యమ 
నాయకులపై బుజబ్బకథలు కోకొల్లలుగా బయలుదేరినవి. 
రాజమహేం[ద్రవరములోని కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ 55) 
వారును, కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌ వారును బుజ్బ్జికథల 
నసంఖ్యాకముగా ము(ద్రించుచున్నారు. 

ఈ బుట్జికథలలోం (బ్రబోధాత్మకములు హెచ్చు. చారిత్రకములు 
పౌరాణికములు, వీరగాథాజన్యములు నను వర్గములకుC జెందునట్టి 
బుట్టికథలును గలవు. ప్రబోధాత్మకములగు బుజ్టికథలలో రాజకీయ, 
జాతీయ, సాంఘిక (ప్రబోధముల కుద్దేశించినవియుం, (బ్రభుత్వ 
(ప్రచారమున కుద్దేశించినవియుC గలవు. 

హరిహరీ పదముల ననుకరించుచు బుట్టిన ఆధునిక ప్రక్రియ 
“జముకుల కథలు”. కాటమరాజుకథధలకు అనుకరణములు OO 
కధలు”. తెలంగాణామున బొబ్బిలివరుస కథల ననుకరించుచు 
“తందనాన కథలు'ను, సాంప్రదాయికములగు (బ్రతుకమ్మ పాటల 
ననుకరించుచు నాధునికములగు సంఘటనలపై బ్రతుకమ్మ పాటలును 
బయలుదేరినవి. ఈ వివిధ వీరగాథానుకరుణ (ప్రక్రియల నీ క్రింది 
విధముగా జూపవచ్చును: - 


502 తెలుంగు వీరగాథా కవిత్వము 


వీరగాథధానుకరణములు 
బుట్టికథలు జముకుల కథలు గొల్లసుద్దులు, లేక తందనాన కథలు (బ్రతుకమ్మ పాటలు 
(జంగంకథల నుండి (హరిహరీ పదముల సుద్దుల కథలు (బొబ్బిలివరుస కథల (సాంప్రదాయికములగు 
బొబ్బిలివరుస కథల నుండి) నుండి) (కాటమరాజు కథల నుండి) నుండి) బ్రతుకమ్మ పాటల నుండి 


ప్రబోధాత్మకములు చారిత్రకములు _పౌరాణికములు వీరగాథాజన్యములు 


పౌరాణికములు వీరగాథాజన్యములు సాంఘికములు  రాజకీయములు 


రాజకీయ జాతీయ సాంఘిక ప్రభుత్వ 
ప్రబోధకములు ప్రబోధకములు _ప్రబోధకములు _ ప్రచారాత్మకములు 


జ్ఞాపికలు 
1. “బుట్టకథా పితామహ” బిరుదాంకితుండైన శ్రీషేక్‌ నాజరు కంటె ముందుగా, 20వ శతాబ్ది రెండవ పాదములో భారత స్వాతం త్రమునకుం 


బూర్వము నలుగురు మహానుభావులు ఈ బుట్టకధథా (SAD నునంవన్నులు చేసినారని, నాజరుగారి బుట్జకథ దళములో వంతగానుండిన 
(పనిద్ధ జానవద కళాకారుందు శ్రీకర్నాటి లక్ష నరసయ్యగారు (విజయవాడ) 22-8-2002 నాండు Sc Avi: - 


“మొదటి వ్యక్తి: - šž మోర్డంపాటి పోతువీరయ్య దేవరగారు (జంగము), గుంటూరు జిల్లా నత్తెనవల్లి తాలూకా, రెంటపాళ్ళ” (గామములో 
నుండెడి వాండు. ఇతందు వుట్టుగుడ్డి. ఇతనిని రెంటపాళ్ళ గ్రుడ్డి జంగము” అని విలిచెడివారు. ఈయన కొడుకు లెద్దణు ఈయన కథాగానమునకు 
వంతలుగా నుండెడివారు. జంగం కథాగానములలో ఈ (గుడ్డి జంగమును మించినవారు లేరు. (వజలను డట్టూతలూగింబెడి వాందు. 
నాయభిప్రాయములో నితండే నిజమైన బుజ్ఞకథావపితామహుండు” జంగంకథ నుండి బుట్జకథ వరిణమించినదనుటకు స రెంటపాళ్ళ (గుడ్జిజంగము” 
చక్షని యుదావరణము. 


రెండవ వ్యక్తి: - తీశే 'దొడ్డవరవు” వెంకటన్వామిగారు. 'దొడ్డవరము” ఈయన (గ్రామము పేరు. నేటి ప్రకాశము జిల్లా ఒంగోలుకు నమీవములో 
నున్నదది. ఈయన 23063 పేరు “అమృతమువారు. ఈయన తెనాలి దగు 'దావులూరు'లో స్థిరవడినారు. 

మూందవ వ్యక్తి:- కీ.శే శిర్విశెట్టి సుబ్బారావుగారు, కృష్ణాజిల్లా దివి తాలూకా, DIE కొత్తపల్లె! 

నాల్గవ వ్యక్తి:- కీ.శే కాకుమాని నుబ్బారావుగారు, గుంటూరు జిల్లా బావట్ల ప్రాంతము వాందు” 
మొదట్‌ యిధ్రటి గాయకుల కాలములో జంగం కథరగాం బిలువంబడిన (పదర్శనము, తరువాతి యిధ్రటి కాలములో 'బుట్ఞకథ'గాం బేరు మార్చుకొనినది. 

2. భారత స్వాతంత్రమునకుం బూరము Boa?) (గుడ్డి జంగము”, 655 వెంకటస్వామి, శెర్విళెట్టి సుబ్బారావు, కాకుమాని సుబ్బారావు- 

అను నలుగురు జంగంకథాగానము (బుట్ఞకథాగానము)లో వేసిన బాటలో వయనించిన షేక్‌ నాజర్‌, స్వాతంత్రానంతరము (1947-1975 
మధ్య) 20వ శతాబ్లి మూడవ పాదములో నఖండకీర్తి నార్జించినాండు. నిడుదవోలు అచ్యుతరామయ్యగారు (రాజమండ్రి), కుమ్మరి మాస్మారు 
(విజయనగరము), కమ్ము సోదరులు (కడప) నాజరు సమకాలికులైన కొందు (సిద్ద బుజ్జకథాగాయకులు. 20వ శతాబ్ది 35 పాదములో 
(1975-2000 మధ్య) నిట్టల సోదరులు, బెనర్జీదళము (హైదరాబాద్‌), శ్రీమతి మహంకాళి దళము (కాకినాడు), వండు మాస్టారి దళము 
(అమలావురము), Ao రాము దళము (రామచంద్రావురము) ఒంగోలు 235) దళము- మొదలగునవి ప్రముఖమైన కొన్ని ave కథాగాన 
దళములు. 


తృతీయ భాగము 
కవిత్వము - భాష - ఛందస్సు 


503 


504 


పదునేడవ. ప్రకరణము 
వీరగాథలు- రసపోషణ 


ఈ సిద్దాంత వ్యాసమున ఏడు ప్రకరణముల సమాహారమగు 
ద్వితీయ భాగములో “శక్తి కథాచక్రము, పల్నాటి వీరకథాచక్రము, 
కాటమరాజు కథాచక్రము అను తెలుంగు వీరగాథావృత్తములను 
గూర్చియు, 'బొబ్బిలివరుస కథలు, పదములు, జంగంకథలు’” అను 
వీరగాథలనుగూర్చియు, వీరగాథానికలు లేక లఘువీరగాథలను 
గూర్చియు, బుట్టికథాది వీరగాథానుకరణ ప్రక్రియలనుగూర్చియుC 
గూలంకషముగాం జర్బింపంబడినది. ఇంక నీ తృతీయ భాగమున 
“వీఠరగాథల రసపోషణ, వీరగాథా కవిత్వములోని వారానువర్తనములు, 
వీరగాథల భాష, వీరగాథల ఛందోరీతులు, వీరగాథాగానము నందలి 
సంగీతము” అను విషయములు పరిశీలింపంబడును. 


వీఠరసము 


వీరగాథలు వీరరస(ప్రధానములని వాని నామధేయమే 
చెప్పుచున్నది. నవరసములలో శృంగార వీరములు (ప్రధాన రసములు. 
దృశ్య[శ్రవ్య కావ్యములలో నీ శృంగార వీరములే అంగిరసములుగాం 
(బ్రయోగింపంబడవలెనని లాక్షణికులు శాసించిరి. ఈ రెండింటిలోం 
గూడ శృంగారముకన్న వీరమే గొప్పదని కొందబు విమర్శకులు 
భావించుచున్నారు." 955955 స్థాయిభావము ఉత్సాహము; 
శృంగారమునకు స్థాయిభావము రతి. వీరములేని రతి శోభావిహీనము. 
శృంగారము యువతీయువకులు మాత్రమే అనుభవించి ఆస్వాదించు 
రసము. బాలురు వృద్దులు దీనిని అనుభవింపంజాలరు. “బాల్యము 
అవిదిత కామము, వార్థక్యము అనాదృ్భతకామము” అని నిశ్చయింపం 
దగియుండుటచే, కామము జీవిత సాకల్యవర్తి యని చెప్పవీలులేదు. 
ఉత్సాహము స్థాయిగాంగల వీరము అట్లు కాక, జీవిత పాత్రము 
నంతను అన్ని యవన్గలయందును ఏదోయొక రూపమున 
ఆశ్లేషించియే యుండుననుట అనుభవనిద్ధము.” శూరుల 
యుద్యోత్సావావేం కాక, బాలురలోం బెద్దలయందును 
విద్యాసాధనమునందును జూపు శ్రద్ధ్దాయుతమైన భక్యుత్సాహమును, 
వృద్భలలో యోగతపోమోక్షాదుల సాధనమందుంజూవు 
నుత్సాహమును గమనింపవచ్చును. 


“వీరఠరసము ఉత్తమనాయకము. దీనికి స్థాయిభావము 
ఉత్సాహము. దీనికి అధిదేవత ఇంధద్రుండు. వర్ణము హేమవర్ణ్లము 
(గోమేధిక వర్ణమని నరసభూపాలీయము). (ప్రతినాయకుడు ఆలంబన 
విభావము. వాని యుత్మర్ష యుద్దీపన విభావము. చాతుర్యము, 
ఆమం[్రణము (మిత్రాదులతో నాలోచించుట), స్థెర్యము, (ప్రసాదము 
(ప్రసన్నత - అనగా నలజడిని బొందకుండుట) మొదలగునవి 


అనుభావములు. (క్రోధము, అభిమానము, హాసము మొదలగునవి 
వ్యభిచారిభావములు. (ఈ 955 రౌద్రస్థాయియగు (söe, 
హాస్యస్థాయియగు హాసమును వ్యభిచారులగును).”* 

వీరశబ్దమునకుం గోశాదులలో నీయంబడిన 098 విశేషముల 
నాధారముగాం జేసికొని కావ్యకళాతత్త్వ ప్రకాశికా కారుడు వీరరసము 
నిట్లు నిర్వచించినాండు: “వీఠరసము- శక్తిమత్త్వమును, ధీరత్వమును, 
దురాకృత్య నిర్వాహమును, వ్యాపకత్వమును, చలనమును, 
చాలనమును, విహారమును, విషయ (భావ) గర్భితత్వమును, 
అభిలాషయును, పరక త్వమును, దీరబాషణమును, 
నెట్టుకొనిపోవునట్టి లక్షణమును, మార్గ్లదర్శకత్వ లక్షణమును, 
ప్రక్షేపణమును అనెడి అర్థవిశేషములు కలిగి, తదాలంబనభూతుC 
డగు నాయకుని యందీ లక్షణములున్నియు మూర్తీభవించునట్లు 
చేయంగలుగునని యూహింపవచ్చును. ఈ శబ్దార్థ విశేషముల 
నిరూపణముచేతనే తన్నాయకుని జీవితచర్యా స్వరూపములు తేటపడం 
గలవు కూడ.** 


వీఠరస నిర్వచనోదాహరణములనుబట్టి వీఠమనంగా యుద్ధ 
వీరమనియే పలువురు లాక్షణికుల యభిప్రాయముగాం దోంచుచున్నది. 
కాని ఇటీవలి పరిశోధనలవలన ఈ రసమున నిరువదినాలుగు 
(ప్రభేదములు గుర్తింపంబడినవి. భరతుండు 'దానవీరము, ధర్మవీరము, 
యుద్ధవీరము” అను మూండు భేదములను మాత్రమే గుర్తించెను. 
ధనంజయుండు, భరతుండు చెప్పిన ధర్మవీరమును బరిత్యజించి, 
దానికి బదులుగా 'దయావీరము'ను బ్రతిపాదించెను. విశ్వనాథుం 
డు, భరత ధనంజయుల మతములను సమన్వయ 2BI 'దానవీరము, 
ధర్మవీరము, దయావీరము, యుద్ధవీరము” అను నాలుగు భేదములను 
జెప్పెను. రసగంగాధరకారుండు “యుద్ద్ధ-దాన-దయా-ధర్మ-సత్య- 
పాండిత్య-క్షమా-బలవీరము'లని యెనిమిది భేదములను జెప్పెను. 
అచ్యుతరాయలు తన “సాహిత్య సారముిలో వీరఠరసమున నిబువది 
యొక్క భేదములను గుర్తించెను: “1) యుద్ద, 2) దాన, క)దయా, 
4) ధర్మ, 5) సత్య, 6) విద్యా(పాండిత్య), 7) తపో, 8)బల (యత్న, 
9) త్యాగ, 10) యోగ, 11) క్షమా, 12) జ్ఞాన, 13) సంపత్‌, 14) 
రూప, 15) కళా, 16) గాన, 17) అహింసా, 18) ఐశ్వర్య, 19) 
కవిత్వ, 20) శ్రద్దా, 21) భక్తి వీరములు”. “‘వీఠరరసము” అను 
(గంథమున గూడ వేంకట సుబ్రహ్మణ్యముగారు పై ఇరువదియొక్క 
భేదములకును మతి మూండు భేదములను జేర్చి, వీరరసమున 
నిరువది నాలుగు భేదములున్నవని తెల్పిరి. వీరు చేర్చిన ఇతర 
వీరములు: “స్వాతంత్ర్య వీరము, యశోవీరము, మానవీరము”. 


506 తెలుంగు వీరగాథా కవిత్వము 


ఇట్లు వీరరసమున నిరువది నాలుగు భేదములున్నను దీనిలో 
యుద్ధవీరమునకుం బ్రత్యేకస్థానమున్నది. ఈ భేదములన్నింటను దీనిదే 
ప్రథమస్థానము. వీరగాథలలో IST యుద్ధవీరమే వర్ణింప 
బడినది. వీరగాథలలోం బేరంటాండ్ర కథలను, జంగంకథలను 
పదములను, గొన్ని పౌరాణికకథలను దప్పించినచోం దక్కిన 
వన్నియును యుద్ధవీరప్రధానములే. సూక్ష్మముగాC బరిశీలించినచో 
యుద్ధవీరమునందే తక్కిన వీరములును గోచరించును. ఉదాహరణము 
నకు బల్నాటి వీరకథాచ[క్రమున నీ (క్రింది వీరములను 
గుర్తింపవచ్చును. 
1. భట్టు రాయబారము- ధర్మవీరము. 
2. నలగామ ధిక్మారము- మానవీరము. 
8. ఇరుపక్షములవారి స్వీయబల నిరూపణము- బలవీరము. 


నలగాముండు గజారూఢుండై వివిధ రాజబృందములతో 

రణమున కాయత్తపడుట- రణోత్సాహము లేక యుద్ధవీరము. 

5. _ బ్రహ్మనాయని పక్షపు వీరులు యుద్ధమునకు ద్వరపడుట- 
యుద్ధవీరము. 

6. _(బ్రహ్మనాయండు బాలచంద్రునకు రణనీతిని బోధించుట- 
ధర్మవీరము. 

7. బాలచంద్రుడు తన తల్లి ఐతమ్మతోం దాను మోక్ష 
పురుషార్థము తప్పం దక్కిన వన్నియును, సర్వశాస్త్రములను 
యుక్తవయుస్సునందే చదివితిననుట- విద్యావీరము. 

8. బాలచంద్రుడు తల్లికి వైరాగ్యమును బోధించుట. రేఖాంబ 

కూతురు మాంచాలకు వైరాగ్యమును బోధించుట- 

జ్ఞానవీరము. 


9. బాలచంద్రుడు శత్రుసేన నుజుమాడుట, నరసింగరాజుతో 
ద్వంద్వయుద్ధము చేయుట, అతని శిరస్సు నబుకుట- 
యుద్ధవీరము. 

10. బాలచంద్రుడు తన్ను విమర్శించిన తం(డ్రితో నభిమాన 
ముట్టిపడ గర్వాతిశయముతోం బలికిన పలుకులు- 
మానవీరము. 


fp 


11. గురిజాల యుద్ధమున (బ్రహ్మనాయండు నలగాముని 
క్షమించుట, కారెంపూడి యుద్ధమున కొదమగుండ్ల విప్రుల 
కోరికపై నలగాముని తిరిగి క్షమించుట- క్షమావీరము.* 


ఇట్లే తక్కిన వీరగాథలలోను నీ DOGS ప్రభేదములను గుర్తింప 
వచ్చును. కాటమరాజుకథలలో నెజ్టిగడ్డపాటి పోట్లాట యంతయు 
యుద్ధవీరమే. వలురాజుకథలోను, సింహా[ద్రిరాజు, పెద్దిరాజు, 
ఎబినూకరాజు, నలనూకరాజు, పోలురాజాదుల కథలలోను నాయా 
వీరులు శరణన్నవారిని రక్షించుటకై ప్రాణములను సహితము లెక్కింప 


కుండుట చిత్రింపంబడినది. ఇది దయావీరమునకును ధర్మవీరము 
నకును నుదాహరణములు. బొబ్బీలివీరులు mc బోరాడుట, 
దేసింగురాజు ఆర్మాటునవాబుతోం బోరాడుట మానవీరమున 
కుదాహరణములు. బుడ్డా వేంగళరెడ్డిగారి పాటలోను, డొక్కా 
సీతమ్మగారి పాటలోను దానవీరము, దయావీరము గోచరించును. 
పెద్దకాపుగారి కథ, పర్వతాల మల్లారెడ్డి కథ, మల్లికదేవమ్మ కథ, 
సిరియాళుని కథ,నిజలింగ 20% కథ మున్నగు వీరగాథలలో 
భక్తివీరము ప్రదర్శింపంబడినది. పేరంటాండ్ర కథలలో ధృతి 
ప్రధానమైన ధర్మవీరమును, వీరగాథానికలలోని కట్టపదములలో 
నాత్మబలిదానము చేసిన స్ర్తీల త్యాగవీరమును గోచరించును. రాజా 
రామేశ్వరరావు కథలో విద్యావీరము చూపంబడినది. ఉయ్యాల వాడ 
నారసింహారెడ్డియు, అల్లూరి సీతారామరాజును ఆంగ్లేయులతోం 
బోరాడుట స్వాతం(త్ర్యవీరమున కుదాహరణములు. 


యుద్ధవీరమునకు బాలచంద్రుని కారెంపూడి యుద్ధవర్ణనను 
మించిన యుదాహరణము తెలుంగు సాహిత్యమున మటియొకటి 
లేదు. బాలచంద్రుడు తెలుగువారి అభిమన్యుడు! ఇతండు 
కారెంపూడి రణరంగమున నలగాముని చతురంగ బలములపై 
విజృంభించి వానిని తుత్తునియలు చేయుట లోకోత్తరముగా వర్ణింప 
బడినది. మొదటం గాల్బలములను, బిమ్మట గజబలములను, నా 
తరువాత నశ్వబలములను రూపుమాపినాండు. బాలచంద్రుడు 
కాల్బలములను కసిమసంగుట యెంత అద్భుతముగా వర్ణింప 
బడినదో చూడుండు:- 


“అతి సాంద్రమైవచ్చు నాసైన్యమెల్ల, 
బాలచంద్రుడు చూచి (బ్రాతలు తాను 
శుష్మాటవుల నగ్ని సుడినినయట్లు, 
కోయని యార్భుచు కుప్పించి యురికి 
బలముపై ప్రాలెను పౌరుషాధికత, 
కుంతముల్‌ చేనంది గుదులుగా బొడిచి 
కత్తుల చేతులు ఖండించివైచి, 
మణికట్టు దునుమాడి మస్తకవితతి 
ధరమీద దొర్లంగ దట్టించి నరికి, 
arad లెడచేసి ముక్కులు 33) 
పక్ళలు ఖండించి పాదముల్‌ నరికి, 
దవడలూడగ బొడిచి దంతముల్‌ (ద్రుంచి 
కనుగ్రుద్ద్లు పగులంగ SENI ద్రాల, 
బలువైన రొమ్ములు పరియలు గాగ 
తొడలు తుత్తునుకలై తూగాదుచుండ, 
జానువులూడంగ జంఘముల్‌ విరుగ 
బీలలన్నియు వదలి చీకాకు నొంద, 


వీరగాథలు- రసపోషణ 507 


2953 గొంతసే పెక్ళువౌ తమిని 
అనుజాలతో గూడ SIND పిదప...” * 


ఇట్లు కాల్చలములను జంపిన తరువాత బాలచంద్రుడు 
నలగాముని గజబలంబును, నశ్వబలంబును నలినలి చేసినాండు: - 


“దంతావళంబుల దట్టంబు చూచి, 
బాలుడు కోపంబు ప్రకటంబుగాగ 
NIM కుంభముల్‌ వగులంగమోది, 
తొండముల్‌ తోకలు తునుకలు జేసి 
మావంతులను గొట్టి మరణ మొందించి, 
పైనున్న దొరలను వడిపోవ నరికి 
దీర్హ్ణదంతంబులు తెగవడగొబట్టి, 
చెవులను కత్తితో బీలికల్‌ జేసి 
విల్లదంతంబుల పెకలించివైచి, 
ఘనపదంబుల దున్ఫి కంఠముల్‌ నరికి 
కొంతసే 20557978) PÄ; మలర, 
నమరంబు గావించి-సాహిణితతిని 
చక్ళాడ పైబడి సాహస గరిమ 
ఖడ్గకుంతంబులు కరముల బట్ట్‌ 
పైనున్న రాహుత్త వటలిని చంవి, 
తొదగిన జోళ్లన్ని తునుకలు జేసి 
నీంగిణ్‌ Vo AS 5°58), 
బాణతూణీరముల్‌ భగ్నంబు చేసి 
ఖద్దభేటకములు ఖండించి మించి, 
మెడలు రెండుగజేసి మేనులు 909 
ఎదురొమ్ములను 3) యీటెలు పొడిచి, 
కొంకులు తెగగొట్టి ఖురములు దునిమి 
బాలుడిటువలెను బవరంబు చేయ...” 7 


వీరఠరము- పోషక రసములు 

వీఠరసమునకు SSD, అద్భుతము, శృంగారము పోషక 
రసములు. ఈ వీరము బీభత్సమునకుం బోషకము. భయానకము, 
శాంతము వీరమునకు విరోధిరసములు. వీరరసము ఉత్తమ 
ప్రకృతికమును, ఉత్సాహాత్మకమునునగు రసము (ఉత్సాహాత్మకో 
వీరః). పేరంటాం[డ్ర కథలవంటి యొకటి రెండు వర్గములు 
తప్పించినం, దక్కిన వీర గాథలన్నియు నుత్సాహాత్మకములే. 

ఇట్లు వీరగాథలలో వీరరనమును తద్భేదములును 
ప్రాధాన్యమును వహించినను, పోషకరసములగు రౌద్ర బీభత్సాద్భుత 
కరుణాదులు అంగరసములుగా6 దజిచు వర్ణింపంబడుచుండును. 


dö (SS: - 

రౌద్రమునకు స్థాయి కోధము. 'శత్రుకృతాపచారేణ మనః 
(ప్రజ్వలనం కోధః అని ప్రతాపరుదీయము. ఈ (క్రోధము 
యుద్దవీరమున్న ప్రతివీరగాథలోను గోచరించుచుండును. శత్రువు 
చేసిన యపరాధములకు నాయకుడు కోపించుట వర్ణితమగు 
చుండును. పల్నాటి వీరగాథావృత్తమున దీనికి జక్కని యుదాహరణ 
మున్నది. నాయకురాలు మందపోటు చేయింపంగా [బ్రహ్మనాయం 
డు క్రుద్దండై గురిజాలను బొడుతునని ప్రతిజ్ఞపట్టును. ఈ 
సందర్భమున IIC శత్రుకృతాపరాధములను వరుసగా 
జెప్పంగా బ్రహ్మనాయండు (SIS DAS. 


“కోధియి నాయురాల్‌ కోడిపోరునను, 
ఈవు చూడగ కోడి నింద్రజాలమున 
కట్టించి చంపెను ఖండించె గోవు, 
మన లంకపోతును మందబోయిలను 
వధియించి కాముడు వాలియున్నాడు, 
ఇక నేమిచేయుబో యెరుగంగ రాదు 
అన విని నాయుందు ఆరాజు కనియి, 
నీవేల తలరెదు నేనుండగాను 
నీవెరుంగవు నన్ను నిభఖిలంబు లెరుగు, 
కావరుడయ్యె నా కామభూవరుదు 
కాముని నణతును ఘనుడ, నీ యాన, 
పోవలె గురిజాల పోటుకు నేను... 
ఆవ్రులపోటుకు నరసి గురజాల, 

కోట సాధించెద కుంభిని యదర 
రాజుల దొరలను రౌతుల 39, 
లెంక్షకై కాముని లైెంకల నెల్ల 

పొంక మణబెద నెల్లి ప్రొద్దున” ననగ...” 8 


రాయబారమునకు వచ్చిన అలరాజు, రాజ్యమునం బాలిచ్చుట 
కంగీకరింపని నలగాముని నాగమ్మను జూచి క్రుద్దుండగుట:- 


“ఆ మూటలకు... అలరాజు 

భగ్గుభగ్గున మండి (బహ్మోండమంటి 

మిక్ళుటంబుగ కోరమీసంబు గీటి 

కుడిమీనమున్‌ దువ్వి (అలరాజు) గుడ్లర్రజేసి 

పెటపెట దంతముల్‌ (అలరాజు) 3478) కొరికి” * 
(బ్రహ్మనాయనిC గ్రుద్దునింజేసిన శ[తుకృతాపరాధ ములు 

గురిజాల రాయబారము” కథా ప్రారంభమునం kõre జెప్పం 

బడినవి: - 


“కోడిపోరున వకటి, దోపుతో రెండు, 
మందపోటున మూడు, మరి లంకన్నతో నాల్లు, 


508 తెలుంగు వీరగాథా కవిత్వము 


రాయబారముతో అయిదు, రాజుతో ఆరు, 
ఏడింట (బ్రహయ్య యేధిస్తయున్నాడు” ** 


వీరము- బీభత్సము: - 

బీభత్సమునకు స్థాయిభావము జుగుప్ప. “అర్థానాం దోష 
సందర్శనాధి భిర్గర్భణా Ad? అని ప్రతావరుదీయము. 
యుద్ధవీరాదులలో నాయక రణోత్సాహ ఫలితముగా రక్తసిక్తమైన 
రణరంగాదులను వర్ణించునప్పుడు 9555 కది అంగముగా నుండ 
గలదు. లాక్షణికులు బీభత్సమునకుం బోషకముగా వీరమును జెప్పిరి 
కాని, Sõime బోషకముగా బీభత్సమును జెప్పలేదు. ఏలయన 
బీభత్సము ప్రత్యక్షముగా వీరమును బోషింపదు; పరోక్షముగా మాత్రమే 
వీరమునకుం బోషకమగుచున్నది. రక్తసిక్రమై శవములతో నిండి 
జుగుప్పావహముగా నున్న రణభూమిని జూచి, దానికి ÖÖ 
డైన వీరుని వీరము నూహింపవచ్చును. deka పోట్లాట లో 
యాదవరాజులు నల్లసిద్ధితోం జేసిన యుద్దానంతరము రణరంగ మిట్లు 
వర్ణింపంబడినది: - 


“ఐినిగిన డొక్ళులు, DES తలలు, 
పాజేటి రకానం బడిన మొండాలు 
ev 229379 వరయగ రణమందు, 
బెదవులు దంతముల్‌ పెనగొని యుండ 
ac జెవులును జేతులు మతియు, 
మోకాటి చిప్పలు ముంజేతి (2 
కనుగ్రుద్దు నాడాడ కండలు నుందు, 
emBevc బునుకులు ప్రోగులై యుండెం 
బంద్లసందును గజచిపట్టి నాయకులు, 
తజచుగా రణమునం దలలు వడియుండె 
బాకులు చేపట్టి పరంగ విడువకను, 
నటు ఒక్ళ ప్రాణాన నల్లాడు నరులు 
మొన దెగిన వాస్తముల్‌ మావులై యుండెం, 
గుమ్మృరి చేసిన కుండల కుదురు 
గూర్భినట్లు తలలు గుట్టలై యుండా, 
గజములు నశ్వాలు కాలుఐబలములును 
రణమందు నరలేక రానులై యుండా” " 


ఈ వర్గనలోని బీభత్సమునుబట్టి కాటమరాజాదుల శౌర్యము 
నూహింపవచ్చును. బాలచంద్రుని యుద్ధములోంగూడ రణభూమి 
ఇల్లే జాగుప్పావహముగా వర్ణింపంబడినది (చూ. పల్నాటి వీరచరిత్ర, 
విశాలాంధ్ర వచురణము, వుటలు 470,471). ఇట 
శవసమూహముతో నున్న రణరంగము సముద్రముతోం ec 
బడినది. ఈ బీభత్సవర్ణన బాలునిశౌర్యమునకుC బోషకముగా నున్చది. 


గాథాకారులు పాడునప్పుడు కొన్ని బొబ్బిలివరుస కథలలో బీభత్సము 
Homse (osi పోషకముగా నున్నట్లు వర్గితమగుచుండును. 
ముద్రితమైనది కాక, మౌఖికప్రసరణమున నున్న దేసింగురాజుకథలో 
యుద్ధవర్ణన మిట్లున్నది: - 


“అడ్డకుండ పెద్దపులి దొడ్లో బడినట్టు 
పెయ్యలదొడ్లో పెద్దపులి వడిన సందము 
ఎర్రోడైన జొన్నచేను ఇడగోసినట్లు 
తాటికాయలు తరిగినట్టు తరుగుతొస్తదు 
అంతరబొయ్యే డాకటర్ల కిందికి నూకెేది 
పాలెగాళ్ల తలలు గొట్టి వందిరి పెట్టేది 
గురికాళ్ల తలలు గొట్టి గుట్టలు పెట్టేది 

అప్పుదు తిన్న వవ్ముకూదు కుప్పలు తెప్పలు 
vipid తాగిన కల్లూ సారయి వంకలు దొర్లేది 
SIA రకతం DIA రకతం వేరై దొర్లేది 

తజ్జీ తజ్జీ తజ్జీమంటా అరవవీనిగ 

తణీగాదు తల్బుకోండి తల్లిదండ్రులా 

పానీ పానీ పానీ అంటా తురక వీనిగ 

పానీ కాదు పేరు చూడు పేరు ముమ్మత్త 
ఎత్తిగొట్టినా ఫిరంగిగుంద్లు పూలహారాలు 
నల్లమందు నలుగుతవుంది నవాబు దండ్లోన 
వేనిగ రకతం వీనిగ రకతం వసంత మయ్యేది” "* 


ఇందు బీభత్సము వీరము పరస్పర పోషకముగా వర్ణింప 
బడినవని చెప్పవచ్చును. సిరియాళునికథలో మాయాజంగముచేం 
గల్పింపంబడిన బీభత్సము చిజుతొండని భక్తివీరమునకుం బోషకముగా 
నున్నది. కన్నబిడ్డను జంపి, కూరవండి, తలపండు రోటిలో 39, 
మెత్తగా దంచుచుం గంటనీరుపెట్టకుండం, గుమారుని చేష్టలను 
రోకటిపాటగాం బాడవలెనని మాయాజంగము శానించెను. 
జంగమభక్తితత్సరుండగుం జిటుతొండండును నతని భార్యయు నీపనిని 
జేసిరి. కావుననే ఇట జుగుప్స భక్తివీరమునకు6 బోషకమనుట. 


వీరగాథానికలలో౭గూడ నీ బీభత్సరసవర్ణన యున్నది కాని, 
అది నాయకుని వీరఠమునకుC బ్రతిబంధకముగా నున్నది. ‘కారిన 
రక్తమును గడవలకుం బట్టుట, చిట్లిన రక్తమును సీసాలకుం nipi? 
మున్నగు రీతిలో నుండెడి ఇందలి బీభత్సము వీరుడు చేసినది కాదు; 
శత్రువు లీ వీరుని జంపి చేసిన బీభత్సము. కావున నిట బీభత్సము 
వీఠమునకు విరోధిరసముగా౭ బరిణమించినది. అయినను నిది 
కన్నీటి పాట (coronaches) లను వర్గమునకు TOHI 
వీరగాథానికలలోం (బధాన రసమగు6 Kids SC బోషకముగనే 
యున్నదని చెప్పవలెను. 


వీరగాథలు- రసనపోషణ 509 


వీరము -కరుణము: - 

ప్రతినాయకగతమగు కరుణము నాయకుని యుత్సాహము 
నకు బోషకమగును. బాలచంద్రుడు రణరంగమున వీరభద్రుని 
వలె విలయతాండవ మాడుచుండ౯గా, శత్రుసైనికులు కొందజాతనిని 
(బ్రతిమాలుచు నేద్బుచున్నారు. ఇట వీరి కరుణము బాలచంద్రుని 
వీరమునకుC బోషకమగుచున్నది:- 


“పారిపోవగలేక (బతుకుపై నాన, 
(బతిమాలుచుండెడి బలముల గుంపు 
“ఇటువంటి జగడంబు 3:53 మెరుగ, 
మెటుబోదు'మని భీతి నేడ్భౌడువారు 
“ఆలుబిడ్డలబానీ యన్నంబు కొరకు, 
వచ్చితి మీ నేల ద్రాసెను చావు” 

అని దుఃఖవడుచును అనురును రనుచు, 
విధిలేక (ప్రాణముల్‌ విడిచెడువారు 
బహుదినంబులు మేము 079, 
ములుకోలలెల్లను ముంజూర్ల దోపి 
పణతులు దిట్టిన వడలేక వచ్చి, 
నెలలేదు మా కొల్వు నిత్యభత్యంబు 
మాత్రమే యెక్కువ మాకేమి లేదు, 
బోయవారము మేము వూర్వంబు నందు 
భుజముల కాయలు పూని కన్లొనుడి, 
పగవారు మిముగని పారిపోవుదురు 
మీకేమి భయమని” మెలత నాగమ్మ, 
బాగుగా నమ్మించి పంవ వచ్చితిమి 
బీవముల్‌ దక్షిన చిన్నల గలసి, 
(బితికెదము బహొకాష్ట భార విక్రయత 
మీరు విల్టినవేళ మేము వచ్భాదము” 
అని మొక్క్ళుచును జీవితాశను విడక 
మగసిరి విడిచిన మానహీనులును...” 13 


వీరగాథానికలలో(గూడ నిట్లు బ్రతిమాలుట కలదు. కాని 
యట నాయకుడే SNC జంపంబోవు శత్రువులను బ్రతిమాలుటచే 
వీఠము రసాభాసయైినది. నాయకుడు ధనము నిచ్చెదననియుం, 
దన్ను జంపవలదనియు (బ్రతిమాలుచు శత్రువులకు జేతులెత్తి 
(ere, శత్రువు లాతని చేతులను నతికినట్లుగా వీరగాథానికలలో 
వర్ణింపంబడుచుండును. ఈ కరుణరసవర్ణనమంతయు నాయక 
గతమగుటచే వీరమునకు విరోధమగుచున్నది. 


(ప్రతినాయకగతమగు కరుణయే కాక, నాయకగతమగు 
కరుణము కూడ నొక్ళొక్కప్పుడు వీరమునకుం బోషకమగుచుండును. 
అభిమన్యుని మరణమునకై అర్జునుడు విలపించును. కాని వెంటనే 
ఆ శోకము సైంధవునిపైం గ్రోధముగా మాటిపోవును. ఇట్టి 


యుదాహరణములుగూడ వీరగాథలలో నుండుట ముదావహము. 
పల్నాటి వీరకథలలో నాగమ్మ మదపోటు జరిపించి లంకన్నను 
జంపించినది. ఆ లంకన్న మరణమునకై (బ్ర్హహ్మనాయండు మిక్కిలిగ 
శోకించెను: - 


“మందలోనికి వచ్చి మదనుడు బ్రహ్మ, 
వాలిన మన్నీల వరుసను జూచి 
Sd లంకన్నవద్ద కూర్చుండి, 
“ఓరిగితివి లంకన్న; యొుంటిగానీవు 
ఏమని చెవ్హుదు నేమనిపోదు, 

ఏలిక ముఖము నే నేమని చూతు 
నుతునిగా భావించి శూరుడ! నిన్ను 
పెంచుకొంటిని నేను (ప్రేమతో నెపుడు 
మందలో నిన్నిట్లు మడియంగ జేసి 
కదలంగ నాకెట్లు కాళ్లాడగలవు 
పలుకరా! నాతోడ పంతమ్ము విడిచి” jä 


ఈ మందపోటుతోను, లంకన్న మరణముతోను బ్రహ్మనాయం 
డు విపరీతమగు శోకభరమునం (గుంగిపోయెను:- 


“ముండాది నుండంగ మందను పొడిచి, 
తనవాని చంపిన తలవంపులాయి 

నని బ్రిహ్మానాయుందు నాత్మలో గుంది, 
తల్లికి యొక్ళడు తనమదిలోన 

తలచదు చెన్నుని తనరాజు SD, 
కొదుకు బాలునిమీద క్రపయింత లేక 
వళ్లెమున గుడువడు వగలును రేయి, 
పలుమారు TOES వలువరింపుచును” ji 


నాకు గారెంపూడిలో లభించిన శ్రీనాథకృతమగు నొక 
తాళపత్రప్రతిలో లంకన్న మరణించిననాంటి రాత్రి బ్రహ్మనాయండు 
తన గుడారములోం బట్టెమంచముపైఆ బరుండి, నిండుగా ముసుC 
గు పెట్టుకొని, దుఃఖావేశమున 'లంకన్నా లంకన్నా' యని పలుమార్లు 
పలువరించెనని చెప్పబడినది. ఇది మిక్కిలి సహజముగా నున్న 
శోకవర్ణన: - 


“ఆ రాత్రి వీరులు అటు చింతనుండి, 

ఆ సమయంబున అంత (బ్రహ్మన్న 

మననున 309 మరువక తలచి, 
శంఖుచక్రాల గుడారు చెలువు డెత్తించి 

ఆ గుడారులోన అపుడు (3593, 
2307 39 వవలించి తాను 
నిండారుగా మునుగు 30)... గమ్మి, 
పలుమారు 'లంకన్ని యని వలువరించి” õi 


510 తెలుంగు వీరగాథా కవిత్వము 


ఇట్లు లంకన్న మరణమునకై శోకించి క్రుంగిపోయిన 
బ్రహ్మనాయని విషయమున నింత కరుణరసము వర్ణింపంబడినను, 
నిదియంతయు నొక్మమాటు కోధముగా మాతిపోయి, అతండు 
గురిజాలపై దండెత్తునట్లు చేసినది. అందచే నాయకగతమగు నీ 
కరుణము ఆ నాయకుని వీరమునకే పోషకమైనది: - 


“పలుమారు 0033 పలువరింవుచును 
గురిజాల పొదుతునని క్రోధంబుతోడ 
భారమౌ ద్రతమును వట్టి నాయుండు, 
పగగొన్న నింహంబు భాసిల్లు భంగి 
కైలాన బండపై కడుమించి యుండి” "" 


లంకన్న మరణించిననాయడు అంతగా దంఃఖించిన 
(బ్రహ్మనాయండు revert ఉదయమున మలిదేవుని సభకువచ్చి, 
ఆతనితో నిట్లనెను: - 


“వినవయ్య రాజేంద్ర! మలిదేవరాజ! 
మందలు పొడిపించి మరియు నాగమ్మ 
కొమరుగా నిప్పుడు కూర్చున్న దదియు, 
సెలవియ్యి రాజేంద్ర గురిజాలకేగ 
మసనలక గురిజాల మరువక VND, 
మీ భావయ... పెరుమాళ్లరాజు 

నతి వేగమున నేను చంకప విడువ, 
అట్టి గురిజాలకు నటు వుత్తరమున 
అడద్డులగుంటలోకి... రక్తంబు, 

నిండిన దనుకను నే నిట్లు విడవ 
విడువను ఈ వట్టు ఇచ్భలో నేను, 
ఇటు చేయకుంటినా ఈ సమయమందు 


సెలవియ్యి రాజేంద్ర! సెలవియ్యి రాజ!” = 


లంకన్న మరణించిననాంటి రాత్రియందున్న కరుణరస 
వాతావరణము, మటునాండు ఉదయమున వీరరనముగాం౭ 
బరిణమించె ననుటకిది చక్కని లక్ష్యమగుచున్నది. కాంబట్టి 
నాయకగతమగు శోకముగూడ నొక్కొక్కప్పుడు కోధముగాం 
బరిణమించి వీరమున RRI నాపాదించుననుట సత్యము. 


వీఠము-భయానకము: - 

వీరమునకు భయానకము విరోధిరసముగా లాక్షణికులు 
చెప్పిరి. భయానక స్థాయి భావము భయము. ఈ భయము ఉత్తరుని 
యందువలె నాయకాగ్రితమైనచో వీరమునకు విరోధియే యగును. 
కాని శీతునాయకా(గశితమగు భయము వీరమునకు 
అంగమగుననుటలో సందేహము లేదు. 'అలరాచమల్లుగారి గురిజాల 


రాయబారము” అను కథలో కన్నమనేండు భయంకర వేషముతో 
గురిజాలసభలోని కుబుకంగా, నలగాముని గుజ్బములు, ఏనుగులు 
గొలుసులు త్రెంచుకొని పరుగుపెట్టినవనియు, నాయకురాలు గడగడ 
వణంకినదనియు వర్ణింపబడినది. ఈ భయము కన్నమనేని 
వీఠమునకు బోషక మగుచున్న్చది. కన్నమనేండు: - 


“ఆరుమూళల్ల కంచుటరిగె యెడమ హస్తమున బట్టి 
పన్నెండు మూళ్ల భైరవకత్తి కుడిహస్తమున బట్ట 

దిగ్గున లేచి కన్నమ ధీరత నిలచి 

హహోయని చెప్పి అరిగె మీద దెబ్బ అటు బడవైచి 
నభాకచ్ళీరులో కన్నమ ధూకుచున్నాదు 
ధూకేటప్పంటికి కన్నమనేడు ధాకాకు 

నలగామరాజు అశ్వములు నాలుగుకాణ్లు SODI) 
లద్ధి పంచితము దిబ్బలుగ పెదుతయున్నాయి 
కన్నమనేదు ధాకాకు నలగామరాజు ఏనుగలు 
గొలునులు తెంవుకొని నల్లకొండలకు పారిపోతాయి 
కన్నమనేదు pesid నాయకురాలు గద్దె గడగడ వణకి 
నాయకురాలి పారాలు బరాబరులుగా తెగుతయున్నాయి 
తెగి నాయకురాలు గడగడ వణకి 

గురిజాల కోటలో దాగుచున్నాది” "* 


ఇట్లే తెలంగాణములోని MARIS కథ, పండుగ శాయన్న 
కథి మున్నగు కిన్నెరకథలలోంగూడ శత్రుసైన్యములు భయపడి 
పాటిపోవుట వర్ణింపంబడినది. బాలచంద్రుని యుద్ధమున నతనిం 
గని భయమంది వేగముగా బాతిపోయెడి పిటికిభటసమూహము 
వర్ణింపంబడినది. రణరంగమునం దనసైన్యములను దుత్తునియలు 
చేయుచు వీరవిహారము చేయుచున్న బాలునింగని నరసింగరాజు 
మేన గంపము భయము పుట్టినవి: - 


“కనుగొని నరసింగు కంవంబు గదుర, 
తలయూబి శ్రీవరి దలచి నెమృదిని 
(బేలిడి ముక్కుపై వెరగంది కుంది, 
ఇతడు బాలుండని యేలాగు పలుక 
శూరత బలముల సుడివడ FB, 
ఇతనితో పోరాడ నేది నా బలము 
(గక్ళున మాయన్న కడకేగి దెత్తు” 

అని భయంబున నేగె నన్నను జూడ”. ** 


ఈ నరసింగుని భయవర్ణన బాలచంద్రుని వీరమునకుC 
బోషకమగుచున్నది. అట్లే కోడిపోరు తరువాత జరిగిన కన్నమనేని 
యుద్ధమున గురిజాల పౌరులు బ్రహ్మన్న కౌర్యమునకు గడగడవణం 
కి పరిపరివిధంబుల 2°, DC దమ్ముందాము దూషించుకొనుచు 
భయవిహ్వలులైరి. ఇది బ్రహ్మన్న వీరమునకు ఉత్మర్షము నాపాదించు 


వీరగాథలు- రసనపోషణ 511 


చున్నది. నాకు లభించిన “అలరాజు రాయబారము” అను PES 
గ్రంథమున, నలరాజు గురిజాల పోరుబయళ్లలో డేరానెత్తించి 
భేరివేయింపంగా గురిజాల పట్నము బెదరె నట్టిట్టు, తల్లడపడి 
నాయకురాలు తత్తరపోయెినని యున్నది. అలరాజు తన 
సూర్యభేతాళమను సురియ రులిపింపయగా, గురిజాల పోరుబైళ్లలో 
స్వాతిమెబిపులు PERS. శత్రునాయకాగ్రితమగు నీ భయానక 
వర్ణనలోం గొంత హాస్యమును తొంగిచూచుచుండుట సహజము. 


వీరము-హాస్యము: - 

యుద్ధవీరాదులయందు నాయకుని యుత్సాహాతిశయమును 
గాంచి శత్రువులు భయముచే వణకుటయే కాక, ప్రాణముల 
యందాశచేం జేయు కొన్ని చేష్టలలో హాస్యము కాననగును. (ఈ 
హాస్యము భయానక వర్ణనమందును గొంత చూపట్టునని చెప్పి 
యుంటిని.) బాలచంద్రుని ఢాకకు నిలువలేక చచ్చినవారు చావం 
గా, మిగిలినవారు నలుదెసలకుం బరుగెత్తుచుం, బ్రాణములపైం దీపిచే 
వారు చేసిన పనులు కొంత హాస్యజనకములుగా నున్నవి: - 


“కూడదోలిన బంట్లు గుంపులై చెదరి, 
చాలించి రణమును చనియెదువారు 
చనలేక భయమున చచ్చినవారి 
మీద తోనుకవడి మెదలనివారు 
చచ్చిన విధమున నమరోర్స్వియందు, 
పలుకక యూరక పడియున్నవారు 
చచ్చిన గజముల చాటున డాగి, 
పందతనమ్మున వడియుందువారు 
పెండ్లాల దలచుక Mari, 
వల్ళీకముల మీద వసియించువారు 
గడ్డిలో జొరబడి కదలనివారు” ** 


కాటమరాజుకథలలోంగూడ నిట్టి యుద్ధభీరువుల వర్ణన 
లున్నవి. ఇట్టి వర్ణనలలో వాక్సేష్టల 28,88 సంబంధించిన హాస్య 
ముండును. భట్టురాయబారముకథలోని యర్థసంబంధమగు వికృతి 
గల హాస్యము, నల్లసిద్ధి-కాటమరాజుల శౌర్యమునకుC బోషకముగాం 
గొనసాంగినది. దేసింగురాజుకథలో దేసింగుశౌర్యముముందు 
నిలువలేక om భయపడుచు భయపడుచు, దేసింగురాజు 
Rr కావున దానును వైష్టవవేషమును ధరించినచోయ జంపక 
విడిచిపెట్టునని భావించి, యా వేషమును ధరించి పాటిపోవు 
నందర్భమునం జక్కని హాన్యమున్నది. వైష్టవనామమును 
బెట్టుకొనుటకు యుద్ధభూమిలో నత డుపయోగించిన పదార్థములు 
చూడుండు: - 


“పూని యెంగిలి యుమిచి నున్నమున పొసగ నామమేని 
యేనుగు నెత్తురు నడినామముగా మానితముగ వేసి” 


ఇట్లు (ప్రతినాయకగతమగు హాస్యము గూడ నాయకుని 
3553 SC బోషకమగుచున్నది. 


వీరము-శృంగారము: - 

వీరగాథలలో శృంగారము చాల దక్కువగ వర్ణింపంబడు 
చుండును. కథావశమున వీరరస నాయకునకు నాయికా సంబంధము 
కలిగినప్పుడు, వీరరసాంగభూతముగా శృంగారము సంధింపంబడును. 
పల్నాటి వీరకథాచక్రమున పెద్దన్న బాదరాజు పెండ్లికథ, మలిదేవుని 
పెండ్లి (రాచగావుకథ), పేర్నీడు చందవోలులోని పాపసానిని 
రమించుట (దక్షిణాది యాత్ర కథ), బాలచంద్రుడు సబ్బసానిని 
గూడుట, భార్యయగు మాంచాలతో సల్లాపములాడుట (బాలునికథ) 
మున్నగు నవన్నియును వీరమునకును సంధింపంబడిన శృంగార 
రసవర్ణనలుగా గ్రహింపవచ్చును. పరశురాముని కథాచక్రమున 
జమదగ్ని మాయజోగి జంగమయ్య వేషమునంబోయి రేణుకను 
బెండ్లాడి వచ్చుటకూడ నిట్టిదే. దేసింగురాజు కథ, పెద్ద బొబ్బిలిరాజు 
కథ, సదాశివరెడ్డి కథ మున్నగు వానిలో వీరదంపతుల ఉత్తమ 
శృంగారమున్నది. బంగారు తిమ్మరాజు కథలో రంగసాని ప్రణయము 
వేశ్యాశ్శంగారము. పల్పాటి వీరకథలలో పేర్నీండు-పాపసాని 
శృంగారము, బాలుండు- సబ్బసాని శృంగారము వేశ్యాశ్ళంగారములు. 
తక్కినవి దంపతుల ఉత్తమ శృంగారములే. బాలు(డు- మాంచాల 
శృంగారము: అతిలోక సుందరివలె నలంకరించుకొని వచ్చిన 
మాంచాలను జూచి బాలుండు- 


“ఏక్కడ సౌందర్భ మెంత యొయ్యార, 
మేమని యెన్నుదు నీ చెలువ చెలువు 
నరలోక సురలోక నాగలోకముల, 
నరిలేరు నెలతకు సౌందర్భమునను” > 


అని యాశ్చర్యపడి, తన వేశ్యాలోలత్వమును నిందించు 
కొనుచుండగా- 


“అని చింత చేసెడి ఆ బాలుజేరి, 
మంచాల గూర్చుండె మక్చ్ళువతోను 
బాలుండు మోహంబు ప్రకటంబుగాగ, 
చేవేగమున బీరచెర గొడిసిబట్టై 

వట్టిన నా బీరపై నున్నయట్ట, 
ముత్యాల చేరులు మొదటికి తెగెను 
“వింతింపవలదు నీ బిత్తంబులోన, 
అంతకు 30 నమరింతు Öö” 
అని లేచి మోహంబు నాత్మలో నణచి, 


512 తెలుంగు వీరగాథా కవిత్వము 


బెక్ళులు కరముల చెన్నుగా నిమిరి 
అక్కున జేర్ళుక నతివను తాను...” 2 


మాంచాల-బాలచంద్రుల శృంగారము రసాభాసమైనను, నిది 
బాలుని వీరమునకు౯ బోషకముగా౯ బరిణమించినది. (రసాభాసము 
గూడ రసమే యని కొందజిు మతము.) తన దివ్యసౌందర్యమునకు 
ముగ్గు(డై శృంగారరసమునం దేలియాడ నుంకించిన భర్తను నిలువ 
బెట్టి, రణోన్ముఖునిం గావించిన మహాసాధ్వి మాంచాల! 


జారిణీశృంగారముగూడ వీరుల కుద్దీపనమే యనవచ్చును. 
యుద్ధమునకేంగు వీరభట సమూహము వెంబడి వేశ్యలుగూడ వెడలెడి 
యాచారము గలదు. ఇట్టి వేశ్యలను To పాపలు” అనియు, 
'దండు ముండలు’ అనియు బిలిచెడివారు. యుద్ధమున నలసిపోయిన 
వీరుల కీ వేశ్యలు ఉత్సాహము నిచ్చెడివారు. పల్నాటి యుద్ధమున 
బాలచంద్రుడు యుద్ధమునకు దరలిపోవుచు సబ్బసాని దగ్గజికు 
వెడలి, ఆమెను దనతో రమ్మని కోరును. ఆమె కపట శృంగారము 
నభినయించి, బాలుని యొద్దనున్న ధనమును గుంజి, యుద్ధమునకు 
రానని చెప్పును. వేశ్యాశ్ళంగారమున కీ సబ్బసాని వృత్తాంతము చకని 
యుదాహరణము (చూ. పల్ఫాటి వీరచరిత్ర, విశాలాంధ్ర ప్రచురణము, 
పుటలు 399, 400). 


వీరము- అద్భుతము: - 

అద్భు తరసముయొక్క స్థాయిభావము ఆశ్చర్యము. 
జానపదులకు అద్భుతరసము నెడం ట్రీతి హెచ్చు. అందుచేం 
(ess నెంతయో కొంత యద్భుతరసమును జొప్పింపక 
మానరు. అద్భుతరస ప్రధానములగు కథలలో ఈ రసముండుట 
సహజము. కాని జానపదులు దీనిని జారిత్రక సత్యములును, వీరరస 
(ప్రధానములును నగు కథలలోంగూడం బ్రవేశపెట్టుట కలదు. 
ఆశ్చర్యము దీని స్థాయిబావము. అతిమానుషములును 
నలౌకికములును నగు కార్యములు చేయుటవలన నీ యాశ్చర్యము 
జనించును. అసలు, వీరుల యుద్ద సాహసాదులే సాధారణ మానవుల 
కాశ్ళర్యమును గలిగించును. ఇట్టి వీరునకు అలౌకిక చర్యలు గూడ 
నాపాదింపంబడినచో నతని వీరమునకు దైవత్వము సిద్ధించును. అతం 
డు దేవుడుగా బూజింపంబడును. పల్నాటి యుద్ధమున 
(బ్రహ్మనాయండు మహాశూరుండు. ఈతని వీరమునకు అద్భుతరసము 
జోడింపంబడినది. అందుచే నితడు DOS సంభూతుండుగా 
భావింపంబడి, యాతని నడ్డువారెవ్వరును లేరని తలంపంబడినది. 
(బ్రహ్మనాయంయడు చచ్చినవారిని దిరిగి (బ్రతికించుట, శవముల 
శిరస్సులచేం బలికించుట చేసినాడు. ec రేణుకయే శీలమ్మగా 
జన్మించెననియు, నా పరశురాముండే బ్రహ్మనాయండుగా నవతరించె 
ననియు భావింపంబడినది. బ్రహ్మనాయని యద్భుతశక్తు DL 
వర్ణింపంబడినవి: - 


“నిప్పంలయందున నీరుయందునను, 
ఆరునొక్ట్క ఘడియ నతడుందువాడు 
చవిచూడకనె రుబుల్‌ SIMA, 
చూడకనె లోతులు సొరది గనువాడు 
మూడామడ ముచ్చట ముందు గనువాడు, 
ఏడామడ ఏకాంతము ఎరిగినవాడు 
పాయక పరుగులు SON గనువాడు, 
షోడశ కళలచే శోభిల్లువాడు 
పదునొకండవ అవతారము SONS యెత్తు, 
SOS రుషివంళమున మానక పుట్టు 
నరలోకమునకును నాయుడై యతడు, 
జన్మించె నివ్హుడు జగము లెరుగగను” ** 


అంతేకాదు, [బ్రహ్మనాయండు 'విషవాక్కు అమృతవాక్కు కలిగిన 
వాడు; పొమ్మన్నవారికి పోకలు గలవు; రమ్మన్నవారికి రాకలు Kos)” 

ఇట్లే కాటమరాజుకథలలో బొల్లావు, 5855, పల్లికొండ 
మొదలగువారు అలౌకిక శక్తిసంపన్నులుగా వర్ణింపంబడిరి. పోచయ్య 
రణరంగమునం దాను SEES మూండు శత్రుశిరస్సులను బలికించి 
కాటమరాజుచే స్తుతింపంబడెను. పల్నాటి వీరకథలలో అలరాజును, 
బంగారు తిమ్మరాజు కథలో బంగారు తిమ్మరాజును దేవుని సహితము 
గడగడలాడించిన వీరులుగా వర్ణింపంబడిరి. పెనుకొండ ESM 
బంగారు తిమ్మరాజునకు వేంకటేశ్వరుని యెదుట దుశ్శకునము 
OO. అతండు కోపించి, కత్తిదూసి, వేంకటేశ్వరుని ఖండింపం 
బోవును. అప్పుడు వేంకటేశ్వరుడు గడగడ వణంకి మాయమయ్యెనం 
ea. 


“వెంకటేశుని కండ్లజూచెనే బాబు తిమృరాజు 

కళ్ల నిప్పులు రాలుతు తాను కత్తి బట్టినాడు 
నరుకుదు నిన్నూ వెంకట్రెడ్డీ! నాలుగు ముక్ళలుగా 
నిన్నూ చంపీ నేనే చస్తూ దో వెంకట్రమణా 

గడగడ వణకి మాయంబాయిను తిరుపతి వెంకన్నా 
పెనుగొండా వెళ్లీ మేమూ మళ్లీ వసాము 

కంచి గుళ్లూ (SN మేము ఏట కల్పుతాము 

రాజు మాటలకు బయపడ్డాదు వెంకట్రమణయ్య” jä 


ఇట్లు నాయకగతమైన అద్భుతరసము ఆతని DENSE 
బోషకమగుచున్నది. 

పరశురాముని కథలలోం గూడ నాయకపరముగా నద్భుతము 
వీరమునకు అంగరసముగాం బలుచోట్ల వర్ణితమైనది. “పరశురాముని 
జననము” అను కథలో జమదగ్ని కడనున్న కామధేనువు కార్తవీర్యార్డు 
నుని సైన్యముపైం బడంబోవుటకుముందు టాతిపర్వతమునకుం 
బోయి, Red కొమ్ములు పదును నూటుకొన్నదంట! అడవిలోం 


వీరగాథలు- రసపోషణ 513 


బారవేయంబడిన పసిబాలుడగు పరశురాముడు, తన్ను భక్షించుటకై 
రామలక్ష్మణులను భయంకరమగు రాబందులు రా౭గా, SCI 
వానినదలించి, తన బొడ్డును ద్రెంచి వాని కాహారముగా వేసెనంట! 
ఆ బొడ్డును 'కోటివేల రాబందులు పైపక్క తింటూంటే, కిందిపక్క 
పురుగులు పడుతోంిదంట! కన్నులు తెబివని పసికూనగా PE 
ఇంత శక్తిమంతుండు కాంగాం, బెరిగి పెద్దవాండైన పరశురాముషడెంత 
శక్తిసంపన్నుండగునో దీనినిబట్టి యూహింపనగును. పరశురాముని 
వితామహుండగు SEGI తపోవీరముగూడ నద్భుత 
రసాంగముతోం జెప్పంబడినది: సత్యగాతుందు “... 
చెదపట్టేసి ఉన్నాడు. ముక్కున చెముడు కాకులు గూళ్లుపెట్టి పిల్లలు 
చేస్తున్నాయి. చెవిలో సాలెగూళ్లు గుడ్లుపెట్టి పిల్లల్ని చేస్తున్నాయి. 
తన తండ్రి పాపకర్మను బాపుకొనుటకై మట్టిలో మట్టి అయిపోయి 
తపస్సు చేస్తున్నాడు.” *” 

అద్భుతరసము నాయకగతముగా 53, ప్రతినాయకగతము 
గానే యెక్కువ వర్ణింపంబడుచుండును. అప్పుడుగూడ నది నాయకుని 
వీరమునకు ఉత్మర్షమునే కలిగించును. ఉదాహరణమునకు 
బాలనాగమ్మకథలోం (OINK మాయల ఫకీరు మొదట 
నద్భుతశక్తిసంపన్నుండుగాం జిత్రింపంబడినాండు. ఇట్టి యద్భుత 
శక్తిసంపన్నుని బాలవద్దిరాజు చంపివేసినాండు. అనంగా నితండు 
మాయల ఫకీరుకన్న గొప్పవాండని తేలుచున్చది. కావున నాయకుం 
డగు బాలవద్దిరాజు శౌర్యమునకు ఫకీరువాని యద్భుతశక్తి యుత్మర్ష 
నాపాదించినది. నాయకోత్మర్ష చిత్రణయందిది యొక పద్ధతి. 
పరశురామునికథలలో।గూడ నీ పద్ధతి యవలంబింపంబడినది. 
కార్తవీర్యార్షునుని ఆకారము, చేతులు, కోపము, అలౌకికశక్తి 
మున్నగునవి ముందుగ జెప్పంబడినవి. అతడు చేసిన అద్భుత 
కార్యములును వర్ణింపబడినవి. ఈ కార్తవీర్యార్ణునుండు తన 
288589 కొనగోరు నేంబది యామడలు పెంచి, ఆ గోరుతో 
నరణ్యమునం దపస్సు చేసికొనుచున్న జమదగ్ని శిరస్సు నుత్తరించెనని 
“పరశురాముని జనని మను కథలో జెప్పంబడినది. ఇంతటి 
యద్భుతశక్తిసంపన్నుండగు కార్తవీర్యార్టునునిం బరశురాముండు 
చంపుటచే నాతని శౌర్యమునకు ఉత్మర్షము కలిగినది. 

వీరగాథలలో వర్ణింపంబడు దుస్ప్వృష్నములుగూడ నద్భుత 
రసప్రధానములే. ఇవి శత్రువులపై వచ్చినప్పుడు నాయకునకు ఉత్మర్ష్న 
హేతువులే యగుచున్నవి. పరశురామునికథలలో నెల్లమ్మకుం దన 
తమ్ములైన కార్తికరాజులమీంద దుస్వప్నము వచ్చును. ఆమె “వీథిలో 
ఉన్న విరజాజిమాను విరిగి మూడుముక్కలైనట్లు కలగంటోంది. దాని 
తమ్ములు కార్తికరాజులు ఆడుకున్న బంగారపు చదురుమీద SBD 
జిల్లేళ్లు మొలిచిపోయినట్టు కలగంటోంది. దాని పెద్ద తమ్ముడు 
శాత్రవీరార్డునుడు ఎక్కిన మదకలభటేనుగ భాం(డ్రున అరిచి 
చచ్చిపోయినట్టు కలగంటోంది. తన తమ్ముని భార్యలు, గొంతికాంత 


నిలువారా 


లన్నవాళ్లు, గడికో గడికో గోదారిగట్టున వరుసగా ముండేకులు 
ఒడుకుతున్నారని కలగంటోంది. జిలుగుకోళ్ళు, జిల్లేడుపట్టెలు తట్టించి 
నేసిన తరుకోళ్ళ పట్టెమంచం, దానికదే విరిగిపోయి, భగ్గున వెలిగి 
భస్మం అయిపోయిన కలగంటోంది”.” శత్రువుపై నద్భుత 
రసాత్మకముగాం గొనసాంగిన ఈ స్వవ్నము పరశురాముని 
dö SDC బోషకమగుచున్నది. 


వీరము-విరోధి రసము (శాంతము) 


బుజ్బకథలలో వీర రౌద్ర కరుణములు పోషింపంబడు 
చుండును. శాంతమునుగూడ రసముగా నంగీకరించినచో వీరమున 
కిది విరోధి రసమగును. కాని, గాంధీ, పొట్టిశ్రీరాములు మున్నగు 
వారిపై బుజ్బ్జకథలు రచించినప్పుడు శాంతరసమే (ప్రధానముగా 
నుండుట గమనింపవచ్చును. అట్లయినచో నాలంకారికులు 
పిచ్చివారా? కారు. ఉత్సాహాత్మకమగు వీరమునకు శాంతమెప్పుడును 
విరోధిరసమే. ఈ విరోధి రస(ప్రధానమగు కథ వీరగాథ కానేరదు. 
కావున గాంధీజీపై రచించిన eos వీరగాథ కాదు. నేతాజీ సుభాష్‌ 
చంద్ర బోసుపై రచించిన బుజ్టికథయే నిజమగు వీరగాథ. గాందీజీ 
కథలో వీరమునకు రసభంగము జరిగినది. కావుననే ఈ కథను 
వినునప్పుడు చప్పగానుండును. బోసుకథలో నట్లుకాక, అడుగడుగున 
నుత్సాహము రేకెత్తును. గాంధీజీవంటి వారిని “అహింసా (553 
లనవచ్చును గాని “అహింసా వీరులినుట సమంజసము కాదు. 


వీరమునకు అంగరసముగాయగూడ శాంతము పనికిరాదు. 
వీరగాథలలో రాయబార ఘట్టములందు శాంతము సూచింప 
బడినను, అది వీరమునకు విరోధమే కాని పోషకము కాదు. అలరాజు 
రాయబారమే ఫలించినచో మనకు గర్వింపందగిన పల్నాటి వీరగాథలు 
దక్కెడివి కావు. అట్లే భట్టురాయబారము ఫలించినచో కాటమరాజు 
కథలు పుట్టెడివి కావు. అసలు, ఈ రాయబారపు ఘట్టములందుC 
గూడ శాంతమున్నదని గట్టిగాం జెప్పలేము. ఇట ధర్మవీరము కలదని 
విమర్శకులు తలంచుచున్నారు. మొత్తము మీంద వీరమునకు 
శాంతము సర్వేసర్వత విరోధమే కాని, పోషకము కాంజాలదని గుర్తింప 
వలెను. 


వీరఠరసాభాసములు 


సముచిత విభావాలంబనము కలది రసము కాయగా, అనుచిత 
విభావాలంబనము కలది రసాభాసమగును. “అనౌచిత్యాద్భతేనా౭_ 
న్యత్‌ రసభంగస్య కారణమ్‌” అనినాడు ఆనందవర్ధనుండు. అయినను 
'రసభంగము” వేటు, 'రసాభాసము” వేటు. రెండింటికిని అనౌచిత్యమే 
కారణమైనను, రసభంగము దోషము, రసాభాసము రసమే! వరూధినీ 
(ప్రవరాఖ్యుల వృత్తాంతము రసాభాసమైనను రసమువలెనే ఆస్వాదింపం 
బడుచున్నది కదా! 


514 తెలుంగు వీరగాథా కవిత్వము 


వీరరసాభాసమును వివిధలాక్షణికు DEY నిర్వబించిరి: “బ్రహ్మ 
వధాద్యుత్సాహే౭ ధమపాత్రగతే తథా వీరే- కావ్యప్రకాశిక. 

“హీనపాత్రేషు తిర్యక్షి... తథాభానం విజానతే”- సరస్వతీ 

కంఠాభరణము. “వీరో భయానకావిష్ణో వీరాభాస ఉదీరితకి- భావ 

(ప్రకాశిక. 
కాబట్టి వీరరసాభాసము నాలుగు విధములుగా నేర్పడుచుండు 

నని చెప్పవచ్చును: - 

1) (బ్రహ్మహత్యాది మహాపాతకములు చేయుటయందలి 
యుత్సాహమును వర్ణించినప్పుడు- ఉదా॥ హంసడిభకులు 
దుర్వాసుని బాధించుట. 

2) అధమపా[త్రగతమైన యుత్సాహమును వర్ణించినప్పుడు - 
dE సైంధవు(డు పాండవుల నడ్డగించుట. 

3) _ తిర్యగ్గడాదులయందు దృష్టమైన యుత్సాహమును 
వర్ణించినప్పుడు- ఉదా॥ గోవు సత్యవీరమును వర్ణించుట. 


4) భయానక రసావిష్టమైన వీరరసమును వర్ణించుట - ఉదా॥ 
ఉత్తరుడు శత్రుసైన్యములను గని పాణిపోవుట. 


పైన తెల్పిన నాలుగు విధముల రసాభాసములును వీర 
గాథలలో నున్నవి. 1944-48 సంవత్సరములలోం దెలంగాణమున 
మహబూబునగరు మండలమున 'మలగర బాలేసాబు” అను 
రజాకారుండు విజృంభించెను. ఇతండెన్నియో హత్యలు చేసెను. 
ధనవంతులగు హిందువులను దోచెను. హిందువుల నవమానించెను. 
తన న్యాయశాస్త్ర వైదుష్యముతో నితని అత్యాచారముల నణంచివేసిన 
లక్ష్మారావను బ్రాహ్మణుని అతండు నమ్మించి, మోసగించి, చాటుగా 
దా౭గియుండి, vars గాల్బి చంపెను. ఈతనిపై నొక వీరగాథ 
తెలంగాణమున జంగములచేం బాడంబడుచున్నది. ఈ కథయంతయు 
మొదటి విధమగు వీరరసాభాసమునకు ఉదాహరణముగా నున్చది. 


గజదొంగల కథలలో నథమపాత్రగతమైన యుత్సాహము 
వర్ణింపంబడినది. మియాసాబుకథలో నతండు వనపర్తి శంకరమ్మ 
సైన్యము నెదిరించి జయించెనని చెప్పబడినది. అట్లే పండుగ 
శాయన్నకథ, దువ్వన్నదొరకథ, నక్కపల్లి రామునికథ మున్నగునవి 
అథమపాత్రగతమగు నుత్సాహమునే వర్ణించినవి. ఇది పైన తెల్పిన 
రెండవరకమగు వీరరసాభాసము. 


తిర్యక్‌ సంబంధమగు నుత్సాహమును వర్ణించిన వీరగాథధలును 
గలవు. పరశురాముని కథాచక్రమున 'గవరమ్మ గాజులు’ అను కథలో 
గార్తిక మల్లనిచే బంధింపంబడిన జంపయరాజును బరశురాముని 
మైలపురిడేగ రక్షించును. ఈ కథలో నీ మైలపురిడేగయొక్క ప్రతాపము 
విశేషముగా వర్ణింపంబడినది. అట్లే పల్నాటి వీరకథాచక్రమున పెద్దన్న 
(5909 50 'కార్యబొల్లండు” (కారుబొల్లండు) అమిత పరాక్రమ 
వంతమైనదిగాయ బ్రశంసింపంబడినది. కృష్ణగంధర్వుని నగరమంతయు 


నీ కారుబొల్లండే నాశము చేసెను. కోడిపోరు వర్ణనము రసాభాసమే. 
కాటమరాజుకథాచక్రమున బొల్లావుశౌర్యము విశేషముగా 
బ్రస్తుతింపంబడినది. ఎబ్జగడ్డపాటిపోట్లాటలో ఈ బొల్లావు జగడముపై 
నొక ప్రత్యేక కాండమున్నది. ఆవులు, ఎద్దులు, లేగలు కూడ యుద్దము 
చేసినట్లుగా నెజిగడ్డపాటి పోట్లాటలో వర్ణింపబడినది. ముగ్గురు 
మరారీలకథలో 279055), వారియొద్దంగల మూడు కుక్కలకే 
ప్రాధాన్యమీయంబడినది: - 

“పెద్దకుక్ళ పెద్దపులిరా 
చిన్నకుక్ళ చిజుతగందు 
నడిమికుక్ళ్క నాగుబామురా 


సై 
a 
రా 


5. 
6°) 
ద 
>” 
6°) 
Co 


ఈ మూడు DO SDD జాడలు పసిగట్టి, వెంటాడి, 
వారిపైంబడి గొంతులు కొతీకి చంపినవి. ఇట్లు తిర్యక్షంబంధమగు 
నుత్సాహము వర్ణింపంబడుటచే నివియన్నియును వీరరసాభాసములే 
యగును. 

ఇంక నాల్గవ విధమైన వీరరసాభాసము- శత్రువులెదుర్కొ 
న్నప్పుడు భయపడుట, వారిని (బ్రతిమాలుట, చేతులెత్తి వారికి 
నమస్మరించుట మున్నగు పనులు చేసినట్లుగా 'గ్రామకక్షలు-హత్యలు” 
అను వర్గమునకు జెందిన వీరగాథానికలలోC గలదు. 


“ay సంచి పైకమిత్త- వేయి రూపాయ లిత్త 

నువ్వు నన్ను సంవకురా- కొడుకో మున్నూరోల్ల పోరడా 
సెయ్యెత్తి మొక్కబోతే- సెయ్యి ముందు నరికినారే 

నీ పానం దీనిరయ్యా- కొడుకో వెంకట్రామరెడ్డి” ** 


వెంకటరామిరెడ్డి పాట, మానందిరెడ్డి పాట, SOSO 
అమ్మినాయండు పాట మున్నగు లఘువీరగాథలలో నిట్టి వీఠరసా 
భాసములున్నవి. ఇవి భయానక రసావిష్టములైన వీరరసాభాసమునకు 
ఉదాహరణములు. 

రసాభాసము రసమే కావున పైన చెప్పిన వీరఠరసాభాసము 
లన్నియును హృద్యములుగనే యుండును. 


వీరేతర రసముల ప్రత్యేక వర్ణనలు 


పైన చర్భ్చింపంబడిన రీతిగా వీరగాథలలో యుద్ధవీరము, 
తదితర 2655 (ప్రభేదములు, వీరఠరరస అంగరసములు, వీరరసా 
భాసములు చకంగా నిమిడియున్నవి. వీరగాథలు మొదట వీరరస 
ప్రధానములుగా నున్నను కాలక్రమమున వీనిలో అంగరసములు 
కొన్ని ప్రాధాన్యమును వహించి, (క్రొత్తరకముల వీరగాథలు బయలు 
దేరుట సంభవించినది. ఇట్లు అంగిరసములుగా మాతిన అంగరసము 
లలో గరుణాద్భుతములు పేర్మొనందగినవి. కన్యకామ్మవారి కథ, 
కామమ్మ కథ, సన్యాసమ్మ కథ, లక్ష్మమ్మ కథ, మండపేట పాపమ్మ 


వీరగాథలు- రసపోషణ 515 


కథ, శృంగవరపుకోట ఎరుకమ్మ కథ, తిరుపతమ్మ కథ, అంజమ్మ 
కథ, ఉయ్యూరు వీరమ్మ కథ, నారాయణమ్మ కథ, రంగమ్మ కథ, 
నల్లతంగాళ్‌ కథ, ఎజుకల నాంచారి కథ మున్నగు పేరంటాండ్ర 
కథలన్నియును కరుణరస మంగిరసముగాంయగల వీరగాథలు. ఇందు 
వీరము ఏమాత్రమును గోచరింపదు. అయినను 99 వీరగాథలలో 
నొక వర్గముగనే పరిగణింపంబడుచున్నవి. ఇందు ధర్మవీరము 
గలదనుట కేవలము సమర్థించుకొనుటకే యనిపించును. వీరగాథానిక 
లన్నియు నించుమించు కరుణరస (ప్రధానములే. 

అద్భుతరస ప్రధానముగా గూడం గొన్ని వీరగాథలు పుట్టినవి. 
బాలనాగమ్మ కథ, గాంధారి కథ, కాంభోజరాజు కథ, కమ్మవారి 
పణతి-పసల బాలరాజు కథ (పసలబాలుండు కథ, ధర్మాంగద 
పదము- మున్నగు వీరగాథలు అద్భుతరసటప్రధానములని 
చెప్పవచ్చును. ఇట్టి వానిలో జానపదులు సాధారణ విషయములందు 
అద్భుతములు నలౌకికములు నగు కల్పనలు చేర్చి కథను 
పెంపుచేయుదురు. ఇది వారికి వినోదమును, భక్తిని, భయమును 
కలిగించును. ఈ కథలలో కష్టములు వచ్చినప్పుడు దేవతలో, 
మంట్రదండమో, పావుకోళ్లో, సంచియో, భూతద్దమో, బీజాక్షరములో 
సాయపడి, కష్టమును దొలంగించి ముందుకు SO. ధర్మాంగద, 
బాలరాజు మున్నగు కథలలోం బతివ్రతల మాహాత్య్యమే పలురకముల 
అద్భుతములను (బ్రదర్శించును. 


వీరమునకుం బరోక్షపోషకమగు బీభత్సమే కాక, ప్రత్యేకముగా 
బీభత్సరసము వర్ణింపంబడిన ఘట్టములును వీరగాథలలోం గలవు. 
వీరగాథలలో - ముఖ్యముగా శైవసంబంధమగు కథలలో జంగము 
వేషము తప్పక వర్ణింపంబడుచుండును. పరశురాముని కథలలోను, 
మల్లికదేవమ్మ కథలోను, పర్వతాల మల్లన్న కధథలోను, ఎలనాగిరెడ్డి 
కథలోను, సిరియాళుని కథలోను “జోగి జంగమయ్య” వేషము 
విపులముగా వర్ణింపంబడినది. సాధారణముగా బరమేశ్వరుండే ఈ 
వేషము కట్టుచుండును. ఒక్కొక్కప్పుడు (పరశురాముని కథలలో వలె) 
నాయకుడు ఈ వేషమును వేయుట కలదు. ఈ జంగము వేషము 
దుర్భరమగు వాసనతోం, (9 పురుగులోడుచున్న కుష్టరోగిగా వర్ణింప 
బడును. ఇది బీభత్సరసమునకుం బరాకాష్ట. పరశురాముని 
కధాచ[క్రమున 'రేణుకాకల్యాణి మను కథలో జమదగ్నియు, 
'గవరమ్మగాజు” లను కథలో కార్తిక మల్లండును, జోగి జంగమయ్య 
వేషమును గట్టుదురు. జమదగ్ని జంగము వేషవర్ణన: కుడి అస్తంతో 
గంటపట్టుకొని, ఎడమ అస్తంతో శంకుపట్టుకొని, మాయకుంచుల 
బొంత తొడుక్ళొని- మాయకుంచులబొంత అంటే ఎటువంటి దీ? - 
కూర్చుంటే కుంచెడు పురుగులు రాలుతున్నాయి. నిలబడితే నిలువుడు 
పురుగులు రాలుతున్నాయి. వాడు దగ్గి ఊసినట్లయితే అవశిష్టము 
తాటికాయల్లా పడుతోంది. వాడు గాలిపై ఉన్నాడంటే, గాలికింద 


ముప్ఫయిమూడు యోజనాలు వెడుతోంది నీచువాసన. అలాంటి 
పాడువేషం వేశాడు Ay.” 

పైన చెప్పిన బీభత్సమువలెనే, హాస్యముగూడ వీరమునకుC 
బోషకముగాంగాక, ప్రత్యేకముగా వర్ణింపంబడిన ఘట్టములును గలవు. 
బ్రాహ్మణుల వర్ణన హాస్యరసమును సులభముగా సృజింపంగలదు. 
పల్నాటి వీరకథాచక్రమునం జిట్టచివరికథయగు SD aed” 
(బ్రహ్మన్న విబుగు)లో (బ్రహ్మనాయండు నలగాముని వెన్నాడుచు 
కొదమగుండ్లకు వచ్చుచుండంగా, కొదమగుండ్లలోని బ్రాహ్మణులు 
నలగాముని క్షమింపుమని వేడుటకై (బ్రహ్మనాయని కెదురేంగు 
సందర్భమున వర్ణన హాస్యరసపోషకముగా నున్నది (చూ. పల్నాటి 
వీరకథాచక్రమను పదునొకండవ ప్రకరణము). అట్లే చం[ద్రహాసుని 
జంగంకథలో (అన్నము సుబ్బారావుగారి రచన, ప్రాచీనమైనది) 
చం[ద్రహాసుని వివాహమునకు వచ్చిన బ్రాహ్మణుల వర్ణనము గొప్ప 
హాస్యరసమును గల్పించుచున్నది. ఆ బ్రాహ్మణుల పేర్లలోను, వారిని 
ప్రధాని కొట్టినప్పటి సంఘటనలోను నిట్టి హాస్యము ప్రదర్శితమైనది. 
చం[ద్రహాసుండును, (వధాని కుమారుడగు ISIC (SII 
వివాహమునకు వచ్చిన బ్రాహ్మణులను మిగుల గౌరవించి, గోదాన 
భూదానములు చేసి, భోజనములు పెట్టిరి. es (బ్రాహ్మణులందరును 
తృప్తిగా భోజనము చేసి, భుకాయాసమున మందమంద గమనములతో 
మందిర ద్వారము కడకు వచ్చిరి. ఇంతలో పరగ్రామమున కేగిన 
ప్రధాని తిరిగివచ్చి, ఇక్కడి సంగతు లేవియును దెలియక, ఆ 
బ్రాహ్మణులు తన గృహమును దోచుకొని పోవుచున్నారని తలంచి, 
కోపముతో వారినందటిని చావమోందెను. అసలే భుకాయాసముతో 
నున్న యా బ్రాహ్మణుల యవస్థ కడుపుబ్బునంతటి హాస్యముతో 
వర్ణింపంబడినది: - 
“mais పైవస్రంబులు వదలుక-వరుగులెత్తువారు 
కాబీరునిచే దెబ్బల కోర్యక- కదలలేనివారు 
వట్టు వన్రముల బుడ్జిబెంబులను- పారబవైచువారు 
పుట్టంబులు పాదాలకడ్డపడి - బోర్లపడెడివారు 
పాడు వివాహము కెందుకొస్తిమని- వల్ముచుందువారు 
నేడె మన మరణంబు నిద్ధమని- యించుచుందువారు 
బూతుల దిట్టుచు పురము వెలుపలికి - బోవుచుందువారు 
చేతుల నూపుచు దమతమ యూళ్లకు- జేరనేగువారు” *" 


ఇట్లు వీఠరసమునకుం బోషకముగాంగాక, ప్రత్యేకముగా 
గొన్ని రసము లెడనెడ వర్ణింపంబడినను, మొత్తముపై వీరగాథల 
యందు నవరసములలో వీరఠరసమునకే అ(గ్రతాంబూల మీయం 
బడినదనుట స్పష్టము. ఈ వీఠరసములోయగూడ యుద్ధవీరమునకే 
సార్వభౌమత్వము కట్టంబడినది. | 


516 తెలుంగు వీరగాధథా కవిత్వము 


జ్ఞాపికలు 
1. చూ గూడ వేంకట నుబ్రహ్మణ్యముగారి (Gri జి. ది. సుబ్రహ్మణ్యంగారి) వీరరనము- ఆం(్రసారస్వతముి, హైదరాబాదు, 1961. 
2. ఆచార్య ఖండవల్లి లక్షీరంజనంగారు, స్థావన, వీరరనము, వుట IX. 
త. పోణంగి శ్రీరామ అప్పారావుగారు, 'నాట్టుశాన్రము” వుట 435. 
4 శ్రీ గూడ వేంకట నుబ్రహ్మణ్యము, వీరరనము, వుట 52. 
ర. ఈ వీరవ్రభేదములన్నియు దా॥ జి.వి. నుబ్రహ్మణ్యంగారి “వీరరనము” (గంథమునుండి (గహింవబడినవి. వారికి క్రతజ్ఞుయదను. 
6. వలనాటి్‌ వీరచరిత్ర, 309 పరిష్ణ్రతము, విశాలాంధ్ర (పచురణము, వుట 463. 
7. అదే, వుటలు 463, 464. 
8. అదే, వుటలు 222, 223. 
9. వల్నాడు తాలూకా, జానపాడు (గ్రామమున 1-9-19665 లభించిన 'అలరాచమల్లుగారి గురిజాల రాయబారము” ప్రాంతప్రతి నుండి. 
10. అదే. 
11. వేటూరి పరిష్ట్రతమగు కాటమరాజుకథ, వుటలు 151, 152. 


12. చితూరు మండలమున, వాయలపోదు తాలూకా, గెర్నిమెట్టలో, కొండీటి (కొండవీటి) వెంకటరమణ యను వూనల బలిజవాండు పాడిన పాట 
(1966). 


13. వలనాట్‌ వీరచరిత్ర, పూర్యోక్తము. వుట 465. 

14. అదే, వుట 218. 

15. అదే, వుట 220. 

16. వలనాట్‌ వీరభాగవతము, కారెంవూడి తాళప(తవ్రతి, ఆకు 357. 

17. వలనాటి్‌ వీరచరిత్ర, వూర్యోక్తము. వుట 220. 

18. వల్నాటి వీరభాగవతము, కారెంవూడి తాళపత్ర (59, ఆకు 358. 

19. వల్నాడు తాలూకా జానపొడు (గ్రామములో లభించిన బ్రాతవతి, పుటలు 94, 95. 

20. వలనాటి వీరచరిత్ర, వూర్యోక్తము. వుట 469. 

21. అదే, పుటలు 465, 466. 

22. అదే, పుటలు, 415, 416. 

28 అదే. 

24. వల్నాట్‌ వీరభాగవతము, కారెంవూడి SISI, ఆకు 67. 

25. అదే., ఆకు 105. 

26. బంగారు తిమ్మరాజు కథ, గుజిలీవతి. 

27. 'జలగన్న పార్పతికథి- 58 గోదావరీ మండలమున 1964లో నేను సేకరించిన మౌఖిక వీరగాథ. 
28. SODI యుద్ధము” 8) గోదావరీ మండలమున 1964లో నేను నంపాదించిన మౌఖిక వీరగాథ. 
29. వెంకటరామరెడ్డి, త్రివేణి, వుట. 272. 

30. రేణుకాకల్యాణము”- 58) గోదావరీ మండలమున 1964లో నేను సేకరించిన మౌఖిక వీరగాథ. 
81. చంద్రహోసుని కథ, వి. మధురముత్తు మొదల్యారు 1903లో ప్రకటించిన (58, వుటలు, 28, 24. 


పదునెనిమిదవ ప్రకరణము 
వీరగాథా కవిత్వము- వారానువర్తనములు 


మార్గసాహిత్యమునం బ్రబంధములవలె, దేశిసాహిత్యమున 
వీరగాథలన్నియు నొకే మూసలో దయారయినట్లుండును. ప్రపంచమున 
నేసాహిత్యమును బరిశీలించినను వీరగాథలన్నియు నొకే పద్ధతిలో 
నున్నట్లు స్పష్టమగును. ఇంచుమించుగ నొకే రకమగు కథా ప్రణాళిక, 
యొకే రకమగు SSD, అలంకారములు, పదబంధములు 
నుండును. ఇట్లు వీరగాథలలోం దజిచుగాం గాననగు సమానాంశము 
లను 'వీరగాథల వారానువర్తనములు’ (Ballad Commonplaces) 
అందురు. సిసలైన వీరగాథలో నీ వారానువర్తనములు తప్పక యుండి 
తీరును. (ఈ వారానువర్తనములను గూర్చి “'వీరగాథా లక్షణములను 
ఎనిమిదవ (ప్రకరణమునం గొంత చర్చించితిని). 


ఈ వారానువర్తనములు ఐరోపాఖండము వంటి యొక 
ఖండములోని వివిధ దేశముల వీరగాథలన్నిటి లోను సమానముగా 
గాననగును. భారతదేశము వంటి యొక దేశములోని భిన్నభాషల 
వీరగాథలందును సమానముగా గాననగును. ఆంధ్రప్రదేశమువంటి 
యొక రాష్ట్రములోని యొకే భాషలోంగల వివిధ వర్గములకుం జెందిన 
వీరగాథ లలోను తంల్యముగా గోచరించును. కాని, యొక 
ఖండములోని వీరగాథలకన్న నొకదేశము లోని వీరగాథలలోను, 
నొకదేశములోని వీరగాథలకన్న నొకే భాషలోని వీరగాథలలోను నీ 
వారానువర్తనముల సామ్యములు ఉత్తరోత్తర సాం[ద్రతరములై 
యుండుట గమనింపవచ్చును. ఒక భాషలోయగూడ వివిధ వర్ణముల 
గాథలలో నీ పడికట్టు పదముల సాన్నిహిత్యము ప్రత్యేక పరిశీలనార్హమై 
యుండును. 

తెలుంగు వీరగాథాకవిత్వములో నీ వారానువర్తనములు 
కొల్లలుగా నున్నవి. ఏ వర్గమునకు జెందినవైనను దెలుంగు వీరగాథా 
ప్రణాళిక యెప్పుడు నిట్లుండును:- మొదటం (PES యుండును. 
ఈ ప్రార్థనలోంగూడ వినాయకుని ప్రార్థన, శారద ప్రార్థన తప్పక 
యుండును. వీరగాథానాయకుని పితృపితామహుల వర్ణనతో, వారు 
చేసిన అద్భుత కార్యముల ప్రశంసలతో గథ (ప్రారంభమగును. 
నాయకుని తల్లిదండ్రులు సంతానము లేక బాధపడుచు 'నోయరాని 
నోములు” నోచెదరు. ఇట వారు 3855 గంగకు SI నట్లును, 
“గంగతీర్థము కాశికి నోమి నట్లును జెప్పుట వారానువర్తనము. 
పుణ్యక్షేత్రముల దర్శింతురు. ఏ దేవుడో ఒక ఫలము నిచ్చును. ఆ 
ఫలమును భక్షించుటచే గర్భము వచ్చును. వీరుడు జన్మించును. 
ఈతండూరకే పుట్టండు. వీపున వింజామరతోను, అతికాలున తామర 
s SO, బొడ్డున మాణిక్యముతోను, కన్నుల చింతామణితోను, 


పండ్లను పరుసవేదితోను బుట్టును. 'వేద(బ్రాహ్మలిను బిలిచి 
జాతకమును జెప్పింతురు. ఈ బ్రాహ్మణు లెప్పుడును శుభమును 
జెప్పరు. తండ్రి గండమునో లేక మేనమామల గండమునో చెప్పుదురు. 
పరశురాముడు, బాలచంద్రుడు, పాపనూక, ఎటుకల నాంచారి 
మున్నగువారు పుట్టినప్పు డిట్లే జరిగినది. తల్లిదం[డ్రులు ఆ బాలుని 
బరిత్యజించుటో, లేక చంపం (బ్రయత్నించుటో చేయుదురు. బాలు 
డు దైవముచే రక్షింపంబడి SES తావునం బెరుగును. ఆ బాలు 
డు ఎంచంగ పెంచంగ ఏడేండ్లవాం డగును. తోడి బాలురతో 
నాటలాడు చుండును. ఏ ఆట ఆడినను ఆడకపోయినను 
బొంగరాలాట మాత్రము తప్పక ఆడును. ఆ బాలుని బొంగరము 
(అదేమి కర్మమో!) ఎప్పుడును నొక్క కోమటి AE తగులును. ఆమె 
బాలుని దూషించును. అ దూషణలో వీరుని చనిపోయిన తండ్రి 
ప్రసక్తియో, లేక చెజింబడ్డ తల్లి ప్రసక్తియో వచ్చును. బాలునిలో 
శౌర్యము (ప్రకోపింపంబడును. (ఈ విధమగు బొంగరాలాటలు తెలు 
గునంగల నాలుగు ప్రసిద్ధ వీరగాథాచక్రములలోను వర్ణింపంబడినవి. 
ఎల్లమ్మ కథాచక్రమునం బరశురాముని బొంగరాలాట, అంకమ్మ 
కథాచక్రమున రవద్దేవిరాజు బొంగరాలాట, పల్నాటి వీరకథా 
చక్రమున బాలచంద్రుని బొంగరాలాట, కాటమరాజు కథాచక్రమున 
ముమ్మయ్య- పోచయ్యల బొంగరాలాట ఒకేతీరుగా వర్ణింపంబడినవి. 
వీనిలో బాలచంధ్రుని బొంగరాలాట తక్కిన వానికి 
మూలమైయుండును. సాధారణ వీరగాథలలో బాలనాగమ్మకథలోను, 
లఘువీరగాథలలో “లలికట్ట పదముి'లోను నిట్టి బొంగరాలాటలున్నవి. ) 
ఇట్లు బొంగరాలాటలోని యుపాలంభనతో రౌద్రప్రకోపము జరిగిన 
mod dc తల్లి దగ్గబికుC బోయి SEINA) (ప్రశ్నించును. 
లేదా, పెంచుచున్నవారి దగ్గబికుC బోయి తల్లిదం[డ్రులగూర్చి 
ప్రశ్నించును. చంద్రాయుధమును జేతంపట్టి” తల్లినిగాని తండ్రినిగాని 
బంధించినవారిపై యుద్ధమునకు బోవ నుద్యుక్తుండగును. తల్లి 
యెప్పుడును మొదట వలదని వారించును. ఎంత చెప్పినను 
బాలవీరుండు వినండు. “అమ్మా, నీవు పొమ్మన్నా పోతాను, వొద్దన్నా 
పోతాను’ అనును. ఇదే మాటలతో నిట్లనుట ప్రతి వీరగాథలోను 
జూడవచ్చును. ఎట్టకేలకు దల్లి దీవించును: “పగవాని చేయి 
కిందుకావలెను, నీ చేయి మీదుకావలెను” అని దీవించును. ఏ 
వీరగాథలోని తల్లియెనను నిదే వాక్యములతో దీవించును. కుమారు 
డం యుద్ధమునకు బోవుచుయ, దాను మరణించి నట్లు 
తెలిసికొనుటకు గొన్ని యానవాళ్లు చెప్పును. తాను రణమునం 


518 తెలుంగు వీరగాథా కవిత్వము 


గూలినచో నింటిదగ్గజినున్న గజనిమ్మచెట్టు వాడిపోవుననియు, 
పట్టపగలు చుక్మలు పొడుచుననియు, కలునంది 090330 590C 
జెప్పును. తరువాత వీరుని యుద్ధయాత్రావర్ణనముగూడం బటికట్టు 
పదములతోనే సాగును. కథాకాలమెంత ప్రాచీనమైనను సైన్యములోం 
దుపాకులవారు, ఫిరంగులవారు, తురకలు, పచ్చిమాంసమును దినెడి 
పరాసువారు నుందురు. వీరుల యుద్ధవర్ణన లన్నియు నొకే రీతిగా 
నుండును. 'నజుకతవుంటే నల్లశిరసులు రాలుట, “‘పొడుస్తవుంటే 
పొట్టపేగులు పడుట, ‘కొడతావుంటే కొవ్వుదబ్బలు SD 
మున్నగునవి సాధారణము. పిమ్మట వీరుని మరణము, లేదా జయము 
వర్ణితమగును (సాధారణముగా మరణమే హెచ్చుగా నుండును). 
ఇంటి Ses వీరుని భార్యకుంగాని, తల్లికింగాని యా రాత్రి 
కలవచ్చును. ఆమె యెటుకతచేంగాని, ఇతరులచేయగాని యా కలను 
విప్పించుకొనును. పరశురామునికథలలో ఎల్లమ్మకును, కాటమరాజు 
కథలలో పెద్దమ్మకును, అగుమంచికిని నిట్టి స్వష్నములు వచ్చినవి. 
తెల్లవారి కల నిజముకాంగా, వీరవనిత సాగుమానము 
(సహగమనము) చేయును. (పల్నాటి వీరకథాచ[క్రమునను, 
కాటమరాజు కథాచక్రము నను నించుమించుగం (22855 
వీరపత్నీసహగమనము వర్ణింపంబడినది. పెద్దన్న బాదరాజు 
పెండ్లికథలో ముక్తాలవాంబ, అనుగురాజు మరణమను కథలో 
మైలమదేవి, కోడిపోరు కథలో బాలగోపన్న భార్య గోపితులసి, 
అలరాజు రాయబారము కథలో రత్నాల పేరమ్మ, కాటమరాజుకథలలో 
ఖద్దతిక్కన భార్య జానమ్మయు, అగుమంచి, పాపనూక మున్నగు 
యాదవకాంతలును SEKSIS చేసిరి. పదునెనిమిదవ 
శతాబ్దములో నీ సహగమనమే ప్రధానే తివృత్తముగా వీరగాథలు 
పుట్టినవి. వీనిని పేరంటాండ్ర కథలని పిలుతురు.) ఈ చెప్పిన దానిలో 
నొకటి రెండు KOON మార్చు లున్నను తెలుంగు వీరగాథల 
కథాప్రణాళిక యెల్లప్పుడును నిట్లే యుండునని చెప్పవచ్చును. 
ఇట్లు వీరగాథల కథాప్రణాళికలోని సామ్యములకు కారణము 
వానిలో సాధారణముగా నుండెడి “మోటిఫ్స్‌” (motifs). కథా 
కథనములో అతిప్రధానమైన ఒక కనిష్టాంశమును ఆంగ్లమున 
“Motif” అందురు. తెలుగులో దీనిని “మూలాంశము” అనవచ్చును. 
(కన్నడములో దీనిని “ఆశయి- “డ్రరకి- 'కథనఘటకి అని 
భాషాంతరీకరణము చేసినారు. ) ఈ “మోటిఫ్‌”నకు కథాగమనమును 
మార్చగలిగిన శక్తియుండును. కథను చెప్పువాడు దీనిని మరచుటకు 
వీలులేదు. ఈ “మూలాంశములు” లేదా “కథన ఘటకములు” 
(Motifs) పైన చెప్పినట్లు “బొంగరాలాట” వంటి సంఘటనలు 
((n౭ident9కావచ్చును. లేదా “సవతితల్లి” (బాలనాగమ్మ కథ, 
“పేదరాసి పెద్దమ్మ”, “కడగొట్టు కొడుకు లేదా కూతురు” (వీరు 
సాధారణముగా మూడవవారుగా కాని, ఏడవవారుగా కాని 
యుందురు); విశేషమైన శక్తులు గలిగిన “చిలుక”, “కుక్క”, “పాము” 


(ధర్మాంగద చరిత్ర), “0950” (పల్నాటి వీరకథలలో అలరాజు 
09 53 “సవరాల జిమ్మడు”, పెద్దన్న బాదరాజు (598959 
“కారుబొల్లడు”), “కోడిపుంజు” (పల్నాటి వీరకథలలోని (బ్రహ్మనాయని 
పుంజు “võrra చిట్టిమల్లుడు”, నాగమ్మ పుంజు “నల్లమల్లుడు”) 
వెుదలగు పాత్రలు (characters) కావచ్చును. లోదా 
“మంత్రదండము”- “చందాయుధము” ((బ్రహ్మనాయంని 
“నృసింహకుంతము”, బాలచంద్రుని “సామంతరాగోల”, అలరాజు 
“సూర్యభేతాళము” మొదలగునవి)- “ఎగిరెడి రత్నకంబలళి”- “ఎగిరెడి 
చెప్పులు” - “దావురానీయని తులసివనమాల” (బహ్మనాయడు 
అలరాజు మెడలో వేసినట్టిది)- మొదలగు వస్తువుల (things) 
రూపమున నుండవచ్చును. ఉదాహరణకు “రాముడు క్రొత్తదుస్తులు 
ధరించి ఊరికి వెళ్ళెను” అను వాక్యము సాధారణ వాక్యము. దీనిలో 
“మోటిఫ్‌” లేవు. అట్లు కాక, “బాలనాగమ్మ కొడుకు బాలవద్దిరాజు 
గండభేరుండ 888, ఏడు సముద్రములు దాటి, సంజీవిగడ్డలో 
దిగి, ముంతమామిడిచెట్టు PGE నున్న పంచవన్నెల రామచిలుకను 
వట్టి తెచ్చినాడు” అను వాక్యములో విశేషాంశములు లేక 
మూలాంశము లెన్నో కలవు. బాలనాగమ్మ కొడుకు, గండభేరుండ 
58380, ఏడు నముద్రములు దాటుట, నంజీవిగడ్డ, 
ముంతమామిడిచెట్టు 8, పంచవన్నెల రామచిలుకను పట్టుట- 
అనునవి యిందలి మూలాంశములు (motifs). ఇవి వీరగాథలలో 
కన్న జానపద కథలలో (folk tales లో) ఎక్కువగా నుండును. 


ఈ మూలాంశములు లేక కథన భఘుటకములు కథా 
కథనమునకే కాక, ఒక్కొక్కప్పుడు పద(ప్రయోగములకు, సంఖ్యా 
వాచకములకు సంబంధించి కూడ నుండవచ్చును. అట్టివానిని “శబ్ద 
కథన ఘటకములు” (word motifs) అనియు, “సంఖ్యావాచక 
కథనఘటకములు” (number motifs) అనియు నందురు. “అళ్ళున 
SD — “గళ్ళున నవ్వి”- “ఆగ్రుడైమండి”- “కండ్లజూచి” మొదలైనవి 
శబ్ద కథన ఘటకములు. జానపదులు “ఏడు” సంఖ్యావాచకము 
నెక్కువగా ప్రయోగింతురు. తరువాతి “మూడు”- “తొమ్మిది” - 
“నూటజఒకటి” వారికి ఇష్టము. ఇవి సంఖ్యావాచక కథనఘటకములు. 
నేను చెప్పబోవు వారానువర్తనములన్నియు నొకరకముగా SRS 
ఘటకములే అని చెప్పవచ్చును. వీరగాథలలో పదేపదే వచ్చు 
ఒకేరకమైన వర్ణనలు కూడ వారానువర్తనములే. వీనిని “వర్ణన కథన 
ఘటకములు” (description motifs) అనవచ్చును. 

యావత్‌ ప్రపంచములోని, వివిధ దేశములలోని, వివిధ 
భాషలలోని, వివిధ జానవదకథలలోని (వీరగాథ లలోని) 
మూలాంశములన్నింటిని సేకరించి, వానిలోని సమానాంశములను 
బట్టి వానిని వర్గీకరించి, వానికి క్రమసంఖ్యల నిచ్చి, Stith Thomp- 
son అను అమెరికన్‌ జానపద విజ్ఞానవేత్త “Motif Index of Folk- 
literature” అను పేరుతో ఆటు సంపుటములను ప్రకటించినాండు. 


వీరగాథా కవిత్వము- వారానువర్తనములు 519 


జానపద కథలలోని (లేదా వీరగాథలలోని) మూలాంశములను 
తులనాత్మకముగా పరిశీలించుటకు ఈ (గంథము మిక్కిలిగా 
తోడ్చడును. 


వీరగాథధల వర్ణనలోం దబజచుగా కోపము, శోకము వర్ణింప 
బడుచుండును. ఈ వర్ణనలు ఏ వీరగాథలో వచ్చినను, నొకే విధముగా 
నుండును. కోపమును వర్ణించునప్పుడు: తెల్లని గుడ్డకు తెచ్చె 
రకతంబు”- RI మొడివేసి గుడ్లెర్రజేసె'- “ఎర్రని గుడ్లకు ఎక్కె 
కోపములు’- “పెటపెట పండ్లు పేటార్చి కొరికె- 'అ(గుడై మండి”- 
అను వాక్యములు పదే పదే ప్రయోగింపంబడుచుండును. శోకమును 
వర్ణించునప్పుడు గోడు గోడున దుఃఖపోవు- కొండ Mawr 
గోలపెట్టు”- 'కుడికంటి వుదకాలు కుంభవరషము లాయె- 
ఎడమకంటి వుదకాలు ఏరులై పారె” అను వాక్యములు ఉపయోగింపం 
బడుచుండును. ఒక్కొక్కప్పుడు కరుణరన SES మటింత 
రసవంతముగా జరుగును: - 


“వలవల కన్నీరు వలపొయ్యసాగా 
ముత్యపు కన్నీరు Ko రాల్ఫె 
పగడపు కన్నీరు పలువరస జారె 
నడుము SES విరిగి నేలకు 507” 


“కుడికంటి కోకంబు కుంభద్వార మాయి 
ఎడమకంటి శోకంబు ఏరులై పారుతున్నది” 


“ఈకంట కన్నీరు ఆ కంట పోసె” 


నవ్వు: 'అళ్లున నవ్వి, 'గళ్లున నవ్వి, 93785535 సిక్కున 
నవ్వాడు -బంగారి నోటితో పక్కున నవ్వాడు”, “చెక్కిట 
భాగాలు చెదరంగ నవ్వెను”, “పుక్కిట వీడెము చెదర 
నవ్వెను’ 

చూపు: Soter)” = చూచి యను ప్రయోగముండవలసిన 
తావులందన్నింటను నిది ప్రయోగింపంబడుచుండును. 

సంభాషణ: వీరుడు మాటాడుచున్నాండని కవి చెపునప్పుడు 
“అప్పుడు (వీరుని పేరు) ఆడె నొక మాటి అను వాక్యము 
విధిగా నుండును. “అప్పుడు బ్రహ్మన్న ఆడె నొకమాటి 
(పల్నాటి వీరకథలు)- “అప్పుడు అయితన్న ఆడె 
నొకమాటి (కాటమరాజు కథలు) 

ఇట్లే ఒక వీరుండేదైనను నొక విషయమును జెప్పం బోవుటకు 

ముందీ (808 పడికట్టు వాక్యమును దప్పక ప్రయోగించును: 

'వినవయ్య (నాయుడా) విశదంబుగాను” (పల్నాటి వీర కథలు) 

'వినవయ్య (రాజేంద్ర) విశదంబుగాను” (పల్నాటి వీరకథలు) 


ఈ విధమగు కవివాక్యములు, సంభాషణ (ప్రారంభములు 
పల్నాటి కథలలోను, కాటమరాజు కథలలోను దబిచుగాం బ్రత్యక్షమగు 
చుండును. 


విశేషణములను ద్రిప్పి చెప్పుట: - 
“VAS జాలె-వపయిడిదే బొంగరము 


బయిడిదో జాలె- యెండిదే బొంగరము” (రవద్దేవిరాజు కథ) 


“VAS నుట్ల-పెడిదే తట 
Ww — e 


పైడిదో సుట్ట- ఎండిదే తట్ట” (అంకమ్మ కథ) 


విశేష్యములను ద్రిప్పి చెప్పుట: - 


“కన్నులజూచి అల్లుని మనసున దీవించెను 


మననున జూచి అల్లుని కన్నుల దీవించెను” (గంగురాజు కథ) 


“క్లేమాన బోయి అల్లుడా! లాభాన Öö) 
లాభాన బోయి అల్లుడా! క్షేమాన రమ్మీ” E 2 2 


“చుక్ళపెయ్య లరువంగ చూడియావుల వేసిరి 
చూడియావు లరువంగ చుక్ళ్కపెయ్యల వేసిరి 
పాొడియావు లరువంగ spaa వేసిరి 


వక్షలేగలు అరువంగ పాడియావుల వేసిరి” (జన్నివాడ కథ) 


“ఎద్దుల జ్ఞానమ్ము ASIL దెల్ఫు 


öös జ్ఞానమ్ము ఎద్దులకు దెల్ఫు” (ఆవులమేపు కథ) 


“గొదుగుల దప్పించి వడిగల నరికిరి 


పడిగలు దప్పించి గొడుగుల నరికిరి” (అగుమంచి కథ) 


రాత్రి వర్ణన: - 

“కలికి కలికి ఏళ గాంధారి ఏళ 

రాయి రాయి కరిగే ఏళ 

మానుమాను వరిగే ఏళ 

బావుల్లో నీళ్లు నిద్రపొయ్యే ఏళ 

కొరివి దయ్యాలు Sep ఏళ 

బసవదేవుడు మేతమెయ్యని ఏళ 

పనిబిడ్డ తల్లిపాలు తాగ మరచిన 203” 
ఈ వాక్యములే త్రిప్పి (త్రిప్పి చెప్పబడుచుండును. 

ఎటుకలసాని వేషము, జంగము వేషము తెలుంగు 
వీరగాథలలోం దజిచుగా వచ్చుచుండును. ఇందు ఎటుకలసాని 
వేషము స్వభావోక్యలంకారముతోను, జంగము వేషము బీభత్స 
రస(ప్రధానముగాను వర్ణింపంబడుచుండును. ఎబుకల వేషమును 
వర్ణించుటకు ముందు ఎటుకలబుట్ట నల్లుట అతి సహజముగా 
మనోహరముగా వర్ణింపంబడును. పరశురాముని కథలలో గవరమ్మ 


520 తెలుంగు వీరగాథా కవిత్వము 


యెటుకల వేషమును గట్టంయగాం, బరశురాముండామెకు ఎటుకలబుట్ట 
నల్లి ఇచ్చినాండు: - 


“పెద్దకొందడకు బోయి రామన్నా రాము- పేవరువ్వలు కోసిరామన్నారాము 
చిన్నకొందకు బోయి 53 బీవురువ్వులు కోసి ,, 


ఎండికల్త్‌ తోని 9 ఎదురొకటి కొట్టాడు ,, 
ఆదు బంగారి గోల్లాతో 55 బద్దలను జేశాడు ,, 
బితారి గోల్లాతో AA బీరి పోగెట్టాదు N 
ఎండలో రువ్వాలు mA ఎండ ఏనసీనాడు gi 
మంచులో రువ్వాలు 3 sri ఏసీనాదు M 
మంగళోరం నాడు sa మగలి నచ్చత్రమున ,, 
బుదవోరం నాడు 5 బుద్దిగల Sar ,, 
బూమి కుదురగ తవ్వి ,, బుట్టమొద లేశాడు ,, 
వజ్రాలు పోశాడు Lu వారలల్లీనాడు స 
ముత్యాలు పోశాడు Ja మూలలల్లీనాడు 
ఆరికన వర్ణాన్ని , అంచులల్లీనాడు  ,, 
మిగిలినా రేకూలు ib గిలకలల్లీనాడు 3 
బాలవాళ్లకు SAS jä బంతులల్లీనాడు s 
నీన్నవాళ్లకు SAS 3 నిలకలల్లీనాడు ” 
వా రవ్వ తాతలిని a బుట్టపై నేశాడు ” 
ఈత రేకుల బుట్ట > ఇమ్ము గల్లీనాడు స 
తాటి రేకుల బుట్ట N తామాష గల్లాడు”. ,, 


ఈ యెబుకల బుట్టను MO బట్టి అందురు. ఈ బుట్ట 
నల్లు వర్ణన వేంకటేశ్వరునికథలోను, చిన్నమ్మకథలోను గూడ వచ్చును. 
ఆ కథలలో నిట్టి మాటలతోనే యున్నది. ఎటుకలబుట్ట వర్ణన తరువాత 
నెజుకలసాని వేషవర్ణనముండును. ఇదియును వారానువర్తనమే. ఏ 
వీరగాథలోనైనను నొకే రీతిగా నుండును. ఈ యోటుకలసాని 
వర్ణనము యక్షగాన ప్రభావము కావచ్చును. 

జంగమువేషము పరశురాముని కథలలోను, మల్లిక దేవమ్మ 
కథలోను, పర్వతాల మల్లన్న కథలోను, సిరియాకుని కథలోను, 
ఎలనాగిరెడ్డి కథలోను విపులముగా వర్ణింపంబడినది. అన్నింటను 
నొకే విధమగు వర్ణనము. శైవసంబంధమగు కథలలో నిది యెక్కువగా 
వచ్చుచుండును. సాధారణముగా బరమేశ్వరుండే జంగమువేషము 
కట్టినట్లుగా వర్ణింపంబడుచుండును. ఈ జంగము దుర్భరమగు 
వాసనతోం (OI పురుగులోడుచున్న కుష్టరోగిగా వర్ణింపంబడు 
చుండును. 

సైన్యవర్ణనలో నౌచిత్యముండదు. అతిప్రాచీన కథలలోం 
గూడం బచ్చిమాంసమును దిను పరాసువారు, తురకలు నున్నట్లుగా 
వర్ణింప బడుచుండును. పరశురాముని కథలలో సైన్యవర్ణన చూడు 
డుః- 


“వారశళిఖలావారు వాజానుబాహూలు 
నూనూగు మీసాల నూటి For దొరలు 
పచ్చిమాంసం తిన్న పారాను వారయ్య 
చూపితే పొడిచేటి శూరకత్తులవారు 
నరికితే కానారు నల్లతుమ్మ తురకాలు 
ఏనుగులు గుజ్జములు వయనమైనారయ్య” 


పల్నాటి వీఠరకథలలో। గూడ దురకలు వర్ణింపంబడిరి 
(కోడిపోరు కథ). పం[డెండవ శతాబ్దమున దక్షిణదేశమున నింకను 
తురకలు వ్యాపింపలేదు. కాని ఇట్టి వర్ణనలు కవి రచనాకాలము 
నాటివిగా మనము భావింపవలెను. అట్లే కాటమరాజు కథాకాలమునం 
దుపాకులు, ఫిరంగులు లేకపోయినను నా కథలలో వర్ణింపంబడినవి. 
అంకమ్మ కథలలో గూడం దుపాకులు ఫిరంగులు వర్ణింపంబడినవి. 
గంగురాజు కథ (అంకమ్మ కథాచక్రము)లోని సైన్యవర్ణన చూడు 
డు:- 


“విచ్చుకత్తులవారు బీటెలవారు 
పట్టాకత్తులవారు బాణాలవారు 
అంబుల తరకాచులవారు ఆయుధాల బంట్లు 
ముకుంద బల్లేలవారు మున్నూరు కోట్లు 
ఏట తుపాకుల వారు ఎన్నూరు కోట్లు 
ఘన యాటకాళ్లు గద్దరి బోయలు 
దాగి పోట్లాడేట్‌ దండినాయకులు 
వరున పొట్లాదేటి వాలుమన్నీలు 
a కత్తులతోను తరమేటివారు 
RS చువ్వ బీటెలు సుక్ళలంటి వున్నారు 
సాన కత్తులతోను సాగేటివారు 
అంబుల తరకాచులవారు ఆయుధాలవారు 
గోడిగల 38,8 కొందరు వారు 
మిన్నంది వచ్చిరి మీనుటెక్ళెములవారు 
ఆకాశమున ఆడు ఆలవట్టములు 
డౌలులు ఎన్నూరు దమామీలు ఎన్నూరు 
పెద్ద పెద్ద బాణాలు పెద్ద ఫిరంగీలు 
es అక్షోణి వన్నెందు వేల చతురంగ బలము” 
యుద్ధ వర్ణన, రణభూమివర్ణన వీర బీభత్స రసములతో 
నొప్ప్రుచుం బ్రతి వీరగాథలోను సమానమగు పదవాక్య ప్రయోగములతో 
నొప్పుచుండున. మౌఖిక ప్రచారమునంగల దేసింగురాజు కథలోను, 
సర్వాయి పాపని కథలోను, నారసింహారెడ్డి కథలోను నిట్టి సారూప్య 
వర్ణనలను జూడవచ్చును. జానపదకవి ఒకేరకమగు రూపకములు 
నుపమానములు ప్రయోగించుచు, నొకేరకమగు దృశ్యములు 
వర్ణించుచుండును. వీరుడు సైన్యమునం బడదుమికి నజికుచుండం 


వీరగాథా కవిత్వము- వారానువర్తనములు 521 


గా “పెద్దపులి పెయ్యల దొడ్లో పడినట్లు'- “వెల్టివాడు జొనృచేను 
DEAR SER నుపమింవంబడుచుండును. తాటికాయలు 
తరిగినట్లుగాం దలలు తరుగుట, ఇద్దజు ముగ్గురనుబట్టి యొక్క 
(3253 నజకుట, పాళెగాండ్ర తలలు కొట్టి పందిరిపెట్టుట, 
గుతీకాం[డ్ర తలలు కొట్టి గుట్టలు పెట్టుట- ఇత్యాది వర్ణనలు 
యుద్ధవీరమున్న ప్రతివీరగాథలోను ప్రత్యక్ష మగును. 'నరుకుతవుంటే 
నల్లశిరసులు NB, 'కొడుతూవుంటే కొవ్వు దబ్బలు పడుిట, 
“పొడుస్తవుంటే పొట్టపేగులు పడుట, 'చీరుతవుంటే చిన్నపేగులు 
పడుట, “అప్పుడు తిన్న పప్పు అన్నము కుప్పలు తెప్పిలగుట, 
“అప్పుడు తాగిన కల్లూ సారాయి వరదలుగా” పారుట, “ఏనుగ రకతం 
పీనిగి రకతం ఏకమగు'ట- మున్నగు వర్ణనలు బొబ్బిలి కథ, 
దేసింగురాజు కథ, సర్వాయిపాపని కథ, నారసింహారెడ్డి కథ, ఇంకను 
నితర వీరగాధథ్లలలోను యుద్భ భంట్టములందం వచ్చు 
వారానువర్తనములు. తురకపీనుగ PÄ అని యరుచుట, 
అరవపీనుగ 'తజ్లీతజ్జీ యనుట, వీరుని సైన్యము వారిని హెచ్చరించి 
కత్తులతో బల్లెములతోం బొడుచుట కూడ వీరగాథలలోం గానవచ్చు 
వారానువర్తనమే. వీరుల ద్వంద్వయుద్ధము ‘కొదమ సింగములు రెండు 
కోరాడినట్లు, మత్తగజములు రెండు మల్లాడినట్లు, తాడిచెట్టులు రెండు 
తారాడినట్లు? అను నుపమానములతో వర్ణింపంబడుచుండును. 


మరణింపంబోవు వీరులకు దుశ్శకునములగుట, వీరమాతలకు 
255809 INSIDE వచ్చుట వారానువర్తనము. ఈ 
దుస్స్వప్నములను దివ్యజ్ఞానము కలిగిన ప్రత్యేక వ్యక్తులకు విన్నవించి, 
వారిచే ఫలితములను విప్పి చెప్పించుకొందురు. ఒక్కొక్కప్పుడు 
ఎజుకతచేం గూడం జెప్పించుకొందురు. కోడిపోరుకథలో (బ్రహ్మనాయం 
డు తనకు వచ్చిన im బాలగోపన్న్చచేం జెప్పించుకొనును. 
పెద్దిరాజుకథలో పెద్దమ్మ కల్యాణరాజు పుత్రికలచే స్వష్నఫలితముల 
నెబుంగును. అగుమంచికథలో నగుమంచి తన కలను కాటమరాజు 
భార్యయగు వీరగంగకు జెప్పి విప్పించుకొనును. పరశురాముని 
కథలో నెల్లమ్మ తన కల నెటుకతచే విప్పించుకొనును. ఈ 
దుస్స్వప్నములలో కీడు యథాతథముగా ప్రత్యక్షము కాదు. కొన్ని 
ప్రత్యేక సంజ్ఞలచే ప్రతీకలచే వీరుడు మరణించినట్లుగా సూచింప 
బడును. ఈ సంజ్ఞలను ప్రతీకలను వినువారు గుర్తించి 
వ్యాఖ్యానింతురు. పేరంటాం[డ కథలలో గూడ నీ దుస్స్వ్వప్నము 
లున్నవి. 

వీరగాథలలోం గొన్ని వస్తువుల పేర్లు పదే పదే వచ్చుచుండును. 
“చంద్రాయుధము, పన్నెండు మెట్ల పైడికిన్నెర, పన్నెండు భద్రా 
యుధాలు, పక్షల పిడిబాకు, గాజు స్తంభము, రవధూళి, కనక తప్పెట, 
మూడువేలు చేసే ముద్దుటుంగరము, పదివేలు చేసే పచ్చల 
కంఠమాల, భూచక్ర గొడుగు” మున్నగునవి. యుద్ధమునకు ముందు 
రణభూమిలో నిరుసైన్యములవారును డేరాలను వేసికొందురు. ఈ 
డేరాల వర్ణన ప్రతి వీరగాథలోను నొకే రీతిగా నుండును: ఎండలకు 
వెండిపట్టు దేరాలెత్తుట, నీడలకు నీలిపట్టు డేరాలెత్తుట సాధారణము: 


“ఎద్దులకు ఎత్తించినారు ఎన్నవట్టు Zorev 
ఎండలకు ఎత్తించినారు ఎండివట్టు ఢేరాలు 


నీడలకు ఎత్తించినారు నీలిపట్టు ఢేరాలు” (పల్నాటి వీరకథలు) 


“ఎండలకు ఎత్తించె రాజు ఎండివట్టు గుడార్లు 
నీడలకు ఎత్తించె రాజు నీలిపట్టు Mari) 
మంచులకు 2803 రాజు మైనపుజిడ్డి గుడార్లు” (కాటమరాజు కథలు) 


నారసింహారెడ్డి కథ వంటి వీరగాథలలో సహితమిట్టి వర్ణనమే 
కాననగును. ఈ డేరాలవర్ణన తెలుంగు వీరగాథాకవిత్వమున 
ప్రస్ఫుటముగా6 గానవచ్చు వారానువర్తనము. 


వీరుండొక ప్రయాణమును జేయునప్పుడు మార్గమధ్యమున 
అనేక గ్రామములను దాటినట్లు చెప్పంబడుచుండును. 2983 
వీరకథలలో (బ్రహ్మనాయంయడు మండాదినుండి గురిజాలకు 
వచ్చునప్పుడు మార్గమధ్యమునంగల ఊళ్ళ పేర్లన్నియు వరుస 
క్రమమున వర్ణింపంబడినవి. అట్లే (బ్రహ్మనాయండు గురిజాలనుండి 
తిరిగి మండాదికేంగు నప్పుడు సహితము మార్గములోని గ్రామముల 
పేర్లను జెప్పుట వీరగాథాకవి VEINI. అలరాజు మేడపినుండి 
గురిజాలకు వచ్చినప్పుడును ఇట్లే మార్గములోని గ్రామముల పేర్లు 
చెప్పబడినవి. ఇల్లే కాటమరాజుకథలలో నల్లసిద్ధిరాజు సైన్యము 
నెల్లూరునుండి ఎజ్జగడ్డపాడున కేయే గ్రామములు దాటి వచ్చినదో 
స్పష్టముగా వర్ణింపంబడినది. బొబ్బిలికథలో బుస్సీ సైన్యము 
హైదరాబాదునుండి బొబ్బీలికి వచ్చుట, విజయరామరాజు విజయన 
నగరమునుండి రాజమహేం[ద్రవరమునకు వచ్చుట ఇదే రీతిలో 
వర్ణింపబడినవి. మార్గమధ్యమునంగల గ్రామములను వరుస 
తప్పకుండా వర్థించుట వీరగాథల వారానువర్తనములలో 
ముఖ్యమైనది. మటికొన్ని వీరగాథలలో నాయకుండొక గ్రామమునుండి 
మటియొక (గ్రామమునకు గాక, ఒకే నగరములో బయనించు 
సందర్భమున, బంగారు మొగసాలలు, ఇత్తడి మొగసాలలు, కంచు 
మొగసాలలు, వివిధ వర్ణములవారి వాడలు దాటి వెడలినట్లు వర్ణింప 
బడుచుండును. చిన్నమ్మకథలోను, ఎలనాగిరెడ్డికథలోను నిట్టి 
వర్ణనలను జూడవచ్చును. వీరు డరణ్యమునం బయనించునప్పుడు 
చీమలు దూజని చిట్టడవిని దాటినట్లును, కాకులు దూజిని కారడవిని 
దాటినట్లును, గ్రద్దలు red పెద్దయడవిని దాటినట్లును వర్ణింప 
బడుట వారానువర్తనము. ఈ ప్రయాణములకు ముందు వీరు 
డెప్పుడును “ఎంచిన ఎల్లగుజ్బ్జము” నెక్కుచుండును. 

వీరునితోనున్న సేవకుల పేర్లు, సంగాతకాండ్ర పేర్లు వరుసగా 
నేకరువుపెట్టుట వీరగాథలలోని మటియొక వారానువర్తనము. 
నల్లసోమనాద్రి కథలోను, రాజారామేశ్వరరావుకథలోను, కుంటి పుల్లా 
రెడ్డికథలోను నిట్టి జాబితాలను జూడవచ్చును. పల్నాటి వీరకథలలోం 
గూడ మలిదేవునిసభలోని వీరులపేర్లు వీరవంశముల పేర్లు, 
నలగాముని కొలువులోని రెడ్లపేర్లు వరుసగా బదే బదే చెప్పంబడినవి. 


522 తెలుంగు వీరగాథా కవిత్వము 


(మహాభారతాదులగు నితిహాసములతో మునుల పేర్లు నిట్టివే.) 
మనుష్యులే కాక జంతువుల ప్రసక్తి వచ్చినప్పుడు కూడ నిట్లు పట్టిక 
నిచ్చుట వీరగాథధలలోం గానవచ్చుచున్నది. పల్నాటి వీరకథాచక్రమున 
మందపోటుకథలోను, కాటమరాజుకథాచక్రమున ఆవులమేవు 
కథలోను, ఎజ్జిగడ్డపాటిపోట్లాటలోను ఆవుల ముద్దుపేర్లు వరుసగా 
జెప్పంబడినవి. ఆవులమేపుకథలో నెన్నియో పచ్చగడ్డిపేర్లు చెప్పం 
బడినవి. జన్నివాడకథలోం బెక్కు వరివంగడపు పేర్తీయంబడినవి. 

సంఖ్యావాచకములలో ఏడు శబ్దముపై జానపదులకు మోజు 
హెచ్చు. ఏడేడు పధ్నాలుగు లోకాలు” 'ఏడడుగు లెదురెళ్లింది'- “ఏడు 
గడియలలోన ఏకాంతమాడేను'- “ఎడలేక ఏడేళ్లు బ్రతికాడంటే” - 
మున్నగు ప్రయోగములు కొల్లలుగా నున్నవి. అన్నదమ్ములెక్కువగా 
నేడుగురే యుందురు. నాయకుండెప్పుడును నేడవవాండుగా 
నుండును. “పెద్దవాండు పెద్దిరెడ్డి, చిన్నవాడు చెన్నారెడ్డి, నడిపివాం 
డు నారాయణ రెడ్డి” - ఇత్యాదిగా యతిని బాటించుచు నొక (ప్రత్యేక 
పద్ధతిలో నన్నదమ్ములపేర్లు చెప్పంబడుచుండును. ముగ్గు రన్నదమ్ము 
లున్నప్పుడు పైరీతిగాం జెప్పంబడును. ఏడుగు రన్నదమ్ము 
లున్నప్పుడు- పెద్దవాని పేరు “అందరికి పెద్దవాయడు” అను 
విశేషణముతో ముందుబచెవ్చి, “అతనికన్న చిన్నవాడు” 
అనువిశేషణముతోం దరువాత నైదుగురి పేర్లు చెప్పి, ఆఖరివానిని 
జెప్పునప్పుడు “అందరికి చిన్నవాండు” అను విశేషణమును వాడుట 
పరిపాటి. కాటమరాజు కథాచక్రమున చల్లవారి యేడుగురన్నదమ్ముల 
SES ఈ రీతిలోనే సాగినది. నల్లసోమనా[ద్రికథలో “పాగా పుల్లారెడ్డి” 
అన్నదమ్ములును, రాజారామేశ్వరరావుకథలో “అప్పరాల 3° వర్ణన, 
ఎలనాగిరెడ్డికథ లో నాయకుని అన్నదమ్ముల SES ఇట్టి వే. 
వేంకటేశ్వరునికథలో నాతని అన్నదమ్ముల వర్ణన ఇట్లుండును: 
“అందరికి పెద్దోడు 235039, ఆయనకు చిన్నోడు చిన ఓబకేశు, 
ఇద్దరికి చిన్నోడు కదిరి నరనింవహా, ముగ్గురికి చిన్నోడు 
గనమద్దులేటి సామి, నలుగురికి చిన్నోడు పెంచల్‌ నరసింహ, 
అయిదుమందికి చిన్నోడు గోయిందరాజసామి, అందరికీ చిన్నవాడు 
సిరియెంకటరమణ”. ఏడు సంఖ్య తరువాత మూండు, తొమ్మిది, 
నూటయొకటి సంఖ్యావాచకము లెక్కువగా నుపయోగింపంC 
బడుచుండును. 


వీరగాథలలోం గొన్న పట్టణముల పేరు చాల తబిచుగా 
వచ్చుచుండును, “వాలుగొండ పట్నము, వెలిగొండ- సలిగొండ, 
కల్యాణపురి పట్నము, దేవగిరి పట్నము, ఓరుగంటి పట్నము” 
మున్నగు పేర్లు సాధారణముగా వినంబడుచుండును. “పగలు చూచిన 
పట్నము మల్లె పూచినట్లు'ను Von చూచిన పట్నము రేల 
పూచినట్లు'ను నున్నదనుట సాధారణము. కొన్ని వీరగాథలలో నీ 
పట్టణవర్ణనము కొంచెము భిన్నముగా నున్నది. “ప్రొద్దుపోయి చూచిన 
పొన్న పూచినట్లు, జాముపోయి చూచిన జాజి పూచినట్లు' కలదని 
వర్ణింపంబడినది. వీరుని శౌర్యమును వర్ణించుచు- “అదురుగుండె 


లేనివాయడు”- “అదురుపిక్క లేనివాడు'- “పిరికికండ లేనివాడు”- 
“'ఉక్కుతునకి- మున్నగు వాక్యము లుపయోగింపంబడుచుండును. 
వీరుడు రెడ్డికులమునకుం జెందినవాయడగుచో 'రెడ్డికాదు బంగారపు 
కడ్డీ'- 'రెడ్డికాదు వరాల బుడ్జి- రెడ్డీ, నీ పేరే బంగారపు కడ్డీ - 
అను వాక్యములతో వర్ణింపంబడును. తెగించి యుద్ధమున దుముకు 
వీరులు జీవితము బుద్భుద ప్రాయమను ధోరణిలో వేదాంతపు 
మాటలను జెప్పుట వీరగాథధలలోం గానవచ్చుచున్నది. యుద్ధమునకేం 
గు బాలచంద్రుడు, తల్లికి వేదాంతమును బోధించును. గండు 
రేఖాంబ, తన కూతురు మాంచాలకు వేదాంతము నుపదేశించి, 
బాలచంద్రుని యుద్ధమునకు బంపునట్లు చేసినది. బొబ్బిలి వీరులు 
“రామరామ రామనంతకాలము రాజ్యము ఏలేర? యుగములు 
జగములు Koos కాలము భూములు 235? తిరిగిపోయి మీ తల్లి 
కడుపునా మళ్ళీ 935? చస్తేను మన పేరుండును (2933 లేదు!” 
అని మాటి మాటికి ననుచుందురు. ఇల్లే నారసింహారెడ్డికథలో “ఈ 
పొద్దిదియ రేపు తదియ నరుని ప్రాణమోయి/ నీటిమీదను బుగ్గతోటిదీ 
నరాశరీరమ్ము/ ఏలబోయి ఈ |(ప్రాపంచంలో మరల వఏలబోము/ 
పుట్టబోయి మన తల్లి కడుపునా మళ్లీ పుట్టేమా?” అను పాదములు 
పదే పదే వచ్చుచుండును. కుంటి పుల్లారెడ్డి కథలో గూడ నిట్టి 
తెగింపు పలుకులున్న్చవి. “చచ్చేది ఒకనాడు బతికేది ఒకనాడు, సచ్చి 
బతికినగాని పేరు నిల్వవాలె”. వీరుడు ఆత్మహత్య చేసికొన Oc 
చినప్పుడు చం[ద్రాయుధమును పైకెగురవేసి “ఎదురొమ్ము ఒడ్డును'. 
ఇది పెక్కు వీరగాథలలోం గానవచ్చుచున్నది. పైనుండి వచ్చెడి 
చం[ద్రాయుధమును భగవంతుడు పట్టుకొని ఆవుచేయును 
(కాటమాజు కథలు). 

వీరునకు గొప్ప చిత్తస్థెర్యమున్నట్లుగా వీరగాథలన్నింటను 
గానవచ్చుచున్నది. ఘోరయుద్ధములు జరుగుచున్నను, నొక ప్రక్క 
బంధుమి(త్రులు నశించిపోవుచున్నను వీరుడు చలింపండు. 
నిశ్చింతగా ధైర్యముతోనుండి 'కులాసా’కొజకు వగడసాల 
నాడుచున్నట్లుగా వర్ణింపంబడును. పల్నాటి యుద్ధములో బ్రహ్మనాయం 
డు, కాటమరాజుకథలలోం గాటమరాజు నిట్లే వర్థింపంబడిరి. 
కాటమరాజు పద్మరాఘవునితో బంగారు తమకముపైఆ గూర్చుండి 
పగడసాల నాడుచుండును. చిన్నపరెడ్డికథలో నతండూళ్ళను గొట్టి, 
పోలీసులను తన్ని ఇంటికివచ్చి నిశ్చింతగా జీట్లపేక నాడుచుండును. 
గజదొంగలగు మియాసాబ్‌, పండుగ శాయన్న మున్నగువారు 
దోపిడులు, హత్యలు చేసివచ్చి, పానుగంటి ఖిల్లామీద నిశ్చింతగాం 
బండుకొనినట్లు చెప్పబడును. మరుట్ల చిన్నమల్లేశుని పాటవంటి 
వీరగాథానికలలోంగూడ నిట్టి చిత్తస్థెర్యము వర్ణింపబడినది. 
వీరులకు IOS దాయెత్తులున్నట్లును, నా తాయెత్తులు 
పెటీకినప్పుడు కాని వారికి మరణము రానట్లును జెప్ప 
బడుచుండుటయు వీరగాథల వారానువర్తనమే (ఉదా: సదాశిరెడ్డి 
కథ, పండుగ శాయన్న కథ). 


వీరగాథా కవిత్వము- వారానువర్తనములు 523 


“పాలు అన్నము తినుటి- “పైడిగిన్నెలో పాలు తాగుట- 
ఎండిగిన్నెలో ఎన్న తినుటి వీరుల భోగైశ్వర్యములకుం జిహ్నములుగా 
వర్ణింపంబడుచుండును. (ko స్నానవర్ణన, అలంకరణ వర్ణన పెక్కు 
వీరగాథధలలోం గానవచ్చుచున్నది. అన్నింటను నొకే తీరుగ నుండు 
వర్ణనము- “ఎండికడవలతో 293838 , పైడికడవలతో సన్మీళ్లుపెట్టి 
ఏన్నీళ్లు సన్నీళ్లు ఏకములు జేసి, నిమ్మల నీడల (క్రింద జాలారు 
బందడెక్కి జలకములాడుటి” వీరగాథలలో వర్ణింపంబడుచుండును. 
kw వస్తువులన్నియు నలంకరించుకొని “నిలువుటద్దములో నీడలు 
చూచు” కొందురు. 

వీరగాథలలోని కథయు వర్ణనలు SISE పునరుక్తి” 
(Incremental Repetition) తో సాంగుచుండును. ఇది ముక్తపద 
గ్రస్తము వంటిది. ఇది వీరగాథల ముఖ్యలక్షణములలో నొకటి. (దీనిని 
గూర్చిన SS) “వీరఠగాథా లక్షణము” లను ఎనిమిదవ 
(ప్రకరణమునం గావింపంబడినది.) ఒక వీరుడు యుద్ధమునకు 
సిద్ధమగునప్పుడు అభివర్ధిత పునరుక్తితో వర్ణన మీక్రింది విధముగా 
సాంగును: = 


“కాశమీదను కాశ మనుమంత కాళ 
హనుమంత కాశపై రేవంత ముళ్లు 
రేవంత sa వింజవుల దండ 
వింజముల దండపై VS కురువేరు 
బినరు కురువేరుపై బిగువైన బాకు” 


వీరుడు రణరంగమునకుంబోయి, మరణించిన తన తండ్రిని 
(బ్రతికించుకొని, యాతనిని దన వీపునంగట్టుకొని, యుద్దము చేసి, 
శత్రువులను జంపి, తండ్రి పగతీర్చినట్లుగా వీరగాథలతో వర్ణింప 
బడుచుండును. పరశురాముని కథలలో బరశురాముడు జమదగ్నిని 
నడ్డికి గట్టుకొని కార్తివరాజులతో యుద్ధము చేసినాండు. పెద్దిరాజు 
SES గాటమరాజుకూడ VE పెద్దిరాజును నడ్జికిం గట్టుకొని 
వాలికేతువరాజుతోం బోరినాండు. వీరుడు తపస్సు చేయునప్పుడు 
శిరసు కిందికి, సిరిపాదములు పైకి పెట్టి” తపస్సు చేయును. 
సంతానము లేని దంపతులు (వీరుని తలిదం[డ్రులు) vöös 
గంగకు, గంగతీర్థము కాశికి నోముటి యే కాక, 'రాతిరాతికి 
వెబుక్కుట, గుంటగుంటను మునుగుట, Vood, SI 
(బ్రాహ్మణులకుC బెండ్లిండ్లు చేయించుట, వడుగులులేని బ్రాహ్మణులకు 
వడుగులు చేయించుట, ఉగ్గులేని బాలురకు ఉగ్గుదానము, పాలులేని 
బాలురకు పాలు దానము చేయుటి వీరగాథలలో వారానువర్తనమగు 
వర్ణనము. 


అలంకారములలో నుపమాలంకారమవేం హాచ్చుగాం 
(బ్రయాోగింపంబడుచుండును. ఈ యుపమానములు పల్లెప్రజలకు 
మిక్కిలి పరిచితములైనవి. కొన్ని ప్రాంతీయములగు నుపమానములును 
వాడంబడుచుండును. తెలుంగుభాషలోని సిసలైన సామెతలు, 


జాతీయములు, పలుకుబడులు వీరగాథాకవిత్వమున నడుగడుగునను 
దొరలుచుండును. నిఘంటువుల కెక్ళని అపూర్వమగు దేశిపదజాల 
మెంతయో వీరగాథలలో మూలుగుచున్నది. 


ఇట్లు తెలుంగు వీరగాథాకవిత్వ మంతకును వర్తించు 
వారానువర్తనములే కాక, ఒక్కొక్క వర్గ్షమునందుం (బ్రత్యేకముగాం 
గాననగు వారానువర్తనములును గొన్ని కలవు. అనంగా SESE 
లన్నింటిని (బ్రత్యేకమగునవి, పల్నాటి వీరకథాచ[క్రమునకుC 
బరిమితమైనవి. కాటమరాజు కథాచక్రమునకుం బరిమితమైనవి. 
బొబ్బిలివరుస కథలలో గానవచ్చునవి, వీరఠగాథానికల (లఘు 
వీరగాథల)లో గోచరించునవి కొన్ని కలవు. వీనినిగూర్చి స్థూలముగాం 
బరిశీలింతము: - 


శక్తికథల వారానువర్తనములు: - 

ఏ శక్తియెనను ఈశ్వరుని పుత్రికగనే చెప్పబడును. ఈమె 
ఈశ్వరుని చెమట బిందువునుండి పుట్టినట్లుగా వర్ణింపంబడును (ఒక్క 
ఎల్లమ్మ మా(త్రము పుట్టలో బుట్టినది). ఈ శక్తి రాక్షసులను 
జంపుటలోం దన తండ్రికి దోడ్చడును. ఎల్లమ్మ తన తండి గిరిరాజు 
నకును, పోలేరమ్మ చౌడమ్మలు ఈశ్వరునకును సహాయము చేసినట్లు 
చెప్పబడెను. అంకమ్మ గంగురాజునకు యుద్ధములలో సహాయకారి 
JD. రాక్షస సంహారము, ముఖ్యముగా రక్తబీజుల సంహారము 
శక్తి చేయును. శక్తి యుద్ధమున కేంగునప్పుడు ఆమె తమ్ముండు 
పోతురాజెప్పుడును వెంబడి నుండును. అమ్మవారి NNSSÖS, 
అలంకరణవర్ణ్లన రమణీయముగాం౯ జేయంబడును. అమ్మవారి భోజన 
పరాక్రమము మాత్రము అతిమానుషముగా వర్ణింపంబడును. 

భార్య తన భర్తను దలంచుకొనునప్పుడుగాని, సంబోధించు 
నప్ప్రుడుగాని “నా SOMA తలగొడుగ, నా ధర్మరాజ అనుచుండును. 
కోడలినిగాని కూతురునుగాని పిలుచునప్పుడు తల్లి 'వాడలమీదొచ్చిన 
వడ్డిరామసిలకా, పడవలమీదొచ్చిన పావురాల నిలకాి” అని 
సంబోధించుచుండును. కోడలు చూపిన పాతివ్రత్య మహిమలు 
తనకు గ్రొత్త కావనియు, వానిచే దానేమియు నాశ్చర్యపోవుట 
లేదనియు దెల్పుచు, గయ్యాళిగంపయగు నత్తగారు పదే పదే 
“ఈలాంటి సత్తేలు నా అరసేతినున్నాయి, కొనగోటి నున్నాయి” అని 
వెక్కిరించుచుండును. పరశురామునివంటి వీరుడు నవ్వునప్పుడు 
సితారినోటితో సిక్కున నవ్వును, బంగారి నోటితో పక్కున నవ్వును”. 
సౌందర్యవతియగు స్త్రీ 'వాలారి చూపులతో - వయ్యారి నడకలతో, 
పచ్చారి చూపులతో - పార్వతీ నడకలతో” పయనించుచుండును. 


పల్నాటి వీరకథాచక్రము- వారానువర్తనములు: - 

పల్నాటి వీరకథాచక్రమున నేను పరిశీలించినంత SDD 
సుమారు ఇరువదిటైదు వీరగాథలున్నవి. వీనియన్నింటను 
ప్రత్యేకమగు వారానువర్తనములున్నవి. పల్నాటి వీరకథల వారాను 
వర్తనములను బరిశీలించుటకు ముద్రిత (గంథములను జూచినచోC 


524 తెలుంగు వీరగాథా కవిత్వము 


బ్రయోజనము లేదు. అవి వీరగాథాతత్త్వమును గోల్పోయిన 
జీవచ్చవములు. నేను సంపాదించిన తాళపత్ర (గ్రంథములనుండి 
కొన్ని వారానువర్తనములను జూపుదును. 

పల్నాటి వీరకథాచక్రమునం బ్రధానవీరు(డు బ్రహ్మనాయం 
డు. ఇతని వర్ణన యే కథలో వచ్చినను నీక్రింది విధముగనే 
యుండును: - 


“నిప్రులయందున నీరుయందునను 
ఆరునొక్ళ్క ఘడియ నతదుందువాదు 
భవిచూడకనె రుచులు చవిగొన్నవాడు 
చూడకనె లోతులు సొరది గనువాడు 
మూడామట ముచ్చట ముందు గనువాడదు 
aar టేకాంతము ఎరిగినవాడు 
పాయక వరుగులు వరగ గనువాడు 
షోడశ కళలచే శోభిల్లువాదు 
Päris) అమృత వాక్కు కలిగినవాడు 
పొమృన్నవారికి పోకలు గలుగు 
రమృన్నవారికి రాకలు గలుగు” 

- కారెంపూడి తాళపత్ర (గంధము, ఆకులు 67, 105 


కొలువు కూటము సమావేశమగు వర్ణన యెచ్చట వచ్చినను 
ఈ (BOA విధముగనే యుండును. అది అనుగురాజు కొలువు 
కూటమైనను, నలగాముని కొలువు కూటమైనను, మలిదేవుని కొలువు 
కూటమైనను భేదముండదు: - 


“ఆ రోజు కందరు నంత నిద్రించి, 
మరునాటి వుదయాన మరియంత లేచి 
కొల్వుకూటము కొచ్చి గొబ్బునవారు, 
దిండ్లు తివాళీలు లీరు బరపించి 
వరుస గద్దెలమీద వారు గూర్భుండి, 
కాపుల కరణాల కలజనులెల్ల 
వీలిపించగా వారు (పేమతో వచ్చి...” 
-కారెంపూడి తాళపత్ర (4053, ఆకు 149 


కొలువు కూటములలోం గూర్చున్న వీరులను వర్ణించునప్పు 
డెల్లప్పుడు నొకే విధమగు విశేషణములు వాడంబడుచుండును. ఆయా 
వీరుల కెప్పుడును కొన్ని ప్రత్యేక విశేషణములే ప్రయోగింపంబడును. 


(బ్రహ్మనాయండు: పులితోలు గద్దెపై భూమి లీర్భరియు 
బలుడైన శీలము (బహ్మానాయుందు” 
ఈ పాదములు పల్నాటి వీరఠకథలలో సుమారు ఇరువది 


ముప్పది పర్యాయములైనను వచ్చియుండును. ఇతర వీరుల Käo 
వర్ణనయు నెల్లప్పుడు TE విధముగా నుండును. “మాణిక్యాల గద్దెలపై 


మలిదేవ nam, కోటిలింగముల గద్దెపై కొమ్మభూవిభుండును, 
చిలుకల గద్దెపై శీలము పేర్నీడుసు, హంసల గద్దెపై అన్న పెద్దన్నయు, 
గెద్దమూర గద్దెపై కన్నమనేడును” గూర్చుందురు. సభ యెల్లప్పుడును 
“రాజులు గూర్చుండు రాయమొగసాల, వీరులు గూర్చుండు 
వీఠమొగసాల” అని చెప్పబడును. సభలోని వీరవంశములను 
గూర్చియు, వీరనాయకులను గూర్చియు నొకేవిధమగు వర్ణనలు పదే 
పదే వచ్చును. అట్టివానిలోం గొన్ని- 


“వలపల గద్దెల వాలునాయకులు 
దావల గద్దెల దండినాయకులు” 


“కోరి డెబ్బదిరెందు గోత్రాలవారు 
పరగ వన్నెండిండ్ల పద్భనాయకులు” 


“ఆవాలవారును అచ్యుతునివారు 
భావజాకారులు బలుమూరివారు 
కొండవిండ్లవారు గోవిందువారు 
ముత్తసానివారు ముయభూరువారు 
అట్లూరి మట్టూరి యాఖ్యలవారు 
చెవులవారు మరి చిల్లరవారు 
బాదంవారును బహుమన్నెవారు 
శంకలేనియట్టి నుంకరవారు 
కాపులు కరణాలు కలజనులెల్ల” 


“అరవైయార్లురు బీరనాయకులు 
దౌబ్బయియేద్దురు పోటుమన్నీలు id 


ఈ 3550550 వర్ణన అనుంగురాజుసభలోను, నలగాముని 
సభలోను, మలిదేవునిసభలోను నొకేవిధముగానుండును. అను 
గురాజు గురిజాలపట్టణమును గట్టించుట, (బ్రహ్మనాయండు 
మాచెర్లపట్టణమును గట్టించుట యొకేరీతిగా వర్ణింపబడినవి. 
వడ్రంగులను బిలిచి తాంబూలమిచ్చుట, వారు ప్రతివర్ణమునకును 
నొక్ళొక్కవాడ చొప్పున బురమును నిర్మించుట చెప్పబడును. 
తరువాత నాయా ఇంటి పేర్లుగల వీరుల వంశ నామముల 
వర్ణనయుండును. 

పెద్దన్న బాదరాజు వర్ణన పల్నాటి వీరకథలలో నెచ్చట 
వచ్చినను నీ క్రింది విధముగా నుండును: - 


“విద్యలకు పెద్ద, విలువిద్యలకు పెద్ద, 
చదువులకు పెద్దయు, శాన్ర్రమునకు పెద్ద, 


శీలమ్మకును పెద్ద, ఆ చెలువుడు ఇపుడు 
అరువైయార్లురు వీరులందరికి పెద్ద” 


పల్నాటి వీరకథలలో నాగమ్మ వర్ణనయు నిట్టి వారానువర్తనమే: - 


వీరగాథా కవిత్వము- వారానువర్తనములు 525 


“నీమామీద జామా 58, జామామీద నీమా 58 

కాలు విజాయి కవాయి కట్టు 

మూదుమూళ్ల రవికె ముద్దు భాభలిగ తొడిగి 

ఏనుగుతొండాము లావు జడ ఎన్నుయీోవున 209 

వీడు సానలు లీనిన dy సానాకత్తి బుజాన 38 

వుజార్ష పారాయిస్త INA AB నాయకురాలు” 

కన్నమనేని వర్ణన యెచ్చట వచ్చినను “ఆరుమూళ్ల కంచుటరిగె, 
పన్నెండు మూళ్ల భైరవకత్తి” పట్టుకొనినట్లుగాC జెప్పంబడుచుండును. 

ఆనలు పెట్టుట పల్నాటి వీరకథలలో౯ దజచుగా గాన 
నగును. కోడిపోరుకథలో గోపన్నకు (బ్రహ్మన్నయు, బాలునికథలో 
అనపోతునకు బాలచం(ద్రు(డును, గురిజాల రాయబారము కథలో 
అలరాజునకు బాలచంధ్రు(డును ఆనలు పెట్టుదురు. 


“శ్రీగిరి లింగం బాన, మాచెర్ల చెన్నుని యాన 
పొలుపొందు గంగుల పోతురాజాన 
బలుడగు మా తండ్రి (బ్రహ్మాయ్య పాదమాన 
(త్రోసివచ్చి తివంటోయి (ధోహమంటేని” 


- అలరాచమట్లుగారి గురిజాల రాయబారము, వ్రాతప్రతి. 
పల్నాటి వీరకథలలోని మతికొన్ని వారానువర్తనములు:- 

“వినవయ్య (నాయుడ) విశదంబుగాను”. 

“అప్పుడు (బ్రహ్మన్న) ఆడె నొకమాట”. 

“తెల్లని కన్నులకు 33) కోపంబు” 

“ఆనాడు నిద్రించి అటు మరునాడు”. 

“కాపులు కరణాలు కలజనులెల్ల”. 

“మరికొన్ని రోజులు మరిగిన వెనుక” 

(మరికొన్ని ఏండ్లును మరిగిన 393”) 

“విద్యలకు పెద్ద, మరి బుద్దికి పెద్ద 

ధి a 

చదువునకు పెద్ద, మరి సామునకు పెద్ద” 

“కార్తవీర్యుని నాట్‌ కంచు రణభేరి” 

“ఆటలవారు మరి పొటలవారు 

నాటలవారు మరి నాడేటివారు” 

“వరుస గద్దెలవపైని వారు గూర్ఫ్భుండి” 

“బ్రాహ్మలు దీవింవ He పొగడగను” 


“కాశమీదను కాళ హనుమంత కాళ 
హనుమంత కాశపై రేవంత 29” 


'గొబ్బుని- 'అతివేడ్భ”-'కడువేద్భ”- కదువేగి- ఘన” మొదలగు 
శబ్దములు Seo నుపయోగింపంబడుచుండును. 


కాటమరాజు కథాచక్రము- వారానువర్తనములు: - 

పల్నాటి వీరకథలలోవలెనే కాటమరాజు కథలలోంగూడ కొన్ని 
ప్రత్యేకములగు వారానువర్తనములున్నవి. ప్రార్థనలో సాధారణముగా 
“శ్రీ జాహ్నవీ గంగం జిత్రమున దలంచి” అను వాక్యము 
వచ్చుచుండును. ఆవులను పేరుపేరునం బిలుచుట పెక్కు కథలలో 
గలదు (ఆవులమేపు, ఎట్బిగడ్డపాటి పోట్లాట, కంసుడు కథ). పాలు 
పితుకునప్పుడు DS పొడవంగ దోరావుల బితికి, మలిచుక్క 
పొడవంగ మైలావుల 28° అని వర్ణింపంబడుచుండును. సందర్భము 
వచ్చినప్పుడెల్ల కాటమరాజు వంశవర్ణన చేయంబడినది. విష్ణువునుండి 
కాటమరాజువబికును గల తరములు చెప్పబడినవి. కాటమరాజు 
యొక్క ఆలమంద విస్తారమైనదని చెప్పుటకు బదేపదే ‘కుదురు 
ఆరామడ, కదులు పన్నెండామడి అనియు, “కుదిరితే ఆరామడ, 
చెదిరితే పన్నెండామడి అనియు జెప్పంబడుచుండును. విశేషణ 
విశేష్యములను బరస్పరము మార్చి, (82) చెప్పుట కాటమరాజు 
కథలలో నెక్కువగాం గాననగును. 

పల్నాటి వీరఠకథలలో గానవచ్చు వారానువర్తనములు కొన్ని 
కాటమరాజు కథలలోను గన్పట్టుచున్నవి. పురనిర్మాణవర్ణన పల్నాటి 
కథలలోవలెనే యున్నది- (వలురాజు పుత్రులు పంపాద్రిపురమును 
గట్టించుట). 'కాశమీదనుకాశ అనుమంతకాశ, అనుమంతకాశపై 
రేమంతముళ్లు అను వర్ణనము, “బ్రాహ్మణులు దీవింప భట్లు పొగడంగి 
అనునది పల్నాటికథలలోని వారానురవర్తనముల వంటివే. 


గంగవర్భన కాటమరాజుకథ లన్నింటను నొకేవిధముగా 
నున్నది. పండ్రెండు చేతుల భాగీరథి గంగ, పండైండు భద్రాయుధము 
లతో భయంకరముగా వర్ణింపంబడుచుండును. పెద్దిరాజు కథ (నాకు 
లభించిన |వాతప్రతి)లో గంగవర్ణన: - 


“పన్నెందు చేతుల భదాయుధములు, 
అనురుల మర్హించు అంబు వకచేత 
దుష్టుల మర్దించు దుడ్డు వకచేత, 
శూలము వకబేత నింగిణొకచేత 
కరవాల మొకబేత కత్తి వకచేత, 
శంఖము 5508 చక్రమొకచేత 
వరకువు శూలధారి 55800936, 
విరివిగ 20599) విరబోసికొనియు” 


యుద్ధములో యాదవవీరులు మరణించినప్పుడు ఈ గంగ 
యాదవ కాంతలకుం గలలోం (näi కీడును దెలియంజేయును. 
పెద్దిరాజుకథలోను, అగుమంచికథలోను నిట్లు జరిగినది. 


కరణములచేం గమ్మలు ప్రాయించుట, కాలారిచే నా కమ్మలు 
పంపించుట కాటమరాజుకథలలో౯ SENINE వచ్చును. ఏ కథలో 
నైనను కాటమరాజు పద్మరాఘవునితోం బగడపాలాడుచున్నట్లుగనే 
వర్ణింపంబడుచుండును. ఇది (శ్రోతలకు విసుగు కలుగునన్ని సారులు 
చెప్పబడును. 


526 తెలుంగు వీరగాథా కవిత్వము 


వీరగాథాకవిత్వములో నొక విచిత్రమగు వారానువర్తన 
మున్నది. ఒకపని నొక వ్యక్తికి జెప్పంగా నతండాపనిని వెంటనే 
చేసినట్లుగా వీరగాథలలో నుండదు. ఎందటినో యడుగయగా, 
వారందటును దిరస్మరించినట్లును, కడకొక (5445558 నడిగినట్లును, 
అతండాపని చేసినట్లును చెప్పబడును. అగుమంచికథలో నామెకుం 
దలంటు పోయవలసివచ్చెను. ఆమె తల్లియగు సిరిదేవి తన కోడండ్ర 
నందజను వరుసగా నొక్కొక్కరినే పిలిచి, అగుమంచికిం Sood 
వలసినదిగాం గోరును. వారెవ్వరును సమ్మతింపరు. కడకు సిరిగిరమ్మ 
(పోచయ్య భార్య) ఆమెకు దలంటుట కంగీకరించును. 2839 
పెద్దకోడలిని బిలిచెననియు, నామె యంగీకరింపలేదనియు, రెండవ 
కోడలిని బిలిచెననియు, నామెయు నంగీకరింపలేదనియు, నిట్లే తక్కిన 
కోడండ్ర నైదుగురను గోరెననియు, వారెవ్వరును నంగీకరింపకపోం 
గాం జివరకు సిరిగిరమ్మను గోరెననియు మనము తేల్చివేయుదుము. 
వీరగాథాకవి యట్లు వదలండు. సిరిదేవి ఒక్ళాక్కరినే పిలుచుట, వారు 
సమ్మతింపకుండుట మెల్లగా వర్ణించును. సిరిదేవి కోరు మాటలును, 
salt తిరస్మరించు మాటలును నొకేమూసలోం బోసినట్లుండును. 
సిరిదేవి, సిరిగిరమ్మతోం గలిపి మొత్తము ఎనమండుగురు కోడండ్రను 
(బ్రశ్నించినది. ఈ యెనిమిది సంభాషణలను వీరగాథాకవి పునరుక్తి 
దోషమునకు ES విపులముగా వర్థించును. ఇది యొక 
వారానువర్తనము. (పల్నాటి వీరకథలలో బాలచంద్రుడు గూడ నిట్టి 
పనినే చేయును. సంగడీలతో యుద్ధమునకుం బోవుచు ననపోతును 
వెనుకకు బంవు నెవముతో మాంచాల SAA తన 
ముద్దుటుంగరమును గొనితెమ్మని వెంటనే అనపోతును గోరండు. 
మొదట నొక సంగడీనిం గోరును. అతండంగీకరింపక పోంగా 
మతియొకనిని గోరును. ఇట్లార్లురు సంగడీలను గోరి, కడకు 
అనపోతును గోరును. లభుువీరగాథలలోయగూడ నిట్టి 
వారానువర్తనము కాననగును. ఉదా॥ “కలవారి కోడలు కలికి 
కామాక్షి” అను జానపద గేయములో నిటువంటి వారానువర్తనమే 
కలదు.) 


కాటమరాజుకథలలోం జాలందజుచుగా వచ్చు మతికొన్ని 
వారానువర్తనములు: - 


“తరమునాటి పెద్దలు” 

“శ్రీబీరకల్లుగా 33” 

“గట్టిగా ఎదురొమ్ము గాయాలు నాట్‌” 
“యదుబలంబులకు ఎట్లు పోట్లాయి” 
“ఎదురొమ్ము గాయాలు ఏట్టు పోట్లు బడి 
పగవారి ఆయుధములు భారంబులాయి” 
“అంతట గాయాలు అతిభారమాయి” 


“ఎత్తివచ్చిన బాణాలు ఎదురొమ్ము నాటినాయి 
జారివచ్భిన బాణాలు జబ్బలు ro” 


“వుకృుటలుగులమీద వొరిగిరి రాజూలు” 
“అన్నలకు తమ్ముదు ఆ పోలురాజు” 


“వలపట rom వంకిళ్లు నాటె 
దాపట పార్య్వాన తగిలె నరుకులును”. 


బొబ్బిలివరుస కథలు- వారానువర్తనములు: - 

బొబ్బిలియుద్ధకథలో బుస్సీదొర మజిలీలు చేయుచు 
రాజమహేంద్రవరము వచ్చునప్పుడు, ప్రతియొక్క మజిలీలోను ఆ 
ప్రాంతపు జమీందారులను భయపెట్టి కప్పములు గొనుట యొకే 
రీతిగా నుండును. ప్రతియొక్క మజిలీయందును బుస్సీ ఇట్లనును: - 


“దివాణమంటే గడనలేదుగా జమీందార్లకేమి 
కరకర కరకర జాబులు వ్రాయి లక్షుమన్న నీవు” 


అప్పుడు దుబాసి లక్ష్మన్న ఆ ప్రాంతపు జమీందారున కీ 
(క్రింది విధముగా జవాబు (వాయును:- 


“కూర్చుంటే కూర్చున్న లాగున భేటికి రావాలె 
నిలుచుంటే నిలుచున్న పాటున భేటికి రావాలె” 


ప్రతియొక్క మజిలీలోను ప్రతియొక్క జమీందారునకును 93 
జాబు ప్రాయును. ఆ జమీందారు 'కట్చకానుకలితో వచ్చినప్పుడు 
బుస్సీకి సలాము చేయుట, బుస్సీ తిరిగి సలాము చేయుట ఒకే 
వధముగా వర్ణింపంబడును: - 


“లాం నీకూ నలాం నీకూ బూనీ దొరగారు 
సలామనగనే సలామన్నడూ బూనీదొరగారు” 


ఏ మజిలీలో జమీందారు వచ్చి సందర్శించినను పై వాక్యములే 
పునరుక్తము చేయంబడును. బొబ్బిలికథవలెనే రాజారామేశ్వరరావు 
SESE గూడ నతండు చెన్నపట్టణమేంగు నప్పుడు మార్గమధ్యమున 
(బ్రితిగామమునను నొకేవిధముగాయ We od; అతండొకే విధముగా 
జవాబు చెప్పును. 

పన్ను చెల్లింపుండని చక్రవర్తి కోరంగాం, దిరుగుబాటు చేసిన 
సామంతరాజు వెటకారముగా మాటలాడుట బొబ్బిలివరుసకథలలోం 
గొన్నింట గాననగును. దేసింగురాజుకథలో, ఆర్మాటు నవాబు 
సాదుల్లాఖాన్‌, దేసింగురాజును పన్నుకట్టుమని యాజ్ఞాపించుచు 
తోండ్ర మల్లోజీనిం NOTE, దేసింగురాజాతనితో నిట్లు పరిహాస 
మాడును: - 


“కోట వెలువటి గుందురాళ్లను ఎంచుక పొమ్మనుము 
28 యినుక వున్నది వొంటెలపై నెత్తుక పొమ్మనుము 
వరద వచ్చినపు డీ యేటిలో బురద నిలిచె మెండుగాను 
పరువునన్‌ విరగనెండి చెక్కలై యున్నవి గొనిపొండు” 


వీరగాథా కవిత్వము- వారానువర్తనములు 527 


బంగారు తిమ్మరాజు కథలోంగూడ నిట్టి వెటకారమున్నది. 
నారప్ప తండ్రి చవల గోవిందు శిస్తు వసూలుకొటబకు శేషుపట్టణము 
రాయగా, నచట తిమ్మరాజు తండ్రియు బంధువులును నతని నిట్లు 


పరిహసింతురు: - 


“కోట యివతలీ నున్నవురాళ్లూ తీసికెళ్లమనిరీ 
బురుజుమీదదీ ఆరికగడ్డి వట్టుకెళ్లమనిరీ 
డాలు కత్తిలో పైసా యున్నది -లీనికెళ్లమనిరీ” 


యుద్ధవర్ణనలోని బీభత్సవర్ణన బొబ్బిలికథనుండి తక్కినవానికి 
వ్యాపించినట్లుగాయ EDDA. దేసింగురాజుకథ, సర్వాయి పాపని 
కథ, ఉయ్యాలవాడ నారసింహారెడ్డికథలలో బీభత్సవర్ణనలు బొబ్బిలి 
కథలోవలెనే యున్నవి. 

'కూర్చొనియుండు” అను SENDS 'కొలువుదీరు’ అను శబ్దము 
పదేపదే వాడంబడుచుండును. కుర్చీమీద కొలువుదీరు”- 'గుర్రంమీద 
కొలువుదీరు’ ఇత్యాది ప్రయోగములు బొబ్బిలివరుసకథలలో నున్నవి. 

వీరుడు పుట్టినప్పుడు వీపున వింజామర, అతీకాలున 
తామర పద్మము” నున్నట్లు వర్ణింపంబడుచుండును. బొబ్బిలికథలోను, 
గాంధారికథలోను నిట్టి వర్ణనలున్నవి. తెలంగాణా వీరగాథలలో వీరు 
డు వేంకటేశ్వరుని వరముచేతం MESNA, బుట్టుతిరుమణి 
కలవాండనియు, నయిదురేఖలు గలవాండనియు వర్థింవC 
బడుచుండును. 


జంగమవేష వర్ణనలో నా జంగము 'కురుదండ కోదండ బిచ్చ” 
మడిగెనని పదేపదే చెప్పబడును. జాబులు వాయునప్పుడు గరగర 
గరగరి |వ్రాసినట్లును, జాబులు చదువునప్పుడు SEST SESE 
చదివినట్లును వర్గింపంబడుచుండును. బొబ్బిలికథలో మాత్రము 
“గరగరి శబ్దమునకు బదులు SSE శబ్దము వాడంబడినది. 
తెలంగాణా వీరగాథలలో జాబులు చదువుట ‘గిరగిర గిరగిర” 
శబ్దములతోం జెప్పంబడును. వీరుడు (89250 నధిరోహించినపుడు 
కుప్పించి గుబ్బము 2” అని చెప్పంబడుచుండును. 

ఆవద మొక్కులు 333970 బొబ్బిలివరున కథలలో 
సామాన్యముగా గానవచ్చుచుండును. జగపతిరాజుకథలోను, 
నల్లసోమనాద్రికథలోను, రాజారామేశ్వరరావుకథలోను నిట్టి వర్ణనలు 
విపులముగా నున్నవి. వీరుడు బాలుడుగా నున్నప్పుడే గొప్ప 
శౌర్యమును బ్రదర్శించినట్లుగా బొబ్బిలివరుసకథలలోం గాననగును. 
ఆ బాలుడు తినుబండారములను వదలి కత్తిని పట్టుకొనినట్లు చెప్పుట 
ఈ కథలలో సాధారణము. బొబ్బిలికథలో వెంకటరావు, రాణీ 
శంకరమ్మకథలో సదాశివరెడ్డి ఇట్లు చేసినట్లు చెప్పంబడినది. HC 
డు నిద్రించుచుండంగా 'నాగసర్పము” గొడుగుపట్టుటకూడ వారాను 
వర్తనమే. సర్వాయిపాపనికథలోను నల్లసోమనా[ద్రికథలోను నిట్టి 
వర్ణనలు గలవు. 


తెలంగాణా వీరగాథలన్నియు సర్వసాధారణముగా నీ (808 
వాక్యములతోం (బ్రారంభమగుచుండును: - 


“రాజా ఓ రాజా! రజా భోగతి గలిగి 
మనది యా దేశంబు? మనది యాదీ భూమి? 
మనది యా జిల్లాను? మనది యా తాలూక?” 


తెలంగాణా వీరగాథలలో హైందవవీరు(డు తురకవానిని 
దిట్టునప్పుడును, తురకవీరుండు హైందవవీరుని (ముఖ్యముగా రెడ్డి 
వీరుని) దిట్టునప్పుడును TE విధమగు మాటలు ప్రయోగింపం 
బడుచుండును. తురకవానిని దిట్టుట: “వినరా తురకవాడ, గొడ్డకోసె 
మదరచోద, అడుక్కుతినే ఫకిరువాడి. రెడ్డివీరుని దిట్టుట: “ఎద్దుముడ్లు 
పొడిచె కాపుకొడుకు, ఏటి మడులు దున్నె కాపుకొడుకు, అంబలిదుత్త 
తాగేవాడు, నాకు సమము రాబోయినాడి. ఈ తెలంగాణా 
వీరగాథలలో “అరబ్బీలదండు, రోహిజీలదండు” తబిచుగా 
(బ్రసక్తమగుచుండును. 


ఒకవ్యక్తిని బిలిచినప్పుడు అతండు వచ్చి నన్ను పిలిచినా 
కారణమేమీ? నాతో SID? అని ప్రశ్నించుచుండును. ఒక 
వ్యక్తి మటౌక వ్యక్తికడకు వచ్చినప్పుడు దండములు పెట్టినట్లు చెప్పుట 
బొబ్బిలివరుసకథలలో సాధారణము. ఈ వారానువర్తనము 
ననుకరించుటలో జానపద గాథాకారులు ఒక్కక్శప్పుడు బెచిత్యమును 
గూడం బాటింపరు. చిన్నవారు పెద్దవారి కడకేంగినప్పుడు దండములు 
పెట్టుట సమంజసమే కాని, గాథాకారులీ దండములు పెట్టుట ప్రతి 
వ్యక్తిని ఉపయోగింతురు. అన్న తమ్మునిదగ్గబిుకు వచ్చి దండములు 
పెట్టును. యజమాని సేవకునికడకు వచ్చి దండములు పెట్టును. 
వారానువర్తనలక్షణము నంధముగా ననుకరించుటలో వచ్చిన 
(ప్రమాదమిది. 

బొబ్బిలివరుసకథలలోం జబేరంటాం[డ్రకథలదొక (ప్రత్యేక 
వర్గము. ఇవన్నియు గరుణరస(ప్రధానములు. ఈ పేరంటాం[డ్ర 
కథలలో గొన్ని ప్రత్యేక వారానువర్తనము లున్నవి. (వీరగాథలలో 
నొక్కొక్క వర్గమునకు (బ్రత్యేకమైన వారానువర్తనము లున్నవని 
మొదటనే మనవి చేసితిని.) పేరంటాలునకుం జిన్నతనముననే 
తల్లిదండ్రులు చనిపోవుదురు. అన్నయో లేక పెదతండ్రియో పెంచును. 
అత్తవారీమెను WIIK హింసింతురు. చివర భర్త SIN నీమె 
'సాగుమానము చేయుట, లేదా ఈమె శీలమును శంకించి భర్త 
హత్యచేయుట జరుగును. సాగుమానమే హెచ్చుగా నుండును. 
పేరంటాలు సహగమనము చేయుటకై ప్రభుత్వమును కోరంగా మొదట 
నిరాకరింపంబడుట, పై యధికారి కలలో బేరంటాలు కనబడి 
తనకనుమతి నీయవలసినదిగాం గోరుట, తన మాహాత్యమును 
జూపుట అన్ని కథలలోను గలదు. కామమ్మకథ, నారాయణమ్మకథ, 
రంగమ్మకథలలో నిట్టి సన్నివేశములున్నవి. పుట్టింటి కడనున్న 
పేరంటాలునకు మజింది వార్తను (భర్త మరణవార్తను) దెచ్చుట అన్ని 


528 తెలుంగు వీరగాథా కవిత్వము 


సేరంటాండడ్ర కథలలోను గలదు. పేరంటాలు భర్తకీడునుగూర్చి 
ముందుగా దుస్స్వప్నమును గనుటయు వారానువర్తనమే (ఎజుకమ్మ, 
నారాయణమ్మ మొ॥ వారు). భర్త చనిపోయినవార్త వినంగానే 
ప్రతియొక్క సేరంటాలును ఫక్కున నవ్వును (ఏడ్చినట్లుగా 3 
పేరంటాలుకథలోను లేదు). సహగమనము చేయుటకు ముందుకూడ 
పేరంటాలు ఫక్కున నవ్వుట, దొంగతనములు చెప్పుట, సత్యములను 
జూపుట, పిల్లలు లేనివారికి బిల్లలను (బ్రసాదించుట, ఆ పుట్టం 
బోవువారికిం దనపేరు పెట్టు(డని చెప్పుట, అగ్నిలో దుముకుటకు 
ముందు నిమ్మపండు మంటలలో వేయుట, మంటలలోంబడి 
పేరంటాలు బంగారుప్రతిమ యగుట, ఆమె భర్త వెండిప్రతిమ 
యగుట- ప్రతిగాథలోను వచ్చు వారానువర్తనములు. బొబ్బిలివరుస 
కథలన్నింటికిని యుద్ధవర్ణనాది వారానువర్తనములలో బొబ్బిలికథ 
మూలమైనట్లే, ఈ పేరంటాండ్ర కథలన్నింటి కిని కామమ్మకథ 
మూలమని నా యభిప్రాయము. కామమ్మకథలోని సంఘటనలే అన్ని 
పేరంటాండ్రకథలలోను ననుకరింపంబడినవి. 


వీరగాథానికలు- వారానువర్తనములు: - 

బలవన్మరణము చెందిన వీరునకై పరితపించుట (ప్రతి 
వీరగాథానికలోను (లఘువీరగాథలోను) సాధారణమగు నితివృత్తము. 
వీరుడు మిక్కిలి యందగా౭డనియు, నతండలంకరించుకొని కట్టవ 
మీద బోవుచుండంగా Sos (SEIL?) గాం గనంబడుటయు 
నొక వారానువర్తనము. 


“కేరు శేరూ ఎండి మురుగుల్‌- చేతులాకూ బెట్టుకోనీ 
కట్టవమీందా పోతవుంటే- కలకటేరనుకొంటిర కొడకా...” 
- (గుజ్టాల గోపిరెడ్డి పాట.) 


“నీలికోటూ దొడుక్తోనీ - నిల్వుసెత్రీ బట్టుకోనీ 
కట్టమిందా బోతవుంటే- కదిరితేరనుకొంటి కొడకా” 
-(మానందిరెడ్డి పాట.) 


వీరుడు హత్యచేయంబడంగా నింటిలో దిక్కులేక 'కాకిశోక 
మాయె’ నని చెప్పుట ES వారానువర్తనము. ఈ 'కాకిశోకము” 
ప్రతి లఘువీరగాథలోను దప్పక యుండితీరును. 


“యింటిలో 0887 లేక- యెద్దులిడి సే దిక్కులేక 
సాకిరేవూ బంద్లకాదా-కాకిశోకం జోసెనన్నా” (విరూపాక్షరైడ్డిపాట) 


“నూరుగాండ్లా యెద్దులంట- నూటిమంది సేద్యగాళ్లు 
కాడిగట్టే దిక్ళులేకా-కాకిళోకా మాయెరా” (మానందిరెడ్డి పాట) 


వీరగాథానికలలోం జనిపోయిన వీరుని “కొడుకా యని 
సంబోధించుచు దుఃఖించినట్లుగా బాయంబడుట సాధారణము. 
“కొడుకా, మానందీరెడ్డీ' “కొడుకా, ఎంకట్రామిరెడ్డీ' మున్నగు పునరా 
వృత్తులుగల పాటలు ఉదాహరణములు. వీరుని జంపంబోవునప్పుడు 


(బ్రతిమాలుట, డబ్బునిచ్చెదననుట, యెంత బ్రతిమాలినను శత్రువులు 
వినకుండుట, అతండు చేయెత్తి హంతలకు (ester, వారు 
ఆ చేతిని ముందు నజకిరనుట- వీరగాథానికలలో జాలందబిచుగా 
వర్ణింపంబడుచుండును. హత్యచేయంబడుటకుముందు వీరుడు 
బయలుదేరంగా నెవరో తుమ్మిరనుట, జోడు కల్టిపిల్లులు శకునమైన 
వనుట వర్ణింపంబడుచుండును. 


రాయలసీమ లఘువీరగాథలలో “పండబెట్టి గొంతుకోసిరి- 
“కరకర గొంతుకోసిరి”-“పండబెట్టి పానంతీసిరిి- 'కూచ్చోబెట్టి 
గొంతుకోసిరి- అను వాక్యములు పదే పదే వచ్చుచుండును. 
తెలంగాణా లఘువీరగాథలలో “కారిన నెత్తురును కడవలకు బట్టుట, 
చిట్లిన నెత్తురును సీసాలకు బట్టుట, గొడ్డళ్లు నూరుకొని గొంగట్లో 
పెట్టుకొనుట, కత్తులు నూరుకొని కడుపుల్లో పెట్టుకొనుట” మిక్కిలి 
తబిచుగా వర్ణింపంబడుచుండును. తెలంగాణా వీరగాథానికలలోం 
(బ్రచురముగా నుండు మణిరెండు వారానువర్తనములు: - 


“బండెనుక బండి కట్టి- వదహారు బండ్లు కట్టి 
ఏ బండ్లో వస్తవు కొడుకో- నా కొడుకా...” 


“చుట్టూన నూర్యపేట = నట్టనడుమ నల్లగొండ 
värv హైదరబాద- దానవతల గోలుకొండ” 


చనిపోయిన వీరుని శరీరమునుండి దుత్తలకొలందియు 
రక్తమును దీసిరనుట, తట్టలకొలందియుం గ్రొవ్వు తీసిరనుట రాయల 
సీమ పాటలలోం గాననగును. 

జానపద లఘువీరగాథలలో (Aed ముఖప్రక్షాళనము, 
స్నానము మున్నగునవి యొకే తీరున వర్ణింపంబడుచుండును. A 
సెట్టెక్కి పలుపుల్ల (పలుగర్ర) యిరుసుట, ముత్యాల రాయెక్కి మునిపల్లు 
తోముట, పగడాల రాయెక్కి పలువరస తోముట, నలుపైన రాయెక్కి 
నాలుకను గీసుట, ముంతెడు నీళ్లతో మునిమొకము కడుగుట, చారెడు 
నీళ్లతో చెయిజబ్బ కడుగుటి - సర్వసాధారణము. ‘వెండి కడవలతో 
వేన్నీళ్లు చేసి, పైడి కడవలతో చన్నీళ్లు తీసి, జాలారు బండెక్కి 
జలకములాడుటి వారానువర్తనము. ఇట్లు స్నానముచేసిన స్తీ 'రవరవ 
గాలికి తలకురులు ఆరబెట్టుకొనుట, ఎండి సిక్కెటతో ఎలసిక్కు 
తీయుట, పైడి దువ్వెనతో పాపిల్లు తీయుటి చేయును. ఆభరణములు 
అలంకరించుకొని నిలువు టద్దములో నీడలు చూసుికొనును. 
వానదేవుని పాటలో అక్మెమ్మ, ఒద్దిరాజుల పాటలో గొల్లపడుచు, 
బత్తినన్నపదములో రెడ్డిసాని ఇట్లే చేయుదురు. 

ఈ జానపద లఘువీరగాథలలో భార్యాభర్తల శృంగారము 
బహు సున్నితముగా వర్ణింపంబడును. భార్యాభర్త లిరువురును- 


“ఆకునా కాసేపు ఆటలాడేరు 
నున్నాన కాసేపు జూదమాడేరు 
పోకనా కాసేపు పొద్దుల్లు పోయి” 


వీరగాథా కవిత్వము- వారానువర్తనములు 529 


ఈ వర్ణనము వారానువర్తనమే. వానదేవునిపాట, రంగసాని 
పాట మున్నగువానిలో నిదే రీతి వర్ణనలున్నవి. కథాప్రారంభమునం 
దల్లిదం[డ్రుల పేర్లు చెప్పి 'వారికెందజు కొడుకులు?” అను ప్రశ్న 
వేయుట, “ఎందరో ఎక్కడిది ఏడుగురె కాదా” అను రీతిలో 
సమాధానమును జెప్పుట ప్రతి వీరగాథానికలోను (జానపద 
సంబంధములు) గానవచ్చుచున్నది. భూపతిరాజు పదము, చాకలి 
దుడుమన్న పదము, వానదేవునిపాట మున్నగువాని ప్రారంభము 
లిట్లే యున్నవి. జానపద గాథానికలలోం గాననగు మణికొన్ని వారాను 
వర్తనములు: - 

1) ఒక పనిని 99 చెప్పినను చేసెదను చెప్పకున్నను చేసెదను” 
అను SÕNNI వారానువర్తనము: - 

'చెప్పితేను నరికే రన్నా- చెప్పకున్నా నరికే రన్నా' 

'చెప్పితేను తెచ్చే నమ్మా- చెప్పకున్నా తెచ్చే నమ్మా” 

2) ఏడుగు రన్నదమ్ము లుండుట, ఏడుగు రన్నల వెనుక 
చెల్లెలుండుట. 

8) “ఎంచంగ పెంచంగ ఏడేండ్ల బాలాయెి” 

4 ఒక స్ర్తీని చంపినప్పుడు చేతులు చెబకుతోటలగుట, కాళ్లు 
అరంటి మ్రానులగుట, చన్నులు వెండికట్ల కిన్నెర యగుట 
మున్నగు వర్ణనము. 

ర్‌) చనిపోయినవారిని మరల [బతికింపంగా వారు ‘ఎంగిలి 
పానములు నాకేల?” యని తిరిగి చనిపోవుట. 

6) _గాథానిక ప్రారంభమున “పుట్టిందీ యావూరో? పెరిగిందీ 
యావూరో?” అను ప్రశ్నలుండుట, పుట్టినయూరు ఇది 
యనియు, బెరిగినయూరు ఇదియనియుం జెప్పుట. 
వీరగాథాకవిత్వములోం (బ్రధానలక్షణముగా నున్న ఈ 

వారానువర్తనములు గాథాకారులకు అత్యంతోపయోగకరములుగా 


నున్నవి. గాథాగానము చేయువారందజును నిరక్షరకుక్టులే. అయినను 
వీరిలో నొక్ళొక్కరికి ముప్పది నలుబది వీరగాథ లవలీలగా వచ్చును. 
దీనికి గారణము కవిసమయములవంటి వీరగాథల వారాను 
వర్తనములే. వీరగాథలలోం గాథాకథనమునను, పాత్రల నామముల 
విషయమునను ఈషర్భేదమే కాని, తక్కిన వర్ణనలు, అలంకారములు, 
పదజాలము మున్నగు నంశములు అన్ని కథలకును నొకేతీరులో 
నుండును గదా! అందువలన విద్యాగంధములేని వృత్తిగాయకులు 
వీనిని సులభముగా జ్ఞప్తియందుంచుకొని పాడగలుగుచున్నారు. 


ఇట్లు వారానువర్తనములు హెచ్చుగానున్నను, వీరగాథలలోని 
పాత్రలు తమతమ వైశిష్ట్యమును నిలబెట్టుకొనుట విశేషము. 
సర్వసాధారణమగు వర్ణనలుండుటచేత, వివిధ వీరగాథలలోని 
పాత్రలన్నియును ఒకే రకముగా- ఒకదానికొకటి “కార్బనుకాపీ”లవలె 
నుండునని తలంపరాదు. అలంకారములు, వర్ణనలు తక్కువగా 
నున్నను, వీరగాథలలోని ఉత్సాహోద్రేకములు, శైలిలోని సహజ 
సారళ్యము, ప్రత్యక్షీకరణము, వీనిని రనవంతములుగా 
నుంచుచున్నవని J.Kinsley అను పండితుడు అభిప్రాయపడినాడు- 
(చూ. “వీరగాథా లక్షణములు” అను ఎనిమిదవ (ప్రకరణము). 
వీరగాథలలో ధ్వని, వక్రోక్తి మున్నగు అలంకారములుండవు. 
ఇతివృత్తము ప్రాంతీయ సంఘటనకు సంబంధించి యుండును. 
అందువలన ఎంత త్రిప్పి చెప్పినను పామరులందజికిని సులభముగా 
నర్భమగుచుండును. శైలీసారళ్యముతో, నర్వసాధారణ 
ప్రయోగములతోం గూడిన వారానువర్తనములతో, నవాజ 
సుందరముగా సాంగు పరిశుద్ధరచనలు వీరగాథలు. కావుననే 


Francis B. Gummere అను పండితుడు ఇట్లనినాడు: “They 
(ballads) are fresh with the open air; wind and sunshine 
play through them.” 7 


పందొమ్మిదవ ప్రకరణము 
వీరగాథల భాష 


వీరగాథలలోని రసపోషణనుగూర్భ్చియు, వారానువర్తనము 
లనుగూర్చియు వెనుకటి (ప్రకరణములలో వివరించితిని. ఈ 
ప్రకరణమున వీరగాథల భాషనుగూర్చి స్థాలీపులాక న్యాయముగం 
జర్ష్చింపంబడును. వీరగాథలలోని సహజాలంకారములు, సామెతలు, 
జాతీయములు, పలుకుబడులు, పదజాలము మున్నగునవి 
దిజ్మాత్రముగం (బ్రదర్శింపంబడును. 

వీరగాథల భాష వ్యావహారిక భాష, అనంగా జీవద్భాష. ఈ 
వ్యావహారికముకూడ శిష్టవ్యావహోరికముగాక, జానపదుల 
వ్యావహారికమగుటచే oos జీవకళ యుట్టిపడుచుండును. ఈ 
భాష సహజమై, సూటియై, సుందరమై, మధురాతిమధురమై 
దేశీయతను పుక్కిలించుచుండును. “అల్పాక్షరముల 25975 రచన 
కావించుటయ కాదె కవి వివేకంబు” అను పాల్మురికి సోమనాథుని 
సూక్తికి వీరగాథల భాష SSI యుదాహరణ మనవచ్చును. 
“శివ్షసాహాత్యము 27057 ,85 SIMI (2° Sxö SS, 
వ్యాకరణాలంకార SIND 25, దీర్గసమాస గుంఫనముతో 
ఏరికోరి తెచ్చిపెట్టిన శబ్దవిన్యాసముతో నడచును. ఇంక జానపద 
సాహిత్యమన్ననో దేశీయమగు సరళమార్గమున వ్యాకరణాలంకార 
నియమములకు కట్టువడక అలతి యలతి పదములతో 
అప్రయత్నముగా వెడలెడు వ్యావహారిక భాషలో నుండును.”" 


1. అలంకారములు 


వీరగాథలలో నర్భాలంకారములే కాననగును గాని 
శబ్బాలంకారము లుండవని చెప్పవచ్చును. ఈ భాషయంతయు నిసర్గ 
మధురముగా నుండును గావున శబ్బాలంకారము లుండుటకు౯ దావు 
లేదు. అర్భాలంకారములలోంగూడ ఉపమాలంకారమునదే 
అగ్రస్థానము. దృష్టాంతము, రూపకము, స్వభావోక్తి, ASS ప్రశంస 
వంటి అలంకారములు చెదురు ముదురుగా గాననగును. 
శబ్బాలంకారము నూటికిని కోటికిని నొకటి యెదురుపడవచ్చును. 
అడుగడుగునను ఉవమాలంకారము మాత్రము (ప్రత్యక్ష 
మగుచుండును. దీనిలోని యుపమానములు జానపదుల నిత్య 
జీవితములో దారసిలునట్టివే కాని, అలౌకిక వస్తువులు కావు. 
వీరగాథలలో నచ్చటచ్చటం గొన్ని ఉక్తివైచిత్రులును గానవచ్చుచున్నవి. 
నేను సేకరించిన మౌఖికగాథలనుండియుం, దాళపత్ర (గంథముల 
నుండియు, ముద్రిత(గంథములనుండియు నలంకారములకుం గొన్ని 
యుదాహరణములు ఈ దిగువ నీయంబడుచున్నవి: - 


1.1. అర్థాలంకారములు 


1.1.1. ఉపమాలంకారములు: - 
శక్తికథలు: - ఎల్లమ్మకథలు లేక పరశురామునికథలలోం గానవచ్చు 
కొన్ని ఉపమలు: - 

కొంగ 2370 బోలు కోకలను గట్టింది” 

కొర్ర ఎన్నూలాగ కొన మాడిపొయ్యాడు” 

కొర్ర ఎన్నూలాగ కొన సాగియున్నావు” 

గాలివాన రీతిగా గగ్గులించింది” 

'తొలకరీ మెరువల్లై తళతళను మెరిశాడు” 

కొండ గొట్టేలాగ గోల పెదుతున్నాది” 

తాటాకు 29006053 దరికొని మండె” 


అంకమ్మకధథలోం గానవచ్చు నుపమలలోం గొన్ని: - 
“పెరుగు 20859 859) 5375 వగిలింది” 
'నాగస్వరమువంటి నడములు రాజులకు SES దిరిగెను” 
“ఈ బాలుణ్ణి అరటిపండు దిగమింగిన చందంగా మింగివేస్తారు” 
ROB అమ్మవారు ఏనుగుతొండమంత కీలుగంటు నిగా. 


వల్నాటి వీరకథలు:- అలరాజును పెద్దన్న బాదరాజును ద్వంద్వ 
యుద్దము చేయుచుండగా జక్కని యుపమానములు వాడంబడినవి: 


“రాముడు రావణుండు తారనిలి నట్టు 

కర్ణుడు అర్జునుడు కదిసిన రీతి 
వాలినుగీవులు వడివడ్డ విధము 

పోతుటెద్దులు రెండు పోరాడినట్లు 
మత్తగజములు రెండు మల్లాడినట్లు 

అడవిలో పెద్దపులి ఆవులను అదలించినట్లు” 2 


యుద్ధమునకేంగు బాలచంద్రుని జూచి ఐతమ్మ శోకించుట: 
“మనుజ రక్షణ లేని మల్లెపూదోట 
వడి చూరబోయిన వడువయ్యెి తండ” 
“జల ly పెనముపై చల్లిన భంగి 
కప్పిన కుంవటి కాల్ప్తిన రీతి 
అణిగిన SND అధికమై పొరలా” 


“నీడ నిధానంబు నిలిచి కన్నట్లు 
వడ్లలో వ(జ్రంబు SANS) మాడ్చి 


వీరగాథల భాష 531 


గుడిజొచ్చి దేవు NEIS విధంబు 
కంటిని EDE కాంక్షతో నిన్ను” 
“తాడెక్క్ళు పురుమని తల్లికి అట్ల 
గడమీద నాడు SP OI తల్లికిని 
శూరుని తల్లికి నుఖమేమి లేదు”. 
బాలచంద్రుడుని వీరాలాపములు: 


“కుమృురామమునందు కుట్‌లత గచ్చ 
ఫలము వేసిన భాండవటలంబు వగిలి 
పెంకులై వడ్డట్లు పెనుకంవ మొంది 
విడిబడి యేనుగుల్‌ వీథుల బార”. 
బోగము సబ్బాయి పురుషులను నమ్మరాదనుట: 


“వర్ణాగములయందు వట్టుక (వేలు 
జలబిందుతతివలై చలనంబు నొందు 
మనసొక చందంబు మాటొక తీరు”. 


యుద్ధఘట్టములలోని యుపములు: 
గాడి వీవున వెళ్లి గ్రక్కున అలుగు 
మొగిలివూభంగిని మొనచంద 9:95”. 


“తెర A) నెలుగుబే దెబ్బలు బడియు 
వెనుక మంగలమునకు వెరచిన యట్లు” 


“నెట్టున బోయిన నీళ్లకు కట్టి 
గట్ట నూహపొంచిన గతి గాదె యివుడు” 


కాటమరాజు కథలు:- నెల్లూరిసీమలో మేయుచున్న 
కాటమరాజు 5005 బోయలు బాణములతోం గొట్టిరి. ఆ 
బాణముల పోట్లతో నెజ్టగా రక్తము కాబుచున్న యా తెల్లని యావు 
లెంత యద్భుతోపమలతో వర్ణింపంబడెనో చూడుందడు: 


“మోదుగులు పూని బూరుగలుమీద బ్రాలినట్లుండెను 
బూరుగలు పూసి మోదుగులమీద బ్రాలినట్టుండెను 
నెత్తురు మడుగులు నేలను పగిలిన రీతి 

కోసారక వేట్లు వడెను గోవులిచ్చట.” * 


కాటమరాజుకథలలోని మతికొన్ని యుపములు: 


“అందంబుగా వెదురాకు చందమున 
తిరుమణి తిరుచూర్ధము 880 తోడ” 


“కందుకంబును బోలె కాంతిలో నెగసి” 


“పెక్కు ముంగినలతో పెద్దలేషుండు 
సాహనంబున బోరు చందాన నావు” 


బాతుపై నెగసేట్‌ భైరవు వలెను” 


ఏటికి joa లెదురెక్సినట్టు” 
“పత్తి గింజలవలె పండ్లు 35355 
నూతిలో గప్ప్రవలె గాతరించేవు” 


“ఆకులన్నియు బండి యా మగిమీద 
వడిజేసి నుడిగాలి నుడిసిన యవుడు 
కారాకు డుల్లిన కైవడితోను”. 
“కాకరకాయలు కడు వెద్ద కాగ 
చేదెక్ళువవునట్లు చెలగె నీ గుణము” 
“అందెల బండివలె ఆరడికి సైచి” 
ag గోడిగవలె మిట్టివడియేవు: 


బొబ్బీలివరున కథలు, పదములు, జంగం కథలు: - 
“పూచిన మోదుగచెట్టు రీతి తన పోటర్లుండుటచే” _ (దేసింగురాజు 


కథ) 


“'చూరునీళ్లలాగున రక్తము కారుతున్నది”. (బొబ్బిలి కథ) 


“పగలు చూచిన పట్నం మల్లెపూచినట్లు 
రేయి చూచిన పట్నం రేలపూచినట్లు” (ఆరె మరాటీల కథ) 


“పూచినట్టి తంగేడు చందమున భూమియందు పడిపోయెను బంటు” 

“ఏనుగుమీద సింహమువలెను పడియున్న కళేబరములు” 
(వరాహావతార 58(8) 

“కుమ్మరి వాము రగులుకున్న రీతి 

గుమ్మడి పండ్లే కుళ్లిన చందాన” 

లక్ష్మమ్మ కుమిలిపోవుచుండెనని వర్ణింపంబడినది. (లక్ష్మమ్మ కథ) 

“ఒడ్డిరిగి వృక్షమూ గడ్డపడినట్లు 

నిలుచున్న పాటున ధరణిపై వారిగె” 

“తాబేలు SEES తరలుచున్నదిగా ఆ పేడ 

కప్పలాగున పేడ దాటెళ్లుతుందీ ఆపేడి’ 

కుష్టరోగికి మందుచే రోగము కుదిరిపోవయగా- 

(కాంభోజరాజు కథ) 


(సన్యాసమ్మ కథ) 


«e మోదుగ మొగ్గల రీతి ఆయెను” 
“విభుని సౌఖ్యము లేని వెలది శృంగారంబు 
అడవిలోపల నెమళ్లాడినటులుండు” (ధర్మాంగదచరిత్ర పదము) 
“'ఆకుచాటున కాయ అమిరియున్న విధాని 
(గంగావివాహము పదము) 
దారము తెగిన గాలిపడగవలె తల్లడమందుచును” 
(శ్రీయాళ మహారాజు చరిత్రము- జంగంకథ) 
'చలిది కూటిపై వెన్నచందమున నిలిచిన డీ విటుడు” 
(భళ్లాణరాయచరిత్ర- జంగంకథ) 


532 తెలుంగు వీరగాథా కవిత్వము 


పసలబాలుండు- కమ్మరి పణతి యొకచోం గూడియుండంగా - 


“జోడు చంద్రులు పొడిచిన విధముండె” 
(కమ్మవారి పణతి- పసల బాలరాజు కథ). 


1.1.2. దృష్టాంతము: - 

“స్వామీ, విత్తనం లేకుండా మొక్క యెట్లా పుట్టును? ఆగము 
లేనిదే మేగ DEE ఉంది? మేగము లేనిదే మెరుపెలా మెరిసింది? 
చమురు లేకుండా జ్యోతి వెలుగుతుందా? సతిపతుల ధర్మం లేకుండా 
సంతు ఎలా కలుగుతుంది?” (ఎల్లమ్మ కధలు). 


“బాలుడనని నన్ను భావింప వలదు, 
చిన్న మిరియమునందు చెడునె కారంబు” 


“a చిన్నది కాదె భేదించు కొండ 
చిన్న మిర్యము నందు చెడునె కారంబు 
ఘన కపాలము కెక్కి కాక నొందించు 


మానక నోరంత మండును లెస్స” (పల్నాటి వీరకథలు) 


“కదనంబు కేగిన కాటి గుజ్లాలు- 
చెదరక జగడంబు సేయంగ గలవె” 


“నర్రావుల కదుపు నాణ్యంబె యెన- 
DO 222» 88 గూడంగ గలదె” 


“బూరుగు తానెంత పొడుగు బెరిగినను- 
చందనంబుతో నది సరితూగ గలదె” 


“ఎలమి జీలుగుచెట్టదెంత లావైన- 
నల మేడకంబాల నాచంగ గలదె” 


“పాములు బారలు పదినూరులైన- 
విష్ణు వాహనముతో వివదింప గలవె” 


“JOD దూదికొండ లెంత ఘనమైన- 
ననలంబు నొకయింత యణపంగ గలవె” 


“మదియించియున్నటి మత్తేభములును- 
బొదిలి సింహముగూడి పోరంగ గలవె” 


“ఉప్పెన కదులునే ఉడుత చప్పుడుకు” 


“యతి ప్రాసలుండని యాకైతలేల? 

సుతిగూడి నడువని సొగసు పదమేల? 

పతిసూచి మెచ్చని బంటుతనమేల? 

ఇతరులు మెచ్చని యీటె సాధనమేల?” (కాటమరాజు కథలు) 


1.1.3. రూపకము:- 
సంతానము లేనివారి ఇండ్లు “కందులు కొట్టిన కళ్లమందు 
రేమి, కాయలు కొట్టిన మానులందురేమి?” (బాలనాగమ్మ కథ. 


“రావమ్మ కోడలా! రాచవారీవట్టి! 
ఓడల మీదొచ్భిన ఒడ్జిరామ నిలకా! 
వడవల మీదొచ్చిన పావురాల నిలకా!” 
(- పరశురాముని కథాచక్రము, జలగన్న పార్వతి కథ.) 
అంకమ్మ కథాచక్రమునగల గంగురాజుకథలో జెట్టీల వర్ణన 
మందు లోకోత్తరములగు రూపకాలంకారము లున్నవి: 
“గుద్దులకు దొడ్డవాడు గుట్జవుజెట్టి SSD 
వీడెములకు దొడ్డవాదు బీరజెట్టి SED 
వందిరిమీది గుండు వకడు పైబడ్డ విడుగు SSD 
నీళ్లలో ముల్లు వకడు నిబృరమైన బంటు SSD 
కానరాని ముల్లు SED అంగిట గాల మొకడు 
తాటాకుమంట వకడు దరిగొన్న చిచ్చు వకడు” 


1.1.4. అప్రస్తుత ప్రశంస: - 

పల్నాటి వీరకథలలో, లేకలేక పుట్టి, అల్లారుముద్దుగాం బెరిగి, 
కడకు యుద్ధము పాలగుచున్న బాలచంద్రుని దలంచుకొని ఐతమ్మ 
దుఃఖించు సందర్భమున నామె ఇట్లనును: 


aed వూసెను వేములు కాసె 
కడసారి ఫలములు కాకుల కాయి” 


ఇట్లే బాలుడు తన భార్య నలక్ష్యము చేసి సాని సబ్బాయితోం 
గాలక్షేపము చేసినందులకు విచారించుచు నిట్లనును: 
ఇంటిలో భోజనం బిచ్చకు రాక 
వరుల OAD కానవడితిని గాదె” 


కాటమరాజుకథలలోం 98879 వింకమునుగూర్చి చెప్పుచు 
DOOS బాకు లెంత లేసినను, నాటనోపున యవి నలియును 
గాకి అని అప్రస్తుత ప్రశంస చేయంబడినది. 


1.1.5. స్వభావోక్తి:- 

పల్నాటి వీరకథాచక్రములోని కోళ్ల పోట్లాట స్వభావోక్య 
లంకారమునకు గొప్ప యుదావారణము. ఇట్టి వర్భ్శనలు 
సాహిత్యమునం జాల సకృత్తుగా లభించుచుండును: - 


“పోరుకు విడిచిన Joarev రెండు, 
పొంగుచు రెక్ళులు పొరిపొరి నార్భి 
కనుల నివ్హులు రాలకైవడి నవి, 
ఉ(గంవు దృష్టిని నొండొంటి చూచి 
కులగిరు లదరంగ కూయుచు బేరి, 
ముక్కు ముక్కున 230) మొనసి రోషమున 
మెడయీక లుబ్బగా మెడవంచి రెండు, 
ఉవ్బరం బెాగయుచు నురవడి తన్ను 
తన్నిన తూలక దట్టంవు గోళ్ల 


వీరగాథల భాష 533 


మిట్టిమీదికి నెగసి మీరుచు తన్ని 
కరవంగ వచ్భిన గతి చూచి బరిని, 
వలయంబుగా వచ్చి వడి తన్నుటయును 
2595 తిరుగుచు చేరి యాలోన, 
ఉరవు బ్రేయగ చూచి AI యుబ్బి 
రెక్కల 2070) రేగి మొత్తంగ, 
పెంధూళి యిగసియు పెంవగుచుండ 
సనం(గ్రామకేలికి సంతనంబంది, 
ఊకించి తన్నగా నురముల నాటి 
రక్తంబు దొరగంగ రాగంబు నొంది, 
తన్నుట తాకుట తమకు నొచ్భుటయు 
తలవక 9 తలకొని రెండు, 
తలవడెనట దేవతలు బోద్యవడగి”: * 


1.2. శబ్దాలంకారములు 


1.2.1. ముక్తపద(గస్తము: - 

వీరగాథలలోం గానవచ్చు కొన్నిరకముల 199588 
పునరుక్తులు (Incremental Repetitions) లాక్షణికులు తెల్పిన ముక్త 
పద(గస్తముల వలెనే యున్నవి. నాకు లభించిన పల్నాటి వీరకథలలో 
“పెద్దన్న బాదరాజు పెండ్లి? యను కథలో నిట్లున్చది: 


“కాశమీదను కాశ హనుమంత కాళ 
హనుమంత కాశపై రేవంత ముళ్లు 
రేవంత ముళ్లపై పింజమల దండ 
వింజమల దండపై బిసరు కురివేరు 
బినరు కురివేరుపై బిగువైన బాగు”. 


ఈ యభివర్థిత పునరుక్తిని ముక్తపదగ్రస్త మనుటలో నెట్టి 
సందేహమును లేదు. ఇట్టి ముక్తపదగగ్రస్తమును “పాదాంత పాదాది 
ముక్తపదగగ్రస్తము” అని నరసభూపాలీయకర్త, 'అంతాది యమకము” 
అని (ప్రకాశకారుండును 3998. 


1.2.2. వృత్త్యనుప్రాసము: - 

తెలంగాణమున గొట్టెముక్ళల గోపాలరెడ్డిపై వ్యాప్తియందున్న 
యొక లఘువీరగాథలో ద్విత్వ 'టి కారముతో వృత్యనుప్రాసము 
కానవచ్చుచున్నది. 


“చుట్టిసేన గురిపెట్టి (99, నీ 

పొట్టను 20), పేగులు వెళ్లగ 

నెట్టి పేగులను పొట్టలోకి, పై 

బట్ల తోను నడికట్లుగటి, తొడ 
(4) 0 © 

గొట్టి దావుగల తోటాలన్నీ 

వట్టు USE భట్‌ ఫట్‌మని (పేల్ళి 


తుట్టతుదకు నీ 355 నేలకు 
గొట్టి ముక్ళలుగ జేసిన ధీరా... PR గోపాలారెడ్లీ...” 


2. ఉక్తి వైచిత్రి 
“ఎఏపకాయంత గర్భం ఎన్నున ఏర్పడింది” 
'చేతంట మేఘము చెదరి కురిసేను, గంపంత మేఘము గాదరించేను” 


కొండంత బొజ్జపై ఎన్నడు కూలు బాణాలు”  -శక్తికథలు 


“సిరి పొత్తు చేయుట చెల్లును కాని 


ఆజ్ఞ పొత్తిచ్చుట అది నీతి కాదు”. -పల్నాటి వీరకథలు 


“అల్లటి వేసియు ఐతన్న (మొక్కి” -కాటమరాజు కథలు 


గాంధారి నాసికము గద్దగోరు వర్ణము 


గాంధారి (ED పిల్లిపెసరకాయలు” -గాంధారి కథ 
“చెక్కిళ్లు తీసేను చేరి ముద్దాడేను 

ఏడు గడియలలోన ఏకాంతమాడేను 

మూడు గడియలలోన ముచ్చట్లు ఆడేను” -ఎల్లమ్మ కథలు 


“అలకల్ల మేడల్లో సిలకల్ల గౌరు’ AA 
“పుట్టుక్కి చిన్నోడు, బుద్దులకు పెద్దోడు” A 
“కూడి గుంపైయున్న గున్నయౌ చింత 


చెట్టు క్రిందికి లేదు శివిరమంతయును 


మూకంత వరిమడి మూలకు లేదు” -పల్నాటి వీరకథలు 


“ఆదమరచి నిద్రాపోతున్నారు తెల్లా బిడ్డాలు 
గుర్రపు సందడి విన్నారయ్యా తెల్లా బిడ్డాలు 


పడకయందే దట్టికట్టిరీ తెల్లా బిడ్డాలు” -బొబ్బిలి కథ 
“మనిషికి 55). ముత్యం వేస్తే 

తూమెడు అయినాయి” -జగపతిరాజు కథ 
“ఏడు యోజనాలు ఎత్తి ముద్దాడింది 

పదియోజనాలు పట్టి ముద్దాడింది” -ఎల్లమ్మ కథలు. 


8. సామెతలు/లోకోక్తులు/ నానుడులు 


(Proverbs) 


శక్తికథలు: - 

KB ఎన్ని కొండలు తిరిగినా బెత్తెడే తోక 
కాకిపిల్ల కాకికే ఆశ, కోతిపిల్ల కోతికే ఆశి 
“అభ్యాసం కూసు విద్య 

wä తిరగేసి SÕN? 


534 తెలుంగు వీరగాధథా కవిత్వము 


“మానుపు కొనుటకు మసిబొట్టు కాదు” 
కొమ్మై వంగని దాన్ని మానై వంచంగ రాదు” 
“కొద్ది నిప్పని కొంగున కట్టంగ తగదు” 

O E 


వల్నాటి వీరకథలు: 
“ముక్కు దూలము మీద బొడిచిన యపుడు 
గుర్రు మనగలేని కోప మెన్నటికి?” 


కాటమరాజు కథలు: 

“పురణింప గవివాత పులియున్న యట్టు”. 
“ఏత్‌నిండి పారగా నెంపలిచెట్టు, 
పారకుండగ నాచి పట్టంగ గలదె” 
“పులికడుపున గొట్టి పుట్టు చందమున” 
Rad పుల్లరి గోగుమీద బచ్చలి'(౦f. KND గొల్లవిరుసు) 
“ఉలవ 377908 ఊళ్ల నడిగెదవు” 
“ఎద్దురూపము దప్పి ఏదురూపా మాయె” 
తెడ్డడిగినప్పుడే కొయ్యడిగినట్టు' 
“పేదవాని కోపము పెదవుల తీటి 
“పేరేమె లొటపెటల్‌ పెదవులు మృదువు” 
“రక్షించువారిని రమ్మని పిలిచి- 
భక్షింపజూచిన పనియింతలేదు” 
“బూరెగంపల కాడ పొర్లుదండాలు” 
“శారికకు దెలుపను శాస్త్రమున్నాదె” 
“దూరాన బెట్టిన తురాయుల దండు- 


అలకోలపెట్లకు నాగదన్నట్లు” 


“లోటచేత్తామని లోకంబు నెటుగు” 


బొబ్బిలివరుస కథలు, పదములు, జంగంకధథలు: - 

దిక్కులేనివా డూరికి నెన్నగ నకృ్కపోతురాజు” 

“ముంజేయి కంకణ మరయుటకు RE ముకురము కావలెనా?” 

“చల్లకోసము వచ్చి ముంత దాచంగనేల మనకూ” 

“ఉసురువున్న ఉప్పమ్మ వచ్చును ఊరికి పోవన్నా'-దేసింగురాజు కధ. 

“కొండలుబడ్డ కొన్నాళ్లకైన కోనలు పడుతుంది” 

“పాసినకూట్లో కలిపొసితే పదునుకు వస్తుందా?” 

ప్రాణములుంటే బల్సుకూర దిని బ్రతుకవచ్చు” 
-శ్రీవరాహావతార చరిత్రము. 


- బొబ్బిలి కథ 


“పాముకాళ్లు పాముకె తెలుసును మరి పరుల SON వశమ” 
-రామకథాసుధార్లవము 

“ఆడుది యన్నట్టి మాట గోడ బెట్టినట్టులుండు” 

“ఏలేటి పురుషునకు ఏడుగురు భార్యలంచు'-కొమిరెల్లి మల్లన్నకథ 

“ఇల్లు యిరకటమంచు ఆలి మరకటమంచు” 

“'ఉడుమునకేలరా ఊరి పెత్తనము” 

“ఆ ఉరుముకు ఈ చినుకులా” 

'చాపకింది నీళ్లు సతులు మీ వలపు’ 

“ఆడవారి మాటలు అద్దములో తేటలు” 

SESOS గుమ్మడి కత్తిపీటకు లోకువి 

“పక్షుల మాటలకు వృక్షాలూ గదులునా” 

“కక్యూర్తి పడితేను కడుపు నిండగవలెను 

కడుపు నిండని వట్టి కక్యూర్తి యేల” 

“ఎద్దులు బండియు నేకమైతేను 

ఎంతేసి KES ఎక్కి పోవచ్చు” 


-వీరరాజమ్మ కథ 


గాంధారి కథ 


“ముదిత చల్లకువచ్చి ముంత దాచగనేల 
అడుగ వలసిన మాట కనుమానమేల” 
SSD పనికి గల్టెక్మగానేలి 
“ముందున్న శ్రవణముల కంటెను మిక్కిలి 
వెనుక కొమ్ములు వాడి వినవె గౌరమ్మ” 


“నుదుట (వ్రాసిన వాత నులిమితే చెడిపోదు 
అనుభవింపక తీరదనుభవంబెల్ల” 


“కాకిముక్కుకు దొండపండు KES» 

'దొప్పక్రిందను చేరి దోసిలొగ్గిన రీతి” 

“తినక రుచి తెలియదు, చొరక లోతు తెలియదు” 
-గంగావివాహము పదము 


“ఈనగాచి నక్కల కిచ్చినాను” 
“పాలగోవు మాలల కిచ్చినావా?” 
“ఎలుకకై యింట మంటలిడినావా?” 
-సారంగధరచరిత్ర-శారద పదము. 


“అత్తలెల్లను మంచి అలవేము తియ్యన- 
ఎందునైనా గలదె మందుకైనాను” 


“పెదచెరువు నీళ్లకును పెద్దింటి నడువడికి- 
తప్పులేదనుమాట ధరణిలో గలదు” 


“రాజుల హృదయము రాయితో సమమండ్రు 
నాడు సామెత లెల్ల నేడు నిజమయ్యె” 


వీరగాథల భాష 


“హంసకులమున బుట్టి ఆరికలు తినుభంగి 
సుతులయిన నేడు మీ గతి యిట్టులుండె” 


“ఆడజన్మముకన్న అడవిలో (మ్రానయి 
పుట్టితే మేలనుచు బుధులు బల్మెదరు” -కుశలాయకము పదము 


“ఆడబోయిన తీర్ధ మరయ నెదురైనట్లు 
మొక్కబోయిన వేల్పు ముందరున్నట్లు” 


“కొవ్వు మీరిన TE కొండకు దాకితే 
కొదవేమి వచ్చునా కొండకేమైని”-శతకంఠరామాయణము పదము 


'తను గట్టుటకు త్రాళ్లు PÕNEV 
“ఈతకుమించిన లోతుగలుగునా నాథ' 


“విషమెక్మునే తలవెంట్రుకలు దాటి” -నలచరిత్ర పదము 


“తానొకటి తలచితే దైవమొక్నటి దలచు” 
(EAS బోయి కొరతబడ్డట్లు” 
“వచ్చిన కార్యము 23858 యింకి 
“వియ్యమందగ బోవ దయ్యంబు 28 
-శశిరేఖాపరిణయము పదము 
“రచ్చకెక్కి SEES రాయబారంబేల?” 
“అత్తకును శాంతంబు కత్తికిని మెత్తన 


కలదంటె యిలలోన కలికిరో వినవే” -ధర్మాంగదచరిత్ర పదము 


“తన్నుగట్టను త్రాడు తాదెచ్చుకొంది” 
“ముడ్డి గొట్టిన మూతిపండ్లు రాలె” 

-కమ్మవారి పణతి-పసలబాలరాజు కథ 
“మేరగాదనుచు కొంగలు వంగలు మేసిన సామ్యముగ 
నారికేళతరు దూడలు మేసిన తీరున బల్మెదవు” 


'తాతకు దగ్గునేర్చిన గతి నా దగ్గర వదరెదవు 
-గయోపాఖ్యానము జంగంకథ 


4. జాతీయములు (Idioms) 


వీరగాథలలో సామెతలకన్న జాతీయము లత్యధికముగా 
నున్నవి. జాతీయములు భాషకు (23550 సంతరించును. 
వ్యావహారికభాష వీని యునికిపట్టు. వీరగాథ లాద్యంతము సజీవ 
వ్యావహారికభాషలో సాంగును. కాంగా నీ వీరగాథాకవిత్వము 
జాతీయముల పుట్టయని వేజుగాం జెప్పం బనిలేదు. 


శక్తికథలు:- (నేను సేకరించిన మౌఖికగాథలు). 
1. మెడకు ఉరి తెచ్చు= బాధలకు లోనుచేయు. 
“మేనరిక మిచ్చావూ నా మెడకు ఉరి తెచ్చావు” 


13. 


14. 


15. 


16. 


17. 
18. 


535 


అబచేత నుండు, కొనగోట నుండు = అవలీలగా జేయగలిగి 
యుండు 


“'ఈలాటి సత్తేలు నా అరిసేతి నున్నాయి, కొనగోట 
నున్నాయి” 
సేగు నిండు= కడుపు నిండు, ఆకలి తీరు. 
నీ ఆకళ్లు తీరూనా? నీ పేగు నిండూనా?” 
నిడుగంతలగు (నిడు కన్నులు కలదియగు)= ఆశ్చర్యపోవు. 
'నిచ్చల పోయింది నిడుగంత లయింది” 
DRE పొయినాది నిడుగంత లయినాది” 
బిడ్డలగన్న తల్లి= జాలి కలిగిన (8. 
'బిడ్డలగన్న తల్లియగుటచేత పేగులు పెరపెరలాడి” 
నీళ్లన్నవారికి నీళ్లు, పాలన్నవారికి పాలు ఇచ్చు= కోరినవారికి 
కోరినది క్షణములో నిచ్చు 


“ఏడుగడియల్లో నీళ్లన్నవారికి నీళ్లు 
పాలన్నవారికి పాలు, పప్పన్నవారికి పప్పు 287” 
భాండానికి దూరమగు = బహిష్టగు, రజస్వలయగు. 
'నేను భాండానికి దూరమయ్యాను” 
ఇంటిగల యిల్లాలు= సంసార స్రీ. 
నువ్వు ఇంటిగల యిల్లాలివేనా?” 
తలకాయ బ్రద్దలగు= విసుగెత్తిపోవు. 
'నా తలకాయ బద్దలైపోతోంది” 
“చర్మమొలిపించు”= శిక్షించు. 
“me పగులగొట్టు” = శిక్షించు. 
వెనుకపెట్టి వెళ్లిపోవు = వెనుదిరిగి పోవు. 
ఎల్లమ్మ ఎనకెట్టి యెల్లిపోయింది”. 
తెడ్దుపాము కబిపించు= అన్నము పెట్టకుండ మాడ్చివేయు. 
'నీకు తెడ్డిపాము SEDIS! 
వెళ్లిన అడుగులమీద మళ్లివచ్చు= వెనువెంటనే తిరిగివచ్చు 
'వెళ్లినడుగలమీద మళ్లిరమ్మన్నాది” 
ఈడేరి యింట పడియుండు= పెండ్లికి ఎదిగియుండు, 
వయసు వచ్చిన కన్య. 
“ఎల్లమ్మ యీడేరి యింట పడిఉంది” 
“ఏడుకట్ల సవారీ ఎక్కు= చనిపోవు. 
“పిల్లలు గలవాడు = దయతలచం దగినవాడు. 
నోరు డప్పుచేసి చాటు= అందబికును దెలియంజేయు. 
నోరు డప్పుచేసి లోకంలో చాటెను'. 


536 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


తెలుంగు వీరగాధథా కవిత్వము 


గంపెడు పేగులు పేసుకొని కను= కష్టపడి ప్రసవించు. 
“గంపెడు పేగులేసుకుని కన్నానే 
కన్న కొడుకుని తినెయ్యమని చెప్పనా?” 
“కడసారపువాడు= గారాబముగాం జూడంబడు కడగొట్టు 
కొడుకు, ముద్దుల కొడుకు. 


దేశానికి దేముళ్లు, రాజ్యానికి రాజులు = తమ ఆజ్ఞకు 
దిరుగులేనివారు. 


కాలి పిడికెడు బూడిద చేయు= దహన సంస్కారము చేయు. 


“కార్తికమల్లడు జమదగ్నిని కాల్చి పిడికెడు 
బూడిద చేసి గృహమునకు వెళ్లిపోయెను” 


నీ దికుగల చోట చెప్పుకొనుము= నీ వెవరితోం 
జెప్పుకొనినను నాకు భయము లేదు. 

“ముక్కు చెవులూ కోసి చేతిలోనే పెట్టి 

నీ దిక్కుగల చోటాను చెప్పుకో మన్నాడు”. 


అబిచేయి యోగమును జూచికొను= తన యదృష్టమును 
2830579. 


“పరశురాముడు అరిచెయ్యి యోగం చూసుకున్నాడు” 
ఆడుపిల్ల ప్రాణము= సోదర (ప్రేమగల ఆడుపడుచు. 
“పాపం, ఆడపిల్ల ప్రాణం, తమ్ముణ్ణి అంత గారంగా 
ముచ్చటగా పెంచుకుంటోంది” 
వంగముళ్లతో అంగుళ్లు వొత్తు= అతి జా(గ్రత్తగాం బెంచు. 
“'వంగముళ్లాతోను అంగుళ్లు FE 


“చిన్నవాళ్లతో చిరతలాడుకొనే ఈడు వచ్చింది 

పెద్దవాళ్లతో బంతులాడుకొనే ఈడు వచ్చింది” = 

క్రమక్రమముగాం బెరుగు. 

“అది పాలుతాగిన సత్తువా? ఉగ్గుతాగిన Särav?” 

= పోతపాలు త్రాగిన దిక్కులేని వాడవు, ఇంత పొగరా? 
“గాలిలో పుట్టావురా చిన్నవాడా 
గండాన్ని పెరిగావురా చిన్నవాడా 
అది పాలుతాగిన సత్తువా? 
ఉగ్గు తాగిన సత్తువా?” 

తలగొట్టి నూరేళ్లు తపస్సు చేయు= కష్టమైన పనిచేయు. 
“తమ్ముడా, నన్ను తలగొబట్టి నూరేళ్లు తపస్సు చెయ్యమన్నా 
చేస్తానుగాని ఇంతకు మిక్కిలి తలిదం[డ్రాదులను నేను 
ఎరుగను” 


ఒడిగట్టి సపెంచు= TWO: IPC బెంచు. 
“ఒక్క తమ్ముడవని ఒడిగట్టి పెంచాను” 


31. “అతని పప్పూ పలువరుస నేను ఏమి అనబగిస్తును?” 
= అతనివలన నేనేమి సుఖింతును? 
పల్నాటి వీరకథలు: - 
32. పెట్టని తావుల పెట్టు= ఎంతో జాగ్రత్తగాం గాపాడు. 
“పూబోణి నా దేహ పోషణార్థంబు, 
పెట్టనితావుల పెట్టి దాచెదవు” 
33. ముక్కుకు గానట్టి ముత్యము= తగని పని. 
“ముక్కుకు గానట్టి ముత్యంబు వలదు’= తగనిపని 
చేయవలదు. 
34. విస్తరి బండికన్నగు= భోజనము లేకుండపోవు. 


“పగవాని విస్తరి బండికన్నగును” 


కాటమరాజు కథలు: - 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


44, 


చెప్పని ఒక్క పొద్దు= అనాహూతు(డై వచ్చుట, గౌరవము 
లేని పని చేయుట. 
“ఊరకే చెప్పని ఒక్క పొద్దనగి 
ఉప్పుగల్లుగా చిదుము= చిత్తుగా నోడించు. 
“కసిమసంగుచు నుప్పుగల్లుగా జిదిమె” 
కవిలె కట్టుము= నోరు మూసికొనుము, మాటాడవలదు. 
'కట్టుమా నీ కవిలె కట్టుమా చాలు’ 
వానలేని పిడుగు= హఠాత్తుగా సంభవించినట్టిది. 
'వానలేని పిడ్గువలె మీదబడెను” 
అశ్మిశకాంత్రంబు = హస్తి మశకాంతరము= మిక్కిలి 250, 
అతుకని, పరస్పర భిన్నమగు. (ఏనుగునకు- దోమకు ఉన్నంత 
భేదము) 
“అశ్మిశకాంగత్రంబు ఆడితి మాటి 
ఒడికట్లుపడు= మెలిదిరుగు 
“'ఒకరిపైబడి యొకరు ఒడికట్లు బడిరి” 
గమిడి తీసినట్లు= బాహాటమగు, సులభముగా లభించు, 
ఆటంకము తొలంగిపోవు. 
“వారి మందకు గమిడి వడి దీసినట్లు” 


“ఈగ (వాలకయుండ, నీలె యిడకుండి = చెడిపోకుండ, 
క్రుళ్లిపోకుండ. 


533 దిక్కగు= చనిపోవు, యుద్ధమున కూలు. 
3 దిక్మాయె నట్టడివి KI? 

ఆయువు నూరేడులగు= చనిపోవు. 
“ఆయువు నూరేడులాయె నటంచు” 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


54. 


55. 


56. 


వీరగాథల భాష 


గోరుచుట్టుపై DB (గ్రుచ్చినట్లు= కష్టముమీద కష్టము వచ్చు. 
'గోరుచుట్టుపై నీటె (గ్రుచ్చినట్లాయె' 
పెట్టిన తిరుమణి పేడెత్తకుండ= ఏ మాత్రమును అలయక, 
సునాయాసముగా. 
“పెట్టిన తిరుమణి పేడెత్తకుండ 
పూసిన గంధంబు పురిచిట్లకుండ” 
బద్దిగొర్ల జేయు = బలిగా యిచ్చు. 
'బద్దిగొర్ల జేతుము భాగీరధథికిని” 
వసపోసినట్లు వదరు= ఎక్కువగా మాటాడు, అతివాగుడు. 
“వసపోసినట్టుల వదరేవుగాకి 
కుడుముల వేట= భోజనము చేయుట. 
“పోట్లాట కుడుముల వేట్లాట కాదు” 
కాకి నెపముల నెన్ను= కుంటిసాకులు చెప్పు. 


“కరువుబడి వచ్చిన కాలమైతేను 
కాకి నెపముల నెన్నంగా దగు మీకు” 


ఎడమచేయి కుడిచేయి ఎరుగనివాడు= ఏమియు తెలియని 
cd, యుక్తాయుక్త విచక్షణ లేనివాడు. 


“ఎడమచే కుడిచేయి ఎరుగనివాడు”. 
టముకు చేయు= అందజకును దెలియ జెప్పు, 
డాకతో మారాజు టముకు సేయంగి 

కాకి పారగు= నాశమగు (?) 
'కాకినాడంతయు కాకిపారాయె” 


“అదిగోను పులియంటె అదిగోను తోకి= గోరంతలు 
కొండతలుగా౯ జేయు, భయపడువారిని మతింత భయపెట్టు. 


చెజింగునం బైడి= కొంగు బంగారము= మన స్వాధీనములో 
సిద్ధముగా నున్నది. 

'చెలికాండ్ల చిత్తము చెబిగునం బైడి” 
చాటున కెక్కు= ప్రసిద్ధి కెక్కు 

'సాటున కెక్మిన సభవారి నంపి” 


OSS కథలు, పదములు, జంగంకధథలు: - 


57. 


ఉలువలు దంచిన రోకలివలె= కదలక మెదలక యుండువాం 
డు 


“ఉలువలు దంచిన రోకలి వలెనే యూరక నిలుచున్న 


తలచిన కార్యం బేమాయెను నిక తప్పక పలుకన్న” 
(దేసింగురాజు కథ) 


ర్‌రి. 


59. 


60. 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


67. 


68. 


69. 


537 


తలక్రింద గుండు= మిక్కిలి ప్రమాదకారియగు. 

“తలక్రింద గుండాయె నవాబు తన యా దేశింగు'(,,) 
కత్తిమొనను దీసికొనుట= యుద్ధము చేసి తీసికొనుట (Cf. 
at the point of the sword) 


'చెంజిపైకము తీసికొనుము నా చేతికత్తి మొనను” 
(దేసింగురాజు కథ) 
నువ్వులు చల్లిన రాలవు= కిటకిటలాడు జనసమూహము. 
నువ్వులు చల్లిన రాలదయ్య దండుకు లోగాను” 
(బొబ్బిలి కథ) 
నూనెపోసి యెత్తవచ్చు, పాలుపోసి యెత్తవచ్చు= నున్నగా 
బరిశుభ్రముగా నున్న నేల. 


“నూనెపోసి యెత్తవచ్చు మా రంగసాని మేడ 
పాలుపోసి యెత్తవచ్చునూ రంగాని మేడ” 
(బంగారు తిమ్మరాజు కథ) 
గుంట లోపల పెట్టి గంటవాయించెి= ? (సమాధిచేయు) 
(లక్ష్మణమూర్చ పదము) 
మూండు లోకముల ముల్లు= త్రిలోక కంటకుడు, మూడు 
లోకములను బాధించువాండు. 


“మూడు లోకము లెల్ల ముల్లుగా విహరించె 
రక్కసుల రాజయిన రావణాసురుడుి(కుశలాయకము) 


“కడుపులోపలి చల్ల కదలకుండగను= ఏమియు నలసట 
చెందకుండ. (శతకంఠ రామాయణము) 
అగ్ని కొంగున ముడుచు= కష్టములకు లోనగు. 
“అగ్ని కొంగున ముడువ నాపేక్ష పడ్డావు 
ముందు వచ్చేటట్టి మోసమెరుగకను” (,,) 
ఎసరుపెట్టు= [ద్రోహము చేయు, కుట్రపన్ని Seed). 
“ఎందరు తుచ్చులు నా రాజ్యంబున కెసరుబెట్ట జూచిరి” 
(ఆండాళ్‌ చరిత్రము) 
MANI విడెము = వ్యర్థమగు పని. 
“సుఖమెరుంగని (బ్రతుకు DANI విడెము”. 
(గంగావివాహము పదము) 


పాలువంటి కాపురము= స్వచ్చమగు కాపురము, అరమరికలు 
లేని కాపురము. 
“'పాలువంటి కాపురంబు పాడుజేయ బూనిరపుడు” 
(కొమరెల్లి మల్లన్న కథ) 
పుక్కిట వీడెము చెదర నవ్వుట= Dear నవ్వుట. 
“పుక్నిట వీడెము చెదర నవ్వె రాజు” 
(బాలనాగమ్మ కథ) 


536 


70. 


71. 
72. 


73. 


74. 


75. 


76. 


77. 


78. 


79. 


80. 


81. 


82. 


83. 
84. 


85. 
86. 


తెలుంగు వీరగాథా కవిత్వము 


కడివెడు బాలలు= ఎక్కువమంది పిల్లలు. (గంపెడు పిల్లలు) 
“కడివెడు బాలల నప్పగించితిని” (బాలనాగమ్మ కథ) 
“సొప్పసొరుగులగు” = మిక్కిలి కృశించిపోవు. క 
'చేతికందినది నోటికందలేదు'= km ననుభవమునకు 
రాలేదు. (కమ్మవారి పణతి- పసల బాలరాజు కథ) 
“ఈ కంటి కన్నీరు ఆ కంటబోసె’ = మిక్కిలిగా దుఃఖించెను. 
(సన్యాసమ్మ కథ) 
“ఆకుచించుటి = ఆయువు మూడుట. 

(పాపమ్మ పేరంటాలు కథ) 
విందువు= రక్తము, బీందుపెట్టుట= జంతువును బలి పెట్టి 
దాని రక్తమును దేవతలకు జల్లుట. 

“అయిదు మేకలనపుడు ఆహారమిచ్చె, బిందు బెట్టించే” 
(ఎబుకల నాంచారి కథ) 


తలలోని నాలుక, పూసలలోని దారము= అందరితోను గలసి 
మెలసి యుండుట. 


“తలలోను నాలుక దిరిగిన రీతి 
పూసలలో దారంబు పోలిక’ (వీరరాజమ్మ కథ) 


తలకట్టు= వ్యవహార CEN. 

“తలకట్టినావయ్య తండ్రివలె నీవు _(వీరరాజమ్మ కథ) 
శనిగాడు= MSCI, ఆటంక పబచువాండు. 

“శనిగానివలె నీవు తగిలియున్నావు 5» ) 
నోటిమీద పుండు పుట్టు= మాట పడిపోవు. 

నోటిమీద పుండు పుట్టదాయెనుగా వీరయ్య (,,) 
రాచి రంపాన పెట్టు= మిక్కిలి హింసించు. 

రాసి రాసి నిన్ను రంపాన బెట్టు రాజమ్మ (3) 
535370 విసనకజ్బ= సుకుమారి, సోకులాడి, టక్కులాడి. 

“వన్నెవన్నెల 35585 కోడలి Cs) 
తేనె పూసిన S= NE కప్పబడిన నూయి’ = SSI = 
పైకి మంచిగా నుండి, లోపల చెడ్డగా నాలోచించుట. (,, ) 
15375 నున్నట్టి పాము” = నిత్యమును ప్రమాదభరితమైనది,, 
“వచ్చే ప్రాణము, పోయే ప్రాణము” = చనిపోవుటకు సిద్ధముగా 
నుండు (కాంభోజరాజు కథ) 
కొంగు వేయుటి = జారత్వము చేయు. ( , ) 
నేరము వొళ్లో పడవేయు = నేరమును నిరూపించు. 

నా నేరం నా వొళ్లో పడవేసి” (గాంధారి కథ) 


87. “దుమ్ము దులుపుటి = శిక్షించుట. Ca) 
88. అరికాల ముల్లునాటిన మునిపంట దీయు= ఎల్లవేళల 
జాగరూకతతోం గాపాడు. 
నీ అరికాల ముల్లు నాటిన, నా మునిపంట దీసెదను” 
(గాంధారి కథ) 
89. ముంజేతికి మీసముండు = అమిత పరాక్రమ శాలియగు. 
నాకు ముంచేత మీసమున్నది” (గాంధారి కథ) 
“ముంచేతికీ మీసమున్నదీ రంగారాయుడికి' (బొబ్బిలి కథ) 


9౦. మేకపోతు గాంభీర్యము= పైకి గొప్పగా గనబడుచు, లోపల 
నేమియు సత్తువ లేకుండుట. 


“మేకపోతు గాంభీర్యంబని నే మెదిని వినియుంటి” 
(దేసింగురాజు కథ) 


91. బుణము విప్పలేదు= వివాహము కాలేదు. 
BOSS బుణము విప్పలేదు” (సన్యాసమ్మ కథ) 


5. పలుకుబడులు, నుడికారములు (Usages) 


శక్తికథలు (నేను సేకరించిన మౌఖికగాథలు): - 

1. 'వెలక్మాయల్లా రెండు ముద్దలు చేసి” 

“ఈగ కాలంత బెజ్జం పడితే” 

“గడ్డబొద్దులాగ దొర్హగిస్త ఉన్నారు” 

“పెద్ద బొబ్బిలిపోతువలె దేవిడిదగ్గజి పడివుంది” 
“పెద్ద దోసకాయంత చెంబు పట్టుకొని” 
“సన్నికల్లు మీద సాగ నూరుదును” 
“ఉరవడిని పరవడిని వచ్చు’ 

“కర్మములు ఎరగను- మర్మములు ఎరగను” 
“'ఉగమెల్ల నమ్మొద్ద- జగమెల్ల SN 
'నలుపాయ తిరుగు” 


SS © NN 59h wO© NM 


oja 
=~ © 


'మరుమొక్క నాటు” 
“ముంచీన కడవాను ముడికానుకున్నాది, ముడికిపై కడవాను 
శిరసానుకున్నాది” 


i 
NW 


13. ఎంచిన ఎల్లగుట్బ్జం ఎక్కి 

14. “బగర్రున DA VEE రాసుకుంది” 
15. 'గోలుగోలుమని గోలపెడుతున్నాడు” 
16. 93) తల్లి కన్నదిరా?” 

17. “ఏడడుగులు 23% 


18. 
19. 
20. 
21. 
22. 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 


31. 


32. 
33. 


వల్నాటి వీరకథలు (నేను సేకరించిన TS గ్రంథముల నుండి): 
34. 


35. 


36. 


37. 


38. 


39. 


వీరగాథల భాష 


“మెడమీద కర్రేసి Noo» 
'నిలువుటద్దములోన నీడలు చూచుకొను” 
'నవకాయ పిండివంటలు నాలుగు రుచులు” 
“మాబాగు అన్నాడు-మంచిదన్నాడయ్య” 
ES భర్తవి- నా జోడైన భర్తవి” 

“ఆడి తప్పనివాణ్ణి-పలికి బొంకనివాణ్ణి” 
“అది కుళ్లో మళ్లో బయట పడిపోనీ” 
“అగులూ బొగులూ మనుచు” 

“కలంకారి మేడి 

“కళ్లు జిగేలున మెరిశాయి” 

'ఉలుకుతావో పలుకుతావో” 
“శానాపశానలు” 

“ఇద్దరు బిడ్డల్ని ఇరుచంక నేసుకొని, 
ఎదురుగా జలమ్మ ఏడడుగు 3808” 
“ఏడేడు పధ్నాలుగు లోకాలు” 

“పెక్కున 39955” 

“పక్కు పక్కున De పగులగొట్టు” 


“ఆ నాటికిని తల్లి ఈ నాటికిని తల్లి, 
నీకును తల్లి మరి నీ తండ్రికిని తల్లి” 
“విద్యలకు పెద్ద- విలువిద్యలకు పెద్ద, 
చదువులకు పెద్దయు శాస్త్రమునకు పెద్ద” 
SEND కాశ-హనుమంత కాశి 


“కొండెముల కొరివది కొలవన రచ్చ 
మాయల పెనురోగి మాయలజోగి 
వద్దనుండె శతాపి పాపముల ముద్ద 
ఆడ దనంగను అంగడి గవ్వ 
తోసివేసిన గడ్డి తాొమ్మం(డ దొడ్డి 

6 6 
నీటిలోపలి ముల్లు నీచుల పెంట 
సీమ మూలములుగూర్చిన చిత్తినిముండ” 


“మూడామట ముచ్చట ముందు గనువాడు, 
ఏడామ టేకాంతము ఎరిగినవాడు” 


“పొమ్మన్నవారికి పోకలు గలుగు, 
రమ్మన్నవారికి రాకలు గలుగు” 


40. 


41. 


42. 


43. 


44, 


45. 


46. 


47. 


“వీరాధి వీరులు వీరమాఘనులు, 
వేట్లకు పోట్లకు వెరవనివారు” 


“రాజులు Kinod రాయమొగసాల, 
వీరులు గూర్చుండు వీరమొగసాల” 


“వుప్పు SS, చెరుకు చేదైన, 
నిప్పుకు నీగలు ముసిరిన, నీలకు చెదలంటిని” 


“వలవల కన్నీరు ఆ రాజు వలపొయ్యసాగె 
నడుము SES విరిగి ఆ రాజు నేలకు SON” 


“క్షేమమున గురిజాల చేరంగ వెళ్లి 
పొందుగ రాయభారము పొసగ మాటాడి 
లాభతరంగ శ్రీవీరమేడపికి మళ్లిరావయ్య” 


'గర్భవాసమున బుట్టు” 
E 
'భగ్గు భగ్గున మండు” 


“పెటపెట దంతములు 388) కారికి” 


539 


కాటమరాజు కథలు: (నాకు లభించిన PS గ్రంథముల నుండి) 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


54. 


55. 


56. 


57. 


58. 


59. 


“ముత్తాత పగవాణ్ణి మొత్తివేసితిని, 
పెద్దిరాజు పగవాణ్ణి 2883389” 


“తొలిచుక్క పొడవంగ దోరావుల పితికి, 
మలిచుక్క పొడవంగ మైలావుల పితికి” 


“తరమునాటి పెద్దలు” 

“ఎత్తివచ్చిన బాణాలు ఎదురొమ్ము నాటినాయి 
జారివచ్చిన బాణాలు జబ్బలు నాటినాయి” 
“పగవారి ఆయుధములు భారంబులాయె” 
'శ్రీవీరకల్లుగా 28 మా తండ్రి” 

“పసిబిడ్డ బాలాది” 

గట్టిగా ఎదురొమ్ము గాయాలు నాటి” 
“ఆగొర్రు గేయని ఆవులు అరచెను” 


“సిరులు మించిన పసిడి పుట్టము గట్టి, 
చిలుకల రవికె తొడిగి” 


“కుదురు ఆరామడ కదులు పన్నెండామడ, 
కదలినవోయి కామధేనువులు” 


“దాల బొల్లావులు సంగటావులును 
నేలయీనిన రీతి నెల్లూరి యిరుమేల 
తెల్ల బొల్లావులు ఒక్క దేముడెరుగు” 


540 


60. 


61. 


62. 


63. 


తెలుంగు వీరగాథా కవిత్వము 


“పెదరేమిడి గడ్డి పెద్దావుల పొడుగు 
గుణుగు చెంగల గడ్డి కుర్రలేగల పొడుగు 
మళ్లు SES గడ్డి మనుజుల పొడుగు 
చేదుబోద గడ్డి చెట్లపొడుగు గలదు 
గోగడనెడి గడ్డి గొడ్డుటావుల పొడుగు 
చిలకవాలు తెగడు చెలికలలో మేపులు 
చెలికలలో ఆవులు చెదరి మేయగాను” 


“కట్టని చీరెలు గావు ఓయమ్మ, 
కన్న కడుపేమియు గాదమ్మ నీది” 


“జలిపించి కటార్లు సాహసంబునను, 
సూర్య సోమ వీధుల జొచ్చి నరుకంగ” 


'కంసబాధలు” = విపరీతమగు బాధలు. 


SEOS కథలు, వదములు, జంగం కథలు: - 


64. 


65. 


66. 


67. 


68. 


69. 


70. 


71. 


72. 


73. 


'మండివేసుకొని సలాం చేసెను మరి పాచ్చావునకు” 
(దేసింగురాజు కథ) 
“వైరులచే తప్పించదలచి యా వన్నెమిగులు హయము 
ముట్టికాలు తా వేసుక నిలిచెను ముదము మీరగాను” 
(దేసింగురాజు కథ) 
“జాబులెత్తుకొని వస్తున్నారు హర్మారు లైతేను 
బొబ్బిలివారి దేవిడికాడికి టంకామైనారు” 
(బొబ్బీలి కథ) 
“మండిచేసి కొలువుదీరెను వెంగత్రాయుండు” 
(బొబ్బీలి కథ) 
“కూర్చుంటే కూర్చున్నలాగున ఖేటికి రావాలె 
నిలుచుంటే నిలుచున్నపాటున భేటికి రావాలె” 
(బొబ్బిలి కథ) 
“ఏదుము సాంబ్రాణి యెత్తి పొగవేసి 
పందుము సాంటబ్రాణిపట్టి పొగవేసి”(కుంటి మల్లారెడ్డి కథ) 
“చల్లపొద్దునా జగపతిరాజు షికారొచ్చినాడు” 
(జగపతిరాజు కథ) 
“తెరవేట గొట్టెదను ధీరత్వమున నేను 


పచ్చిపతనమునకు బహుగట్టివాడ” _(నలచరిత్ర పదము) 


'గర్భంబున పిండంబు కదలికలాయెర-లంబాడివాడి 
(ఎబుకల నాంచారి కథ) 


“మీ కెరుకచెప్పుట మా కచ్చిలేదయ్యా- లంబాడివాడి 
(ఎబుకల నాంచారి కథ) 


74. võim సమకూడు అపకీర్తి వచ్చు' 
(ధర్మాంగద చరిత్ర- పాముపాట) 


75. “ఆగడాల అండికాయి(గాంధారి కథ) 
76. '“ఆకుచాటున కాయ అమిరియున్న విధాన” 
(గంగావివాహము పదము) 
77. 'తంగం పాటి= శోభనపు పాట 
(శ్రీయాళమహారాజు జంగంకథ) 
78. “కాలువు తీరు= కూర్చుండు. 
'గుజ్బిము మీద కొలువు తీరు- SÕ jabs కొలువు తీరు” 


6. పదజాలము 


6.1. అపూర్వ పదములు: - 

వీరగాథలలో దేశ్యపదములు, వృత్తిపదములు నఎన్నియో 
కలవు. వీనిలో జాలభాగము నిఘంటువులలోని కెక్కలేదు. కాన్ని 
శబ్దములను జానపదులు మనముపయోగించెడి యర్ధములోంగాక 
వేజగు నర్ధములో నుపయోగించుచున్నారు. 


శక్తికథలు: - 
వేగంతము= తొందర 


చుమ్మగుడ్డ= నెత్తిపై కడవను మోయునప్పుడు గుండ్రముగా 
జుట్టుకొని యుంచుకొను గుడ్డ. 
గరివి= కడవ (గరివాల= కడవ) 
గయినములు కట్టు= నడుముచుట్టును పైటచెంగును చుట్టుకొనుట. 
నీళ్లు మోయునప్పుడు జానవద (్రీలు 
గయనములు కట్టుకొందురు. 


దొగ్గలి కూర= ముండ్ల తోటకూర; రక్తబాష్టమను మొక్క 
చిల్టికూర. 
మాళెమాయెను= తెలిసెను 


మువ్వల కొరడా= గజ్జెలతో నలంకరించిన కొరడా 

సెమసెయక= ఆలస్యము చేయక 

పాపకారి, అన్నెకారి= పాపత్యురాలు, దుష్టురాలు. 

పరగట= పచ్చిక బీడు (పరగడ= ఊరిబయట పొలము, బీడు) 
గాదరించు = అబచు 

పొత్తుబట్టలు= పసిపిల్లలకు వేయు చిన్న మెత్తటి గుడ్డలు (పొత్తిళ్ళు) 
శానాపతి గుణం= చెడ్డ గుణము 

పరజ్ఞానంచే = పరులచేత 

కోప దిమాషుడు= ఆగ్రహావేశుండు 

వెలిసికొను= కడుగుకొను 


వీరగాథల భాష 541 


SSD = ఊతగాంగొను చేతికట్ట 

చేబోటు = > M 

EES బావి = నడుమ పిల్లనూయిగల కోనేరు 

ఆటచేపలు= నీటిలో నాడెడి చేపలు 

అడ్డాలు = ఒడి 

ఓడలు = మేదరి బుట్ట చుట్టు కైవారము 

రువ్వలు = వెదురు బ్రద్దలు 

a) = జోలి 

తెలిగల్చి = మేలుకొని 

ముండేకులు = విధవలు వడకెడి యేకులు 

దండు రాండవ = గొప్ప సైన్యము 

గాండువా దూలము= పెద్ద కొమ్మ 

సాకరు = మర్మము (?) 

పటాకత్తెర = పెద్దకత్తెర 

చదురు = అరుగు 

దవడ సత్తువ = నోటి బలము 

పుల్లటి = కోడిగ్రుడ్దులో నొకభాగము (చందమామ) 

ముసిమార = (ప్రేమగా (ముసిమి= (పేమానుబంధము) 

గవిటి = గడప 

ఒద్దుకెళ్లు = పండుకొను 

ముంజూరు = ముందు చూరు 

ఊసి = మాట 

నిక్కు-తక్కు = గర్వము 

ఇంపితం = ఇష్టం 

దసింపు = అభివృద్ధి (cf. నశింపు) 

మండలు= చిన్నకొమ్మలు, 90975 DED 

గడసరి = తెలివిగలవాండు (తెలివిగలది) 

es = మర్యాద 

పోకిళ్లు = గర్వచేష్టలు 

వారకంపెట్టు= నీళ్లు త్రాగుటకు చేతిని పెదవుల e దొన్నెవలెం 
బెట్టుకొను. 

మనువడుగుట = పిల్లనిమ్మని యడుగుట 

ఉప్పరితట్ట = మట్టి నెత్తిపోయు తట్ట 

రెక్క = భుజము (ef. Bey” రాయలసీమ) 

కావిడి మట్టులు = కావడిలో బిందెలు పెట్టుకొనుటకుండు కుదురులు 

పులివండ = పలి 953038 (ప్రదేశము 

కాడు = చితి 

మగటము = మాయ 

EON = KASE పనిముట్టు 

గాగ= పక్షిగొంతు 

అరుగులు = పక్షి మెడలు 


సాహిత్యము = స్వయంపాకము 


పల్నాటి వీరకథలు: - 

మగకాశ = వీరులు కట్టుకొను కాశ, వీరకాశ. 

రణభట్టు= రణమున రాయబారమునడపు భట్టు 

జీవాళము = సారము, లేక జీవసారము 

ఓజులు = బత్తులు 

అస్వస్థత = బలహీనత 

మరియాద= గౌరవము 

గద్దనలు = గద్దరింపులు 

పరిణామము = సంతోషము, అంతము 

ఆడపాపలు = నాట్యకత్తెలు, వేశ్యలు 

మగసిరి = పౌరుషము 

చమురు = నేయి 

మాలిమి = మైత్రి 

విచ్చేయు = పోవు, వచ్చు 

తలచెడు = పరాభవము పొందు 

పరిగి = పరుగున 

దృష్టము = దృష్టాంతము 

అభిమానములు = అభిమాన వస్తువులు, పౌరుష వాక్యములు 
పడుచువాడు = యువకుడు 

గలభకారులు = అల్లరి మూక 

పదిలుడు = జాగరూకత గలవాడు 

పరమేశుడు= విష్ణువు 

వింతవేడుక = అపూర్వానందము 

ప్రాప్తంబు = విధిలిఖితము 

కుంభము = అన్నపు రాశి 

ప్రతిమలు = బొమ్మలు 

చంపుడు కట్ట= సహగమనము చేయునప్పుడు దుముకు నెత్తెన దిబ్బ 
కురువేరు= సువాసనగల ఒక జాతి బెషధి i 


కాటమరాజు కథలు: - 

కాలారి = కాలరి (దూత) 

కాటార్లు = కటార్లు, కత్తులు 

శాన = చాల 

ఆగ్రుడై = ఆగ్రహియె 

హాగ్రులై = ఆగ్రహులై 

ఏక పొగడుచు = నిరంతరము పొగడుచు 
గండపెండెములు = గండపెండేరములు 
వలపక్షము = పక్షపాతము 

అచ్చాళి మూక = జంజాటము లేని సైన్యము 


542 తెలుంగు వీరగాధథా కవిత్వము 


రాగిడిలు = రాగిల్లు 
గణిడీలు= (గరిడీలు) ? 


చల్లి పెలు = 
మెండ్యింబు= 7 
|మెండియము= చూపుడు (EDE పెట్టుకొను ఉంగరము 
మేండ్యంబు= = 
తరిమళ్లంబడి = ? 


తండారి = చల్లారి, ఉపశమించి 

సారసత్తు = సారెసత్తు= జంతిక, తినుబండారము 
గమిడి = ఊరుచుట్టునున్న ఎల్ల, సరిహద్దు, పొలిమేర 
(గవిని/ గవని/ గవను= కోటవాకిలి, పురద్వారం) 
సిరికశలు = ? 

కంపటీలు = ఆలమందలను కాపాడెడి సైనికులు (?) 
పసినంబు = ? 

తుది పదము = ? 

గూబ జంకులు = ? 

వడసారము = పూర్తిగా 

తలపొలము = పొలిమేర వెంబడి యుండెడి భూమి 
కంపటులు = ఆలమందను రక్ష్తించెడి సైనికులు (?) 
కైరగాండ్లు = ? 

కూతుపంతాలు = వీరాలాపములు (?) 

కమికెము= గుప్పిలి, పిడికిలి 

కరపట్నాలు = కరవట్నాలు= సముద్ర తీఠమందలి (ప్రదేశాలు 
ఆకువరికట్ట= వప్రము 

అవుగుళాలు = ? 

గముకులు = ? 

పందువలు = కందువలు (?) 

పయితల్లి = ? 

కోరుదల = ? 

VS = బాధపడు (?) 

యంబెట్టవు =? 


దామెన = పెక్కు తలుగులు (పలుపులు) గల నిడివి త్రాడు, బందె 


ఆరాళ్లములు = ? 

కలనావి = ? 

కోరితము = ? 

అల్లటి = తొందర, చిరాకు (అల్లటపెట్టు=తొందర కలిగించు) 


బొబ్బిలివరుస కథలు- ఇతరములు: - 
DEE కోళ్లు= కొల్లగొట్టుట (?) 
రాయిగ = స్థాయిగ (2) 


ఆలంగారము = అలంగము 

రవిడి గుండ్లు= కోటమీదినుండి శత్రువులపై దొరిలించెడి గుండ్లు 
SÜ = ఆరెలు 

మోళీవిద్య = పోటీ, పందెము, (మోడీ విద్య= గారడివిద్య) 
వేగుమానంబగు = వేకువ యగు 

ఎట్టికొట్టము = వెట్టిపని 

శాబ్ది = SSID 

రొడ్డ = కసవు, బురద 

ఏపులు = Dev (ఏపిి- ఏకవచనము) 

చణుకులు = చెణుకులు= చమత్య్మారములు, 35,05 మాటలు 
హోల్లలు = ? 

కుప్పటము= ఒక రకపు కుట్టుపని (7) 

కొనవ = కుకృమెడకుC గట్టెడి వంకెకట్టె 

పోవిడి = (పోబడి) = జాడ 

కరుగుల బిందెలు = 559 బిందెలు, లంకెల విందెలు 

(cf. కరకులు = రూకలు) 

నోటిగామిడి = ? 

చినదాయి = చిన్నపిల్ల (శ్రీకాకుళపు మాండలికము) 

తలహార స్నానము = శిరస్నానము 

పట్టువేయు = ముగ్గువేయు 

దౌండడ్రాంగి = గయ్యాళి 

రొజ్జగాలి = చలిగాలి 

సదావర్తి = సదావృత్తి= బైరాగులు లోనగు వారికిచ్చెడి వంట సామగ్రి 
జోడాలవారు = వార్తాహరులు 

మర్లుబాటు = తిరుగుబాటు 

కుంది = క్రుమ్మి 

ఆవజీవాలు = (?) 

వైలు = వైళమ (?) 

కోసమాటలు = కారొడ్డెములు 

దూసుకొనుట = పారిపోవుట 

కుందాయిపోట్లు = కుందపోట్లు 

ఈపు = పురుగు 

గోడ సరాలు = తెరలు 

బగ్గంపాడు = పూర్తిగా నాశమగు 

కామాటీలు = కూలీలు 

సీమంతగాజులు = సీమంతమప్పుడు పెట్టెడు గాజులు 
గశిమాడు = (?) (cf. కసిమసంగు= pood, చంపు) 
గండబండ = గండశిల 

అగవు = ఆలస్యము 

మండి వేసికొను = ఒకకాలు నేలమోకరించి దండము పెట్టు పద్దతి 


వీరగాథల భాష 543 


కణజము = ధాన్యముంచెడి పాత్ర, ధాన్యపు పాతర 
(కణయజుి” లేక 'కడంజుి= గోకర్ణమృగము) 

దుడుకండు = దుష్టుండు, దుడుకుతనము కలవాండు 

చదురుండు = చదురుపైC గూర్చుండు (cf. కొలువుండు) 

ముట్టికాలు So = (892 నిలుచుండు పద్దతి 

పంజె = దరిద్రుడు; 'చారంగి” అను చెట్టు 

టంకామగు = చేరుకొనిరి (?) 

లకోట = పెద్దయుత్తరము 

పురోణి = చిన్న యుత్తరము 

కంచెలు = గడ్డి బీళ్లు 

అగావు = పారితోషికము 

సూవారము = భోజనము 

చల్లప్రొద్దు = సాయంకాలము ఆరుగంటల నుండి రాత్రి ఎనిమిది 
తొమ్మిది గంటల Ses) (రాయలనీవు 
మాండలికము) 

పదనుకువచ్చు = తార్మాణమగు 

అంబరించు = కురియు (?) 

విడములు = (?) 

జీవదంతము = జీవకళ 

కుండగోకిరి = వంటవాండు (కుండగోకరి) 

అరివాణములు = ఒక రకపు గిన్నెలు 

నీరుపాప = అగ్ని 

గొంతిచెంప = కుడిచెంప 

ఉడుకు మనసు = మన్మథ బాధాపీడితమైన మనస్సు 

కుడులు = (ప్రదక్షిణలు 

జుల్మతీ DED = (2) 

కలువతోక = చివర తెల్లవెంట్రుకలున్న తోక 

పుల్లరోమములు = తెల్లరోమములు 

తంగంపాట = శోభనపు పాట (cf. Soko= బంగారము) శోభనము 
నాంటి రాక్రి, భర్త, భార్య కొంగున బంగారము కట్టుట 
దాక్షిణాత్యుల సంప్రదాయము. 

సొప్పసొరుగులు = ఎండిన చొప్పవలె (?) 

పుట్టకూడు = చీమలతోం గూడిన పుట్టమట్టి ముద్ద 

కంకటిల్లు= 2), కక్నటిల్లు 

సరిజాదవ = తోడికోడలు 

కాకిశోకము = అధిక శోకము 

కాంతాళము = తాలిమి లేమి; కోపము, s, అధైర్యము 

బీందుపెట్టించు = బలిపెట్టి దాని రక్తమును దేవతలకు జల్లుట 

రతిపోయుట = కుప్పవోయుట 

కలికలియగు = అవిసిపోవు 


పొడిసిళ్లు = జాడలు 

కొంగువేయు = జారత్వము చేయు 
విసల మంచము = మరల మంచము 
జగ్గుమీరు = తళతళయను 
ఆడికలు = నిందలు 

వీరకాడు = వియ్యంకుడు 

జంపు = ఆలస్యము 

శతమానము = తాళిబొట్టు 
అట్టెలు = బాధలు 

వేలములు = శిబిరములు 
రాకసము = రాక్షసము 


దండాసివాడు = మాలవాండు 


6.2. వైరి సమాసములు: - 


శక్తికథలు :- 
జీవిగడ్డ, నవకాయ పిండివంటలు, ధర్మచెలమ. మొ 


పల్నాటి వీరకథలు :- 
కులపగ, కనక తప్పెటలు, పాదకానుక, భూతరాట్మంబము, 
(93%, పుడమీశ oii 


కాటమరాజు కథలు: - 
పాదకానుక, కనకపొడి, భునగుంపు, వీరజడ, రత్న 
కడియాలు, ఘనవాలు, కనకపువ్వుల దట్టి, IDI! 


బొబ్బిలివరుస కథలు, ఇతరములు: - 
NEID, ద్వాదశామడ, బహుగట్టివాడు, నవరత్నగద్దె, 
మూలదుంప, వృషభటెక్క్మెము, మలినకొంప, ఫలతోటలు, 
దశతలలు, దైత్యమూకలు, మొ॥ 


ఇట్లు వ్యాకరణ విరుద్ద్ధములగు సమాసములే గాక, ఒకే 
యర్థమునిచ్చు రెండు శబ్దములను గలిపి ప్రయోగించిన వింతపదము 
లును వీరగాథలలోం గలవు. ఉదాహరణమునకు “మృగజంతువు- 
సప్తయేడు లోకములు - రణయుద్దం - శరాబందిఖాన (చెర+ 
బందిఖాన)- క్షతియగొడుగు (ఛత్రము +గొడుగు)- తామరపద్మము - 
అగ్గినిప్టులు- ధరాభూమి- ఎన్నుఈపు- సభాకచ్చేరీ- మొ॥ 

ఇట్లు ఏకార్థమునిచ్చు రెండు శబ్ధములను సమాసముగాం 
గాక, వివరణాత్మకముగాం జెప్పుటయుం గానవచ్చుచున్నది. నేను 
సేకరించిన ఎల్లమ్మకథ (పరశురామునికథ)లలో నిట్టి వివరణాత్మక 
పదములున్నవి. ఉదాహరణమునకు: “SEID 28343, 
వాయువనే గాలి, వైశ్యరత్నమనే కోమటి, వింజామరనే చీపురు, కుంచె 
అనే చీపురు, SS చాప, వేదాంతమనే పుస్తకం, పటాచిలకలనే 
కత్తిరిబాణాలు, ఘంటచ[క్రం అనే దీపం, వోణీ అనే పైటచెంగు, 


544 తెలుంగు వీరగాధథా కవిత్వము 


కొరడా అనే కమిచీ, నొగలనే తొట్టి, జటాయువనే బొల్లిగద్ద, 
మీనములనే ఆటచేపలు”. శ్రోతలెప్పుడును నిరక్షరాస్యులే కావున 
వారికి సులభముగా SEES గాథాకారు లిట్టి పదబంధములను 
సృజించియుందురు. 


6.3. వ్యావహారిక పదములు- వ్యాకరణాంశములు: - 
వీరగాథలభాష వ్యావహారికభాష,. ఇది ఆయా మాండలికము 
లతో నొప్పుచుండును. మన వ్యావహారికభాష కింకను సరియగు 
వ్యాకరణము లేర్చడలేదు. అందుచే దీని స్వరూప స్వభావముల 
నరయుట దుర్భటము. ఇది చిన్నయసూరి సూత్రములకు లొంగదు. 


1. వీరగాథలలో జానపదుల యుచ్చారణమునుబట్టి యే 
సంధికార్యములు జరుగుచుండును. జానపదులు పదాది వి 
కారములోని హల్లు నుచ్చరింపరు: ఆడు (వాడు), ఈడు (వీడు), 
ఏడి (38), ఈర్లు (వీరులు) మొ॥. బొబ్బిలి యుద్ధము వీరగాథలో 
“వెంగళరావు అను శబ్దము “ఎంగక్రావుగా నుచ్చరిపంంబడినది. 
ఈ VON” శబ్దములోనే సంధి చేయబడినది: 

“తమ్ముడ+ఎంగక్రావూ= తమ్ముడెంగట్రావూ” 

(తమ్ముడ వెంగళరావు). 


2, జానపదులు వ కారము లేనిచోట వ కారమునుచ్చరింతురు. 
“వెండి (ఎండ), 9867 (ఇతడు). ఇట్లే “ఒటఅగి” అను శబ్దమును 
“వరిగి” అని యుచ్చరింతురు. 


SOO మఠమున చెలగి వరిగున్న' (పల్నాటి వీరకథలు) 


“వరిగి +ఉన్న= వరిగున్న అనుటలో నిట క్వ్వార్థంబైన ఇత్తునకు 
సంధి కనబడుచున్నది. ఇది వ్యాకరణ విరుద్దము. 


8. “వచ్చు శబ్దమును వ్యవహారములో “ఒచ్చు' అందురు. ఈ 
వ్యావహారిక శబ్దముతోనే వీరగాథలలో సంధులు గానవచ్చుచున్నవి. 
“అనుజుడు పేర్నీ డన్నకడకొచ్చి” (పల్నాటి వీరకథలు) 
అన్నకడకు+ఒచ్చి = అన్నకడకొచ్చి. 
ఇల్లే ఈ 'ఒచ్చు' శబ్దమునకు క్వ్వార్థంబైన ఇత్తుతో సంధిచేయంC 
బడుట మతియొక వింత. 
“ఘనదక్తిణాదికి కదలొచ్చువేళి (పల్నాటి వీరకథలు). 
కదలి+ఒచ్చువేళ = కదలొచ్చువేళ. 
4. _ క్వార్థంబైన ఇత్తునకు సంధులు- ఇతరోదాహరణములు: 
కలిగి+ఉండు= కలిగుండు 


“పదిశత బాహులు పరగ నేనూరు జిహ్వలు కలిగుండు 
ఆనాన్వయునకు” (పల్నాటి వీరకథలు). 


మెరసి+ఆడు= మెరసాడు. 


“మెండైన రాగాల మెరసాడసాగా' (కాటమరాజు కథలు) 
దాగి+ఉండు= దాగుండు. 
'తఅచు మాటలు మాని దాగుండు మనుము” (కాటమరాజు 
కథలు) 
5. కర్శ్మధారయంబులందుత్తున కచ్చు పరంబగు నప్పుడు 
టుగామము రాకపోవుట. 


తప్పు+ఆనవాలు= తప్పానవాలు. 

“తప్పానవాలని తలపకపోతి” (పల్నాటి వీరకథలు) 
6. “నుండి” అనుటకు నుంచి” అనునది వ్యావహారిక రూపము. 

“ఉత్తరాదినుంచి ఉర్వీశుడపుడు” (పల్నాటి వీరకథలు) 
7. “అవతాిరమనుటకు “అవుతారిమనుట వ్యావహారికము. 

“'తనయులలో దగు నవుతార పురుషు REID... (పల్నాటి 
వీరకథలు) 
8. “'ఆజవి యనుటకు ఆరో” అనునది వ్యావహారికము. 

“ఆ కార్తవీర్యున కటు నారో పురుషు (పల్నాటి వీరకథలు) 
9. “స్రీ అను శబ్దమును శ్రీ'గా నుచ్చరించుట జానపద 
వ్యవహారము. (0% “శ్రీలు అనుట రాయలసీమలో గలదు 
వీరగాథలలో నీ ప్రయోగము యతిస్థానములందున్నది. 

'శ్రిష్టి గల రాజులు శ్రీలను బోలి (నాకులభించిన తాళపత్ర 
గ్రంథము- (పల్నాటి వీరకథలు). 

“ఆడశ్రీలతో” (కాటమరాజు కథలు) 

అట్లే RRI 'శ్రిష్టిి యని యుచ్చరింతురనుటకును బై 
యుదాహరణము సాక్ష్యము. 
10. షష్టీ “కు వర్ణమునకు ముందు “ని గాగమము రాకుండుట. 

'కాటమరాజుకు గాయాలు నాటె” (కాటమరాజుూనకు) 
11. “మగడు శబ్దమును “మొగుడు'గా నుచ్చరించుట లోక 
వ్యవహారము. కాంబట్టి “మగతనముిను “మొగతనము'గా 
నుచ్చరించుటయుం బరిపాటి. ఈ వ్యావహారికపదమే పల్నాటి వీర 
కథలలో యతిస్థానమునం గాననగును. 

“మొగతనము బాయక మొనలు చూచుచును” 
12. ప్రాతిపదికకుC దప్ప, ప్రత్యయముకు బహువచన రూపమును 
జేర్చుట తెలుంగు వ్యాకరణ మర్యాద కాదు. కాని వీరగాథలలోం 
(బత్యయమునకే బహువచన రూపములు చేరిన యుదాహరణము 
లున్నవి. 

“అట కింద యంతరంబందుల చాలి (పల్నాటి వీరకథలు) 

“ఏ పుంజులందుల నెరుగమే భూమి” (3 2) 


వీరగాథల భాష 545 


“అంతరంబులయందు”- 9 పుంజులయందు” అనియుండుట 

సాధువు. కాని నాంటి వ్యవహారమునం బై విధముగనే ఉండి 

యుండును. (ఈ ఉదాహరణములలోని “అందుల”లోని “ల” 

బహువచనము కాదు, “లో” అను షష్టీ విభక్తి రూపాంతరమని 

ఆచార్య రవ్వా శ్రీహరిగారి అభిప్రాయము. ) 
13. వస్తువు+లు= వస్తువులు. కాని శివకవులు ప్రథమావిభక్తి 
ప్రత్యయమును లోపింపంజేసి “వస్తులు” అను రీతిలో బ్రయోగించిరి. 
ఇది ఆ యుగమునాటి జనవ్యవహారమై యుండును. వీరగాథా 
కవులును నిట్లే ప్రయోగించిరి. 

“ఇతర వస్తులు మోసి యేతెంచునట్టి” (పల్నాటి వీరకథలు) 
14. పల్నాటి వీరగాథలలో “SID, పుడితే, అట్టులయితే, 
ఆనతిస్తిరి, వెళ్లితే, నరికితే” మొదలగు వ్యావహారిక రూపములు 
కొల్లలుగా నున్నవి. ఒక్క యుదాహరణము: “నరికితే జలములు 
నడిమికి దెగవు”. ఇట్లే కాటమరాజు కథలలో గూడ “ఏక పొగడచు, 
మూస్తు, పోయిస్తే, చేస్తిమం(ట్రి” మొదలగు వ్యావహారిక రూపములు 
హెచ్చుగాం గాననగును. 

కొని ఏకపొగడచు కొండ సేసెదవు” 

“'మూస్తు తెజచుచు వత్తు మురిపెమే లేకి 

KB దొలిపించి పాలు బోయిస్తే” 

“పండిన చేలెల్ల పడి జేస్తిమం[(ట్రి” 


15. “వస్తువులు అను SEC (2257928 (ప్రత్యయమును 
వ్యాకరణ విరుద్ధముగా లోపింపంజేసిన జానపద కవి, “ఎదలు” అను 
శబ్దములో లేని ప్రథమావిభక్తిని (బ్రవేశపెట్టినాడు. Nine” అని 
(ప్రయోగించినాండు. 

“ఎడపక వగతుర ఎదములు పగులి (కాటమరాజు కథలు) 
16. బొబ్బిలి యుద్ధము కథలో “తయారు గన్నండి” (= తయారు 
గండు) “భేటికి రన్నండి” (=భేటికి రండు), “తెన్నండి? (=తెండు)- 
అను వ్యావహారిక రూపములున్నవి. దేసింగురాజుకథలో “ఒడలికి” 
అనుటకు PV అను వ్యావహారిక రూపము ప్రయోగింపంబడినది. 
17. తత్సమ namo దెలుంగు విభక్తులు చేర్చకుండ వాడుట 
శివకవుల సంప్రదాయము (ఇది వ్యాకరణ విరుద్ధము). వీరగాథా 
కవులు శివకవుల ననుకరించిరి (జనవ్యవహారము ననుసరించిరనుట 
ఇంకను సమంజసము). కలశ (కలశము), 20 (జలము) అను 
(ప్రయోగములిందులకు ఉదాహరణములు. 

“కలశ చేకొని జల బోయంగి (నలచరిత్ర పదము) 
18. భళ్లాణరాయ చరిత్రములో 'వల్లుకు (ఒడలికి), తప్పితము, 
ఒప్పితము’ మొదలగు వ్యావహారిక రూపములు గలవు. బాలనాగమ్మ 


కథలో “సలీంద్రలు” (చలివేందిరలు) లను శబ్దము; సన్యాసమ్మకథలో 
“'బాలకి (బాలిక), మూనాలు (మూడునాళ్లు), ముకుత (ముగ్గ) అను 
శబ్దములను; గాంధారికథలో “కచ్చపాలి (కక్షపాల) శబ్దమును; 
రామకథాసుధార్థవములో 'దుర్లక్షణి” శబ్బమును వ్యాకరణ 
విరుద్దములైనను వ్యావహారికములని తెలియనగును. 


7. అన్యదే శ్యములు 


1. 1. ఉరూ పదములు: - 
శక్రికథలలో 08” అను శబ్బ్దమున్నది. పల్నాటి 
వీరకథలలో: “ముఖమల్లు గుడ్డలు’ (5), “అన్నపు ఖర్చు అను 
పదములున్నవి. కాటమరాజు కథలలో Dt (98), వజ్రీలు (వజీర్‌), 
ముస్తీబు (ముస్తఈడద్‌), సరదార్లు (సర్గార్‌), పారాలు, జముఖానంబు, 
నాడాలు, అవుదాలు (హౌదా), పౌజులు (ఫౌజ్‌), తాకీదు, కవులు, 
బాకీ, దిలాస, ఆర్మాతు, జవాబు, తురాయి, తురువు, హేజీబు, బందె, 
పల్లటి (పల్టీ), మొదమాదు (మోతెమద్‌), జండ (రుండా)- మున్నగు 
పదములున్నవి. 
పల్నాటి వీరకథలును, కాటమరాజు కథలును ప్రాచీనము 
లగుటచే వానిలో VIP పదములు తక్కువగా నున్నవి. కాని 
యాధునికములగు బొబ్బీలివరుస కథలలోను, జంగము కథలలోను, 
పదములలోను, నీ KP పదములు అసంఖ్యాకముగా నున్నవి. 
దేసింగురాజు కథ = బాచ్చా, పాదుషా, బారాహజారి, హర్మారు, 
ఫకీరు, డేరా, పారా, తబ్లు, దివాన్‌జీ, ఘోడా, 
ఖైదు, జల్లీ, అచ్చా, సలాం, దాఖల్‌, DSF, 
ఆజూబాజూ, నాజర్‌, నమ్మక్‌హరాం, వజీరు, 
దర్వాజా, మహలు, దర్భారు, మసీదు, కందీలు, 
అముల్‌దార్‌, నవాబు, ముసద్దీ, తయారు, 
చోబ్బారు, జోరు, నమూదు, కిస్తీపన్నులు, 
తఫ్టీలువారిగ, De, సూబెదారు, బేగారు, 
భర్తీ (జేయించు), తయా (80) మొ॥. 
బొబ్బిలి యుద్ధము = 2075, తరఫు, హుకుము, తాలూకా, లడాయి, 
పెళితా (ఫలీతా), వరదీ, వర్గీ, జమాబంది, 
షామిల్‌, డికావు, లష్మర్‌, హర్మారు, TOP, 
బైరో, తీన్‌, కూల్మీనులు మొ॥. 


ఇతర గాథలలో = ఇబోరాములు, మొబాను, మనలందు 
(మస్నదు), మైన (గోరలు), బత్తీసు, జుల్మతీ, 
శమేనా (శామ్యాన), కీన్మాబు (కిమాబు), 
నిశాన, నదురు, తాలింఖానా, జాగీరుదార్లు, 
జబర్‌దన్సు, బందోబన్తు, దరోబన్తు, 


546 తెలుంగు వీరగాధథా కవిత్వము 


దివాన్‌ఖానా, మహాల్‌, కచ్చేరి, చావడి, 
బతాయించి, దాకలా (దాఖలా), శేరిదారు, 
కోటిడి, తహశీలు, సత్మా (సద్ద్భా), బందు, 
ఆరాబు, ముస్తాబు, పర్మానా, జామీను, గాబర, 
గాభరా (గభ్‌రానా), మక్కారి (మక్కార్‌), 
అవుదా, కచేరి, బరకాస్తు, బహుజారు, PÕHI, 
చబుకు, మాఖూబ్‌, కూచీలు (కూచ్‌), టోపీలు, 
జామాలు, జండాలు, కాసాలు, దుకాణాలు, 
రగడు (రాపిడి), పౌజు, బందీలు మొ॥. 


7.2. ఆంగ్ల పదములు: - 

తెలుంగు సాహిత్యముపై నాంగ్రభాషా ప్రభావ మధునాతనము 
SC (PDS వీరగాథలలో నాంగ్రపదములుండుట కవకాశము 
లేదు. కాంబట్టి శక్తికథలలోను, పల్నాటి వీరకథలలోను, కాటమరాజు 
కథలలోను నాంగ్లశబ్ధ్దము మనకొక్కటి కూడ గన్పింవదు. 
కాటమరాజుకథలలో “ఘనముగా జలటైను గడు చెంద్రికలును” అను 
వాక్యములోని 2085” శబ్దమును “Gelatine* అను నాంగ్ల 


శబ్దభవముగా డా॥బి.రామరాజుగారు అనుమానించుచున్నారు (చూ. 
తెలుంగు జానపదగేయ సాహిత్యము, పుట ౬౬౬). 


పదునెనిమిదవ శతాబ్దమునుండి వీరగాథలలో నాంగ్ల 
పదములు కొన్ని కానవచ్చుచున్నవి. దేసింగురాజుకథలో 'గోబులు, 
25, మేజరు, సిగ్నల్‌ వంటి పదములు కొన్ని కలవు. బొబ్బిలి కథలో 
నాంగ్రపదమును నుర్గ్జూపదమును గలిపి యుచ్చరింపంబడినవి. 
బుస్సీదొర విజయరామరాజును జూచి 'వచ్చికూర్చుండుము” అని 
చెప్పుటకు 'కంబైటో కంబైటో విజయరామరాజా” అనినాండు. ఇది 
‘Come + 38° అను శబ్దముల సమ్మేళనము. బంగారు తిమ్మరాజు 
కథలో Gate అను నాంగ్లపదమున్నది. ఒకటి రెండో మూడు గేటు 
వరుసగ దాటాడు”. భళ్లాణరాయ చరిత్రము జంగంకథలో Dress 
శబ్దమున్నది. సారంగధర చరిత్ర శారదవరుసలో Fire శబ్దమున్నది. 
SBS SN నుర్జూపదములతోం బోల్చినచో వీరగాథలలో 
నాంగ్లపదములు మిక్కిలి తకువయని చెప్పవలెను. ఆండాళ్‌ 
చరిత్రములో SAY అను తమిళ RANGE కానవచ్చుచున్నది 
('పగల్పత్తు రాప్పత్తుత్సవ వైభవమచట చూచువారు). 0 


జావికలు 
Es 


ra 


జన్నివాడ కథ- కృష్ణా మండలమున లభించిన తాళవ(త (గంథము. 
వలనాటి వీరచరిత్ర, విశాలాంధ్ర (వతి, వుటలు, 141, 142. 


A O ND 


డా॥ బి. రామరాజుగారు, తెలుంగు జానవదగేయ సాపొత్యము” వుటలు. ౬౬౧, ౬౬౨. 
అలరాచమల్లుగారి గురిజాల రాయబారము, వల్నాటిలో లభించిన (వ్రాంతవతి. 


ఇరువదియవ (Sissid 
వీరగాథల ఛందస్సు 


వీరగాథల ఛందస్సు లక్షణగ్రంథములకు అందునదికాదు. 
లక్షణ (గంథములు కేవలము మార్గసాహిత్యమును బరిశీలించి 
యెర్చరచినవే కాని, దేశిసాహిత్యమును దృష్టియందిడుకొని చెప్పినవి 
కావు. అందు చేతనే వీని సూత్రములలో వీరగాథలు ఇముడకున్నవి. 


ఆద్యంతము నొకే ఛందమున నుండుట వీరగాథధల ముఖ్య 
లక్షణములలో నొకటి. ఈ లక్షణము ప్రతిదేశమందును బ్రతిసాహిత్య 
మందును గానవచ్చుచున్నది. పాశ్సాత్య వీరగాథలు- ముఖ్యముగా 
నాంగ్లవీరగాథలు చతుష్పదులుగా నుండును. దీనిని “ఇయాంటిక్‌” 
(iambic) ఛందమందురు. దీనిలో ద్వితీయ చతుర్ధ పాదములకు 
అంత్య ప్రాస యుండును (a, b, c, 6). ఈ (ప్రాసగల పాదము 538 
ఆటు “'సిలబిల్స్‌” (syllables) పొడవుండును. SES పాదములు 
(ప్రథమ, తృతీయ పాదములు) మాత్రము ఒక్మొక్కటి యెనిమిది 
“'సిలబిల్స్‌” పొడవుండును. వీరగాథలలో దబచుగా నీ 150057) 
వాడంబడుచుండుటబచే దీనికి “వీరగాథాచ్చందము” (‘Ballad Stanza’) 
అని పేరు వచ్చినది. పాశ్సాత్యదేశము లందన్నిటను నిదే ఛందస్సు 
వాడుకలో నున్నదని యర్థము కాదు. దేశదేశమునకు నిది 
భేదించుచుండును. కాని యే సాహిత్యమందైనను నిట్టి సులభ 
చ్చందమొకటి వీరగాథలలో నూటికి ఎనుబదివంతులు వాడంబడు 
చుండును. వీరగాథల ఛందస్సు కొన్ని సాహిత్యములందు నిబద్ధము 
గను BE), సాహిత్యములందు అనిబద్ధముగను గలదు. 


“The characteristic English, Scandinavian, Czech 
and Hungarian ballad form is stanzaic. Spanish ballads 
aasonate rather than rhyme, with octosyllabic base and 
uniform metre and technigue, but are not stanzaic. 
Esthonian ballads are in rhymeless octosyllables, Ukrai- 
nian in unrhymed free verse. Balkan and Russian bal- 
lads are unrhymed and not strophic. Danish ballads are 
arranged in couplets or guatrains, and so, on the whole, 


are English.”' 


యురేషియాయందువలెనే భరతఖండమునంగూడ నొక్ళొక్క 
ప్రాంతమందలి వీరగాథలలోం గొన్ని ప్రత్యేక ఛందోరూపములు 
వాడుక యందున్నవి. బెంగాలీ వీరగాథలలో “బౌల్‌, 543050”; 
గుజరాత్‌లో KE), మహోరాష్ట్రమున 'పావాడా”, 'లావణీ”; 
ఉత్తరప్రదేశ్‌లో 'ఛెయితీ”, 'కజరీ”; కేరళలో FPD SIRI; 
అస్సాములో 11:07”; రాజస్థానులో 08”, 'ఘుమార్‌; కాళశ్మీరమున 


రఫ్‌’, 580, మధ్యప్రదేశ్‌లో 'సుఅి, “సైరా”; గోవాలో 155”, దకని' 
మున్నగు వీరగాథాచ్చందములు ప్రచారమున నున్నవి.” రాజస్థానులో 
“పద్‌” అనునది (ప్రాచీనమగు వీరగాథాచ్చందము. * పంజాబులో 
వీరగాథారచన BE అను ఛందస్సులో గొనసాంగుచున్నది. 
మహమ్మదు ప్రవక్తకూడ నీ ఛందస్సులో రచనలు చేసినాండంట. * 
ఇట్టి జానపదచ్చందములు భారతదేశమున రెండువందలకుం బైగా 
నున్నవని పరిశోధకులు నిర్ణయించినారు. 

తెలుగులో “‘ద్విపది-'రగడి అనునవి అతిప్రసిద్ధములైన 
వీరగాథాచ్చందములు. ఈ “ద్విపద” మన లక్షణకర్తలు చెప్పిన ద్విపద 
వంటిది కాదు. ఈ “రగడియు లాక్షణికుల సూత్రములకు లొంగునది 
కాదు. ఇవి ప్రాచీనమైన జానపదచ్చందములు. వీనినిబట్టి 
లక్షణములను గల్పింపవలెనను గాని, లక్షణములనుబట్టి వీనిని 
గొలుచుట నిష్టలము. 


ఈ జానపద ఛందోరీతులు ప్రాజ్ఞన్నయ యుగమునుండియుC 
గలవనుటకు శాసనప్రమాణమున్చది. ఇవియన్నియును లయాను 
గుణమగు మాడ్రాగణబద్దములు. సంస్కృతమునుండి వచ్చిన అక్షర 
గణములకును వీనికిని సంబంధము లేదు. ఈ జానపద ఛందోరీతులు 
ద్రావిడభావషలన్నింటను సమానముగ నున్నవి. ఈ 
జానపదచ్చందములనుండియే దేశికవిత్వము పుట్టినది. 


డా॥ బి. రామరాజుగారు జాపదగేయముల వరుసలనుగూర్చి 
చెప్పుచు, లాక్షణిక నిరేశమునకు లొంగని వీనికొక ప్రమాణమును 
(బ్రతిపాదించిరి: “... జానపద గేయముల ఛందోరీతులను వేలకొలం 
దిగా గణవిభజన చేసిగాని, వైయాకరణు లేర్పరచిన కొలందిపాటి 
కొలత (బ్రద్దలచేగాని ANSA తేల్చజాలము... ఆదిమానవుడు 
సంతోష పారవశ్యమున చిందులు ద్రొక్కినప్పుడు ముద్రితములైన 
పదాంకములందే గేయముల రీతులును గలవు. కవిత్వారంభదశ, 
నాట్యారంభిదశ, నంగీతారంబభోదశ అచ్చోటనే గలదు. 
స్పష్టాస్పష్టములగు నాయంకముల నూహించి “'జానపదగేయములు 
మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, యెనిమిది, ఆవృత్తులలో 
నడచును’ అని యొక ప్రమాణ మేర్పరచుకొన్న SI), లక్షల 
గేయములనైన నీ సూత్రమున బంధింప వచ్చును”. 

పద్యములలోని ఛందస్సునకును, పాటలలోని ఛందస్సునకును 
చాల భేదమున్నది. పద్యముల పాదములు గణములచేం గూర్చం 
బడును. పాటల పాదములు (దీనిని చరణము లందురు) ఆవృత్తులచేం 
గూర్చంబడును. పద్యగణములు అక్షరగణములు; గేయ గణములు 


548 తెలుంగు వీరగాధథా కవిత్వము 


మాత్రాగణములు. పద్యపాదములోని గణములన్నియును సమాన 
కాలప్రమాణము కలవి కావు. గేయ చరణావృత్తులన్నియును 
కాలప్రమాణమున సమముగా నుండును. పద్యగణములు 
గురులఘువుల కూర్చుచే నేర్చడును. గేయావృత్తులు (SOS 
కాలప్రమాణముచే SON. పద్యగణములలో గురులఘువుల 
క్రమము నియతము. గేయావృత్తులలో గుంరుంలభయువుల 
క్రమమెట్లున్నను తప్పులేదు; మాత్రల కాలప్రమాణము సరిపోయిన 
జాలును. 

గేయచరణావృత్తుల యందలి మాత్రలను S, క, కి, టి 
యను నక్షరములచే సూచింతురు. ఇందొక్ళొక్నటి E) మా(త్రా 
కాలమును సూచించును. నంగీతశాస్త్రమున నీ మాత్రలను 
“అక్షరములు” అని పిలుతురు. సాహిత్యాక్షరములకును వీనికిని 
నర్ధక్లేశము కలుగకుండుటకై వీనిని “సంగీతాక్షరములు” అని పిలుచుట 
మంచిది. గేయచ్చందమును జెప్పునప్పుడు ఈ సంగీతాక్షరములనే 
చెప్పుదురు. ఇవి సాహిత్యాక్షరములతో సమముగా నుండవలసిన 
యవసరము లేదు. ఒకటి రెండు సాహిత్యాక్షరములు తక్కువయినను, 
సాంగందీసి పాడుటలో లోపించిన యక్షరములు పూరింపంబడును. 
ఒక్క్ళొక్కప్పుడు సాహిత్యాక్షరములు సంగీతాక్షరములకంటె నెక్కువగ 
నున్నచో నట మాడత్రాకాలమునకు సరిపడునట్లుగా సాహిత్యాక్షరములు 
కుదింపంబడును. 


గేయగతిలో మూండేసి మాత్రల చేరిక (ఆవృత్తి) స్ఫురించినచో 
దానిని “తకిట, తకిట, తకిట, తకిటి అని మూండక్షరములచే 
సూచింతురు. దీనిని “త్రిశ్రగతి యందురు. ఇట్లే నాలుగు మాత్రల 
యావృత్తులను 'కిటతక, కిటతక...” అను నక్షరముల చేతను, ఐదేసి 
మా(త్రల యావృత్తులను 'కిటతకిట, 20888...” అనియు, ఆటేసి 
మాత్రల యావృత్తులను “తకిటతకిట, తకిటతకిట...” అనియు, ఏడు 
మాత్రల యావృత్తులను 3+4గా నున్నప్పుడు, 'తకిట కిటతక, తకిట 
కిటతక...” అనియు, 4+3గా నున్నప్పుడు 'కిటతక తకిట, కిటతక 
తకిట...” అనియు, ఎనిమిది మాత్రల యావృత్తములను SSI 
కిటతక, కిటతక 288...” అనియు సూచించుట పరిపాటి. మూ 
డు మాత్రల యావృత్తుల నడకను త్రిశ్రగతియన్నట్లే, నాలుగు మా(త్రల 
యావృత్తుల నడకను “చతుర[గ్రగతిి యనియు, నైదుమా(త్రల 
యావృత్తుల నడకను 'ఖండగతి” యనియు, నాటేసి మాత్రల నడకను 
“రూపకగతి” యనియు, నేడేసి మాత్రల నడకను “(KB యనియు, 
నెనిమిది మాత్రల నడకను “ఆదిగతి యనియుం బిలుతురు. తొమ్మిది 
మాత్రల యావృత్తులు గూడ గలవు. ఇవి వారికథలలో 
వచ్చుచుండును. ఈ తొమ్మిది మాత్రల నడకను “సంకీర్ణగతి” 
యందురు. వీరఠగాథల ఛందస్సులన్నియును పై గతులలో నేదియో 
యొకదానిలో నిమిడి పోవును. 


ఉపలబ్ధములగు వీరగాథలలో ద్విపద-ద్విపద భేదములు, 
రగడ-రగడ భేదములు ప్రధానములుగా౯ గానవచ్చుచున్నవి. శాసన 
ప్రమాణమునుబట్టి చూచినచోం FAI ఛందస్సులలోం దరువోజ 
ప్రాచీనమైనదిగాం గన్పట్టుచున్నది (తొమ్మిదవ శతాబ్దమునాంటి 
పండరంగని అద్దంకి శాసనము తరువోజచ్చందమున నున్నది). ఇది 
స్త్రీల రోయకటిపాటలలో నుపయోగింపంబడుచుండెనని విన్నకోట 
పెద్దన్న సాక్ష్యమిచ్చుచున్నాండు.* ఇందు నాలుగు పాదములుండును. 
RES) పాదమున 3 ఇం.గ.+ 1 సూ.గ.+ 3 ఇం.గ.+ 1సూ.గ. 
ఉండును. అనంగా నిది రెండు ద్విపాదములు కలిసి యొక పాదముగా 
నేర్చడి నట్లున్నది. ఈ తరువోజ తరువాత 'ద్విపది (పాల్మురికి 
సోమనాధుని కావ్యములు), ద్విపద తరువాత “మంజరీ ద్విపది 
(శ్రీనాథుని వల్నాటి వీరచరిత్ర) తెలుంగు సాహిత్యమునం 
గాన్పించుచున్నవి. కాని దేశిచ్చందస్సుల క్రమపరిణామమునుబట్ట 
పరిశీలించినచో నీ వరుస క్రమము సరికాదని తెలియగలదు. 
“పద్యములేర్చ్పడు సంప్రదాయమునుబట్టి చూచినచో చిన్న చిన్న 
పాదములు గల పద్యములే మొదటి వనియు, పెద్ద పెద్ద పాదములు 
గల పద్యములు తరువాత ఏర్పడిన వనియు చెప్పవచ్చును... 
పరిశీలించి చూచినచో తరువోజకన్నను ప్రాచీనమైనది ద్విపదయని 
చెప్పుటకు వీలుకలుగుచున్నది. ద్వివదయందు రెండం 
పాదములుండుటయు, అవియు నాల్గు గణములు మాత్రమే గల 
చిన్న పాదములగుటయు, ఇట్టి ద్విపదలు వరుసగా ఎన్నైనను 
వబాయుటకు వీలగుటయు, దీనికి గానయోగ్యత యుండుటయు కూడ 
దీని యొక్క ప్రాచీనతను సమర్థించుచున్నది.”” 


ఇట్లు తరువోజకన్నను (బ్రాచీనతరమని భావింపనగు నీ 
ద్విపదలో యతిప్రాసల నియమమున్నది. ఇది గేయలక్షణము కాదు. 
యతిమాట యెట్లున్నను, రెండు పాదములకు వరుసగా బద్యము 
లందువలెం బ్రాస నియతముగా నుండుట గేయలక్షణము కాదు. 
గేయములలో లయానుసారియెన మాత్రా సంఖ్యయే నియతము కాని, 
తక్కిన ప్రాసాదులన్నియు నైచ్చికములే. కావున నీ ద్విపదయొక్క 
మొదటి రూపము మంజరీ ద్విపదయై యుండవలెను. (ప్రాస 
నియమము లేని ద్విపదయే మంజరీద్విపద. ఇందు పాదమునకు 
మూండిం[ద్ర గణములు నొక సూర్యగణము నుండును.) ఈ విధముగా 
తరువోజకన్న ద్విపదయు, ద్విపదకన్న మంజరీద్విపదయుం 
బ్రాచీనతరము లనుట సమంజసము. 

కాని, పల్నాటి వీరచరిత్రకన్నం బ్రాచీనతరమగు మంజరీ 
ద్విపద కావ్యము కాని, బసవపురాణముకన్నం (బ్రాచీనతరమగు ద్విపద 
కావ్యము కాని తెలుగున గానవచ్చుట లేదు. “సోమనాధథునికి 
పూర్వము ఒక్క తెలుగునందే గాక, ఇరుగు పొరుగు భాషలయిన 
తమిళ కన్నడములయందును ద్విపద లేదు.* జానపద గేయములను, 
వీరగాథలను బరిశీలింపంగా, ఖండగతిలో నున్న పాటలు- ద్విపద, 
మంజరీద్విపదల కన్నం (బాచీనతరములని తెలియుచున్నది. 


వీరగాథల ఛందస్సు 549 


పాదమునకు నాలుగేసి SÖE mo నీ పాటలనుబట్టియే 
పాల్మురికి సోమనాథాది పండితకవులు ద్విపదను సృజించియుందురు. 
ఈ ఖండగతిలోం జివరి ఐదు మాత్రల ఆవృత్తిని మూడు మాత్రలుగా 
మార్చినచో ద్విపద పాదమగును. పండితులిట్లు ద్విపదను 
సృజించిరనుటకు మటియొక తార్మాణమున్నది. ద్విపదచ్చందమునను, 
మంజరీద్విపదచ్చందమునను నుండు వీరగాథలను గాథాకారులు 
పాడునప్పుడు ఖండగతి స్పష్టముగా గోచరించును. చివరి 
సూర్యగణమును సాంగందీసి, అయిదు KID కాలము పాడుదురు. 
కావున వారు పాడునప్పుడు సంగీతాక్షరములు నాలుగు SSE” 
లుగా నుండును. దీనినిబట్టి ఖండగతిలో సాంగు జానపద గేయముల 
నుండి, మంజరీ ద్విపద, ద్విపద పుట్టినవనియు, న్‌ ద్విపదనుండి 
తరువోజ పరిణమించినదనియు౯ జెప్పవచ్చును. నిశితముగాం 
బరిశీలించినచో అక్మరలు సీసపద్యములు గూడ ద్విపద పరిణామములే 
యని తేలును. 


మంజరీ ద్విపద, ద్విపద = 8 ఇం.గ. + 1సూ.గ. 

తరువోజ = 8 ఇం.గ. + 1 సూ.గ. + 8 ఇం.గ.+1 సూ.గ. 
మధ్యాక్కర =9 ఇం.గ.+1 సూ.గ. + 2 ఇం.గ.+ 1 సూ.గ. 
సీసము = 6 ఇం.గ.+ 2 సూ.గ. 


రెండు ద్విపద పాదములచే దరువోజ యేర్పడును. ఈ 
తరువోజలో మధ్యనున్న సూర్యగణమును జివరకు నెట్టినచో సీసపద్య 
పాదమగును. తరువోజలోని ఇం(ద్రగణములలో నొక్కొక్కటి 
తగ్గించినచో 29375 యగును. ఇట్లు దేశిచ్చందోరీతులన్నిటికిని 
ద్విపద మూలరూపము. దీని జన్మకు గారణమైనది జానపదుల 
ఖండగతి.' తెలుగు వీరగాథలలో శక్తికథలు, పల్నాటి వీరకథలు, 
కాటమరాజుకథలు- ఈ మూండు వర్గములందును ఖండగతి, 
మందజరీద్విపద, ద్విపదచ్చందములు గోచరించుచున్నవి. 


1. ఖండగతి 


పాదమునకు నైదేసి మాత్రల యావత్తులు నాలుగుండుట 
ఖండగతి యనంబడును. ఇందు అయిదుమాకత్రలును జేరికగా 
నున్నప్పుడు ఈ ఖండగతిని ‘కిటతకిట, కిటతకిట, కిటతకిట, 
కిటతకిటి అని నూచింపవచ్చును. కాని, యొక్కొక్కప్పుడీ 
యిదుమాకత్రలు 2+3గా కాని, 3+2గా కాని యుండుట తటస్థించును. 
అప్పుడీ ఖండగతిని SS తకిట, తక తకిట, తక తకిట, తక 5307 
అని కాని, ‘తకిట తక, తకిట తక, తకిట తక, తకిట తకి అని కాని 
సూచింపవలెను. ఈ ఖండగతిలో “5+5+5+5’ అను రీతిలో 
పాదమునకు ఇరువది మాత్రలుండును. పదిమాత్రల తరువాత యతి 
యుండును. ఇది నియతము కాదు. ఈ ఖండగతిచ్చందము 
శక్తికథలలో బహుళముగా గోచరించుచున్న్చది. పరశురాముని 


కథాచక్రమున రేణుకా కల్యాణము'లో జమదగ్నివర్ణన ఖండగతిలో 
సాంగినది:- 

“వింతపు, వ్వులపంచ, చిలకట్టు, కట్టాదు 

0:9, KO , 25, యేశాదు 

బింక వం, కామైన, బిళ్లలా మొలతాడు 

పదియేళ్ల కు పాదీ, బటువులే, సీనాదు” 


అంకమ్మ కథాచక్రము- గంగురాజు కథ: - 


“ఈదున దొద్దవాదు బుద్ధిని దొద్దవాదు 
సామున దొడ్దవాడు (న) ద్యశాన దొడ్డవాడు 

KORD దొడ్డవాడు (గరిడి) సామున దొడ్డవాదు 
దీక్షకు దొద్దవాడు (దీక్ష) సాముకు దొద్దవాడు” 


ఇందలి పాదములు అయిదేసి మాత్రల యావృత్తులుగా లేవు 
(4+6) + (4+6) గా నున్నవి. అనంగా౯ బాదములో నుండవలసిన 
మొత్తము మాత్రల సంఖ్య (20) సరిపోయినది. కుండలీకరణమున 
నున్న యక్షరములను బాడునప్పుడు నొక్కివేసి, వచనమువలె 
నుచ్చరింతురు. కావున మాత్రల సంఖ్య మించదు. 


కాటమరాజుకథలలో 3575 భాగము ద్విపద. అయినను 
SSE) నీ ద్విపద శిథిలమై ఖండగతివలె మాటినది. కతీయావుల 
రాజు కథలోను, పాపనూక కథలోను గొన్ని భాగములందిట్టి గతిని 
జూడవచ్చును: - 


“రంగుగా, కరియావు, లారాజు చరిత్రను 

నంగతిగ, చెప్పేను, శ్రవణానందముగను 

కలియుగభేతాళుదు, కన్నమా, ధీరుందు 

రంపాలు, కేశవుండదు, రణళూరు, లుముగ్గురు” 

- కతియావులరాజుకథ 

ఇందుం గ్రీగీతలున్న భాగములలో పదిమాత్ర లొకే 2877 
నున్నవి. 5+5గా నివి విడుటలేదు. అయినను పాదమున మొత్తము 
మాత్రల సంఖ్య చెడదు. పాపనూకకథలో ఖండగతి ఇంతకన్న 
స్పష్టముగా నున్చది: - 


“యిచ్భినా వారిండ్లు, యిలమీద, (కుంగునూ 

పుచ్చుకున్న, వారింద్లు, భూమిమీ, ద వెలునును 
యెదురిండ్లు, మనవయ్య, DS, కెలపావకు 
ఇది అమిశ్య తో వుట్టై ను వినవ, య్య చెల్లెలు”. 


ఇందు “పుచ్చుకున్న 'కెలపాపకు’ అను నా వృత్తులలో నాటేసి 
ATSO, నివి పాడుటలో నైదుమాత్రలుగనే యుచ్చరింపం 
బడును. మొత్తముపైం గాటమరాజుకథలలో ఖండగతి చాల 15975 
యని చెప్పవలెను. పల్నాటికథలలో నీ ఖండగతి మచ్చునకైనను 
లేదు. 


550 తెలుంగు వీరగాథా కవిత్వము 


బొబ్బిలివరుస కథలలో “మేలు 2” అను వంతతో 'రజా 
భోగతి గలిగి” అను వరుసలో నున్న కథలుగూడ ఖండగతిలో సాం 
గునని చెప్పవచ్చును. ఈ మేలుభళీ కథలు తెలంగాణమున హెచ్చు. 
సదాశివరెడ్డి కథ, కర్నూలు నవాబు కథ, నల్ల సోమనాద్రి కథ, 
రాజా రామేశ్వరరావు కథ, రాయలసీమలోని కుంటి పుల్లారెడ్డి కథ 
మున్నగునవి ఈ వరుసలో సాంగినవి. ఉదాహరణకు సదాశిరెడ్డి 
కథలో నీ (క్రింది పాదములను జూడుండు: - 


(5.5) + (5.5) 
రజా భో, గతి గలిగి(మేలు భళి) రజా రా, జాగారు (మేలు భళి) 
మనది యా, దేశంబు (,, ) మనదియా,దీ భూమి (,,) 
పట్నం పడమట దిక్కు (4) రగా రంగం పేట (,) 
బీదరు తాలూకా (,) అంధోళి జోగిపేట (,,) 
సతాశివనం పేట (,,) విలేవాడు రాజు (,,) 


ఇందు ఖండగతిలోవలె నాలుగు 'కిటతకిటిలు స్పష్టముగా 
లేవు. కాని ఖండగతి పాదములో వలెనే పాదమున కిరువది మాత్రలు 
మాత్రమున్నవి. పదిమాత్రల కొకసారి వంత మేలు భళి” అని యూపు 
నిచ్చుచుండును. ఇట్లు SINOD ఊపునిచ్చుట ద్విపదకథలలోను 
గలదు. పల్నాటి వీరకథలలో 'రతిరాజ సుందరా- రణంగ దీరి 
అను పాదములో, 'రతిరాజ సుందరా యని కథకుడు పాడంగానే 
వంత ఆం అనును. కథకుడు మరల 'రణరంగ ధీరా...” అని 
పదిమాత్రల కాలము పాడును. అప్పుడు వంత మరల, మొదటి 
దానికన్న కొంచెము దీర్శముగా, ఆం కొట్టును. కాటమరాజు కథలలో 
గూడ నిట్లేయుండును. “పెద్దిరాజనువాని ప్రియనందనుండు” అను 
SES గథకుండు 'పెద్దిరాజనువానీ...” అని పాడి కొంచెమాగును. 
అప్పుడు వంతలు “ఆం అని కొంచెము లఘువుగా నందురు. తరువాత 
కథకుడు “ప్రియనందనుండో...” అని దీర్హముగా రాగము తీయును. 
అప్పుడు వంతలు కూడ “ఆం...” అని దీర్ణము తీయుదురు. కాంబట్టి 
పైన తెల్పిన మేలుభలీ కథలలోయగూడ మొదట es” యను 
వంతపదము వచ్చినంత మాత్రమున బాదసమాప్తియని భావింప 
రాదు. వీనిలో నిరువది మాత్రలొక పాదము. అందుచేతనే ఖండగతి 
యనుట. వీరగాథలలో ఖండగతి సంగీత విద్వాంసులు చెప్పినట్లు 
సరిగా “5+5+5+5” అను రీతినే సాంగదు. 10+10గా కూడ 
సాంగవచ్చును. ఈ పదిమాత్రలు గూడ “5+రొగా మాత్రమే కాక, 
“3+4+35గా౯ గూడ Vend కలదు:- 

“రజా, భోగతి, గలిగి- రజా, రాజా, గారు 

రగా, రంగం, పేట- సతా, శివను, పేట” 

ఇత్యాది పాదములలోం బది మాత్రలు 3+4+5'గా విజుగుట 
గమనింపవచ్చును. ఈ కథలలోం గొన్ని పాదములలోం బది మాత్రల 
యనంతరము యతిని బాటించుటయు౯ గలదు. అందువలననే ఈ 
కథలలో నిరువది మాత్రలొక పాదమనుట. 


వీరగాథానికలలో నూయలపదములుగూడ ఖండగతిలోనే సాం 
గుచుండును. ఇందు బదిమాత్రల కొకసారి వంతలు “ఉయ్యాలో” 
అని పునరావృత్తి నందించుచుందురు. తెలంగాణములోని 'విసునూరి 
దొర పాటిను జూడుండు: - 


“విసునూరు, గ్రామాన (ఉయ్యాలో) ఎసుమంటి, సంగతీ(ఉయ్యాలా) 


ఎసుమంటి, సంగతీ M ఏతీరు, గున్నదీ » 
ఆ వూళ్లొ, దోరోడు " ఏమేమి, సేసెనే . 
విసునూరు, దోరోడు ,, ఎంతపా,పిష్ణ్టోడు” ,, 


(బ్రతుకమ్మపాట లెక్కువ భాగము ఖండగతిలోనే నడచును. 
బ్రతుకమ్మ పుట్టుకనుగూర్చిన ప్రాచీన గేయమును జూడుండు:- 


55 చోళ్ళ దేశమున (ఛందమామ) ధర్మాంగప, డనురాజు చందమామ) 
vas, వతియండ్రు. ,, 
నూరు 90, దిని గాంచె,, 
టైరులచె, హతమైరి” ,, 


ఆరాజు భార్యయు ,, 
నూరు SE ములు SD, 
వారు శూ రూలయ్యు ,, 


వేపూరి బ్రతుకమ్మపాట యను లవకుశ: - 
“మానితం, బుగ నదికి(డయ్యాలో) స్నాన మా, డగ వచ్చి (ఉయ్యాల) 


వైదేహి, శోకంబు స వాల్మీకి ముని వినీ ,» 
చెంత 3, రగ బోయి ,, 208 యువ, కారించి ,, 
gy స, వెవరమ్మ  ,, అడది న్కు న్నవు తల్లి” ,, 


చందమామ”, 'ఉయ్యాలో', 'తుమ్మెదా'- ఇత్యాది పునరా 
వృత్తులున్న గాథానికలు చాలభాగము ఖండగతిలో నుండునని 
చెప్పవచ్చును. 

ఖండగతిలో రెండు పాదములు ట్రాసి, యాద్యంత ప్రాసలు 
కూర్చినచో “ద్విరదగతి రగడి యగును. ఈ రగడను లాక్షణికులు 
పేర్కొన్నారు. 1-3 గణములకు యతియు, నాద్యంత ప్రాసలును 
రగడలలో నియతముగా నుండును. 


శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు “మాతంగికథ, మాహురమ్మ 

కథి యను శక్తికథలును, కాటమరాజుకథలలోని “అగుమంచికథి 
యును ఖండగతిలో నున్నవని DVD (చూ. విజ్ఞాన సర్వస్వము, 
నాల్గవ సంపుటము, పుట 805). డా॥ బి. రామరాజుగారు కూడ 
“మాహురమ్మ కథ, మాతపురాణము’- ఈ రెండును SESE? యను 
ఖండగతిలో నున్నవనిరి (చూ. తెలుంగు జానపదగేయ సాహిత్యము, 
పుట ౭౮౩). కాని ఈ పెద్దలిరువురును ప్రమాదపడిరని చెప్పక తప్పదు. 
వీరు తెల్పిన పై మూం౭డు కథలును స్వచ్చమగు మంజరీ ద్విపదలో 
నున్నవి: - 
అగుమంచికథ: “శ్రీకృష్ణ, దేవుని- చితాన, దలచి 

ఆ 0, దాంబను- ఆత్మలో దలచి 

రమణ తో, దుత విమ్ణు- రాజుకు, (23) 

(భ్రమరాంబి, కను మదిని- ప్రార్థన, జేసి”? 1° 


వీరగాథల భందస్సు 551 


మాహురమ్మకథ: “శ్రీ రాజాధిరాజు- రాజు గిరిరాజు 
కలునంది కలుబెరిక- కలిగినా రాజు 
కలనవోయిన భవులు- కలిగిన రాజు 
రాయ కుంభిణియును- రక్త కుంభిణియు” " 


మాతపురాణము: *శ్రీరామచంద్రుని- శ్రీకరంబుగను 
వారిల నుండెడి- వారల దలతు 
ముదముతో త్రీలక్షీ లై-యా లోకమాత 
మోదంబుతో నంత- మునిదత్తు దలతు. ” ja 


శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు ఈ 34834) యావృత్తముల 
ఖండగతి రచనలకు జంపెలను పేరున్నట్లు తెల్పినారు." ఇది 
సరికాదు. జంపెలనంగా 18:58 నారాయణి పదముల వరుస. 
ఇవి యక్షగానములలోను గలవు. ఒక ఖండగతి పాదమును, ఒక 
ద్విపద పాదమును గలిసినచో జంపెయగును (5+5+5+5; 5+ 
5+5+3). అంతేకాని ఖండగతియే జంపెవరుస యనుటకు 
వీలులేదు. (అప్పకవి మతమున జంపెవరుసలోం జివర PRO 
గణముండును. ) 


2. ద్విపద-మంజరీ ద్విపద (లేక ద్విపద మంజరి) 


లాక్షణికులు చెప్పిన ద్విపదకును, వీరగాథలలోని ద్విపదకును 
చాల భేదమున్నది. లాక్షణికులు మూండిం(ద్రగణములు నొక 
సూర్యగణము నొక పాదముగా రెండు పాదములు చెప్పి, ప్రాస 
కూర్చినచో 'ద్విపది యనిరి. ప్రాసనియమము లేనిచో “మంజరీ 
ద్విపది యనిరి. వీనిలో (DS తృతీయ గణాద్యక్షరములకు 
యతిమైత్రి. లాక్షణికులు సెప్పిన ఇంద్రగణములలోం గొన్ని నాలుగు 
మాత్రల గణములున్చవి. BE) అయిదు మాత్రల గణములున్న్చవి. 
(నలి గణములోను, “భి గణములోను అక్షరముల మొత్తము 
నాల్గుమాత్రలే యగును. తక్కిన నగ, సల, ర, తి అను గణముల 
s మా(త్రలగును). అందుచే ద్విపద లక్షణము, లాక్షణికుల 
మతమున, నాలుగు (OETI యయిదు మాత్రలతోంగాని 
మూడు గణములుండి, ఆ తరువాత మూడు మాతల 
గణమొక్నటి యున్నం జాలునని భావము. మూండిం[ద్రగణములు నొక 
సూర్యగణము ననుదానికిదియే యర్థము. 

వీరగాథలు గానప్రధానములు గావున, వానిలో నిట్లు 
గణముల మాతాకాలమున భేదముండుటకు వీలులేదు. కావున 
వీనిలోని ద్విపదలలో నయిదు మాత్రల గణములు మూడును, మూ 
డు మాత్రల గణ మొకటియుం దప్పక యుండితీరవలెను. ద్విపద 
కావ్యములలోవలె వీరగాథలలోం గొన్ని నాలుగు మాత్రల గణములు, 
మటికొన్ని యయిదు మాత్రల గణములు నుండుటకు వీలులేదు. 
ఇం[ద్రగణములన్నియును నైదు మాత్రల గణములుగనే యుండవలెను. 
అందుచే వీరగాథలలో Soe” Se” అను వింతగణములు రెండు 


ప్రత్యక్షమగుచుండును. అనంగా6 బాడునప్పుడు నలి గణమును 
“భి గణమును మటియొక మాత్రకీడ్చుచుందురు. పాడునప్పుడే కాక 
జానపద కవులు రచించునప్పుడుకూడ నీ రెండు గణములకును 
BNS లభఘువును జేర్చుచుండుట పరిపాటి. ద్విపదను 
గాథాకారుండు పాడునప్పుడు చివరనున్న మూడు మాత్రల గణము 
కూడ CA, అయిదు మాత్రల కాలముననే యుచ్చరింపంబడును. 
అందుచే వీరగాథలో సాహిత్యాక్షరములు 5+5+5+3 అను రీతిగా 
నున్నను, పాడునప్పుడు ద్విపదలు మంజరీ ద్విపదలు గూడ 
5+5+5+5 అను ఖండగతివంటివే యని చెప్పవలెను. scn 
వీరగాథలలో సాహిత్యచ్చందము వేటు, గానచ్చందము వేటు. 
పాశ్చాత్యులకు ‘Ballad Stanza’ (వీరగాథా 5,8) 

ఉన్నట్లుగా, మనకు “వీరగాథా ద్విపది (Ballad Couplet) కలదని 
చెప్పవచ్చును. ఈ వీరగాథా ద్విపదలోని సాహిత్యాక్షరముల నిట్లు 
చూపవచ్చును: - 

5 + 5 + 5 + 3 

88880, 80888, — 80880, తకిట 


ఇది సరిగా లాక్షణికులు చెప్పిన 'కర్నాట చౌపది వంటిదే. 
88 సోమనాథాదుల కావ్యములలోని ద్విపదను మార్గ ద్విపది 
(Classical Couplet) అని పిలువ వచ్చును. ఇది వీరగాథా 
ద్విపదకన్న భిన్నమైనది. దీనిలో “నల, నగ, సల, భ, ర, తి అను 
నింద్రగణములును “హ, ని అను సూర్యగణములును బ్రయోగింపం 
బడుచుండును. ఇం[ద్రగణములలో 'నల, భి అనునవి నాల్గు మాత్రల 
గణములు. మిగిలినవి అయిదేసి మాత్రల గణములు. సూర్యగణములు 
రెండును మూండేసి మాత్రల గణములే. కావున “మార్గ ద్విపదిలోని 
గణములను మాత్రలలోం జూపవలెనన్న నెనిమిది రకములుగా 
జూపవచ్చును. ఇం(ద్రగణములలో SO, భి అను గణములను 
దప్పించి ప్రాసినచో (5+5+5+3. కేవలము నల, భి అను 
గణములనే వాడినచో 4+4+4+3. లాక్షణికులు చెప్పిన VND 
నిట్టిదే. కాని మార్గకవులు ద్విపదను పవ్రాయునప్పుడు నాల్గుమాత్రల 
గణములను అయిదుమా(తల గణములను గలివియే 
బాయుచుందురు. గణితశాస్త్రము ననుసరించి ఈ మిశ్రరూపము 
లాటుకన్న 293 యుండుటకు వీలులేదు: - 


5+4+5+3 
4+5+4+3 
5+5+4+3 
4+4+5+3 
5+4+4+3 
4+5+5+3 


552 తెలుంగు వీరగాథా కవిత్వము 


కావున ద్విపదకావ్యములలో మాత్రాగణములను ఎనిమిది 
విధములుగా (బ్రయోగింపవచ్చును. వీరగాథలలో మాత 
మెల్లప్పుడును “5+5+5+58’ అను పద్ధతిలోనే గణము లుండును. 
ఒకవేళ నెచటనైనను మిశ్రరూపమున గణములున్న్చను, గాథాకారుం 
డావేశముతోం జదువునప్పుడు పైన చెప్పిన పద్ధతిలోనే (5+5+5+3) 
గా గణములను సర్షుకొనును. ఉదాహరణమునకుం బల్నాటి 
వీరచరిత్రలో “సంజాత నవరస సంభృతి యొప్పి అను పాదములో 
(5+4+4+3° అను రీతిని గణములున్నవి. కాని గాథాకారుండు 
పాడునప్పుడు దీనిని “సంజాత నవరసా sopa యొప్పి అనును. 
అప్పుడు మాత్రలు “5+5+5+8'గానే యుండును. సాధారణముగా 
వీరగాథాద్విపదలో 'నల, భి గణములకు మతియొక మా(త్ర చేర్చి 
SOO” భలి అను వింత గణములు సృజింపంబడుచుండును. పల్నాటి 
వీరకథలలోను, కాటమరాజు కథలలోను నిట్టి గణములు కొల్లలుగా 
నున్నవి: - 
(భల) 
“విలసిల్లు, పలనాటి, వీరచరి, తమును” 
(-పల్నాటి వీరచరిత్ర, కృత్యాది.) 


(భల) 
“పరగంగ, తెరచీర, భక్తులకు, మొక్కి” 


(భల) (నలల) 
“సరవితో, బాయగల, చదువగల, యట్టి” (- పంపా(ది కథ.) 


దీనినిబట్టి వీరగాథా ద్విపదలో మూడు పంచమా[త్రా 
గణములు నొక (త్రిమాత్రాగణము నుండునని చెప్పవచ్చును. లేదా 
“నలల, నగ, సల, భల, ర, తి అను పంచమా([తాక గణములును, 
TR, ని అను (తిమాతాక గణములును వాడంబడుచుండునని 
చెప్పవచ్చును. రెండు పాదములకు (MS పాటింపంబడినప్పుడు 
దీనిని “వీరగాథా ద్విపది VIA, టబ్రాసలేనప్పుడు 'వీరగాథా 
మంజరి” అనియు బిలువవచ్చును. వీరగాథలలో రెండవ రకమే 
హెచ్చు. ఈ రెండింటను 1-3 గణాద్యక్షరములకు యతి. ఇదియును 
SSP ఉల్లంఘింపంబడుచుండును. 

పల్నాటి వీరకథలన్నియు నెక్కువగా “మంజరీ ద్విపదో లో 
గలవు. చెదురుమదురుగా ద్విపదయుం గలదు. (కాటమరాజు కథలలో 
339755 భాగము ద్విపద. మంజరీ ద్విపద మిక్కిలి తక్కువగా నున్నది.) 
పల్నాటి వీరకథలలోని మంజరీ ద్విపదకు ఉదాహరణము: 


“ఈ 68, కొన్నాళ్లు, ఇటు గడిచి, నంత (నల) 
అనుగురా, జప్పుదు, అంత తెరు, వేట (భల) 
సమర సన, న్నాహంబు, సరస గూ, ర్చుకొని 
మార్గాన, బోవగా, మరి నంత, వారు” 
(- నాయకురాలి కథ, కారెంపూడి తాళప[త్రప్రతి. ) 


క్రీడాభిరామములోని ప్రసక్తినిబట్టి ఓరుగంటి ప్రతాపరుద్రుని 
కాలమున (13 శతాబ్ది చివర) పల్నాటి వీరకథలు “ద్విపద 
ప్రబంధముిన పాడబడుచున్నట్లు తెలియుచున్నది. ద్విపదకును 
మంజరీద్విపదకును పూర్వులు భేదమును పాటింపలేదో, లేక యా 
కాలమున ద్విపదరూపమున నున్న పల్నాటి వీరకథలు కాలక్రమమున 
మౌఖికప్రసరణమునం౯ బ్రాసలు రాలిపో(గా మంజరీరూపమును 
ధరించినవో తెలియకున్న్పది. నేడు మాత్రము ఇంచుమించుగం 
బల్నాటి వీరకథలన్నియును మంజరిలోనే కానవచ్చుచున్నవి. 
అక్కిరాజు ఉమాకాంతంగారు ప్రకటించిన బాలచంద్రుని యుద్దము, 
పింగళి లక్ష్మీకాంతంగారు పరిష్కరించిన పల్నాటి వీరచరిత్రలోని 
కథలు మంజరిలోనే యున్నవి. పింగళి పరిషృతమగు పల్నాటి 
వీరచరి(తలో “అనుగురాజు పలనాటి నంపాదనము” అను 
కథా ప్రారంభమునం గొంత, “అరణ్యవాసము, కొమ్మరాజు యుద్ధము” 
అను కథలలోను స్వల్పముగా ద్విపద కానవచ్చుచున్నది. కృత్యాదిలో 
శ్రీనాథుండే తా నీ వీరచరిత్రను మంజరీద్విపదగాం జెప్పుచున్నానని 
(వ్రాసికొన్నాంయడు. (కాని ఇతండు వ్రాసిన పంక్తులు మాత్రము 
ద్విపదలోనే యుండుట వింత.) 


“వర భరద్వాజుని వంశానబుట్టి, 
ధరణి శ్రీనాథుడన్‌ ధన్యుండు మహపొమ 
విలసిల్లు పలనాటి బీరచరితమును, 
నలలితమ్ముగ జనుల్‌ చదువుట కొరకు 
సంజాత నరవరస నంభ్బతి యొవ్ప, 
మంజరీద్వొిపదగా మన్నించి చేసె” 
(- పలనాటి వీరచరిత్ర, విశాలాంధ్ర ప్రతి, కృత్యాది) 


“కల్లు ప్రతిష్ట యవతారికలోయగూడ శ్రీనాథుడు “మంజరీ 
ద్విపదగా మన్నించి నేను, చెప్పబూనితి వచఃశ్రీ మెరయంగి అని 
(వాసినాండు. నాకు లభించిన తాళపత్ర (గంథములలోం గూడ నెకువ 
భాగము మంజరీ ద్విపదలే. రెండు కథలు మాత్రము AGEE OGA. 
అందొకటి శ్రీనాథ విరచితమగు “బాలుని కథి. దీనిని ద్విపదగా 
రచించుచున్నట్లు కవియే స్వయముగాం జెప్పుకొన్నాయడు. ముద్రిత 
(గంథముతోం (పింగళి పరిష్భృతము) దాను మంజరీద్విపదగాం 
బల్నాటి వీరచరిత్రను బ్రాయుచున్నానని తెల్పిన శ్రీనాథుండే నాకు 
లభించిన తాళపత్ర (గంథమున౯ బలనాటి వీరుల భాగవతమును 
ద్విపదగా రచించుచున్నానని తెల్పినాండు: - 
ద్విపద: - 

“వేమూరు సుకవులు వినుతిసేయంగ, 

భూమిలో శ్రీనాథుడు పుణ్యాత్ళు డనగ 

వలను బరద్వాజ 0353009, 

పలుమారు చెన్నుని భక్తి (ప్రార్థించి 

597783 వీరుల భాగవతంబు, 


వీరగాథల 1500555) 553 


తెలుగున ద్వివదగా తెరగొప్ప జేసి 
శ్రీకారమైనట్టి శ్రీవీరచరిత, 
ప్రాకటమైనట్టి 5997554”. P 


అలరాజుారాయబారమునకు ఉపోద్దాతముగానున్న మటియొక 
కథలోంగూడం గవి (ఈ కవి యెవరో తెలియుట లేదు) తాను పలినాటి 
వీరుల భాగవతమును ద్విపదగా బప్రాయుచున్నానని చెప్పినాండు. 
చెన్నుడు ప్రత్యక్షమై తన్ను వీరచరిత్ర వ్రాయుమనినట్లు దీని 
యవతారికలో నుండుటచే నిది కూడ శ్రీనాథ కృతమని భావింప 
వచ్చునేమో. ఈ కవికూడ శ్రీనాథునివలెనే 1978 వీరుల భాగవతి 
మనినాండు: - 


“పలినాటి వీరుల భాగవతంబు, 
చెలువొప్పు ద్వివదగా చేనియు వేడ 

నా కంకితముచేయ ననుదొప్ప ననుచు, 
శ్రీకాంతు ssp చెప్పిన పిదప 
మేలుకొని నేనెంత మేల్యట్ల ననుచు, 
చాల నాళ్ళర్యంబు నా సమయమందు 


55 16 


(55955) ద్వివదగా కావింతు నేను... 


ద్విపదలో రచించిపంబడిన ఈ కథలో “మండాది వలస, 
మందపోటు, గురిజాల యుద్ధము” సంక్షిప్తముగా నున్నవి. 

మద్రాసు ప్రా.లి.పు.భా.లో ఉన్న సి.పి.బ్రౌను దొరగారు 
సేకరించిన పల్నాటి వీరచరిత్ర తాళప[త ప్రతులలో గొన్ని 
ద్విపదచ్చందమున నున్నవి. డి.నె. 1140 ప్రతి యిట్లు ప్రారంభ 
మగును: - 

“శ్రీవిష్ణునాభిని 295009, 

భావి జతుర్భుఖ (27:59 2903... 

మనుమలు SASi మహాని SID 

భఘనగర్వమునం బొంగి కార్త వీర్యుందు” 


కొండయ్య రచించిన కొమ్మరాజు యుద్ధము” (డి.నెం. 1141) 
ద్విపదలో గలదు:- 

“క్రీరమ్య వకు దాశిత వత్సలుందు 

వారిజ నేతుండు వనజ నాభుండు” 

ఈ కొమ్మరాజు చరిత్రలో గవియగు కొండయ్య తాను 
రాయబారముకథను ద్విపదలో ప్రాసినట్లుగాం జెప్పుకొన్నాండు: - 


“సామజంబులు పోవు జాడను చిన్న 

బీములు సంచరించిన విధంబునను 

రాయబారము కవిరాజులు మెచ్చం, 

238 ద్విపదగాం జేసితి మున్ను” 

అక్కిరాజు ఉమాకాంతంగారికి 'బాలునికథికు శ్రీనాథుడు, 
కొండయ్య, మల్లయ్య అను ముగ్గురు కవులు రచించిన మూండు 


వేర్వేబు రచనలు లభించినవి. ఈ మూండింటినుండియు వారు 
ఉదాహరణముల నిచ్చియున్నారు (చూ. వారి పల్నాటి వీరచరిత్ర, 
ప్రథమ భూమిక, పుటలు 77-79). ఆ యుదాహరణములను 
బరిశీలింపంగా, బాలునికథను శ్రీనాథుడు మంజరీ ద్విపదలలోను, 
కొండయ్య మల్లయ్యలు ద్విపదగాను రచించిరని తెలియుచున్నది. 
కాంబట్టి పల్నాటి వీరకథలలో ES భాగము మంజరీ ద్విపదలో 
నున్నను, ద్విపదలోనున్న రచనలును గొన్ని కలవని భావింపనగును. 
ముఖ్యముగా ‘బాలుని కథ, రాయబారము, కొమ్మరాజు యుద్ధము, 
పల్నాటి వీరచరి(త్ర పూర్వభాగము” మున్నగునవి ద్విపదలో గలవని 
తెలియును. 

పల్నాటి వీరకథలలో నెక్కువ భాగము మంజరీద్విపద 
(వీరగాథామంజరి)లో నుండంగాం, గాటమరాజుకథలలో నెక్కువ 
భాగము ద్విపద (వీరగాథాద్విపద)లో నున్నవి. మద్రాసు ప్రా.లి.పు.భా. 
వారు వేటూరి ప్రభాకరశాస్తిగారిచేం బరిష్కరింపంజేసి ప్రకటించిన 
కాటమరాజుకథలలోం (బ్రధాన భాగము మంజరిలోనే యున్నది. 
(295,20 5 OI ద్వివదలోం గలవు.) మంజరిలోనున్న 
కథలలోగూడం (బ్రారంభమున నవతారికా భాగమును ద్విపదలో 
రచించుట పరిపాటి. ఈ ప్రారంభమును జూచి దానిని ద్విపదగా 
(OOD. గంగుల 509909 కూడ దన కథావతరణిక 
ద్విపదలోనే యందుకొనినాండు: - 


“క్రీజాహ్నదీ గంగం జిత్తమునం దలంచి, 
రాజితంబుగ విభ్నురాజుకు (యొక్సి 
కమలేశుం గీర్తించి Serge దలంచి, 
కరిచర్భధరుండైన ఘనునిం (27800 
చవుషష్షి విద్యావిశారదులనెంచి, 
కవివర్వులకు నమస్మారంబు 25” 


ఈ యవతరణికను DED కథలోనికి రాయగా, మంజరియే 
సర్వత్ర గోచరించును: - 


“dod వైరంబున్న యెజిగడ్ద్డపాటం, 
బల్లవరాజుతోం 253) ననుచు 
బీరగంగమ ముందు వీరులై మేము, 
పగజతోం బోరాడి వగదీర్తు మనుచు 
శ్రీకరంబైనట్టి సృష్టిలోపలనుు, 
కాటరాజనువాదు ఘనపవుణ్యపరుందు” 


ఈ (గంథమున అనుబంధముగా వీయంబడిన “భట్టు 
రాయబారము, కోటపాటి తాటి వృక్షం తెచ్చేకథ, ఎట్టిగడ్డపాటి 
పోట్లాట”, అను మూండు కథలును ద్విపదలోనే కలవు. ఇటీవల 
(1967లో) ఆచాధ్యుల పిచ్చయ్యగారు ప్రకటించిన “వలురాజు SES 
ఆద్యంతమును చెక్కుచెదరని ద్విపదలో నున్నది. 


554 తెలుంగు వీరగాథా కవిత్వము 


నాకు లభించిన తాళపత్ర (గంథములలో ద్విపదలోనున్న 
కాటమరాజు కథలు: “వలురాజు కథ, పంపాధ్రి కథ (దొనకొండ 
(58), పోలురాజు కథ (99730 (58), బల్లికురువ పోట్లాట, 
కాటమరాజుకు పట్నం కట్టిన కథ, పాపనూక కథ (కుచ్చికాయలపూడి 
(ప్రతి), ఆవులమేపు (దొనకొండ (ప్రతి), పాలేటి కథ, ఎజ్బయ్య 
SSD, వేడుక బొంగరాల కథ, 90509 కథ, భక్తిరన్న 
కథ”. ఇంక మంజరీ ద్విపదలో నున్న కాటమరాజు కథలు: - 
“పంపాద్రి కథ (కుచ్చికాయలపూడి ప్రతి), పెద్దిరాజు కథ, కాటమరాజు 
యుద్దము - (ప్రథమకాండము లేక కాటమరాజు ఆర్హపెంట యుద్దము, 
పోలురాజు కథ (కంకణంపాడు (58), కతియావులరాజు కథ, 
పాపనూక కథ (పెడకంటిపల్లె (58), ఆవులమేపు (ఎడవూరు (58), 
గంగతర్మము, జన్నివాడ కథ, చల్లవారి జగడము (ఎట్టిగడ్డపాటి 
పోట్లాటలో నొక కాండము), బొల్లావు యుద్ధము”. 


కాటమరాజు కథలలో బహుళముగాం గాననగు ద్విపదలకు 
ఉదాహరణములు: - 
“వల్లురాజ” మొదలైన వరుస పెద్దలును, 
390 యలమంచి స్థిరముగా వారు 
వారు చెల్లిన వెనుక వారి కుమాళ్ల, 
చేరి విచారము చేసి రందరును 
పెద్దలు ఇచ్చోట పేరున 398, 
వద్దికెతో యలమంచి Syd తమకు 
288 యలమంచి ఏమి నిత్యంబు, 
వాటముగ పంపాొదధ్రైకి వచ్చిరి వారు” 
- పంపాద్రి కథ (దొనకొండ (58) 


“రనకొండ లోపల తగ వేడ్మతోను, 
పనివడి కంఠసరి బాలలిద్దరును 
బొంగరాలాడిన పూనిక వినుడి, 
సంగతి చెప్పెదను (శ్రవణానందముగ” 
-వేడుక బొంగరాల కథ 


“క్రీకంఠు మదిలోన చెలగి నుతియించి, 
చేకొని త్రీహరుని చితాన దలచి 
పంకజగర్శునకు ప్రణమిల్లి మొక్క 


పొంకముగ శారదను బుద్ధిలో దలచి” -భక్తిరన్న కథ 


కాటమరాజు కథలలో సకృత్తుగాం గాననగు మంజరీ 
ద్విపదలకు ఉదాహరణములు: - 

“అల్లుడ వల్లికొండ, అన్ననింహోద్రి, 

వన్నెగల తమ్ములార! వసుధేశులార! 

ఎన్నదు నా మాట కెదురాడ లేదు, 

989925) కల్యాణము చూడ రమ్మనెను 


వచ్చిన సంతాన మిత్తునని SDE” 


పెద్దిరాజు కథ (కుచ్చికాయలపూడి (58) 
“బోరున ఆ చల్ల భూనాథ సుతులు, 
తమవంతు వగవార్షి ధాకత్రిపై గూల్ఫి 
అంచితముగ వారేగురన్నదమ్య్ములును, 


పల్లవరాజాల బలములు (ద్రుంచి” -చల్లవారి జగడము 


“ఉగ్రుడై ÖÖS) యుటీమి తాంజూచి, 

చేతి 5058 చెలగి 299303 

తళుకు SES మెజిసెం దందర 05, 

బాతుపై నెగసేటి భైరవువలెను”  -వీరినీడు యుద్ధము 


తరతరములనుండి పాడుటవలనం గాంబోలు నీ కాటమరాజు 
కథలలో గొన్ని ద్విపద పాదములు, మంజరీద్విపద పాదములు 
శైథిల్యము నొంది ఖండగతిగా మాణిపోయినవి. “కతియావులరాజు 
కథ, పాపనూక కథ, గంగతర్శము, జన్నివాడ కథ, బొల్లావు యుద్ధము” 
అను వీరగాథలలో నిట్టి ఖండగతి కాననగును. కొన్నింట నీ శైెథిల్యము 
మతణింత ముదిరిపోయి VARES వచనములాి యనునంతగా 
రూపటియున్నవి. చిత్తూరు మండలమున, చంద్రగిరి తాలూకా 
పెడకంటి పల్లెలో నాకు లభించిన కటియావులరాజు కథ (తాళపత్ర 
(గంథము)లో నిట్టి “అయాత్మక వచనములు” గాననగును. కతఖియావుల 
రాజునకును పల్లికొండకును జరిగిన సంభాషణము: - 


“ఏన్ని దినములు చూతు బావ- యెన్ని గెడియల కొచ్చేరు 
మూడు దినములు చూదు మరిది-మూడు గెడియలు చూడు మరిది 
అయిదు దినములు చూదు మరిది- అయిదు గెడియలు చూడు మరిది 
మూడు దినములు చూడనె బావ-మూదు గెడియలు చూతుగాని” 


జన్నివాడ కథలో శైథిల్యమును జూడుండు: - 
(257 35° రాజాలంతా పుల్లరికిత్తురుగాని 
నీరున బుట్టిన వూరెల్ల ఇవ్వ నీతమా తమకు 
es ఖర్చుడిచ్భిన నా 5:52 కాలచేసి భూమిని 
పాడుచేసి పోదామనిరి పాకనాటి ప్రజలు” 


గంగతర్మమను SESE నిట్టి శైథిల్యము కాననగును: - 


“క్రీ రాజాధిరాజు రాజు కాటమరాజు 

దక్షిణాదికి ఆవుల తోలించుకోని 

బలువైన నంపదలు వచ్చి పాలేటి నిలచి 

ఆరునూరు గుత్తికవ్వములు యాదవులు కొందరు 
తరమునాటి గోకులము వచ్చి తాళ్లూరి మిట్టల దిగెను” 


పైన తెల్పిన యుదావారణములలో ఖండగతిలోని 
SOSSI EVO నావృత్తుల నడక లేదు. కొన్ని పాదములలో 


వీరగాథల భందస్సు 555 


నించుమించుగ నిరువది మాత్రలు కిట్టుచున్నవి. మటికొన్ని ఇంకను 
దీర్శముగా సాంగియున్నవి. 


ఇట్లు మంజరీద్విపద పాదములు, ద్విపద పాదములు 
ఖండగతిగా మాబుటలో మతియొక వింత ఛందస్సు బయట 
పడుచున్నది. ద్విపదకథలలో నన్నిపాదములును ఖండగతిగా 
మాటినచోం జిక్కులేదు. కాని ఇందు గొన్ని మాత్రమే మాలతీ, తక్కినవి 
మంజరిగానో లేక ద్విపదగానో యుండిపోవును. అందుచే కథలో 
గొన్ని తావులందు ఒక ఖండగతి పాదము నొక మంజరి పాదము 
నుండుట తటస్థించును. అప్పుడది హరిహరీపదముల వరుసగా 
గన్పట్టును. ఇట్టి విచిత్ర వరిస్థితి పల్నాడులో నాకులభించిన 
కతియావులరాజుకథలో నున్నది. (ఈ కథలో బ్రధాన ఛందస్సు 
మంజరి. మధ్యమధ్య ఖండగతి యున్నది.) 
“వేదాద్రి నరసింహుల వేడుకలతో సేవించి (ఖండగతి) 
మరలి వోరుగంటికి మరి సాగిపోత (మంజరీ 8455) 
తటాకములు మంచి SIS మేడలు చూచి (ఖండగతి) 
గోవురములు ఆటకూటములు చూచి (మంజరీ ద్విపద) 


కొల్ల్తారు మిద్దెలు కొలువు కూటములు చూచి (ఖండగతి) 
చల్లని చిత్తరువుల SIS చూచి (మంజరీ ద్వొవద) 


బహు బంతికూటములు భద్రశాలలు చూచి (ఖండగతి) 
సొంపైన సూర్యసోమ వీథులు చూచి” (మంజరీ 55) 


ఇట్లు ఖండగతి పాదము మంజరీద్విపద పాదము కలిసిన 
ఛందస్సును “జంపెవరుసి యందురు. (హరిహరీ పదములన్నియు 
నీ జంపెవరుసలోనే యున్నవి.) ఈ జంపెవరుసలో మాత్రాగణము 
లిట్లుండును: “5+5+5+5; 5+5+5+3”. కొందు విమర్శకులు 
దీనినంతయు నొకే పాదముగా భావింతురు. మటతికొందటు దీనినొకే 
పాదములో రెండు భిన్నదళములుగా నూహింతురు. తరువోజలోవలె 
నీ పాదమున కంతకును నొకే యతి పాటింపంబడదు. మొదటి 
దళములో 1-8 గణాద్యక్షరములకున్న యతికిని, రెండవ దళములో 
1-3 గణా ద్యక్షరములకున్న యతికిని సంబంధము లేదు. అందుచే 
నిదియంతయు నొకేపాదముగా భావించుటకన్న రెండు దళముల 
కూడికచే SEES పాదముగా౭ దలంచుట యుక్తము. జంపెవరుస 
యనగా నొక ఖండగతి పాదము, నొక మంజరీద్విపద పాదము 
కలియం౭గా నేర్పడిన దనుట సమంజసము. 


కాటమరాజుకథలలో నిట్లు ఖండగతి, మంజరీ పాదములు 
దగ్గజగా నుండి జంపెవరుసలవలెం MID కథలే కాక, ఈ 
రెండు పాదములకు నేకయతిని బాటించిన విచిత్రకథ కూడ నాకు 
లభించినది. (మొదటి దళమున ఖండగతి యుండుటచే దీనిని 
తరువోజ యనుటకు వీలులేదు. రెండును మంజరీ ద్విపద 
పాదములుగానే యుండి, యేకయతిని బాటించినచో నప్పుడు 
తరువోజ యగును.) నేను చిత్తూరు మండలమున 'గంగతర్భ్ర మను 


కథను సంపాదించితిని. ఇందు ప్రారంభమునం గొన్ని పంక్తులు 
లయాత్మక వచనములె సాంగి యున్నను మొత్తముపై ఖండగతి 
హెచ్చుగం దోంచుచున్నది. కొన్ని పాదములలో మంజరీ ద్విపదయు 
గోచరించుచున్నది. దగ్గజిగానున్న రెండు పాదములకు భిన్నయతిని 
గాక, యేక యతిని బాటించుట ఇందలి విచిత్రము. 


“బొల్లావులు ఎద్దులు- భోగవతి నర్రావులు వొచ్చి 

బొమ్మిరెడ్డిపల్లె మిట్టల వారి - బోడావులు దిగెను 
జలతారు గుడార్లు- జగజంవు గొడుగులు 

చల్లవారు ఏగురు- సాహస ఘనులు 
నకలాంబర భూషిత - సంపన్నులై వొచ్చి 

సాకిరేవు మిట్టల వారి- నలుగుటావులు దిగెను 
5875) రెణభేరి- గోకులము వొచ్చి 

కోపులేటి రేవున బసువన్న- గొబ్బున నిలచెను 
ఆరువేల ee - అందెలు ఎద్దులు 

అలవలపాొటి రేవున వారి- అందలావులు దిగెను 
మూడువేల పాడావులు- ముద్దుమోము లేగలు 

ముస్తీదులై వొచ్చి-ముద్దుపాటి రేవున వారి-ముచ్చటావులు దిగెను” 


పైపంక్తులలోంగొన్ని జంపెవరుసలవలె నున్నవి. మతికొన్ని 
శిథిలత్వము హెచ్చిన ఖండగతికి చిహ్నములుగా నున్నవి. ప్రతిపాద 
ద్వయమునకు నేకయతి విధిగా నున్నది. పూర్వమిది తరువోజ 
రూపమున నుండి, కాలక్రమమున నిట్లు శిథిలమైనదా యను 
ననుమానముకూడ వచ్చుచున్నది. 

మొత్తముపైం గాటమరాజుకథల ఛందస్సులో ద్విపద, 
మంజరీద్విపద, ఖండగతి- పరస్పరము మిళితములగుట కానవచ్చు 
చున్నది. ద్విపదకన్న మంజరీద్విపదయే యెక్కువగా ఖండగతికి 
ద్రోవతీసినది. 


శక్తికథలలో నెక్కువ భాగము ఖండగతి ననుసరించినను గొన్ని 
కథలు మంజరీద్విపదలుగాంగూడం గలవు. మాహురమ్మకథ, 
మాతపురాణము మంజరిలో నున్నవని వెనుక నిరూపించితిని. 
మంజరిలోనున్న ఇతర శక్తికథలు: “ఏకవీరాంబకథ, ఎల్లమ్మకథ, 
పరశురామాయణము, మారాసపువారి అంకమ్మకథ, రవద్దేవిరాజు 
కథి మున్నగునవి. 


వకలీరాంబ కథ: - 
(కృష్ణామండలమున నాకు లభించిన తాళపత్ర (గంథము). 
“క్రీశారదాంబను- చిత్తమున దలచి, 
చేకొని గణవతికి- చెయ్యెత్తి యుక్సి 
సరగున (బ్రహ్మకు- సాషాంగమొనరించి, 
శివుని పార్పతిదేవిని- చిత్తమున దలచి” 


556 తెలుంగు వీరగాథా కవిత్వము 


ఎల్లమ్మ కథ: - 
(Gri బి. రామరాజుగారు తెలంగాణమున సేకరించిన కథ). 
“ఎలిగొండ పుట్టంగ-సలిగొండ పుట్టె, 
సలిగొండ పుట్టంగ- ఎలిగొండ పుట్టె 
ఏఎలిగొండ సలిగొండ-ఏలేటి వారు, 
సత్యమైన గౌతుండు- సామానధీరుడు” 


పరశళురామాయణము: - 
(మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య 995338 భాండాగారమున 
నున్న ప్రతి. డి.నెం. 1110). 
“శ్రీకరం టైనట్టి- బెల్వంబుగాను, 
(బాకటంబుగ భువిని- ప్రస్తుతించంగ 
శ్రీరంగనాయకుల- చెల్వంబుగాను, 
ఆ శారదాంబకు- నర్జితో (యుక్సి” 


పైయుదాహరణములలో నెచ్చటైనను బ్రాస కనిపించినచో 
నది యాదృచ్చికమే కాని, ద్విపద లక్షణమును దృష్టిలో నుంచుకొని 
వాడినది కాదు. ఇట్లు కాకతాలీయముగాం బ్రాసలు పడుట మంజరీ 
ద్విపద కావ్యములందు అంతటను గానంబడును. సకృత్తుగా నుండు 
నిట్టి పాదములచే వీనిని ద్విపదకావ్యములుగా (భ్రమింపరాదు. 


నిశితముగాం బరిశీలించినచోయ బేరంటాం[డ్రకథలలోం 
గామమ్మకథ, సన్యాసమ్మకథ, వీరరాజమ్మకథ కూడ మంజరీ 
ద్విపదలోనే కలవని తెలియంగలదు. కాని ఈ మంజరి యొక వింత 
పద్ధతిలోం గొనసాంగుటచేతను, పాడునప్పుడు శోకాలాపనచే దీర్ణము 
లెక్కువగా నుండుటచేతను దీనిని సులభముగా గుర్తింపలేము. ఈ 
వీరగాథామంజరిలో బ్రాసయే కాక NFS యతియును 
లుప్తమగుట సంభవించుచుండును. (ప్రతిపాదమునకును చివజి 
'కామమ్మా'-'సన్యాసీ’-'రాజమ్మా- మున్నగు సంబోధనలుండును. 
పాదములోం జెప్పంబడు నర్భమునుబట్టి ఈ సనంబోధనలు 
మాటుచుండును. ఈ సంబోధనలు కథాఖ్యానమునకు మంచి 
యూపునిచ్చు వంతపదములు. 200 పునరావృత్తులగా భావింప 
వచ్చును. పాటలలో ఛందోవిషయమునం బాదాంతపదములు 25 
రావు. అందుచే వీనిని దొలంగింపవచ్చును. ఈ పేరంటాం[డ్ర కథలలో 
నిట్టి పాదాంత పదములను దొలంగింపగా మిగులునది మంజరియే. 
కామమ్మకథను జూడుండు: - 


“కుభమొంది, సామర్ల, కోటలో, నమ్మ -(కామమ్మ) 
నుకపట్ల, లక్ష్మయ్య, Mm KON  ,, 
వెంకయ్య, గర్భాన, జననమై, నాది M 
కరువులో తలిదండ్రి, కాలమై, నారు M 
పెత్తం[డ్రి, రామన్న, (పేమతోో, పెంచె M 
289, వెంకమ్మ, (పేమతో, 303” p 


సన్యాసమ్మకథలోని ఛందస్సుకూడ నిట్టిదే: - 
“Sad, వేళలో, నినుదలతు, నమ్మ - (నన్యాని) 
కంఠమున, రంజిల్ల, కాపాడ, వమ్మ op 
తూర్పు 2, శమునందు, జన్మించి, నావు öö 
వడమటీ, దేశములో, 339, నావు” JA 
వీరరాజమ్మకథకూడ నిట్టి మంజరిలోనే నడిచినది: - 
“పరము పా, వనమైన, భరత ఖం, డమున - (శ్రీరామ) 
పాడి వం, టలు గల్లి, 27050, తముగ 3 
చల్లనీ, తోటల, చెరువులా, తోడ : 
పలనాటి, సీమొకటి, వరుగుచుం, 3:51” js 


ఇట్లు పేరంటాండ్రకథలలోనే కాక, బ్రతుకమ్మపాటలలోం గూడ 
మంజరీద్విపద కానవచ్చుచున్నది. ముఖ్యముగా “వలలో” అను 
పునరావృత్తితో గూడిన పాటలలో నీ ఛందస్సు తప్పక కన్ఫించును. 
'వేపూరి బ్రతుకమ్మపాట అను లవకుశిలోం జూడుండు: - 


“బీటి మోమున జూచి-వలలో చిరునవ్వు నవ్వి - వలలో 


అయోధ్య దొరలాట ,, అతిశూరులాట 5 
ఇలజాత తనయులు  ,, బలహీనులేమొ aa 
ఈ రీతి అశ్వాము A విడరాదు అనుచు”. ,, 


కాటమరాజుకథధల కనుకరణములుగా నాధునిక కాలమున 
బుట్టిన IO కథలు” ద్విపద- మంజరీద్విపదలలోనే బాయ 
బడుచున్నది. 1952లో తిరునగరి రామాంజనేయులుగారు రచించిన 
“'రాష్ట్రవాంఛి సుద్దులకథ మంజరీద్విపదలో నున్నది. ఇందు 
సి.రాజగోపాలాచారిగారి వర్ణన చూడుండు: - 

“నల్ల కళ్లద్దాల- నామాల సామి, 

నక్ళజిత్తుల వాదు- నాలిముచ్చోదు 

అరవధనికుల తొత్తు- ఆచార్యవరుదు, 

కాంగ్రేసు నాయకుడు- గాంధి వారసుడు” 


1954లో వారణాసి సత్యనారాయణశాస్తిగారు రచించిన 'సతీ 
ముసలమ్మ సుద్దులకథ ద్విపదచ్చందమునం గలదు: - 


“గర్భంబు దాల్ఫిన- కాంత కావాలి, 
Nad శీలము- నియతి నుండాలి 
గొడ్డురా లైతేను- కూడదీ బలికి, 
vom వచ్చును- హానియు వచ్చు” 


3. బొబ్బిలివరుస - తద్భేదములు 
బొబ్బిలికథ తెలుంగు వీరగాథాచరిత్రలో నొక యపూర్వ సృష్టి, 
ఇది ప్రపంచమునంగల యుత్తమ వీరగాథలలో నొకటి. వీరగాథా 
లక్షణములన్నియును దీనియందు సంపూర్ణముగా నున్నవి. ఈ 


వీరగాథల 15005559) 557 


సంఘటన క్రీ.శ. 1757లో జరిగినది. ఆ తరువాత కొలంది 
కాలమునకే ఈ వీరగాథ పుట్టియుండును. అంతవటబకును ద్విపద 
ఛందస్సులలో వచ్చుచున్న వీరగాథల ధోరణిని తప్పించి, వీరరసా 
వేశమునకు మటింత అనువైన యొక నూతన ఛందస్సులో బొబ్బిలి 
కథ యవతరించినది. తరువాత దీనికి బుటత్రికలుగా నెన్నియో 
వరుసలు పుట్టినవి. బొబ్బిలివరుసలో మాత్రలిట్లుండును: - 
8 + 8 + 9 
కిటతక కిటతక . కిటతక కిటతక . కిటతక కిటతకత 


“కలింగరాజ్యం, కటకందాకా, బూనికి అములాయె 
శికాకోళమే, సింధు కటకమే, బూనికి అములాయి” 


ఇది మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య 998 పుస్తక భాండాగారమున 
నున్న ప్రతిలోని వరుస. గుజిలీ ప్రతులలో గూడ నిట్టి వరుసయే 
యున్నది: - 

“బొబ్బిలికోటా, యేలేవాడూ, దొరా రంగరావు 

విజయనగరమే, యేలేవాడూ, విజయరామరాజు” 


8+8+9 అను నీ మాతాగణముల నడకలో జివర 
నొక్కొక్కప్పుడు దీర్హముండుట వలన మూడవ యావృత్తమునం 
దొమ్మిది మాత్రలకు బదులు పది మాత్రలుండవచ్చును. ఎక్కువగ 
దొమ్మిది మాత్రలే యుండును. ఇట్లు పాదమునకు 8+8+9= 25 
మాత్రలుండును. ఇవి సాహిత్యాక్షరములు మాత్రమే. పాడుటలో వీని 
స్వరూపము పూర్తిగా మాటిపోయి, 8+8+8+8గా నుండును. దీనిని 
WANI? యందురు. సాహిత్యాక్షరములలో లోపించిన ఏడు 
మా(త్రలను గథకుండు కొంతదీర్షము తీసి పూరింపయగా, మతికొంత 
వంత పూరించును. 'నాయన, మేలు భళాజీ, SO) అనునవి 
ISSI దబజిచుగా వచ్చు వంతపదములు. 


(4) 
'కళింగరాజ్యం, కటకందాకా, బూసికి అములా, యే... నాయని 


'బొబ్బిలికోటా, యేలేవాడూ, దొరారంగరా, నాయని 

ఈ గానమును దృష్టిలో నుంచుకొనియే కాంబోలును శ్రీపాద 
గోపాలకృష్ణమూర్తిగారు బొబ్బిలికథ 'కిటతక కిటతకి అను నెనిమి 
అక్షరముల యావృత్తులు నాలుగింటితో నేర్పడినదని చెప్పిరి (చూ. 
విజ్ఞాన సర్వస్వము, నాలుగవ సంపుటము, పుట 805). కాని రచనలో 
మాత్రము బొబ్బిలికథ *8+8+9'గానే సాగును. అనంగా SÖE 
కిటతకి అను నావృత్తులు మూండింటి పై నొక్క మాత్ర. ఈ వరుసలో 
యతిప్రాసలు లేవు. అప్రయత్నముగా నెచ్చటనైనను బడవచ్చును. 
అట్లు పడిన యతి 1-17 మాకత్రలకుండును: - 


3 


“లాగు తొడిగెనూ, కాసె పోసెనూ- రంగారాయడు 
సాగు KAI, 23 మేదిరా- సేవక బీరేశ 


3 
సాగు 23:77, తీనుకున్నడూ- రంగారాయడు 
లక్షలు చేసే వచ్చల బాకూ- మొలలో చెక్కాడు” 


ఒక్కొక్కప్పుడు మాత్రలు ఒకటి రెండు ఎక్కువగా 
నుండవచ్చును, లేదా తగ్గవచ్చును. ఈ హెచ్చుతగ్గులు పాడుటలో 
సర్గుకొనును. పై పాదములలోం జివర కొన్నింట 'రంగారాయడు” 
అని యున్నది. ఇది యెనిమిది మాత్రలే యగుచున్నది. కాని పాడుటలో 
రా’ అను నక్షరముపై నొత్తిపలుకుటచే నది ఫప్లతముగా మూండు 
మాత్రల కాల ముచ్చరింపం బడును. అప్పుడు గణములో మొత్తము 
తొమ్మిది మాత్రల కాలముండును. ఒక మాత్ర యెక్కువగా నున్నప్పుడు 
తో 'లో అను దీర్జాక్షరములు 87 లొ అని యుచ్చరింపంబడును. 
ఒక్కొక్కప్పుడు అర్భస్ఫూర్తికొజకు ఈ బొబ్బిలివరున 
పాదమునకు ముందు ఈ, నీ, నా, నీకు, నాకు, నేను మొదలగు 
పదములు చేర్చంబడుచుండును. ఈ పదములు ఊతతో నుచ్చరింపం 
బడుచుండును గాని పాడంబడవు. విజయరామరాజునకు మల్లమదేవి 
వ్రాసిన లేఖలో నిట్టి పదములు గలవు: - 
“నేను-వుట్టినాను స్కా మర్లకోటలో, విజేరామరాజు 
నేను- పెరిగినాను బొ, PO కోటలో తబ్తుమీదనేమి 
బొబ్బిలికోటా, విజేనగరమూ, కావడి కుండలుగా 
ఈ- కావడి కుండలు, బోర్లదొయ్యకూ, Soon పెదరాజ 
నా ev, oos, అన్నయ దొరగారు 
నా- SH గాజులు, చెక్ళ్కుచాయ్యకూ, అన్నయ దొరగారు 
నీకు- చేతెదు గాజులు, నిలిపిన కీర్తీ, జగతిని వుంటుంది” 


ఇట్లు కేవలము అర్థస్ఫూర్తికొజికును, వాక్యాన్వయము చెడి 
పోకుండ నుండుటకును 385 శబ్దములు ఛందస్సులో గణనకు 
రావు. కాంబట్టి బొబ్బిలి వరుసలో నెనిమిది మాత్రలగణములు 
రెండును, దొమ్మిది మాత్రల గణమొకటియు నుండుననుట 


సిదాంతము. 
(0) 


బొబ్బిలివరుసలోని రి మాత్రల గణములు 3+ర5గాం౯ గాని, 
3+3+2rC గాని, 6+2గా౯ గాని యుండును. ఒక్ళొకృప్పుడెనిమిది 
మాత్రలు నొకే గణముగా నుండును. సకృత్తుగా 4+4గాం గూడ 
నుండును. చివరనున్న తొమ్మిది మాత్రల గణము 4+5గాC గాని, 
3+3+3గా౭ గాని యుండుట పరిపాటి. ఈ బొబ్బిలివరుసను 
గాథాకారులు రామరామ” శబ్దముతో నిట్లు చూపుదురు: 


558 తెలుంగు వీరగాథా కవిత్వము 


“రామురామఃశ్రీ, రామరాఘవా, రామా రఘురామ 
అరియ రామశ్రీ, రామరాఘవా, అచ్యుత గుణధామ” 


దీనిని SODI? శబ్దముతో నిట్లు చూపవచ్చును: - 
“తందానా తం, దాన SOS, తాని తందనాన” 


యతిప్రానలు నియతముకాని ఈ బొబ్బిలివరునకు 
యతిప్రాసలు (ఆది ప్రాసయే కాక అంత్యప్రాసయు) బిగించి, జంగం 
కథలలో 'రగడి సృజింపంబడినదని నా యభిప్రాయము. ఈ 'రగడి 
జంగంకథలలోం గథాఖ్యానమునకు ఉపయోగింపంబడుచు వచ్చినది. 
కావున దీనిని 'జంగంరగడి యనవచ్చును. (రగడలలో లాక్షణికులు 
పలు భేదములను జెప్పిరి కావున, వానినుండి దీనిని వేబుపబిచుటకై 
ఇట్టి నామమావశ్యకము.) ఈ జంగంరగడ వరుసలోనే దేసింగురాజు 
కథ (వాయంబడినది. బొబ్బిలికథలో లేని ఆద్యంత (ప్రాసలు, యతి 
దేసింగురాజుకథలో నియతముగాం బాటింపంబడినవి. ఇది అర్వాచీన 
రచన యనుట కిదియొక యుదాహరణము. జంగంకథా (ప్రక్రియ 
585 తరువాతనే దేసింగురాజుకథ రచింపంబడియుండును. 


“క్రీకరముగ గణ, నాథుని వదములు, చెలువుగ సేవించి 
ప్రాకబ Sõge», రాణిని చాలా భక్తితోడ దలచి 
ముదముతొ హరిహర, పరమేష్ణులనూ- మదిలో 8,09 
సనదయులైన శ్రీ, గౌరీవాణుల- సంట్రీతితొ నెంచి 
వరకవులగు 7, వాల్మీకాదుల - వందనములు చెసి 
గురుతరముగ 5, ద్గురువుల నెల్లను- గోరి బూజ చేసి” 


డా॥ బి. రామరాజుగారు బొబ్బిలికథను, దేసింగురాజుకథను 
జతుర[శ్రగతిలో సాంగు రచనలనిరి. ఇది సరికాదు. దీనిలో గణములు 
నాలుగు మాక్రలుగా విజుగుట చాల నరుదు. ఎనిమిది మాగత్రలును 
SE గణముగా నుండు సన్నివేశములే హెచ్చు (8+5గా నుండుట 
ANC (బ్రచురమే). పాడునప్పుడుగూడ నీ యెనిమిది మాత్రలు నొకే 
బిగువున నుచ్చరింపంబడును. కావున నీ వీరగాథలు ఆదిగతిలో 
నడచునవే కాని చతురశ్రగతి కలవి కావు. పాడునప్పుడీ రెండు 
కథలును నాదితాళములోనే నడచును. కావున బాడుటలో నీ కథలు 
'కిటతక కిటతకి యను నెనిమిది యక్షరముల యావృత్తులు నాలుగొక 
పాదముగా నుండుటయే సమంజసము. శ్రీపాదవారును నిట్లే చెప్పిరి. 
“ఆమైడితమైన చతుర[శ్రగతియే యాదిగతి కదా, రామరాజుగారు 
చెప్పినది సమంజసమే” యని కొందటబు భావింప వచ్చును. 
బొబ్బిలివరుసలోని యెనిమిది మాత్రల గణము ఎల్లప్పుడును 4+4గా 
నున్నచో రామరాజుగారి యూహ సమంజసమే యగును. కాని 
ఇట్లుండుట సకృత్తు. ఈ గణము 3+5గాను, 3+3+2గాను, 
6+2గాను, లేదా మొత్తమంతయు నెనిమిది మాత్రలుగాను నుండుట 
పరిపాటి. వీనిలో 3+5 సమ్మేళనమునకుం బ్రాచుర్యమున్నది. 

కోవెల సంపత్ముమారాచార్యగారు తమ 'ఛందోవికాసముిన 
దేసింగురాజు కథలోని ఛందస్సును 4+4+4+4+4+4+ గి అని 


విడదీయుటకూడ సమంజసము కాదు. ఈ కథాప్రారంభమునం గొన్ని 
పాదములలో నాల్గు మాత్రల గణములు విటిగినను, పోను పోను 
ఎనిమిది మాత్రల గణములే హెచ్చు. చూడుడు: - 


“చేతిపట్టు దా వూదుఖానుడు- చెచ్బార జొచ్చియును 
ఘాతవేయుచును, పెద్దఫిరంగుల- SSE కాల్గుచును 
నంతరేకలా, ఫిరంగీలనూ- కొంత కాల్టిరవుడు 

నంత వెనుకయే, నూరు గుజ్జ్ఞముల- నమర జంవినాదు” 


ఇందు చివర గి ఉండుననుట కూడ సత్యము కాదు. చివర 
రచయిత లఘువునే వాయును. అది పాడుటలో గురువుగా విన 
బడును. నిజమునకిది రెండుమా(త్రల గురువుకూడం గాదు. 
దీర్గప్లతము. ఇది సాధారణముగా నాలుగు మాత్రల కాలముచ్చరింపం 
బడుచుండును. పాడునప్పుడు దేశింగురాజుకథలోని వరుస స్వరూప 
మిట్లుండును: 
'శ్రీకరముగ గణ, నాథుని వదములు, చెలువుగ సేవిం, బీ... 
(నాయన) 

కాంబట్టి బొబ్బిలివరుస యనునది సాహిత్యాక్షరములలో 
8+8+9 మాత్రలతోను, సంగీతాక్షరములలో 8+8+8+8 
మాత్రలతోను నుండుటననుట యుక్తము. యతిప్రాసల విగింపుతో 
నున్న బొబ్బిలివరుసయే జంగంరగడ. ఈ జంగంరగడ నేంటి 
బుజ్బ్జకథలలోంగూడ బహుళముగా వాడంబడుచున్న్చది. సుంకర 
నత్యనారాయణ గారి “అల్లూరి వీతారామరాజూ” బుట్బక థా 
ప్రారంభమును జూడుండు: - 


“క్రీలలరారెదు, తెలుగు దేశమున- జీవనదులు కలవు 
మేలురకపు మై, దానము లడవులు- వేల గనులు కలవు”. 


పాడునప్పుడీ బుజ్బికథా గతియును 8+8+8+8 గా 
నుండును. జంగంరగడలో యతి, ప్రాస, అంత్య(ప్రాస విధిగా 
నుండును. (బొబ్బిలివరుస కిట్టి నియమములు లేవు. అందుచే నిది 
ప్రాచీనము.) పై పంక్తులు దీనికి ఉదాహరణములు. 'శ్రీ-జీ'= యతి; 
“శ్రీల-మేలు? = ప్రాస; 'కలవు-కలవు vos. లాక్షణికుల 
మతమున ప్రాసనియమ మున్న పద్యములలోం బ్రాసయతి వాడరాదు. 
కాని బొబ్బిలివరున నుండి 878 5 జంగంరగడలోం 
బాసనియమమున్నను (బాస యతియును సమ్మతమే. పై 
యుదాహరణమున రెండవ పాదమున మేలురకపు... వేలగనులు...” 
అని ప్రాసయతి పవప్రయోగింపంబడినది. ఆధంనికములగం 
బుజ్బికథలలోనే కాక ప్రాచీనములగు కథలలోను నీ ప్రాసయతి 
స్పష్టముగా నున్చది. voor SESE జూడుండు: - 


SJ రాజుల, గుండెలు వగిలెను- పోడిమి చెడి యటను” 
కోట యిడిని వడి, నట్టు లుండెను - 28 వారి కపుడు” 


వీరగాథల 15005559) 559 


బొబ్బిలికథలో SES నప్రయత్నముగా౭ బడిన యతి 
కనంబడుచున్నది కాని, ప్రాసకాని, ప్రాసయతికాని లేదని చెప్ప 
వచ్చును. బొబ్బిలివరుసలో నున్న ఇతర ప్రసిద్ద వీరగాథలు: జగపతి 
రాజు కథ (పెద్దాపురం కోడిపుంజుల కథ), బంగారు తిమ్మరాజు 
కథ, చిన్నమ్మ కథ, రామకథా సుధార్థవము, ఆండాళ్‌ చరిత్ర, 
నారసింహారెడ్డి కథ, వేంకటేశ్వరుని కథ, యల్లమంద నాయుడు 
కథ, చెన్నకృష్టారెడ్డి కథి మొదలగునవి. ఒక్క దేసింగురాజు కథ 
మాత్రము బొల్బిలివరుసనుండి పరిణమించిన జంగంరగడలో నున్నది. 


బొబ్బిలివరుస నుండి యేర్పడిన ఇతరములగు వరుసలు: - 
8+8+9 లేక 10 అను బొబ్బిలివరుస నుండి మటిరెండు వరుసలు 
పరిణమించినవి. 8+8 మాత్రలతో సాంగువరుస యొకటి; 8+9 
లేదా 10 మాత్రల వరుసలో సాంగునది మటియొకటి. 8+8 
మాత్రలతో సాంగు కథలలో కాంభోజరాజుకథ ప్రసిద్ధమైనది: - 


“ఉత్తరాదియా, భూమియందునా... - (తందానా తందానే) 
కర్నాటాకా భూమియందునా 
శాంబాపూరీ, వట్నమున్నదీ : 
ఇంటిపేరు విత, కేలివారుగా M 
వారి- తాతపేరు నల, నూతరాజుగా అ 
వాని- తండ్రిపేరు కాం, భోజరాజుగా (తందానా తందానే)” 


ఇందు యెనిమిది మాత్రల గణములెక్కువగా 3+3+277° 
నున్నవి. అందుచే నీ కథాగతిని సంగీతాక్షరములతో నిట్లు నిరూపింప 
వచ్చును: - 


“తకిట, తకిట, తక + తకిట, తకిట, తక 
ఇంటి, పేరు,విత + 39, వారు, గా 
తాత, పేరు, నల + నూత, రాజు, గా” 


“'వరాహావతార SO లేక “పందికథి కూడ కాంభోజరాజు 
కథవలెనే 8+8 మాఢత్రలుగా సాంగును. 


“రాజువద్ద సెల, వందకున్నడూ 
చలవాదీ 15, ల్లీలు దొడిగెనూ 
బిళ్లలాది మొల, తాడును వేసెను 
పాలవూల నం, కీలు దొడిగెనూ 
మూపునాను DA, బాకు దోపెనూ 
బిక్కులాది జం, దాను గట్టనూ 
seaga, నాయుదుగాదూ 
కటారి బట్టిన, బంటూగాదూ 
బల్లెం వట్టిన, దొరగాడండీ” 


ఈ కథలో రామ రామ రామా, కోదండ రామ పాహీ” అనునది 
పునరావృత్తి. ఇది మాత్రము 10+12 మాత్రలుగా నుండును. ఈ 


పందికథలోం గొన్ని పాదములలో మొదటి యెనిమిది మాత్రల గణము 
3+3+2గాను, రెండవ యెనిమిది మాత్రల గణము 4+4 గాను 
గన్చట్టుచున్నవి. అందుచే వీనియందలి సంగీతాక్షరముల నిట్లు 
సూచింపవచ్చును: - 

“తకిట తకిట తక + కిటతక కిటతకి 

8 +83 +2 +4 + 4 

“వీళ్ల లాది, మొల + తాడును, వేసెను 

కత్తి, బట్టి, నా + నాయుడు, గాడూ” 


కాని ఈ నడక అన్ని పాదములలోను లేదు. కొన్ని 
పాదములలో SENI రెండవ గణముకూడ 3 + 3 + 2 
గానే విజుగుచునది. అప్పుడు నడక కాంభోజరాజుకథవలెనే 'తకిట 
తకిట తక + తకిట తకిట తకి అని సాంగును. 


8+3+2) + (3+3 +2) 
“రాజు, వద్ద, సెల + వందు, కొన్న డూ 
పాల, పూల, సం + కీలు, దొడిగె, నూ 
మూపు, నాను, పిడి + బాకు, దోపె, నూ” 


(పై యుదాహరణములోని రెండవ గణమును 3 +5 అని 
కూడ నిరూపింపవచ్చును). ఇంకను కొన్ని పాదములలో మొదటి 
గణము రెండవ గణము కూడ 4+4 గానే విబుగుచున్నవి: అప్పుడు 
నడక: 'కిటతక కిటతక + కిటతక కిటతకి 


(4+4) (4 + 4) 


“కటారి, బట్టిన + బంటూ, గాడూ 
బల్లెం, బట్టిన + దొరగా, డండీ” 


కావున, మొత్తముపై 8+8 మాత్రలతో వరాహావతార చరిత్ర 
నడచుననుటయే సమంజసము. ఆ యెనిమిది మాత్రల గణములలోని 
అంతర్భాగములను మాత్రము నిశ్చయముగా నిరూపింపలేము. అవి 
SND 3+3+2గా నుండవచ్చును. మటొకప్పుడు 3+5గా 
నుండవచ్చును. ఇంకొకప్పుడు 4+4 గా నుండవచ్చును. 
కొంతవటబకును 3+3+2 అను పోకడ హెచ్చని చెప్పవచ్చును. 


చిన్నపరెడ్డికథ కూడ 8+8 గానే నడచినది. ఈ యెనిమిది 
మాత్రల గణములోని యంతర్భాగములకు, వరాహావతార చరిత్రలో 
వలెనే యొక నియతస్వరూపమును జెప్పలేము. 3+3+2; 3+5; 
4+4; 6+2; 2+4+2 ఇట్లు అనేక విధములుగా నుండవచ్చును. 
అందుచే దీనిని గూడ 8+8 మాత్రాగణములచే నడచుననియు, SE 
కిటతక, కిటతక కిటతకి అను సంగీతాక్షరము లుండుననియుం 
జెప్పుట సమంజసము. 

“సైసైరా చి, న్నాపారెడ్డీ 

నీ పేరే 20, గారపు కడ్డీ 


560 తెలుంగు వీరగాథా కవిత్వము 


చిన్నవరెడీ, యనేటివాదూ 
ఏవిధంబుగా, జరువుచున్నడూ 
బీరాలా పే, రాల కొడితివీ 
పొందుగాను 3, ల్లూరు గొడితివీ 
యింప్పుగాను విను, కొండ కొడితిబీ 
సాగనుగాను గుం, టూరు కొడితివీ” 


ఈ 8+8 మాత్రల వరుసయే యక్షగానములలో “మంజరి” 
యను వింతనామమునం గానవచ్చుచున్న్చది. ఇది ప్రాసరహితమగు 
ద్విపదవంటి మంజరి కాదు. హరికథలలోం గానవచ్చు మంజరి 
(లేక మంజూగతి, లేక డోరా) యును గాదు. ఇది ఒక్క యక్షగానముల 
లోనే ప్రత్యేకముగా గానవచ్చుచున్నది. అందుచే దీనిని “యక్షగాన 
మంజరి” యనవచ్చునేమో. ఈ రకమగు మంజరికి డా॥ యస్వీ 
జోగారావురావుగారు లీలావతీ కల్యాణమను యక్షగానమునుండి ఈ 
క్రింది యుదాహరణము నిచ్చియున్నారు (చూ. ఆంధ్ర యక్షగాన 
వాజ్మయ SAS, ప్రథమ భాగము, పుట 257). 


“ఈ రీతిగ ధర, ణీకుండు వెడలిన 
సారివార్త తమ్క చారులబే విని 

వెజచియు వెజువని, వితమున విముతులు 
గురిగల తమతము, కులగతు లెన్నుచు” 


కాని, ఈ నడకకును వీరగాథలలోని నడకకును భేదమున్నది. 
వీరగాథలలో నెనిమిది మాత్ర SPS గణముగా నుచ్చరింపంబడును. 
ఇందు ఎనిమిది మాత్రలు 4+4గా నుచ్చరింపంబడుచున్న్చవి. పై 
యుదాహరణములో నొక్క రెండవ పాదమున దప్ప తక్కిన 
పాదములన్నింటను 4+4 గానే యున్నది. ఇందు నాల్గు పాదముల 
కును ప్రాసయు నియతముగా నున్నది. అందుచే దీనిని 'చతురగ్ర 
గతి” లేదా “మధురగతి రగడి యని పిలువవచ్చును. ఇట్లు పాడుటలో 
నాలుగు మాత్రలకు DBI యుచ్చరించుట కాని, ప్రాస నియమము 
కాని లేకుండుటచే వీరగాథలలోని నడకను మధురగతి రగడ 
యనుటకు వీలులేదు. దానిని చతుర[శ్ర గతి యని కూడC విలుచుట 
కవకాశము లేదు. దానిని ఆదిగతి యనుటయే సమంజసము. ఇది 
బొబ్బిలివరుసనుండి యేర్పడిన 8+8 మాత్రల వరుస. 


ఇంక బొబ్బిలివరుస నుండి 8+9 మాత్రలొక పాదముగా 
నేర్పడిన కథలలోం బ్రసిద్ధమైనది “బాలనాగమ్మకథి: - 


“కాశికి SD, మున్నూరామడను - తందానోే 
ఆ- భూమిని యొక్కా చక్రపట్నమేమి 
పట్నం యేలూ, నవాభోజరాజు స 
రుంఫిని (0007, లేలుతున్నడేమి స 
అంత రాజు ని ల్లాలూ లక్ష శ్రమ 
SS భూ లక్ష్మీదేవమ్మ Si 


సంతులేక భూ, 98 3:55 M 
నొయ్యరాని యా, నోములు నోసేను- తందానే” 


ఈ వరుసను గాథాకారులు తందాన శబ్దముతో “తందాన 
భాయి, రాజనందనాని అనియు, తందానా భాయ్‌, దేవనందాని 
అనియు నిరూపించుచుందురు. కథకునకు వంత "Sons అని 
యాటు మాత్రల నందించుచుండును. పసలబాలుడుకథ కూడ నిదే 
వరుసలో 8. 


లక్ష్మమ్మకథ కూడ బాలనాగమ్మకథ వలెనే 8+9 మాత్రలతో 
నడచినది. ఈ కథలో దక్కిన కథలలోకన్న శోకాలాపన హెచ్చుగా 
నుండుటచే జివరనున్న తొమ్మిది మాత్రల గణము చాల చోట్ల పది 
మా(త్రలుగా సూచింపంబడినది. 


“ఉత్తరాదియా, భూమే అమృ్మయ్యా- తందాన తానే 
అందమైన లిం, గాల వురము లోనూ 35 
ఇల్లు 360), కమ్మవారు తల్లీ స 
గోషా కలిగిన, సమన్థాన మమ్మా sa 
పెద్దవాదుగా, సుబ్భానాయుదూ s 
O 
రెండోవాడదూూ, కోటయ్యాగారూ స 
మూడోవాదూ, వెంకయ్యనాయుడు- తందాన తానే” 


ఇందు “సుబ్బానాయుడూ” ‘వెంకయ్యనాయుడూ” అను 
శబ్దములలో నా” అను నక్షరము నొక్కిపలుకంబడును. ఇవి బొబ్బిలి 
కథలోని రంగరాయుడు” వెంగళరాయుడు” అను శబ్దముల వంటివి. 
ఇవి మూడు మాత్రల ఫ్లతములు. అప్పుడు కాని ఆ గణములు 
పదిమా(్రలు కానేరవు. వంతల ఊతపదములోని “తందాన తానే”లోని 
దా’ అను నక్షరముకూడ OB 29529. 


ఈ ORISYSESC గూడ అన్నిచోట్లను 8+10గా రచన 
లేదు. 8+9 గా సాంగిన పాదములును గలవు. చివరనున్న Gas 
గుజిలీ ప్రతులను ముధ్రించినవారు చేర్చియుండవచ్చును. చివరనున్న 
లఘువు గురువుగా నుచ్చరింపంబడుట (ప్రతిరచనలోను సాధారణము. 
దానిని సూచింప నవసరము లేదు. ఒక వేళ సూచించినను నష్టము 
లేదు. రెండవ గణము పదిమాత్ర OOO నిదికూడ బొబ్బిలి 
వరుసనుండి వచ్చినదే కాని ప్రత్యేక సృష్టికాదు. బొబ్బిలికథలోం గూడం 
గొన్ని తావులందుం బాదాంతమున దీర్గమున్నది. అప్పుడు నడక 
8+8+10 గా సాంగినది. చూడుడు: - 


“నిమ్మ వంద్లు మ మీడి వండ్లుగా, DÖ) వుంబీరీ 
అటుకులు బెల్లం, వంచదారగా, చదుర్న వుంబీరీ 
పావూరాలా, సీమ చిలుకలూ, DÖ) వుంబీరీ 
బంగారంపూ, కోడిపుంజులా, DÖ) 50385” 


ఇట్టి బొబ్బిలివరుసనుండియే లక్ష్మమ్మకథ 8+10గాం 
బరిణమించి యుండును. ఈ MISSO మూడు ముక్కలుగా 


వీరగాథల భందస్సు 561 


భావించినచో, నొకటి రెండు ముక్కల కలయికచే కాంభోజరాజు 
కథ, పందికథ వంటివి యేర్చడినవనియుు; రెండు మూడు ముక్కల 
కలయికచే బాలనాగమ్మకథ, లక్ష్మమ్మ కథ వంటివి యేర్పడినవనియు 
నిర్ణయింపవచ్చును. ఇట్లు బొబ్బిలికథనుండి యుదృ్భవించిన 8+8 
మాత్రల వరుసయు, 8+9 లేదా 8+10 మాత్రల వరుసయు నేంటి 
బుజ్జికథలలోంగూడ విరివిగాం బ్రయోగింపంబడుచున్నవి. 


4.“'ముగ్గురు మరాటీల వరుసి లేక “సైసై వరుసి 
వీరగాథలలో ముగ్గురు మరాటీల కథవరుస, లేక ఆరె 
మరాటీల కథవరుస ప్రత్యేకమైనది. ఇది బొబ్బిలికథనుండి పుట్టినది 
కాదు. దీనికిదియే సాటి. ఈ వరుసను “సైసై వరుస” యందురు. 
RR అను వంత పాటనుబట్టి ఈ పేరు వచ్చినది. ఈ PR వరుస 
మిక్కిలి ప్రసిద్ధమై, అత్యంత వీరరసస్ఫోరకమై, ఆధునికములగు 
బుజ్బకథలలోంగూడ విరివిగా (బ్రయోగింపంబడుచున్న్చది. ఈ 
వరుసను 'మరాటీల వరుసి యనియు౯ Deivi కలదు. 

ఈ RR వరుసి ఆరెమరాటీలకథ గుజిలీప్రతిలో సరిగా 
నిరూపింపంబడలేదు. (ఈ గుజిలీ ప్రతులన్నియును డబ్బు 
చేసికొనుటకు ఉద్దేశించినవే కాని, వీరగాథలపై (శ్రద్ధతో ముద్రించినవి 
కావు. ఇవన్నియును తప్పుల తడకలు.) వీరగాథల వరుసలను 
దెలిసికొనుటకు ఆయా గాథాకారులచే బాడించి వినవలెను. నేను 
ముగ్గురు మరాటీల కథ నొక పూసల బలిజవాండు పాడుచుండంగా 
వింటిని. (ప్రతి వీరగాథలోను గాథాకారు(డు ముందుగా వరుసను 
నిరూపించుటకు 'తందాని శబ్దముతోంగాని 'రామరామి శబ్దముతో 
గాని ఇతర శబ్దములతోంగాని ఒకటి రెండు పాదములు చెప్పును. 
తరువాత కథను బ్రారంభించును. ఇట్లే ముగ్గురు మరాటీల కథలోని 
వరుసను నిరూపించుటకు ఈ (క్రింది మాటలు ఉపయోగింతురు: - 


“లా నోయి భాళ తమ్ముడూ - సై 
270270 నవదారి దండామూ” 


ఇందలి మాత్రల నిట్లు చెప్పవచ్చును: 3+3+3+5+2 
5+5+6 
ఇందు వంత అందించు “సై అను మాటలోని మాత్రలు 


లెక్కకు రావు. వంతలు పాడెడి యే మాటలును ఛందస్సులోనికి 
రావు. అవి కథాగమనమునకు పుష్టి చేకూర్చునవి మాత్రమే. దీనినిబట్టి 
మరాటీలకథలోని వరుసలో మొదటిపాదమున 3+3+3+5= 
పదునాల్గు మాత్రలును, రెండవ పాదమున 5+5+6= పదునాజు 


మాత్రలును ఉండునని చెప్పవచ్చును. 


“38, కార, దాంబ, దండమూ (సై) 
గంగా భ, వానమృ, దండామూ” 


ఒక్కొక్కప్పుడు రెండవ పాదమున 16 మాత్రలకు బదులుగ 
15 మాత్రలే యుండుట తటస్థించును. అనంగా నిదికూడం 
గొంతవబికును మొదటి పాదమువలెనే నడిచి, చివరి గణములో 
నొక మాత్ర యెక్కువ చేరును. అనగా నీ పాదము 3+3+3+6 గా 
నుండును. దీనినిట్లు చూపవచ్చును: - 

“భల్కా నంట్‌, భాయి తమ్ముడా- సై 

భాయి, భళా నోయి, దాదానా॥ 

పరము, పాయి, కోళ్ల భూమిలో- సై 

పాక్కె గాళ్లు 35, మున్నాదీ॥ 

గుత్తి య 2, ళ్లారి, సీమనా- సై 

ఉరవ, కొండ, భూమి, వున్నాదీ॥॥ 

అగిరిి యేటి, గడ్డ, నున్నదీ- సై 

కనే గల్లి, కోట, వున్నాదీ॥” 

కాని ఈ కథయంతయు నిదే క్రమమున నడువదు. 14 
మాత్రలతోం గొన్ని పాదములు వరునగాం జెప్పి, ఆఖరున 
ముక్తాయింపుగా 16 మాత్రల లేదా 15 మాత్రల పాదము చెప్పం 
బడును. ఈ పద్ధతియే కథలో నధికముగా నుండును. దీనిని 
మతియొక విధముగా గూడం జెప్పవచ్చును: “ఈ సైసై వరుసలో 
ముక్తాయింపు పాదమున నెప్పుడును వెనుకటి పాదముల కన్న నొకటి 
రెండు మాత్రలెక్కువగా నుండును”. “తమ్ముడా” దాదానాి అను 
శబ్దములలోనే ఈ భేదము సూచింపంబడినది. పూర్వ పాదములో 
జివరిగణమున నైదుమా(తలుండగా, నుత్తర పాదమున 
(ముకాయింపు పాదమున) జివరి గణమున నాటు మాహ్రలున్నవి. 
ముక్సాయింపు పాదములోనే కాక పూర్వపాదములలోం గూడ 
నొక్కొక్కపుడు 15 మాత్రలుండవచ్చును. మొత్తము మీదం 
బూర్వపాదములలో నెన్నిమాత్రలున్నను, ముక్తాయింపు పాదమున 
మాత్రము ఒక మాక్ర యెక్కువగనే యుండును. అనంగా6 బూర్వ 
పాదములలో పాదమునకు 14 మాత్రల చొప్పున నున్నచో 
ముకాయింపు పాదమున 15 మాడ్రలుండును. పూర్వపాదములలో 
15 ఉన్నచో నుత్తర పాదమున 16 ఉండును. కావున భళా నంటి 
భాయి తమ్ముడా” అను వరుసలో నుండు పూర్వపాదములలో 14 
లేదా 15 మాత్రలుండును. భాయి భళా నోయి దాదానాి అను 
వరుసలో నుండు నుత్తరపాదము (ముక్తాయింపు పాదము) 15 లేదా 
16 మాత్రలతో నడచును. పూర్వపాదములలో నొక్కొక్కప్పుడు 13 
మాత్రలు, 12 మాత్రలుగూడ నుండవచ్చును. 18 మాత్రలున్నప్పుడు 
“భళా భాళా నోయ్‌ SE” (3+3+2+5= 13) అనియు, 12 
మాత్రలున్నప్పుడు “భళా భళా నోయ్‌ తమ్ముడి (3+3+2+4= 12) 
అనియు నిరూపింపవచ్చును. కావున బూర్వపాదములలో 12 
మొదలుకొని 15 మాత్రల వజబకును (బ్రత్యక్షమగుచుండునని 
చెప్పవచ్చును. ఉత్తరపాదమున 14 మొదలుకొని 16 మాత్రల 


562 తెలుంగు వీరగాథా కవిత్వము 


SEID నుండును. కాని యెక్కువగా బూర్వపాదములలో 14 
మాత్రలు, నుత్తరపాదమున 16 మాత్రలు నుండుట పరిపాటి. 

పూర్వపాదములలోం [బ్రత్యక్షమగు 14 మాత్రలెప్పుడును 
3+3+3+5 గా నుండునని తలంపరాదు. 4+5+5 గాను, 5+4+5 
గాను నుండవచ్చును. కాంబట్టి దీనిని స్టూలముగా 9+5= 14 అను 
రీతిలో నుండునని చెప్పవచ్చును. పాదములో 15 మాత్రలుండు 
SPD 10+5 గా నుండును (ఇందలి 10 యెల్లెనను నేర్చడవచ్చును. 
5+5 గా, 3+3+4 గా, 6+4 గా బహువిధములుగా నేర్చడి యుండ 
వచ్చును). పూర్వపాదము లన్నింటను మాత్రాగణము SE రీతిగా 
నుండవు. కొన్ని పాదములలో 13, కొన్నింట 14, ఇంకను గొన్నింట 
15 మాత్రలుగా- ఇట్లు పలుతెజింగుల నుండును. ముగ్గురు మరాటీల 
కథ నుండి ఈ క్రింది యుదాహరణమును గమనింపుండు: 


“So, డేండ్ల, వాడు, సోమధీ-(స్రై= (8.8.83) .5= 14 
తొమ్మి, దేండ్ల, వాడు సూపధీ- (సై = (3.3.3) .5= 14 
ఇద్ద, 88, చిన్న వాడుగా-(సై) = (3.3) .5= 14 
బంగారి, కడియాల, బాలుడూ-(సై) = (5.5).5= 15 
ముత్యాల, పోగులా, ఫిరోజీ- () = (5.5) .5 =15 
వేం, డ్లాకు, చిన్న, వాడురా- (సై = (2.38.3) . 5=13 
as, నాకు, దొడ్డ, వాడురా- (RP) = (8.8.8) .5= 14 
మనిషిలో, మర్మం, తెలుసునూ- (సై) = (5.4) .5=14 
మానిలో, సేవా, తెలుసునూ- (సై) = (5.4).5 =14 
గంగల, లోతే, తెలుసునూ- (సై) = (4.4) .5= 13 


సచ్చేది, బతికేది, తెలుసూనూ” (భళానంటి) = (5.5) .6= 16 


పై యుదాహరణములోని పాదాంత దీర్హములు పాడుటలో 
వచ్చినవే కావున రచనలో వీనిని జూపవలసిన యవసరము లేదని 
భావించినచో, నొక్కొక్కపాదములో TE) మాత్ర తగ్గిపోవును. 
అప్పుడు పై పాదములు వరుసగా “13, 13, 13, 14, 14, 12, 
13, 13, 183, 12, 15” అగును. 

ఈ యుదాహరణములో మొదట్‌ పదిపాదములును 
బూర్వపాదములు, పదునొకండవ పాదము ముక్తాయింపు చేయు 
నుత్తర పాదము. పూర్వపాదములు పదింటిలోను మాత్రలు 13 
మొదలుకొని 15 వజికును గలవు. 14 మాత్రల పాదములు హెచ్చుగా 
నున్నవి. ఉత్తర పాదములో 16 మాత్రలున్నవి. ఈ పరిశీలనమును 
బట్టి మనమొక సిద్ధాంతమును జేయవచ్చును. PP వరుసలోం 
బూర్వపాదములలో నెన్ని మాత్రా భేదములున్నను, ముక్తాయింపు 
చేయు నుత్తర పాదమున మాత్రము పూర్వపాదములలోకెల్ల నత్యధిక 
మాత్రలు గల పాదముకన్న నొక్మమాత్ర హెచ్చుగా నుండును”. పై 
యుదాహరణమునం బూర్వపాదములలో నత్యధిక మాత్రలుగల 


పాదములలో 15 మాత్రలున్నవి. కాంబట్టి ముక్తాయింపు పాదమున 
విధిగా 16 మా(త్రలుండువలెను. అట్లే యున్నది. (ఈ యుదాహరణము 
Sc బాదాంత దీర్హమును హప్రస్వముగా మార్చినప్పుడు కూడం బై 
సిద్ధాంతమన్వయించును. అప్పుడు పూర్వపాదములలో నత్యధిక 
మాత్రలు 14. ముక్తాయింపు పాదమున దీనికన్న నొకటి యెక్కువ 
యుండవలెను. అనగా 15 ఉండవలెను. అట్లే యున్నది. ) 


ఈ యుదాహరణమునుబట్టి PR వరుసలోని మాత్రల 
సంఖ్యను, వాని వరుస క్రమమును గూడ నిర్వచింపవచ్చును: “సైసై 
వరుసలో బూర్వపాదములలో సాధారణముగా 14 మాత్రలుండును. 
వీని క్రమము 9+5 గా నుండుట పరిపాటి. ఇందలి తొమ్మిది మాత్రల 
గణము సాధారణముగా 3+3+3 గా నుండునని చెప్పవచ్చును. 
ముక్తాయింపు చేయు నుత్తర పాదమున 16 మా(త్రలుండుట 
సాధారణము. ఇవి 10+6 గా నుండును. ఇందలి పది మాత్రల 
గణము నింకను సూక్ష్మముగాం బరిశీలించినచో 5+5 గా నుండునని 
చెప్పవచ్చను. పూర్వపాదములలోం 258 గణమెప్పుడును 5 
మాత్రలతోనే యుండును. ఉత్తరపాదములలోం జివరిగణమెప్పుడును 
6 మాత్రలతోనే యుండును. ఇది గమనింపవలసిన విషయము.” 

పై యుదాహరణమునుబట్టి మటీయొక సిద్ధ్దాంతమునుగూడం 
(బ్రతిపాదింపవచ్చును. “పూర్వపాదములలో మాత్రల సంఖ్య12కు 
తగ్గదు, 15 కు మించదు. అట్లే యుత్తర పాదమున మాత్రల సంఖ్య 
14కు తగ్గదు, 16 కు మించదు”. 


ఈ సైసై వరుసను గాథాకారులు మూండు నాలుగు 
విధములుగా నిరూపించుచుందురు: - 


1. 'భలానోయి భాయి తమ్ముడా-సై 
మేలు భళా నోయి దాదానా” 


2, “gr SO భాయి తమ్ముడా- సై 
భాయి భళా నోయి దాదానా” 


3. భలా నంట్‌ భాయి తమ్ముదూ- సై 
భాయీర నవదారి దండామూ” 


4. 88) భలాని తమ్ముడా- సై 
289 భళారే దాదానా” 


ఈ సైసై వరుసలో నెల్లప్పుడును 'భళానోయి భాయి తమ్ముడా” 
యను పూర్వపాదపు వరుసయే ముందునకు బొడిగింపంబడుచు, 
నుత్తరపాదపు వరుసతో- 'మేలు భళానోయి దాదానా” అనుదానితో 
ముక్తాయింపు చేయంబడునని తలంపరాదు. ఒక్కొక్కప్పుడు వేటొక 
క్రొత్త వరుస కూడం గానవచ్చుచున్నది. పూర్వపాదమునకును ఉత్తర 
పాదమునకును చివరిగణములలో నొక్కమా(త్ర భేదమున్నది. 
పూర్వపాదాంతమున 5 మాత్రల గణముండంగా, నుత్తరపాదాంతమున 


వీరగాథల భందస్సు 563 


నాటుమాకత్రల గణమున్నది. ఈ రెండు పాదములను గలిపి సమానము 
చేసి, గాథాకారులు SEEST సృజించియున్నారు. అందు 
గణములు (4+4) + 6 = 14 గా నుండును. అనగా నుత్తర 
పాదములోని జివరి గణమును దీసి పూర్వపాదమునకుC దగిలించిరని 
తలంపవచ్చును. దీనిని “మిశ్రపు వరుసి యనవచ్చును. ముగ్గురు 
మరాటీల కథలో దీవ్రత మటింత హెచ్చుగా నున్నప్పుడు ఈ 
వరుసను పాడుచుందురు. దీనినిట్లు నిరూపింపవచ్చును:- 


8 + 6 
“భలానంటి భాయ్‌, తమ్మూ డా 
మేలు భళా నోయ్‌, దాదానా” 


RS తెల్పిన RR వరుసలలో నాల్గవ దానిలో- 'భళక్కి భళాని 
తమ్ముడా- సై, భళని భళారే దాదానా” అను వరసలో నుత్తర పాదమున 
8+6= 14 మాత్రలే కలవు. దీనిని బట్టి SEI భళారే దాదానా” 
అను నుత్తరపాదపు వరునయే ఇట్లు పొడిగింపంబడినదని 
భావించుటకుంగూడ నవకాశమున్న్చది. అప్పుడు RR వరుసలో 
నెప్పుడును బూర్వపాదమే పొడిగింపంబడదనియు, ENE 
ఉత్తరపాదము కూడం బొడిగింపంబడుచుండు ననియు6 దలంపవలసి 
యున్నది. ఏమైనను నిది యొక క్రొత్త వరుస. సాధారణముగా PR 
వరుసలో గానవచ్చు పద్దతికన్న భిన్నమైనది. ఈ క్రొత్తవరుసలో 
RR వంత యుండదు. ప్రతిపాదాంతమునను బునరావృత్తియే 
అందుకొనంబడును. ఈ వరుసలో 8+6=14 మా(త్రలుండును. 
ఇందలి 8 మాత్రల గణము సాధారణముగా 4+4 గా నుండుట 
పరిపాటి. ఒక్కొక్కప్పుడు 3+3+2 గాం గూడ నుండ వచ్చును. 
జానపదులీవరుసను 'తురువు కొట్టు” లేక “ఒంటి కొట్టు” అందురు. 
(20386 లలో నీ వరుసను “తథకృతోం వరుసి అందురు). 
మామూలుగాC బైన తెల్పిన PR వరుసను బాడుచు, 'తథక్కితోం” 
అని యొక్నమాజుగా నీ వరుసలోనికి దుముకుదురు. ఇది వీరఠరసము 
పరవళ్లు త్రొక్కు వరుస. ముగ్గురు మరాటీల కథలోని ఈ క్రింది 
పాదములను గమనింపుడు: - 


4 + 4 +6 
“బాలలు, పొయ్య, రద్దూకూ 
25° కం తల, డిచ్చేనూ 
భూతాల్స్‌ గడగడ, వణికేనూ 
భూమే, 88, బట్టేనూ 
చుక్ళలు, 2080, రాలేనూ 
సూరుడు, దారీ, తప్పేనూ” 


ఈ ముగ్గురు మరాటీల కథలోని సైసై వరుసకే రెండు రెండు 
పాదములకు యతియు నంత్యప్రాసయు బిగించి, ఆధునికులు 
29 SG లలో బ్రయోగించుచున్నారు. wa ÕSI నున్న 
పూర్వపాదములలోని మాత్రాసంఖ్యలో నొక 85589 గూడ 


ఆధునికులు (ప్రదర్శించుచున్నారు. నాజరు రచించిన పల్నాటి 
యుద్ధము బుజ్బ్జికథలో మూండు పూర్వపాదములు నొక యుత్తర 
పాదము గలవు. పూర్వపాదములు మూడింటను మాత్రల సంఖ్య 
క్రమముగా 14, 15, 15 గా నుండి, నాల్గవ పాదమైన ముక్తాయింపు 
పాదమున 16 మా(త్రలున్నవి. నాగమ్మ శౌర్యమును వర్ణించు 
ఘట్టమును జూడుండు: - 


“చిన్న నాడె, విల్లు, బట్టెరా-(సై) = 3+3+3+5 = 14 
953, విల్లెక్కు బెట్టెరా- (సై) =  5+5+5 = 15 
నింగిలో, పిట్టనే, గొట్టెరా- (సై) =  5+5+5 = 15 
నీటిలో, చేపనే, గొట్టిందా (భళానంటి)=  5+5+6 = 16 
అల్ల, నాడె, కత్తి, దూసెరా- (సై) = 3+3+3+5 = 14 
అల్లపుడె, సాములకు, డాసెరా -(సై) = 5+5+5 = 15 
కత్తి, కదిలే, తీరు, గాంచితే- (B) = 3+4+3+5 = 15 


కన్నులకు, మిరుమిట్లు, గొలిపేనా” (భళానంటి)5+5+6 = 16 


ముగ్గురు మరాటీల కథలోని 'మిశ్రపు వరుసి (8+6) కూడ 
బుజ్బకథలలోం బ్రయోగింపంబడుచున్నది. నాజరు పల్నాటి 
యుద్ధములోని ఈ (క్రింది వరుసను జూడుండు: - 

“935, (బ్రహ్మయ్య, డోగరా- 

అరవడి, వరవడి, జేసెరా - 

తాట్‌ంచితన్నా సాగరా- సై 

నాగమ్మ, కోడీ, సోదరా- సై 

తతక్ళ థోం- 


సై 

cae 
సై 
డడ 


(3+3+2) + 6 

కావు కావు ముని, అరచిందా 
(4+4) +6 

కాలికి బుద్దీ, చెప్పిందా 
(3+3+2) + 6 

తవుడు మేసినా, కోడీరా 
(4+4) + 6 

తన్నుకు పార, పోయిందా” ॥భలానంటి॥। 


॥ఖలానంటి్‌॥ 


ఇందు SS) FO అనునంతవజకును మామూలు PR 
వరుస. తరువాత నున్నది 8+6=14 మాత్రలొక పాదముగా సాం 
గిన SEE) FO వరుస. ఈ PP వరుసలో నొక్క ముగ్గురు మరాటీల 
కథ తప్ప ES ప్రాచీనగాథ లభించుట లేదు. ఇటీవలి కాలమున 
తెలంగాణలో “మలగర బాలేసాబు కథి యనునది మాత్రము PP 
వరుసలో నున్నది. వీరగాధానుకరణములగు బుజ్జకథలలో మాడ్రమిది 
విరివిగా (బ్రయాగింపంబడుచున్నది. 


564 తెలుంగు వీరగాథా కవిత్వము 


ర్‌. “సర్వాయి పాపని వరుసి లేక “ఏల వరుసి 
వీరగాథలలో “బొబ్బిలి వరుసి 'మరాటీల వరుసల వలెనే 
ఈ 'సర్వాయి పాపని వరుసియు నొక ప్రత్యేకతను గలిగియున్నది. 
ఇది కూడ ఆధునికములగు బుట్టికథలలో విరివిగా నుపయోగింపC 
బడుచున్నది. నాలుగు పాదములుగల ఒక్మొక్క ఖండికలో దీని 
సంగీతాక్షరము లిట్లుండును: - 
7+7 
7+7 
7+9+9 
7+9 
సర్వాయి పాపని కథలోని ఈ క్రింది యుదాహరణమును 
జూడుండు: - 
“ఊరుకొడితే ఏమి ఫలమూ 
పల్లె కొడితే ఏమి ఫలమూ 
కొడితే గోల్స్‌ కొండ కొట్టాలే- సర్ప్వమ్మతల్లీ! 
వడితే బం, దారు పట్టాలే” 
7+7= 14 మాత్రలతో రెండు పాదములు చెప్పి, మూడవ 
పాదములో 7+9= 16 మాత్రలు గడచిన తరువాత, తొమ్మిది మాత్రల 
సంబోధనము నూంతగాం జెప్పి, నాల్గవ పాదములో మరల 7+9=16 
మాత్రల ముక్తాయింపును వాడుట ఈ సర్వాయి పాపని వరుసలోని 
ప్రత్యేకత. ఇందలి యేడు మాత్రల గణములు సాధారణముగా 3+4 
గా విజుగుచుండును. మూండు నాలుగు పాదములలో ద్వితీయ 
గణములుగా నున్న తొమ్మిది మాత్రల గణములు 3+4+2 గాను, 
మూడవ పాదము 956 నంబోదధనగా నున్న తొమ్మిది 
మాత్రలగణము 2+3+4 గాను DEM. కొన్ని దీర్జాక్షరములను 
గేవలము రెండు మాత్రల గురువులుగాం గాక, గాథాకారుండు పాడు 
తీరునుబట్టి ప్నతములుగా భావింవవలని యుండును. పై 
యుదాహరణములో “కొడితే, పడితే” అను మాటలలోని “తే” అనునది 
మూండు మాత్రల 2335. 


పై యుదాహరణము గుజిలీ ప్రతులలోనిది. నేను సేకరించిన 
మౌఖికగాథలో నున్న ఈ క్రింది పాదములను జూడుండు: - 


“ఈడి గోల్లా చిన్న వాదూ 

23975, వ్వంటి వాడూ 

మల్లెలా మొ, గ్లంటి వాడోరా- సర్వాయి పాపా! 
మగలీో రే, కంటి వాడేరా” 


ఇందు మొదటి రెండుపాదములను గలిపి పరిశీలించినచో 
యతి పాటింపంబడినదని గుర్తింపగలము. అట్లే మూండు నాలుగు 
పాదములను బరిశీలించినచో వానికిని యతి పాటింపంబడినదని 
తెలియగలదు. కావున ఒకటి రెండు పాదములను గలిపి ఒకే 


పాదముగా భావించుట సమంజసము. అట్లే మూండు నాలుగు 
పాదములను గలిపి ఒకేపాదముగా భావింపవలసియుండును. ఒకటి 
రెండు పాదముల నేక పాదముగా భావించినప్పుడు దాని నడక 
“వృషభగతి రగడి (7+7+7+7) యగును. లేదా దీనిని విడి 
పాదములుగా ననుకొన్నప్పుడు 'హరిణగతి రగడి (7+7) యగును. 
మొత్తముపై సర్వాయి పాపని వరుస యొక ప్రత్యేకమగు నడకలో 
నున్చది. 

ఈ సర్వాయి పాపని వరుసలోం [బ్రతి గణాంతమునను వచ్చు 
సంగీతపు PASO దొలంగించినచో నిందలి మాత్రాగణము 
లిట్లుండును: - 


6+6 
6+6 
6+8+8 
6+8 


కాని ఇట్టి నడక SE పాడుటలోం బ్రతిగణమును సాం 
గందీయంబడుచునే యుండును. 


ఈ వరుసలో మూడవ పాదములోం జివర సంబోధనగాను, 
నూంతగాను సర్వాయి పాపా'-'సర్వమ్మ తల్లీ'- వాడే టంటే'-'వడిపే" 
రంటేి”- ఆ రీయూడూి- అను మాటలు ఉపయోగింపం 
బడుచుండును. ఇవి కామమ్మకథవంటి పేరంటాం[డ్రకథలలో వచ్చు 
'కామమ్మ-రాజమ్మ వంటి యూం౭తపదములే. 

ఈ సర్వాయి పాపని కథ వరుస, యక్షగానములలోం జాలం 
దజుచుగా వచ్చు ఏలపదముతో నన్నివిధముల సరిపోలుచున్న్చది. 
కందుకూరి రుద్రకవి రచించిన సుగ్రీవ విజయ మను యక్షగానమునం 
గల యేలపదము సరిగా సర్వాయి పాపని కథ వరుసలోనే యున్నది. 
చూడుండు: - 


“భానువంశా, మూన బుట్టీ __... 7+7 
దానవా కా, మీని గొట్టీ RA 7+7 
పూని మఖమూ, నిర్వహింపావా, ఓ రామచంద్రా! 7+9+9 
మౌనివరులూ, సన్ఫుతింపాగా”.... 7+9 


పాపరాజు విష్ణుమాయావిలాన మను యక్షగానములో 
సంగీతపు 'సాంయగతీతి లేక 6+6 గా సాంగిన యేల పదమున్నది. 


“మల్లె విరుల, జోడు తొడిగి ... 6+6 
నల్ల చెబికు, విల్లు 28 ష్‌ 6+6 
మొల్ల తూపు, లుల్లసిల్లాగ- ఓ పంచబాణ 6+8+8 
చెల్ల ఘనుల, నెల్ల 200 sis 6+8 


గొల్లకలాపములలో వచ్చు సుంకరి కొండని యేలలన్నియు 
నీ సర్వాయి పాపని కథ వరుస 5083. అట్టి యేలలను జూచియే 


వీరగాథల 1500555) 565 


సర్వాయి పాపని వరుస సృజింపంబడియుండును. ఛందోవిషయమున 
నేలలకును సర్వాయి పాపని కథకును బోలికలున్నను, బాడుటలో 
రెండింటికిని జాల భేదమున్నది. ఏలలు శృంగార రసాత్మకముగా 
నిదానముగా బాడంబడును. సర్వాయి పాపని కథ వీరరసస్ఫూర్తితోం 
దొందరగా౯ బాడంబడును. 


గొల్లకలాపములలోనే కాక, జంగంకథలోంగూడ నిట్టి 
యేలలున్నవి. కిలారి బ్రహ్మయోగి రచించిన శ్రీభల్లాణరాయ చరిత్రము 
జంగంకథలో నీ క్రిందియేల యున్నది: - 


“అమృలారా, అక్కలారా 

రమ్మనారే, మనావారిని 

కొమ్మరో యీ, కోమలాంగూనీ- ఓ చెలియలారా! 
(బహ్మదేవుం, డెటుల 373” 


ఇది సరిగా సర్వాయి పాపని వరుస వలెనే యున్నది. 
ఏలలన్నియు నిట్లే యున్నవి. 

పై పరిశీలనమునుబట్టి సర్వాయి పాపని కథ యేలపదముల 
వరుసలో నున్నదని నిశ్చయింపవచ్చును. ఈ యేలశబ్దము హేలా 
శబ్ద భవమని పండితులు తలంచుచున్నారు. ఈ యేల సంకీర్తన 
లక్షణమున నిట్లు నిర్వచింపంబడినది: - 


“నాయకాహోన వూర్వమై నయము గలిగి 

మ్లేచ్ళ పరిభాషందగి రాగమిలితమైన 

యేలపాట వపదంబునా నిలం జెలంగు 

ముపాత నాయక సంబుద్ధి మధ్యమగుచు”. 

కాని, ఈ లక్షణము స్పష్టముగా జెప్పంబడలేదు. 

సర్వాయిపాపని కథ యెల్లప్పుడును బైనంజెప్పిన రీతిలోనే 
సాంగునని తలంపరాదు. అనంగా నెల్లప్పుడును 7+7, 7+7, 
7+9+9, 7+9 అను వరుసలలో నుండు నాలుగు పాదముల 
చరణముల (stanzas) తోనే సాంయగునని తలంపరాదు. ఒక్మొక్కప్పుడు 
చరణములో 7+9+9 అను మూడవ పాదమే చాల దూరము 
పొడిగింపంబడుచుండును. ఈ (క్రింది యుదాహరణమును జూడు 
(9: — 


“ఆంటి 8:99, 290878 సర్వమ్మతల్లీ 
2538, గీయమంటాదీ M 
తాటి కల్లే కట్టమంటాదీ js 
ఈత కల్లే, కట్టమంటాదీ a 
ఈత బెల్లం, వండమంటాదీ s 
60553, కట్టమంటాదీ 555750” 


ఇట్లే 7+7 మాత్రలున్న మొదటి పాదము కూడ రెండు 
పాదములకన్న మించియుండవచ్చును. ఈ నడక అయిదుపాదముల 
వబకును గొనసాంగిన ఈ క్రింది యుదాహరణమును జూడుండు: - 


“58759, పేరు చెప్తే 

వూరబిచ్చుక, వూరు చేరదు 

పొట్టి DS, పొలము చేరదు 

కముజాలూ కా, రాదుచుండూ 

నక్ళలూ నా ట్యాలు (57399) 

పందులూ వరు, RE సాగూగా- వాడేేటంటే 
పందికొక్కూ డోలుకొడాదో. 2 


ఈ సర్వాయి పాపని వరుసను బుజ్టికథలలోం POIS 
వినియోగించిన కవి Kär» (ఎన్‌. వి. ఎస్‌. శర్మగారు). ఈయన 
రామాయణమంతటి ని బుజ్టకథారూపమున రచించిరి. అందులో 
OAO యుద్దఘట్టమున సర్వాయి పాపని వరుస నెంత 
యద్భుతముగా నుపయోగించిరో చూడుడు: NÄHA వాలిని 
యుద్ధమున కాహ్వానించెను. అప్పుడు వాలి:- 


“అట్టి మాటలు, విన్నవాలీ 

VÄHID, భగుమంటూ 

ఆగరా వ, స్తుంట్‌ నన్నాదూ- నా సామిరంగా! 
అణిచెదను నీ, పొగరటన్నాడూ. 


భువిని తట్టీ, తొదను గొట్టీ 

గదను 583, భుజము నెట్టే 

నడవరా యు, ద్ధానికన్నాదడూ- నాసామిరంగా! 
నవ్వులాటిది, కాదటన్నాడూ” 


సర్వాయి పాపని కథలో నొక్క యుద్ధఘట్టమున మా(త్రము 
పైన తెల్పిన వరుస కాక, బొబ్బిలివరుస వాడంబడినది. ఈ సర్వాయి 
పాపని వరుసలో వేరొక వీరగాథ కానరాదు. తెలుంగు సాంప్రదాయిక 
వీరగాథలలో సర్వాయి పాపని కథ ANTS ఇట్టి ప్రత్యేకమగు 
వరుంనలోం గనంబడుచున్నది. దీనిని “ఏలవరుని యని 
పిలువవచ్చును. 


6. 'హరిహరీ వరుసి లేక 'జంపె వరుసి లేక 
“జముకుల వరుసి 

19వ శతాబ్లీ మధ్యభాగమునుండి విశాఖ, విజయనగర, 
శ్రీకాకుళ మండలములలో విరివిగా బయలుదేరిన “పదములు” 
(535870 వరుసలో నున్నవి. వీని వరుసను (od వరుసి 
యందురు. ఈ గాధథాకారులు “జముకు’లను వాద్యముల 
నుపయోగించి పాడుటచే దీనిని “జముకుల SS యనియు 
విలుతురు. ఈ వరుసను సాధారణముగా 'హరిహరీ నారాయ 
ణాదినారాయణా, కరుణించి మమ్మేలు కమలలోచనుడి అను 
పాదములతో సూచించుచుందురు. అందుచే దీనిని “హరిహరీ వరుసి 
యనియు బిలువవచ్చునని నా యభిప్రాయము. ఒక ఖండగతి 


566 తెలుంగు వీరగాథా కవిత్వము 


పాదము, వేటొక ద్విపదపాదము కలియుటచే నీ వరున 
38, 50 (5939. ఈ వరునలో। బాదమున SINA 
గణములుండును. దీనిని రెండు దళములుగా భావింప వచ్చును. 
(ప్రథమ దళమున నాలుగు గణములు, ద్వితీయ దళమున నాలుగు 
గణములు నుండును. ప్రతి దళమునందును 1-3 గణముల 
(ప్రథమాక్షరములకు యతి. రెండు దళములకును ఏకయతి పాటింపం 
బడదు. కాని ప్రాస RESP ఉండవచ్చును. 
5 + 5 + 5 + 5 
హరిహరీ, నారాయ, ణాదినా, రాయణా 


5 + 5 + 5 + 3 
కరుణించి, మమ్మేలు, కమలలో, చనుడ 


ఒక్కొక్కపుడు ఈ వరుసను సూచించుటలోం జివర 
'కమలలోచనుడా...” అని దీర్ణము తీయుటయుం౯ గలదు. కాని ఈ 
దీర్గము లెక్నింప6 దగినది కాదు. పాదాంత దీర్శములను రచనలోం 
జూపవలసిన యావశ్యకత లేదు. డా॥ యస్వీ జోగారావుగారు ఈ 
దీర్గమును గూడ లెక్నకుC దీసికొని యక్షగానములలో జంపెరేకుగాం 
గనంబడు నీ వరుసను “5x7+ 4” గా నిరూపించిరి (చూ. ఆంధ 
యక్షగాన వాజ్మయ చరిత్ర, ప్రథమ భాగము, పుట. 229). అప్పకవి 
చెప్పిన యక్షగాన లక్షణములలో జంపెయు నిట్లే (5x7+ 4) 
యున్నది. 

ఈ జంపెవరుసను గానము చేయునప్పుడు చివరి (త్రిమాత్రాక 
గణము పంచమాత్రాకముగా మాటిపోవును. అప్పుడీవరుస సరిగా 
ద్విరదగతి రగడను బోలియుండును. ఈ జంపెవరుస పాదములోని 
రెండు దళములను రెండు భిన్నపాదములుగాం దలంచినప్పుడు 
ద్విరదగతి రగడ. అట్లుకాక, రెండు దళముల నొకే పాదముగా 
భావించినప్పుడిది 'జయభద్ర రగడి యగును. (జయభద్రరగడ యనం 
గా ద్విరదగతి రగడకు రెట్టింపు. ఇందు నైదు మాత్రల గణములు 
పాదమునకు నెనిమిది యుండును.) పాడుటనుబట్టి చూచినచో నీ 
జంపెవరుసలోని రెండు దళములు నొకే పాదమని స్పష్టమగును. 
శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావుగారును ఇట్లే భావించుచున్నారు. “సర్వ 
సాధారణంగా ఒక చరణంలో ఏడు అయిదేసి మాత్రాగణాలు, చివర 
ఒక మూడు మా(త్రలగణం ఉంటాయి. చరణం పొడుగుగా ఉండడం 
బట్టి రెండు పంక్తులుగా ప్రాయబడుతుంది. 'హరిహరీ నారాయ 
ణాది నారాయణా, కరుణించి మమ్మేలు కమలలోచనుడి- 
అనుదానియొక్క లక్షణమదే అని చెప్పవచ్చు. ఒక్ళొక్కపుడు గణంలో 
ఒక మాత్ర హెచ్చవచ్చు, తగ్గవచ్చు. కాని అది సకృత్తు”. 

ఈ జంపెవరుసలోని రెండు దళములను నొకేపాదముగా 
భావించుట కొక చిన్న యాటంకమున్న్చది. రెండు దళములకును 
నేకయతి లేదు. మొదటి దళమునందు 1-3 గణములకు వాడ 


బడిన యతికిని, రెండవ దళమునందు 1-3 గణములకు వాడ 
బడిన యతికిని సంబంధముండదు. రెండు ద్విపదపాదము లొక 
పాదముగా SS తరువోజలో మాత్ర మొకే యతి వాడంబడును. 
కాంబట్ట జంపెవరునలోని రెండు దళములను రెండు భిన్న 
పాదములుగా దలంపవలెనేమో! కాని ఈ తలంపు సరికాదనుటకు 
రెండు కారణములున్నవి. సీసపద్యపాదములో నెనిమిది గణములకును 
నేకయతి లేదు. మొదటి నాలుగు గణములు నొకదళము, రెండవ 
నాలుగు గణములు SES దళము. మొత్త మీ యెనిమిది గణములు 
నొకే పాదమని లాక్షణికులు సూచించియున్నారు. అట్లే ఈ 
జంపెవరుసలోని దళములనుగూడ నేకపాదముగాం దలంపవలసి 
యున్నది. కొన్ని పదములలో మొదటి యెనిమిది గణముల 
పాదమునకును, రెండవ యెనిమిది గణముల పాదమునకును ప్రాస 
పాటింపంబడినది. దీనినిబట్టి కూడ రెండు దళములు నొకే పాదమని 
భావింపవలసియున్న్చది. 

“పదము లను పేరగల రచనలన్నియును ఏమాత్రమును 
భేదము లేకుండ, ఈ “హరిహరీనారాయణా...” యను వరుసలోనే 
యుండును. అందుచే వీనిని “హరిహరీ పదము’ లనియుం బిలుతురు. 
లక్ష్మణమూర్చ పదము: - 

“వింత ధూ కులు (Hay, వివకుడై, వడియున్న్క 

తమ్ముని, బట్టుకొని, తాను శో కించె 

రాఘవులు, శోకింప, రాలౌ చు, కలు ధరణి 

కవిసేన, లన్నియును, కావుమని, DZ)” 
కుశలాయకము: - 

“ఆదడజన్మముకన్న అడవిలో (573 

పుట్టితే మేలనుచు బుధులు పల్ముదురు 
నాదు చెప్పిన మాట నేదు నిజమాయెను 
ఏమి సేయుదునింక నెందు జొచ్చెదను” 


ఇందు రెండు దీర్గపాదములకును ప్రాస కనంబడుచున్నది 
('ఆడ-నాడు”). రెండవ దీర్గపాదమున నాడు-నేడు” అను ప్రాసయతి 
యును బాటింపంబడినది. 

గంగావివాహము పదములోం గొన్ని పాదములలో రెండు 
దళములకును నేకయతి పాటింపంబడుట గమనింపవచ్చును: 


“పదివేల నేరములు భామరో నావల్ల 
పదివేల దండములు భామరో నీకు 
అంతప్రురంబులో కరిగి వారిద్దరు 
హంనతూలిక Savo గూర్చుండి 
అంతరంగమునందు నరమరలు లేకుండ 
ఆనందులైయుండి రా వధూవరులు 
కంద్లుగానని యంత గయ్యాళి నే గాను 
3557 ఆకాశ గంగనే నేను” 


వీరగాథల భందస్సు 567 


కాని ఇట్టి పాదములు సకృత్తుగాం గానంబడును. 


విరాటపర్వము పదములో గొన్ని దీర్గపాదములలో రెండు 
దళములకును నేక యతి లేకపోయినను, ఏక ప్రాసయతి కూర్చం 
బడినది: - 


“దొందడపండును బోలు నిండైన యధరంబు 
గండపాలిక Sp మెందు తళుకులను 

మాటి మాటికి ద్రాగి నూటిముదమున దోగి 
గోటి గుబ్బల నాతి సాటి మెరసితివి” 


ఏమైనను, నిట్టి (2750) ప్రానయతులు కవులు 
ఉత్సాహముతోం జేసినట్టివే కాని నియమములలోనివి కావు. ఈ 
హరిహరీపదముల వరుసలో దీర్గపాదములోని రెండు దళములకును 
నేకయతిని బాటింపవలసిన యవసరము లేదు. దేనికదే ప్రత్యేకయతిని 
గూర్చు కొనవచ్చును. అందుచే నీ రెండింటిని సీసపద్యములోవలె 
నేక పాదములోని రెండు దళములుగా భావించుట యుక్తము. 

ఈ పదముల వరుసను 'హరిహరీ నారాయణా...” ఇత్యాది 
గానే కాక, ఈ (క్రింది విధముగాంగూడం Rosen కవులు 
నిరూపింతురు: - 


“శ్రీరామ జయరామ సీతాపతే రామ, నీకు వందనమయ్య 
లోకనాయకుడి. ఎట్లు నిరూపించినను మాత్రాగణములు మాత్రము 
“5+5+5+5, 5+5+5+3 అను రీతినే యుండును. రెండు 
దళములలోను 1-83 గణాద్యక్షరములకు యతినియమ మున్నది. 


అంతే. 


ఆధునికు లీ పదముల ననుకరించుచు 'జముకులకథి లను 
పేర రచనలు చేయుచున్నారు. వీరును బైలక్షణములనే పాటించు 
చున్నారు. శ్రీ వారణాసి సత్యనారాయణశాస్తిగారు రచించిన 'అజాదు 
హిందుపౌజు, రాణీసంయుక్త, అజామిళోపాఖ్యానము, భక్తప్రహ్లాద, 
గాంధీనిర్యాణము, నేతాజీ సుభాసుచంద్ర బోసు అంతర్జాన గాథి 
అను జముకుల కథలు పైన తెల్పిన హరిహరీ పదముల వరుసలోనే 
యున్నవి. అజాదు హిందుఫాజు జముకుల కథలోని ఈ (808 
పాదములు చూడుడు: - 


“కటికి బీ, కటిలోన, కనక నూ, రుని వలను 
Ro, రుకు బోను, జేరె 3, యనగ 
స్వతంత్ర, భారత, సైన్యంబు, నెలకొల్తి 
భటులతో, 989, వల్ముచుం, డెనుగ” 
కొన్ని కథలలో సత్యనారాయణశాగ్తిగారు పాదములోని రెండు 
దళములకు నేకయతిని బాటించిరి. నేతాజీ సుభాసుచంద్ర బోసు 
VOT గాథలో నిట్టి పాదములున్నవి: - 
“దర్భంబు న్థావింవ - ధర్మదేవత యనగ 
Söe» నేతాజి- 85490455 


భరతమాత దాస్య- వగ్గముల్‌ (305001 
వరుగు వరుగున బోయె - వరదేశములకు” 


కాన్ని బుజ్టికథలలోం గూడ నీ “జముకుల వరుసి కానవచ్చు 
చున్నది. నదీరాగారు రచించిన రామాయణము” బుజ్ట్జికథలో నిట్టి 
జముకుల వరుసలను జూడవచ్చును. 


7. ‘శారద వరుసి 

హరిహరీ పదములవలెనే శారద పదములును నొక 
ప్రత్యేకమగు ఛందస్సులో నడచును. దీనిని “శారద వరుస యందురు. 
ఇది అటతాళమున నంత్యప్రాసతో సాంగు దరువు. ఒక అంత్యప్రాసతో 
నిరువది ముప్పది పాదములు (9, పునరావృత్తి యందుకొనం 
బడును. మరల వేటొక అంత్య ప్రాసతో మతికొన్ని పాదములు వ్రాసి 
పునరావృత్తి చెప్పబడును. ఇట్లు (58 ఖండిక (stanza) కు నొక 
ప్రత్యేకమగు నంత్యప్రాస యుండును. ఈ యంత్యప్రాస ఖండికకు 
ముందు సూచింపంబడుచుండును. 

ఈ శారద వరుసలో FE) పాదమునం బదునాజు Sol 
లుండును. అవి 3+5+5+3 గా విజుగును. పాడుటలో మొదటి 
మూండు మాత్రలను విటిచి, తక్కిన పదమూడు మాత్రలను గొంచెము 
సన్నిహితముగా నుచ్చరింతురు. ముక్తాయింపులో మాత్రము నాలుగు 
గణములను నొకే బిగితో బాడుదురు. మొదటి గణమున మూండు 
మాత్రలకు నొక గురువు నొక లఘువు కాని, మూడు లఘువులు 
కాని యుండవలెను. కాని యొక్బ్ళొకృప్పు డొకే గురువుండుట 
తటస్థించును. ఇది సాహిత్యాక్షరము మాత్రమే. పాడుటలో నీ 
సాహిత్యాక్షరము ఫ్నతముగా నుచ్చరితమై మూడు మాఢత్రలును 
గిట్టింపంబడుచుండును. కాంబట్టి శారద వరుసలో సంగీతాక్షరము 
లెప్పుడు 3+5+5+3 గానే యుండును. “తకిట, కిటతకిట, కిటతకిట, 
తకిటి అనియు దీనిని నిరూపింపవచ్చును. 


రామభక్తకవి శారద రామాయణము: - 


8 +5 + 5+ 3 
ఆడు: “తల్లి కొదుకు 3, త్తుక ముద్దు, లాడు 
మోద, మలరంగ, DAS), వాడు 
నో, 3999, మానికము, బీడు 
నో, కులదీవ, కుండైన, వాదు” 
పూడిపెద్ది బుచ్చన్న పంతులు గోపికా వస్రాపహరణము: - 
3 + 5 + 5 + 3 
అంగ: “Mad, కృష్ణుండు మోదమల, రంగ 
గజ్జై లందెలును ఘనత మీ, రంగ 
0, ఘళ్లుమని మ్రాయుచుం, డంగ 
ముద్దు, నాట్యుములు, సల్పుచుం, డంగ” 


568 తెలుంగు వీరగాథా కవిత్వము 


వేదా వెంకట కృష్ణయ్యగారి శారద హరిశ్చంద్ర చరిత్ర: - 
3 +5 + 5 + 3 

అనెను: “చంద్ర, మతి మేది, 558 ననెను 

వుణ్య, మూర్తి 5, 22:08, వనెను 

పాము, HOI బా, లునకు నే AID 

దహన, ముకు కట్న, మియ్య లే, ననెను 

దీను, రాల 3, 837 2, 53” 
ఈ శారదవరుసలో యతిప్రాసలు నియతముగా లేవు. కాని ప్రథమ 
తృతీయ గణాద్యక్షరములకుC (1-9 అక్షరములకు) కాకతాళీయముగా 
నెచ్చటనైనను యతి పడవచ్చును. పై యుదాహరణములలో KE 
లందెలును- ఘనత మీరంగి దీనురాల నే దిక్కులేదనెను” అను 
పాదము లిట్టి కాకతాళీయ 0998 నుదాహరణములు కాగలవు. 


ఈ శారద వరుసలో నొక్ళొక్కప్పుడు మొదటి మూండు మాత్రల 
గణమును లోపింపంజేసి 5+5+3 అను మూడు గణములతోనే 
రచన సాంగించుట కూడం గలదు. సోమయాజుల రామజోగిశాగ్తిగారి 
శారద సారంగధర చరిత్రలో నీ (క్రింది పాదములను గమనింపుC 
(9: — 

5 +5 + 3 
మేలు: “ఆ రాజు, రాజ భూ, పాలు 

88095, చెంప 9, Öev 

5728, నిడుద తిల, కాలు 

ఘుమఘుమా, దివ్య గం, ధాలు 

480, వన్నె పా, గాలు 

ఆమీద, సకల పు, షాలు 

జలతారు, పువ్వు టం, గీలు 

ఆపైన, రంగు వా, ణీలు” 


ఇట్టి శారదవరుసకే యతిప్రాసలు బిగించి బుజ్బ్టికథలలో 
“భళిభలీ వరుసిగా నుపయోగించుచున్నారు: సుంకర సత్యనారాయణ 
గారి అల్లూరి సీతారామరాజు బుజ్టికథలో నీ (క్రింది పాదములను 
జూడుండు: - 


5 + 5 + 3 
బీర వని, తలు వుట్టి, నారు 049 భళీ 
విజయ భ్లే రిని గొట్టి, నారు oi 
రుద్రమాం, 2:99, నావ M 
రూపు మా, విం So, తెగువ ,, 
వీర బొ, బ్బిలి కథలు, వినవ A 
బీర పూ, జలు చేయ, రాన న 


ఈ శారద వరుసలోని పాదములు పైన తెల్పిన రెండు 
విధములుగా నున్నను, పునరావృత్తి మాత్రము కొంచెము భిన్నముగా 


నున్నది. శారద పదములలో “జె శారదా కరుణానిధీ (శారద 
రామాయణము), “చిన్నికృష్ణయా పొన్న దిగవయా” (గోపికా 
వస్రాపహరణము), 'సోమశేఖరా (శ్రితవశీకరా” (శారద హరిశ్చంద్ర), 
“చంద్రశేఖరా మంగళాకరా” (శారద సారంగధర) అను పునరావృత్తులు 
కనంబడుచున్నవి. ఇందు మొదటిది తప్ప, తక్క్మినవన్నియును (3+5)+ 
(3+5) అను మాత్రల నడకలో నున్నవి. సంగీతాక్షరములలో వీనడక 
నిట్లు చెప్పవచ్చును: తకిట కిటతకిట, తకిట కిటతకిటి. శారద 
రామాయణములోని పునరావృత్తి మాత్రము (2+5) + (2+5) 
అను మాత్రలలో SEDSA. పాడునప్పు డిది కూడం పై పునరావృత్తుల 
వలెనే యుండును గాంబోలును. 


8. “జంగం రగడి 


జంగంకథలలోం గథాఖ్యానమున కుపయోగించు రగడను 
“జంగం రగడి యని పిలువవచ్చును. ఏలయన, రగడలలోం బెక్కు 
రకములున్నవి. హయషటప్రచార రగడ, మధురగతి రగడ, ద్విరదగతి 
రగడ, హరిణగతి రగడ, వృషభగతి రగడ మున్నగు తొమ్మిది రగడలను 
లాక్రణకులు పేర్కొన్నారు. జంగంకథలలోం గేవలము VK యను 
పేరుతో మాత్రమే ఇది వ్రాయంబడుచుండును. అందుచే స్పష్టత 
కొకు దీనిని జంగం రగడి యనవలెను. వట్టి రగడ యని పిలిచినచో 
నర్ధక్షేశము కలుగును. 


8+8+9 (10) మాత్రలొక పాదముగా సాంగునది జంగం 
రగడ. ఇది సరిగా బొబ్బిలికథ వరుస వంటిదే. కాని ఇందు రెండు 
రెండు పాదములకు నాదిప్రాస యంత్యప్రాస నియతముగా నుండును. 
1-3 గణముల ఆద్యక్షరములకు (1-17 అక్షరములకు) యతి కూడ 
విధిగా బాటింపంబడును. బొబ్బిలివరుసలో యతిిప్రాసల నియమము 
లేదు. దేసింగురాజుకథలోని రగడ జంగంరగడకుC 22370 
యుదాహరణము. జంగంకథలలోం గీర్తనలు, దరువులు, పద్యములు, 
వచనములు నెన్నియున్నను గథాఖ్యానమున నీ జంగం రగడనే 
ANAND. ఈ జంగం రగడలోం జివర Öö తీసినచో మూ 
డవ గణము పది మాత్రలగును, లేనిచోయ దొమ్మిది SSD 
యుండును. చివరి దీర్ణము పెక్కుచోట్లం జూపరు. రచనలో మూం 
డవ గణమును దొమ్మిది మాత్రలుగనే వ్రాయుట పరిపాటి. జంగం 
రగడలోం బ్రాసయున్నను బ్రాసయతి కూడ వాడంబడుచుండుట వింత. 
ఈ క్రింది యుదాహరణములను జూడుండు: (ఇందు మొదటి 
యుదాహరణములోం జివర ÕED. రెండవ యుదాహరణమున 
దీర్షమున్న్చది). 


8 + 8 + 9 
“పురవీధిని జను, దెంచుచుండగా- తరుణులు బొడగాంచి 
అరుదుగాను ఆ, శృర్యవపదడుచునూ- ఆ రమణులు చెలగి” 


(-కిలారి (బ్రహ్మయోగి, భళ్లాణరాయ చరిత్రము జంగంకథ) 


వీరగాథల 1500555) 569 


8 + 8 + 10 
“అదుగు ధరామర, యిచ్భెద నేనూ- అభఖిలార్థము లెల్లా 
పుడమిని కలుము ల, శాశ్వతంబులని- నుడిదిరి సద్భుధులూ”. 
(-(గంధి వెంకటరాయగుప్తగారి వామన విజయము జంగంకథ) 


ఈ జంగంరగడ మన తెలుగులోనికి రెండు విధములుగా 
వచ్చియుండును. ప్రాచీనమైన బొబ్బిలికథలోని వరుసకే యతిప్రాసలు 
బిగించి, 20వ శతాబ్ది ప్రారంభమున బయలుదేరిన జంగంకథలలోం 
గథాఖ్యానమునం (బవేశపెట్టి యుందురు. లేదా, 19వ శతాబ్లి 
యుత్తరార్థమున ఆంగధ్రదేశమునకు వచ్చిన aron నాటక 
సమాజములవారిచే నిది ప్రవేశపెట్టంబడియుండును. ధార్వాడ వారి 
డోరా, తొహరా, గజల్‌, లావణి” మున్నగు హిందూస్తానీ ఛందస్సు 
లకును (వీనిని మనవారు “పార్మీ మట్టు అందురు) జంగం రగడకును 
చాల దగ్గణి ISSI. 


జంగంరగడకు బొబ్బిలివరుసతోంగల సంబంధమునుగూర్చి 
వెనుక జెప్పితిని. ఇప్పుడు డోరా, తొహరా, గజల్‌ మున్నగు వానితో 
జంగంరగడకుం గల సంబంధమును 200 0. 


ధార్వాడ నాటక సమాజములవారి పార్మీమట్లు యక్షగానముల 
లోను, హరికథలలోను నెక్కువగాం (బ్రవేశించినవి. ఈ నాటక 
సమాజములవారు మహారాషులు. మహారాష్ట్ర వీరగాథలలో 'లావణి” 
యను ఛందస్సు విరివిగా వాడంబడుచుండును. ఈ లావణిలో మన 
జంగం రగడకన్న సరిగా రెండు మాత్రలధికముగా నున్నవి. జంగం 
రగడ 8+8+9 లేక 10 మాత్రలతో నుండగా, నీ లావణిలో 
8+8+11 లేక 12 మాత్రలుండును. గోపాల రామదాసకవి సీతా 
స్వయంవరమను యక్షగానమునుండి “లావణి'కి నీ (క్రింది 
యుదాహరణమును (గహింపవచ్చును (చూ. డా॥ యస్వీ జోగారావు 
గారి ఆంధ యక్షగానవాజ్మయ చరిత్ర, ప్రథమ భాగము, పుట 343). 


8 + 8 + 12 
“కొంకణ దేశా, AHI విలు చే- కొమ్మని జనకుం డనగా 
కొంకక కదుపున, నంకటమనుచును- బొంకి యతందు పొమ్మనెనే” 

ఇందు రెండవ పాదమునం బ్రాసయతియు౯ గలదు. ఆంధ్ర 
యక్షగానవాజ్మయ చరిత్రలో (ప్రథమభాగము, పుటలు 321, 325) 
జోగారావుగారు 'గజలొకు 'డోరాికు నిచ్చిన యుదాహరణము 
లచ్చముగా జంగంరగడవలెనే యున్నవి. ఏ మాత్రమును భేదము 
లేదు. 


గజల్‌:- బాగేపల్లివారి కుచేలోపాఖ్యానము యక్షగానమునుండి- 


8 + 8 + 9 
“ఏన్ని దినంబులు, జీవించిన నరు- డీల్గుట సత్యంబు 
ఎన్నో విధముల, ధనవమార్థించుట - లేలా నిత్యంబు” 


డోరా:- గజేంద్రాళ్వారుని చరిత్ర యక్షగానమునుండి- 


8 + 8 + 9 
“ఆ యిందిరయును, నతివిన్మితయి - యరుగుచుండె వెనుక 
తోయజాక్టి తన, మనమున నేమియు - దోంచకుండె గనుక” 
పురాణం పిచ్చయ్యగారి 'కపటవేశ్యానాటకము’న 'డోరా 
KASS అను నొక విశేష నామము గన్పట్టుచున్నది. ఈ డోరా 
గజల్‌ మట్టు కూడ నచ్చముగా జంగంరగడవలెనే యున్నది: 


8 + 8 + 9 

“వినవే తల్లీ యీ రమ్యాంగుని- విషయము 3350 

వనజభవాన్వయ, 79 నుధాకరు - డనఘుండీ ఘనుడు” 
ఇందు ద్వితీయ పాదమునం బ్రాసయతి పడినది. 


ఇట్లు యక్షగానములనుబట్టి పరిశీలింపంగా, “గజల్‌, డోరా, 
డోరా గజల్‌ మట్టు'- అను పారీమట్టులే 'రగడి యను పేరుతో 
జంగం కథలలో (2330359 తోంచుచున్నది. కాని కీర్తనల కథలలో 
నుపయోగింపంబడిన 'డోరాి-'తొహరా” అను ఛందస్సులు (XD, 
యక్షగానములలోని డోరా, గజల్‌, డోరా గజల్‌ అను వానికంటె 
భిన్నముగా నున్నవి. ఇవి సరిగా బైన తెల్సిన rä ఛందస్సువలె 
నున్నవి. 
కుచేలుని చరిత్ర (కీర్తనల గాథ)లోని “డోరా”: - 

8 + 8 + 11 
“మనుదు కుచేలుం, దను నొక వివ్రుండు-గలం డతి దారిద్రుండదు 
మనమున గృష్థ వ, దాబ్దము లెప్పుడు-మానక తాం గనుచుందు” 


పెద్దదాసు చరిత్రము (కీర్తనల గాథ) లోని డోరా’ కూడ నిట్లే యున్నది: 
8 + 8 + 12 


“తల్లి దండ్రి తమ, తాపత్రయములు- దాసవరునితోం బల్బగ 
చల్లదనంబున, శాస్త్రంబులచే - సాధుబ్బందములు దెలువన్‌” 


“తిరుపతి రథోత్సవ మాహాత్య'మను తొహరా కావ్యములో 
OP కూడ పై డోరాల వలెనే యున్నది: - 


8 + 8 + 12 
“భజగోవిందం, హారిగోవిందం - భజగోవిందం బనరే 
నిజమదిలో శ్రీ, వేంకట విఠలుని - నిత్యము భజించు కొనరే” 


'శ్రీవేంకటేశ్వరులు కోర్టులో 335 అద్భుత OSS? 
“తోహరి యను పేరంగల ఛందస్సును బైవానివలెనే యున్నది. 

ఈ కీర్తనల గాథలే తరువాతి కాలమున “హరికథ” లనం 
బడినవి. కీర్తనల గాథలలోని డోలా, తొహరా, తోహరి అనుపేర్లు 
“మంజరి” లేక 'మంజుగతి'గా హరికథలలో మాటినవి. హరికథలలోని 
ఈ మంజరి, మంజుగతులు సరిగా గీర్తనల గాథలలోని డోరా, 
తొహరాల ఛందస్సులోనే యున్నవి కాని, యక్షగానములలోని గజల్‌, 
డోరాలవలె లేవు. శ్రీమదజ్ఞాడ ఆదిభట్ల నారాయణదాసుగారి ప్రహ్లాద 
చరిత్రము హరికథలోని 'మంజరి'ని జూడుండు: - 


570 తెలుంగు వీరగాథా కవిత్వము 


8 + 8 + 11 
“గురువునొద్ద న్వు న్న సుతు బిలివించి - గోరిక యువ్వాణు లూర 
నరుదుగ దొడలం, దిడుకొని ముద్దిడి - యనియె న్వేడుక మీర” 


జగంరగడలో వలెనే ప్రాసన నియతముగా నున్న ఈ 
ఛందస్సునం బ్రాసయతియు నచ్చటచ్చట గోచరించుట శోచనీయము. 
శ్రీ ములుకుట్ల పున్నయ్యశాగ్తి భాగవతారు రచించిన సీతాకల్యాణము 
హరికథలోని ORBI జూడుండు: - 

“గురు సహొతుందై, పంక్తిరథుడు ముని- వరున కెదురుగా వచ్చి 
కరమద్భుత భ SI బూజుసల్లి - వర పీఠంబును 99)” 


పై చర్చనుబట్టి మహారాష్టులైన ధార్వాడ నాటక సమాజము 
వారిచే 19వ శతాబ్దపు టుత్తరార్థమునం గొన్ని పార్ఫీమట్లు తెలుంగు 
నకు బరిచయము చేయంబడిన వనియు, వానిలో 'లావణి, గజల్‌, 
డోరా, డోరా గజల్‌ మట్టు”- అనునవి యక్షగానములందును; డోరా, 
తొహరా, తోహరి- యనునవి కీర్తనల గాథలలోను గాన్పించు 
చున్నవనియుం దెలియుచున్పది. యక్షగానములలోని “గజల్‌, డోరా, 
డోరా గజల్‌ మట్టు” ఈ మూందును నొక్కటే (8+8+9). 
యక్షగానముల లోని 'లావణి”, కీర్తనలగాథలలోని Fn, తొహరా, 
తోవారి- ఇవన్నియును నొకే ఛందస్సు: (8+8+11). 
యక్షగానములలోని గజల్‌, డోరా, డోరా గజల్‌ మట్టు- అనునవే 
జంగంకథలలో 'రగడి యనుపేరం గనంబడుచున్నవి. కీర్తనల 
గాథలలోని డోరా, తొహరా, తోహర లే హరికథలలో “మంజరి” లేక 
“మంజుగతి” యను పేరం (బ్రత్యక్షమగుచున్నవి. ఈ విధముగా జంగం 
రగడ మనకు మహారాష్టులనుండి సంక్రమించి యుండును. (ముగ్గురు 
మరాటీల కథలోని PP వరుస కూడ నిట్లు మహారాష్టుల నుండియే 
మనకు సంక్రమించి యుండునని నా యనుమానము). 

ఒకే పేరుతోనున్న డోరా? యక్షగానములలో నొకతీరునను, 
గీర్తనలగాథలలో వేటౌకతీరునను నున్నది. ఇది యసమంజసము. 
యక్షగానకర్తలు గాని, కీర్తనలగాథాకర్తలు గాని, పొరబడి యుందురు. 
కీర్తనల గాథాకర్తలు లావణిని డోరాగా బ్రమించియుందురు. లేదా 
లావణియు డోరాయు THIS యక్షగానకర్తలు గజల్‌ను 
డోరాగా (భ్రమించియుందురు. 


9. బుట్బ్టికథల వరుసలు 


బుజ్టికథలు ప్రాచీన వీరగాథలకు రాజకీయానుకరణములు. 
సాంప్రదాయిక వీరగాథలలోవలె వీనిలో నాద్యంత మొకే ఛందస్సు 
మృగ్యము. జంగంకథలవలె నివి సమాహార రూపమున నుండును. 
జంగంకధథలనుండి రగడ, కీర్తనలు, వచనములు బుజబ్బికథలలో 
గ్రహింపంబడినవి. సాంప్రదాయిక వీరగాథలనుండి తందాన 
వరుసలు, సైసై వరుస, సర్వాయి పాపని వరుస మున్నగునవి 
స్వీకరింవంబడినవి. (ఈ యనుకరణములనుగూర్చి ఆయా 
సందర్భములందుం గొంత చెప్పితిని. తక్కినవిటం జూపుదును.) 


1. బుట్బకథలలోని జంగంరగడకు ఉదాహరణము: - 


8 + 8 + 9 
“నగ శిఖరంబుల, నుండి దూకుటా - నదులకు అలవాటు 
సొగసుగ 0, లట తుషారమన - నెగసి యాదుచుందు” 
- సుంకర సత్యనారాయణగారి “అల్లూరి వీతారామరాజు బుట్టికథి 


జంగంరగడలో వలెనే ఇందు బ్రాసయతియుం (బ్రయోగింపం 
బడినది. 


2, బుట్బకథలలోని బొబ్బిలి వరుస: - 

బుజ్బ్జికథా రచయిత లందబును యతి ప్రాసల విగింపుతోనున్న 
జంగంరగడనే యనుకరింపయగా, నొక్క నాజరు మాత్రము భావము 
దెబ్బతినునని తోచిన తావులలో యతిప్రాస రహితమగు బొబ్బిలి 
వరుసనే పాటించినా౭డు. అతని “పల్నాటి యుద్ధము” బుజ్జికథను 
జూడుండు: — 

8 +8 + 9 
“మాల కన్నమను, (బహ్మనాయుడే - (పేమతొ పెంచాడు 
కన్నమదాసును, సేనాపతిగా - జేసెను (బహ్మయ్య” 


3. RR వరుసః- 

బుజ్టికథాకవులు ప్రాచీనమగు ముగ్గురు మరాటీల కథలోని 
RR వరుసను (గ్రహించి, దానికి యతిని నంత్యప్రాసను గూర్చిరి. 
ఈ సైసై వరుసను పలువురు పలురకములుగా నిరూపించిరి. 
వారణాసి సత్యనారాయణశాగ్తిగారు- భగవద్గీత SES - 


“ase, నోయి, భాయి, తమ్ముడా -సె 


మేలు, భళా నోయి, దాదానా” 
షేక్‌ నాజరు పల్నాటి యుద్ధము బుజ్టికథలో... 

“భల్రా నంట్‌, భాయి, తమ్ముడా- సై 

మేలు, భళా, నోయి, దాదానా” 
సుంకర సత్యనారాయణగారు వీతారామరాజు eos ESE... 

ase, భలా, నోయ్‌, తమ్ముడా- సై 

భాయి, భళా, నోయ్‌, దాదానా” 
'నదీరాగారు తన లడక్‌ వీరులు బుజ్జికథలో... 

4588, భలాన, తమ్ముదా- సై 

భళని భళారే, దాదానా” 

పై నాలుగు వరునలలోను మొదటి రెండును నొక 
వర్గమునకు 258 రెండును SEES వర్గమునకు జెందును. ఒకటి, 
రెండు వరుసలకు 'భళానోయి’- 'భళానంటి” యను నొక్క శబ్దభేదము 
తప్ప మాత్రాభేదమేమియును లేదు. ఈ వరుసలలోని మాత్రల నిట్లు 
చూపవచ్చును: “(3+3+3) +5; (3+3+3)+ 6.” పూర్వ 


వీరగాథల 15005559) 571 


పాదములలో 14 మాత్రలు, ఉత్తరపాదమున 15 మాత్రలు. మూం 
డు నాలుగు వరుసలకు శబ్దభేదము విశేషముగా SA కాని, 
మాత్రాభేదము లేదు. పూర్వపాదములలో 13 మాత్రలు, ఉత్తర 
పాదమున 14 మాత్రలును గలవు. ఇట్లు మాత్రల మొత్తము సంఖ్యలో 
భేదము లేకున్నను, మాత్రల వరుస క్రమమున మాకత్రము మూడు 
నాలుగు వరుసలకు భేదమున్నది. మూడవ వరుసలోని మాత్రలు: 
“(8+3+2) +5; (3+3+2) +6”. నాలుగవ వరుసలోని మాత్రలు: 
“(4+4)+5; (4+4)+6”. మూడవ వరుసలోని మాత్రలను (3+5) 
+5; (3+5)+6” అనియు నిరూపింపవచ్చును. మూండు నాలుగు 
వరుసలు సాధారణముగా గలసియే యుండును. అసలు, రసాను 
గుణముగాం బైవరుసలన్నియుం గలిపి ప్రయోగింపంబడుచుండును. 
ఒకటి రెండు వరుసలకు ఉదాహరణము: - 


(8 + 3+3) +5 
“99, గల్ల జాతి, కోడిరా, - సై 
కూత, బెట్టి, మింట్‌, కెగసెరా-సై 
నోట్క బట్టి, పెట్ల, మారినీ- సై 
8 +3+ 3+) +6 
58, నేల, కే.., కొట్టిందా-” ॥భలానంటి॥। 
(-నాజరు, పల్నాటి యుద్దము. ) 


మూండు నాలుగు వరుసలకు ఉదాహరణము: - 


“భగ, భగ్గు, నే మండిరీ- సై (3+3+2)+5 
పట్టి, మీసములు, 5- సై 38+5)-+5 
కరకర, కోరలు, నూరిరా- సై (4+ D+5 


కాకి, డేగ, 3, దించారా” ॥భలానంటి॥(8 + 8 + 2) + 6 
(- నాజరు, పల్నాటి యుద్దము. ) 


అల్లూరి సీతారామరాజు బుజ్టికథలో నీ (క్రింది పాదములు 
(3+3+2)+5 అను వరుసను స్పష్టముగా జూపుచున్న్చవి: 


“అడవి, వండ్లు, వే, లున్నవీ-సై 
అంటు, 2309, యము, బాధరా- సై 
కొండ్క 33, లే ఉన్నవీ- సై 

విండ్‌, (త్రాగ, దం, డింతురూ- సై” 


నాజరు పల్నాటి యుద్ధము బుజ్బ్జికథలో “(4+4) + 5; 
(4+4)+6” అను నాల్గవ వరుస చకంగా నిమిడిన పాదములు 
కొన్ని గలవు. 

(4+) + 5 

“జిత్తులు మారీ, నాయకీ - సై 

నెత్తురు, జెండా యెత్తారా- సై 

జుట్టును తా విర, బోసెరా - 
దయ్యము, లాగా నాయకీ - 


PW Pay 


4+4) + 6 
ఆ- కయ్యము, లోనా, నిలిచిందా”- ॥భళానంటి॥ 


ఇట్లు సైసై వరుసలో ననేకములగు నడకలను గుర్తింప 
వచ్చును. ఏ నడకయైనను, పూర్వపాదములు 9+5 =14 మాత్రలు 
గాం గాని, 8+5= 13 మాత్రలుగాం గాని సాగును. ముకాయింపు 
పాదము 9+6=15 మాత(లుగా౭గాని, 8+6= 14 మాత్రలుగా 
గాని యుండును. ఇది సాధారణ విషయము. ఒక్కొక్కప్పుడు 
పూర్వపాదములు 10+5= 15 మాత్రలతో నుండవచ్చును. అప్పుడు 
ముక్తాయింపు 16 మాత్రలతో నుండును (10+6= 16). ఇందలి 
10 మాత్రల సమాహారము 5+5 గా నుండవచ్చును. నిదానముగా 
బాడునప్పుడు పూర్వపాదములలో 15 మాత్రలు లేదా 14 మాత్ర 
లుండును. ముక్తాయింపు చేయు చివరి పాదమున 16 మాత్రలు 
లేదా 15 మాత్రలుండును. వేగముగాం బాడునప్పుడు పూర్వపాదము 
లలో 13 మాత్రలు లేదా 12 మాత్రలు నుండి, ముక్తాయింపున 14 
మాత్రలుండును. నాజరు పాడు SEO వరుసలో ముక్తాయింపు 
చేయు నుత్తరపాదమే నాలుగు పాదములుగా బొడిగింపంబడుట 
చూడవచ్చును. ఈ 880 వరుస భళా నంటి భాయ్‌ తమ్మూడా, 
భాయి భళా నోయ్‌ దాదానాి అని యుండును. పాదమునకు 8+6= 
14 మాగత్రలుండును. 


4. తందాన వరుసలు: - 

కాంభోజరాజుకథలోని 8+8 గా సాంగు వరుసకు యతి 
ప్రాసలు చేకూర్చి బుజ్టికథలలో తందాన వరుసగా (బ్రయోగించు 
చున్నారు. ఇందు ముక్తాయింపుగా బొబ్బిలివరుస (8+8+9) పాదము 
నొకదాని నుపయోగింతురు. అల్లూరి సీతారామరాజు బుజ్బికథలోని 
ఈ క్రింది పాదములు చూడుడు: 


8 + 8 
ఆ జగజెట్టిని రాజును se) తందానా తం, దాన తందనా 
బహుమానముగా, పదివేలిత్తుము ; 
గాముసోదరుల, గట్టి తెచ్బితిరొ 53 
భూములిచ్భాదము, పోషించెదమూ ; 

8 + 8 + 9 
255 నాయక, వీరుల పదుగుర- వేగమె చూవండి 
॥తేందానా తం, దాన తందనా, తాని తందనాన॥” 


బాలనాగమ్మకధథలోని “8+9’ మాత్రల వరుసను గూడ యతి 
ప్రాసలతో బుజ్బికథలలో నుపయోగించుచున్నారు. ఈ వరుసను 
“తందాని మాటలలో నిట్లు చెప్పుదురు: “తంధన భాయీ, 
దేవనందనాన - తంధానో”. అల్లూరి సీతారామరాజు బుజ్టికథనుండి 
ఈ క్రింది యుదాహరణమును గమనింపుండు: - 


372 తెలుంగు వీరగాథా కవిత్వము 


8 + 9 
“తెనుగువారి వు, ణ్యంబుల పంట రరైె, తంధానో 
దినమొక లీరుగ, బాలుడు పెరిగాడు , 
పెద యుద్యోగాల్‌, జేయాలితడంటు e 
పెద్ద VEID, ఆశలు నిలిపారు pa 


(3320909) తంధాన భాయీ దేవనందనాన తంధాని తాన.” 
బుజ్బ్జికథలలోం (బధానముగా వాడంబడునవి పై నాలుగు 


వరసలే; అనగా జంగంరగడ (మధ్యమధ్య బొబ్బిలి వరుస, PR 
వరుస, తందాన వరుసలు రెండు. ఇంకను జంగంకథలలో వలె 
పద్యములను కీర్తనలను కొందబు ఉపయోగించుచున్నారు. MESO 
లోని సర్వాయిపాపని వరుసను (ఏలవరుస) గూర్చి వెనుక వివరించి 
యుంటిని. జముకుల వరుసలు కూడ కొన్ని బుజ్జకథలలోం గానవచ్చు 


చున్నవి. 


5. 'భలిభలీ వరుస” లేక ఓ భారలీయుండా, ఓ వీరఠయాధుం 

డా SOS? - 

బుజ్జికథలలోం బై నాలుగు వరుసలే కాక, వేటొక వరుస 

కూడం జాలం (బ్రచురముగాం గాననగును. ఈ వరుసలో 5+5+3 
మాత్రలతోం గొన్ని పాదములు ట్రాసి, ముక్తాయింపులో (5+5)+ 
(5+5) + 5+5+3 మాత్రల పాదమొకటి వాయంబడుచుండును. 
ఇది శారదవరుసలో నొకదాని కనుకరణము. దీనిలో ముక్తాయింపు 
వరునలోనే వునరావృత్తి యుండును. ఈ వునరావత్తిని 
సాధారణముగా ఓ భార, తీయుడా, ఓ వీర, యోధుండా, లేవయ్య, 
లేచిరా, వయ్య” అను మాటలతో సూచించుచుందురు. ఇందు వంత 
ప్రతిప్రస్వ పాదమునకును జివర 'భళిభళీ' యని యయిదు మాత్రల 
నందించు చుండును. సుంకర సత్యనారాయణగారు అల్లూరి 
సీతారామరాజు OSAS ఈ వరుసలో AI పాటను రచించి 
యున్నారు: 

6+5) + 5+5) + 5 +5 +3 
“ఓ తెలుగు, Arv, ఓ వీర, యోధుండా,లేవయ్య, లేచిరావయ్య 


5 + 5 +3 
బంగారు, నీ తెలుగు, తల్లి - భలిభలీ 
2850, టల పాలు, వెల్లి స 
వీరాధి, బీరులను, గన్న 3 
వీరమా, త యెరుంగు, మన్న s 
శాలి వా హను డొక్కు నాడు 5 
శాతవుల, ID యే M  ,, 


తెలుగువా రల కీర్తి, దిగ్రీగం, తములందు, వ్యాపింవ, జేసివ, చ్చాడు” 
nõ తెలుగు॥ 


ఇందలి లఘుపాదములలో రెండు రెండింటికి యతిపాటింపం 
బడుటచే, నా రెండును FE పాదములో రెండు దళములని భావింప 
వలసియున్చది. చివరనున్న దీర్హపాదములో యతి కానరాదు. ఈ 
పాటను పాడునప్పుడు లఘుపాదముల చివరనున్న త్రిమా(త్రాక 
గణము పంచమాతాక గణముగా మాటిపోవును. వంత 'భళిభలళీ” 
యనుటచే మటియొక Sos TS గణము నందించును. అప్పుడు 
ప్రతిపాదమును ఖండగతిగా మాలిపోయి, ద్విరదగతి రగడను 
బోలియుండును. ఈ వరుసను సాధారణముగా బుజ్టికథలలో చివర 
(ప్రబోధమునకు ఉపయోగింతురు. దీనిని కొంతవబకును శారదవరుస 
కనుకరణముగా భావింపవచ్చును. “San?” రచించిన 148 వీరులు 
బుజ్జికథ'లోం గూడ నంత్యమున నీ వరుసయున్నది. త నడకలోని 
చిన్నపాదములు రెండింటిని కలిపినచో “మధ్యాక్కరి యగును. 
(“బంగారు నీ తెలుగు తల్లి- పాడిపంటల పాలవెల్లి”.) 


10. ఇతరములు 


వీరగాథలను గానము చేయునప్పుడు ద్విపదలలోను, ద్విపద 
మంజరులలోను, జంపెవరుసలలోను ఖండగతి స్పష్టముగా నున్నది. 
బొబ్బిలి వరుసలలో నాదిగతి యున్నది. సర్వాయిపాపనికథలో 
మిశ్రగతి కాననగును. తక్కిన (త్రిశ్ర SS, రూపక గతులకు 
వీరగాథలలో నుదావహరణములు తక్కువగ నున్నవి. జంగం 
రగడలలోని యెనిమిది మాత్రలగణము కొన్ని చోట్ల 4+4 గా 
విభక్తమగంచుండును. అట్టి చోట్ల దానిని చతుర(శగతిగా 
భావింపనగును. (ఇట్టి పాదములు పాడుటలో 'హరిగతి రగడి వలె 
నుండును.) 


త్రిశ్ర, దీనికి రెట్టింపగు రూపక గతులకు ఉదాహరణములు 
చాలం దక్కువ. తెలంగాణ మందలి కిన్నెర కథలలోం ద్రెశ్రగతి తోం 
చుచున్నది. మియాసాబుకథను జూడుండు: - 


“కల్లి, పేరు, ఆశ, బీబి, - తండ్రి, పేరు, బంది, సాబు, 
లేక, లేక, SW), వుడ్తై- కొద్ము కేమొ, నొవ్పి, 33 
అమ్మ, లార, 93, లార- నూతు, రాండ్రి, Sep, లార 
03), వంటి, మియా సాబు - సూత, మన్న కాన, రాదు” 


ఇందు మూడు మాత్రల గణములు పాదమున కెనిమిది 
యున్నవి. కాబట్టి దీనిని తురగ SOS ONE యనవచ్చును. కాని 
ఈ పాట రచనలో త్రిశ్రగతిగా నున్నను పాడుటలో మిగ్రగతిగా 
మాటిపోవుచున్నది. పాదమునం [బ్రతిదళమునందును మొదటి గణము 
మూడవ గణము పాడుటలో సాగందీథయుంంబడి నాలుగు 
మా(్రలగుచున్నది: 


“కల్లీపేరు, ఆశాబీబి - తండ్రీపేరు, బందీసాబు 
aas, 54993, కొద్యూకేమొ, నొప్పీవుట్టె 


వీరగాథల భందస్సు 373 


అమ్మాలార, అక్యాలార - నూతూరాంగ్రి, తల్లూలార 
నుక్ళావంట్‌, మియ్యాసాబు - PPS), కానారాదు” 


ఇప్పుడిది (4+3) + (4+3) + (4+3) + (4+3 అను 
మా(త్రలు నడకతో, eiserne 7+7+7+7 మాత్రలుగా నడచుచున్నది. 
అనంగా 'వృషభగతి రగడి యనవచ్చును. “కిటతక తకిటి అను 
నావృత్తములు పాదమునకు నాలుగున్నవి. 

తెలంగాణమందలి మతీయొక కథ “కొమిరెల్లి మల్లన్న కథి 
కూడ ్రిశ్రగతిలోనే సాగుచున్చది: - 


“రూవ, మందు, మన్య, ధూడు - SED, కందు, ధర్మ, రాజు 
ధైర్య, మందు, భీము, డయ్య - శౌర్య, మందు, Oi, నూదు” 


ఇందు నాలుగు గణము లొక పాదముగా భావింపవలెను. 
(ప్రతి రెండు పాదములకును ప్రాస పాటింపంబడినది. అందుచే నిది 
అచ్చముగా “హయ ప్రచార రగడి (3+3+3+3) యనవచ్చును. లేదా, 
ఇందు ఎనిమిది గణములొక పాదముగా భావించినచో 'తురగవల్లన 
రగడి యగును. హయషప్రచారమునకు రెట్టింపు తురగవల్దనము. 
రగడలలో రెండు రెండు పాదములకు (బ్రాస విధిగా నుండును. 
అందుచే బై యుదాహరణమున నాలుగు గణములొక పాదముగా 
భావించుటయే సమంజసమగును. అప్పుడది హయ(షప్రచారమే 
యగును. 

ఈ కొమిరెల్లి మల్లన్న కథలో సర్వేసర్వత్ర గణములు మూం 
డు మూడు మాత్రలుగా వినంబడుటలేదు. కొన్నిపట్ల మూండు 
మాత్రల గణములు రెండు రెండు దగ్గజిగాC జేరి యాటు మాత్రల 
గణములుగా ధ్వనించుచున్నవి. అట్టిచోట్ల రూపకగతి యగుచున్నది. 
త్రిశ్రగతికి రెట్టింపు రూపకగతి. త్రిశ్రగతిలో నడచు పాటలన్నింటను 
నిట్టి మార్చు సాధారణముగా SSD: - 


“ÄI, ఈనాడే, - మనవద్దకు, బిలిపించియు 
ఇతరులు పరి, కించగాను - ఏమాత్రము, తెలియకుండ” 


కాని ఇట్లు రూపకగతిగా మాటిన పాదములు Oc దక్మువగ 
నున్నవి. మొత్తముపై నీ కథ (EKS నడచినదనియే చెప్పనగును. 
ఏమైనను లాక్షణికులుగాని, సంగీతశాస్త్రజ్ఞాలుగాని ఈ రెండు 
గతులకును భేదమును పాటింపరు. ఒకదానిలో మటియొకటి 
గోచరించినను తప్పుకాదు. 


ఇట్లే త్రిశ్రగతిలోను రూపకగతిలోను నున్న మటియొక కథ 
“'నల్లతంగాళ్‌ కథి. దీని ఛందస్సును తురగవల్లన రగడ యనవచ్చును: 


3 3 3 3 6 6 
“నల్ల తంగ, కథను, నేను - నాలుకతో, చెప్హుటకూ 
3 3 6 6 6 


నాకు, తోడు, రావయ్యా - నన్నేలూ, గణనాధథా 


3 3 6 6 3 38 
వాక్కు తోను, చెప్పుటకూ- వాణీ రా వమ, Sd 
3 3 3 3 3 8 38 3 
మాస, మూడు, SS, మూలు- వరుస, గాను, గురియు, చుండు 
3 3 ౩3 3 3 3 3 3 


పాడి, వంట, 088, మూగ - వండు, చుండు, 2%, మిదీ” 


“సుబ్బిరెడ్డి కథ యను వీరగాథ రూపకగతిలో నున్నది. ఇది 
త్రిశ్రగతినుండి యేర్చడిన రూపకగతి కాదు. ప్రత్యేకముగాం గానవచ్చు 
రూపకగతి: 

“ఐితూరూ, జిల్లాలో, కానూమా, కులాపల్లె 
కొలకానా బలిజోడూ కొండా మల్‌, రెడ్డి కొడుకు 
పాకెగాదు, సుబ్బిరెడ్డి, ........... » 


11. వీరగాథానికల వరుసలు 


వీరగాథానికలలో ్రిశ్ర, SNT, ఖండ, రూపక, మి[(శ్రగతు 
లన్నింటికిని ఉదాహరణములు లభీంచుచున్నవి. 


1. త్రిశ్రగతి లేక తురగవల్లన రగడ (8.8.8.8 - 8.8.8.8): 
గుంటూరు ఆదెమ్మ పాట, మరుట్ల చిన్నమల్లేశ పాట 
మున్నగునవి (885855 నున్నవి:- 
“కంటి, లోన, మెరువు, మెరిసె - కలవ, రింత, 33, నాకు 
2089, సామి, కొడుకు, కాదు - వడు, కొండల, సామి, కాదు 
రాచ, వారి, 2), వాదు- రాగి, మిస్కా లనుమయ్యా” 
ఇది గుంటూరు ఆదెమ్మ పాటలోని భాగము. దీనిని 
తురగవల్లన రగడ యనవచ్చును. ఇందు Jos» Foro” అను 
పదములలో నాలుగు సాహిత్యాక్షరములున్నను, పాడునప్పుడు వీని 
సంగీతాక్షరములు మూండు మాత్రమే. మూడు మాత్రల కాలములోనే 
ఇవి పాడంబడును.'అనుమయ్యాి” అనునది ఆరుమాత్రల గణము. 
మరుట్ల చిన్నమల్లేశుని పాట: - 
“కోట కొమ్ము, 93, నాడు - కోటి, కూత, లేసి, నాదు 
బుజం, మింద, 23, మినిరి - మొలక, 2:50, 88, నాదు” 
గడేకల్లు నాగిరెడ్డి పాట: - 
“బండ్‌, మింద, 38, లాగ - వదీ, మంది, చుట్టు ముట్ర్‌ 
23, లూరి, మాది, గోడు - పండ, బెట్టి, గొంతు కోసె” 


2. చతుర[(శగతి లేక మధురగతి రగడ (4.4.4.4):- 
చతుర[్రగతిలో పాటలు మిక్కిలి తక్కువ. 

“ఉప్ప్రరి, వారూ, వనులూ, జేస్తరు -తానే తందన్న 

రేపే కడితే మూపే, పడతది 2 


574 తెలుంగు వీరగాథా కవిత్వము 


34, కరణము, చూడా, బొయ్యిరి » 
ఏమీ వరములు, అదుగూ, తావే- , 


3. ఖండగతి లేక ద్విరదగతి రగడ (5.5.5.5): - 
ఖండగతిలో సాంగు లఘువీరగాథలు చాలం గలవు. 

'లలికట్ట పదము”: - 

“ఏముండ, గన్నదిర (డఉయ్యాలో)- ఏరండ, గన్నదిర (ఉయ్యాలా) 

సెల్లెండ్లు లేనిదీ ( , ) వసేడెగన్నదిర( ,, )” 


“వానదేవుని పాటి:- 
“ఎండ సి, క్మైటతోను (రామోజిరామ) -ఎలనిక్కు, దీసింది (రామోజీరామ) 
వయిడి దు, వ్వెనతోను( ,, ) పావిదులు, దీసింది( ,, )” 


సితచెటి: — 
«Ird, జూసేను - అన్నరో, రావణుడ 
మా ÕS, మందువా = నూడదా, LAD)” 


నల్లగొండ పాట:- 
“కర్ళశుల, గుండెపై - SAID, మెరినింది 
కర్షకుల, కండపై- కవచమై, మురిసింది” 


4. రూపకగతి (6.6.6.6): - 

రెండు రెండు గణములకు బరస్పరము సాన్నిహిత్యమున్నచో 
త్రిశ్రగతిలో నున్న పాటలనే కొంతవటబికును రూపకగతిగా భావింప 
వచ్చును. కాని పెక్కుపాటలలో ్రిశ్రగతి స్పష్టముగా నున్నది. మూం 
డు మాత్రల గణములకు సాన్నిహిత్యము తక్కువగ నున్నది. ఈ 
గణములకు సాన్నిహిత్య మెక్కువగ నున్నప్పుడు మాత్రమే క్రిశ్రగతిలో 
రూపకగతిని గుర్తింపంగలము. కొన్ని రూపకగతులలో నాజు మాత్రల 
గణము 3+3 nec గాక, 2+2+2 గాను, 2+4 గాను, 4+2 గాను 
గనంబడుచున్నది. అట్టి గణములతో నున్న పాటలను విధిగా రూపక 
గతికి జెందినవని చెప్పక తప్పదు. అవి ప్రత్యేకముగా రూపకగతిలో 
నున్న పాటలే కాని, త్రిశ్రగతి యొక్క సాన్నిహిత్యము వలన నేర్పడిన 
రూపకగతిలోనివి కావు. అట్టి వీరగాథానికలలో “అద్దాల సుబ్బులు 
పాట, అల్లుండుపాట, మల్లన్నపాటి మున్నగునవి పేర్మొనం దగినవి: 


అద్దాల సుబ్బులుపాట: - 
“వీరంగం, నారంగం - బాయీకడ, బయిరంగం 


బయిరంగా, మన్నాడా - బాతలకరి, బాలయ్యా” 


అల్లుడు పాట: - 
“పుట్టిందీ, యావూరో అల్లుడదొర, కృష్ణయ్యా 
పెరిగిందీ, యావూరో, అల్లుడదొర, కృష్ణయ్యా” 
మల్లన్న పాట:- 
“53, వుడితివిరా - బొమనిపాటి, మల్లన్నా 
పగదారై, వుడితివిరా - 5598, మల్లన్నా” 


5. మిశ్రగ్రతి లేక వృషభగతి రగడ (7.7.7.7):- 
ఇందలి యేడు మాత్రల గణములు 3+4 గాం గాని, 2+5గాం 
గాని, 5+2 గాంగాని యుండవచ్చును. 
అప్పలాపురం చెన్నారెడ్డి పాట: 
“బండ్లికైనను, రెడ్డి అవ్హుదు-బారుగను టెం, కాయ గొట్టే 
ములబ్లుగర్రను, చేతబట్టీ - ఎద్దులను ఒక, ఏటు APG” 


నారసింహారెడ్డి పాట:- 
“కొయిలకుంట్లా కొట్టినాడూ - గిద్దలూరూ, దోచినాడూ 
కుడీమీస్కా మొడాదిద్దీ - రచ్చకట్టన, కొలువు తీరే” 


KOED గోపిరెడ్డి పాట:- 
“లేరుశకేరూ, ఎండి మురుగుల్‌ - చేతులాకూ, బెట్టుకోనీ 
కట్టమీదా, వస్తవుంటోే - కలకటో రను, కొంట్‌ కొదుకా” 


మొత్తముమీద నీ మి(శ్రగతిలో (త్రిశ్ర చతుర[శ్రగతుల 
సమ్మేళనమే కాననగును. ఈ (sd వలననే దీనికి మిశ్రగతి యను 
పేరు వచ్చియుండును. “తకిట కిటతకి (3+4) అను రీతిలో నిది 
సాంగును. పై మూడు యుదాహరణములు IB సాంగినవి. మానంది 
రెడ్డి పాట కూడ నీ మిశ్రగతిలోనే SEISA. 


6. ఆదిగతి (8.8.8.8): - 
బుడ్డా వేంగళరెడ్డి పాట:- 
“ఉత్తరాది డ య్యాలవాడలో - ఉన్నది ధరం, చూడరయా... 
నేటికి avar, ఎంగళరెడ్డీ - దొద్ద ప్రభువనీ, తెలియరయా...” 
ఈ పాటను పాడుటలోం జివరి యా” ను దీర్శముగాం బాడి 
మటి రెండు మాత్రలను గిట్టింతురు. పోట్ల బూదయ్య పాటలో నిట్టి 
కిట్టింపు లేవియును లేకయే ఆదిగతి స్పష్టముగా నున్నది: 
“మల్లెపువ్వులా, వరషము రీతీ - సన్నజాజులా, జల్లుల öö 
ముచ్చం రత్నం, రాలేటట్టుల - ఏడువసాగిరి, జనమందరునూ” 
మొత్తముపై వీరగాథానిక లెక్కువగా ఖండగతిలోను 
మి(్రగతిలోను గానవచ్చుచున్నవి. వీరగాథలలో ద్విపద, ద్విపద 
మంజరి, హరిహరీ వరుసలు పాడుటలో ఖండగతిలోనే యుండును. 
బొబ్బిలివరుసలలో నాదిగతి కానవచ్చును. 


వీరగాథల 1500555) 575 


12. గాథాచ్చందస్సు-రగడలు, షట్సదులు 


అప్పకవి వంటి లాక్షణికులు రగడలకు సూర్యేంద్ర గణములు 
సూచించినారు. ఇది సరికాదు. రగడలన్నియును మాత్రాగణబద్ధములే. 
రగడలలో రెండు రెండు పాదముల కంత్యప్రాసయు నాదిప్రాసయుం 
గూర్చంబడుచుండును. ఈ ప్రాసలను లెక్కగొననిచో నీ రగడ 
లన్నియును వీరగాథలలోం గానవచ్చు కొన్ని గతులకు సరిగా 
సరిపోవును. ప్రథమ తృతీయ గణాద్యక్షరములకు యతి వీరగాథలలో 
నైచ్చికము, రగడలలో నియతము. 


అప్పకవి తొమ్మిది విధముల రగడలను జెప్పినాండు. ఈ 
నవవిధ రగడలును వీరగాథలలోం గానవచ్చు గతులకు సరిగా 
సరిపోవుచున్నటవి: - 

1. వహాయ(ప్రచార రగడ (3x4)- (యతి స్థానము) = 
3+3+3+3= నాలుగు గణముల క్రిశగతి. (- యతి) 
2. తురగవల్లన రగడ = హయటప్రచారమునకు రెట్టింపు (3x8)= 

ఎనిమిది గణముల (8158. 

8. విజయమంగళ రగడ = తురగవల్లనమునకు రెట్టింపు 

(3x16)= ఎనిమిది గణముల రూపకగతి. 

4. మధురగతి రగడ (4౫4) = 4+4+4+4= నాలుగు గణముల 
చతుర[శ్రగతి. 

ర్‌. హరిగతి రగడ = మధురగతికి రెట్టింపు (4౫8) = ఎనిమిది 
గణముల చతుర[్రగతి. 

6. ద్విరదగతి రగడ (5౫4) = 5+5+5+5= నాలుగు గణముల 
ఖండగతి. 

7. (ఏ) జయభద్ర రగడ = డ్విరదగతికి రెట్టింపు (5x8) = 
ఎనిమిది గణముల ఖండగతి. 

8. 288908 రగడ (7x2)= 7+7= రెండు గణముల మి[్రగతి. 


9. వృషభగతి రగడ = హరిణగతికి రెట్టింపు (7x4)= నాలుగు 
గణముల మి(శ్రగతి. 


పాదమునకు 5+5+5+3 గా సాగు వీరగాథా ద్విపద, లేక 
వీరగాథా మంజరి, లాక్షణికులు చెప్పిన 'కర్ణాట చౌపదికు సరిగా 
సరిపోవును. తెలుగులో రగడలెక్కువ. కన్నడమున షట్స్పదులెక్కువ. 
మన రగడలకును వారి షట్బదులకును చాల దగ్గణి చుట్టటిక మున్నది. 
హయపట్రచార రగడ- భోగషట్సదిని; మధురగతి రగడ-పరివర్ణినీ 
షట్చదిని; ద్విరదగతి రగడ- వార్థక 89; వృషభగతి రగడ- 
భామినీ AD బోలియుండును. 

కన్నడ షట్సదులలో ఆటు పాదములుండును (“షట్బది” యను 
సేరులోనే ఈ విషయము తెలియుచున్నది). అన్నియు 
మాత్రాగణములే. 1, 2, ౩ పాదములు ఒక దళముగాను, 4, 5, 6 


పాదములు SES దళముగాను ఉండును. వీనిని “పూర్వార్థము'- 
Er» అని విలువవచ్చును. పూర్వార్ణ మెట్లుండునో 
ఉత్తరార్థమును అట్లేయుండును. కాబట్టి మొదటి దళమునకు లక్షణము 
చెప్పినచో, రెండవ దళమునకు కూడ చెప్పినట్లే యగును. 


10 శరషట్చది: 4+4 i 
4+4 | పూర్వార్ణము 
4+4+4+2 | 


4+4 =] 
4+4 i ఉత్తరార్థము 


4+4+4+2 — 


2. కుసుమ 28: 05+5 
5+5 
5+5+5+2 
ఇట్లే ఉత్తరార్థముండును. 


3. భోగషట్చది: 3+3+3+3 
3+3+3+3 


3+3+3+3+3+3+2 


4. భామినీ SA: 03+4+3+4 
3+4+3+4 


3+4+3+4+3+4+2 


5. SOON SEB: 4+4+4+4 
4+4+4+4 
4+4+4+4+4+4+2 
5+5+5+5 
5+5+5+5 


6. వార్థక 8: 


5+5+5+5+5+5+2 


13. వీరగాథల యతిప్రాసలు 


వీరగాథలలో యతిప్రాస లైచ్చికములే కాని నియతములు 
కావని చెప్పవచ్చును. అట్లని ఇవి పూర్తిగా వర్షింపంబడినవని 
భావింపరాదు. పల్నాటి వీరకథలలోను, కాటమరాజు కథలలోను, 


576 తెలుంగు వీరగాథా కవిత్వము 


హరిహరీ పదములలోను, జంగంకథలలోను యతి సర్వత్ర పాటింపం 
బడినది. శిథిలములైన ద్విపద, మంజరీ ద్విపదలలోం గూడ 
గణములు శిధథిలములైనవి కాని, యతిభంగము కాలేదు. 
ఉదాహరణకు గాటమరాజు కథాచ[క్రములోని ఈ (808 పాదములు 
చూడుండు: - 

“తూర్సున ఆ రాజుకు - తుమ్మ వృక్షంబు నీడ 

పడమట ఆ రాజుకు - ఫాల(బ్రహ్మ వృక్షంబు నీడ 

వుత్తరమున ఆ రాజుకు - NO వృక్షంబు నీడ 

దక్షిణమున ఆ రాజుకు - దానిమ్మ వృక్షంబు నీడ 

పొదాలకొడ ఆ రాజుకు - 543 తంగేడు” 

-(పెద్దిరాజు కథ, తాళపత్ర ప్రతి) 

ద్విపదలో సాంగిన వల్లురాజుకథలో యతియే కాక ప్రాసకూడ 
నెచ్చటను భంగము కాలేదు. పల్నాటి వీరకథలలోను, కాటమరాజు 
కథలలోను యతిభంగము గాకుండం గాపాడుటకై జానపద కవులు 
అర్థరహితములగు పదములను వేసి యతని గిట్టించిన సన్నివేశములు 
పెక్కు కలవు. ఉదాహరణమునకు నాకు లభించిన “పల్నాటి వీర 
భాగవతి మను తాళపత్ర (గంథములోని ఈ క్రింది పాదములను 
జూండుడు: - 
1. “అంతట (బ్రహ్మన్న అదివట్టి తియ్య 

రాకపోయిను మరి రచటున్న గూడి 
2. ear గద్దెపై- మతడు గూర్చుండె” 

నా తండ్రి నాయుడా - నతి వేగమునను” 
4. “కవుల గాయకులను కలసేన లెల్ల 

రావించి యిట్లనె - రప్పుడా (బ్రహ్మ” 
ర్‌. “3030 తీర్థమునుండి - చలగి అయ్యలును” 


ఇట్లు యతిమై(త్రి కుదురని సందర్భములలో నపశబ్దములను 
వాడి మైత్రి చేకూర్చుట కాటమరాజు కథలలో గూడం గలదు: - 
1. 5999) చాలుగా వడ్డుడీ చక్షు” 
2 2074 (మోగంగం జొౌకలింవుచును” 
8 'వైకుంఠమునకయి SAA రావేల 
4. 'వళ్లెల్ల నేజాలు వడివడి నాటె” 
ర్‌. “వక ఘటం బేనుంయగుల వడి మావటీలు.” 


అఖండ యతియును పలుతావులం (బ్రయోగింపంబడినది: - 
1. నిద్రించి మరునాడు నిందరుగూడి” (పల్నాటి వీరకథలు) 
2. 'నాయునితోదను నాస్వామి 2077 (పల్నాటి వీరకథలు) 
8. “.. కలభూత గంగు రాజేంద్రుం 

డౌలమితో కండె మొండెమ్ముల కోటి(కాటమరాజు కథలు) 


ఈ వీరగాథలలో కొన్నిచోట్ల యతిభంగమై నట్లు శిష్టులకు 
గోచరించినను, జానపద పరిభాషలో, వారి యుచ్చారణలో ఆ 
పదమును పరిశీలించినచో యతిభంగము కాదు. ఉదాహరణకు ఈ 
(క్రింది పాదములను జూడుండు: - 


1. ఇరుగుల గంగయు బీరదాడొకటి” (పల్నాటి వీరకథలు 


2 'యరగడ్డవాటికి వెడలిపోదలచి” ( a A 
3 3088 చెన్నొందు వీరశౌర్యంబు” (కాటమరాజు కథలు) 
4. ఏవేళ జూచిన బీరఘోషములు” ( s 3) 
5 విప్ర మాన్యంబులు ఇచ్చు కట్నయములు” ( m7) 


పై పాదములలో యతిభంగమైనట్లు కన్సట్టుచున్నది. ఇది 
సరికాదు. క్రీగీతలున్న పదములను జానపదు లావిధముగా 
నుచ్చరింపరు. “వీరదాడుిను “యీరదాడు” గాను, 399 
“యడలి'గాను, “వీరి శబ్దమును 'యీరోి శబ్దముగాను 'విప్రిను యిప్రి 
గాను జానపదగాథాకారుం డుచ్చరించును. అప్పుడు యతిభంగ 
మెట్లగును? కావున వీరగాథలలోని యతులు జానవదుల 
యుచ్చారణానుసారముగం బ్రయోగింపంబడుచుండునని చెప్పవలెను. 
వారియుచ్చారణ దృష్టితోనే వానిని మనము పరిశీలింపవలసి 
యున్నది. 

ప్రాస విషయమునం గూడ వీరగాథలు లాక్షణిక మర్యాదలను 
బాటింపవు. ప్రాస పూర్వాక్షర మొక పాదములో దీర్హముగా నున్నచో, 
రెండవ పాదములోను దీరముగనే యుండవలెను గాని ప్రస్వముగ 
నుండరాదు. కాని వీరగాథలలో నొకపాదమునం బ్రాస పూర్వాక్షరము 
దీర్షముగాను, రెండవ పాదమున హ్రస్వముగాను నుండుట కలదు: 


1. “రియమంబుతో (23, నిలచి తరువాత 


mada» (SD గలిగినయట్ట” (వల్లురాజాుకథ) 


2. “దీవెన లిప్పించి తిరుమంద్లు తోను 
భవ గుణ నంవన్ను arvas” ( ,, ) 


57, కార ఛి” కారములకుం (బ్రాన పొటింవంబడినది: - 
“హృదయ వద్మమునందు నుంచి సేవించి 
బుధులను గొనియాడి పూర్వ సత్మవుల” ( ,, ) 
“వల్లురాజుకథిలోం గొన్ని తావులందు లాక్షణికులు చెప్పిన 
ద్విప్రాస, త్రిప్రాస పాటింపంబడినది: - 
ద్విప్రాస: - 
“వేసిరి యాదవ శౌర్య విక్రములు 
నేసిరి యాదవు లనేక వీనుగుల 
కోసిరి చేతులు గొంతులు కాళ్లు 
తోసిరి కలభూత దొర బంధుజనుల” 


వీరగాథల 15005559) 577 


“ముట్టిరి క్షత్రియుల మెదడు వెళ్లురక 
తట్టిరి TED దంలీలపైన 
588 కడదొలగు పారు బంటులను 


ww 


288 నరుదార్ల పేర్లు పదినూడ్లు” 


“పరివిరి వగవారి పైన బాణాలు 
నెరిపిరి యాదవుల నేకటంబుగను...” 


“నిలివిరి ప్రఖ్యాతి నెలఆయ లోకముల 
కలివిరి చెయ్యి చెయి కయ్యంబులంది 
వులివిరి శిరములు పుచ్చకాయలుగ 
908 పేర్లేర మన్నై నాయకుల” 


ఇట్లు వీరగాథలలో పల్నాటి వీరకథాచక్రమునను, కాటమ 
రాజు కథాచక్రమునను యతి ప్రాసలు బింకముగం బాటింపంబడిన 
వని చెప్పవచ్చును. ఒక్క బొబ్బిలివరుస కథలలో మాత్రము యతి 
ప్రాస లైచ్చికముగా నున్నవని చెప్పక తప్పదు. పదములు, జంగము 
కథలు కూడ యతి ప్రాసల విషయమున శ్రద్ధను జూపిన ప్రక్రియలే. 

ఈ ప్రకరణమందలి సారాంశము నిట్లు చెప్పవచ్చును: - 
వీరగాథల ఛందస్సు లక్షణ(గ్రంథముల కందునది కాదు. తెలుగులో 
ద్విపద వికారములును, రగడ వికారములును నగు వీరగాథా 
చ్చందములున్నవి. శాసన ప్రమాణమునుబట్టి తెలుగు ఛందస్సులలోం 
దరువోజ ప్రాచీనమైనదిగాం KER. కాని, ఛందః పరిణామమును 
బట్టి పరిశీలించినచో 230, కిటతకిట, కిటతకిట, కిటతకిటి 
యని సాంగు ఖండగతి అన్నిటి కంటెను (బాచీనమైనది. 
పూర్వకాలమున వీరగాథలన్నియు ని ఛందస్సులో నుండెడివి. ఈ 
ఖండగతినుండి మంజరీ ద్విపద, దీనినుండి ద్విపద, ఈ ద్విపదనుండి 
తరువోజ పరిణమించి యుండును. శక్తికథలలో ఖండగతి, పల్నాటి 
వీరకథ లలో మంజరీద్విపద, కాటమరాజుకథ లలో ద్విపద 
బహుళముగ గోచరించును. వీరగాథలలోని ద్విపదకాని మంజరీ 
ద్విపదకాని లాక్షణికులు చెప్పినట్లుగా Vo సూర్యగణముల 
ప్రకారముండవు. ఒక్కొక్క పాదమునకు అయిదు మాగత్రల గణములు 
మూండు, మూడు మాత్రల గణము ఒకటిగా వీని రచన కొనసా 
గును. యతిప్రాన లైచ్చికములే కాని నియతములు కావు. 
ఇం([ద్రగణములలో 'భి గణము 'నలి గణము నాలుగు మాత్రలవే 
కావున, వీని కొక మా(త్రను జేర్చి SO Soo” అను రీతిలో 
వీరగాథలలోం (బ్రయోగింపంబడుచుండును. ఒక్కొక్కప్పుడీ ద్విపద 
- మంజరీ ద్విపదలు శిథిలములై ఖండగతిగా మాటిపోవుచుండును. 
ఈ ఖండగతి కూడ శిథిలమై సాంగిపోవుట కలదు. 

బొబ్బిలివరుసలో నొక్కొక్కపాదమున 8+8+9 (10) 
మాకత్రలుండును. యతి ప్రాసలు కాకతాళీయములే కాని నిబద్ధములు 
కావు. ఈ బొబ్బిలివరుసనుండి 8+8 మాత్రలొక పాదముగా 


నొకవరుస, 8+9 (10) మాత్రలొక పాదముగా నొక వరుస 
పరిణమించినవి. కాంభోజరాజు కథ, వరాహావతార చరిత్ర (పంది 
కథ), చిన్నపరెడ్డి కథ మున్నగునవి 8+8 మాత్రలొక పాదముగా 
సాంగు వీరగాథలు. బాలనాగమ్మ కథ, లక్ష్మమ్మ కథ, కమ్మవారి 
పణంతి- పసల బాలరాజు కథ మున్నగునవి 8+9 (10) మాత్రలొక 
పాదముగా సాంగు వీరగాథలు. ముగ్గురు మరాటీల కథలోని వరుస, 
సర్వాయి పాపని కథలోని వరుస ప్రత్యేకములు. మరాటీల వరుసను 
DR SÕN యందురు. ఇందు 12-15 మాత్రలతోం గొన్ని 
పాదములు చెప్పి, 14-16 మాత్రలుగల పాదములతో ముక్తాయింపు 
చేయంబడును. ఈ వరుసలోని పూర్వపాదములు ఇట్లు విజుగును: 
8+4= 12; 8+5= 13; 9+5=14; 10+5=15. ఈ వరుసలోని 
ముక్తాయింపుపాదము ఇట్లు విజుగును: 8+6= 14; 9+6= 15; 
10+6= 16. ఇంక సర్వాయి పాపని వరుసను “ఏల వరుసి యని 
చెప్పవచ్చును. ఇందు 7+7= 14 మాత్రలతో రెండు పాదములును 
7+9=16 మాత్రలలో రెండు పాదములును జెప్పంబడును. మూం 
డవ పాదము చివర తొమ్మిది మాత్రల సంబోధన మొకటి యుండును. 
ఇది సరిగా ఏలవరుసను FONDI. 

ఒక ఖండగతిపాదమును ఒక ద్విపదమంజరి పాదమును 
గలిసి హరిహరీపదముల వరుస యేర్చడినది. దీనిని mod వరుసి 
యనియుం విలుతురు. “5+5+5+5; 5+5+5+3 అని దీని 
గణములను నిరూపింపవచ్చును. యతిప్రాసలు, ప్రాసయతులు 
నిందుంగాన నగును. “3+5+5+3° మాత్రలొక పాదముగా 
నంత్యప్రాసలతో నటతాళమున సారౌడి రచనలు శారద పదము” 
లనంబడును. ఈ శారద వరుసలో నొక్ళొక్కప్పుడు మొదటి ec 
డు మాత్రల గణము లోపించి 5+5+3 గా రచన సాంగుటయుం 
గలదు. 


8+8+9 (10) అను బొబ్బిలివరుసకు యతి(ప్రానలు, 
నంత్య్వప్రాసను ఏర్పజుచుటచే 'జంగంరగడి యేర్చడియుండును. లేదా 
మహారాష్టుల గజల్‌, డోరా, డోరా గజల్‌ మట్టు” అను ఛందస్సుల 
(ప్రభావముచే నీ జంగంరగడ పుట్టియుండవచ్చును. యక్షగానముల 
Sc (బ్రయుక్తములైన పై ఛందస్సులచ్చముగా జంగంరగడవలెనే 
యున్నవి. 

వీరగాథానుకరణములగు బుజ్బ్జకథలలో బొబ్బిలివరుస - 
తద్భేదములు, RR వరుస, సర్వాయి పాపని వరుస, జముకుల వరుస, 
శారద వరుస మున్నగునవి కాననగును. తెలంగాణమునం బ్రసిద్ధికెక్కిన 
మియాసాబు కథ, కొమిరెల్లి మల్లన్న కథ మున్నగు వానిలో ్రిశ్రగతి 
(3+3+3+3) కాననగును. నల్లతంగాళ్‌ కథ కూడ ్రిశ్రగతిలోనే 
సాంగినది. సుబ్బారెడ్డి కథ రూపకగతి (6+6+6+6) లో నున్నది. 

వీరగాథానికలలో త్రిశ్ర SIIS, ఖండ, రూపక, IS, 
ఆది గతులన్నింటికిని ఉదాహరణములు లభించుచున్నవి. గుంటూరు 
ఆదెమ్మపాట, మరుట్ల చిన్నమల్లేశుపాట, గడేకల్లు నాగిరెడ్డి పాట 


578 


త్రిశ్రగతిలో నున్నవి. నిద్దాపురం కట్టపదము చతురగ్రగతి 
(4+4+4+4). ఖండగతిలో లఘువీరగాథలు పెక్కు గలవు. లలికట్ట 
పదము, వానదేవునిపాట, సీతమ్మచెటి, నల్లగొండపాట మున్నగున 
వన్నియును ఖండగతిలోనే యున్నవి. త్రిశ్రగతికి రెట్టింపు రూపకగతి. 
అద్దాల సుబ్బులు పాట, అల్లుడు పాట, మల్లన్న పాట రూపకగతికి 
నుదాహరణములు. మి(శ్రగతి (7+7+7+7) లో నడచిన పాటలు- 
అప్పలాపురం చెన్నారెడ్డి పాట, గుజ్దాల గోపిరెడ్డి పాట మున్నగునవి. 
బుడ్డా వెంగళరెడ్డి పాట, పోట్ల బూదయ్య పాట ఆదిగతి 
(8+8+8+8)c జెందినవి. 


లాక్షణికులు చెప్పిన నవవిధ రగడలకును వీరగాథల 
వరుసలకును మిక్కిలి సన్నిహిత సంబంధమున్నది. హయషటప్రచార, 
తురగవల్దన రగడలు- త్రిశ్రగతికిని; మధురగతి హరిగతి రగడలు- 


తెలుంగు వీరగాధథా కవిత్వము 


చతుర[శ్రగతికిని; ద్విరదగతి, rod రగడలు- ఖండగతికిని; 
హరిణగతి, వృషభగతి రగడలు- మిగశ్రగతికిని సరిగా సరిపోవును. 
ఈ రగడలకు కన్నడిగుల షట్సదులతోం గూడం బోలికలున్నవి. 


పల్నాటి వీరకథలలోను, కాటమరాజు కథలలోను యతి 
ప్రాసలు చక్కగా బాటింపంబడినవి. కొన్ని కథలలో గణములు 
శిథిలములైనను యతిప్రాసలకు భంగము వాటిల్లలేదు. యతి 
భంగముగా౯ Fc) పదములలో జానపదుల యుచ్చారణను 
బరిగణింపవలసియున్న్చది. యతిభంగమును వారించుటకై జానపద 
కవులు అపశబ్దములను సహితము ప్రయోగించిరనుటకు దృష్టాంతము 
లున్నవి. అఖండయతి, ద్విప్రాస, (త్రిప్రాసలు వీరగాథలలో SEN 
గాననగును. 7 


జావికలు 
Es 


Prof. Louise Pound, The Encylopedia Americana, Volume II, p. 96. 
Shyam Parmar, “Folk music for teaching’, Naya Shikshak, Volume VIII, No. 4. , April 1966. 


“Pad-an old style of legendary narration which porbably seemed to have imfluenced the popular ballad singing in Rajasthan” 


-- Shyam Parmar, “Ballad singing in India”. -- Folklore, August 1964. 


4. “Attempts were also made in Panjabi by exploiting ‘Bait’ metre for ballad composing. Mohammad tried this in the composi- 
tion like “Jag Singha’, and “Firangie”. -- ibid. 

5. తెలుంగు జానవదగేయ NIRGI, పుటలు ౭౭౮, ౭౭౯. 

6. 38°) తలబ్రాలు దంపెడిచోటం దరుణులచే సొంపు దనరు దర్యోజుి” - కావ్యాలంకార చూడామణి, (8-50). 

7 కోవెల సంవత్ళుమారాచార్య, తెలుగు భఛందోవికానము, వుట. 81. 

8. అదే, వుట 104 

9. 8555005) (ప్రాబీనత్త్వమిట్లు భావింవంబడుచున్నను నరిగా ద్వివద ఏనాడు (పారంభమయినదో చెప్పుట కష్టము. జానవదులయందు దీని జను 
కలిగినదని చెవ్చవలయును. అనియత కర్త్రకము, అజ్ఞాత కర్త్రకము అనియమవంతము అయిన ఇది పండితులచే సంస్యరింవంయబడి సాహొత్య 
(వవంచమునకు తీసికొని రాబడియుండును” - vä, పుట 32. 

10. చితూరు జిల్లా చంద్రగిరి తాలూకా, పెడకంటివల్లెలో 1-3-19665 లభించిన తాళపత్ర (గంథము. 

11. తిరువతి (ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారము, 05.30. 694. 

12. అదే., ఆర్‌. నెం.698. 

13. తొలిరోజుల్లో ఈ కథలు నాలుగు 'కిటతకిటి” అవ్బతాల పాదాలతో జంపెలనే పేరుతో ఉండేవనీ, పాల్మురికి 25063 శివకవు లీ దేశిపద్ధతిని కొద్దిగా 
సంస్ఫ్యరించి ద్వివద ప్రబంధాలు రబించారనీ నా 93%”. - విజ్ఞాన సర్వ్వన్వము, నాలుగవ నంవుటము, వుట 805. 

14. (బాన విరహాతమైన ద్వివద మంజరీ 835505? యనంబడును. నిజమునకీ నాము మర్ధరహితమైనది. రెండు పొదములున్నమవ్పుడే, ఆ వద్యమునకు 
ద్వివద అను పేరు సార్థకమగును. కాని ఏక పాదము గల 5088, ద్వివద అను వదము 393 చెల్లదు. అయినను, ఆ 43) పాద లక్షణమును, 
ద్విపద లక్షణమే కనుక, ఆ మంజరిని కూడా మంజరీ ద్విపద అనీ, ద్వివద మంజరి అని HENIE. నిజమునకు ఇది అర్థములేని SS. - 
ఆచార్య వింగళి లక్ష్షీకాంతంగారు, వల్నాటి వీరచరిత్ర, 208, వుట VI. 

15. నెల్లూరు జిల్లా, వెంకటగిరి తాలూకా, ఆలూరుపాడు (గామములో 22-7-1966న లభించిన తాళప(త (గంథము (యుదటిది). వత సంఖ్య 75. 

16. అదే, ఆకు 1. 

17. పొదుటలో నీ శబ్దము వలురాజు” అని 39) వలుకంబడును. 

18. 


ఇచ్చట 253700” శబ్దము వనెందు” గాం 39) యుచ్చ్రరింవంయబడును. అందుచే 'వన్నెం? అను వదాంశము 5907 అని PCI మాతలనోే 
నూచించును. 


ఇరువదియొకటవ (ప్రకరణము 
గాథాగానము - సంగీతము 


వీరగాథలలోని సంగీతమునుగూర్చి 'వీరగాథాలక్షణములు” 
అను ఎనిమిదవ (ప్రకరణమునం గొంత చెవియుంటిని. 
గాథాగానమున గొంతు మంద్రస్థాయి నుండీ తారస్థాయి కెత్తినను 
ఎక్కువ రాగభేదములను జూపక ఛందస్సును సూచించు వైవిధ్యముతో 
మాత్రమే పాడవలెననియు, స్వరముతో నక్షరములను మింగివేయక 
స్పష్టముగా నుచ్చరింపవలెననియు నటం దెలిపియుంటిని. 


గేయములలోని సాహిత్యాంశమును “మాతువు అనియు, 
సంగీతాంశమును ధాతువు VIL బిలుతురు. గేయస్వరూపమున 
నుండు వీరగాథలలో ధాతువుకన్న మాతువే ప్రధానమైనది. అట్లని 
వీరగాథలు కేవలము కవిత్వమువలెం బరఠింపంబడునని భావింప 
రాదు. వీరగాథ లెప్పుడును ఏదేశమందైనను పాడంబడునే కాని 
చదువంబడవు. చదువంబడునవి వీరగాథలు కానేరవు. పాడఃబడుట 
వీరగాథల జీవలక్షణములలో నొకటి. అనగా తగుమాత్రము 
ధాతువుతో మాతువును స్పష్టముగా నుచ్చరించుచు వీరగాథలు పాడం 
బడునని గమనింపవలెను. కాంగా, నీ గాథాగానమున సంగీత 
లక్షణము లెంతవటబకు నున్నవి? యనునది ప్రశ్న. 

వీరగాధల భాష మన నిఘంటువుల కందదు; వీరగాథల 
నడక మన ఛందో(గ్రంథముల కందదు. అట్లే marss కూడ 
మన సంగీత లక్షణగ్రంథముల కందునది కాదు. ఇట్లు లక్షణ 
విరుద్ధములగుట వీరగాథల తప్పుకాదు; దేశికవితల భాషాచ్చంద 
స్పంగీతములను విస్మరించిన లాక్షణికులదే యీ తప్పు. నాట్యశాస్త్రము, 
బృహద్దేశి వంటి కొన్ని సంస్కృత లక్షణ(గ్రంథములందు మాత్రము 
దేశిచ్చందములనుగూర్చియు, దేశిరాగములనుగూర్భ్చియుం గొంత 
ప్రసక్తి యున్నది. (భరతుడు LEIS ద్రువాగానములో నొక భేదమే 
KÄSKE. మన పల్నాటి వీరకథలు ప్రతాపరుద్రుని కాలమున 
నోరుగల్లు నడివీధిలో (ద్రుత తాళమునం బాడంబడినవని క్రీడాభిరామ 
కర్త సాక్ష్యమిచ్చుచున్నాండు.) మొత్తముపై మన భాషకు మూలము 
జానపదుల భాషయనియు, మన ఛందస్సునకు మూలము జానపదుల 
ఛందస్సనియు, మన సంగీతమునకు మూలము జానపదుల సంగీత 
మనియు గ్రహించుట యవసరము. 


పద్యములలో సంగీతము ఛందోరూపమున నంతర్గతముగా 
నుండును. గేయములలో నట్లుకాక సంగీతము బాహ్యముగనే 
అగపడుచుండును. అనంగా౯ బద్యములలోకన్న గేయములలో 
సంగీతముపాలు హెచ్చు. అందుచే గేయకవితలోని ఛందస్సును 
జెప్పునప్పుడే కొంత సంగీతమును జెప్పవలసియుండును. గేయముల 


ఛందస్సంగీతములకు అవినాభావ సంబంధమున్న్చది. కావుననే 
గేయముల ఛందస్సంగీతములను విడివిడిగా గాక సమ్మిళీతముగనే 
SOS లను NEC జర్చించుట పరిపాటి. దీనినిబట్టి వెనుకటి 
ఛందః(ప్రకరణముననే కొంత సంగీతాంశమును దెలుపంబడినదని 
గమనింపవలెను. (త్రిశ్ర, చతుర[శ, ఖండ, రూపక, BIS, ఆది 
KOOS AAS వీరగాథలనుగూర్చి వెనుకటి ప్రకరణములోం 
జర్చించితిని. అనంగా నీ గతులన్నియును సంగీత పరిభాషలో 
తాళములే కదా! 

జానపద కవిత్వములో సాహిత్యాంశమును బట్టి ఛందస్సును 
నిర్ణయింపలేము. ఈ కవిత్వమంతయు మాత్రాగణబద్ధమైనను, నిందలి 
సంగీతాంశమును బరిశీలింపకయే, గురులఘువులనుబట్టి మాత్రలను 
నిర్ణయించుటవలన ఫలితము శూన్యము. గేయముల మా(త్రలను 
నిర్ణయించుటలో గురువునకు రెండు మాత్రలు, లఘువునకు నొక్క 
మాత్ర యనునది వర్తింపదు. పాడెడి కాలమునుబట్టి మాత్రలను 
33703509 యున్నది. ఉదాహరణమునకు, బొబ్బిలివరుసలో 
సాహిత్యాక్షరములు 8+8+9 గా నున్నను, పాడునప్పుడు ఈ పాదము 
8+8+8+5గా నుండును (చూ. వెనుకటి (ప్రకరణము). “త, క, కి, 
టి అనునవి మాత్రాసంకేతములు. ఇవి 395755 యొక్ళొక్క 
మాతాకాలమును సూచించును. 

జాతి లేక గతి, లయ, తాళము, స్వరము” - ఇవి పరస్పర 
సంబంధము గల సంగీత పారిభాషిక పదములు. కొన్ని మాత్రల 
గుంపు “జాతి, లేక గతి యనంబడును. ఉదాహరణమునకు మూం 
డు మాత్రల గుంపును 'త్రిశ్ర జాతి” లేక “త్రిశ్ర గతి యందురు. అట్లే 
నాలుగు మాత్రల గుంపును SST జాతి” లేక 'చతుర[శ్ర గతి” 
యందురు. ఇట్టి జాతు లొక పాదమున బెక్కుండవచ్చును. ఈ 
జాతుల గుంపును అయి యందురు. ఇది గేయముయొక్క నడకలో 
సామ్యమును సూచించును (23093 సామ్యమ్‌”). గుంపులో నీ జాతు 
లెప్పుడును సరిసంఖ్యలో నుండును. ఇట్టి గుంపులోని జాతుల లెక్కను 
(ఆవృత్తుల సంఖ్యను) దెలుపుట తాళము”. ఇది కాలమును గొలుచు 
క్రియ (తాళం కాలక్రియా మానమ్‌”). ఇదియును సరిసంఖ్యలోనే 
యుండును (నాలుగు, ఎనిమిది, పదునాబు ఇత్యాది... ). ఈ 
తాళమును లయను అనుసరించి ÕNN? ఉండును. కాని జానపద 
కవిత్వములో స్వరముకన్న లయతాళములకే ప్రాధాన్యము హెచ్చు. 

స్వరమనంగా 'స్వకీయముగా రంజింపంజేయునది” యని 
వ్యుత్పత్తి. “స-రి-గ-మ-ప-ద-ని” అనునవి సప్తస్వరములు. ఈ 


580 తెలుంగు వీరగాథా కవిత్వము 


సప్తస్వరములకు ఇరువదిరెండు (శ్రుతులుగలవు. సప్తస్వరములు ప్రకృతి 
వికృతి భేదములచేం బదియాటు స్వరములుగా నగును. ఈ 
పదియాజు స్వరములును ఆరోహణావరోహణ గతిగా మూర్భనయి, 
అనేక మూర్చనలచేత ననేక రాగములను గల్పించుచున్నవి." 

జాపపద కవిత్వము తాళ లయ ప్రధానమైనను, స్వరములు 
బొత్తిగా లేవని చెప్పుటకు వీలులేదు. సప్తస్వరములును పూర్తిగా 
నుండవు కాని, ఒకటి రెండు స్వరములుండును. వీరగాథలవంటి 
కథాగేయములలో కథనమునకే యెక్కువ ప్రాముఖ్యమున్నది కావున 
పాదములందు స్వరములు ఎక్కువగా నర్తించుటకు వీలులేదు. 
పాదమునకు మొదటంగాని, VÖÖLA యొక స్వరముండును. 
ఎక్కువగా నంత్యస్వరమే యుండును. ఇట్టి యేకస్వరమూర్చనతో 
AAA దానిని సంగీత శాస్త్రజ్ఞులు “ఆర్చికము” అందురు. జానపద 
గేయములలోకన్న గ్రీలపాటలలో స్వరములు కొంచెము హెచ్చు. 
రాగచ్చాయలును వానిలో గాననగును. అట్లే వీరగాథలలో వీరకథా 
చక్రములు, బొబ్బిలివరుస కథలు మున్నగు వానికన్న నర్వాదీనములైన 
జంగంకథ లలోను బుజ్బకథలలోను రాగచ్భాయలు హెచ్చుగా 
నుండును. క్రీలపాటలలోని లాలిపాటలలో - “లాలీ” (రీసా) అను 
రెండు స్వరములు ప్రతిపాదాంతమున నుండును. ఇవి నవరోజు 
రాగమునకు సంబంధించినవి. ఇట్లు రెండు స్వరములతో సా౭ాడి 
దానిని MASS” అందురు. మేలుకొలువులలో “మేలుకో” 
అనుపదము ననుసరించి మూడు స్వరములుండును. దీనిని 
“సామికము” అందురు. ఇట్లే నాలుగు స్వరముల మూర్భనతో సాం 
గెడిదానిని “స్వరాంతము” అందురు. 5, 6, 7 స్వరములు గలవానిని 
రాగములు” అందురు. జానపద గేయములందడును గేయకథలందును 
సాధారణముగా 1 నుండి 4 SED స్వరములు మాత్రమే వాడం 
బడును; రాగములు ఉపయోగింపంబడవు. ్రీలపాటలు జానపద 
గేయములు కావనియు, నవి జానపదగేయములకన్న నున్నతము 
లనియు, వానిని 'జాతిదేశి యని పిలువవలెననియు మొదటి 
ప్రకరణముననే తెలిపియుంటిని. ఈ స్రీలపాటలలో, మేలుకొలుపు 
లను భూపాల బౌళి రాగములలోను, లాలిపాటలను నవరోజు 
రాగములోను, జాజిరిపాటలను హిందోళ వసంత రాగములలోను 
పాడుట సంప్రదాయము. వీరగాథలలోని బుజ్బికథలు ఎక్కువగా 
దేవగాంధారి రాగములో౯ బాడంబడుచుండును. పాదములో 
సాహిత్యాక్షరములు తగ్గినచో స్వరము దీర్భముగా నుండును. 
కరుణరసమును జూపవసలసి వచ్చినప్పుడు అయవేగమును తగ్గించి, 
ముఖారివంటి రాగములలోం బాడుదురు. ఆవృత్తులలో నప్పుడు 
విశ్రాంతి యెక్కువగ నుండును. రౌద్రరసమును స్ఫురింపంజేయవలసి 
వచ్చినప్పుడు లయంవే గమును హెచ్చించి శ్రీరాగమువంటేి 
రాగములలోం బాడుదురు. అప్పుడు పాదములో సాహిత్యాక్షరములు 
హెచ్చుగానుండును. 


పై చర్చనుబట్టి వీరగాథలు తాళప్రధానములని తేలుచున్చది. 
లయ, జాతి అనునవి ఈ తాళములోని అంతర్భాగములు. వివిధ 
జాతులను, వాని లయలను ఈ క్రింది విధముగా జూపవచ్చును: 


జాతి లేక ఒక ఆవృత్తిలోని ఆవృత్తి 
గతి పేరు మాత్రల సంఖ్య నిరూపణము 
1. (తిశ్రజాతి(గతి) మూడు మా(త్రలు తకిట 
2. చతురగ్ర జాతి నాలుగు మాత్రలు తకకిట 
3. ఖండజాతి అయిదు మాత్రలు కిటతకిట 
(2+3)గా నున్నప్పుడు తక తకిట 
(3+2)గా నున్నప్పుడు తకిట తక 
4. రూపకగతి అఆటుమా(త్రలు తకిట తకిట 
(2+4) గా నున్నప్పుడు తక కిటతక 
5. మి(శ్రజాతి ఏడు మాత్రలు 
(3+4) గా నున్నప్పుడు తకిట కిటతక 
(4+3) గా నున్నప్పుడు కిటతక తకిట 
6. ఆదిగతి ఎనిమిది మాత్రలు కిటతక కిటతక 
(3+5) గా నున్నప్పుడు తకిట కిటతకిట 
7. సంకీర్ణజాతి తొమ్మిది మాత్రలు తకకిట కిటతకిట 


పై యేడు జాతులలోను ముఖ్యముగా మూండు జాతులు 
జన సామాన్యమున కందుబాటులో నున్న పాటలలో నుపయోగింపం 
బడుచుండును. అవి: SS, (త్రిశ, ఖండజాతులు. మి(శ్రజాతిని 
గూడ SEPPO ఉపయోగింతురు. ఈ నాల్లు జాతులలోను 
చతుర్రజాతి మిక్కిలి ప్రశస్తమైనది. ఒకవిధముగాం జూచినచో 
దృశ్యమాన ప్రపంచమంతయు చతుర[్ర నిర్మితమే యని చెప్పవచ్చును. 
ఇది సంగీతమున నత్యుత్తమమైన జాతి. అందువలననే దీనిని 
బ్రాహ్మణజాతి” యందురు. ఇట్లే త్రిశ్రజాతిని క్షత్రియజాతితోను, 
ఖండజాతిని వైశ్యజాతితోను, మిశ్రజాతిని శూద్రజాతితోను బోల్చెదరు. 
నిజమునకు మి[్రగతి-(క్రిశ్ర, చతుర[శ్రగతుల కలయిక. అట్లే రెండు 
రెండు క్రిశ్రజాతులు కలసి SEOSTE 'రూపకగతి” యందురు. ఇది 
ఆటు మాత్రల ఆవృత్తులు గలది. అట్లే రెండు చతుర[శ్రగతులు (4+4) 
కలిసి వచ్చినచో నెనిమిది మాత్రల ఆవృత్తులు సిద్ధించును. దీనికి 
BAB యనిపేరు. ఒక చతుర[(శ్రగతియు నొకఖండగతియుం గలిసి 
యొక యావృతముగా వచ్చినో (4+5) దానిని “సంకీర్ణజాతి” 
యందురు. దీనిని చండాలజాతిగా నిరూపించుట కలదు.” 

సంగీతశాస్త్ర పరిభాషలో తాళమనంగా “హస్తద్వయమునందు 
సంయోగ వియోగంబులు గలిగి, దశప్రాణయుక్తమగునది” యని 
నిర్వచనము. ఇట దశప్రాణములనంగా కాలము, మార్గము, క్రియ, 
అంగము, గ్రహము, జాతి, కళ, 009, యతి, ప్రసారము. ఇందు 


గాథాగానము-నంగీతము 581 


“అంగము అనునది తాళసంఖ్యను దెలుపు సంజ్ఞావిశేషము. ఇది 
SI SD, [ద్రుతము, లఘువు, గురువు, ప్లతము, కాకపాదము” 
అని ఆటు విధములు. ఈ వివిధాంగములను, వాని స్వరూపములను, 
అక్షరకాలమును నీ క్రింది విధముగా జూపుచుందురు: - 


అంగము పేరు స్వరూపము అక్షర కాలము 
అనుద్రుతము U 1 
(SET 0 2 
లఘువు I 4 
గురువు ౭ 8 
ఫ్నతము 2 12 
కాకపాదము + 16 


సంగీతశాస్త్రమున రూపకగతియు నాదిగతియు నిరూపింపం 
బడవు. SEAS, త్రిశ్ర, మిశ్ర, ఖండ, సంకీర్ణములను ఐదు జాతులు 
మాడ్రమే చెప్పంబడును. 

సంగీతశాస్త్రమున సప్తస్వరములున్నట్లే సప్తతాళములును 
గలవు: ధ్రువ, 55, రూపక, 209, (త్రిపుట, ఆట (లేక అట), 
ఏకతాళము లనునవి సప్తతాళములు. ఈ సప్రతాళములను వాని 
యంగలక్షణములను నిట్లు చూపవచ్చును: - 


తాళము పేరు అంగలక్షణము అక్షర కాలము 
(ధ్రువ తాళము IOII (an (8003) 
లఘువు)= అక్షర కాలము 
4+2+4+4 =14 
మరఠ్వ తాళము 101 (లఘువు-ద్రుతము- లఘువు) 
= 4+2+4= 10 
రూపక తాళము OI (ధదుతము-లఘువు)= 2+4=6 
జంపె తాళము IUO (లఘువు-అను(ద్రుతము- 
ద్రుతము)= 4+1+2=7 
త్రిపుట తాళము 100 (లఘువు-[ద్రుతము-ద్రుతము)= 
4+2+2= 8 
అట తాళము 100 (లఘువు-లఘువు-[ద్రుతము — 
(SV) = 4+4+2+2= 12 
ఏక తాళము I (లఘువు) = 4 


ఈ తాళములేడును, చతుర్ర- (84- ఖండ-సంకీర్ణము 
లను జాతులైదింటి వలనను ముప్పదియెదు తాళము లగుచున్నవి. 


ఇందు చతుర[శ్రజాతి (త్రిపుటతాళమును Var అందురు. 
దీని యంగనంజ్ఞ 100 (లభఘువు- (ద్రుతము- ద్రుతము).* 
వీరగాథలలో నెక్కువగా ఆట (అట) తాళము ఆదితాళమును 
ఉపయోగించుచుందురు. యుద్ద SX SOOSI ఏకతాళము 
పడుచుండును. జంపె, త్రిపుట, రూపకములును అచ్చటచ్చట కాన 
నగును. 

సాధారణముగా వీరగాథలలో నిదానముగా కథను 
చెప్పవలసినచోట్ల ఆదధితాళమును వేయుదురు. లక్ష్మమ్మకథ, కామమ్మ 
కథలలోవలె శోకాలాపన హెచ్చినప్పుడీ నిదానము OB హెచ్చును. 
అప్పుడు అటతాళమును వేయుదురు. ఆదితాళములో నొకటవ 
కాలము, రెండవ కాలము, మూడవ కాలము గూడ 
బాటించుచుందురు. వేగము హెచ్చినకొలందిని కాలములును 
పెరుగుచుండును. జానపదులు (త్రిపుట తాళమును “మూడవ తాళము” 
అని పిలుతురు. ఆదితాళములో గుమ్మెట మధ్యలో రెండు దెబ్బలు, 
క్రింద అంచుపై నొక దెబ్బను వేయుదురు. ఈ అంచుపైం గొట్టు 
దెబ్బను జానపదులు “లఘువు” అందురు. మధ్యలోంగొట్టు దానిని 
Be లేక Pae అందురు. కాంబట్టి ఆదితాళములో రెండు దెబ్బలు 
(పైదెబ్బలు)ను నొక లఘువును వేయవలెను. ఆదితాళము ఒకటవ 
కాలములో “మూడు దెబ్బలు- ఒక లఘువు పడుచుండును. రెండవ 
కాలములో రెండు దెబ్బలు- ఒక లఘువు’ పడును. ఏకతాళములో 
గుమ్మెటపై 'ఒకదెబ్బ- ఒక లఘువు’ పడును. వీరగాథలు పాడునప్పుడు 
వీనిని స్పష్టముగా గమనింపవచ్చును. తెలంగాణములోని వీరగాధలలో 
“జుల్వతాళము తబిచుగం (బ్రయోగింపంబడుచుండును. ముగ్గురు 
మరాటీలకథలోని PR వరుస కుజుజంపె తాళము’లో నడచును. 


సంగీత వరిభాషలోని ఈ తాళముల పేర్తే క్రమముగా 
నాయాతాళములలో AA ఛందస్సులకుం పేర్లుగా మాతినట్లు 
తెలియుచున్నది. అప్పకవి యక్షగాన లక్షణమును వివరించుచుం 
దాళములపేర్లతోం గొన్ని రచనా ప్రక్రియలను వివరించినాండు. ఈతని 
ప్రసక్తినిబట్టి “త్రిపుట తాళము, జంపె తాళము, ఏక తాళము, అట 
తాళము’ అనునవి కొన్ని రకముల ఛందస్సులని తెలియుచున్నది. 
ఈ నాల్లు తాళములతోపాటు అప్పకవి 'రచ్చరేకు, అర్ధచందద్రిక' అను 
మటిరెండు ఛందస్సులను గూడ వివరించి, ఇవియన్నియును రగడ 
భేదములనినాందడు. దీనినిబట్టి, ఆయా తాళములలో నడచు 
ఛందస్సులకు ఆయా తాళముల పేర్లే పెట్టంబడినవని తలంపవలసి 
యున్నది. అప్పకవి చెప్పిన ఈ తాళచ్చందము లిట్లుండును: 


(83 తాళము:- “తుదనేడు లఘువులు తొలగించి చదివినం, 
ద్రిపుటకు వృషభగతి పదయుగము”. అనంగా వృషభగతి రగడ 
(7+7+7+7) రెండు పాదములలోం జివర నుండు నేడు లఘువులను 
దొలంగించినచో నది త్రిపుట తాళమగునని తాత్సర్యము. దీని నిట్లు 
చూపవచ్చును: “7+7+7+7+7+7+7” వీరగాథలలో సర్వాయి 


582 తెలుంగు వీరగాథా కవిత్వము 


పాపని కథ ఈ (త్రిపుట తాళమున నడచును. 


జంపె తాళము: - “లలి గడపల నొక్క లఘువు మానిన, జంపెమను 
ద్విరదగతి సమపద యుగము”. అనంగా ద్విరదగతి రగడ 
(5+5+5+5) రెండు పాదములలో జిట్టచివర నొక లఘువును 
మానినచో జంపెతాళ మగునని యర్థము. దీని నిట్లు చూపవచ్చును: 
“5+5+5+5+5+5+5+4”. “హరిహరీ, నారాయ, ణాదినా, 
రాయణా, కరుణించి, మమ్మేలు, కమలలో, చనుడా” అను వరుసలో 
ARAB పదములన్నియును సరిగా నీ జంపెతాళములోనే నడచును. 


ఏక తాళము: - అప్పకవి మధురగతి రగడయే యేకతాళ INC 
డు. కావున దీని నిట్లు చెప్పవచ్చును: “4+4+4+4. బొబ్బిలి 
వరుసలలో జాలభాగము ఈ యేకతాళముననే ఇమిడిపోవును. 


అట తాళము:- vol కిర్వదినాలు గటతాళమున మాత్ర, SD 
విశ్రాంతి పద్నాలుగింటి. అనగా నటతాళమునం బాదమున కిరువది 
నాలుగు మా(త్రలుండుననియు, 1-14 మాత్రలకు యతియనియు 
నర్థము. పాదమున కిరువది నాలుగు మాత్రలనంగా నిది రూపకగతి 
యని చెప్పవచ్చును. (6+6+6+6). నల్లతంగాళ్‌ కథ ఈ 
యటతాళముననే నడచును. ఈ యటతాళములో సగమునే 
“అర్ధచంద్రిక' యనినాండు. అనగా నర్ధ్థచంద్రికలోం బాదమునకుC 
బండ్రైెండు మాత్రలుండును. అప్పకవి మతమున 'రచ్చరేకు” అనం 
గాం దురగవల్లన రగడ (3+3+3+3+3+3+3+3). తెలంగాణము 
లోని కిన్నెర కథలు, కొమిరెల్లి మల్లన్న కథ రచ్చరేకులని చెప్పవచ్చును. 

వీరగాథలు లయ(ప్రధానములు గావున నీ లయకు సరిపడు 
వాద్యములే యెక్కువగ వాడుచుందురు. లయ తాళములను 
సూచించునవి తట్టువాద్యములు. కావున గాథాకారులు చేతితోంయగాని 
పుల్లతోయగాని కొట్టి వాయించెడి వాద్యములను వాడుచుందురు. తెలు 
గు వీరగాథలలో ఎల్లమ్మకథలలో జమిడికలు (జముకుల్బు; అంకమ్మ 
కథలలో పంబలు; పల్నాటివీరగాథలలోను కాటమరాజుకథలలోను 
వీరణములు (పెద్దసైజు పంబల్బు; బొబ్బిలివరుస కథలలోను, 
జంగంకథలలోను, శారదకథలలోను, బుజ్జికథలలోను, గుమ్మెటలు; 
హరిహరీ పదములలో జముకుల; చిన్నపరెడ్డికథలో “'కంజిరా, 
చిబుతలు; జాగటకథలలో జేగంట; వురుమలు పాడం 
వీరగాథానికలలో కోలాటపు పుల్లలు, (vari వీరగాథానికలలో 
(గొబ్బిపాటలలో) చేతితవ్పట్లు నువయోగించుచుందంరం. 
రాయలనీమలోని చౌడమ్మపాటలలో నిత్సడి తాళములు 
ఉపయోగింతురు. ఈ వాద్యములలో పంబలు, వీరణములు, జేగంట 
అనునవి పుల్లలతో తట్టి వాయింపంబడునట్టివి. గుమ్మెటలు, 
జముకులు, కంజిరా, చిజుతలు- ఇవి చేతితో తట్టి వాయింపం 
బడును. ఈ తట్టువాద్యము లన్నియు వీరగాథధలలోం (బధానమైన 
తాళమును సూచించుచుండును. తం్రీవాద్యములలోని తంబుట, 
మెట్లకిన్నెరలు కూడ గొంతవబకును లయను సూచించును. ఇంక 


వీరగాథలలోని [శ్రుతిని గాపాడుటకై యెల్లమ్మకథలలోను, అంకమ్మ 
కథలలోను, పల్నాటి వీరకథలలోను, కాటమరాజు కథలలోను తిత్తి” 
ఉపయోగింపంబడుచుండును. శారదకథలు, జంగంకథలు, 
బుట్టికథలు- వీనిలో తంబుజను వాడుదురు. చిన్నపరెడ్డికథలో 
నాగస్వరము ఊందంబడును. sco వీరగాథలలో సంగీతాంశ 
మేమియు నుండదనియు, నివి కేవలము గాలిపాటలనియు 
భ్రమింపరాదు. జాతి, లయ, తాళము, స్వరము, రాగచ్చాయ 
వీరగాథలలో నతిసన్పష్టముగా నుండునని గమనింపవలెను. 
వీరగాథలలో స్వరతాళములను సూచించుటకై ప్రత్యేక వాద్యములు 
ఉపయోగింపంబడుచున్నవని తెలిసికొనవలెను. 

భాష, కవిత్వము, ఛందస్సు మున్నగు ప్రక్రియలవలెనే 
వీరగాథల సంగీతముకూడ సరళమైనది. జానపద సంగీతమును 
బరిశీలించిన విద్వాంనులు దీని సారళ్యమునుగూర్చి కొన్ని 
ముఖ్యాంశములను వెల్లడించిరి. జానపద సంగీతములో స్వరపరిమితి 
తక్కువగా నుండును- సాధారణముగా నొక సప్తస్వరస్థాయిని 
MERD. పాడెడివారు సంగీతశిక్షణ పొందనివారు కనుక నిది 
సహజము. ఇది గమకమునకుC (బ్రాధాన్యమిచ్చు సరళమైన సంగీత 
రచన. ఇందు (బ్రతి మధ్యమస్వరమును లోపించును. ఈ మధ్యమ 
స్వరము విద్వాంసుల స్వరమగుటచే నిది యశిక్షిత కంఠములకు 
లొంగదు. (స్తీలపాటలలో మాత్రము ఈ మధ్యమస్వర మున్నది. 
పంతువరాళి రాగములోం బాడంబడు స్రీలపాటలు కలవు. కాని స్ర్తీల 
పాటలు జానపద గేయములు కావు.) జానపద సంగీతములో 'కంపితి 
మున్నగు కొన్ని గమకములను మాత్రమే వాడుదురు. సాహిత్యములో 
మాటలు మిక్కిలి యెక్కువగ వాడుచుందురు. అనంగా గేమయున 
ధాతువు (సంగీతాంశము)కన్న, మాతువు భాగము (సాహిత్యాంశము) 
ఎక్కువగా నుండును. ఈ సంగీతమున సువ్యవస్థితములైన సంగతులు 
కాని, స్వర దీర్గీకరణములుగాని 099059. అర్ధమేమియు లేని 955” 
“ఐలేసా?” వంటి (శ్రావ్యమగు శబ్దములు వాడంబడుచుండును. 
(వీరగాథలలోని పునరావృత్తులనియు నిట్టి యర్థములేని శబ్దములే). 
ఈ గేయములలో తాళమును సూచించుటకు వీలుగా పదబంధముల 
కూర్చుండును. కొన్ని గేయముల ఫణితులను ఈ పదబంధములను 
బట్టియే జ్ఞాపకముంచుకొనవచ్చును. * 


సాంప్రదాయిక వీరగాథలన్నియును ఎక్కువగా తాళ 
ప్రధానములే యైనను ఇటీవల వచ్చిన జంగంకథలలోను, వీరగాథాను 
కరణములైన బుజ్జకథలలోను కొన్ని రాగములు సహితము సూచింప 
బడుచున్నవి. ఈ రాగములకును సంగీత విద్వాంసులు పాడెడి 
రాగములకును సంబంధము లేదు. ఇవి దేశిరాగములు. 
జంగంకథలలోం గీర్తనలకే రాగతాళ నిర్దేశమున్నది కాని రగడకు 
లేదు. ఈ రగడ ఎక్కువగా దేవగాంధారి రాగములో పాడంబడు 
చుండును. కీర్తనలలో వివిధ రాగములున్నవి. ఉదాహరణమునకు 
(గంధి వెంకట సుబ్బరాయగుప్త రచించిన వామన విజయము జంగం 


గాథాగానము-నంగీతము 583 


కథలో “ముఖారి, బిలహరి, సురట, హిందూస్తాని, శంకరాభరణ, 
శుద్ధ సావేరి, శుద్ధ కాంబోజి, కాంభోజి” అను రాగములు వాడ 
బడినవి. ఈ కీర్తనలన్నియును ఇంచుమించు అటతాళములోనే సాం 
గినవి. “Sad” రచించిన లడక్‌వీరులు బుజ్టికథలోను, సంపూర్ణ 
రామాయణము బుజ్బ్జికథలోను రగడలకే రాగములు సూచింప 
బడినవి. లడక్‌వీరులకథలో “దేవగాంధారి, మాండ్‌, అఠాణా, 
శ్రీరాగము, కన్నడ, మోహన, సామ, శివరంజని, నాదనామక్రియి- 
అనురాగములు రగడలకు ఉపయోగింపంబడినవి. జంగంకథలలో 
అటతాళము ఎక్కువగ నుండగా, బుబ్బికథలలో ఆదితాళము 
హెచ్చుగా నున్నది. 

సాంప్రదాయిక వీరగాథలలో నాయా పేర్లతో రాగములు 
లేకపోయినను, రసానుగుణముగా వరుసలను మార్చుట కలదు. 
పరశురాముని కథలలో బవనీలు ఎన్నియో వరుసలను బాడుదురు. 
“ఆలాపముల 28 సాళవ సంకీర్ణ, వివిధరాగంబుల చవులు చూపి” 
బవనీల చక్రవర్తి పరశురాముని కథలను పాడినట్లుగా (కీడాభిరామ 
కర్త సాక్ష్యమిచ్చినాంయడు. అంకమ్మకథలలో సుదీర్ణాలాపములతోం 
గూడిన శోకము”, తగు మా(త్రముగాం బాడంబడు “వర్ణము”, 
లయాత్మకముగా౯ బాడంబడు మాటలు’ అను మూండు వరుసలున్నవి 
(చూ. శక్తి కథాచక్ర మను పదియవ ప్రకరణము). పల్నాటి వీరకథలను 
పూడ వీరవిద్యావంతులు ముఖ్యముగా నాలుగు వరుసలను 
పాటింతురు: “మామూలు వరుస, యుద్ధపు వరుస, సాయ పాట, 
అడుగు దరువు”. సాధారణ విషయములను జెప్పుచుం గథను 
నడుపునప్పుడు “మామూలు వరుసిను బాటింతురు. యుద్ద 
ఘట్టములలోం గత్తిసాము చేయుచుం జిందుత్రొక్కుచుం బాడుదురు. 
దుర్భరమగు శోకమును జెప్పునప్పుడు (బాలచందద్రునిచేం 
బరిత్యజింపంబడిన అనసోతు శోకము వంటిది) 'సాయ పాటి 
అనువరుసను బాటింతురు. సంతోషమును జూపు ఘట్టములందు 
(బాలచంద్రుడు మాంచాలతో నల్లాపములాడుట వంటివి) 
చిందుత్రొక్కుచు€ బాటపాడుదురు. దీనిని “అడుగు దరువు అందురు. 
కాటమరాజుకథలలో INS భాగము దీర్జాలాపములతోం బాడం 
బడును. ఇది పల్నాటి కథలలోని 'సాయ పాటి వరుసలో నుండును. 
యుద్దఘట్టములందు దీర్హమును తగ్గించి లయానుగుణముగా౯ 
బాడుచుందురు. భట్టురాయబార మంతయు నిట్లే పాడంబడును. 
ఇది పల్నాటి కథలలోని 152005 వరున వలెనే యుండును. 
బొబ్బిలివరుస కథలలో అటతాళము, ఆదితాళమున మూండు 
కాలములు, (త్రిపుటతాళము, యుద్ధఘట్టములందు ఏకతాళమును 
(బియోగింవంబడుచుండుంను. వారిహరీపదములన్నియును 
జంపెతాళమున సాంగును. శారదపదములు అటతాళమున సాంగు 
దరువులు. జంగంకథలలోం గీర్తనలందు వివిధ రాగములు వాడం 
బడును. ఇవన్నియు నెక్కువగా అటతాళమున సాంగును. 
బుజ్బ్జకథలలోయగూడ వివిధరాగములు ఆదితాళములో సాంగుట 


కలదు. 


రసానుగుణముగా రాగములను పాడుటలో బుజ్టికథా పితా 
మహుయడగు నాజరు సిద్ధహస్తుడు. యుద్దఘట్టములందు ఇతండు 
ప్రత్యేకముగాం గొన్ని దేశివరుసలను సృజించినాండు. వానికి 'నాజరు 
వరుసిలని పేరు. షేక్‌ నాజరు తజిచుగా నుపయోగింబచెడి 
రాగములు: - 


1. విషయ ప్రధానమగు ఘట్టములలో - దేవగాంధారి రాగము. 
2. — విచారమును సూచించు ఘట్టములలో (ఇది యేడ్చుటకు 
ముందుండెడి విచారము) - తోడి రాగాము. 


3. _ పూర్తిగ శోకమును వ్యక్తము చేయవలసిన ఘట్టములలో - 
కీలు రాగము. 

4. _ రౌద్రరసమును జూపవలసిన ఘట్టములలో - శ్రీ రాగము. 

5. _ బీభత్సదృశ్యములను, భయానక దృశ్యములను వర్ణించు 
నప్పుడు - మోహన రాగము. 

6. సంతోషమును దెలియం జేయునప్పుడు, జోలపాటలు, లాలి 
పాటలు SANDI - శంకరాభరణము, ఆనందభైరవి 
రాగములు. 


తాళములలో ఈ నాజరు అటతాళమును ఆదితాళమును 
ఎక్కువగా నుపయోగించుచుండును. అటతాళమున మూండు 
కాలములను (బ్రయోగించును. మిక్కిలి నిదానముగా నున్నప్పుడు 
మొదటి కాలమును, నిదానముగా నున్నప్పుడు రెండవ కాలమును, 
వేగముగా నున్నప్పుడు మూడవ కాలమును పాటించును. 
అటతాళములోని మూడవ కాలమే ఆదితాళము. 


తెలుంగు వీరగాథలలో (బ్రయోగింపంబడుచుండు తట్టు 
వాద్యములలో పంబలు (వీరణములు), జముకులు, గుమ్మెటలు - 
ఈ మూండును బ్రధానమైనవి. పెద్దవిగా నుండు పంబలను వీరణము 
లందురు. ఈ పంబలు రెండుండును కావున వీనిని Sons” 
అందురు. వంత లీ పంబజోడును మెడలో |వ్రేలాడవేసికొందురు. 
ఒక పంబ తొడలపై నుండును, రెండవ పంబ దానిపై నెక్నియుండును. 
మొదటి పంబ తక్కువ శుతిలో నుండును. రెండవ పంబ యెక్కువ 
(శ్రుతిలోనుండును. వంతకా౭డు తన యెడమచేతితో మొదటి పంబను, 
కుడిచేతిలోని పుల్లతో రెండవ పంబను తట్టుచుండును. జముకులలో 
రెండు రకములున్న్చవి. ఒకటి చిన్నది, రెండవది పెద్దది. చిన్నదానిని 
“శ్రుతి యందురు. పెద్దదానిని “జముకు’ అందరు. పెద్ద జముకును 
KC వాయించుచుం బాడును. (989 వంతలు వాయింతురు. 
పల్నాటి వీరకథలలోను, కాటమరాజు కథలలోను, అంకమ్మ 
కథలలోను, వాడంబడు శ్రుతివాద్యము సేరు తిత్తి. దీనిని 
గొట్టిచర్మముతోం జేయుదురు. ఇది చిన్న గోనుసంచివలె నుండును. 
దీనికి రెండు వైపుల రెండు గొట్టములుండును. వంతలలో నొకండు 
దీనిని జేతంబట్టి, యొక గొట్టమును జేతితో మూసి, రెండవ గొట్టమును 


584 తెలుంగు వీరగాధథా కవిత్వము 


నోటిలో బెట్టుకొని, తిత్తినిండుగా గాలినూంది, చేతితో మూసిన 
మొదటి గొట్టమును దెజిచివేయును. గాలి యా గొట్టముగుండా 
పోవుచు శ్రావ్యమగు ధ్వనింజేయును. ఇది గాథాకారునకుం NI 
శ్రుతి నిచ్చును. ఇంక తట్టు వాద్యములలో గంవ్మెటయు, 
తం్రీవాద్యములలో తంబుజయు నతి ప్రధానములైనవి. ఇవి 
పనిచేయు తీరునుగూర్చి సూక్ష్మముగాం దెలిసికొన్నచో వీరగాథల 
వరుసలింకను స్పష్టముగాం దెలియును. 


గుమ్మెటను వంత మెడలో వేసికొనును. గుమ్మెట మూతి 
కుడిచేతి red, గుమ్మెట సోగ 555538 దగ్గబిను నుండును. 
ఈ గుమ్మెట సోగ నెడమచేతితో మూయుచుC దెజిచుచుం, గుడిచేతితో 
గుమ్మెట మూతిని మోగింతురు. ఇట్లు గుమ్మెటను వాయించుటలో 
మూండు రకముల ధ్వనులు వచ్చును. వీనికి 'మంద్రము, మధ్యమము, 
పంచమము” అని పేర్లు. ఎడమచేతి దగ్గజినున్న గుమ్మెట సోగను 
దెజచి, కుడిచేతితో గుమ్మెట మూతి మధ్యలోం గొట్టినచో 'ధిం' అను 
ధ్వని పుట్టును. దీనికి OKI పేరు. ఎడమ యబచేతితో సోగను 
మూసి, కుడిచేతితో మూతిమధ్యలోం గొట్టినచో “త్తి అను ధ్వని 
పుట్టును. ఈ ధ్వనికి మధ్యమమని పేరు. అట్లే సోగను మూసి, 
గుమ్మెట మూతిచుట్టును గల యంచుపై Fc గొట్టినను సరే- 
అనునాసిక సహితమగు ÖC అను ధ్వని పుట్టును. దీనిని బంచమ 
మందురు. ఈ మూండు ధ్వనుల సమ్మేళనముతోడనే వీరగాథల 
తాళములన్నియును నడుచును. రెండు మంద్రధ్వనులు నొక 
509799 మాంగించినచో అటతాళమగును. రెండు 
మందద్రధ్వనులును, ఒక మధ్యమ ధ్వని, రెండు పంచమములు 
(మోగించినచో ఆదితాళము. ఒక మం[ద్రమును, ఒక పంచమమును 
వేగముగా మోగించినచో 'దుడ్జింకి వరుస పుట్టును. ఈ దుడ్జింకి 
వరుసను యుద్దఘట్టములలో నుపయోగింతురు. ఈ వరుసలను 
నాయాధ్వనులను నిట్లు చూపవచ్చును: - 


1. అట తాళము = ధిం-ధిం (మంద్రము, మం[ద్రము, 
ఠం పంచమము) 
2. ఆది తాళము = ధిమి-ధిమి (మం([ద్రము-మం[ద్రము 
త్త మధ్యమము 
రింగ్‌-రింగ్‌ పంచమము-పంచమము) 
3. 'దుడ్జింకి వరసి= ధిం (మం[ద్రము 


ఠం పంచమము) 
ఈ ౩3వ వరుసను వాయించు నప్పుడు 'దుడ్జింకి, దుడ్డింకి” అను 
శబ్దము వచ్చును. 
వీరగాథలలో నెక్కువగా పైమూండు వరుసలే వాడంబడు 
చుండును. కాని గుమ్మెటను వాయించుటలో విశిష్ట ప్రజ్ఞావంతులైన 
కొందు కరుణరస ఘట్టములలో (దుఃఖము మితిమీరినప్పుడు) 
అట తాళపు వరుసలోనే యొక ప్రత్యేకమగు వరుసను వాయింపంC 


గలరు. ఈ ప్రత్యేకమగు వరుస ఈ (క్రింది విధముగా నుండును: 
ధిం-ధిం 
Öc 
Öc 
Go - Bo 
ఠం 


వీరగాథలలోని Some (శ్రుతికే కాక గతికిం గూడ 
నుపయోగించును. సాధారణముగా దంబుజకు మూండు తీగలే 
యుండుట పరిపాటి. కాని సరియగు తంబుబుకు నాలుగు తీగలుండ 
వలెను. ఈ నాలుగును వబిగింపులో నసమానములుగా నుండును. 
ఈ యసమానత్వము VAISI కాకుండ లావులోంగూడ నుండును. 
మొదటి తీయగ మంద్రస్థాయిని, రెండవ తీయగ మధ్యమస్థాయిని, మూ 
డవ తీయగ (ఇది రెండులో నొక యంతర్భాగము) షడ్డమస్థాయిని, 
నాల్గవ తీయగ తారస్థాయిని ధ్వనించుచుండును. వీని ధ్వనులను, “స, 
ప, స, పి అని చెప్పవచ్చును. 
1. మంద్రస్థాయి తీగ = ఇది లావుగా నుండి, ఇత్తడితోంగాని, 

VAATA చేయంబడును. 


2. మధ్వమస్తాయి తీంగ= ఇది పైదానికన్న సన్నముగా నుండును. 
297, E 2 VH 
ఉక్కుతోం జేయంబడును. 


ఇది మధ్యమస్థాయి తీంగవంటిదే కాని, 
దానికన్నం గొంచెము సన్నగా నుండు 
ను. ఈ తీయగ నేంటి తంబుజల లోC 


బరిహరింపంబడినది. 


3. షడ్డమస్థాయి తీయగ 


4. తారస్థాయి తీగ = ఇది మిక్కిలి SIIS తీయగ. ఉక్కుతోం 
జేయబడును. 


ఇట్లు నాలుగు తీగలున్న Some) (లేదా మూడు తీగలున్న 
దానిని) కుడిచేతి చూపుడు (SED బొటన ట్రేలుతోను మీటుదురు. 
ఈ మీటుట గతి ననుసరించి యుండును. గుమ్మెటలను వంతలు 
ధరింపంగా౯ (బధాన కథకుడు తంబుటును మీటుచు గానము 
చేయును. కుడిచేతితో దంబుజను మీటును. ఎడమచేతితో నందెలను 
(మోగించుచుండును. ఈ యందెలు సాధారణముగా మూండుండును. 
5398 రెండు తగిలించుకొనును, అబిచేతిలో నొకటి యుంచు 
కొనును. బొటనటేలి యందెలు వచ్చి అజచేతిలోనున్న యందెకుం 
దగులుచుండును. బొటనవేలిని వదులుగా నాడించుచుండును. 
అందెలను వాయించుట అప్రయత్నముగా జరుగుచుండును. ద్వనిని 
దగ్గింపవలసివచ్చినప్పుడు పయత్నపూర్వకముగా నందెలను 
గొట్టవలెను. * 

వీరగాథల సంగీతము శుద్ధ దేశిసంగీతము. పురందరదాసు 
కర్నాట సంగీతమును వ్యాపింపంజేసిన తరువాత నీ దేశిసంగీతము 


గాథాగానము-నంగీతము 585 


వెనుకంబడుట ప్రారంభించినది. సిద్ధేంద్రయోగి తెలుంగు దేశమునకు 
వచ్చిన తరువాత దేశిసంగీతము పూర్తిగా నణంచి వేయంబడినది. 
కూచిపూడి భాగవతము బ్రాహ్మణుల చేతిలోయబడి రాజాస్థానములలో 
నుండెడిది. ఈ దేశిసంగీతము మాల, మాదిగ, చెంచు, కోయ, ఎటుక, 
ఏనాది, గొల్ల భాగవతుల వంటి నిమ్నకులములవారి కడనుండి 
3303 ననాదరింపంబడినది. ప్రస్తుతమున్న కూచిపూడి భాగవతము 
యొక్క ప్రాబీనరూపము దేశియక్షగానమైనను, సంగీత సంప్రదాయము 
మాత్రము ప్రాచీనాంధ్ర యక్షగానములలోని దేశి కాదు. 
సిద్ధేంద్రయోగిచే కర్నాట బాణిలోనికి మలంచంబడిన మార్గసంగీతము. 
ప్రాచీనాంధ్ర యక్షగానములలోని దేశిసంగీతమును నేంటివబికును 
గాపాడినవి వీరగాథలు మాత్రమే యని గుర్తింపవలసియున్నది. 


ఇట్లు వీరగాథలలో తాళ రాగ యుక్తమైన దేశిసంగీతమే కాక, 
దేశిన్భత్యముకూడ నున్నది. వీరగాథల నృత్యము నాలుగు విధములుగా 
నుండును: “నడక, చిందు, గంతు, 997408). ఈ నాల్గును 
ఉత్తరోత్తరము ఉద్ధృతతరములగు ప్రక్రియలు. గాథాగానము లోని 
యావేశము ననుసరించి వీనియౌద్ధత్యమును పెరుగుచుండును. 
గాథాకారుం(డు బొమ్మవలె నిలబడి rev CSI కాండ. 
వీరావేశముతో నూంగుచు, ముందుకు వెనుకకు నడచుచుం, జిందులు 
త్రొక్కుచు, గంతులు వేయుచు పాడుచుండును. సాధారణ విషయ 
వివరణమును బాడునప్పుడు లయానుగుణముగా ముందునకు 
వెనుకకు నడచు చుండును. దీనిని SE యందురు. సంతోష 
విషయములను, నుత్సావా జనకములగు విషయములను 
పాడునప్పుడు చిందులు (8° 70. తీవ్రమగు యుద్దఘట్టములను 
8092 p ed గంతులును, కుప్పిగంతులును వేయును. 
ఇవియన్నియును 388 24558. 


గాథాకారులందజును వేషధారణ చేయుదురు. శక్తికథలను 
పాడువారు శక్తివేషమును ధరింతురు. పల్నాటి వీరకథలను పాడువారు 


> 
(CS 


ఏకా సుబ్బారావుగారి 'సంగీత గాన సుధ, HOW 2, 3. 
నంగీతములోని ఈ జాతులనుగూర్భి వివరించిన వూజ్యాలు శ్రీ 


శ్రీ వకా సుబ్బారావుగారి 'సంగీత గాన 005, వుటలు 5-7. 


nä wo N 


పల్నాటి వీరునివలె వేషమును ధరింతురు. కాటమరాజు కథలను 
పాడువారు కాటమరాజు వేషమును ధరింతురు. ఇట్లే తక్కిన 
గాథాకారులును. గాథలను పాడునప్పుడు హావభావ యుక్తముగా 
గొంత నటనను గూడ బ్రదర్శించుచుందురు. కావున వీరగాథలలో 
సంగీత నృత్యములతోపాటు, రూపకాంశములగు ఆహార్యమును, 
నటనయుం గొంత కలవని చెప్పవచ్చును. 


వీరగాథధలలోని సంగీతాంశమునుబట్టి వానిని మూండు 
వర్గములుగా విడందీయవచ్చును: 1) ఒకేవ్యక్తి పాడునవి, 2) ఒక 
వ్యక్తి పాడుచుండంగా నిద్దబు ముగ్గురు వంతపాడునవి, 3) అందటబును 
కలసి పాడునవి. 


1. ఒకే వ్యక్తి పాదు వీరగాథలు:- వీనిలో గాథాకారుండొక్కడే 
యుండును. ఇతనికి వంతలుండరు. ఇవి జానపద గేయములలోం 
గపిలపాటల వంటివి. వీరగాథలలో నిట్టి వర్గము చాలం దక్కువ. 
తెలంగాణములోని 235 కథలు’, రాయలసీమలోని 'జాగట కథలు” 
ఈ వర్గమునకు జెందును. 


2. ఒక వ్యక్తి పాదుచుండంగా Väe ముగ్గుఖు వంతపాదు 
వీరగాథలు: - ఇంచుమించు వీరగాథలన్నియును నీ వర్గమునకే 
చెందును. ఎల్లమ్మ కథలు, అంకమ్మ కథలు, పల్నాటి వీరకథలు, 
కాటమరాజు కథలు, హరిహరీ పదములు, శారద పదములు, జంగం 
కథలు, messe మున్నగునవన్నియును నిట్లే పాడంబడుచున్నవి. 


3. అందజును కలని పాడు వీరగాథలు:- ఇట్టి బృందగానములు 
లఘువీరగాథలలో నున్నవి కాని, దీర్ణవీరగాథలలో లేవు. రాయల 
సీమలో చౌడమ్మ పాటలన్నియును బృందగానములే. అట్లే వీరగాథానిక 
లలో కోలాటము పాటలన్నియును నిట్టివే. 
ఏది ఏమైనను వీరగాథలలోని భాషనుగూర్చి సమగ్రపరిశీలన 
మును జరుపుటకు భాషాశాస్త్రజ్ఞులు అవసరమైనట్లే, వీరగాథలలోని 
సంగీతాంశమునుగూర్చి కూలంకషముగాం జర్బించుట రాగతాళము 
లను గరతలామలకము చేసికొన్న సంగీతవిద్వాంసులకే సాధ్యమగును. 
0 


రాళ్లపల్లి అనంతక్భృష్టశర్ణుగారికి నమళ్ళతములు. 


శ్రీ వి. సాంబమూర్తి, ఉపోద్దాతము, తెలుగు వల్లెపొటలు, వుటలు, Vii, IX. 
వీరగాథలలోని గుమ్మైట తంబుజి ధ్వనుల విశేషములనుగూర్భి తెల్పిన మిత్రులు శ్రీ షేక్‌ నాజరు గుంటూరు) గారికి మిక్కిలి క్రతజ్ఞుందను. 


586 తెలుంగు వీరగాథా కవిత్వము 


587 


చతుర భాగము 
విశిష్టత- గాథకులు- అనాదరణ 


586 


ఇరువదిరెండవ (ప్రకరణము 
వీరగాథల వైశిష్ట్యము 


కడచిన తృతీయభాగమున వీరగాథల రసపోషణను 
గూర్చియు, వీరగాథాకవిత్వములోని వారానువర్తనములనుగూర్చియు, 
వీరగాథల 298,09, వీరగాథల ఛందోరీతులనుగూర్చియు, 
వీరగాథాగానములోని సంగీతమునుగూర్చియు జర్బింపంబడినది. 
ఇంక నీ చతుర్థ్భభాగమున 'వీరగాథధల వైశిష్ట్యము, ఆం(ధదేశములోని 
గాథాకారులు, వీరగాథల క్రీణతాకారణములు, వీరగాథల సేకరణము- 
sööge” అను నంశములనుగూర్చి చర్చింపంబడును. 


జానపదకవిత్వమునుండి దేశికవిత్వమును, దేశికవిత్వము 
నుండి మార్గకవిత్వమును గ్రమముగాం బరిణమించియుండునని 
పండితులు తలంచుచున్నారు. వీరగాథలు జానపద కవిత్వమునం 
(బధానభాగము. కాయగా వీని వైశిష్ట్యమును (బ్రత్యేకముగా నెన్నంబని 
లేదు. వీరగాథలు స్వయంసంజాతములై, ఇతిహాస ప్రభవములై, నిసర్గ 
మనోహరములై, జాతీయతాచిహ్నములై, స్వాతంత్ర్యపరిరక్ష కములై, 
ప్రజాజీవిత(వ్రతివింబములై, వీరరనవ్రధానములై, వీర 
పునరుజ్జీవకములై, నిందానిరసనసమర్థములై తమ వైశిష్ట్యమును 
సహగసప్రముఖముల ఘోషించుచున్నవి. వీరగాథ మహాశక్తిసంపన్నమైన 
సాహిత్యప్రక్రియ. సర్వజనాకర్షణశక్తి, సంఘసంచాలకశక్తి, విచిత్రాను 
భూతిదాయకశక్తి- అను ్రివిధశక్తిసమన్వితములగు వీరగాథలు 
శిష్టకవులపై సహితము తమ ప్రభావమును జూపినవి. ఈ వీరగాథా 
కవిత్వమువలన భాషాసమాజములకుం గొన్ని విశిష్ట ప్రయోజనము 
లును సమకూడుచున్నవి. 


1. స్వయం సంజాతములు: - 

వీరగాథలు ప్రపంచమునం బ్రతిసాహిత్యమందును స్వయం 
సంజాతములై దేశీయములైన విశిష్ట ప్రక్రియయే కాని, కథానిక నవల 
మున్నగువానివలె నొకదేశమునుండి మటియొక దేశమునకు 
సంక్రమించిన యెరువుసొమ్ములు మాత్రము కావు. 


2. ఇతిహాస (ప్రభవములు: - 

వీరగాథ, ఇతిహాసమునకు మాత్ళక. ఒక జాతికి విశేష గౌరవ 
ప్రపత్తులను బ్రసాదించి, దాని సంస్కృతిని పట్టియిచ్చునది ఆజాతి 
యందలి ఇతిహాసకవిత్వము మా(త్రమే. రామాయణ, మహా 
భారతములు లేనిచో భారతీయ సంస్కృతియే లేదు. “ఇలియడ్‌, 
87), బియోవల్స్‌' అనునవి లేనిచో పాశ్చాత్యులకు గర్వింపందగిన 
కారణ ముండదు. ఇట్టి మహోనృతేతిహాసములకు మూలభూతమైనవి 
వీరగాథలు. 


ఏ సాహిత్యమందైనను పాట ముందు పుట్టును. ఈ పాటలో 
స్వల్పముగా కథాకథనము (ప్రవేశించుటచే గేయకథానిక 
(Balladling), దీర్గకథనము (330.93 గేయకథ లేక వీరగాథ 
(Ballad), కొన్ని వీరగాథల సమాహారముచే వీరగాథాచక్రము (Bal- 
lad- cycle), ఈ వీరగాథాచక్రములనుండి ఇతిహాసములు (Ep- 
165) పరిణమించుచుండును. ఇట్టి క్రమపరిణామమును పాశ్చాత్యులు 
“ఐతిహాసిక క్రమము’ (‘Epic Process’) అని పిలుతురు. మన 
మహాభారతమునకు ఆదిరూపము 'జయిమను వీరగాథధయని 
విమర్శకులు భావించుచున్నారు." మహాభారత యుద్దకాలమునకుC 
బూర్వమునుండియుం (బ్రజలలో వ్యాప్తియందున్న వీరగాథలెన్నియో 
ఈ యితిహాసమునం గలుపంబడినవి. నలునికథ, హరిశ్చంద్రుని 
కథ, రామునికథ మున్నగునవి ఇట్టివే. అట్లే పాశ్చాత్యుల 'బియోవల్ఫ్‌' 
అను నితిహాసమున దానికి బూర్య్వయుగమందవలి వీరగాథలెన్నియో 
అంతర్భూతములైనవని విమర్శకుల తలంపు. అసలు, వీరగాథల 
సమాహారమే DETS) అనువారును గలరు. తెలుంగు 
సాహిత్యమున బనవవురాణము, వండితారాధ్య చరిత్రము 
వీరగాథలనుండి యేర్పడిన SOO స్పష్టము. పురాతన భక్తవితతిని 
గూర్చి ప్రజలు భక్యావేశముతోం బాడుకొను కథాగేయములే తాను 
బ్రాయంబోవు నితిహాసమునకు మాతృకలని కవియగు సోమనాథుం 
డే కంరోక్తిగాం జెప్పుకానెను. 


పాటకాదు, వీరగాథయే కవిత్వమునకు ఆదిరూవ 
మనువారును గలరు. మన వేదములు ప్రాచీనార్యుల జానపద 
గేయములనియు, నందలి ఉపాఖ్యానములే వీరగాథలనియు 
విమర్శకుల భావన. కాని పరాశ్రయ కవిత్వమగు వీరగాథకన్న 
నాత్మాశథయ కవిత్వమగం జానపదగేయమే (Folk song) 
ప్రాచీనమైనదని మణటికొందజి భావన. (ASS మానవుండు 
భావావేశమున 907 వంటి యొక గేయము నాలపించి యుండును 
గాని, కథాగేయము నాలపించి యుండుననుట క్రమవిరుద్ధము. 
జానపదగేయములు వీరగాథలు కలిసి జానపద కవిత్వమగును. 
మానవ నాగరికతాభివృద్ధిలో నీ జానపద కవిత దేశికవితగాను, నీ 
దేశికవిత మార్గకవితగాను బరిణమించి యుండును. ఛందోవికాసము 
కూడ నీ పరిణామమును సమర్థించుచున్నది. గణచ్చందములకంటెం 
బ్రాచీనమైనవి దేశిచ్చందములు, దేశిచ్చందములకంటెం బ్రాచీనమైనవి 
జానపద గేయములు. “సీసము, గీతము, ద్విపద, తరువోజ, రగడ, 
మధ్యాక్కర మున్నగు దేశీయచ్చందములు కొన్ని జానపద గేయముల 
కొలంది మార్పులతో అల్లబడినవేయంని నిశ్చయముగాం 


590 తెలుంగు వీరగాథా కవిత్వము 


దెలియుచున్నది.”* కావున ఛందస్సులో పద్యమునకు మాతృక 
జానపదగేయమైనట్లే, కావ్యప్రక్రియలలో ఇతిహాసమునకు మాత్ళక 
వీరగాథ. 


3. నిసర్గ మనోహరములు: - 

వీరగాథలు సహజసుందరములు. (ప్రజాజీవితమును 
జాతీయతను ప్రతిబింబించుటచే నివి నిసర్గమనోహరములు. “జానపద 
గేయము లాయాదేశములందలి మత పరిణామములను, 
మనస్తత్వములను, వీరుల యుదంతములను, పతివ్రతల కథలను, 
ఆచార వ్యవహారములను, విశ్వాసములను, వినోదములు, విందులను, 
వేడుకలను, అన్యోన్యానురాగములను, సంయోగ వియోగములను, 
సౌందర్య సౌభాగ్యములను, సుఖదుఃఖములను, జాతీయతను 
(89090503 నీ జానపదగేయములు నిసర్గమనోహరములుగా 
నుండును.” అందుచే వీరగాథలు ఉత్తమ (ప్రజాకవిత్వ మన 
దగియున్నవి. ఒక దేశములోని పాటలు పదములే దాని కవిత్వమందలి 
నిసర్గ భాగములు. అవియే ఆ దేశమందలి అసంఖ్యాక (ప్రజల 
నిజకవిత్వము.* సహజత్వమే దీనికి జీవము. ఈ జీవముతోనే ఇవి 
శతాబ్ద్బ్దముల తరబడి బహుజనాదరపా(త్రతను గలిగి మనం 
గలుగుచున్నవి. పండితులెంత నిరాదరించినను వీరగాథల ప్రాశస్త్యము 
తగ్గునది కాదు. ఒకజాతిని దాని సంస్కృతిని పట్టియిచ్చునది ఆ 
జాతి జానపదకవిత్వము మాత్రమే యని గుర్తింపవలెను. ఇట్టి ప్రశస్త 
కవిత్వమును బండితులు సీత్మరించుట నిజముగా విచారింపందగిన 
విషయము: - 

“Itis much to be regretted that this popular lit- 
erature has not received the attention it merits. Ortho- 
dox critics look down upon it as literature of an inferior 
class. This Judgement will not be endorsed by the mod- 
ern student. Most of it exists in the form of oral litera- 
ture, not yet reduced to print. When the industry of the 
research scholar makes it avilable for the critic to sift 
and winnow, it will be found that this literatue, scorned 
by the pandit, looked down upon by the learned, is the 
true heritage of the Andhras- their characteristic contri- 


bution to the commonwealth of letters- their true 
“Gitanjali!”3 


4. జాతీయతా చిహ్నములు: - 


వీరగాథలు జాతీయతాచిహ్నములు. భారతదేశమందు 
భిన్నభాషలను మాటాడుచున్న విభిన్న జాతులవారున్నారు. కాని భారత 
దేశమంతయు నొకే సంస్కృతితో నొప్పారుచున్చది. ఈ యేక 
సంస్కృతిని వివిధ భారతీయభాషలలోని జానపదగేయములు 
వీరగాథలు మా(త్రమే నిరూపించుచున్నవి. భారతదేశమంతయును 
దిరిగి, వివిధ (ప్రాంతములనుండి వేలకొలంది పామరగీతములను 


వీరగాథలను నంపాదించిన మహానుభావుడు శ్రీ దేవేంద్ర 
సత్యార్థిగారు. ఈయన SÕ గాతీ హై” అను తన (KOSS నిట్లు 
(798: “ఉత్తరమునుండి దక్షిణము వజకును, తూర్చునుండి పడమర 
వబకును, నాలుగు దిశలందును నొకే పారంపర్యమును జూచి 
భారతమాత గర్వించును. ఒకే విధమగు ఆశానిరాశలు, ఒకేతీరు 
సుఖదుఃఖములు, ఒకేతీరు సంస్కారము, ఉత్సవములు, తిరునాళ్లు, 
భారతమాత ఏకతకు వివిధాంగములు. (ప్రాంత(ప్రాంత జానపద 
గేయములందు భారతమాత యఖండ స్వరూపమును జూచియు, 
ఆయా భాషలందు నామాత హృదయ స్పర్శకములగు పలుకులు 
వినియు మనము గాధ్గద్యమును బొందెదము. యుగ 
యుగాంతరములనుండి భరతమాతృ సంతానము ఐక్యతానుభవము 
నొందుచు వచ్చుచున్నది.” " 


ఇట్లు భారతదేశమే కాదు, ఐరోపాఖండమంతయు 3 
సంస్కృతి కలదని వీరగాథలు నిరూపించుచున్నవి. ఒక్క దేశమే 
కాదు, ఒక్క ఖండమే కాదు, సమస్త ప్రపంచమును ఒకే మానవ 
సంఘమునకు జెందినదను నపూర్వరహస్యమును సహితము 
వీరగాథలు సుస్పష్టమొనర్చుచున్నవి. బాహ్యమగు రచనావిధానము 
నను, భాషలోను భేదములున్నను, ఆంతరమగు సుఖదుఃఖములు, 
రాగద్వేషములు, ఆశానిరాశలు, ప్రపంచ వీరగాథలన్నింటి కిని 
సమానములే. 


5. స్వాతంత్ర పరిరక్షకములు: - 

ఒక దేశ స్వాతంత్ర్యము చెక్కుచెదరకుండ నిలువలెనన్నచో 
ఆదేశ (ప్రజలలో వీరగాథాగానము విరివిగా సాంగుచుండవలెను. 
దీనివలన ఆ ప్రజలలో సాహసము, దేశభక్తి, త్యాగశీలత, ధైర్యము 
మొదలగు గుణములు (38489, వారు నిత్వజాగరూకులై యుందురు. 
పిలిచినవెంటనే శత్రువుల మూకపై నుటుకుటకు సంసిద్దులుగ 
నుందురు. “సాహసికుల సాహసకృత్యాలు అంతకంటె తక్కువ 
సాహసికులకి వెరపూ ఆశ్చర్యమూ కలిగిస్తాయి. అందుచేత 
సాహసికుల్ని మెచ్చుకోవడం, ఒక్ళొకృసారి అనుకరించే సాహసం 
కలగడం జరుగుతాయి. ఇది దేశం పరనృ్భపాధీనం కాకుండా కాపాడు 
కొనవలసిన కాలంలో అత్యగత్యమైంది. అందుచేతనే వీరకథాగాథలెన్నో 
గేయరూపంలో ప్రచారంలో నున్నాయి. అలాంటి వాటి లోనే 
కాటమరాజు కథ, పల్నాటి వీరచరిత్ర మొదలైనవి.”” 


6. జాతికి గర్వకారణములు: - 

వీరగాథలు దేశమునకు గర్వకారణములు. చరిత్రలేని జాతి 
ఆనందవిహీనము. యోధుల సాహసకార్యములను మహో ద్రేకము 
నం గీర్తించుచు జ్ఞాపకముచేయు వీరగాథలను వినంగల జాతి 
యదృష్టవంతము. 

“Unhappy the nation that has no history and 
happy the nation that can hear the ballads commemo- 


వీరగాథల వైశిష్ట్యము 591 


rating the adventures of her warriors sung with fervour 
and happy the country that can point with pride on the 
pages of history to patriots who wept for their coun- 
tries’ wrongs, stood against the oppressor and the ty- 
rant.”3 


నూనతముగా స్వాతంత్ర్యము నొందిన దేశము తన జానపద 
గీతములను జూచి యుత్తేజము నొందితీరవలెనని దేవేంద్ర సత్యార్థి 
గారి యభిభాషణము. స్మాట్లండుదేశ నివాసియగు 'ఫ్లైచర్‌' (Fletcher) 
1706లో జానపద సాహిత్యమునుగూర్చి వ్రాయుచు “ప్రతిజాతి లేక 
దేశదేశపు జానపదగీతాలు ఆ ప్రాంతపు శాసనాలకంటే ఎక్కువ 
విలువైనవి” అనినారు. 


7. (ప్రజాజీవిత ప్రతిబింబములు: - 

మార్గ-దేశి సాహిత్యములలో వీరగాథలు దేశికి- అందునను 
శుద్ధదేశికిం జెందిన కవితా ప్రక్రియ యని ముందుగనే తెల్పియున్నాను 
(చూ. vn మను మొట్టమొదటి ప్రకరణము). శుద్ధదేశి యగు 
నీ వీరగాథలలో నితివృత్తము, భాష, ఛందస్సు- అను మూండును 
దేశిగనే యుండును. అందుచే నివి ప్రజాజీవితమును మణిదర్పణముల 
వలె బ్రతిఫలింపంజేయు నుత్తమ ప్రజాకవిత్వమైనవి. 

వీరగాథలు ప్రజాజీవిత పత్రములనియు, మానవ స్వభా 
వౌన్నత్యముల నెత్తిచూపు ప్రముఖ సాధనములనియుం wars 
విమర్శకుల మెచ్చుకోలు: 

“The ballads form a leaf in the life of the people, 
they uphold the dignity of human nature, they carry us 
away to the legends, the romances, the beliefs, the tra- 


ditions of our ancestors and take us out of ourselves to 
‘fleet the time carelessly, as they did in golden world.”'° 


వీరగాథల యుత్పత్తికిం గారణము ప్రాక్త్షన మానవుల 
సామూహిక నృత్యమగుటచే నివి యిప్పటికిని నా ప్రాచీన 
సంఘమునకు దగ్గజగానుండు నిమృజాతులలోనే తలదాంచుకొని, 
వారి జీవితమును యథాతథముగాం (బ్రతిధ్వనించుచున్నవి. 
మహాసాగరమంతయుం దీరముననుండు నత్తగుల్లలోం బ్రతిధ్వనించు 
నట్లు, కార్మిక కర్షక (ప్రజల ఆత్మభారమంతయు నిసర్గమనోహరము 
లగు నీ వీరగాథలలోం బ్రతిధ్వనించుచుండును. " మార్గకవులు ఆదర్శ 
జీవితమును జిత్రించుటకై శాస్త్రములను జదివి, తమ పాండిత్య 
ప్రకర్షను జూపుచుం గవిత్వమును (rad. జానపదకవులు 
జీవితమును బరిశీలించి, తమ (ప్రవృత్తులను నభిరుచులను 
గవిత్వమునందుం జి(త్రింతురు. పండితు లెంత నిరాదరించినను 
వీరగాథల ప్రాముఖ్యము తగ్గునది కాదు. గాలి యే దిశగా 
వీచుచున్నదో తెలిసికొనుటకు గడ్డిపరకను గాలిలోని కెగురవేయవలెనే 
కాని, రాతిని DSESEC బ్రయోజనముండదు. అట్లే ప్రజాజీవితము 
నరయుటకు సరళమును సహజసుందరమును నగు జానపద 


కవిత్వమును బరిశీలింపవలెను గాని, జటిలమును గృత్రిమమును 
నగు మార్గకవిత్వము వలన ఫలితము శూన్యము." 


భారతీయ సాహిత్య్వమంతయు నేంటికిని నాత్మాశ్రయములగు 
భావోద్రేకములను, సంఘర్షణలను వెలార్చుచున్నదే కాని, ప్రజా 
జీవితమునకు ఏమాత్రమును సంబంధించి లేదనియు, బహుశః 
భావిసాహిత్యము జానపద గేయములలోను వీరగాథలలోను ఫలవంత 
మగు నూతనోత్తేజమును పొందంగలదనియు పాశ్చాత్య విమర్శకులు 
ఊహించుచున్నారు.* హిందీ జానపదసాహిత్యముపైం బరిశ్రమించిన 
డాక్టర్‌ భగవాన్‌దాసుగారు “జానపద గీతములు వ్యాస, వాల్మీకి, 
భవభూతి, కాళిదాసు, తులసీదాసు, సూరదాసుల కావ్యముల కంటె 
నధికముగా రసవంతములైనవి” అని ప్రశంసించినారు. “ 


8. 5555 (ప్రధానములు: - 

వీరగాథలు వీరరస(ప్రధానములగు రచనలు. నవరసములలో 
శృంగార వీరములకుC (బ్రముఖస్థానమున్నది. దృశ్య శ్రవ్య కావ్యము 
లందు అంగిరసములుగా శృంగార వీరములు మాత్రమే ప్రయోగింప 
వలెనని పలువురు లాక్షణికులు తెల్పియున్నారు. ఏలయన “లోకము 
నందు శృంగారము సర్వప్రాణి సాధారణము. దీనివలన సంసార 
మేర్చడును. తద్రక్షణమున వీరమావశ్యకమగును- అని కొందటును, 
కామము సకలజాతి సులభము. అది యందటికును హృద్యమైనది. 
అందుచే శృంగారము మొదట చెప్పంబడినదని అభినవగుప్తుడును 
(వ్రాసియున్నారు.”* 

ఇట్టి ముఖ్యరసములు రెండింటిలో శృంగారముకన్న వీరమే 
అధిక ప్రాధాన్యమును, విస్తృత వ్యాప్తిని గలిగియున్నదని చెప్పవచ్చును. 
శృంగారము హృద్యముకాని జీవి యుండండనుమాట సత్యమైనను, 
దేశకాల పాత్రముల ననుసరించి సర్వప్రాణులును శృంగారము 
ననుభవింపలేవు. ఇది కేవలము యువతీ యువకులకు సంబంధించి 
నది మాత్రమే. బాలురును వృద్దులును శృంగారము ననుభవింప 
జాలరు కదా! శృంగార రసస్థాయియగు కామము చతుర్విధ 
పురుషార్థములలో నొక్కటి మాత్రమే. తదితరములగు ధర్మార్థ 
మోక్షములను ప్రాణి సాధింపవలసియున్న్చది. కావున శృంగారము 
జీవితమున నాలుగింట నొక్క భాగమును మాత్రమే పూరించు రసము. 

శృంగారముకన్న వీరమే ఉన్నతమైన రసమనుటకుం బైన 
తెల్పిన రెండు కారణములే కాక మటియొక ముఖ్యకారణమున్నది. 
శృంగార స్థాయియగు కామమును మానవుండు పుట్టినది మొదలుకొని 
జీవితాంతము SED అనుభవివపంలేడు. వీరమట్లు కాక, జీవిత 
రంగము నందంతటను వ్యాపించియుండు రసము. దీనిస్థాయి యగు 
నుత్సాహమును పుట్టినదాది గిట్టునంతవజకును మానవునిలో జూడం 
గలుగుచున్నాము. బాలుండుగా నున్నప్పుడు పెద్దలయందును 
విద్యాసాధనమునందును శ్రద్దాయుతమగు భక్యుత్సాహమును జూపును 
(ఉదా॥ (ధ్రువుండు, ప్రహ్లాదుడు). యువకుండుగా నున్నప్పుడు రూప 


592 తెలుంగు వీరగాథా కవిత్వము 


కలా మాన కవిత్వ అహింసాదులయందును, ధర్మెశ్వర్య క్షమాదుల 
యందును నుత్సాహమును జూపును (ఉదా: కచుడు, యామునా 
చార్యుడు). వృద్ధ్దాష్యమున యోగ తపో మోక్షాదుల సాధనయందు 
నుత్సామమును జూపును (ఉదా: విష్ణుచిత్తుడు, విదురుడు). 
ఫీమునివంటి వీరులు యుద్లోత్సాహమును జూపుదురు. యుధిష్టిర, 
హరిశ్చంద్ర, దివోదాసాదులవంటి విజ్ఞులు దాన దయా ధర్మ త్యాగ 
యోగ పాండిత్య వాద సత్యాదులయందు నుత్సాహమును 
(బ్రదర్శింతురు. * కావున Töös జీవితరంగమందంతటను 
వ్యాపించియుండు నుత్తమరసము. ఇట్టి యుత్తమరసమును ప్రధాన 
భాగముగాం గలిగియున్న వీరగాథల వైశిష్ట్యమును వేజుగాం జెప్పం 
బనిలేదు. 


9. వీర పునరుజ్జీవకములు: - 

గాథాగానము వీరులపాలిటి సంజీవని. 3288505 
మరణమునకు ముందే అనేక పర్యాయములు మరణింతురనియు, 
కాని వీరుడైన వాండు ఒక్కసారి మాత్రమే మరణించుననియు 
షేక్స్‌పియర్‌ మహాకవి వాక్రుచ్చినాండు."” వీరగాథల పరముగా 
నాలోచించినచో నీ మహాకవి సూక్తిని [ద్రిప్పి చెప్పవచ్చును. శూరశిఖా 
మణులు జీవితములో నొకే పర్యాయము మరణించుటయే కాక, 
మరణించిన తర్వాత ననేక పర్యాయములు తిరిగి (బ్రతుకుచున్నారు. క 
(ప్రజాసమూహములలో జానపద గాయకులబే వీరగాథ పాడంబడినప్పు 
డెల్ల, నా వీరుని సాహసకృత్యములను దలంచుకొని జనత పులకరించు 
చున్నది. అనంగా నా వీరుడు ప్రజాహృదయములలోం దిరిగి 
ప్రాణమును ధరించుచున్నాడు. వారి మనోనేత్రముల ముందు 
తాండవమాడుచున్నాండు. కావున పిటికిపందలు జీవితములో 
మరణమునకు ముందు అనేక పర్యాయములు మరణించుచుండగా, 
వీరపుంగవులు జీవితములో నొకేయొకసారి మరణించి, ఆ 
మరణమునకు తరువాత వీరగాథాగానముచే ననేక పర్యాయములు 
(బ్రతుకుచున్నారు. ఇట్లు వీరగాథలు వీరులను పునర్జీవింపంజేయ 
సమరము లగుచున్నవి. గాథాగానము మరణించిన వీరులకు 
సంజీవనీతుల్య VALA. ఆదిరాజులు నేండు లేకపోయినను 
వారి యశస్సు సాహిత్య దర్పణములలోం బ్రతిబింబించుచున్పదని 
దండి తన కావ్యాదర్శనమునం (బ్రైవచించినాండు. ఈ ప్రవచనమును 
నూటికి నూటుపాళ్లును సఫలీకృతముచేయు ప్రక్రియ వీరగాథలు. 
వీరగాథలలో మృతవీరుల యశస్సు మాక్రమే కాక, మూర్తులు 
సహితము ప్రతిబింబించుచున్నవి. 


10. నిందానిరసన సమర్థములు: - 

మార్గకవిత్వము మాత్రమే 'బహుళాంగ్రోక్తిమయ ప్రపంచ” 
మని భావించు పండితులవలన మన సాహిత్యమున కొక నింద 
వచ్చినది. ఆంధ్ర సాహిత్యమంతయు సంస్కృత పరివర్తనమే, 
సంస్కృతానుకరణమే యని కొందటు తేలంబలుకుచున్నారు. ఒక్క 


మార్గకవిత్వమును మాత్రము పరిశీలించినచో నీ తేలంబలుకుట 
సమంజసముగనే తోయపకమానదు. కాని, తెలుగులోని దేశిరచనలను 
గూడం బరిశీలించినచోం దెలుంగు సాహిత్యమునకు వచ్చిన ఈ నింద 
అక్రమమైనదని రుజువగును. దేశికవితా(ప్రియులగు వేటూరి 
ప్రభాకరశాగ్తిగారిట్లు సెలవిచ్చినారు: “ఆం(ధ్రప్రజల నాలుకల 
నాట్యమాడుచున్నవి, ప్రజాసామాన్యమునకు సులువుగా దెలియ 
దగినవి, నంగీతవాననతోం జక్కంగాం జదువందగినవి, 
యాంధ్రభాషకు సహజమయినవి యగు పై దేసిరచనా ప్రభేదములను, 
మటియు కుచ్చెలకథ, లంకాయాగము, బొబ్బిలికథ, లంకాసారధథి 
మొదలగు వందల కొలంది పదములు గల గొప్ప పదరచనలను 
సర్వాంధ్రదేశము నుండి సేకరించి, 38), యందుండి పరిగ్రాహ్య్వము 
(గ్రహించి, భావివాజ్మయ వికాసమునకు యువకవులు ప్రయత్నింతురు 
గాక యని కోరుచున్నాను. ఆంధ్రవాజ్మయ మంతటను సంస్కృత 
పరివర్తనమే, సంస్కృతానుకరణమే యని తేలంబలుకువారు 
కొందటున్నారు. ఆ నింద యక్రమ మయినది.” 


ఏ సాహిత్యమందైననను మార్లకవిత్వమునకుం గల 
యౌన్నత్యము, పరిపుష్టి, అందలి మహోన్నతములును, పరాశ్రయ 
కవితతో ASD జాతిచరిత్రను చిత్రించునవియు నగు ఇతిహాస 
ములవలననే వచ్చును. ఆత్మాశ్రయ కవిత్వమగు భావగీతముల 
(lyrics) వలన దేశమునకుంగాని, జాతికింగాని గర్వింపందగిన 
కారణముండదు. భారతీయులకు రామాయణ మహాభారతములు, 
పాశ్చాత్యులకు lliad, Odessey, Beowulf అనునవి ఆచంద్ర 
తారార్మమును గర్వకారణములే. అట్లే దేశికవిత్వమునకుC బరిపుష్టి, 
యౌన్నత్యము అను సుగుణములు, ఆత్మాశయములును 
ముక్తకములును నగు జానపద గేయములకన్నం, బరాశ్రయములును, 
కథాశిల్ప సమన్వితములును నగు వీరగాథలవలన సిద్ధించును. 
ఆం(ధ్రుల దేశికవిత్వ పటుత్వము పల్నాటి వీరకథలవలనను 
కాటమరాజు కథలవలనను దెలియును గాని, పల్లెపాటల (Folk 
songs) వలనం దెలియరాదు. కాంబట్టి వీరగాథలు, మార్గకవిత్వము 
వలన మన సాహిత్యమునకు సంక్రమించిన అపనిందను దొలం 
గించుటయే కాక, దేశికవిత్వమునకు తక్కిన ప్రక్రియ లీయంజాలని 
యౌన్నత్యమును బ్రసాదించుచున్నవని చెప్పవచ్చును. 

ఇంతవటకును వీరగాథలెట్లు విశిష్టములో పదికారణముల 
వలనం దెలిసికొంటిమి. ఇంకనిప్పుడు వీరగాథలకుంగల మూండు 
మహత్తర శక్తులనుగూర్చి చర్చింతము. ఈ శక్తిత్రయము గూడ 
వీరగాథా వైశిష్ట్య పోషకమే. 


11. సర్వజనాకర్షణ శక్తి: - 
వీరగాథలు నరళశైలిలో, సహజసనుందరములుగా, 


సుప్రసన్నముగా నుండును. ఈ సారళ్యము ఒక్క శైలికే కాక, 
ఛందన్సు, ఇతివృత్తము, భావము, సంగీతము- మున్నగు 


వీరగాథల వైశిష్ట్యము 593 


వానికన్నింటికిని వర్తించును. కావున సామాన్యులకు సహితము 
అవగాహనమగును. జటిలత్వ రహితములై, రసపరిపుష్టములై ఈ 
వీరగాథలు ఎల్లరకును ఆస్వాదయోగ్యములై యున్నవి: “ఏ 
సాహిత్యమునందైనను (FEED, SISI, రసప్రపంచయాత్ర 
చేయించునవి ప్రధానముగా గేయరచనలని చెప్పినచో సత్యదూరము 
కాదు. రసికులను సహృదయు లను ఆనందపరవశులజేయుటకు 
గేయములు ఉపకరించినంతగా రసవంతములైనను పద్యములు 
ఉపకరించవు. దీనికి కారణము గేయముల గానానుకూలతయే యని 
నా అభిప్రాయము.”*" 


వీరగాథలు సరళములగుటయే కాక గానయోగ్యములును 
నగుటచే శ్రోతల నత్యద్భుతముగా నాకర్శ్షించి, యాకట్టుచున్నవి. 
“పఠనయోగ్యమైన ప్రొఢకావ్యము విద్యావంతులైనవారిని మాత్రమే 
యాకర్షింపగా, గానయోగ్యమైన పదకావ్యము ఆబాలగోపాల ప్రజను 
ఆకర్షించి, ఆకట్టి, గుంపులు గుంపులుగా మందవేసి నిలబెట్టును.”** 
తెలుంగు వీరగాథలలో మణిపూసయగు పల్నాటి వీరకథాచక్రమును 
ప్రజలెంత పరవశులై వినుచుందురో అక్కిరాజు ఉమాకాంతంగారు 
సెలవిచ్చినారు. “దీనిని జెప్పుచుండం 278 S*c బెక్కు గ్రామముల 
వినియుంటిని. ఎచ్చట జూచినను వాద్యసహితముగాం గథకుండీ 
కథను జెప్పందొడంగినప్పుడు పల్నాటి వీరవరుల సంకీర్తనము 
శోత్రపుటంబులం బడంగనే యాసక్తిగలవారందబు శరీరము 
గగుర్పాటంద, మనోవిలీనంబులై యణంగియున్న యంతశళ్ళ్శక్తులు 
ప్రబోధము నొందం దత్తద్రసోచితంబుగ ముఖంబుల వికాసము 
మార్చు చెంద, నింద్రియంబు లన్యవిషయ పరాజ్యుఖములై యుండ 
బరవశులై వినుచుందురు.”*ో 


12. సంఘ సంచాలక శక్తి:- 

వీరగాథలకుంగల సర్వజనాకర్షణ శక్తి నిబట్టి యే వీనికి 
సంఘమును గదలించు మహాశక్తియు వచ్చినది. ఇట్టి సంఘసంచాలక 
శక్తినిబట్టి ఇది ప్రముఖ ప్రచారసాధనమైనది. జానపదగేయములవలెం 
గేవలము రసానందమునే కాక, హృదయము నుజభూతలూగించు 
శక్తి వీరగాథలలోం బ్రత్వేకముగా నున్నది. కావుననే నిశిత విమర్శకులు 
వీరగాథనిట్లు ప్రశంసించినారు: “పదమునకు సంఘమును కదలింప 
గలిగిన నడిపింపగలిగిన మహాశక్తి AA. మహోద్యమనాయకులకు 
పదకర్తల బాసట తప్పదు. ప్రబోధయుగ వైతాళికులు SSE.” 

వీరగాథలకుంగల ఈ మహోశక్తిని గుర్తించి పాల్ఫురికి 
సోమనాథాదులు వీరశైవమతవ్యాప్తికి వీనిననుసరించిరి. ఆధునిక 
యుగమున సామ్యవాదులు బుజ్బ్జికథారూ పమున వీరగాథను జక్కని 
ప్రచారసాధనముగాం జేసికొనిరి. ప్రభుత్వమువారును దీని ప్రచార 
శక్తిని గుర్తించి, తమ కార్యకలాపములను, జాతీయతా ప్రబోధమును 
గాథారూపముననే ప్రజలకందించుచున్నారు. 


గాథాకర్త స్ఫుర[ద్రూపియె, ప్రజల మనస్సులను గుర్తింప 
గల సూక్ష్మబుద్ది కలవాడై, వారి యభిరుచుల కనుగుణమగు 
పదజాలముతో రచనచేసినచో, నా వీరగాథ ప్రజలపై విశేష 
ప్రభావమును జూపి, నాలుగు మూలల నల్లుకొని, యావద్దేశమును 
భగ్గున మండిచును.* స్వాతంత్రోద్యమమున వందేమాతరము పాట 
భరతఖండము నూపివేసినది. తెలుగులో బుట్టిన “మాకొద్దీ 
తెల్లదొరతనమూ” పాట “ఏదేశమేగినా ఎందుకాలిడిని కవిత కూడ 
నిట్టివే. తిలక్‌, నేతాజీ, భగత్‌సింగులపై బయలుదేరిన బుట్జకథలు 
(ప్రజల నుత్సాహపూరితులను జేసినవి. ఆంధ్రరాషోద్యమమున మా 
తెలుగు తల్లికి మల్లెపూదండ” పాట, 'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా” 
పాట, రాష్ట్రవాంఛి సుద్దుల కథ ప్రముఖ పాత్రను వహించినవి. 
అట్లే ty, “బెంగాల్‌ కబివు”, “కష్టజీవి”, అల్లూరి వీతారామరాజూ, 
“తెలంగాణా వీరులు” మున్నగు బుజ్బికథలు సామ్యవాదులకు 
విశేషప్రచార మిచ్చినవి. 


పాశ్ళాత్య దేశములలో వీరగాథలు విప్లవములను స్ఫృజించినివి. 
(ఫ్రెంచి 589355», క్రీ.శ. 1648 నాంటి ఆంగ్లవిప్లవము 
వీరగాథలచేం (బ్రభావితములైనట్టివే. 20” (Caira), 'కార్మగ్నోల్‌ 
(Carmgnole) అను వీరగాథలు (od 55935553 
దారితీసినవి. 'మౌరీర్‌ 2:5 లా పాటే” అను వీరగాథ 1848 నాంటి 
విప్లవమునకుం గారణమైనది. 'లిల్లీ 2535” అనునది క్రీ.శ. 1688 
నా౭టి ఆంగ్ల విష్లవమునకు నూపునిచ్చినది. దీని రచయితయగు 
“లార్డ్‌ వార్‌టన్‌' తన కవిత్వము జేమ్సు చక్రవర్తిని రాజ్యమునుండి 
తటిమివేసినదని సగర్వముగాం జెప్పుకానెను.** SIS రచించిన 
“సాగర గీతములు” ఆంగ్ల నౌకాదళమును దేశభక్తితో ముంచెత్తి 
విజయమును జేకూర్చినవి.” అసలు సాహిత్యమే శక్తిమంతమైనది. 
అందు వీరరస(ప్రధానములును, గానయోగ్యములును నగు వీరగాథల 
శక్తినిగూర్చి వేజుగాం Ae బనిలేదు:- 
“Words are things, and a small drop of ink 
Falling like dew upon a thought, produces 


That which makes thousands, 


perhaps millions think.” 3 


ఇట్లు హృదయములను ఘూర్జిల్లంజేయు వీరగాథల మహాద్భుత 
శక్తికి “సర్‌ ఫిలిప్‌ సిడ్సీ' వంటి పండితకవి సహితము జోహారులర్చింపక 
తప్పలేదు. ఇతండు SAN ట్రాజిడీ అను వీరగాథ తన హృదయమును 
వీరణముకన్న EINE నుజ్టూంతలూగించినదని ప్రశంసించినాం 
డు 


13. విచిత్రానుభూతిదాయక శక్తి: - 


శూరుల-సురల-ఏటుల జన్మములవలెనే వీరగాథల జన్మము 
గూడ దుర్‌జేయము. అత్యంత ప్రాచీన కాలమున, సామాన్య జనుల 
ప్రశాంత హృదయములనుండియు, రహస్య స్థలములనుండియు 


594 తెలుంగు వీరగాథా కవిత్వము 


వచ్చిన ధ్వనులే వీరగాథలు. అందుచే నివి మనకు విచిత్రానుభూతి 
నిచ్చి కదల్చివేయును. ఈ యనుభూతి మిక్కిలి ఆత్మీముగా నుండును. 
ఇట్టి విచిత్రమైన ఆత్మీయానుభూతిని, తలక్రిందులుగా తపస్సు చేసినను 
శిష్టసాహిత్యము ఈయజాలదు.** 


14. శిష్టకవులపై (ప్రభావము: - 

వీరగాథ యనునది కవిత్వమున కంకురార్పణ కాకపోయినను, 
ఇతిహాసమున కంకురార్పణయని చెప్పవచ్చును. కడచిన రెండు మూ 
డు శతాబ్దములలో నీ వీరగాథలు ఇతర దేశిప్రక్రియలతోపాటు 
శిష్టకవులపైనను కవిత్వోద్యమములపైనను విశేష(ప్రభావమును 
నెజిపినవి. సాహిత్య చరిత్రకారుడు ఈ (ప్రభావమును తప్పక 
గుర్తింపంగలడు.* ఇంగ్లండు దేశమునను, జర్మనీ దేశమునను 
కాల్పనికోద్యమ కవులు (Romantic poets) వీరగాథ లచే 
నధికముగాC బ్రభావితు లైనారు. 5555, కాల్‌రిడ్ట్‌ కవుల 'భావగీత 
గాథలు’ (Lyrical Ballads) వీరగాథా (ప్రభావమునకు ప్రబల 
నిదర్శనములు. జర్మనుదేశమున 55° (Burger), “ఉహిలండ్‌” 
(Uhland), ‘A965’ (Schiller), MG (Goethe), అను 
కవిపుంగవులును; ఇంగ్లండు దేశమున “s” (Scott), 2588” 
(Coleridge), 85, (Keats), ‘మోరిస్‌' (Morris), 33555 
(Swinburne) - అను కవిశేఖరులును వీరగాథల కవితాశక్తిని 
జీర్ణించుకొనుటచేతనే కాల్చ్పనికోద్యమమున నద్భుత విజయములను 
సాధింపంగలిగిరి. 


మనదేశమునం (MIS కాలమున శివకవుల 'జానుతెనుC 
గు, వస్తుకవిత, దేశికవితి యను నుద్యమములును, ద్విపదకావ్య 
సృష్టియు, దేశికవితా ప్రభావమునకు నిదర్శనములు. నేంటి అభ్యుదయ 
కవిత్వోద్యమమును SGI. గురజాడ అప్పారావుగారు 
సరళరీతిలో ననేక గేయకథలను ట్రాసిరి. శ్రీశ్రీ మహాప్రస్థానమునం 
గథాత్మక గేయములును గలవు. GPI ని.నారాణరెడ్డిగారు, 
మా(త్రాచ్చందమున కథాగేయరచన చేసియున్నారు. సుంకర 
సత్యనారాయణగారు, వారణాసి సత్యనారాయణశాస్తిగారు, ఇంకను 
అనేక యువరచయితలు “బుట్బకథా రూపమున వీరగాథల 
ననుకరించుచున్నారు. నేంటి బుట్టికథలు, జముకుల కథలు, సుద్దుల 
కథలు, తందనాన కథలు, (బ్రతుకమ్మ పాటలు’ మున్నగున వన్నియును 
వీరగాథానుకరణములే. కవికొండల వెంకటరావుగారు, అడవి 
బాపిరాజుగారు, నండూరి వెంకట సుబ్బారావుగారు, కొనకళ్ల 
వెంకటరత్నంగారు జానపద గేయములను మక్కికి మక్కిగా 
ననుకరించిన కవులు. 


15. భాషా సమాజములకుC గలుగు విశిష్ట ప్రయోజనములు: - 
ఒక్క హిందీ జానపద సాహిత్యమందేకాక, సమస్త భారత 


జానపద సాహిత్యము లందును విశేష పరిచయము గల విద్వాంసులు 
శ్రీ రామనరేశ త్రిపాఠరీగారు. వీరు జానపద సాహిత్యము వలన 


భాషకును సమాజమునకును గలుగు విశిష్ట ప్రయోజనములనుగూర్చి 
తమ “గ్రామ గీతములు’ అను (గ్రంథ భూమికలో విపులముగ వివరించి 
యున్నారు.” అందలి యేడు ముఖ్యాంశముల నిటం దెలియంజేయు 
చున్నాను. 1) అను[శ్రుత వాజ్మయమును లిపిబద్దము చేసి సంరక్షింప 
వచ్చును. 2) స్త్రీల కవిత్వ శక్తిని, ఆ గీతములకు మన సాహిత్యములో 
గల విలువను గ్రహింపవచ్చును. 3) భాషాశైలిలో మార్చు తీసికొని 
రావచ్చును. సహజత్వము జీవము భాషకు లభింపంగలవు. 4) మన 
పూర్వకాలపు టాచారవ్యవహారములను, వేషభాషలను దెలిసికొన 
వచ్చును. వీనివలన నాయకులకు సంఘసంస్మర్రలకు ఎక్కువ మేలు 
చేకూరును. 5) పూర్వకాలములో రచింపబడిన గేయములలో ప్రీ- 
పురుషులకు దమ భర్త- భార్యల నెన్నుకొనెడి స్వాతంత్యమున్నట్లు 
తెలియుచున్నది. ఈ నాండు కూడం బైన చెప్పిన స్వాతంత్యమును 
హక్కును ప్రీపురుషులకుం బ్రసాదించునట్లు తల్లిదండ్రుల 
హృదయముల నీ గీతములు మార్చగలిగినచో నంతకన్నం గలిగెడి 
పెద్ద ప్రయోజన మేమియుండంగలదు? గీతముల లక్ష్యము సాధింపం 
బడినట్లే, బాల్యవివాహముల నరికట్టినట్లే కాగలదు. 6) జానపద 
సాహిత్యమున సహోదర (2, పవిత్ర Moss, (4, 
విశ్వసౌభబ్రాతృత్వము, పతివ్రతాధర్మము, ఏకపత్నీవ్రతము. ఇతరుల 
యెడ మెలంగవలసిన పద్దతులు - మున్నగున వన్నియును వివరింప 
బడినవి. ఈ సాహిత్యద్వారమునం బ్రజాహృదయములను సంస్కరిం 
పం గల్లినచో సాహిత్యధర్మము సంపూర్ణముగా నెబివేటినట్లే కాగలదు. 
7) సాహిత్యములో సజీవములైన సామెతలు, జాతీయములు, పొడుపు 
కథలు, క్రొత్త శబ్దముల సంఖ్యను పెంపొందించుకొనంగలము. ఇట్లు 
శబ్దజాలమును పెంపొందించి నప్పుడు భావప్రకటన సరళమై, భాష 
విశేషవ్యాప్తిని పొంది ప్రాణవంతము కాంగలదు. 


16. ఇతర విశిష్టతలు: - 

“'వీరఠగాథాలక్షణములు’” అను (ప్రథమ భాగములోని ఎనిమిదవ 
ప్రకరణములో వివరింపబడిన “అనితర సాధ్యము, ఏకసూకత్రత, 
(SS మానవసంఘ నిరూపణము, వసుధైక కుటుంబ నిరూపణము, 
నీతిధ్వని, జీవిత ప్రతిధ్వని- అను నుపశీర్షికలు కూడ వీరగాథా 
వైశిష్ట్యమునకు నికషోపలములని గుర్తింపవలెను. వీరగాథలు 
సహజముగా ప్రజలలో నుత్సత్తి కావలెనే కాని, యెంతటి 
మహాకవియెనను వీనిని చేపట్టి ప్రాయలేండు. ఇవి సంస్కృతిలోని 
యేక సూత్రతను, ప్రాక్షన మానవ సంభుమును, 5533 
కుటుంబమును నిరూపింప సమర్థములు. వీరగాథలు వాచ్యముగా 
నీతిని బోధింపక పోయినను DA బలీయమైనది, మానవుడు 
ADSR Dr అను ప్రాంబడిన నీతిని నిశ్శబ్దముగా ధ్వనింపం 
జేయుచుండును. వీరగాథ సామాన్య VIISE, జీవిత 
సంగ్రామమును యథాతథముగా నివేదించును. ప్రతి (ID 
చివరను ఓటమి కలదను జీవిత విషాదమును వీరగాథ సుస్పష్టముగ 
ప్రతిధ్వనించుచుండును. 7 


వీరగాథల వైశిష్ట్యము 595 


10. 
11. 


12. 


13. 


14. 
15. 
16. 
17. 
18. 


19. 


20. 


21. 


22. 


జావికలు 
Es 


డా॥ బి. రామరాజుగారు, తెలుంగు జానవదగేయ సాపొత్యము, వుట II 
అదే. 


అదే., పుట ౨౯. 


“The songs of a country are truly natural part of its poetry and really the only poetry of the great body of the people. Percy, 
in the dedication to his Reliques, calls ballads the ‘barbarous productions of unpolished ages’. Nevertheless they are instinct 
with life, and live still, while much of the polished poetry of his age, which expelled nature from literature, is completely 
dead. Nature is the salt that keeps the ballad alive, and many have maintained a continuance of popularity for several 
centuries”. - Henry B. Wheatley, General Introduction to Religues of Ancient English Poetry, p. xxxii. 


P. Chenchaiah and Raja M. Bhujanga Rao, “A history of Telugu Literature”. 

దీనిని డా॥ బి. రామరాజుగారు తమ తెలుంగు జానవదగేయ సాపొత్సము” నందు ఉదాహారించిరి. (చూ.వు. ౩౨). 
శ్రీ హరి ఆదిశేషువు, జానపద గేయవాజ్మయ వరిచయము, వుటలు 22, 23. 

అక్షిరాజు ఉమాకాంతంగారు, వల్నాటి వీరచరిత్ర (వావిళ్ల (58), ప్రథమ భూమిక, వుట. 1. 

కిన్నెర, జనవరి 1955, వుట 8. 

Frank Sidgwick, Popular Ballads of the Olden Time. 


“As Andrew Lang, scholar and lover of balladry, wrote long ago: “Ballads sprang from the very heart of the people and flit 

from age to age, from lip to lip of shepherds, peasants, nurses, of all the class that continues nearest to the state of natural 
man. The whole soul of the peasant class breaths in their burdens as the great sea resounds in the shells cast up on the 
shores...”- Bliss Perry, A study of Poetry, p. 282. 


“Though some make slight of Libels, yet you may see by them how the wind sits: As, take a straw, and throw it up into the air, 
you may see by that which way the wind is, which you shall not do by casting up a stone. More solid things do not shew the 
complexion of the times so well as Ballads and Libels.” -- Selden's “Table-Talk” (cited in ‘Reliques of Ancient English 
Poetry, vol. Il, p.2) 


““Indian literature is still concerned with personal emotions and reactions. It has not on the whole been related to the life of 


the people, perhaps in the crude ballads and folk-songs of the peasentry the literature of the future may have its most fruitful 
stimulus.” - ‘The Present Condition of India’ by Leonard M. Schiff. 


చూ. బాలశౌరిరెడ్డిగారు రబించిన హిందీ జానవద వాజ్ఞుయము” అను వ్యానము, కిన్నెర, జనవరి 1955, వుట. 179. 

పోణంగి శ్రీరామ అప్పారావుగారి Vea, వుట. 216. 

చూ. గూడ వేంకట సుబ్రహ్మాణ్యముగారు రబించిన వీరరసము-ఆంధ్రసారసత్త్వము” అను (గంథము. 

““Cowards die many a time before their deaths. But a valiant never taste of death but once.”- Julius Caesar, Act II, Scene.2 


“Even as cowards die many times before their deaths, so must heroes live many times after theirs. This they are enabled to do 
through song and story, not only of the high faulting type but also, and even more so, of the type that is evolved by the simple 
rural folk by way of their unlettered muse.” - Bind Rao, “Folk tales of heroism and valour’, Akash Vani, December (1-7), 
1963, p.4 


“ఆదిరాజ యశోబింబ మాదర్భం ప్రావ్య వాజ్ఞుయమ్‌ 
తేషా మసన్నిధానేపి నన్వయం వళశ్య నశ్యతి.” 
నింహావలోకనము, వుట 52. 


రామరాజుగారు, వూర్యోక్తము, వుట DE. 


ఆచార్య వింగళి లక్షీకాంతంగారు, వల్నాటి వీరచరిత్ర, వీరిక, వుట 21. 


596 


తెలుంగు వీరగాధథా కవిత్వము 


23. 
24. 
25. 


26. 


27. 


28. 
29. 
30. 


31. 


32. 


అక్షిరాజుగారు, వూర్యోక్తము, పుట 2. 
గురుదేవులు శ్రీ దిగుమర్తి సీతారామస్వామిగారి అముద్రిత వ్యాసములు. 


“The successful ballad-writer requires a quick eye and era to discern what is smouldering in the public mind, and then if his 
words fall in with the humour of the people, his productions will have a powerful influence, and may set the country in a 
blaze.” - Henry B. Wheatley, Genreal Introdution to “Religues of Ancient English Poetry’, vol.1, p.xxxi. 


“ Caira*and the “Carmagnole* had much influence on the progress of great French Revolution, as “Mourir pour la Patrie’ 
had upon that of 1848. “Lilliburlero* gave the finishing stroke to the English Revolution of 1688,, and its author (Lord 
Wharton) boasted that he had rhymed King James out of his dominions” - ibid. 


“There are recorded instances of the powerful influence of ballads, and we know how much Dibdin's sea-songs did for the 


Bristish navy, when they placed before the sailor an ideal of his own feelings, and painted men he wished to be like.”- ibid., 
p. xxxii. 

ibid. 

See, “Apologie for Poetrie”, 1595. 

““Ballads are a voice from secret places, from silent peoples and old times long dead; and as such they stir us in a strangely 
intimate fashion to which artistic verse can never attain.” - Andrew Lang, (cited by Bliss Perry in “A study of Poetry”, p. 282). 


““Whatever may be thought of the importance of such verse in its bearing on the origin of poetry in general, or of epic poetry 
in particular, the ballad like other forms of popular material, has in the last two centuries exercised a powerful influence on 
artistic literature and it will always have to be reckoned with by the literary historian.”- G.L.Kitredge, in FJ.Child's “English 
and Scottish Ballads”. 


చూ. బాలశౌరిరెడ్డిగారి హిందీ జానవద rajad” అను వ్యానము, కిన్నెర, సంక్రాంతి. జనవరి 1955, పుట 182. 


ఇరువదిమూయడవ (ప్రకరణము 


గాథాకారులు (Minstrels) 


'గాథాకారుండు” అను శబ్దమునకు వీరగాథలను కూర్చువాం 
డు; వీరగాథలను పాడువాండు” అని రెండర్భములున్నవి. 'దేశద్రిమ్మరు” 
లగు 0559933 వీరగాథలను కూర్చువారును పాడువారును 
గావున వారియెడ నీ శబ్దమన్వర్థమగుచున్న్చది. గాథాకారుండను శబ్దమే 
కాక 'గాథకు(డు” అను SES శబ్దమున్నది. దీనికి “వీరగాథధలను 
MN? అని ఒకే యర్థము కలదు. గాయక భిక్షువులు పాడు 
గాథలన్నియును వారు సమకూర్చినవి మా(త్రమే కాదు. ప్రత్యేక కవులచే 
బాయంబడిన కథలును గలవు. కావున 755” శబ్దము గూడ నీ 
గాయక భిక్షువుల పరముగా వాడవచ్చును. 

దేశ[ద్రిమ్మరులగు నీ 'గాథాకారులు’ లేక “med 
ఆంగ్లదేశమున “ISS, (Minstrels) అని పిలువంబడుచున్నారు. 
ఫ్రాన్సు దేశమున 'జాంగ్నీర్స్‌” (Jongleurs), “తోబాదోర్స్‌” (Trou- 
badours) అను పేర్లతో వ్యవహరింపంబడుచున్నారు. 'మిన్‌స్టల్స్‌” 
అనునది ఆధునిక ఆంగ్ల్రపదము. (ప్రాచీనాంగ్రమున గాథాకారుండు 
'స్మాప్‌ (Scop) అని పిలువంబడెడివాండు. ఐర్లండు దేశమున “బార్డ్‌” 
(Bard) అనియు, స్మాండినేవియా (డెనార్మర్క్‌ నార్వే, స్వీడన్‌ 
దేశములలో 278 (Skald) అనియు, జర్మనీదేశమున “BONE 
(Minnesinger) అనియు, స్పెయిను దేశమున “త్రోబాదోర్‌” 
అనియు విలువంబడుచున్నాండు. " అరేబియా దేశమున 
గాథాకారులను 1°” లందురు. 


భారతదేశమున నౌత్తరాహులు గాథకులను 'చారణు” 
లందురు. దేశమంతయు చరించువారు కావున చారణులు కాం 
బోలును. వీరగాథల పుట్టిల్లయిన రాజస్థానమునందు ev” 
“మిరోనీలు” అనువారు రావణవాన్మముతో వీరగాథ లను 
పాడుచుందురు. మధ్యప్రదేశ్‌లో 7:58 (Rawat) వర్ణమువారు 
వీరగాథలను గానము చేయుదురు. తెలుగులో noks” లను 
శబ్దము దేశసంచారులగు నీ గాథకులకు బాగుగా నన్వయించును. 
కాని శక్తికథలు, పల్నాటి వీరకథలు, కాటమరాజు కథలు మున్నగు 
నతి ప్రసిద్ధ వీరగాథలను జంగములు పాడుట లేదు. అందుచే జంగమ 
శబ్దము అవ్యాప్తి దోషదూషితమని భావించి, గాథాకార శబ్దమును 
స్వీకరించుచున్నాను. 

పూర్వకాలమున రాజాస్థానములలో నా రాజులయొక్కయు, 
వారి పూర్వులయొక్మయు కీర్తిప్రతిష్టలను, శౌర్యసాహసములను 
స్తుతించుటకైె, బిరుదులను పరఠించుటకై వందిమాగధులు, భట్లు 
మున్నగువారుండెడివారు. వీరే కాలక్రమమున నా రాజులు చేసిన 


యుద్ధములపై పాటలను కూర్చి పాడందొడంగిరి. అవియే వీరగాథలు. 
వానిని పాడువారే maride” లేక 'గాథకులు”. ఈ పద్ధతి 
(ప్రపంచమున బ్రతిదేశమందును, (బ్రతి రాజాస్థానమందును 
నుండెడిది. ఇది గాథధాకారుల యవతరణమునం౯ (బథమ ఘట్టము. 
కాని పాశ్చాత్య విమర్శకులలో 'గాస్టన్‌ పారిస్‌ (Gaston Paris) 
వంటివారు కొందలింకను వెనుకకుంబోయి యూహించుచున్నారు. 
రాజాస్థానములలో మొదట కీర్తిగాయకు లుండెడివారు కారనియు, 
నాయా (52993 తమ సాహస గీతములను పాడుకొనెడివారనియు, 
నా తరువాతి కాలమున వారు గాథాకారుల నేర్చజుచుకొనిరనియు 
నీ విమర్వకుల తలంపు.” దీనిచే రాజాస్థానములలో గాథాకారుల 
యువతరణమును రెండవ ఘట్టముగా భావింపవలసియున్నది. 


రాజాస్థానములలోని గాథాకారులు ఆయా కులములవారికి 
“'యాచకులుిగా మాటుట మూడవ ఘట్టము. రాజులు రాజ్యములు 
నశించి, ప్రజాస్వామ్యాది నూతన రాజకీయ వ్యవస్థలు తలలెత్తిన 
తరువాత, నీ గాథాకారులు రాజాస్థానములను వీడి, పూర్వకాలమున 
రాజ్యములేలిన ఆయా కులములవారిని యాచించుచు, వారి పూర్వుల 
గాథలను గానము చేయుచు (బ్రతుకుచుండిరి. నేంటి మన వర్ణ 
వ్యవన్గలోం బ్రతివర్ణము వారికిని నిట్టి యాచకులున్నారు. 
బ్రాహ్మణులకు 'విప్రవినోదులు” (సూర్యవంశ క్షత్రియులు), 
క్షత్రియులకు 'భట్రాజులు, వైశ్యులకు “వీరముష్టులు”, యాదవులకు 
Rägo (మాదిగలు), రెడ్లకు 'పిచ్చుగుంట్లు”, కమ్మవారికి 
“'భట్రాజులు’ (గుంటూరు కృష్ణా మండలములలో కమ్మవారికి గూడ 
పిచ్చుగుంట్లే గోత్రములను జెప్పుచున్నారు), వెలమలకు బలిజలకు 
ROSE, కంసాలురకు6 'బనసవాండ్రు”, సాలీలకు “మిత్ర 
అయ్యవార్లు” (లేక 'మిత్తరిదాసరులుి), పంచములలో మాలలకు 
rege”, మాదిగలకు Komi యాచకులుగా గలరు. ఇట్టి 
యాచకులను బోషించు వర్ణములవారందబును బూర్వకాలమున 
రాజ్యవ్యవస్థలో గొప్ప గొప్ప స్థానములను నిర్వహించియుందురు. 
బ్రాహ్మణులు మహామంట్రులుగను, దండనాథులుగను; క్షత్రియులు 
చక్రవర్తులుగను; వైశ్యులు పేరుమోసిన రత్నాల వ్యాపారులుగను; 
శూ([ద్రులలో రెడ్డ, కమ్మ, వెలమ మున్నగువారు రాజులుగను 
దండనాథులుగను నుండియుందురు. ఈ వివిధమగు యాచకులు 
అప్పటినుండియు వీరిని ఆశ్రయించియుందురు. 

ఈ యాచకులు సంచార గాయక భిక్షువులుగా మాబుట 
గాథాకారుల చరిత్రలో నాల్గవ ఘట్టము. ఆధునిక కాలమున పాశ్చాత్య 
నాగరికత మహమ్మారివలె వ్యాపించి మన సంప్రదాయములను 


598 తెలుంగు వీరగాధథా కవిత్వము 


సంస్కృతిని రూపుమాపుచున్నది. ఫలితముగా మన వర్ణవ్యవస్థలోని 
వివిధ వర్ణములవారు,తమ తమ యాచకులను సోమరులుగా భావించి 
నిర్లక్ష్యము చేయుట జరుగుచున్నది. దీనివలన గాథాకారులు కీణించు 
చున్నారు. ఇట్టి నిర్లక్షము పాశ్చాత్య నాగరికతా (ప్రభావమనుటలో 
సందేహము లేదు. ఈ యాచకులే మన అమూల్య వీరగాధాసంపదను 
మౌఖిక సంప్రదాయమున తరతరములనుండి సంరక్షించిన 
వ(జమంజూషికలని అధునాతన పశ్చిమబుద్దు లెటుంగకుండుట 
విచారకరము. ఇట్లు పాశ్చాత్య నాగరికతా ఫలితముగా యాచకులకు 
ఒకే వర్ణమును యాచించి బ్రతుకుట దుర్ల్హభమైనది. అందుచే వారు 
అన్ని వర్ణములవారిని యాచించుచు సంచారభీక్టువులుగా మాతి 
పోయిరి. వీరిలో గొందజు వేజువృత్తులను స్వీకరించిరి. మతి 
కొందబు చదువుసాములు నేర్చి తమ కులవత్తినే విస్మరించిరి. ఇది 
నేటి దైన్యావస్థ. ఆంధ్ర జానపదసాహిత్య చరిత్రలో నిది క్షీణ 
యుగము.” నాగరికతకు దూరముగా నున్న కొందబు యాచకులు 
మాత్రము పూర్వపద్ధతిని వీరగాథల నింకను నెమరువేయుచున్నారు. 
వీరివలననే ఆంధ్రుల వీరగాథాజ్యోతి కొనయూపిరితోనైనను మినుకు 
మినుకు మనుచున్నది. ఈ యల్పజ్యోతి సహితము అనతి కాలముననే 
నాగరికతా రుంరూనిలముచే “కొండెక్ళ్కంగలదు. దీపముండంగనే 
ఇల్లు KAS DÖ వివేకవంతులగు ఆంధ్రుల కర్తవ్యము. రాం 
బోవు పదిసంవత్సరములలో వీనిని సేకరించి భద్రపబుచు కాననిచో, 
భవ్యాం(ధ్రులకు వీరగాథలు గగన కుసుమములు కాగలవు! 


ఆంధ్రదేశమున సంచార గాయక భిక్షువులు పెక్కు రకముల 
వారున్నారు: బవనీలు, పంబలవారు, వీరవిద్యావంతులు, కొమ్ముల 
వారు, పిచ్చుకుంట్లు, పూసల బలిజలు, శారదకాండ్రు, వీరముషులు, 
జంగములు, దాసరులు, గరుడ స్తంభపు దాసరులు, భాగవతులు, 
బీరన్నలవారు, సుద్దులగొల్లలు, గంగిరెద్దులవారు, బాలసంతువారు, 
బుడబుక్కలవారు, చిందుమాదిగలు, జోగులవారు, జక్కులవారు, 
హట్కరులు, IND, మాష్టీలు, బొమ్మలాటగాండ్రు- మున్నగు 
వారలనేకులు గలరు. ఈ గాథాకారులు అతి ప్రాచీన కాలము 
నుండియుC Fm నాట వ్యాపించియుండి రనుటకు శ్రీనాథుని 
(?) క్రీడాభిరామము, పాలవేకరి కదిరీపతి (1650) “శుకసప్తతి”, 
అయ్యలరాజు నారాయణామాత్యు(1750)ని “హంసవింశతి” మున్నగు 
కావ్యములు సాక్ష్యమిచ్చుచున్నవి. ఈ గాథకులలో వీరగాథా గానము 
చేయుచున్న కొందజు ముఖ్యులనుగూర్చి క్లుప్తముగా జర్చింతును: 


బవనీలు: - 

28 వీరికి పండితులు పెట్టిన పేరు. వీరి వాద్యమును బట్టి 
ఈ నామము వచ్చినట్లున్నది. వీరి వాద్యము పేరు “జమిడికి. 
జమిడికను శిష్టులు IS యందురు. బవనికను వాయించువారు 
కావున బవనీలు. సర్మారు జిల్లాలలో జమిడికను “జముకు’ అందురు. 
జముకులు వాయించువారు కావున వీరిని 'జముకులవారు” అందురు. 


శ్రీకాకుళ మండలమున బవనీలను 'బుడబుడకలవారు” అందురు 
(ఇది “బుడబుక్నలి శబ్దము కాదు). వీరు తమ వాద్యమగు జమిడికను 
వాయించునప్పుడు “బుడబుడక్‌- బుడబుడక్‌” అను రీతిని శబ్దము 
వచ్చుటచే వీరికి ఈ పేరు పెట్టిరని తెలియుచున్నది. తెలంగాణమున 
వీరిని “బైండ్లవారు'-“పంబాలవారు” అను పేర్తతోC బిలుతురని డా॥ 
రామరాజుగారు తెలుపుచున్నారు (బవనీల శబ్ద భవమే Bo). 
కాని నాకు జూడంగా బైండ్లవారు వేటు, పంబాలవారు వేటు 
493038. బవనికను వాయించువారు బవనీలు లేక బైండ్లు 
అయినట్లే, 'పంబి యను వాద్యమును వాయించువారు 'పంబలవారు” 
లేక Homo నయియుందురు. ఈ పంబయను వాద్యము 
జమిడికకంటె భిన్నమైనది. చిన్న “సైజు” వీరణములవలె నుండునవి 
పంబలు. ఇవి రెండు కలిపి ఒక జంటగా నుండును. వీనిని 
“పంబజోడు అందురు. ఈ వంబజోడును వాయించుచు 
అంకమ్మకథలను పాడువారు పంబలవారు. వీరు మాలలు. జమిడికలు 
వాయించుచు పరశురాముని కథలను పాడువారు బవనీలు లేక 
బైండ్లవారు. వీరెక్కువగా మాదిగలు. (మాలలు కూడం గొందటు 
జమిడిక వాయించుచుం బరశురాముని కథలను బాడుచున్నారు. ) 
ఈ బవనీలు అమ్మగారి దర్శనమునకు జెందినవారు, పంబలవారు 
అయ్యగారి దర్శనమునకు జెందినవారు. కాబట్టి బైండ్లవారును 
పంబాలవారును నొక్ళరేయని తలంచుట సమంసజము కాదు. 


రాయలసీమలో నీ బవనీలను WAN అనియు 
BIO అనియు బిలుతురు. ఈ బవనీలు చాల ప్రాచీన కాలము 
నుండియు గలరని తెలియుచున్న్చది. ప్రతాపరుద్రుని కాలమున 
నోరుగల్లులో బవనీల చక్రవర్తి యేకవీరా మహాదేవి యెదుట నిలిచి, 
పరశురాముని కథలన్నియును (PES పాడినట్లు క్రీడాభిరామకర్త 
సాక్ష్యమిచ్చుచున్నాండు. శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యదలో 
జమిడికను బేర్మొన్నాండు. ధూర్జటి తన శ్రీకాళహస్తీశ్వర శతకమున 
నూరూరను బవనీనికాండ్రే కవులుగా జెలామణి యగుచున్నారని 
తెల్పినాయడు. పాలవేకరి కదిరీపతి బవనీలను, జమిలికలను, 
పరశురాముని కథను పాడు మాతంగిని పేర్మొన్నాండు. 


బవనీలు సాధారణముగా ఎల్లమ్మ (రేణుక)ను బూజింతురు. 
ఎల్లమ్మ కథలను (పరవురాముని కథలను) పాడుచుందురు. ఈ 
కథలకు గాతుపురాణమనియు నామాంతరము గలదు. విశాఖ, 
విజయనగర, శ్రీకాకుళ మండలములలోని బవనీలు లక్ష్మణ మూర్చ, 
అంగద రాయబారము, గంగావివాహము మొదలగు హరిహరీ 
పదములను, బొబ్బిలి కథను గూడ పాడుచున్నారు. పరశురాముని 
కథలలో ఎల్లమ్మ తల్లిపేరు 'జమిళికా దేవి. ఈమె నామమునుబట్టి 
వీరి వాద్యమునకు “AE” (జముకు) అను పేరు వచ్చియుండునని 
నా యనుమానము. వీరు వాయించెడి రెండు రకముల జముకులలో 
చిన్నది (శ్రుతికొజికును, పెద్దది తాళమునకును ఉపయోగించును. 
ఈ బవనీలు అమ్మవారి జాతరలలో గావుపట్టుటవంటి భయంకర 


Marsrödev 599 


కార్యములు చేయుదురు. (బలిపశువును నోటితోం Fc జంపుటను 
'గావుపట్టుటి యందురు.) మంత్రగాండ్రుగాయగూడ వీరు ప్రసిద్ధి 
కెక్నియున్నారు. 


పంబలవారు: - 


వీరినిగూర్చి పైన కొంత వివరింపంబడినది. వీరు అయ్యగారి 
దర్శనమునకు జెందిన మాలలు. వీరి వాద్యము పంబజోడు. ఈ 
పంబలనుబట్టి వీరికి బంబలవారని పేరు వచ్చినది. వీరెకువగా 
అంకమ్మకథలను బాడుచుందురు. అంకమ్మను గొలుచు గమళ్ల, బలిజ, 
చాకలి, మాల, ముత్రాసులను వీరు యాచింతురు. నెల్లూరు గుంటూరు 
మండలములలో నీ పంబలవారు ఎక్కువగ నున్నారు. వీరు కొలిచెడి 
అంకమ్మను “'మారాసపు అంకమ్మ యందురు. “పల్నాటి అంకమ్మ 
యను 3E°S అంకమ్మ గలదు. ఆమెకును నీమెకును భేదమున్నది. 
మారాసపు అంకమ్మ పైంగల కథాచక్రమున “అంకమ్మకథ, రవద్దేవిరాజు 
కథ, గంగురాజుకథి అను మూండు కథలున్నవి. ఈ కథలనన్నిటిని 
పంబలవారు పాడుదురు. వంతలు పంబజోడును వాయించుచు 
తిత్తిపట్టుచుండంగా, కథకుడు రాజకుమారునివలె వేషమును ధరించి, 
కుడిచేతిలో పెద్ద కత్తిని, ఎడమచేతిలో “జమజాలి యను చిన్నకత్తిని 
బట్టుకొని, వీరావేశముతోం జిందులు తొక్కుచు6 గథను 
పాడుచుండును. ఈ పంబలవారు కూడ బనీలవలెనే అంకమ్మ 
జాతరలలో బలులను నజకుట, మం(త్రతంత్రములు నెజపుట 
చేయుచుందురు. 


వీరవిద్యావంతులు (పల్నాటి వారు): - 

వీరు చెన్నుని దర్శనమునకు జెందిన మాలలు. గుంటూరు 
మండలమునందంతటను వీరు వ్యాపించి యున్నారు. కృష్ణా నెల్లూరు 
మండలములలోను కొందజు గలరు. ఈ వీరవిద్యావంతుల గురువులు 
కారెంపూడిలో నున్న “పిడుగువారు”. పిడుగువారు ఆటువేల నియోగి 
(బ్రాహ్మణులు. 

వీరవిద్యావంతులు పల్నాటి వీరకథల నన్నిటిని ప్రశస్తముగాం 
బాడుచుందురు. అందుచే వీరిని పల్నాటివారనియు6 బిలుచుట 
కలదు. వీరు వీరణములు, తిత్తి, కత్తి, డాలు నుపయోగించి పల్నాటి 
కథలను బాడుదురు. కథకుడు పల్నాటి వీరునివలెనే వేషము వేసికొని 
పండ్రెండు బిరుదులు ధరించి, ఒకచేతితో కత్తి, వేటౌక చేతితో డాలు 
పట్టుకొని, మహోద్రేకముతో వీరచరిత్రను గానము చేయును. 
చెన్నకేశవునిం గొలుచు వర్ణములవారందబును వీరినాదరింతురు. 
వీరు పల్నాటి SIMO కన్నమదాసు సంతతివారై యుందురని 
నాయూహ. కారెంపూడి వీరోత్సవములో గాథలు పాడు నధికారము 
ఈ వీరవిద్యావంతులకు మా(త్రమే కలదు. (ఈ వీరవిద్యావంతులను 
గూర్చిన ఇతర విషయములకు “పలనాటి వీరకథాచక్రుమను 11వ 
(ప్రకరణమును చూడుండు.) 


కొమ్ములవారు: - 


వీరు గంగదర్శనమునకుC జెందిన మాదిగలు. వీరు తాము 
జాంబవంతుని వంశమువారమని చెప్పుకొందురు. ఈ కొమ్ములవారినే 
చిత్తూరు మండలమున Herr” అనియు బిలుచుచున్నారు. 
కొమ్ముల వారు యాదవులను యాచింతురు. వారి గోత్రములను 
జెప్పుదురు. కాటమరాజుూకథ'లను, విమ్మభాగవతమను 
నామాంతరముగల ‘కంసుడు కథిను వీరు పాడుచుందురు. ఈ 
కథలను పాడుటలో వీరణములు, తిత్తి, తాళములు, కొమ్ములు 
నుపయోగింతురు. తమ వీరగాథా సంపదను కాపాడుచుండిన 
వారగుటచే యాదవులు వీరిని మిక్కిలిగ నభిమానింతురు. 
కాటమరాజు కథలన్నియును వీరికడ తాళపత్ర రూపమునను, 
ముఖస్గములుగను నున్నవి. గంగజాతరలలో వీరు పాల్లొని, 
గావువట్టుట, కొమ్ముల నూందుట, తానకములు పాడుట, 
కాటమరాజుకథలు చెప్పుట చేయుచుందురు. కాటమరాజు 
సైన్యమునం బ్రత్యేకముగా గోసంగిదళ మున్నట్లు కథలలో జెప్పం 
బడినది. దాని నాయకుడు బీరినీండు. ఇతండు మాతంగ వీరు 
డు. ఈతని సంతతివారే నాటినుండి నేంటివజకును నీ కథలను 
గానము చేయుచున్నారని నా యూహ. వీరే నేడు “కొమ్ములవాిరని 
విలువంబడుచున్నారు. (ఈ కొమ్ములవారినిగూర్చిన ఇతర 
వివరములకు ‘కాటమరాజు కథాచక్రిమను 12వ (ప్రకరణమును 
చూడుండు.) 


పిచ్చుకుంట్లు: - 

పిచ్చుక గుంట్లు- పిచ్చ కుంట్లి- “పిచ్చుక కుంట్లి- “భిక్ష 
కుంట్లి- “పిచ్చు కుంట్లు'- “పిచ్చికుంట్లు'- ఇత్యాది వివిధ నామములతో 
వీరు పిలువంబడుచున్నారు. “పిచ్చుకి శబ్దము DOS శబ్దభవమై 
యుండును. వీరు రెడ్లను, గొల్లలను యాచింతురు. గుంటూరు, కృష్ణా 
మండలములలో కమ్మవారికింగూడ పిచ్చుకుంట్లే గోత్రములను 
జెప్పుచున్నారు. ఏమైనను, వీరు ప్రధానముగా రెడ్లకు, అందునను 
మోటాటి రెడ్లకు వందిమాగధులు. రాయలసీమలో నీ మోటాటి రెడ్లు 
రాజ్యములేలిన (ప్రభువులు. నొస్పంకోటను బాలించిన ఉయ్యాలవాడ 
నారసింహారెడ్డి మోటాటి కులమువాం౭డే. ఈతని వీరగాథను 
పిచ్చుకుంట్లే పాడుచున్నారు. 2207788 సోమనాథుడు తన 
పండితారాధ్య చరిత్రలో పిచ్చుకుంట్లను వికలాంగులుగాం బేర్మొన్నాంయ 
డు. 

ఈ పిచ్చుకుంట్ల పుట్టువునుగూర్చి రెండు వింతకథలను డా॥ 
బి. రామరాజుగారు చెప్పియున్నారు (చూ. తెలుంగు జానపద గేయ 
సాహిత్యము, పుట ౭౬౩). నాకు SES కథ లభించినది. పిచ్చుకుంట్లు 
రెడ్లకు గోత్రములు చెప్పుటతోపాటు వారి పూర్వులనుగూర్చిన 
వీఠగాథలనుగూడ గానముచేయుచుందురు. రాయలసీమలోని 
పిచ్చుకుంట్లు 'కుంటిమల్లారెడ్డి కథి యను రెడ్ల పురాణముిను, 


600 తెలుంగు వీరగాథా కవిత్వము 


కల్పవృక్షము 


ఆదిరెడ్డి (భార్య: ఆదెమ్మ) 


బుచ్చిరెడ్డి (భార్య: పొన్నమ్మ) 


ఉత్తమారెడ్డి సత్యమారెడ్డి 
(భార్య: పెద్ద మంగమ్మ) (చిన్న మంగమ్మ) 
రెడ్లు కుంటి మల్లారెడ్డి 


(భార్య: పిచ్చమ్మ) 
పిచ్చుకుంట్లు 


“ఎలనాగిరెడ్డి కథి యను శైవ జానపద గాథను, “వేమారెడ్డి కథ, 
ఉయ్యాలవాడ నారసింహారెడ్డి కథి యను చారిత్రక వీరగాథలను 
పాడుచున్నారు. ఇందు కుంటిమల్లారెడ్డి కథలో బిచ్చుకుంట్లు రెడ్ల 
సంతానముగాం జెప్పంబడినది:- (చూ. పైనున్న వంశవృక్షము). 

కల్పవృక్షము క్రింద ఆదిరెడ్డి పుట్టెను. ఆదిరెడ్డి భార్య ఆదెమ్మ. 
ఈ దంపతులకు బుచ్చిరెడ్డి పుట్టెను. బుచ్చిరెడ్డి భార్య పొన్నమ్మ. 
ఈమెకు బంగడైండుగురు పుత్రులు కలిగిరి. వీరిలో బెద్దవాండు 
ఉత్తమారెడ్డి, రెండవవాడు సత్యమారెడ్డి. ఉత్తమారెడ్డి భార్య 
పెద్దమంగమ్మ, సత్యమారెడ్డి భార్య చిన్నమంగమ్మ. ఉత్తమారెడ్డి 
సంతానమే నేంటి రెడ్లలోయగల వివిధ శాఖలు. రెండవాండైన సత్యమా 
రెడ్డికి మల్లికార్డునుని వరముచే కుంటిమల్లారెడ్డి పుట్టెను. ఇతండు 
గొప్ప శివభక్తుడు. శ్రీశైెలమునం దపస్సు చేసికొనెడివాంయడు. ఇతం 
డు కుంటివాండు. అందుచేతనే కుంటి మల్లారెడ్డి యను పేరు వచ్చినది. 
ఇతని భార్య పిచ్చిద(ంట. ఈ దంపతుల సంతానమే “పిచ్చికుంట్లు”. 
పిచ్చిభార్యకును కుంటిభర్తకును గలిగిన సంతానమగుటచే వీరికి 
NR Oo” అని పేరు వచ్చినదంట. 


'పై కథనుబట్టి పిచ్చికుంట్లు రెడ్లకు సోదరులని తెలియుచున్నది. 
నేంటి రెడ్లు కూడ వీరిని సోదరతుల్యులుగనే యభిమానింతురు. రెడ్లలో 
ఎన్ని తెగలున్నవో ఈ పిచ్చుకుంట్లలోను అన్ని తెగలున్నవి. గొల్ల, 
తెలగ, గంట, తురక, తొగరు, మంద, తిత్తి- మున్నగునవి 
పిచ్చికుంట్లలోని ఉపజాతులు. 


3 4 5 6 7 8 9 10 11 12 


పిచ్చుకుంట్లందజును శైవులు. శ్రీశైలమల్లికార్డునుయడు వీరి 
యారాధ్యదైవము. వీరు పాడు కథలన్నింటను మల్లికార్డున ప్రసక్తి 
తప్పక వచ్చును. జంగములు వీరికి గురువులు, పురోహితులును. 
రాయలసీమలోని పిచ్చుకుంట్లు “ఎలనాగిరెడ్డికథిను ఎనిమిది రాత్రులు 
పాడుదురు. గుంటూరు మండలములోని పిచ్చుకుంట్లు పల్నాటి వీర 
కథలనుగూడం బాడుచున్నారు. పిచ్చుకుంట్లు మొదట గంట, తిత్తి 
మాత్రమే ఉపయోగించి కథలను పాడెడివారు. తరువాత, జంగముల 
(ప్రభావముచే గాంబోలును, తంబుజి గుమ్మెటలను ఉపయోగించు 
చున్నారు. కాని వీరు ఉయోగించెడి గుమ్మెటలు మిక్కిలి చిన్నవిగ 
నుండును. ఇవి ఇత్తడితోం జేయంబడినవి. తెలంగాణములో 
జంగములు ఉపయోగించెడి “బుడిగె” లిట్టివే. తెలంగాణమునం 
బిచ్చుకుంట్లు, జంగములు పాడు వీరగాథలనుగూడం బాడుచున్నారు. 


సుద్దుల గొల్లలు లేక గొల్లసుద్దులవారు: - 

Korra” అను శబ్ద్బమునుండి FIN” అను 
శబ్దమేర్చదడి, కాలక్రమమున నిది కాటమరాజు కథలను పాడు నొక 
వర్గమునకు బేరైనది. ఈ గొల్లసుద్దులవారు బడుగుల యాచారము 
నకు జెందిన గొల్లలలో నొకశాఖ. వీరు యాదవులను యాచింతురు. 
సుద్దులను పాడు గొల్లలగుటచే వీరికి ipo గొల్లలు? అనియు 
నామాంతరము. నెల్లూరు మండలమున వీరిని AS» లనియు 
తెరచీరభక్తులనియుం వబిలుతురు. వీరు పూజగొల్లలు. తెలంగాణమున 
ఎజ్జగొల్లలు ఈ వృత్తియందున్నారు. భక్తిరన్న కాశినుండి తనతోం 


Marsrödev 601 


బండ్రైండుగురు శిష్యులను తోడితెచ్చెననియు, వారిని కాటమరాజు 
కథలను గానముచేయుచు, యాదవులను యాచించి (NALI 
భక్తిరన్న చెప్పెననియు, ఆ శిష్యుల సంతానమే నేంటి గొల్లసుద్దులనియు 
నొక ప్రతీతి. ఈ పం(ైెండుమంది శిష్యులకే కాక, పదమూడవ 
వానిగా కొమ్ములవానికింగూడ భక్తిరన్న యధికారమిచ్చెనని చెప్పుదురు. 
వల్నాట్‌ 385805 జెప్పు నదికారము మాలలగం 
వీరవిద్యావంతులకున్నట్లే, కాటమరాజు కథలను బాడు నధికారము 
నిజమునకు మాదిగలగు కొమ్ములవారికి మాత్రమే కలదు. 
గొల్లసుద్దులు లేక సుద్దులగొల్లలు కొమ్ములవారి తరువాత Se 
దగినవారు మాఢ్రమే. 


ఈ గొల్లసుద్దులవారు పెద్దగుడారమును వేసి, అందు 
కాటమరాజు కథావృత్తాంతములు బొమ్మల రూపమునం జిత్రింపం 
బడిన తెరచీరను గట్టి, వీరణములు కొమ్ములు తాళములు తిత్తి 
మున్నగు వాద్యములతో నా గుడారమునందు కాటమరాజు కథలను 
పాడుదురు. వీరగాథలలోని ఘట్టములను బొమ్మల రూపమున 
జూపుట తెలంగాణమున పాండవులవారును జేయుచున్నారు. 
విదేశములలోయగూడ నిట్టి పద్దతి కలదు. 


అయ్యలరాజు నారాయణామాత్యు(డు తన హంసవింశతిలో 
సుద్దుల గొల్లలను విపులముగా వర్ణించియున్నాండు (2-88, 89). 
ఈ గొల్లసుద్దులు మేకలను పెంచుచుందురు. 


పొడపోతులవారు: - 


వీరు విశాఖమండలములో (నేటి విజయనగరము జిల్లాలో) 
నున్నారు. వీరు “చెబుకూరి జంగముల” శాఖకు చెందిన జంగము 
కులమువారు. వీరు ప్రధానముగా ఉత్తూంధ్ర జిల్లాలోని యాదవులను 
(ఆలగొల్లలను) యాచింతురు. (ప్రస్తుతము వీరు ఉత్తరాంధ్ర 
జిల్లాలతోపాటు, ఉభయ గోదావరి జిల్లాలలోను, కృష్ణాజిల్లాలోను 
ఉన్న ఎట్జిగొల్లలు, పూజగొల్లలు మొదలగువారిని కూడ యాచించు 
చున్నారు. అండమాన్‌- నికోబార్‌ దీవులలో స్థిరపడిన యాదవులను 
కూడ వీరు దర్శించి యాచించుట విశేషము. 


ఈ పొడపోతులవారి (ప్రధానవృత్తి కాటమరాజుకథలను 
పాడుచు యాదవులను యాచించుట. సంవత్సరములో ఆటునెలల 
పాటు వీరు సంచార జీవనము చేయుచు, యాదవుల యిండ్ల దగ్గజి 
కాటమరాజుకథలను చెప్పుదురు. వీరు కాటమరాజుకథ లను 
చెప్పుటకుగల కారణము “పోలురాజుకథ”లో నున్నది. పోలురాజు 
“'చెటుకూరు” దగ్గజి తన ఆలమందలను మేపుకొనుచుండెను. అప్పుడు 
శ్రీరంగపట్టణమునేలు “చోడానిరాజు” కావేరి చెజువు నిర్మాణములో 
వెట్టిచేయుటకు చెబుకువాడలోని కొందటు జంగములను 
27708039. వారు పోలురాజు శరణుంజోొచ్చిరి. అతండు వారి 
కభయమిచ్చి, కల్లందుల మారినీ(డు, HIIVA మొదలగు 
యాదవవీరులను ఆ జంగములకు తోడుగా నిచ్చి, వారిని 


శ్రీశెలమునకు భద్రముగా పంపివేసెను. ఈ చర్యతో చోడానిరాజు 
కోపించి, “ముక్ళృంటి” అను వీరుని ససైన్యముగా పోలురాజుపైకి 
పంపెను. చెబుకువాడ సమీపములోని చిలకలమల్జి రాజ్యము దగ్గజి 
నిరుపక్షముల వారికిని పెద్దయుద్ధము జరిగెను. అందు పోలురాజు 
చనిపోయెను. తమ్ము రక్షించుటకై ప్రాణములొడ్డిన యాదవవీరులకు 
కృతజ్ఞతతో ఈ చెటబుకూరి జంగములు అప్పటినుండియు కాటమరాజు 
కథలను పాడుచున్నారంట. 


పొడపోతులవారి కథాగానములో ఒక కథకుడు, aed 
వంతలు నుందురు. వీరు ఏ విధమైన వాద్యములను ఉపయోగింపరు. 
కాని వీరికడ నొక పెద్ద తెరపటము మాత్రముండును. దానిమీద 
మధ్యలో యాదవుల కులదైవమైన గంగమ్మ చిత్రము పెద్దదిగా 
నుండును. దానిచుట్టును దేవతల బొమ్మలు, ప్రసిద్ధ యాదవవీరుల 
బొమ్మలు ఉండును. ఈ బొమ్మలను చూపుచు కథకుడు కథను 
చెప్పును. ఇద్దజు వంతలును “ఆం” కొట్టుదురు. ఈ పొడపోతులవారు 
కాటమరాజుకథలలోని పోలురాజుకథ, కాటమరాజు పుట్టుక 
(పెద్దిమాదేవి నోములు), చంద్రగుప్త మహారాజు కథ, దుర్వాస 
మహాముని కథ (ముసలందుడ్డు పుట్టుక కథ), పల్లికొండ పుట్టుక, 
కాటమరాజు దక్షిణాది ఆవులమేపు కథ, ఆలవారి పాపమ్మ 
సువ్విపాటలు, పాపనూక కథ, పాపనూక వలపోత, కొచ్చర్లవారి 
కొమరమ్మ కథ, dB) కోటపాడు కోదాడు తేవడం, బొల్లావు పుట్టుక, 
బొల్లావు యుద్ధం, బత్తుడన్న కథ మొదలైన కథలు పాడెదరని వీరిని 
గులించి పరిశోధన చేసిన ఆచార్య మట్టెబోయిన జయదేవ్‌గారు 
తెలియజేయుచున్నారు (చూ. వారి “యాదవుల జానపద ప్రదర్శన 
కళలు”, పుట 132). 


బీరన్నలవారు: - 

యాదవులను కొమ్ములవారు, సుద్దులగొల్లలు, పొడపోతుల 
వారు యాచించినట్లే, తెలంగాణమున యాదవులలో నొకశాఖ యగు 
కురుమ గొల్లలిను బీరన్నలవారు యాచింతురు. బీరన్న వీరి 
కంలద్ధైవము. ఆ బీరన్నకథ'లను బాడుటచే వీరికీసేరం 
సిద్ధ్దించియుండును. వీరు వాయించెడి వాద్యమునకు “ఒగ్గు? అని 
పేరు. ఇది బుడబుక్కలవారి చేతనుండు డమరుకముయొక్క 
ఆకారములో దానికన్నం aga నుండును. ఈ యొగ్గును 
వాయించుటచే వీరికి “ఒగ్గువారు” లేక ఒగ్గోళ్లు అనియు 
బేరువచ్చినది. వీరు చెప్పు కథలను “ఒగ్గు కథలు” అందురు. వీరు 
యాచించు కురుమవారికి బీరప్ప లేక బీరన్న ఆరాధ్యదైవము. ఇతం 
డు కాటమరాజుకథలోని బీరినీ(డు కావచ్చును. లేదా శైవుల దైవము 
vöid» కావచ్చును. బీరన్న కథను, కొమిరెల్లి మల్లన్న కథను 
బీరన్నలవారు పాడుచుందురు. మల్లికార్డున స్వామికూడ కురుమలకు 
ఇలువేల్పు. 


602 తెలుంగు వీరగాథా కవిత్వము 


గాథాకారులందటబును తమ కథలను రాత్రులందు బాడు 
చుండంగా, నీ బీరన్నలవారు మాత్రము తమ కథలను మట్టమధ్యాహ్న 
వేళలలోం బాడుట విచిత్రముగా నున్నది. బీరన్నలవారు, కాపులకును 
బ్రాహ్మణులకును బుట్టియుందురని కొమిరెల్లి మల్లన్న కథనుబట్టి 
యూహింపవచ్చును. బీరన్నలవారు గాథాగానమున నొగ్గుతోపాటు 
పెద్ద పెద్ద డోళ్లు, తప్పెటలు కూడ నుపయోగించుచుందురు. 


జంగములు: - 

తెలుగులో పల్నాటి వీరకథలను కాటమరాజు కథలను పాడు 
గాథాకారుల తరువాత నెన్నందగినవారు జంగములు. తెలుంగు 
వీరగాథాసంపదలో సగభాగ మీ జంగములవలననే పరిపుష్టమైనది. 
వీరావేశముతోC గథను బాడుటలో జంగములకు జంగములే సాటి. 
వీరు ఒక ప్రత్యేకమైన SKS గథలను బాడుదురు. ఈ రగడ 
వీరావేశమునకుం దగినట్లుగా నుండును. బొబ్బిలి, దేసింగురాజు, 
ముగ్గురు మరాటీలు, కాంభోజరాజు, బాలనాగమ్మ మున్నగు 
వీరగాథలను వీరినోటనే వినవలెను. బొబ్బిలివరుసలో నుండు కథలను 
కీర్తనలతోను పద్యములతోను నింపి, యక్షగాన ధోరణికి మలంచి, 
“'జంగంకథిలను నొక ప్రత్యేక (ప్రక్రియను వెలయించినది ఈ 
జంగములే. సిరియాళ చరి(త్ర, భళ్లాణరాయ SAS, వామన 
విజయము, దేవయాని - మున్నగునవి ఇట్టి జంగంకథ లకు 
ఉదాహరణములు. కథకుడు కుడిచేతితోయ దంబుజ మీటుచు, 
నెడమచేతితో నందెలు వాయించుచుం, గాళ్లకు గజ్జెలు కట్టుకొని 
గంతులు వేచుచు, మహోద్రేకముతోం గథను బాడుచుండంగా, నతని 
కిరుప్రకృలనుండు వంతలు గుమ్మెటలను ధణధణ(మోంగించు 
చుందురు. ఈ గుమ్మెటలను 'గుమ్మెత, బుడిగె, బుట్టి, డక్కీ డిక్కీ 
డిమ్మీ అను పేర్లతో వివిధ ప్రాంతములందుం బిలుచుచున్నారు. 
తెలంగాణమున గుమ్మెటను “బుడిగె” యందురు. బుడిగెల 
నుపయోగించు జంగములను “బుడిగె జంగము’” లందురు. 


జంగము లందజును వీరశైవులు. అన్ని జాతుల శైవులను 
వీరు యాచింతురు. తెలంగాణమున వీరు బలిజలను, పంచదాయ 
కులములవారిని, కోముటులను యాచింతురని రామరాజుగారు 
తెలుపుచున్నారు. అడిదము సూరకవి తన రామలింగేశ శతకమున 
“జంగాలపాలు దేవాంగుల విత్తంబు” అనుటచే వీరు ప్రధానముగా 
దేవాంగుల నడిగికొని జీవింతురని భావింపవచ్చును. దేవాంగులనం 
గా వీరశైవులగు సాలెవారు. 

జంగములు ప్రాచీనకాలమునుండియు గథలుపాడుటలోం 
దెలుంగునాట మిక్కిలి ప్రసిద్ధికెక్కి యున్నారు. ధేనువకొండవారి విరాట 
పర్వము జంగంకథలో జంగముల వర్ణన బాగుగనున్నది: - 


“భారతమొక కథచేయుమనుచు నను - (్రార్థింవగ జూచి 
నే రబియింవగబూనితి జంగము- వారికి నువకృతిగా 
Še విభూతిరేఖలు õed - నిల్వుటంగీల్లొడిగీ 


వేటు రుమాలాల్‌ పేటుపాగా ల్వల్లె- వాటు లొనర దాల్ఫీ 

జోదు గుమ్మెటల్‌ దట్టుచు వంతలు - బాదుచు మరియొకడు 
పోడిమిగా చేబూని సితారా- భుజమున (80909 

గజ్జెలు మువ్వలు అందెలు పదముల - నల్లని (Aii? 
తర్తుణుత తకయని నాట్యము సల్పుచు - తంబుర మీటుచునూ 
సంగతిగా నభవారికెల్ల (5 - నంగ వూర్వకముగా 

చెంగున దుముకుచు జంగంబులకును - జీవనధన మనగా”. 


శారదకాం[డ్రు: - 


వీరు తెలంగాణమున వ్యాపించియున్నారు. వీరి వేషములు, 
కథలుచెప్పు తీరు నంతయును జంగములవలెనే యుండును. 
జంగములకు జంగం రగడి వలెనే, శారదకాండ్రకును నొక ప్రత్యేక 
మగు వరుసయున్నది. దీనిని ‘శారద వరుసి యందురు. (శారద 
వరుస లక్షణములకై 'వీరగాధల ఛందస్సు” అను 205 ప్రకణమును 
జూదుండు.) ఇది అంత్యప్రాసలతో సాంగు దరువు. శారద 
రామాయణము, శారద హరిశ్చంద్ర, శారద సారంగధర- మున్నగు 
కథలను వీరు పాడుచుందురు. 

శారదకాం[డ్రు శైవులు. DESC గొందటు లింగధారులు 
గలరు. వీరికి జంగములు గురువులు. 


పూసల బలిజలు: - 


రాయలసీమలో, ముఖ్యముగా చిత్తూరు మండలమున వీరు 
వ్యాపించియున్నారు. పూసలమ్ముచుండుటచే వీరికీపేరు వచ్చినది. 
వీరు జంగములను శారదకాం[డడ్రను బోలియుందురు. వారివలెనే 
వీరగాథలను గానముచేయుదురు. బొబ్బిలి, దేసింగురాజు, 
బాలనాగమ్మ, కాంభోజరాజు, ముగ్గురు మరాటీలు, చిన్నమ్మ, 
లక్ష్మమ్మ, కామమ్మ మున్నగు సాంప్రదాయిక వీరగాథలను వీరు 
పాడుచుందురు. వీరి వేషమంతయు జంగముల వేషమువలెనే 
యుండును. 


ఈ పూసల బలిజలు వైష్ణవులు. కంచి ప్రాంతములోని 
శ్రీవైష్ణవులు వీరి గురువులు. వీరు తమిళదేశమునుండి వచ్చి చిత్తూరు 
మండలమున స్థిరపడినట్లున్నారు. వ్యవసాయము, పూసలమ్ముకొనుట 
వీరి వృత్తులు. జంగములు వీరశైవులయినను వారు పాడెడి కథలలో 
శైవపక్షపాతము లేనట్లే, పూసల బలిజలు వైష్ణ్టవులయినను వీరుపాడు 
కథలలో వైష్టవపక్షపాతము లేదు. వీరు అన్నిరకముల కథలను బాడు 
చుందురు. అయినను, వీరు వేంకటేశ్వరుని కథను, వరాహావతార 
చరిత్ర (పందికథ)ను, చిన్నమ్మకథను కొంత ప్రత్యేక శ్రద్ధతో బాడుదు 
రనుట సత్యమే. అట్లే జంగములు సిరియాళుని కథను, శ్రీశైల 
మాహాత్య్యమును బాడుటలోం గొంత వైశిష్ట్యమును (బ్రదర్శింతురు. 


పూసల బలిజలు ప్రాచీనవీరగాథలనే కాక, ఆధునిక 
సంఘటనలపైంగూడం గథలనల్లి పాడుచున్నారు. “సుబ్బిరెడ్డి కథ, 


Marsrödev 603 


చెన్నకృృష్టారెడ్డి కథ, యల్లమంద నాయుడు కథ, ఒడ్దుకింద భయారెడ్డి 
కథ, కలిచెర్ల నరసింహారెడ్డి కథ మున్నగునవి చిత్తూరు మండలమునం 
పూసల బలిజలచే నల్లంబడిన అత్యాధునిక వీరగాథలు. 

ఈ పూసలబలిజలలోం గొందబు “గదస్తంభం (గరుడ స్తంభం) 
దాసరులు” అను పేర వైష్ణవ వేషముతో జేగంటను వాయించుచు 
వేంకటేశ్వరుని కథను వేమన కథను పాడుచున్నారు. వీనిని 'జాగట 
కథలు” అందురు. Ro కథి లే జానపద వ్యవహారమున 'జాగట 
కథలుగా మాతీనవి. (జేగంట”= చేతిగంట.) 


డక్నలవారు- మాష్టీలు: - 

మాదిగలను యాచించువారు 'డక్కలవారు”; మాలలను 
యాచించువారు “మాష్టీలు’. వీరు హైందవ సంఘమున నత్యంత 
నిమ్నకులులుగాం దలంపంబడుచున్నారు. వీరు రాయలసీమలోం 
కర్నూలు మండలమందును, తెలంగాణమున మహబూబునగరు 
మండలమందును నధికముగా నున్నారు. వీరి వాద్యము పేరు DE 
కిన్నెర. ఇది మూండు సొరకాయలతోం జేయంబడును. అత్యంత 
శ్రావ్యమగు ధ్వనినిచ్చును. మియాసాబు కథ, పండుగ శాయన్న 
కథ, వెంగళరెడ్డి కథ, మలగర బాలేసాబు కథ, SSD రాముడు 


1. The World Book Encyclopaedia, Vol. H, p. 5112. 


కథ- మున్నగు గజదొంగల గాథలను వీరు పాడుచుందురు. ఇందు 
కధకు డొక్కండే పాడును. వంతలుండరు. కథకుని గానమునకు 
మెట్లకిన్నెరయే మధురముగా వంతపలుకును. వంతలు లేకుండ 
గాథాగానమొనర్చుట ఈ కిన్నెరకథలలోని ప్రత్యేకత. ఈ కథలలో 
వేటౌక ప్రత్యేకత కూడం గలదు. వీరగాథలు ఆవేశప్రధానములు. 
కావున గాథాకారులెప్పుడును నిలబడి చిందులు (proc బాడుట 
పరిపాటి. కాని ఈ కిన్నెర కథలలో mäed కూర్చొనియే పాడును. 
ఇదియొక వింత. (పైన చెప్పిన పిచ్చుకుంట్లలో రాయలసీమలోని 
పిచ్చుకుంట్లు కూడ గూర్చొనియే గాథాగానము సాంగింతురు. ) వీరి 
మెట్లకిన్నెర ధ్వని అచ్చముగా బలు బులు తారు” ధ్వనివలె మిక్కిలి 
శ్రావ్యముగా నుండును. 

ఆం(్రదేశమున నింకను నిట్టి గాథాకారు Boss కలరు. 
వారియందు ముఖస్గరూపముననున్న వీరగాథలు నాగరికతా 
ప్రభావముచే నశించిపోవకముందే వానిని సంరక్షించుకొనవలసిన 
బాధ్యత ప్రతి సాహిత్య తపస్వికిని గలదు. 
(కొందటు గాథాకారుల ఛాయాచిత్రములు అనుబంధములో నీయ 
బడినవి.) 7 


2. “Anglo-Saxon and earlier Germanic fighting men, thinks Gaston Paris, had at first no class of minstrels to sing for them; 


every man could improvise and sing his own verses. The second period is that of the professional poet, the Jongleur, 
minstrel, courtbard, who worked upon the old material into coherent and protractd lays.”- FB. Gummere, The Popular 


Ballad. 


శ ära; దేశములందును గాథాకారుల వరిస్థితి కదు దైన్యముగనే యున్నది. అట 155 శతాబ్దము నాంటికే వీరు నంఘమున గౌరవమును 


555508. ముద్రణ యంత్రము వీరి మౌఖికకళలా క్షీణతకు (58505 యొసనంగినది. “By the 1400s, the minstrels had lost their position of 
respect. Their art died out completely after the invention of the printing press.”- GFW., The World Book Encyclopaedia, 


Volume II, p. 5112. 


ఇరువదినాల్లవ ప్రకరణము 


కీణతా కారణములు 


సాహిత్యమున విశిష్టస్థానముగల వీరగాథలు నేండు నశించు 
చున్నవి (నశించుచున్న' వనుటకన్న 'నశించిపోయిని వనుటయే 
సమంజసము”). ఒక్క వీరగాథలే కాదు, జానపద గేయములు, స్ర్తీల 
పాటలు, భజన కీర్తనలు, ద్విపద కావ్యములు మున్నగు వివిధ ప్రక్రియా 
సమన్వితమగు దేశిసాహిత్య మంతయును కృశించుచున్నది. దీనికి 
పెక్కు కారణములున్నవి. ప్రాఢకావ్యప్రియులగు పండితాఖండుల 
యనాదరణము, నివి కేవలము గానోపజీవ్యములగుట, మహాకవులు 
వీనిని చేపట్టకపోవుట, సంఘ బహుముఖ నాగరికతాభివృద్ది - 
ఇత్యాదులు క్రీణతాకారణములలో నతిముఖ్యములైనట్టివి. 


పాషాణపాక ప్రియులగు పండితుల అనాదరణమే వీరగాథల 
క్షీణతకు ప్రథమకారణము. ప్రొఢకావ్యములవలననే సాహిత్యమునకు 
సౌష్టవమేర్చడుననియు, చిల్లరకావ్యము లెన్నియున్నను ప్రయోజనము 
శూన్యమనియు వీరి విశ్వాసము. ఈ యంధవిశ్వాసమువలన 
సుసంపన్నమగు సాహిత్యమున నర్భభాగము కృశించిపోయినది. 
ప్రపంచమున నేజాతియందైను పరిమితమగు మార్గకవిత్వముకన్న 
సార్వజనీనమగు దేశికవిత్వమే అత్యధికముగా నుండును. కాని పండిత 
నిరాదరణముచే కొన్ని సాహిత్యములందలి ప్రాచీనకాలము నాంటి 
ఈ అమూల్య సంపద నశించిపోయినది. ఇట్లు ప్రాచీన దేశికవితా 
దారి(ద్యము వట్టిన సాహిత్యములలో VOIB యొకటి. ఈ 
దారిద్ర్యముచేతనే, దీనిపుట్టువు పదునొకండవ TAN చెప్పుకొను 
దౌర్భాగ్యము మనకు సంప్రాప్తమైనది. 


ఈ పండిత నిరాదరణము (ప్రాచీనకాలమునుండియు 
జరుగుచునే యున్నది. ఎట్టన తన నృసింహపురాణములోం 
బాజన్నయయుగపువారిని 'గాసట బీసటే చదివి గాథలు త్రవ్వు 
తెనుంగుజాతి” గా నిరూపించినాండు. జనసామాన్యమగు ద్విపద 
చ్చందమును కావ్యరచనకు నుపయోగించి, జానుతెనుంగులో 
దేశికవిత్వమును వెలయించిన మహాకవి పాల్మురికి సోమనాధథు 
నంతటివానినే పండితులు దూషించిరి. ఇంక సామాన్య జానపద 
రచయిత వీరిద్భష్టిలో నెంత హైన్యము నొందెనో వేటుగాం జెప్పం 
బనిలేదు. ఒకనాండు కొందరు శివభక్తులు ఓరుగల్లులో స్వయం 
భూదేవాలయ మంటపమున గుమిగూడి బసవపురాణమును భక్తితో 
వినుచుండిరయట. అంతట (ప్రతాపరుద్ర చక్రవర్తి హరుని గొలుచుటకై 
యచటికి వచ్చెనంట. ఆ భక్తుల సంభబ్రమమును జూచి చక్రవర్తి 
ప్రశ్నింపంయగా, నటనున్న 'ధూర్తవిప్రుండొక్కడు? రాజును జేరి- 


OS సోమ వతితుండీ నడుమను 

బెనచె మధ్యవళ్లు బెట్టి ద్విపద 

యప్రమాణమిది యనాద్యంబు 3093500." 

శ్రీనాథుడు పదకవిత్వమును దూషించినట్లుగా నీ (808 
చాటు వొకటి ప్రచారమున SA: 


ముదివిటులు, 55 లంజలు, 
పదకవితలు, మారుబాస బాపనవారల్‌ 
చదువని వండితవర్యులు, 

కదనాస్థీర వీరవరులు కడిదిప్రురమునన్‌. ” ? 


కాని, తెలుంగు వీరగాథలలో అతిప్రాచీనములును అతి 
ప్రశస్తములును నగు పల్నాటి వీరచరిత్ర, కాటమరాజు చరిత్రలను 
రచించిన కవిసార్వభౌముండిట్లు పదకవిత్వమును నిరసించియుండునా 
యని నా సందేహము. పదకవితలయెడ వైమనస్యముకల ప్రబుద్దుC 
డెవరో రచించి శ్రీనాథుని సేరు పెట్టియుండును. (శృంగార 
నైషధకర్తయు, కవిసార్వభౌముడును నగు శ్రీనాథుడు వేబినియు, 
పల్నాటి వీరచరిత్రను రచించిన శ్రీనాథుడు వేజినియు శ్రీ చిలుకూరి 
పాపయ్యశాసగ్తిగారు వాదించుటకు కూడ పండిత అనాదరణమునకు 
(ప్రబల తార్మాణము. ) 'ద్విపదకావ్యము, ముదిలంజ, దిడ్డికంత, 
ఇయ్యనేరని రండి - ఈ నాల్గింటిని ఏకరాశిగా భావించినాండు 
వేణుగోపాలశతకకర్త. ఇట్లు శివ్షకవులు దేశికవితలను 
హీనాతిహీనముగా నిరసించుటయే కాక, వీరిలో గొందజు 'విశిష్టులు” 
ఈ జాతి కవితలను అసలు 'సాహిత్యి-'సారస్వతి శబ్దములతో 
నుచ్చరింపరాదనియు, “జానవద గేయము” లనుసేరుతోం 
దృప్తిచెందవలె ననియు దీర్మానించిరి. 


ఆర్ష సాహిత్యమునం బ్రాకృత కవిత్వమును నిల్లే అనాదరింపం 
బడినది. అందు సంస్కృత కవిత్వము మార్గము, ప్రాకృత కవిత్వము 
దేశి. దేశియగు నీ ప్రాకృతమే (ప్రాచీనమైనదనియు, నిదియే 
సంస్మరింపంబడి సంస్కృతమైనదనియుం బలువురు తలంచుచున్నారు. 
ఈ ప్రాకృతము జానపదులకును గస్ర్తీలకును నందుబాటులో నుండి 
సరళముగా సహజ సుందరముగా నుండును. ఇట్టి దేశిని సంస్కృత 
పండితులు హీనముగాం జూతురన్న OA యెంత సంకుచిత 
మైనదో (గ్రహింపవచ్చును. 

ఇట్టి పండితకృత అనాదరణమువలన సాహిత్యమునకు 
మహాపచారము జరిగినది. సహజసుందరములును నతిరమణీయ 


క్షీణతా కారణములు 605 


ములును నగు దేశికవితలుగూడ సాహిత్యమున నొక భాగమే యను 
విషయమును మనము విస్మరింపరాదు. “వాటిని తృణీకరించి, ప్రౌఢ 
కావ్యముల యెడనే ఆదరము చూపుదుమేని వాజ్మయశరీరములో 
võsa కృశించిపోయినట్లు అగును. మన వాజ్మయములో 
కొంతవరకు అట్టిలోపమే జరిగినది. నన్నయ భారతమునకు పూర్వము 
ఎంతో పదకవిత్వము పేరిట వాజ్మయము పుట్టినను, దాని నంతయు 
పౌఢకావ్యమునందలి ఆదరముచేత లోకము విస్మరించినది. అల్లే 
కాకున్న నేడు అనుకొనుచున్నట్లు ఆంధ్రవాజ్మయారంభము 11వ 
శతాబ్ది కాక, మరి నాలుగైదు వందల యేండ్లు వూర్వమేనని 
నిరూపించుటకు ఆధారములుండెడివి. VA కాదు, తరువాత వెలసిన 
చిల్లర రచనలయెడను మనకుగల ఈ అనాదరభావమువల్లనే వాజ్మయ 
విస్తృతి ఉండలసినంత లేకపోయినది. ఎంతో మంది సహజకవులు 
నామరూపములు లేకుండ పోయిరి.” * 


ఇట్లు దేశికవితను నిరసించెడి పండితులను ధిక్కరించి, దాని 
ప్రశస్తిని గుర్తించిన మహానుభావులు లేకపోలేదు. ఆంధ్ర సాహిత్యమున 
దేశికవితా వైశిష్ట్యమును గుర్తించిన వారిలో బ్రప్రథముండు కవిరాజ 
శిఖామణి 05949 నన్నెచోడుండు. దేశికవిత పుట్టుటచేతనే 
ఆంధ్రవిషయమునం దెలుంగు నిలిచినదని గుర్తించినాండు. దేశిని 
అనాదరించెడి మార్గప్రియులపై నితండిట్లు దండెత్తినాండు: - 


“iti మార్గము దేశియ 

మార్ధము వగవంగం దమకు మదివదలక దు 
ov పదవర్తుల నందగు 

మాధ్ధవులం దలంవ నలంతి మహి నుకన్రలకున్‌” * 


పాల్మురికి సోమనాథుండు దేశికవిత్వమునకు మహోన్నత 
స్థానమును గల్పించినాండు. ద్విపద ప్రాశస్యమును ఇట్లు MAG 


చాటి ec: - 


“ఉరుతర గద్భ్య వద్యోక్తులకంటె, 
నరసమై వరంగిన జానుందెనుంగు 
చర్భింపంగా సర్పసామాన్యమగుటం, 
గూర్భాద ద్విపదలు గోరి దైవాణ.” 9 


సరసమును సర్వసామాన్యమును నగు జానుతెనుంగు 
ద్విపదలలోం గూర్చం దగినదనియు, నిట్టి జానుద్విపదలు ప్రౌఢ 
కావ్యములకన్న మిన్న యనియు నీతని తలంపు. SI బెరుగు 
విసుకు చందంబు బిలి బిలి కృతుల్‌ 3,3 అని మార్గకావ్యముల 
నధిక్షేపించినాండు. శ్రీనాథుడు ప్రజల జిహ్వాగములపైఆ దాండవ 
మాడు ప్రశస్త వీరగాథలను విని, “చిత్తముప్పొంగి”, వానికి సుస్థిర 
రూపమునిచ్చి సంరక్షించినాండు. తమ్ము అనాదరించెడి సంస్కృత 
కవులను 'వజ్ఞలగ్గ, జయవల్లభి అను ప్రాకృతకవు లిట్లు 
తిరస్మరించినారు: - 


“లలియే మహురక్షరయే 

జావ ఈ జణ వల్లహేస సింగారే 

నంతే పాయి య 5% 

కోనకయి సక్షయం 55:30.” 
తాత్సర్యము: “లలితమై, మధుంరాక్షరమై, శృంగారమై, 
యువతీజనవల్లభమైన ప్రాకృతముండగా సంస్కృతము నెవ్వడు 
చదువును?” * 

దేశికవితలు “సారస్వత” శబ్లోచ్చారణకే యనర్షములను విశిష్ట 
పండితులకు శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు చెంపపెట్టువంటి 
సమాధానము నిచ్చినారు: “ఏ రాజసభలలోనో పాండిత్య (ప్రకటన 
కోసము రచించి లిఖించిన (ప్రబంధాలూ, పురాణాలూ మాక్రమే 
బహుళాంగ్రోక్తిమయ (ప్రపంచమని భావించడము మధ్యయుగాల 
వారికి చెల్లునేమో కాని ఆధునికులకు చెల్లదు. సారస్వత లక్షణాలూ, 
ever చక్కగా గుర్తించుకోగల దేశిరచనలు సారస్వతమే అనడానికి 
ఎందుకు వెనకతియ్యాలో తెలుసుకోవడము కష్టము. (ప్రబంధాలలో 
నూటికి తొంభయ్యింటిలోకంటె హరిహరీ నారాయణ పదాలలో మేలైన 
కవిత్వము కనబడుతుంది. ఒకమారు చదివి చూడండి. (ప్రబంధాలలో 
కనబడే శృంగారపు ముఖాలు రెండూ మన జీవితానుభవాలకి భిన్నాలే. 
విప్రలంభ శృంగారమూ, సంభోగ శృంగారమూ పచ్చిగా ఉంటాయి 
వాటిలో. ప్రీలపాటలలోనూ, పదాలలోనూ, పల్లెపాటలలోనూ కనపడే 
శృంగారమంతకంటె సున్నితమైనది. మరి వీటినన్నిటినీ దేశిసారస్వత 
మనడానికి అభ్యంతర మేమిటి? నాకు జూడగా Ia కృతకమై 
పోయిందేమో అనిపిస్తుంది. అక్షరాస్యులూ, బ్రాయనేర్చినవారూ మట్టుకే 
సారన్వతు లన్న అభిప్రాయము మన మననుల్లో బాగా 
నాటుకుపోయింది. వేదాలు నిన్నమొన్నటిదాకా అక్షరగతాలు కానేలేదు. 
అవి సారస్వతమేనా కాదా? కల్పన చెయ్యగలిగిన వారంతా- బాలురూ, 
బాలికలూ, యువకులూ, (407, సాధువులూ, కర్షకులూ, 
శ్రామికులూ- రచించిన ఈ బృహత్తరాంధ్ర సారస్వతములో పండితుల 
రచనలు ఒక లంక. పండితుల రచనలు ఒక సరోవరమూ, దేశి 
సము([ద్రమూను. సారస్వతమన్న పేరుకు తగవా దేశిరచనలు? ఎవరా 
అనగలిగిన వారు?” ” అని సింహగర్జన చేసినారు శ్రీపాదవారు. 


ఈ జానపద సాహిత్య నిరాదరణము (53340 
గానవచ్చుచున్నది. ఈ సాహిత్యము వఠనయోగ్యముగా 
నుండకపోవుట, విని యానందింపం గలవారికి మాత్రమే యుద్దేశింపం 
బడి యుండుట, శబ్బార్థాలంకారాది ప్రొఢిమతోం బరితృప్తి 
నీయకుండుట-ఇట్టి నిరాదరణకు హేతువులు కావచ్చును. 
ఆంగ్లదేశమున NIRGI యుగమున వీరగాథానిరసనము 
మిన్నుముట్టినది. పిచ్చిపాటలను బాడుచు రణగొణధ్వనిచేయు 
గాథాకర్తలు కొల్లలుగా నున్నారని SY (Webbe) నిందించినాం 
5” 385 (Chettle) అను FINE (Arc వీరగాథల 


606 తెలుంగు వీరగాథా కవిత్వము 


విశేష వ్యాప్తిని జూచి కన్నుకుట్టంగా SOOD వెలిగ్రక్మినాయడు.* 
‘Bishop Hall’ అనునతండు గాథారచన నెత్తిపాడుచుట 
మబచిపోలేదు. అవశ్యము బహిష్మరింపవలసినవానిలో వీరగాథలను 
జేర్చినాండు. త్రాగుబోతులగు గాథాకారులు తమ పేర్లను అచ్చులో 
జూచుకొని మురిసిపోవుదురనియు, నసంఖ్యాకములగు గుజిలీ ప్రతుల 
ముద్రణకు వీరే కారకులనియు౯ బరిహసించినాండు. ** షేక్స్‌పియర్‌ 
మహాకవి గాథాకారుని Ballad-monger” అని అవహేళన చేసినా 
డు (ఈ పదమును సృజించిన దతండే). HINNE పండితుడు 
“అడ్డమైనవాండును రచయితయే! (ప్రతి తాగుబోతు కలయు 
నొకపుస్తకమే! ఎట్జని యేగాని విలువచేయని తన 90) ప్రతిభతో 
సమస్త ప్రపంచమును జుట్టంబెట్టినట్లు ప్రగల్బములాడును” అని 
గాథకుని గర్భించినాండు."* 

పైన తెల్పినదంతయుం ares శతాబ్ది యుత్తరార్థమున 
జరిగిన అనాదరణము. పదునేడవ శతాబ్దములో గూడనీ పరిస్థితిలో 
మార్చు రాలేదు. గాథాకారుని విలువ యేమాత్రమును పెరుగలేదు. 
వారి కథావస్తువులు, అభూతకల్పనలు మున్నగునవి అతిశయోక్తు 
లతోం బరిహసింపంబడినవి: 

“A ballad-monger is the ignominious nickname 
of a penurious poet, of whom he partakes in nothing 
but in povertie. He has a singular gift of imagination, 
for he can descant on a man's execution long before his 
confession. Nor comes his invention for short of his 
imagination. For want of truer relations, for a neede, he 
can finde you out a Sussex dragon, some sea or island 
monster, drawne out by some shoe-lane man in a 


Gorgon- like feature, to enforce more horror in the be- 
holder” 2 


పదునెనిమిదవ శతాబ్దమున నధికార వర్గములలో వీరగాథా 
గానము BDN నసహ్యించుకొనంబడినది. తతృలితముగా (8.4. 
1716లో ‘Middlesex’ న్యాయాధికారులు, వీథులలోం (బజల 
మనస్సులను గలుషితము చేయు పిచ్చిపాటలను బాడుట (ప్రశాంతతకు 
భంగకరమని వీరగాథాగానమును సంపూర్ణముగా నిషేధించిరి. 


ఇంగ్లండు దేశమున నొకప్పుడు వీరగాథలలోనికెక్నుట మిక్కిలి 
హైన్యముగా భావింపంబడెడిది. ఒక శత్రువుపైం KI తీర్చుకొను 
పద్ధతులలో SEID గాథను బ్రాయుదునని బెదరించుట యొకటిగా 
నుండెడిది."* ఒకని కన్నులను 28330, యొకని పేరును 
గాథలోని 3309 ప్రతి కల్లుదుకాణము నొద్దను బాడంబడునట్లు 
చేయుట- ఈ రెంటిని సమానదోషములుగా౯ బరిగణించినా౭డు 
‘Fletcher’ అను కవి పుంగవుడు. గాథాకారులు మిక్కిలి నీచముగాం 
జూడంబడి 'నికృష్ణ(భ్రష్ణులు'గా దూషింపంబడిరి. వీరు రెండుపైసల 
కల్లుతో ముక్కు పుటములలో (SENI కురిపింపంగలరని 


శశ 


పరిహసింపంబడిరి. '4 


ఇట్టి పండిత పరిహాసములచే వీరగాథలు క్షీణించుచున్నవి. 
ప్రాచ్యదేశములలోను పాశ్సాత్యదేశములలోను వీనిపరిస్థితి నిరుత్సాహ 
జనకముగనే యున్నది. ఇంగ్లండులో గాథల నెతింగిన వ్యక్తులను 
పళ్లపై లెక్నింపవచ్చును. నాగరికతకు దూరముగా నుండి, పరస్పర 
సంబంధము తక్కువగానున్న ప్రాంతములలో మాత్రము నేంటికిని 
గాథాగానము గాథాస్ఫష్టి సజీవముగా నున్నది. తెలుంగు దేశమున 
నాగరికత బలిసిన కృష్ణాగోదావరీ మండలములలో కన్న వెనుకబడిన 
విశాఖ, విజయనగర, శ్రీకాకుళ మండలములలోను, రాయలసీమ 
తెలంగాణా ప్రాంతములలోను వీరగాథానృష్షి ఈనాంటిీకిని 
జరుగుచుండుట మనము గమనింపవచ్చును. యూరపు ఖండమున 
రష్యా ఉత్తర ప్రాంతము, తూర్చు బాల్టిక్‌ దేశములందును, అమెరికా 
ఖండమున నుత్తర కరోలినా (North Carolina) పర్వత 
ప్రాంతములందును గాథాసృష్టి, గాథాగానము నేంటికిని గలదు. 
ఏమైనను విద్యావంతులు ముద్రిత గ్రంథముల నుండియే వీరగాథా 
పరిచయమును గలిగినవారు కాని, గాథలను సజీవముగా విని 
తెలిసికొనినవారు కారు. తాళపత్ర (గంథములను జూచియు, మౌఖిక 
గాథలను బాడుచున్న గాథాకారులను సంప్రదించియు దేశిసాహిత్య 
ప్రియులు గాథాసంకలన గ్రంథములను బ్రకటించిరి. ఇట్టివి డేనిష్‌ 
రష్యన్‌, స్పానిష్‌ జర్మన్‌, ఇంగ్లీష్‌ భాషలలో విరివిగా వెలువడినవి. 
వీనిని జదివి విద్యావంతులు నాగరికులు వీరగాథలనునవి కొన్ని 
కలవని గుర్తింపంగలుగుచున్నారు. 1935లో సి.ఎ. మీనన్‌గారు 
మలయాళ వీరగాథలను సేకరించి ప్రకటించిరి. దీనికి ఉపోద్దాతము 
రచించిన ఒక ఆంగ్ల రాజకీయోద్యోగి కేరళదేశములోని విద్యావంతులు 
ఈ వీరగాథధలయెడ నెంతటి విముఖులోం జక్నంగ వివరించినాండు: 

“Educated men, however, even Malayalis,are 
usally quite ignorant of the very existence of these bal- 
lads and those who do know of them would regard them 


as beneath the notice of people of culture and speak of 
them with a tolerant smile.” 


ఆంగ్లేయులుకూడ, 1765లో “బిషప్‌ పెర్సీ” మహాశయుడు 
తన ప్రశస్త వీరగాథా సంకలన (గ్రంథమును (ప్రకటించువబికును 
తమ దేశికవిత్వముగూడ సాహిత్యమున నొక విశిష్టభాగమని 
గుర్తింపలేకపోయిరి. 


ఇట్లు పాశ్చాత్య దేశములలో వీరగాథలు 18వ శతాబ్దము 
Se మజుంయగు పడిపోయినను వీని వైశిష్ట్యమును గుర్తించిన 
ప్రాచీనులు లేకపోలేదు. ఎనిమిదవ హెన్రీ చక్రవర్తి వీరగాథలను 
విశేషముగా నాదరించుటయే కాక స్వయముగా గాథారచనకుం 
బూనుకొనిన సహృదయుండు. (ఇతడు మన నాయకరాజులలో 
రఘునాథ నాయకుని బోలిన వ్యక్తి.) ఈతని కాలమున గేయకవితలు 
విశేషాభివృద్ధిని సాధించినవి. షేక్స్‌పియర్‌ మహాకవి వీరగాథలను 
‘odious ballads’ అనియు, ‘thesse same ballad-mongers’ 
అనియు నిరసించినమాట వాస్తవమే. అయినను నితడు తన కింగ్‌ 


క్షీణతా కారణములు 607 


లియర్‌” నాటకములోను, “హామ్‌లెట్‌ నాటకములోను (ప్రాచీన 
సాంప్రదాయిక వీరగాథలపైఆం దనకుంగల విశేషాభిమానమును 
వెల్లడించినాండు. 'ట్వెల్ఫ్‌త్‌ నైట్‌ నాటకములో నొకచోట పనిపాటులు 
చేసికొను స్రీలకు గాథాగానముపై నెంత మక్కువయో వివరించినాం 
డు. (BEST మహాకవి ప్రభాతపదములను ప్రశంసించినాండు. "7 
KD ట్రాజిడీ అను వీరగాథను విని రసపరవశుండైన “సర్‌ ఫిలిప్‌ 
సిడ్నీ' మెచ్చుకోలు జగత్తసిద్ధము. క్రీ.శ. 1711లో Addison తన 
‘Spectator’ పత్రికలో వీరగాథలను “the darling songs of the 
common people” అని (ప్రశంసించినా౭డు. “Chevy Chase”, 
“Children in the Wood’ అను గాథలను ప్రత్యేకముగా పొగడినాం 
> Rowe, Parnell, Tickell, Prior- వీరందటును సాంప్రదాయిక 
వీరగాథల ప్రాశస్యమును గుర్తించిన మహానుభావులే. 


పలువురు asd కూడ వీరగాథలకు జీవము 
పోసినారు. ఈ గాథలను జ్ఞప్తియందుంచుకొని, తబచుగాపాడుచు, 
నశించిపోకుండం గాపాడినారు. ఇట్టి వారిలో “Mrs. Brown’ అను 
నామె SS. ఈమె Rev. Dr. Brown భార్య. ఈమెకు వందల 
కొలంది గాథలు వచ్చును. Scott, Jamieson అను పరిశోధకులు 
ఈమె దగ్గజినుండి అనేక గాథలను సేకరించియున్నారు. శ్రీమతి 
బ్రౌను ఈ పదములను తన మేనత్తయగు Mrs. Farquhar దగ్గబి 
నేర్చుకొన్నదంట. ఈ “ఫార్‌క్యుహార్‌' తన కాలము నెక్కువగాం బసుల 
కాపరులతోను, గొల్లవారితోను గడపినదంట. Mrs. Arrot కూడ 
నిట్టిదే. (ఇట్టి స్రీలు మన తెలుంగు దేశమునం బ్రతిపల్లెయందును 
(బ్రత్యక్షమగు చుందురు.) 


మొత్తముమీద నీ వీరగాథల వైశిష్ట్యమును గుర్తించి 
ప్రశంసించినవారికన్న్స వీని పేలవత్వమును బరిహసించి తెగడినవారి 
సంఖ్యయే యెక్కువ. దీనికి రెండు ముఖ్యకారణములున్నవి. వీరగాథలు 
సాహిత్యమున నతిప్రధానమైన ప్రక్రియ యనుట సత్యము. ఈ 
సత్యమును పండితులు గుర్తింపలేకపోయిరి. ఇది మొదటి కారణము. 
అట్లని వీరగాథలే SSD నర్వన ంపూర్ణమును, 
మహోన్నతమును నగు ప్రక్రియ యనియు, నందు లోపములు 
కించిత్తు కూడ లేవనియు నర్భము కాదు. లోపములున్నవి. 
ప్రొఢకావ్యములిచ్చెడి పఠనతృప్తిని వీరగాథలీయంజాలవు. వీనిని విని 
యానందింపవలనినదే కాని చదివి యానందింపలేమునుట 
చాలవటబకు సత్యమే. కాని అల్పమగు నిట్టి లోపములను మాక్రమే 
దృష్టియందుంచుకొని, అనల్పమగు గుణమును గణింపకుండుట 
అవివేకము కదా! పండితులు చేయుచున్న ఈ తప్పిదము నొక 
పాశ్చాత్య విమర్శకుడు చక్కని యుపమానముతోం జమత్మరించినాం 
డు: 

“The old ballds of England and Scotland are fine 
wine in cobwebbed bottles; and many have made the 


error of paying too much attention to the cobwebs and 
not enough attention to the wine. This error is as 


balmeworthy as its converse: we must take the inside 
and the outside together.” 18 


కేవలము నిరక్షరాస్యుల కుద్దేశించిన జానపద సాహిత్యమును 
(ప్రౌఢమగు శిష్టసాహిత్యముతోం బోల్చిచూచుట పండిత నిరసనకు 
గల రెండవ కారణము. వసవొల్చ్బు పసిబాలునకును, ఆరితేరిన 
పెద్దవానికిని పోల్బుట యెట్టిదో ఈ రెండు సాహిత్యములను 
పోల్బుటకూడ నట్టిదే. ఈ తులనాత్మక పరిశీలనము అన్యాయమైనది. "* 
వీరగాథ పసిబాలుండు; ఇతిహాసము పరిణతిచెందిన (Aided. 
వీని రెండింటిని బోల్బుట అక్రమము. “వీరగాథలు విని యానందింపం 
గలవారికే” యను విమర్శకుల వాక్యములలో సత్యము లేకపోలేదు.” 


ఈ పండిత అనాదరణమునకుందోడు మహాకవులు వీరగాథా 
రచనను చేపట్టకపోవుట వలనం గూడ గాథాకవిత్వము క్షీణించినదని 
చెప్పవచ్చును. సాధారణముగా గాథాకర్తలు ప్రాంతీయ యశస్సు 
కలవారేకాని మహాకవులు కారు. కాని తెలుంగు సాహిత్యమున నొక్క 
శ్రీనాథుండును, ఆంగ్ల సాహిత్యమున నొక్క “గోల్డ్‌ yay మాత్రము 
వీరగాథారచనకుం గడంగిన కవిగ్రేష్టులుగాయ గన్బట్టుచున్నారు. పల్నాటి 
వీరచరిత్ర, కాటమరాజు చరిత్ర యను రెండు ప్రశస్త చారిత్రక వీరగాథా 
చక్రములను కవిసార్వభౌముడు ఆంధ్రులకు బ్రసాదించినాండు. 
ఆంగ్లమున 2955 SYS కవి మన శ్రీనాథునివంటివాండే! 
శ్రీనాథుండు తన చరమదశలో దారిద్రము ననుభవింపంగా, గోల్డ్‌స్మిత్‌ 
తన ప్రారంభదశలో దారిద్ర్యము ననుభవించెను. ఇతండు 'డబ్లిను'లో 
గర్భదారి(ద్యమున బాధపడు రోజులలో SE కాలినప్పుడెల్ల 
వీరగాథలను |వాసెడివా'డంట. (వ్రాసిన వెంటనే వానిని సందు 
గొందులలోం గాలక్షేపము చేసెడి చిన్నచిన్న గ్రంథ ప్రకాశకులకు 
ఇచ్చెడివాంయడు. ఆ (ప్రకాశకు లొక్ళొక్క గాథకు ఐదు షిల్లుంగు లిచ్చెడి 
వారు. దానితో నా రోజు KEIRA. (నేడు మన రాజమహేంద్ర 
వరమువంటి పట్టణములలో బుజ్జకథలు ఇట్లే రచింపంబడుచున్నవి. ) 
ఆ మహాకవి తరువాతి దినములలోం దాను రచించిన గాథలు ఎట్లు 
గానము చేయంబడుచున్నవో, సామాన్య (ప్రజానీకము వానినెట్లు 
మెచ్చుకొనుచున్చదో తెలిసికొనుటకై మిక్కిలి కుతూహలమును 
జూపెడివాయడ(ట. తన గాథలను వినుటకై రహస్యముగా వీధులలో 
సంచరించెడివాండంట.”" ఏమైనను నిట్టి ప్రసిద్ధ కవులు గాథారచన 
చేయుట సకృత్తుగనే యున్నది. * 

పై యాంగ్రకవికిని మన శ్రీనాథునకును మిక్కిలి పోలికలున్నవి. 
శ్రీనాథుండుకూడం దాను Maj బాధపడు రోజులలోనే 
దేశాటనము చేసి, పల్నాటి వీరకథలను కాటమరాజు కథలను 
(700299. (యాదవులు ఈతనికి తూమెడు వరహాల నిత్తుమని 
ముందు SSD చేసి, కాటమరాజు కథలను (వాయించు 
కొనినారనియుం, దరువాత లోభత్వమును జూపి గొడ్డలి తూముతో 
వరహాల నిచ్చిరనియు, శ్రీనాథుడు కోపించి తాను వ్రాసిన 
(గంథమును గంగపాలొనర్భెననియు కనిగిరి సీమలో నొక ఐతిహ్యము 


608 తెలుంగు వీరగాథా కవిత్వము 


గలదు.) పల్ఫాటి వీరభూమిని స్వయముగా దర్శించి, 'చిత్తముప్పొంగి”, 
అత్యుత్తమ గాథారచన చేసిన ప్రజాకవి శ్రీనాథుడు. ఈతని కవిసార్వ 
భౌమ బిరుదము మార్గసాహిత్యమునకు మాత్రమే పరిమిత మగునది 
కాదు. తెలుంగు దేశిసాహిత్యమునకును నితండే “కవిసార్వభౌముం 
డు! వీరగాథలు వీథులలోం బాడంబడుటను స్వయముగా 
వినియుండుట చేతనే (కీడాభిరామమున వాని ప్రశంస నంత 
మిక్కుటముగాం జేయంగలిగినాండు. 

ఇట్లు శ్రీనాథుండు, గోల్లుస్మిత్తు- వీరిద్దజే ప్రపంచమున 
వీరగాథారచనకుం గడంగిన మహాకవులు. తక్కిన లబ్ధ ప్రతిష్ట 
లందటును జేరి, పదకవితలపై నొక జాయి విసరిన ప్రబుద్దులే! 
కాంగా, (బ్రాంతీయ యశస్సముపార్దకులగు పామరకవులే గాథా 
రచనను గొనసాంగింపవలసి వచ్చినది.” శ్రీనాథుడు గోల్టుస్మిత్తుల 
వంటి మహాకవులు గాథారచనను చేపట్టిన దృష్టాంతములు మిక్కిలి 
తక్కువగ నున్నవి.** ఇదికూడ వీరగాథాక్షీణతకుం (బముఖ 
కారణమైనది. 

పల్నాటి వీరకథలను శ్రీనాథుండే కాక మల్లయ్య, కొండయ్య 
యను కవులు గూడ రచించినను, శ్రీనాథుడు రచించిన ప్రతులకే 
విశేషవ్యాప్తి కలిగినది. వీనినే పండితులు సేకరించి కాపాడినారు. 
తక్క్మినవానిని పామరరచనలని ఈసడించి సంరక్షించుట మానినారు. 
అక్కిరాజు ఉమాకాంతంగారికి శ్రీనాథ విరచితమగు 'బాలునికథి 
యే కాక, మల్లయ్య కొండయ్యలు రచించిన బాలుని కథా (ప్రతులు 
గూడ లభించినవి. కాని వారు శ్రీనాథుని రచనను మాత్రమే ప్రకటించి 
తక్కిన వానిని (త్రొక్కిపెట్టిరి. వాని గతియేమైనదో నేంటికిని దెలియ 
వచ్చుట లేదు. ఇట్టి పండిత పక్షపాతముచేంగూడ ననేక వీరగాథలు 
మటుమాయమైనవి. 


(ప్రకటితములగు వీరగాథలలో సహితము పండితులు 
మార్పులు చేర్పులు చేయుటవలనంగూడ వీరగాథలు క్షీణించు 
చున్నవని చెప్పవచ్చును. VÕTIS దమకు నచ్చని ఘట్టములను, 
నీరసముగా నున్న SID SVO, వీరగాథా నసహజములగు 
పునరుక్తులను పడికట్టు పదములను ఈ పండితులు తమ ఇచ్చవచ్చిన 
రీతిని మార్చివేసిరి. ఈ మార్పులవలన వాని జానపదత్త్వము (Folk 
element) నశించినది. అక్కిరాజు ఉమాకాంతంగారు (ప్రకటించిన 
“బాలచంద్రుని యుద్ధము’, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు పరిష్కరించిన 
“కాటమరాజు కథి ఇందులకు ఉదాహరణములు. ఇట్లే యాంగ్రమున 
“బిషప్‌ పెర్సీ కూడం దాను బ్రకటించిన 395) ఆప్‌ ఏనిషెంట్‌ ఇంగ్లీష్‌ 
పొయిట్రీ' అను గ్రంథమునం బెక్కు గాథలను మార్చివైచినాండు. 
కావుననే జానపద సాహిత్య విమర్శకులు వీనిలో గొన్ని గాథల 
ప్రామాణ్యము నంగీకరించుట లేదు. 


“His texts are not strictly authentic. He added, 
substracted, and altered, sometimes in a minor way, 
sometimes beyond recognition.” 


ఇట్లు పండితులు వీనిని ప్రొఢరచనలుగా మార్చుటకు 
(బ్రయత్నించుటకూడ వినీ కైణ్యమునకు హేతువులుగా భావింప 
వచ్చును. ఏలయన, నీ మార్పులవలన వీరగాథా పావిత్ర్యము, నిసర్గ 
మనోహరత్వము నశించి, కృత్రిమత్వము వృద్ధియె, స్వస్వరూపము 
చెడిపోవును. ఇట్లు స్వస్వరూపము చెడిపోవుటకూడ కైణ్యమే కదా! 

ఈ విధముగా బండితులయొక్కయుం, మహాకవుల 
యొక్కయు నిరాదరణమే జానపద సాహిత్యక్తీణతకు ముఖ్యకారణము 
లని స్పష్టముగా దెలియుచున్నను, కొందబు విమర్శకులు దీని 
నంగీకరించుట లేదు. రసనా(గ సంచారిణిగ మాత్రమే మనంగలిగిన 
ఈ సాహిత్యము ముద్రించుటవలననే నశించుచున్నదని వీరి మతము. 
జానపద సాహిత్యమును రక్షించుటకు తద్దాయక భిక్షువులను పోషింప 
వలెనే కాని, వానిని ముద్రింపరాదని వీరి యభిప్రాయము. 

“(పౌఢకవితను EAS పండితులను వీని పతనమునకుC 
గారకులుగ నిందించుట విచారకము. ఇది నిర్షేతుక జాయమాన 
మాత్సర్యము. విద్యకు లిపిమూలమని మనవారెన్నండును గణింపలేదు. 
పౌరత్వశిక్షణమును పురాణశ్రవణమే సమకూర్చ్శినది. ఇట్టిచో లిపి 
రూపము దాల్చిన పాట చచ్చినదే! దానికి జీవము (శ్రవణేంద్రియమే 
కాని కన్ను కాదు. దానినెవరైన ముద్రించి సాహిత్యమునం జేర్చవలె 
నన్నచో నది విస్థృతి పాలగుట తప్పదు.” 


మన యాంధ్ర విమర్శకులవలెనే కొందటు పాశ్చాత్య 
విమర్శకులుకూడ నిట్టి యభిప్రాయములను వెలిబుచ్చినారు. 
పాడుచున్నంతకాలమే వీరగాథ జీవించుననియు, ముద్రించిన తక్షణమే 
అది శవసద్భశ మగుననియు, కావున ముద్రణ యంత్రములు వచ్చిన 
తరువాతనే వీరగాథాకవిత్వము నశించినదనియు వీరి భావన.” 
మౌఖికసంప్రదాయమున వీరగాథ వివిధ రూపములను దాల్చు 
చుండుననియు, నదియే దాని జీవలక్షణమనియు, ముద్రించినతోడనే 
ఇట్టి మార్చునకవకాశము లేక వీరగాథ మరణించుననియు వీరు 
తలంచుచున్నారు. ** 


వీరగాథాక్షీణతకు గంథము[ద్రణవమే కారణమనుట 
సమంజసము కాదు. ము(దింపంబడినంత మాత్రమున గాథా 
స్వరూపము స్థిరత్వము దాల్చ్బునని చెప్పలేము. ప్రజలనోళ్లలోంబడి 
అది మాటుచునే యుండును. ఏబది యేళ్లనాండు ముద్రింపంబడిన 
బొబ్బిలి యుద్ధమే నేంటికిని పాడంబడుచున్నదా? లేదు. ముద్రణ 
ప్రతివేజు, పామరులందు మౌఖిక ప్రసరణమున వ్యాపించియున్నది 
వేజు. మౌఖిక వీరగాథ నిరంతరము మాబుచునే యుండును. కావున 
గాథలను సేకరించి ముద్రించుట తప్పుకాదు కాని, ఆయా సేకరణలో 
కొంచెము మెలంకువను ప్రదర్శింపవలెను, అంతే! 

(ప్రథమమున జానపద గేయములను వీరగాథలను సేకరించు 
వారు వానిలోని సాహిత్యాంశమును మాత్రమే సేకరించుచు వచ్చిరి. 
ఇట్లు చేసినచో ముద్రణ వ్యతిరేకులు చెప్పినట్లు వీరగాథలు నిర్ణీవము 


క్షీణతా కారణములు 609 


లగుట తథ్యము. జానపద కవిత్వమున సంగీత సాహిత్యములకు 
సమప్రాధాన్యముండును. కావున గేవలము 'మాతువు (పాటలోని 
సాహిత్యాంశము)ను సేకరించి, 1°) (పాటలోని సంగీతాంశము) 
ను 80953 నిర్జీవములు కాక మటేమగును? పాశ్చాత్యులు ఈ 
లోవమును గుర్తించి, సాహిత్యాంశముతోపాటు వానిలోని 
సంగీతాంశమునుగూడ సంపాదించి సంరక్షించుకొనుచున్నారు. 
(మనము సాహిత్యాంశమునే సరిగా సేకరింపలేకున్నాము.) అందుచే 
గేయములను గేయకథలను సేకరించుట తప్పుకాదు! సాహిత్యాంశము 
ను మాత్రమే సేకరించుట తప్పు. సంగీతాంశమునుగూడం దప్పక 
సంపాదింపవలెను. లేనిచో నది సంపూర్ణ సంచయన మనిపించు 
కొనదు. కాంబట్టి గాథలు ముద్రించుటవలన నశించుట లేదు; 
సంగీతాంశమును భద్రపబుచుకొననందున నశించిపోవుచున్న్చవి. 
దేశికవితాక్షీణతకుంగల ప్రబల కారణములలో దీనినొకటి గాం 
బలువురు భావించిరి. “ఈ దుస్థితికి పెక్కు కారణములు గలవు. 
వాటిలో ఒకటి ఆ జాతి కవిత్వము ముఖ్యముగా పాడుకొన దగినది 
అగుట. పదములు, పాటలు, గేయములు మొదలగు మధుర కవితలు 
పాడెడివారు లేనంతనే అంతరించిపోవును.” వర్తమాన కాలమున 
దేశికవితలను పాడెడివారు తగ్గిపోవుచున్నారు. కావున వానిని 
సేకరించి పరిరక్షించుకొనవలసిన బాధ్యత మనపై ODRA. కాని 
ఈ నంచయనమున నంగీత సాహొత్యముల శెండింటిని 
భద్రపజుచుకొన వలెనన్న విషయమును మాత్రము స్వప్నమునందు 
సహితము మనము విస్థరింపరానిది. 

ఇట్లు సంగీత సాహిత్యములను సంపాదించి భద్రపజుచుట 
కన్న మన పూర్వులవలెం దద్దాయక భిక్షువులనే యరథోచితముగాం 
బోషింపవచ్చును గదా యను ప్రశ్న ఉదయింపవచ్చును. మన 
పూర్వులనాంటి సంఘము వేబు, నేటి సంఘము వేటు. నేడు 
నాగరికత బలియుచున్న్చది. వర్ణాశ్రమ ధర్మములు నశించుచున్నవి. 
ఏ కులమువారు ఆ వృత్తిని చేయుదురన్న నమ్మకము లేదు. 
జంగములు, బవనీలు, వీరవిద్యావంతులు, పిచ్చుగుంట్లు- ఇత్యాది 
నిమ్నజాతులు (గాథకులు) వారి కులవృత్తులను 5809, 
వ్యవసాయము, వ్యాపారము మున్నగు నితర వృత్తులను 
జేపట్టుచున్నారు. ఇట్టి వృత్తి సాంకర్యముతో సంప్రదాయములు 
నశించుచున్నవి. తరతరములనుండి వచ్చుచున్న గేయములు 
గేయకథలు తగ్గిపోవుచున్నవి. దీనికిందోడు సామూహిక విద్యావ్యాప్తి 
(Mass Education) యు గాథాక్తీణతకుం గారణమగుచున్నది. ఈ 
విద్యావ్యాప్తిచేం బామరులును నాగరికులగుచున్నారు. ఇది జాతికి 
బురోగమనమే SD జానపద కవితకు మాత్రము తిరోగమనము! 
విద్యావ్యాప్తి జానపద సాహిత్యమునకు బ్రబల శత్రువని పాశ్చాత్య 
విమర్శకులు సహితము అంగీకరించిన విషయము. 


“To this oral literature, as the French call it edu- 
cation is no friend. Culture destroys it, sometimes with 
amazing rapidity, when a nation learns to read, it be- 


gins to disregard its traditional tales, it feels a little 
ashamed of them; and finally it loses both the will and 
the power to remember and transmit them. What was 
once the possession of the folk as a whole, becomes the 
heritage of the illiterate only, and soon, unless it is gath- 
ered up by the antiguary, vanishes altogether.”* 


కాంబట్టి ఒక జాతి నాగరికమగుటతోడనే దాని జానపద 
సంపద విస్మ 98 పాలగును. ఒకప్పుడు మనమందబిమును కథలు, 
పాటలు, వీరగాథలు విని ఆనందించినవారమే. నేడు నాగరికులమై 
వానిని మబచిపోతిమి. ఫలితముగా నవి మన నాగరిక సంఘము 
నుండి నిష్ర్రమించి, కర్షకులు, (శ్రామికులు, పశుల కాపరులు, గొల్లలు 
మున్నగు జానపదులలోం దలదాంచుకొన్నవి. 21 eg వర్గములవారును 
మనవలెనే నాగరికులై వానిని విస్మరించు లోపలనే మనము వానిని 
గాపాడుకొనవలెను. లేనిచో నీ యమూల్య సంపద మనకు దక్కదు. 
ఇప్పటికే జానపద సంఘములు నూటికెనుబది వంతులుపైంగా 
నాగరికములైనవి. ఇంక రాంబోవు పదిసంవత్సరములలో తెలుంగు 
పల్లెపట్టులలో చలనచిత్రగీతములు తప్ప, సాంప్రదాయిక వీరగాథలు 
పాటలు వినంబడవన్నచో నతిశయోక్తి కానేరదు. ఇట్టి దుర్గతి పట్టిన 
దేశములు కొన్ని నేండున్నవి. నాగరికత బలిసిన ఇంగ్లండు స్మాట్లండు 
దేశములిందులకు చక్కని ఉదాహరణములు. అట ప్రాచీన 
సంప్రదాయము భగ్నమై ఛిన్నాభిన్నమైనది; ఏ తత్సలితముగా గాథా 
కవితారవి అస్తమించినాండు! 

“The tradition was broken, and with the break 
has been lost the rare gift of story-telling in vivid and 
often poignantly lovely verse that once characterized 
the country people of England and Scotland. The Scots 
and the English have lost the power, too, and have nearly 


forgotten their ballads as well, which is all very sad, 


even if inevitable. The sun of balladry has indeed set.” 
32 


దీనినిబట్టి సంఘమెల్లప్పుడును అనాగరిక పంకమునందే 
కూరుకొనిపోయి యుండవలెనని నా యభిప్రాయము కాదు. 
కాలప్రవాహ మనివార్యము. నిరంతర పురోగామియగు నాగరికతా 
ప్రావృట్మాల నిర్‌రురీ మహావేగమును మన మడ్డుకొనలేము. 
అయినను ఆ మహాప్రవాహమున వేళ్లతో బెల్లగింవంబడి 
కొట్టుకొనిపోవుచున్న శ్రీ చందనవృక్షజాతమునైనను సంరక్షించుకొనం 
గలము కదా! 

వీరగాథలెప్పుడును (ప్రజలచే సృజింపంబడి పాడంబడు 
చుండును. కాని ఆధునిక కాలమున (గ్రామఫోను, రేడియోలు 
ప్రచారమునకు వచ్చుటచేతను, ప్రాచీన పద్ధతి బృందగానములు 
తగ్గిపోవుటచేతను వీరగాథలు క్రీణించుచున్నవని “ప్రొఫెసర్‌ లూయిస్‌ 
పౌండ్‌’ వంటివారు అభిప్రాయపడుచున్నారు.* 

పరిహసించుచున్న పండితులు, విస్మరించుచున్న మహాకవులు, 
నిరంతరాభివృద్ధి చెందుచున్న నాగరికత- ఈ మూండింటి తోపాటు 


610 తెలుంగు వీరగాథా కవిత్వము 


నేంటి చలనచిత్రములు (దూరదర్శిని) గూడ వీరగాథల Še 
గారణమని నా యభిప్రాయము. తెలుగులో (AR సాంప్రదాయిక 
వీరగాథ లన్నియు జలనచిత్రములుగం దీయంబడినవి. అతి 
ప్రసిద్ధములగు కొన్ని గాథలు (పల్నాటి యుద్ధము, బాలనాగమ్మ 
కథ మొదలగునవి) పాతిక ముప్పది సంవత్సరముల వ్యవధిలోపుననే 
రెండు వర్యాయములు చితీకరింవంబడి నవి. “3957 
జనసామాన్యమున కంతకును నానందమును బంచియిచ్చు కళ. 
ఇదియొక సమాహార కళ. దీనిలో నభినయము, నృత్యము, సంగీతము, 
కవిత్వము, చిత్రలేఖనము, 2)» మున్నగు కళలన్నియును 
సమీకరింపంబడినవి. ఇది జనసామాన్యమున కందుబాటులో 
నుండును. కావుననే నేడు పల్లెప్రజలుగూడం గాలక్షేపమునకై 
పట్టణముల కెగంబ్రాకుచున్నారు. ప్రాచీన కాలములలోవలెం బల్లెలలో 
జంగముల చేతను, దాసరులచేతను గథలు చెప్పించుకొని 
యానందించెడివారు నేడు మచ్చుకైనను గానరాకున్నారు. 
పట్టణవానులతోపాటు వల్లీయులును 'నినీకాలక్షేపము”నకే 
యువ్విళ్లూరుచున్నారు. అన్ని వర్గముల ప్రజలును కోటీశ్వరులగు 
చలనచిత్ర నిర్మాతలనే పోషించు చున్నారు కాని, అద్భుతగాథల 
నెన్నింటినో 93058, పొట్టచేతం బట్టుకొని దేశములు ద్రిమ్మరుచున్న 
నిర్భాగ్యదామోదరులగు గాథాకారుల నెవ్వరును నాదరించుట లేదు. 

ఈ చలనచిత్రములకుందోడు నేంటి భారతదేశమున 905 
లముగా జరుగుచున్న క్రైస్తవమత ప్రబోధముకూడ మన వీరగాథలను 
జానపదేయములను మటుమాయముచేయు మహమ్మారియగు 
చున్నది. ఈ అన్యమతవ్యాప్తి యెక్కువగా నిమ్నకులములలోనే 
జరుగుచున్నది. ఈ నిమృకులములవారే మన జానపదసంపదకు 
రత్నభాండాగారములు. మన గాథలలోను పాటలలోను హైందవ 
మతముయొక్క. ఆస్తికత వెల్లివిరియుచుండును. వీనిని పాడువారు 
విదేశమతమును స్వీకరించిన వెంటనే ఈ జానపద కవితా సంపదను 
తృటిలో విస్మరింపం (VIDEO DO. 

పూర్వము పల్లెలలో జాతరలు జరుగునప్పుడును, తిరునాళ్ల 
సమయములందును నీ గాథాగానము విరివిగా గొనసాలాడిది. 
ఈ తిరునాళ్లలో గాథాగానమున పోటీలుకూడ జరుగుచుండెడివి. 
స్వాతంత్ర్యానంతరము మన ప్రజాప్రభుత్వము బౌద్ధమతవ్యాప్తికిం 
గంకణము కట్టుకొన్నది. జాతరలు, కోడిపందెములు నిషేధింప 
బడినవి. వానితోపాటు వేడుకలు, వినోదములు, నాటపాటలును 
సన్నగిల్లినవి. 

ఇట్టి క్షీణదశలోనున్న గాథలను సేకరించి, సంగీతాంశముల 
తోపాటు ప్రచురింప (20987083) మటియొక చిక్కు ఎదురగు 
చున్నది. ఈ గాథాకారులలో - ముఖ్యముగా జంగములలో 
నొక్చొకనికి సుమారు నలుబది యేబది కథలవబకును వచ్చును. 
(ముప్పది కధలకు దక్కువ వచ్చిన జంగము ఆం(ధదేశమున 
నాకెచ్చటను తటస్థపడలేదు.) వీనితో నాతని జీవితము హాయిగా 
గడచిపోవును. అందుచే వీనినాతండు రహస్యముగా నుంచుకొనును. 


ముద్రింపంబోవుచున్నామని తెలిసినచో నీ జంగములు ఒక్క కథను 
కూడ మనకు జెప్పరు. ఇవి ముద్రింపంబడినచో నందటబకును 
దెలిసిపోయి, తత్ఫ్సలితముగాం దమవృత్తి పడిపోవునని వీరి భయము. 
ఈ భయము జంగములకన్న కాటమరాజుకథలు పాడెడి 
కొమ్ములవాండ్ర కెక్కువగా నున్నది. ఈ కొమ్ములవారి యొద్దను, 
సుద్దుల గొల్లల యొద్దను కాటమరాజు కథాచక్రమునకు సంబంధించిన 
ముప్పదిరెండు వీరగాథలు తాళపత్ర రూపమునను వాగ్రూపమునను 
గలవు. “యాదవ భారతము ఎద్దుమోత ప్రమాణిమని చెప్పుదురు. 
కాని వీరెవ్వరును నీ తాళపత్ర గంథములను కనీసము చూచుటకైనను 
మనచేతికీయరు. (వీరిదగ్గజినుండి వీరగాథలను సంపాదించుటలో 
నేను పడినపాట్లు ఆ భగవంతునికెబుక!”). విదేశములలోం గూడ 
గాథాకారుల స్వభావ మిట్లేయున్నది. అచ్చట రెండు తెగల 
గాథకులున్నారు: “Minstrels; Ballad- singers”. ఈ రెండు 
తెగలవారును రెండు రకముల మనస్తత్త్వములను (బ్రదర్శించు 
చుందురు. ఇందు 'మిన్‌స్టల్స్‌” అను మొదటి వర్గమువారు మన 
జంగములు. వీరు మన దాసరులు, బవనీలు- మున్నగువారివలెనే 
దేశద్రిమ్మరులగు గాథాకారులు. వీరు తమ కథలు ముద్రించుట 
కేమాత్రమును అనుమతింపరు. 'బ్యాలెడ్‌ సింగర్స్‌” అను రెండవ 
వర్గమువారు, మన దేశమున గుజిలీప్రతులను జంకనిడుకొని, రైళ్లలోC 
దిరుగుచుం, గొన్ని పాటలను స్వయముగాం బాడుచుం, బుస్తకముల 
నమ్ముకొని పొట్టపోసికొనునట్టివారిని బోలినవారు. వీరు నిత్యమును 
నూతనగాథలకై యన్వేషింతురు. వీరు అమ్ముచుండెడి గుజిలీప్రతులను 
వేలకువేలు ముద్రించు ప్రచురణ సంస్థలు వేజుగా నున్నవి. ఇట్టి 
(ప్రచురణ సంస్థలవారును, (ప్రచారముచేసి అమ్ము వారును క్రొత్త 
కథలను సంపాదించి ముద్రెంచుటకై యువ్విళ్లూరుచుందురు. గాయక 
భిక్షువులిట్లు గాక తమకు వచ్చిన మౌఖికగాథలను ముద్రెంచుటకు 
ఏ మాత్రమును అంగీకరింపక, వానిని బహిర్గతమొనర్శ్చుట లేదు. 
మనదేశమున జంగముల నాల్మలపై వందలకొలంది గాథలు తాండవ 
మాడుచున్నవి. ఇంతవటికును సాహిత్యలోకమునకు సరిగా దెలియని 
మవాత్తరమైన వల్నాటి వీరకథలు, కాటమరాజు కథలు 
వీరవిద్యావంతుల, కొమ్ములవాం[డ్ర పూరిగుడిసెలలో మ్రైగ్గుచు, 
చెదపురుగుల కాహారముగా నుపయోగపడుచున్నవి. ఇట్లు నశించుట 
కైనను సమ్మతించుచున్నారు కాని, అవి ముద్రింపంబడి లోకమున 
వ్యాపించుటకు వారంగీకరించుట లేదు. గాయక భిక్షువుల ఇట్టి 
మూర్భతచేంగూడ వీరగాథలు నశించుచున్నవని చెప్పవచ్చును. 


ఇన్ని విధములుగా క్రీణించుచున్న దేశిసాహిత్యము 
నుద్దరించుటకు ప్రభుత్వమువారు (8554530; సాహిత్య సంస్థలు 
నడుము కట్టవలెను; యువపరిశోధకులు ముందునకుటుకవలెను. 
పెద్దలు శోధించిన తిక్కన కవిత్వమునే మరల మరల శోధించుట 
కన్న నిర్ణయించిన పోతన కవితారసమునే తిరిగి తిరిగి నిర్ణయించుట 
కన్న నశించిపోవుచున్న జానపద సాహిత్యమును కాపాడుట మన 
ARAB నుపాసించు తపస్వుల తక్షణ కర్తవ్యము! 0 


క్షీణతా కారణములు 611 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


జ్ఞాపికలు 
2958 సోమనాథుని బనవపురాణము. 
వేటూరివారి చాటువద్య మణిమంజరి (ప్రథమ భాగము) 
“చదువని విద్వద్ద్వర్యులు- కదనార్భక వీరభటులు కడిదివురమునన్‌' - అని పాఠాంతరము గలదు. 
ఆచార్య పింగళి లక్షీకాంతంగారు, నా రేడియో (వనంగాలు” వుటలు 135, 136. 
కుమార నంభవము (1-28), 
బసవవురాణము, వేటూరి పరిష్ణ్రుతము, వుట 4. 
చూ. డా॥ బి. రామరాజుగారి- తెలుంగు జానవదగేయ ND, వుట. ౩౮. 
కిన్నెర, జనవరి, 1955 (నం(క్రాంతి), వుట. 95. 


Discourse of English Poetrie, 1586. 


“ 


.. now ballads are abusively chanted in every street; and from London, this evil overspread Essex and the adjoining 


countries.” - Kind Hart's Dream, 1592. 


“Some drunken rhymer thinks his time well spent, 


If he can live to see his name in print; 

Who, when he is once fleshed to the presse, 

And sees his handsell have such faire successe 

Sung to the wheele and sung unto the payle, 

He sends forth thraves of ballads to the scale.” -(... cited in “Religues of Ancient English Poetry’, General Introduction, 


P.XXXVi). 


“T lothe to speak it, every red-nosed rhymester is an auther, every drunken man's dream is a book; and he whose talent of 


little wit is hardly worth a farthing, yet layeth about him so outrageously as if all Helicon had run through his pen. In a word, 
scarce a cat can look out of a gutter, but out starts a half penny chronicler, and presently a proper new ballet of a strange 
sight is indited.”- Martin Mar-sixtus, 1592. 


““Whimzies”, or “a New Cast of Characters”, 1631. 
Tre saak es õa akavi ED Twill have thee 
Pictur'd as thou art now, and thy whole story 

Sung to some villaionous tune in a lewd ballad, 


And make thee so notorious in the world, 
That boys in the street shall hoot at thee”. - Massinger, “Parliament of Love”. 


“(The ballad-writers a called base rogues, and said to) “maintatine a St.Anthonie's fire in their noses by nothing but two- 
penny ale.”- Dekker's “Honest W.”, 1604, Act. I, Sc. i. 
Percy Macgueen (1.C.S.), Foreword to, ‘Ballads of North Malabar’, Vol. 1, p.i 


“The spinsters and knitters in the sum, 


And the free maids that weave their thread with bones 
Do use to chant it.”- Twelfth Night, Act 1, Sc. 4. 


““Thespis, the first professor of our art- 
At country wakes sung ballads from a cart” - Dryden's ‘Prologue’ to Lee's “Sophonisba”. 
Frank Sidgwick, “Popular Ballads of the Olden Time’, Introduction. 


“Tn truth the contrast is unfair to them, much as any contrast between children and grown folk would be unfair. They 


3 


appealed to something young in the national mind, and the young still ramp through Percy's Raligues.” 


612 


తెలుంగు వీరగాధథా కవిత్వము 


20. 


21. 


22, 
23. 
24. 


25. 
26. 
27. 


28. 


29. 
30. 
31. 


32. 
35. 
34. 


ts వాజ్ఞుయమునందలి 38737 శాఖ 39875) 0985708 Scahdiwod. ఏ శాఖ యే యధికారి నుద్దేశించి (పాయంబడినదో యంతవటకే 
దాని వ్రయాజనము. అందణి కొజికు ననుట యాత్ళవంచన. గేయవాజ్ఞుయము, విని యానందింవంగలవారికే ”- గురుదేవులు Š దిగుమర్తి 
సీతారామస్వామిగారి అముద్రిత వ్యానములు. 

“... he used to stroll into the street to hear his ballads sung, and to mark the degrees of applause with which they were 
received.” -Henry B. Wheatley, Genral Introduction to Religues of Ancient English Poetry, p. Xliii. 

“There are few instances of true poets writing for the streets in later times, but we have one in Oliver Goldsmith.” - ibid. 
““Most of the modern ballad-writers have been local in their fame.”- ibid. 

మరాటీ సాహొత్సమున మాత్రము శిష్టకవులలో నెక్ళువ భాగము వీరగాథారచనకుC (బయత్నించినట్లు తెలియుచున్నది. అగ్నిదాను, తులసీదాసు, 
రాంజోషి, SONS బాహు, షహీర్‌ ప్రభాకర్‌, వత్తే బాబూరావు- మున్నగు (59 కవులు భత్రపతి శివాజీ వీరకృత్యములను గీర్తించుచుం బెక్కు 
వీరగాథలను 2090. ఇది మెచ్చందగిన విషయము. 

Prof. Louise Pound, The Encyclopedia Americana, Vol. III, p. 94b. 

గురుదేవులు శ్రీ దిగుమర్తి సీతారామస్వామిగారి అముద్రిత వ్యాసములు. 


“The sole or main channel for literary entertainment is the ear. The words of a ballad may be written down (as in a ballet), 
but only as an aid to oral delivery; when ballads are printed, the fixed text kills the traditional freedom of variation, and 
when they are read by the eye they become a different kind of entertainment. Thus the introduction of printing ends the period 
of active ballad creation in most countries.” - William James Entwistle, Chamber's Encyclopaedia, Vol.II, p. 73. 


“Tt has passed through many mouths, and has been made over countless times. But once written down it ceases; the inven- 
tion of printing has spoiled the powers of man's memory. ”- Frank Sidgwick, Introduction to “Popular Ballads of the Olden 
Time.” 

er; వింగళిగారు, వూర్యోక్తము, వుట 136. 

English and Scottish Ballads by F.J. Child. 


“As civilization advanced, they were banished from polite society- but they lived on among the humble, among shepherds 
and plough boys and ‘the spinters and the knitters in the sun’, until even these became too sophisticated to care for them and 
they were heard no more. ”- ibid. 


Gordon Hall Gerould, ‘The Making of Ballads’, Modern Philology, - Volume 21, p. 27. 
The Encyclopedia Americana, Vol. III, p. 94. b. 


“The objects of the minstrel and the ballad-singer were essentially different: thus the minstrel's stock of ballads usually 
lasted him his lifetime, and as his living depended upon them, they were jealously guarded by him for others. Nothing he 
objected to more than to see them in print. The chief aim of the ballad-singer, on the other hand, was to sell his collection of 
printed broadsides, and to obtain continually a new stock, so as to excite the renewed attention of his customers.” - Henry 
B.Wheatley, Genral Introduction to “Religues of Ancient English Poetry. p. xxxiii. 


ఇరువదియెదవ ప్రకరణము 


సేకరణ - పరిరక్షణ 


“కడుపులో చల్ల కదలకుండి, ప్రశాంత గ్రంథాలయములలో 
విద్యుచ్చాలితములగు వింజామరల (క్రింద మెత్తని (8570 S*c 
గూర్చుండి, ముత్యాల కోవలవలె ము[ద్రింపంబడిన (గంథములనుండి 
విషయ సముపార్ణనం జేయుచు బరిశోధన సలుపు “'నదృష్టవంతులి 
పరిశ్రమకును- దేశిసాహిత్యము 30055550 పట్టుదలతో 
ధైర్యమును జికృంబట్టుకొని, తినినచోటం దినకుండం, ద్రొక్కినచోటు 
(308, OLD (DED లేని, పరిచయస్తులు లేని, భోజన 
సదుపాయములు లేని, నాగరికతలేని తెలుంగు పల్లెలలో, నెండనక, 
వాననక కాలినడకను దిరుగుచుC, గర్షకులనుండి, (శామికులనుండి, 
పెదవి మెదపుటకే సిగ్గుపడిపోవు పల్లెపడుచులనుండి, 'దేశద్రిమ్మరు” 
లగు బిచ్చగాండ్రనుండి, గ్రుడ్జివాండ్రనుండి, త్రాగుబోతులనుండి, 
కోలాహలముతోం జెవులు చిల్లులు పడిపోవు తిరునాళ్లనుండి, 
పూరిగుడిసెలలోం జెదలువట్టిన తాళప(త్రములనుండి విషయ 
సం(గహణము చేయవలసిన 'దురదృష్టవంతులి పరిశ్రమకును నెంత 
వ్యత్యాసమున్నదో విజ్ఞాలు మా(త్రమే DISCO. 


వీరఠగాథాసంచయనము అష్టకష్టములతోంగూడిన పని. 
దేశసంచారులగు గాయక భిక్షువుల యునికిని దెలిసికొనుట మొదటి 
కష్టము. వారి కొక యూరు, నొక పల్లె యుండదు. ఏ తిరునాళ్లకో, 
యే జాతరకో, యెక్కడనో హఠాత్తుగాం బ్రత్యక్షమగుదురు. ఆ 
సమయము వజకును మనము కాచుకొని కూర్చుండవలెను. లేదా 
వారి వెనుకనే మనమును పరి(భ్రమింపవలెను. ఒకవేళ, కష్టపడి 
వారిని గుర్తింవంగిలిగినను, మనలను జూడంగనే వారు 
విత్తరపోవుదురు. గజగజ వణంకిపోవుదురు. కొందటు భోరున 
నేడ్చివేయుదురు. మనము ప్రభుత్వమువారి పనుపున వచ్చితిమనియు, 
వారిని నిర్బంధించి జైలులో వేయుదుమనియు, నేమేమో 
యూహిాంచుకొని »58 విభావానుభావములతో మనలకు 
నిరుత్సాహమును గలిగింతురు. వారినెట్లు సముదాయింపవలెనో 
తెలియంని 03750053 తిలో మనముండి పోదంము. 
గాథాకారులిట్లుండంగా, నా గ్రామవాసులైనను సరిగా నుందురా? 
వీరగాథావస్తువు లెక్కువగా హత్యలకు సంబంధించి యుండుటచే 
మనము ప్రభుత్వ అపరాధ పరిశోధక వర్గము (సి.ఐ.డి.) SC 
జెందినవారమని (గామవాసులును మనల ననుమానింతురు. ఇంక 
గ్రామములోని “పెత్తందార్లు?- “ఈ అడుక్కుతినే పాటలు నీకెందు 
కయ్యా? పోయి సదువుకోకి అని చీవాట్లు వేయుదురు. వారికి మన 
ప్రవర యంతయును విప్పి చెప్పవలెను. ఎంత విపులముగా౭ జెప్పినను 


వారి SEOS దొక్కటియే. “ఓహో!” అదా సంగతీ, తెలిసింది, 
తెలిసింది!... చినీమా తీత్తారా!” అని చుట్టగట్టిగాం బండ్లసందున 
నమలి కొజుకుచు, మనము వచ్చిన సంగతిని తేల్చివేయును. ఇట్టి 
పెత్తందార్ల మాటలతో పాడవలెనని భావించుచున్న గాథాకారుండు 
గూడ బెదరిపోవును. సినీమా పిచ్చి' ప్రతి గ్రామమందును నంటువ్యాధి 
వలె వ్యాపించియున్నది. ఈ కథలను ట్రాసికొని, వీనితో మనము 
23557” లను దీసి, లక్షలు సంపాదింపనున్నామనియు, నట్లు చేసినచో 
వారి కథలను వినువారింక నెవ్వరును నుండరనియు, వారి పొట్టను 
గొట్టుటకే మనము బయలుదేరినామనియు భావించి, ఆ నిర్భాగ్య 
దామోదరులు మనకొక్క పాటయినను వినిపింపరు. ఇట్టి POD 
బెలిపించి, బులిపించి, భయపెట్టి, సినీమాలలోం జేర్చెదనని 
యాశపెట్టి, ఫోటోలు తీసి, పల్లెలలోని సంస్మారవంతుల సహాయ 
DEON, AE) పాటకు నైదు మొదలుకొని పదిరూపాయల వటికును 
దక్షిణ చెల్లించుకొని, మెల్లగా బాడించుకొనవలెను. ఈ 
గాథలకులలోం Rosen విపరీతమగు త్రాగుబోతులు. కాపు సారాయి 
పోయించినంగాని పెదవి విప్పరు. సారాయికంపుకొట్టు నోటితో వాం 
డు పాడుచుండంగా, మన ముక్కులు (బ్రద్దలగుచున్నను SE) 
వహించి, మెల్లగా ప్రాసికొనవలెను. కాంబట్టి వీరగాధా సంచయనమన 
మాటలు కావు! తెలుగు జానపదగేయములను సేకరించుటలో 
డా॥బి. రామరాజుగారు ఎన్ని యవస్థలు పడిరో వారి (గంథములోని 
“మనవి ని దిలకించినచోం దెలియంగలదు. 

ఒక్క హిందీ జానపద సాహిత్యమునే కాక, యావద్భారత 
జానపద సాహిత్యమును ఉద్ధరించిన మహానుభావుండు శ్రీ రామనరేశ్‌ 
త్రిపాఠరీగారు. వీరు తమ సేకరణలో నెన్ని కష్టములకు గుతియైెనారో 
చూడుండు. ప్రిపారిగారు “ఉత్సాహముతో పల్లె 59, వాడవాడ, ప్రాంత 
ప్రాంతాలకూ వెళ్లి, అన్ని ప్రాంతాల గేయాలు, కథలు సేకరించారు. 
వరిమళ్లలో కలుపు తీయునపుడు, పండుగల్లో, పెండ్లిండ్లలో, 
తిరునాళ్లలో (ప్రవేశించి, అదే ఉద్దేశంతో పనిగట్టుకొని కొన్ని 
సంవత్సరాల పాటు పర్యటించి, ఎన్నో గీతాలు కథలు సేకరించారు. 
ఆయా బుతువుల్లో ఆయాపాటలు పాడడం పరిపాటి. ఈయన 
పొలాల్లో ఏ చెట్లో DES దగ్గిర దాగియుండి, జానపదులు 
పాడుకుంటూంటే వ్రాస్తూయుండేవారు. ఎన్నో కష్టనష్టాలకు గురియె 
తన ఆశయాన్ని సాధించారు. పొలాల్లో తిరుగునప్పుడు సి.ఐ.డి. 
అనుకొని ప్రజలు పరుగులెత్తేవారు. దొంగయని, దేశద్రిమ్మరియని, 
పిచ్చివాడని ఎన్నో అపోహలు ఆయనను గూర్చి లోకులనుకున్నారు. 
అవన్నీ లెక్కచేయక కార్యసాధకుడై కార్యాన్ని సాధించాడు. ఈయన 


614 తెలుంగు వీరగాథా కవిత్వము 


జానపద వాజ్మయ సేకరణకు సంబంధించిన కథలు వింటూంటే 
ఎంతో ముచ్చటగా ఉంటాయి. ఈ రీతిగా సేకరించిన సాహిత్యాన్ని 
'గ్రామగీతాలు’ అనే పేరుతో రెండు పెద్ద సంపుటాల్లో ప్రచురించారు”. " 
పై వివరములనుబట్టి వీరగాథలను సేకరించుటలో నెన్నియో 
కష్టములకు లోనుగావలెనని తెలియుచున్నది. ఇట్లు కష్టపడి సేకరించి 
నంత మాత్రమున జాలదు. ఈ సేకరణమున నెన్నియో HOC 
కువలు ప్రదర్శింపవలెను. గాథలో నెన్ని నడకలున్నవో వాని నన్నింటిని 
గుర్తింపవలెను. వట్టి సాహిత్య సంచయనము పనికిరాదు. దానిలోని 
సంగీతచ్చాయను పట్టవలెను. వరుసకొబికు ఆ త్రాగుబోతుయొక్క 
శిష్యత్వమును బొంది పదిసారులు NIC గలిసి పాడవలెను. 
అంతేకాక, పాశ్చాత్య విమర్శకులు వేసిన ఈ (808 ప్రశ్న షష్టకమునకు 
సమాధానము వచ్చునట్లు సేకరించుచుంటిమా లేదా యని 
ఆత్మవిమర్శనము చేసికొనవలెను. హెచ్‌.ఎం. బెల్లెన్‌ అను అమెరికను 
పండితుడు జానపద కవితా సంచయనకారుని ఈ (క్రింది విధముగా 
(బ్రశ్నించినాడు? :- 
1) Have you given it just as you found it- mistakes, 
meaningless words and all? 


2) Where, when, and from whom did you get it? 


3) Did you take it down from singing, or from 
recitation, or copy it from Ms? 


4) Where, when, and under what circumstances did 
your informant learn it? 


5) — What do you know of the antecedents (racial, 
stock, location, etc.) of your imformant? 


6) Does your informant know of the piece in print? 


ఈ ప్రశ్నలు ఆతింటికిని SEI సమాధానములను పొందిన 
తరువాతనే వీరగాథా సంచయనమునకుం గడంగవలెను. (58 
గాథకును ముందు పై (ప్రశ్నలాలింటిని మననము చేసికొని 
సమాధానములు ాసికొనవలెను. 


ఇంతటి కష్టతమమైనను వీరగాథాసంచయనమును వర్ణింప 
రాదు. (ప్రభుత్వము, సాహిత్యసంస్థలు, పరిశోధకులు వీనిని 
పరిరక్షించుటకు బద్ధకంకణులు కావలెను. విదేశములలో వీరగాథా 
సంచయనము శతాబ్దముల తరబడి జరుగుచున్నది. ఇందులకై 
“Ballad Societies” అను ప్రత్యేక సంఘములు స్థాపింపంబడినవి. 
17వ శతాబ్ది (పథమ భాగముననే Shirburn, Percy అను వారు 
ఆంగ్లవీరగాథలను సేకరించిరి. కాని విద్వాంసుల సంచయన 
పరిష్మరణములు మాత్రము 18వ శతాబ్దమునం (బ్రారంభమైనవని 
చెప్పవలెను. 19వ శతాబ్ది మధ్యభాగమున వీరగాథల స్వర ప్రాధాన్యము 
గుర్తింపంబడినది. క్రీ.శ. 1840 నుండి వీరగాథలు స్వరసహితములు 
గనే సేకరింపంబడుచున్నవి. ఏమైనను సాంస్కృతికాభి వృద్ధి 
అతివేగముగ జరిగెడి దేశములలో నీ గాథాసంచయనము చాల 


నాలస్యముగ జరిగినదని చెప్పవలెను. ఈ యాలస్యమునకుందోడు 
ఇందలి ప్రథమ సంచయనకారులకు ఈ గాథలపై “సవతితల్లి ప్రేమ” 
యుండుట మటతియు విచారకరము. సంచయనమునందలి 
జాప్యమువలననే యెన్నియో గాథలు నశించిపోయినవి. సవతితల్లి 
(ప్రేమతో సేకరింపంబడిన గాథలలో వీరగాథాతత్త్వము, శక్తి, ధారాశుద్ధి 
నశించి, 29 వీరగాథలేనా?” అని యనుమానము కలుగును. (తెలు 
గులో నింతవటకును బ్రకటింపంబడిన పండిత పరిష్కృతములగు 
పల్నాటి వీరకథలు, కాటమరాజు కథలు నిట్లు పసచెడిన వీరగాథలే!). 
కాని, మౌఖిక ప్రచారము త్వరత్వరగా నశించు దేశములందు ఈ 
వీరగాథా సంచయనమువలన నొక మంచిపని జరిగినది. కొందు 
ఆధునిక కవులు ఈ వీరగాథలలోని జీవశక్తి నాకళింపు చేసికొని, 
వీని ననుకరించి కృతకృత్యులైనారు. ఇంగ్లండు జర్మను దేశములలోని 
కాల్పనికోద్యమ (Romantic Movement) కవులందబును 
వీరగాథలచేం (22P9353°0! 


భారతదేశమున అన్ని ప్రాంతముల జానపద సాహిత్య 
సంపదను సేకరించిన ఉత్తమ పరిశోధకుడు రామనరేశ్‌ (89:°8 
గారు. “గ్రామగీతము'లను పేరుతో నీయన ప్రచురించిన రెండు 
సంపుటములు (చూ. 'కవితాకౌముది”- 5, 6 సంపుటములు) భారత 
జానపద గేయములే. ఇందు మొదటి సంపుటమున జానపద సాహిత్య 
జన్మవృత్తాంతము, పరిచయము 138 పుటలలో మనోరంజకముగాం 
దెలియంజేసినారు. తరువాత ‘వివాహ గీతములు, ఉపనయన 
గీతములు, శ్రావణ గీతములు, ఉయ్యాల పాటలు, గానుగ పాటలు, 
తిరునాళ్ల పాటలు, పన్నెండు మాసముల పాటలు” అను రకరకముల 
పేర్లతో నెన్నియో గీతములు 500 పుటటలోం (బ్రచురించినారు. ఇం 
క గ్రామగీతములు రెండవ సంపుటములో or, జోలపాటలు, 
గీతకథలు, కాళ్ళీరు గీతములు, పంజాబు గీతములు, మార్వాడీ 
గీతములు, తెలుంగు గీతములు, మేవార్‌ గీతములు, సింధీ గీతములు, 
మరాటీ గీతములు, గుజరాతీ గీతములు, బెంగాళీ, అస్సామీ, మైథిలీ, 
నేపాలీ, ఆల్‌మోడా, గఢ్‌వాల్‌, ఘాఘ్‌ గీతముల పేర్లతో భారతదేశము 
లోని సమస్త ప్రదేశముల గీతములు ప్రచురింపండినవి. వీనితోపాటు 
సామెతలు, పొడుపు కథలు, నింకను అనేక విధముల రచనలు 28) 
కూర్చి ఈ సంపుటిలో పొందుపలిచినారు. 


రామనరేశ్‌ (త్రిపారీగారి తరువాత నీ జానపద క్షేత్రమున 
విశేషముగాం గృషి సల్పినవారు ఆచార్య దేవేంద్ర సత్యార్థిగారు. 
ఈయన పంజాబునుండి అస్సాము వబకును, కాశినుండి 
కన్యాకుమారి SEND బర్యటించి, యెన్నియో వేల గీతములను 
సంగ్రహించినారు. పర్వతములు, నదులు, అడవులు, వేయేల? సమస్త 
(ప్రదేశములలోను కాలినడకను పర్యటించి సేకరించినారు. ఈయన 
చేసిన జానపద సాహిత్యసేవనుగూర్చి విననివారుండరు. రవీంద్రనాథ్‌ 
టాగూర్‌, మహాత్మాగాంధీలు కూడ నీ సత్యార్థిగారి కృషిని మిక్కిలిగం 
(బ్రశంసించి ప్రోత్సహించిరి. సత్యార్థిగారు ప్రచురించిన (గంథములలో 


సేకరణ- పరిరక్షణ 615 


జాతి ప్రతిబింబములైన ఆచారములకు సంబంధించిన సమస్త 
గీతములును గలవు. గీతముల సంచయనోద్యమము సత్యార్థిగారి 
ద్వారా 808 విజృంభించిది. అప్పుడప్పుడీయన “విశాల భారత్‌” 
“మోడరన్‌ రివ్యూ’ అను పత్రికలలో ననేక వ్యాసములను (బ్రచురించిరి. 
అమెరికా పత్రిక “ఏసియాిలోయగూడ వీరు పఠాను జానపద 
గీతములనుగూర్చి యెన్నియో వ్యాసములు ప్రచురించిరి. తన 
జీవితమంతయు జానపదవాజ్మయ సంచయన (ప్రచారములలోనే 
గడపందలంచుకొనిన వ్యక్తి శ్రీ సత్యార్థిగారు. ఈయనను జానపద 
వాజ్మియాచార్య' అనినచో నత్యుక్తి కానేరదు." సత్యార్థిగారు తాము 
సేకరించిన వేలకొలంది గీతములను, కథలను, సామెతలను, 
నవకాశము లభించినప్పుడెల్ల పరితృలో కమునకు అందం 
జేయుచున్నారు. వీరు వెలువరించిన కొన్ని ప్రసిద్ధ జానపదసాహిత్య 
గ్రంథములు: 'గిద్దా (1936), దీవా బాలే సారీ ఖాత్‌ (1941), 
మైహుం భానా బదోశ్‌ (1941), గాయేజా హిందూస్మాన్‌ (1946), 
Meet My People (1946), ధరతీ గాతీ హై (1948), ధీరే బహా 
గంగా(1948), బేలాపూలే ఆధీరాత్‌ (1948) మొదలగునవి. వీరు 
ప్రస్తుతము “ఆజ్‌ కల్‌ అను హిందీ మాసపత్రికకుం |బ్రధాన 
సంపాదకులుగాం బనిచేయుచున్నారు. ఈ పత్రికలో విభిన్న జానపద 
గీతములు, కథలు (55800700. 1954 మే నెలలో 
జానపదకథధల ప్రత్యేక సంచికను వెలువరించి, అందు మన దేశమున 
ప్రధానమైన పదునాల్గు భాషల కథలనేకాక, (ఫ్రెంచి, జర్మన్‌, రష్యా 
జానపద కథలనుగూడం (బ్రచురించి, సమస్త దేశపు (బ్రజల 
మన్ననలను పొందినారు. 

“నవభారత్‌ టైమ్స్‌, ధర్మయుగ, అజంతా, (ప్రవాహ్‌” మున్నగు 
పత్రికలుగూడ జానపద సాహిత్యమునకు సంబంధించిన రచనలు 
ప్రచురించుచు హిందీ జానపద సాహిత్యాభివృద్ధికి విశేషముగా 
దోడ్చడుచున్నవి. శ్రీ సంతరామ్‌, రిచర్డ్‌ సి.టెంపుల్‌ మున్నగువారు 
పంజాబీ జానపద గేయములను సేకరించి ప్రకటించుచున్నారు. 

ఆం(ధ్రదేశమున మొట్టమొదట “'జానపదగేయములిను 
సేకరించిన మహనీయుడు జె.ఎ.బోయల్‌ (1874 (ప్రాంతము) 
దొరగారని డా॥ బి. రామరాజుగారు అభిప్రాయపడినారు. (జానపద 
గేయము” లనంగా రామరాజుగారి మతమున నొక్క “ఫోక్‌సాంగ్స్‌” 
మాత్రమే కావు. బ్యాలెడ్స్‌, స్రీలపాటలు, రామదాసు భజనకీర్తనలు 
మున్నగు నవన్నియును జానపద గేయములే.) రామరాజుగారి 
“జానపదగేయ” శబ్దప్రయోగమునుబట్టి యిది సరికాదని చెప్పవలసి 
యున్నది. వీరి జానపదగేయ SR SN వీరగాథలుకూడ 
గతార్భములగుచున్నవి కావున, రాజుగారి అభిప్రాయమున వీరగాథలు 
సేకరించిన మొదటి వ్యక్తి బోయల్‌దొర యని యర్థము. ఇది సరికాదు. 
ఆంధ్ర సాహిత్యమున వీరగాథలను సేకరించిన (ప్రప్రథమ 
భాషోద్ధారకుండు సి.పి.(బ్రౌనుదొరగారు (1842). డా॥ బి. 
రామరాజుగారు ఈ (ప్రథమ తాంబూలమును బోయల్‌దొరగారి 


కిచ్చుట సమంజసముగా లేదు. రామరాజుగారు బోయల్‌దొరను 
గూర్చి వ్రాయుచు, నీ పాశ్చాత్య పండితుడు తొలిసారిగా 
జానపదగేయముల సేకరించుటకు బద్ధకంకణుండయ్యెననియు, 
శిష్టసాహిత్యమునకు ట్రౌనుదొరవలె జానపద గేయముల కీయన 
మాననీయుడనియు, నీ బోయల్‌దొరగారే జానపదగేయ 
ప్రథమోద్దారకుండనియు రామరాజుగారు భావించుట యుక్తముగ 
లేదం.* అంతేకాక రామరాజుగారు తమ (గంఢథమున 
ని.వి.(బ్రౌనుదొరనుగూర్చి వాయుచు “శిష్ట సాహిత్యోద్ధరణ 
సమయమున నాతనికన్ను జానపద గేయములపైంగూడ పడినది 
కాని యాతడు శ్రద్ధచేయలేదు... ఆయనయే సేకరణకు పూనుకొన్నచో 
శిష్టసాహిత్యమెంత సమృద్ధిగా మనకు సంక్రమించినదో అంతియ 
జానపదగేయ సంపదకు మనము నోచుకొనియుందుము. ఆయన 
చేసిన సేవ వేరు.” అనుటకూడ సమంజసము కాదు. శిష్టసాహిత్యము 
నుద్ధరించినట్లే బ్రౌనుదొరగారు జానపద సాహిత్యోద్ధరణముంగూడం 
గావించినా౭డం. 'దేశద్రిమ్మరి” యగు నొక జంగమును 
నెలరోజులపాటు తనయొద్ద నుంచుకొని, ఆతనికి వచ్చిన 
వీరగాథ లన్నింటిని బాడించి (వాయించిన మహనీయుడు 
బ్రౌనుదొరగారు. తత్ఫలితములే “బొబ్బిలి కథ, కామమ్మ కథ, కొమార 
రాముని కథి అను ప్రసిద్ధ వీరగాథలు. ఈ విషయమును బొబ్బీలికథ 
వ్రాంతప్రతిలో ముఖపత్రమున దొరగారే స్వహస్తములతో నిట్లు 
లిఖించియున్నారు: 

“The following three tales, viz., Bobbili Catha, 
Comra Ramudi Catha, Camamma Catha, are popular 
Ballads or Histories, which are usually prescribed by 
oral recitation alone: but meeting with one of the 
wandering minstrels who subsist by these recitations. 1 
employed him for about a month to recite all the Ballads 
he knew and these were written down to his dictation.” 

ఇట్లే బ్రౌనుదొరగారు ఒక పల్లెకాంపునుండి 'బాలవిక్రమార్ముని 
పెండ్లి కథినుగూడ సేకరించినారు: (చూ. 8.30. 2549, కాగితపు 
(బ్రతి) మదరాసు ప్రభుత్వ ప్రాచ్య 995935 భాండాగారమునం 
బల్నాటి వీర చరిత్రకు సంబంధించి 53 ప్రతులున్నవి. ఇవియన్నియును 
(బౌనుదొర గారి సేకరణయే యనుట మటువరాదు. పల్నాటి 
వీరకథలను మొట్ట మొదట సేకరించిన ఘనతయు దొరగారిదే. వీరి 
సంచయనమే లేనిచో Nei) పల్నాటి వీరకథలు ఆంధ్రులకు 
దక్కెడివికావు. “ఏమున్నది గర్వకారణి మను ప్రశ్న కాంధ్రులు 
నిరుత్రరులయ్యెడివారు. దొరగారు కాటమరాజుకథలనుగూడంC 
గొన్నిటిని సేకరించి పదిలపతిచిరి. rad తెలుంగులోం (బ్రథమ 
వీరగాథోద్భ్దారకుండు (రామరాజుగారి ప్రకారము జానపద 
గేయోద్దారకుండు”) సి.సి. బ్రౌనుదొరగారే కాని, బోయల్‌దొరగారు 
కాదు. కేవలము జానపద గేయముల (Folk Songs) సేకరించిన 
వారిలో మాత్రము జె.యె.బోయల్‌దొరగారే ప్రథములు. ఈ బోయల్‌ 
దొరగారు క్రీ.శ. 1874లో రాయలసీమలో నుద్యోగిగా నున్నప్పుడు 


616 తెలుంగు వీరగాధథా కవిత్వము 


సర్వాయిపాపండు వీరగాథను, మణియెదు కపిలపాటలను సేకరించిరి. 
ఇందు KOND జానపద గేయములను సేకరించుటచేత నీ 
బోయల్‌దొరగారికిం బ్రథమ జానపదగేయోద్దారక బిరుదము దక్కినది 
కాని, సర్వాయి పాపండు వీరగాథను సేకరించుటవలనం గాదు. 
వీరగాథల నంతకుముందే, (క్రీ.శ. 1842 (పాంతముననే, 
సి.పి. బ్రౌనుదొరగారు సంపాదించి యున్నారు. కాంగా తెలుంగు 
దేశిసాహిత్యమున “ఫోక్‌సాంగ్స్‌'ను సేకరించిన మొదటి వ్యక్తి 
జె.యె.బోయల్‌ (1874); By సేకరించిన మొదటి వ్యక్తి 
సి.పి.(బ్రౌను (1842). [నా మతమున “ఫోక్‌సాంగ్‌ి- (జానపద 
గేయము) వేటు, “బ్యాలెడ్‌'- (వీరగాథ) వేటు. రామరాజుగారి 
మతమున రెండును THE. రెండింటిని గలిపి వారు జానపదగేయ” 
శబ్దముతోనే సంభావించిరి. అందుచేతనే వారి వాక్యములను 
పూర్వపక్షము చేయవలసివచ్చినది. వీరగాథధలనుగూడ జానపదగేయ 
శబ్దముతో సంభావించినప్పుడు సహితము ప్రథమ తాంబూలము 
బోయల్‌దొరకు దక్కదు. వీరగాథలే జానపద గేయములగుచో నట్టి 
“'జానపదగేయము'లను సంపాదించిన మొదటి వ్యక్తి బ్రౌనుదొరే!]. 
డా॥ దివాకర్ల వేంకటావధానిగారు మాత్రము టబ్రౌనుదొరగారినే 
ప్రప్రథమ జానపదగేయవాజ్మయోద్దారకునిగాం గీర్తించియున్నారు: 
“తొలుత నీ జానపద గేయవాజ్మయమునుగూర్చి లోకమునకు 
పరిచయము కలిగించినవారు (బ్రౌనుదొరగారు. తరువాత జె.ఏ. 
బోయల్‌దొరగారు కొన్ని జానపదగేయములను సేకరించిరి.”” 


(బ్రౌనుదొరగారి తరువాత, బోయల్‌ దొరగారు వచ్చు లోపల, 
క్రీ.శ. 1871లో ‘ఛార్లెస్‌ ఇ. గోవర్‌' అను నాంగ్లేయుండు ఫోక్‌సాంగ్స్‌ 
ఆఫ్‌ సదరన్‌ ఇండియా” అను గ్రంథమును (48803. ఇందు 
am వీరగాథలు గాని, వీరగాథానికలు గాని లేకపోవుట 
యటులుండ, జానపదగేయములలో SSB కూడ లేకపోవుట 
శోచనీయము. ఈ విదేశీయుడు మన వేమన పద్యములను జానపద 
గేయములుగా (భ్రమించినా౭డు. కాంగా, వీరగాధా సంచయనమున 
ద్వితీయస్థానము జె. ఎ. బోయల్‌ దొరగారిది. ఈయన క్రీశ. 1874లో 
రాయలసీమలో బళ్లారి Mäe నొక బోయవాండు పాడంగా 
“సర్వాయి పాపండు SEND సంపాదించెను. (ఇతండొక రాయలసీమ 
రైతునుండి కవిలపాటలనుగూడ సేకరించెను గాని, అవి 
కథారహితములగు శద్ధ జానపద గేయములగుటచే నా ప్రమేయము 
లోనికి రావు.) 

పందొమ్మిదవ శతాబ్దపు టుత్తరార్థమున మటికొన్ని వీరగాథలు 
సేకరింపంబడుటయే కాక ముద్రింపంబడినవి కూడ. పౌరాణిక 
వీరగాథలలో నల హరిశ్ళం[ద్రుల కథలకును, అస్పష్ట చారిత్రకములలో 
సారంగధర కథకును (బ్రాచీనకాలమునుండియు విశేష (ప్రచార 
మున్నది. కావున నీ కథలే ప్రప్రథమమున ముద్రణభాగ్యము నందినవి. 
కోదండరామయ్య విరచిత 'నలచరిత్ర' క్రీ.శ. 1869లోను, సంపత్తు 
దాస విరచిత “సారంగధర SAS” (కీ.శ. 1870లోను ముద్రింపం 


బడినవి. టి. కృష్ణదాసు “భద్రాచల రామదాసు చరిత్రి (1873)- 
రత్నకవి “సుగ్రీవ విజయము” (1873)- చిదంబరకవి “అంగద 
రాయబారము” (1874)- అప్పయ్య మంత్రి చెంచిత కథి (1874)- 
వీ. రామదాసు శారద రామాయణము” (1876)- కే. 
అనంతాచార్యుని 'కుశలవ కథి (1880)- కె.యన్‌. రాజమణిశెట్టి 
“'భల్లాణరాజు చరిత్రము’ (1890)- అజ్ఞాతకర్తకమగు 'బొబ్బిలిరాజు 
జంగంకథి (1890)- రామచంద్రరాజు కుసలాయకము” (1894)- 
ఈపూరి నారాయణరాజు ధర్మాంగద చరిత్ర (1895)- టి. 
సీతారామయ్య “శశిరేఖా పరిణయము” (1896)- వూడి పెద్ది 
బుచ్చన్నపంతులు “లక్ష్మణ మూర్చ (1896)- ౩. చెంగల్వరాజు 
కొమార రాముని కథ (1896)- లంకా యాగము” పదము (1897)- 
సి.చెంగల్వరాజు కాంభోజరాజు కథి (1897)- కె. చెంగల్వ రాజు 
“సర్వాయి పాపడు కథి (1897)- గోవుపాట (1898)- నిరిగంటి 
వీరయ్య “పెద్దబొబ్బిలి మహారాజు కథి (1898)- వి. కన్నయ్యదాసు 
“నూతన బొబ్బిలిరాజుకథ జంగంకథి (1899)- ఇవన్నియును 20వ 
శతాబ్ది ఉత్తరార్థము (1850-1900)లో నాయా సంవత్సరములలో 
ము(ద్రింపంబడి ప్రచారమందిన ఇతర వీరగాథలు. * కాని పైన తెలుప 
బడిన నాయా రచయితలందటును నిజమగు రచయితలు కారు. 
కొందటు సంచయన కర్తలు, మణికొందటు గాథాకారులు, నింక 
కొందబు (గ్రంథప్రకాశకులు. నిజమగు కవులిద్దబు ముగ్గురుండవచ్చు 
నేమో. క్రీ.శ. 1842 నాంటికే మౌఖిక ప్రసరణమున నున్న కొమార 
రాముని కథను టబ్రౌనుదొరగారు సేకరించియుండంగాం, దిరిగి 
1896లో కె.చెంగల్వరాజి దానినెట్లు సృజించియుండును? అట్లే 
1874లో బోయల్‌దొరగారు సేకరించిన, మౌఖిక సంప్రదాయమున 
SS, సర్వాయి పాపని కథకు 1897లో కె. చెంగల్వరాజు ఎట్లు 
కర్తయగును? కావున వీరగాథల కర్త JÄID అంత సులభముగా 
నమ్ముటకు వీలులేదు. 

ఇరువదియవ శతాబ్ది ప్రారంభమునుండి ఈ గాథలు వందల 
OCB ముద్రింపంబడుచు వచ్చినవి. ఈ గుజిలీ ప్రతులను ఇంగ్లండు 
దేశములోని 'బ్రాడ్‌సైడ్‌ బ్యాలెడ్స్‌' తో బోల్పవచ్చును. కాని ఈ గుజిలీ 
ప్రతులన్నియును తప్పుల కుప్పలు. తెలుగులో వీరగాథల పండిత 
సంచయనము, విద్వత్సరిషృరణము అక్కిరాజు ఉమాకాంతము 
గారితో (బ్రారంభమైనదని చెప్పవచ్చును. వీరు వల్నాటిసీమ 
(గుత్తికొండ) వారగుటచేం జిన్నతనమునుండియు వీరగాథలను విని 
విని, ఉత్సాహోద్రేకములు జనించి, వీరగాథలయెడ శ్రద్ధవహించి, 
పల్నాటి వీరకథలనెన్నింటినో సేకరించిరి. కాని యందు శ్రీనాథ 
విరచితమగు నొక్క బాలచంద్రుని యుద్ధమును మాత్రము (ప్రకటించి 
యూరికొనిరి (1910). తక్కిన కొన్ని కథలను వచనరూపమునం 
(2883098. కాని వీరి ఛాందసము వీరగాథయందలి భాషనే కాక, 
వ్యక్తుల నామములను నహితము “సంస్కరింపలి జేసినది. 
(ఉదాహరణమునకు బోగం సబ్బాయి” అను చకని తెనుగు మాటను 
వీరు భరింపలేక “వేశ్య శ్యామాంగి'గా మార్చివైచినారు. ) 


సేకరణ- పరిరక్షణ 617 


20వ శతాబ్ది పూర్వార్థమున, గాథాకారులు పాడుచుండంగా 
యథాతథముగా ప్రాసికొనుట యను ప్రశస్త పద్ధతిలో వీరగాథలను 
సేకరించిన మహానుభావులు వేటూరి ప్రభాకరశాగస్తిగారు. ఈ 
విద్వాంసునకు శ్రీనాథునివలె దేశికవితలపై నత్యంత ప్రీతియుండుట 
ఆంధ్రుల యదృష్టము. దేశము నలుమూలలనుండియు, ముఖ్యముగా 
గుంటూరు మండలమునుండి పల్నాటి వీరకథలను బాడు 
గాథాకారులను రావించి, గాథలనన్నింటిని బాడించి, వారు పాడు 
చుండగా యథాతథముగా ట్రాసి, పల్నాటి వీరగాథా చక్రమంతటిని 
శాగ్తిగారు సిద్ధముచేసిరని తెలియుచున్నది. ఈ సేకరణలో వీరికి 
కృష్ణామండలములోని ముక్యాల జమీందారుగారు విశేషముగాం 
దోడ్చడిరి. రాజావారు ప్రత్యేకముగా మనుష్యులను బంపి, ఆ గాయక 
భిక్షువులను వెదకించి, వారిని లారీలలో ముక్యాలకు రప్పించి, భోజన 
సదుపాయాములన్నియు Koi చేయించి, పాటలు పాడిన వారిని 
నూత్నవస్త్రములతో 587802) పంపించిరంయట! (Sc ప్రభుత్వము 
ఈ రాజావారిని జూచి యైనను నుద్బోధముం బడయును గాక!). 
శాస్తిగారీ విధముగా సంపాదించిన అమూల్య వీరగాథాసంపద 
ఇంతవటకును వెలుగును జూడకపోవుట ఆంధ్రుల దురడ్భృష్టములలో 
నొకటి. (ఇవి నేడు శాస్త్రిగారి తనూభవులగు ఆనందమూర్తిగారికడ 
నున్నవి.) ప్రభాకరశాగస్త్రిగారు SOE వీరకథలనే కాక, 
కాటమరాజుకథలను గూడ విరివిగా సేకరించియున్నారు. అందు 
మూండు కథలను 9059 సోమశేఖరశర్మగారు మదరాసు 
ప్రభుత్వము తరఫున బ్రకటించిరి (1952). వేటూరి ఆనందమూర్తి 
గారు మటియొక కథను (అగుమంచి కథను) పరిశోధన 5, 6, 7 
సంచికలలోం (2784309 యున్నారు. తక్క్మినవన్నియును నజ్ఞాతముగనే 
పడియున్నవి. 

రాజమహేంద్రవర వాస్తవ్యులు, నిరాడంబరులు, విశ్రాంతి 
గొన్న ప్రాథమికోపాధ్యాయులు, జానపద గేయోద్దారకులు నగు శ్రీ 
నేదునూరి గంగాధరంగారు పల్లెపాటలను, (స్రీలపాటలను ఎక్కువగా 
సేకరించిరి కాని వీరగాధల నంతగా బట్టించుకొనినట్లు లేదు. వీరు 
వందలకొలంది జానపదగేయములను సేకరించిన విషయము సత్యమే 
SD వానిలో వీరగాథలనందగిన గేయకథలు మిక్కిలి తక్కువ. 

వృత్తిచే శాస్త్ర్రజ్ఞులైనను ఆధునికాంధ్ర సాహిత్యమున నిశిత 
విమర్శను వెలయించిన సూక్ష్మపరిశీలకులు శ్రీ శ్రీపాద గోపాలకృష్ణ 
మూర్తిగారు. వీరు మన దేశిసారస్వత విభూతిని విశ్వరూపముగం 
(270) పండితుల కన్నులకు మిబుమిట్లు గొల్చిన ప్రజ్ఞామూర్తి! 
వీరి యుత్తేజకర వ్యాసములు దేశిసాహిత్య పరిశోధకులకు 
నొజ్జబంతులుగా, కరదీపికలుగా, దిక్సూచులుగా నుపయోగించు 
చున్నవి. ఎన్నియో పల్లెపాటలను స్రీలపాటలను వీరు సేకరించి 
5805898. ఆంధ్రసారస్వత పరిషత్తువారు వీరి సంపాదకత్వమున 
“పల్లెపదాలు”, “కప్రీల రామాయణపు పాటలు”, (Do పౌరాణికపు 


పాటలు” ముద్రించియున్నారు. “వీరగాథలు?” కూడ ముద్రెంప 
సంకల్ప్సించినారు కాని యా సంకల్పము నెబజివేజిలేదు. 

కిన్నెర సంపాదకులు శ్రీ పందిరి మల్లికార్డునరావుగారు 19, 
20 శతాబ్బములలో ము(ద్రితములైన వీరగాథలను ఇతర 
దేశిప్రక్రియలను ఇరువది తొమ్మిది సంపుటములుగా 'బైండు” చేయించి 
తమ (గంథాలయములోం బదిలపజుచుకొన్నారు. ఇవి దేశిసాహిత్య 
ప్రియులకు తేటనీటి చెలమలు. 

శ్రీ టేకుమళ్ల కామేవ్వరరావుగారు వీరగాథలపై గృహలక్ష్మి 
పత్రికలో ఎన్నియో అమూల్య వ్యాసములను (ప్రచురించినారు. 
1953లో శ్రీ హరి ఆదిశేషువుగారు రచించిన జానపద గేయవాజ్మ్యయ 
పరిచయము” దేశిసాహిత్యముపై వచ్చిన మొదటి విమర్శక (గ్రంథము. 
ఈ సంవత్సరములోనే గురువర్యులు శ్రీ తిమ్మావజ్‌రుల కోదండ 
రామయ్యగారు కాటమరాజు కథాచక్రముపై ÕS, వ్యాసమును 
బ్రకటించిరి. కాటమరాజు యుద్ధకాలమునుగూర్చియు వీరు భారతి 
పత్రికలో 20008. ఆరుద్రగారుకూడ అగుమంచి పాత్రపై నొక 
వ్యాసమును ప్రచురించిరి. వేటూరి ఆనందమూర్తిగారు అగుమంచి 
కథను పరిష్కరించి 'పరిశోధని పత్రికలో (283098. 

డా॥ బిరుదురాజు రామరాజుగారు జానపద గేయసాహిత్యము 
పై బృహ(ద్దంథమును వెలువరించుటయే కాక, తెలంగాణమందలి 
ప్రశస్త వీరగాథలనెన్నింటినో సంపాదించియున్నారు. వీరి పరిశోధక 
(గంథమగు “తెలుంగు జానపదగేయ సాహిత్యము’లో నొక్ళొక్క 
అధ్యాయముపై నొక్ళొక్క పరిశోధకుడు ముందున కేంగవచ్చును. 
డా॥ తూమాటి దొణప్పగారు రాయలసీమ జానపద గేయములపైం 
(బ్రశస్తమగు కృషిని సల్సియున్నారు. 

1961లో విశాలాంధ్ర ప్రచురణాలయమువారు ఆచార్య 
పింగళి లక్ష్మీకాంతముగారి సంపాదకత్వమున పల్నాటి వీరచరిత్రిను 
(బ్రకటించిరి. ఇది పైకి సమగ్రముగా గన్చించినను, మిక్కిలి 
అసమగ్రమగు గ్రంథమని వీరగాథా పరిజ్ఞాన మేమాత్రము గలవా 
BS నిర్ణయింపంగలరు. దీనిలో 'కల్లుప్రతిష్ట, బాలచంద్రుని 
యుద్దము” అను రెండు వీరగాథలు తప్ప తక్మినవన్నియును మిక్కిలిగా 
కుదించంబడిన మరుగుజ్జాకథలే కాని, సమ(గ సాంప్ర దాయిక 
వీరగాథలు కావు. వీరగాథలలో సర్వసాధారణమగు జానపదత్వము, 
శక్తి, ధారాశుద్ధి, వివరణ, అపూర్వ కల్పనలు, పడికట్టు పదములు, 
49588 పునరుక్తులు మున్నగు ముఖ్యలక్షణములు ఈ కథలలో 
పూజ్యము. మదరాసు ప్రభుత్వ ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారము 
నందలి కథలకును పింగళివారి కథలకును ఏ మాత్రమును పోలిక 
లేదు. ఉన్నవ లక్ష్మీనారాయణగారు పింగళివారి కొసంగిన ఒక అతి 
సంక్షిప్త ప్రతినుండి ఈ కథలు ముద్రింపంబడినవని తెలియుచున్నది. 
అందుచే (బ్రజలలో వ్యాప్తియందున్న కథలకును వీనికిని సంబంధము 
లేకుండంబోయినది. 


618 తెలుంగు వీరగాధథా కవిత్వము 


1967లో ఆంధ్ర యాదవసంఘ ప్రథాన కార్యదర్శి శ్రీ 
ఆరాధ్యుల పిచ్చయ్యగారు Soov» SAI యను వీరగాథను 
(బ్రకటించిరి. ఇది కాటమరాజు కథాచక్రమున మొట్టమొదటి వీరగాథ. 
“బల్లికురువ యుద్ధము’ అను మటియొక వీరగాథనుగూడ పిచ్చయ్య 
గారు ప్రకటించిరి. ఈ సంవత్సరములోనే ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య 
అకాడమీవారు డా॥ బి. రామరాజుగారి సంపాదకత్వమునం దెలుం 
గు వీరగాథధలను (బ్రచురింప నిశ్చయించిరి. ఇది దేశికి శుభసూచకము. 

స్వాతంత్ర సిద్దనంతరము మన భారత ప్రభుత్వము బౌద్ధమత 
వ్యాప్తికి నడుము కట్టినది. ఫలితముగా జాతి నిర్వీర్యమైనది. తన 
వీరులను వీరగాథలను విస్మరించినది. 1962లో జరిగిన చైనా 
దురాక్రమణముతో మరలంగొంచెము SSB. వీరుల చరిత్రలతో 
Ede SEP ప్రబోధము ప్రారంభించినది. 

నేండు తెలుంగు సాహిత్య స్రవంతి సాంఘిక నవలల “సైడు 
కాల్వలి లోC (బ్రవహించుచున్నది! అయినను గొన్ని వీరగాథలు 
బుబ్బికథా రూవమునం (బ్రబలుచుండుట ముదావహము. 
కోకొల్లలుగా బుట్టుచున్న నేంటి బుట్టకథలు రూపము మార్చుకొన్న 
వీరగాథలే యగుటవలన గాథాలోలురకు6 గొంత యుపశమనము 
కలుగుచున్నది. 


రేడియో” శాఖవారు జానపదగేయములతోపాటు వీరగాథల 
కును గొంత ప్రోత్సాహమిచ్చుట మెచ్చందగిన విషయము. కాని 
వీరెక్కువగా వీరగాథానుకరణములైన బుజ్జికథలనే ప్రచారము చేయు 
చున్నారు కాని, సాంప్రదాయిక వీరగాథలనుగూర్చి అంతగా 
బట్టించుకొనుటలేదు. ఒక్ళొక్కప్పుడు ఒకటి రెండు సాంప్రదాయిక 
వీరగాథలను ముద్రిత గంథములనుండి (గహించియు, వానిని నిలయ 
mad dose బాడించుచున్నారు కాని, ఆయా గాథారులచేం 
బాడించుట లేదు. సాంప్రదాయిక వీరగాథలను గానము చేసెడి వివిధ 
గాథాకారులను రప్పించి, వారిచే నన్నిరకముల వీరగాథలను బాడించి, 
ఆయా వరుసలను రికార్డు” చేసి HDD భావితరములకు 
మహోపకారము సేయుట! 

ఈ మహోత్తమ జానపద సాహిత్య సంపదను సంరక్షించు 
కొనుటకుం బెద్దలు కొన్ని సూచనలు చేసియున్నారు. సంగీతాంశముతో 
సహా వీరగాథలను సేకరించుట అవశ్యకర్తవ్యమని ఇదివరలో 
గహొంచితిమి. దీనికిందోడు ఆయా నంవప్రదాయములు 
నశించిపోకుండ నుండుటకై తద్గాయక భిక్షువులను బ్రోత్సహించు 
చుండుటకూడ నవశ్యాచరణీయమే. ముధద్రించినంత మాత్రమున 
వానికి వ్యాప్తి యుండదు. ఏలయన ముదిత సాహిత్యము 
అక్షరాస్యులకు మాత్రమే అందుబాటులో నుండును. మన దేశమున 
నక్షరాస్యులకన్న నిరక్షాస్యులే యధికము. వారికి వ్రాంతకో(తలతోం 
బనిలేదు. వినికియే (ప్రధానము. మౌఖిక ప్రసరణమే వారి 
విద్యావిధానము. కావున నీ యధిక సంభఖ్యాకులను దృష్టిలో నుంచుకొని 


వీని వరిరక్షణకుం బూనుకొనవలెను. దేశికవితలలోని 
సాపొత్యాంశమును యథాతథముగా ము(దింవవలాను. 
సంగీతాంశమును 'టేప్‌ రికార్డు. చేయవలెను. సంగీతపు వరుసలను 
సాహిత్యము (SGI గుర్తింపవలెను. మౌఖిక సంప్రదాయ పరిరక్షకులైన 
జానపదగాయకులను టబ్రోత్సహింపవలెను. JÕEGA సంచయనమున 
నొక ముఖ్య విషయమును గమనింపవలెను. ఏ వీరగాథ యే 
ప్రాంతమున బుట్టినదో ఆ (ప్రాంతముననే సేకరించుట మంచిది. 
సంఘటన జరిగిన (ప్రదేశమునకు జుట్టు ప్రక్కల సేకరింపవలెను. 
ఇట్లు సేకరించుటవలనం (బ్రశస్తమగు కథ లభించును. బొబ్బిలి కథ, 
లక్ష్మమ్మ కథ, చిన్నమ్మ కథ మున్నగు వీరగాథ లాం(ధదేశ 
మందంతటను వ్యాపించియున్నను బొబ్బిలికథను శ్రీకాకుళ, 
విజయనగర మండలములలోనే సేకరించుట మంచిది. అల్లే లక్ష్మమ్మ 
కథను గుంటూరు మండలమునను, చిన్నమ్మకథను అనంతపుర 
మండలమునను సంపాదించుట వలన (బ్రైశస్తమగు పాఠములు 
లభించును. పల్నాటి వీరకథలను పల్నాటిసీమలోను, కాటమరాజు 
కథలను కనిగిరిీసీమలోను, సదాశివరెడ్డి కథను తెలంగాణమునను 
సేకరింపవలెను. దేశిసాహిత్య ప్రియులగు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి 
గారు ఈ మౌఖిక సాహిత్యమును రక్షించుకొనుటకు ఈ క్రింది 
సూచనలు చేయుచున్నారు: - 


“దేశిసారస్వతము అచ్చూ పత్రికలూ లేనప్పుడు ఆనోటినుంచి 
ఈనోటికి వ్యాపించిందనీ, నేడు పత్రికలూ పఠనమూ విరివిగా 
వ్యాపించినవి కనుక ఈ సారస్వతము ప(త్రికాముఖమున వృద్ధి 
అవుతుందనీ, కనక నేడు ఈ సారస్వతాన్ని పెంచడానికి (5355 
యత్న మనవసరమనీ కొందరి అభిప్రాయము. అది సరికాదేమో 
నంటాను. దేశిరచన నిరక్షరకుక్షుల రచన. కల్పన, ఊహ, రచన 
అన్నది అక్షరాస్యతకు అమ్ముడుపోయిన వస్తువులు గాదు. నేడు 
అక్షరాస్యత ఎంతపెరిగినా, నిరక్షరులే జనులలో హెచ్చు. వీరిలో 
రచయితలుంటారు. వారి రచనలకు ప్రోత్సాహము ఇస్తే, బూర్జువా 
వర్గములో పుట్టి కార్మిక కర్షకులను ఉద్దరిస్తున్నామనుకుని కృతక 
రచనలను గుప్పేవారికంటే చక్కగా రచిస్తారు వారు. అయితే ఈ 
ప్రోత్సామము ఎలాగు జరగాలీ? అన్న ప్రశ్న పుట్టుతుంది. ఇది (బ్రతికి 
ఉన్న సమస్య. దీనినెట్లు తీర్చవలెను? అన్నదానికి పలువురు పలు 
సమాధానములు చెప్పగలరు. నాకు తోచినవి రెండు:- ఒకటి - 
(గంథాలయాలలో లిఖితపుస్తక శాఖలను ప్రారంభించడము. మెకంజీ 
దొర ఒక్కడూ చేసిన పని దేశమంతటా ప్రతి సారస్వతుడూ ఎంతో 
కొంత చెయ్యాలి నేడు. పాటలు, కథలు, పదాలు, కీర్తనలు, జంగం 
కథలూ, ఏల పదాలూ, సామెతలూ ఎవరికందిన వాటిని వారు ఏదో 
ప్రసిద్ధ (గంథాలయమున కందించితే తరువాత పని దానంతట అదే 
జరుగుతుంది. రెండు:- దేవాలయాలూ, Bree దగ్గర తిరునాళ్లు 
జరిగినప్పుడు ఆ ప్రదేశమందున్న పెద్దలు పదాలపోజటీ పెట్టి- ఉర్లాము 
పద్ధతిని- ఈ దేశిసారస్వతులకు చిన్న బహుమానములు ఇవ్వవలెను. 


సేకరణ- పరిరక్షణ 619 


నేడు హరికథలు రూపటిపోయినవి; బుర్రకథలు (ప్రచారము 
పొందుతున్నాయి. వీటికి SI రూపము వస్తుంది. ప్రోత్సహిస్తే. 
వర్గభేదములు సన్నగిల్లుతాయి. చెయ్యవలసినదల్లా శ్రీకూర్మము, 
అరసవెల్లి, ముఖలింగము, రామతీర్థము, సింహాచలము, అనకాపల్లి, 
ఉపమాక, పిఠాపురము, కోరుకొండ, పట్టిసము, భద్రాచలము, 
మంగళగిరి, తిరుపతి, కోటవ్పకొండ వంట్‌ కేతాలలో 
ఏడాదికొకమారు దేశిసారస్వత సేవ. తెగిపోయిన జాతీయతా 
సూత్రాలను మళ్లీ దొరకబుచ్చుకుని, తెలుగు జాతికి సహజమైన వృద్ధిని 
సమకూర్చుటకు నాకు తట్టిన సాధనాలివి. మేధావులు తర్శ్మింతురు 
గాక!” 


ఇందు శ్రీపాదవారు సూచించిన వీరగాథల పోటీలు కన్నడ 
దేశమున బందొమ్మిదవ శతాబ్దము నాంటికే కలవని తెలియుచున్నది. 
జె.ఎఫ్‌.ప్లీటు దొరగారు సేకరించిన “సంగయ్య నేరము-మరణము” 
అను కన్నడ HOPE జివర యిట్లున్నది: - 


“తుకారామ నమ్మ వస్తాదరా 

శాయిరా కని అవ్హు మాడిద తయార 
a నక్షర ఇల్లదాంగ కసర 

అవర SBS మేగ ముత్తిన తూరా, జర్తరా, 
నంతు బసజ్ఞ జీవద గెణాయరా 

వైరిగి మాడ్యర జేర 

ఇలిత కలిగిగి నీరా 


ఏర మాదురావ కలిగిగె బిద్దాన గంటా 
హోడిన So ముక పాట.” 


ఇట గాథాకారులలో రెండు పక్షములకు గాథాగానమునం 
బోటీలు నిర్వహింపంబడినవి. ఇందొక పక్షమువారు తమ గుమ్మెటల పై 
బంగారు తురాయిని ధరించినారు. SES పక్షము SON” అను 
ED తురాయిని ధరించినది. ఒకరి తరువాత నొకరు పోటీలు 
పడి పాడినారు. బంగారు తురాయి గల పక్షము నెగ్గెను." ఈ 
పక్షమునకు గురువు తుకారం; వీరి గాథను “అప్ప అను నతండు 
రచించెను. “సంతు, NE, మాధవరావు అనువారలు ఈ గాథా 


గానమునం బాల్లొని విజయము సాధించిరి. ఇట్లు పోటీలు 
నిర్వహించుటవలన వీరగాథల నభివృద్ధి పటుపవచ్చును. 

“జానపద సాహిత్యమును సేకరించుట యనునది ఒంటి 
మానిసి చేయునది కాదు. ప్రభుత్వమో లేదా పూటిగా డబ్బున్న సంస్థలో 
ఈ పనికి పూనుకొనవలెను. ప్రాయసమువారు, టేపురికార్డర్లు, 
చిత్రకారులు, కెమెరాలవారు, స్వరజ్ఞానముగలవారు మున్నుగా గల 
బలగంబుతో కొందరు శ్రద్ధగలవారు బయలుదేరవలె. (గామ 
గ్రామమున గల ప్రతి కులమువారిని, (5888 చెందినవారిని 
కలిసికొనవలె. వారి అచ్చటలు ముచ్చటలప్పుడు, పండుగలు పబ్బము 
లప్ప్రుడు, కాయకష్టము చేయునప్పుడు, ఆడుచుండగా పాడుచుండగా 
చాటుగా నేటుగా, బులిపించి బుజ్జగించి, అదరించి బెదరించి, 
లంచములిచ్చి, పంచలనిచ్చి, చివరకు కాల్బుటకు పొగాకు 
చుట్టలనిచ్చి, కల్లునీళ్లకు రాగిడబ్బు లిచ్చియెనను, ఏస లొక్కటి గూడ 
మాసిపోనీక, స్వరము లేమాత్రంబు జారనీక, తాళంపు క్రమమును 
తప్పగానీక, ఊతయు (accent) క్రమముగా ఉన్నదున్నట్లు, ఈ సాహితీ 
సంపద నంతటిని కొల్లగొట్టవలెను. ఈ విధముగా సేకరించిన 
ముడిసరుకును, మొదట తాలూకా స్థాయిలోను, తరువాత జిల్లా 
స్థాయిలోను, అటు తరువాత ఆంధ్రప్రదేశ స్థాయిలోను, ఏరి కూరి 
కుప్పలు బోసి, జల్లెడపట్టి, ఏ ప్రక్రియ కా ప్రక్రియగా టీకలతో 
టుష్టీకలతో వివిధ సంపుటములుగా ప్రచురించవలె. అప్పుడే 
సక్రమమైన శాగస్త్రీయమైన పరిశోధనలు ఈ సాహిత్యమున 
జరుగగలవు. పాశ్చాత్యులును, కొందరు బుద్ధిమంతు లఅగం 
జెత్త్రరాహులును ఇటులే చేసినారు”. "* 

దూరడ్శష్టితో, స్వానుభవముతో, జానపద కవితాభిమానముతో 
పై విద్వాంసు లొసగిన అమూల్యములగు సూచనలను సలహాలను 
వెనువెంటనే పాటించి, (క్రియాళీలురగు నాంధ్రులు నడుముకట్టి, 
కార్యరంగమునకుటికి, మినుకు మినుకు మనుచున్న జానపద కవితా 
జ్యోతిని, శాస్త్రీయ సంచయనమను నాజ్యముచేం బ్రజ్వరిల్లంజేసి, ఆ 
నిసర్గ కవితా ప్రభల ధగద్ధగలచే దశదిశలను సందీప్తము చేయవలసి 
యున్చది. భవతు॥। (a 


620 తెలుంగు వీరగాధథా కవిత్వము 


జ్ఞాపికలు 
1. బాలశౌరిరెడ్డిగారి హిందీ జానవద వాజ్ఞుయము” అను వ్యాసము, కిన్నెర, జనవరి 1955. 
2. H.M. Belden, “The Study of Folk Song in America”, Modern Philology, Vol.2, (1904-1905), p. 579. 
త. చూ. కిన్నెర, జనవరి 1955, వుటలు 180, 181. 
4. తెలుంగు జానవదగేయ 2245, వుట. ౫౩. 
ర. అదే, పుటలు RI, ౫౩. 
6. (VND (154485 ప్రాచ్య లిఖితవుస్తక భాండాగారము, 8.30. 2550, (flyleaf). 
7. ఆంధ్ర వాజ్ఞుయ చరిత్రము, వుట 154. 
6. చూ ఆంధ వాజ్ఞుయ నూబిక, మధద్రాను, 1927. 
9. కిన్నెర, జనవరి 1955 (నం(క్రాంతి 5095), వుట 95. 
10. “Tukaram is our teacher; the ballad- monger Appu has composed (this song); the hand - writing, in which there is no fault, 


is that of Demanna, on whose drum there is a plume ofpearls, with feathers and tinsel, and gold and silver lace. Santu and 
Basanna, our firm friends, have completely overcome our enemies; defeat has come to the Kalagi. (Raising the voice)- 
Madhavarao became a sore trouble to the Kalagi; in singing he has everything at the tip of his tongue. ”- Indian Antiguary, 


Vol. xviii, (1889), pp. 358-359. 


11. “The allusion here is to a singig-match between two rival parties ofballad-singers. The members of one party have on their 
drums the tura or “plume of feathers and pearls and tinsel, with gold and silver lace’; and those of other party, a Kalagi 
which seems to be “a plume of feathers for a horse's head”. The two parties sing alternately, until one is declared to have 
surpassed the others. In the present case the tura-party, to which belonged the composer of this ballad, is declared victori- 
ous.”- ibid. 


12. డా॥ బి. రామరాజుగారు, “త్రివేణి” (ఆంధ్ర జానపదగేయాలు), సంపాదకీయము, పుటలు iv, v. 


సింహావలోకనము 


“తెలుంగు వీరగాథాకవిత్వి' మను నీ పరిశోధక వ్యాసము 
ఇరువదిటైందు ప్రకరణములలోం జర్చింవంబడి నది. ఈ 
యిరువదియెదు ప్రకరణములును నాలుగు భాగములుగా విభజింప 
బడినవి. వథమ భాగమున వీరగాథల నిర్వచన. లక్షణ 
వర్గీకరణాదులును; ద్వితీయ భాగమున తెలుంగు వీరగాథలలోని 
(298 వర్గములైన గాథాచక్రములు-గాథలు- గాథానికలును; తృతీయ 
భాగమున వీరగాథల కవిత్వ భాషాచ్చందస్సంగీతాదులును; చతుర్ధ 
భాగమున వీరగాథల విశిష్టత- గాథకులు- అనాదరణాదులును 
చర్చింపంబడినవి. 


(ప్రథమ భాగము 

తొమ్మిది ప్రకరణముల సమాహారమగు ప్రథమ భాగమున 
వీరగాథా కవిత్వమున కొక ఆముఖమును, వీరగాథా నిర్వచనము 
(ప్రాచ్య పాశ్చాత్య మతములు)ను, వీరగాథల ప్రాచీనతయు, వీరగాథల 
ఉత్పత్తి కర్త ఎత్వములును, విదేశ భాషలలోని వీరగాథలనుగూర్భ్చియు, 
భారతభాషలలోని వీరగాథలనుగూర్చియు, తెలుగులోని వీర 
గాథలనుగుణించియు, వీరగాథల లక్షణములును, వీరగాథల 
వర్గీకరణమును దెలుపంబడినవి. 


1. అముఖము: 

వీరగాథా కవితాప్రక్రియ ప్రపంచమున [బ్రతిసాహిత్య 
మందును గాననగును. ఆంధ్రసాహిత్యమున మనము గర్వింపం 
దగినన్ని వీరగాథలున్నవి. ఇవి మన సాహిత్యమునంగల “మార్గ- 
దేశి” విభాగములలో దేశికిం జెందినవి. దేశిసాహిత్యమందలి కవిత్వము 
నిబద్ధ్దానిబద్ధములచే మరల రెండు విధములు. ఇందు వీరగాథలు 
“అనిబద్ధదే శి” (శుద్ధదేశి)కిం జెందును. (ద్విపద కావ్యములు, 
యక్షగానములు, హరికథలు- మొదలగునవి నిబద్ధదేశికి చెందును.) 
ఇంకను సూక్ష్మపరిశీలనముచే అనిబద్ధదేశిలో “పామరదేశి” 
(జానవదము), “జాతిదేశి” అను మలతిరెండు శాఖలను 
గుర్తింపవచ్చును. ఇందు వీరగాథలు పామరదేశికిం జెందును. 
పల్లెపాటలు లేక జానపద గేయములు (Folk songs) వీనిసోదర 
శాఖ. (Bo పాటలు, పిల్లల పాటలు, భజన కీర్తనలు, పొడుపు 
కథలు మొదలగునవి జాతిదేశికి చెందును.) 

ఈ వీరాథలు మార్గకవిత్వములోని ఇతిహాస ప్రక్రియకు 
మూలకందముగా భావింవపంబడుచున్నవి. (మహాభారతము 


“జయిమను వీరగాథనుండి పరిణమించినదని విమర్శకుల 
అభిప్రాయము. ) జానపద విజ్ఞానము” (Folklore) నుండి, జానపద 
భాషను, జానపద శాస్త్రములను దప్పించినచో, “జానపద సాహిత్యము” 
(Folk literature) మిగులును. ఈ జానపద సాహిత్యమున 
గేయములు (Folk songs), గేయకథలు (Popular Ballads), 
వచనకథలు (Folk tales)- అను మూండు ప్రక్రియలున్నవి. ఇందలి 
గేయకథా ప్రక్రియయే ఈ సిద్ధాంతవ్యాస (ప్రమేయములోని వీరగాథలు! 


2. వీరగాథా నిర్వచనము:- 

‘Ballad’ శబ్దము “ballaare? అను లాటిను శబ్దమునుండి 
పుట్టినది. దీనికి మొదట As మను నర్ధమున్నను, నేండాయర్థము 
నశించి, “గేయరూవమున నున్న కథి యును నర్భము 
వ్యాపించియున్నది. Ballad అనునది బాహ్యాస్వరూపమున lyric 
ను, ఆంతరస్వరూపమున epic ను బోలియుండునని పాశ్చాత్య 
విమర్శకులు నిర్ణయించిరి. ఇది గేయరూపమున నున్న చిన్న 
ఇతిహాసము, లేదా కథాత్మకమగు పెద్ద గేయము. Ballad శబ్దమునకు 
సరియైన తెలుంగు శబ్దము DTE. “జానపదగేయ రూపమున 
నుండి, వీరరస (ప్రధానమగు కథను జెప్పుచు, సంచార గాయక 
భిక్షువులచేం బాడంబడు సరళ కథాగేయమే వీరగాథ” అని తెలు 
గున నిర్వచింపవచ్చును. బొబ్బిలి కథ దేసింగురాజు కథ, బాలనాగమ్మ 
కథ, ముగ్గురు మరాటీల కథ, సర్వాయి పాపడు కథ, కాంభోజరాజు 
కథ వంటివి దీనికి 50 లక్ష్యములు. 


ఈ వీరగాథలు గాయక భిక్షువులచే రెండు మూండు రాత్రులు 
పాడందగిన పరిమాణములో నుండును. ఇట్టి వీరగాథలు కొన్ని ఒక 
(ప్రముఖ వీరుని చుట్టును అల్లంబడి, ఆతనింగూర్చియు, ఆతని 
బంధువులనుగూర్చియుం బెక్కుకథ లను వర్ణించుచుండును. 
ఒక్ళొక్కప్పుడు ఒక కులదైవమునకుC బ్రాధాన్యమిచ్చి, ఆ దైవమును 
గొలిచిన రాజుల వృత్తాంతములను అనేక వీరగాథలలో నొక వరుస 
క్రమమునం బెద్ద యితిహాసమువలెం జెప్పంబడుచుండును. ఇట్టి 
వీరగాథల సమూహమును 'వీరగాథాచక్రము’” (Ballad-cycle) 
అందురు. తెలుగులో పల్నాటి వీరకథలును, కాటమరాజు కథలును 
వీరగాథాచక్రములకుం RI యుదాహరణములు. ఈ వీరగాథా 
చక్రములను గాథాకారులు లేక వృత్తిగాయకులు (Minstrels) నెలల 
తరబడి పాడుచుందురు. 

మటికొన్ని వీరగాథలు మిక్కిలి ప్రూస్వములుగ నుండి 
జానపదులచేం బనిపాటులయందుంగాని, గాయక భిక్లువులచేం 


622 తెలుంగు వీరగాథా కవిత్వము 


బగటిపూట బిచ్చమెత్తుకొనునప్పుడుగాని పాడంబడుచుండును. ఇవి 
యొక అరగంట లోవుననే పూర్తియగును. వీనిలోంగొన్ని 
కథాత్మకములుగను, మటికొన్ని కేవల కథాసూచకములుగను 
నుండును. ఇట్టివానిని “'వీరగాథానికలు’” లేక “లఘువీరగాథలు” లేక 
“వీరగీతములు’” (Balladings) అందురు. తెలుంగులో గుజ్బాల 
గోపిరెడ్డిపాట, మానందిరెడ్డిపాట, బుడ్డా వేంగళరెడ్డి పాట మున్నగునవి 
వీరగాథానికలకుం జక్కని యుదాహరణములు. 


8. వీరగాథల ప్రాచీనత: - 

గిరిగహ్వరవాసియగు ప్రాక్తనమానవుని లయాత్మక భాషణము 
నుండి కాని, నృత్తగీతమునుండి కాని కవిత్వము పుట్టియుండును. 
దీని ప్రాథమిక రూపము శుద్ధగేయము. దీనితో గథాకథనము NOR 
వీరగాథ యేర్పడియుండును. ఈ గేయములు కథాగేయములు, 
పద్యకవిత్వము కన్నం బ్రాచీనములనుటలో సందేహము లేదు. 
గేయముల ఛందస్సులో బద్యముల ఛందస్సుకన్న నియమములు 
తక్కువగ నుండుటకూడ గేయముల ప్రాచీనతకుC బోషకమగుచున్నది. 
క్రీ.పూ. 3000 సంవత్సరములనాండు ఆర్యులు మన దేశమునకు 
వచ్చుట ప్రారంభించిరి. అప్పటికి మనదేశముననున్న నల్లజాతులతో - 
ముఖ్యముగా ద్రావిడులలో నార్యులు యుద్ధములు చేసిరి. ఈ యార్య 
(ద్రావిడ సంఘర్షణలో ననేక వీరగాథలు పుట్టియుండును. అట్టివానిలో 
రామాయణమొకటి. ఆర్యుల అంతకలహములలో (రాజవర్గములోని 
అంతఃకలహములలో) మహాభారతము, వర్గకలవాములలో 
(పురోహితవర్గము - రాజవర్గముల కలహము) హరిశ్ళం[ద్రునికథ 
పుట్టినవని చెప్పవచ్చును. (క్రీ.పూ. 10,000 సంవత్సరములకు 
జెందిన మన వేదములలో వీరగాథా బీజములున్నవి. ఈ వేదములు 
ప్రాచీనార్యుల జానపద విజ్ఞానమని విమర్శకుల తలంపు. ఇందలి 
ఉపాభఖ్యానములు వీరగాథలే. వీనికి “గాథలు’- 'నారాశంసులు’- 
“ఇతిహాసములు” మున్నగు పేర్లు కలవు. త్రేతాయుగమున అనంగా 
క్రీపూ. 6000 సంవత్సరములనాండు రచింపంబడిన రామాయణము, 
క్రీ.పూ.3100 ప్రాంతమున రచింపబడిన మహాభారతము- ఈ 
రెండును ప్రాచీన వీరగాథలనుండి “ఐతిహాసిక క్రమమున (Epic 
Process లో) నేర్చ్పడియుండును. “నలుని కథి- “హరిశ్చంద్రుని కథి 
ఈ రామాయణ మహాభారతముల కన్న ప్రాచీనములైన వీరగాథలు. 
ad ఐతిహ్యములు (legends) గా భారతదేశమందంతటను 
వ్యాప్తినొందినవి. 


“వీరిశబ్ద ప్రాచీనతనుబట్టి కూడ వీరగాథలు ప్రాచీనములని 
తలంపవచ్చును. వివిధ ప్రాకృతములలో వీరగాథధలుండియుండును. 
అషభ్రంశములోని 'రాసములు' వీరగాథలు కావచ్చును. క్రీశ. మొదటి 
శతాబ్దమునాంటి గుణాఢ్యుని “'బృహత్మథి పిశాచములనంబడు 
ఆటవికుల ముఖస్ట సాహిత్యమునుండి నిర్శ్మింపండియుండును. ఈ 
పిశాచములు ఆదిమ [ద్రావిడులని అనుమానింప 938. కాళిదాసు 


కాలమున, వత్సరాజగు నుదయనుని సాహసగాథలు పల్లెలలో 
బచారమున నున్నవి. క్రీ.పూ. రెండవ శతాబ్దమునుండియు 
రాజస్థానములో వీరగాథలున్నవని తలంపవచ్చును. (గ్రీకు, లాటిను, 
ఆంగ్లోశాక్టను, జర్మను, హీబ్రూ, చైనీస్‌- మున్నగు ప్రాచీన విదేశ 
సాహిత్యములందుంగూడ వీరగాథలున్నవనుటకు సాక్ష్యములున్నవి. 
భారతదేశమున తమిళము, కన్నడము, పంజాబీ, అస్సామీ భాషలలోం 
(TAS వీరగాథ లున్నవని తెలియుచున్నది. సంగీత నాట్యశాస్త్ర 
(Kosmos) దేశిరాగముల, గేయముల ప్రసక్తినిబట్టి కూడ 
వీరగాథల ప్రాచీనతను దెలియనగును. తెలుగులో బ్రాజ్బన్నయ 
యుగమున గేయములు, వీరగాథలు గలవనుటకుC (బ్రబలమగు 
తార్మాణములున్నవి. 


4. వీరగాథధల ఉత్పత్తి కర్త్రత్వములు: - 

వీరగాథల ఉత్పత్తి కర్తృత్వములు వివాద(గస్తమైనవి. 
పాశ్సాత్యవిమర్శకులలోం గొందటు, వీరగాథలు అతిప్రాచీన కాలమున 
జానపద సంఘములచే నృత్యమునందు ఆశువుగా సృజింపంబడినవని 
సిద్దాంతము చేసినారు. మణతికొందటు ఈ సిద్ధాంతమును ఖండించి, 
వీరగాథలు మధ్యయుగములలో గాథాకారులచేతను, (ప్రతేక కవుల 
చేతను రచింపంబడినవనియు, వీనికిమూలము ప్రాచీన శిష్టసాహిత్య 
మనియు వాదించుచున్నారు. 

ప్రాక్రమానవుని నృత్తగీతమున భావాత్మక మగు చిన్నపాట 
పుట్టునుగాని, కథాకథనముతోం గూడిన పెద్దపాట పుట్టుట 
స్వభావవిరుద్ధము. కావున వీరగాథ, జానపదగేయము కన్నం 
బ్రాచీనమైనది కాజాలదు. ఇతిహాసములకు మూలము వీరగాథలు 
కావచ్చును. అయినను, క్రీ. శ పండ్రెండవ శతాబ్దముకన్న[ బ్రాచీనమైన 
వీరగాథలు (ప్రపంచమున నేదేశమందును నేడు లభించుట లేదు. 


అన్ని వీరగాథలును నొకేవిధముగా బుట్టవు. తెలుగులో 
గొన్ని వీరగాథలు శ్రీనాథాది ప్రత్యేకకవులచే రచింపంబడినవి, 
మటికొన్ని వీరగాథలు జంగముల ఆశురచనలుగా౭ బుట్టినవి. వీరగాథ 
యీ రెండు విధములలో నేవిధముగా౭ బుట్టినను, సిసలైన 
వీరగాథాస్వరూప మేర్చడుటకు అది కొంతకాలము ప్రజలలో మౌఖిక 
సంప్రదాయము (Oral Tradition) లో జీవించి తీరవలెను. 


నాగరికత వీరగాథోత్పత్తికిం బరమశత్రువు. ఆంధ్రదేశమున 
నాగరికములైన మాగాణి ప్రాంతములకన్న అనాగరికములైన మెట్ట 
ప్రాంతములలో వీరగాథలు అధికముగా బుట్టుచున్నవి. దేశ 2585 
స్వరూపము, జాతి మనస్తత్వము, కులస్వభావము మున్నగునవి 
వీరగాథోత్పత్తిలో€ గీలకస్థానమును వహించును. 


ర్‌. విదేశ భాషలు- వీరగాథలు: - 
ప్రపంచమున డెన్మార్కు ఖుర్‌ ద్వీపములు (Faeroe 
islands), స్మాంట్లండు, పోర్చుగల్‌, సిసిలీద్వీపము, స్పెయిన్‌ 


సింహావలోకనము 623 


దేశములలో వీరగాథలు అత్యధికముగా నున్నవి. డెన్మార్కు 
దేశమందును, తత్సంబంధమగం సే రోద్వీవ ములందంను 
కవిత్వమంతయు వీరగాథలతోనే నిండిపోయినది. ఒక్క 20758 
కాక తక్కిన స్మాండినేవియా కంతకును వీరగాథలు గర్వకారణమగు 
సాహిత్యముగాం౭ బరిణమించి భాసిల్లుచున్నవి. స్పెయిన్‌ సాంప్రదాయిక 
వీరగాథలు వీనిని తలదన్నినవిగా నున్నవి. పోర్చుగీస్‌ సాహిత్యమున 
వీరగాథలు SI) SES ప్రక్రియ కానరాదు. ఇటలీదేశ విభాగమగు 
సిసిలీ (Sicily) ద్వీపమున ఏడువేల వీరగాథ లున్నవని (5° 
(Pitre) వంటి పరివోధకులు నిర్ణయించినారు. ప్రపంచమున కొద్దియో 
గొప్పయో వీరగాథలు లేని దేశము లేదని చెప్పవచ్చును. 


6. భారత భాషలు- వీరగాథలు: - 

భారతదేశమున రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌ 
రాష్ట్రములలో వీరగాథలు కొల్లలుగా నున్నవి. వీరగాథాసంపదలో 
డెన్మార్కు స్పెయిన్‌ దేశములతోం బోల్చందగినది PARIS. హిందీ 
సాహిత్య చరిత్రమున వీరగాథలకొక ప్రత్యేకయుగమును సంతరింపC 
జేసినది రాజస్థానీ మాండలికమే. వీరగాథను రాజస్థాన్‌లో Korvid 
అనియు, చారణగీతి మనియు౯ DI. “'పృథ్వీరాజ రాసో” 
ప్రాచీనమును (బ్రశస్తమునునగు వీరగాథ. మహారాష్ట్రమున శివాజీపై 
నెన్నియో వీరగాథలున్నవి. మహారాషులు వీరగాథను “పొవాడే” 
అందురు; పంజాబభీయులు TE అందురు. 'నాదిర్‌షా దీ వార్‌” 
పంజాబీలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన వీరగాథ. కన్నడమున వీరగాథను 
“లావణి” యనుచున్నారు. ఇందు “కుమారరాముని కథె- కిత్తూరు 
చెన్నవ్వరాణి కథె- కరిబంటన కథె- కెరగెహార- గోవినహాడు” 
మొదలగునవి ప్రసిద్ద వీరగాథలు. భారతదేశమున నితర భాషలందును 
వీరగాథలు పుషృలముగాం గలవు. 


7. తెలుగులో వీరగాథలు: - 

భరతఖండమున వీరగాథాసంపదలో రాజస్థానముతో తుల 
దూంగంగల రాష్ట్రము మన ఆం(ధ్రదేశము. పౌరాణికములు, 
చారిత్రకములు, సాంఘికములు మున్నగు విభాగముల క్రిందికి వచ్చు 
వీరగాథలు తెలుగులో కోకొల్లలుగానున్నవి. సంఖ్యాబలముననే కాక, 
ప్రాశస్య ప్రాచీనతలలోంగూడ నివి వన్నెకెక్కినవి. పల్నాటి వీరకథలు, 
కాటమరాజు కథలు క్రీ.శ. 12, 13 శతాబ్దములకే తెనుంగు గడ్డపై 
మాటు[మోయగుచుండినవి. మన బొబ్బిలికథ ప్రపంచమున పళ్లపై 
లెక్నింపందగిన నత్యుత్తమ వీరగాథలలో నొకటి. (343,89 
విమర్శకులు చెప్పిన వీరగాథా లక్షణములన్నింటిని పుణికిపుచ్చుకొనిన 
పరమ ప్రశస్త వీరగాథ మన బొబ్బిలి యుద్ధము. తెలుంగు సాహిత్యమున 
వీరగాథలు ఎక్కువగా నుండుటయే కాక, వీరగాథాచక్రములు (Bal- 
lad-cycles) ను SSI నుండుట మతియొక విశేషము. (తక్కిన 
భారతభాషలలో నిట్టి సుదీర్హ చారిత్రక వీరగాధాచక్రములు కానరావు. ) 
పౌరాణికములలో పరశురాముని కథాచక్రము, అస్పష్టచారిత్రకము 


లలో అంకమ్మ కథాచ[క్రము, చారిత్రకములలో పల్నాటి 
వీరకథాచక్రము, కాటమరాజ కథాచక్రము మిక్కిలి |ప్రసిద్ధికెక్కినవి. 
బొబ్బిలి కథ, దేసింగురాజు కథ, బాలనాగమ్మ కథ, కాంభోజరాజు 
కథ, ముగ్గురు మరాటీల కథ, లక్షుమమ్మ కథ, కామమ్మ కథ, 
సన్యాసమ్మ కథ, చిన్నమ్మ కథ, ఎటుకల నాంచారి కథ, పసల బాలు 
డు కథ, సర్వాయి పాపడు కథ, చిన్నపరెడ్డి కథ, సదాశివరెడ్డి కథ, 
కర్నూలు నవాబు కథ, రావులమ్మ కథ, బల్మూరి కొండ(లాయని 
కథ, బంగారు తిమ్మరాజు కథ, కొమార రాముడి కథ, గాంధారి 
కథ- మున్నగునవి తెలుంగు నేలపై దరతరములనుండి 
పాతుకొనిపోయిన వీరగాథలు! తెలుంగు గాలిలో జిరకాలముగా 
మాటుమోంగుచున్న వీరగాథలు! తెలుంగు రక్తములో జీర్ణించిపోయిన 
వీరగాథలు! 


ప్రాచీన కవులలో నన్నెచోడుండు, పాల్మురికి సోమనాథుం 
డు, క్రీడాభిరామకర్త, పాలవేకరి కదిరీపతి (శుకసప్తతి), అయ్యలరాజు 
నారాయణామాత్యు(డు (హంసవింశతి) మున్నగువారు జానపద 
TEISSE నెకువగాం దెచ్చినారు. ఆంధ్ర వాగ్గేయకారుల రచనలు 
కొన్ని జానపద కవితానుకరణములు. తెలుంగు దేశిరాగముల 
ప్రసక్తియు, గేయముల ప్రసక్తియుC గొన్ని సంగీత లక్షణ(గంథములలో 
సహితము గలవు. ఊహనుబట్టి పరిశీలించినచోం దెలుంగుభాష 
సుస్థిరరూపమును దాల్చినప్పటినుండియు, ననంగా క్రీశ. 6, 7 
శతాబ్దములనుండియు వీరగాథలుండియుండవలెను. ప్రాచీనకవుల 
ప్రసక్తినిబట్టి పరిశీలించినచో నన్నయకు బూర్వమునుండియు 
వీరగాథలు కలవని తెలియుచున్నది. ఉపలబ్ధములనుబట్టియుం, 
జారిత్రక సంఘటనలనుబట్టియుC బరిశీలించినచోయ దెలుంగులో 
“పల్నాటి వీరచరిత్ర యను వీరగాథాచక్రము (Ballad-cycle) 
ప్రాచీనమైనదిగాం XD. ఇందలి యితివృత్తము క్రీ.శ. 
పండ్రెండవ శతాబ్ది చతుర్ధ్భపాదమున (క్రీ.శ. 1178-1182) 
మధ్యకాలమున జరిగిన చారిత్రక సంభుటనము. ఉత్తర 
హిందూదేశమున క్రీ.శ. 12 వ శతాబ్దమునాంటి ära రాసో' 
యను రాజస్థానీ వీరగాథను, 13వ శతాబ్దమునాంటి “తుగ్లక్‌ షా 
ఖు(స్రోన్‌ఖాన్‌ వార్‌” అను పంజావీ వీరగాథను దప్పించినచో, 
మిగిలినవన్నియును పదునైదవ శతాబ్దమునకు దరువాతివే. తెలు 
గులో క్రీ.శ. 12వ శతాబ్దమున సిరియాకుని SP, 135 శతాబ్ది 
యుత్తరార్థమున పల్నాటి వీరకథలు, పరశురాముని కథలు విరివిగా 
బాడంబడుచుండినట్లు ప్రబలసాక్ష్యము లున్నవి. 


8. వీరగాథా లక్షణములు: - 

డా॥ బి. రామరాజుగారు జానపదగేయ (Folk song) 
పరముగా జెప్పిన పది లక్షణములలోను “మౌఖిక ప్రచారము, 
సహజశైలి, పాడుటకు వీలుగా నుండుట, పునరావృత్తి, జనసామాన్య 
రిచితవస్తువును గలిగియుండుట, ఆశురచనలు- అను నాటు 


es 


624 తెలుంగు వీరగాథా కవిత్వము 


లక్షణములు వీరగాథలకుంగూడ వర్తించుచున్నవి. SH" (Bliss 
Perry) అను పాశ్చాత్య విమర్శకుడు వీరగాథల నిస్సందేహ 
లక్షణములను విడమర్చి చెప్పినాడు. మొత్తముపై వీరగాథల 
కతిప్రధానములైన పదిలక్షణములుండునని నిశ్చయింపవచ్చును. 
వీరగాథ గేయస్వరూపమున నుండును- ఇది ప్రథమ లక్షణము. 
సరళచ్చందము, పునరావృత్తి (Refrain), గానయోగ్యత- అనునవి 
యిందలి ఉపలక్షణములు. వీరగాథ కథాఖ్యానాత్మకముగా నుండును- 
ఇది ద్వితీయ లక్షణము. నియమిత పరిమాణము, యథార్థ సంఘటనా 
జన్యత్వము, దేశీయేతివృత్తము, నాయకాభేదత, వీరరస ప్రాధాన్యము, 
కథాసారళ్యము, హరఠాత్రారంభత్వము, సంభాషణా సహితత్వము, 
వచన రాహిత్యము, విషాదాంతత, 09588 పునరుక్తి (Incremental 
Repetition) అను పదునొకండును ద్వితీయ లక్షణములోని 
ఉపలక్షణములు. 20939890 ఆశుకవనమున జనించుట 
వీరగాథయొక్క తృతీయ లక్షణము. కవి నామము తెలిసినను వీరగాథ 
అప్రధాన కర్త్రకముగా నుండుట తృతీయ లక్షణములోని అవాంతర 
లక్షణము. మౌఖిక ప్రనరణము (Oral Transmission) న 
దేశమంతయు వ్యాపించుట, మౌకిక సంప్రదాయము (Oral Tra- 
dition) న తరతరములు జీవించుట, వీరగాథల నాల్గవ లక్షణము. 
బహుజనాదరపాత్రత లేక జనరంజకత్వము (Popularity) ఇందలి 
అవాంతర లక్షణము. వీరగాథ, నాటకమువంటి శుద్ధ పరాశ్రయ 
కవిత్వము (Objective Poetry). ఇది దీని ఐదవ లక్షణము. 


వీరగాథలలో భాషయే కాక భావములును సరళముగా 
నుండును. వీరగాథలలోం గొన్ని పడికట్టు పదములు వర్ణనలు పదేపదే 
ప్రయోగింపంబడుచుండును. వీనిని “వీరగాథల వారానువర్తనములు” 
(Ballad Commonplaces) అందురు. ఇట్టి శైలీసారళ్యమును 
వారానువర్తనములను గలిగియుండుట వీరగాథల AES లక్షణము. 
ఎంతటి ప్రతిభావ్యుత్సత్తులుగల కవియైనను సాంప్రదాయిక వీరగాథను 
దనంతతాను సృజింపలేండు. వీరగాథ (ప్రజలలో సహజముగా 
బుట్టును; తరువాత దీనిపై కవి చేయి పడవచ్చును. ఇట్లు అనితర 
సాధ్యములుగా నుండుట వీరగాథల యేడవలక్షణము. (ప్రపంచమున 
వివిధ దేశముల వీరగాథలలో నొక యేకసూత్రము కాన్పించును. 
అందుచే వీరగాథలు (ప్రాక్షమానవ సంభుమును, వసుదైక 
కుటుంబమును నిరూపింప సమర్థములని చెప్పవచ్చును. ఇట్టి 
అద్వితీయ గుణము (unique character) ను గలిగియుండుట 
వీరగాథల యెనిమిదవ లక్షణము. వీరగాథలు నీతిని వాచ్యముగా 
బోధింపకున్నను, ధ్వనింపజేయును. “విధి బబీయము, మానవుడు 
నిమిత్తమాకత్రుండు? అనునదియే వీనియందు ధ్వనితమగు నీతి. ఇట్టి 
నీతిని ధ్వనింపం జేయుట వీరగాథల తొమ్మిదవ లక్షణము. వీరగాథలు 
జీవిత సంగ్రామమును సామాన్య సైనికునివలె యథాతథముగా 
మనకు నివేదించును, జీవితములోం బ్రతి ప్రస్థానము చివరను ఓటమి 
యున్నదను విషాద విషయమును (బ్రతిధ్వనించుచుండును. ఇది 


వీరగాథల పదియవ లక్షణము. ఈ పది లక్షణములలోను గొన్ని 
వీరగాథల కెక్కువగా వర్తించును; మతికొన్ని వీరగాథానికల 
(95338 70) కెక్కువగా వర్తించును. వీరగాథలలో 
నితిహాసలక్షణములును, వీరగాథానికలలో జానపదగేయ (Folk 
song) లక్షణములును హెచ్చుగా గాననగును. 


వీరగాథల ప్రాశస్త్యమును దెల్పు లక్షణములే కాక, వాని 
లోపములను 2) లక్షణములును గొన్ని కలవు. సామూహిక 
రసానందమునే కాని, వ్యక్తిగత రసానందము నీయలేకపోవుట, 
పదములు వర్ణనలు పదేపదే పునరుక్తములగుట, కేవల పఠనము 
వలన నిందలి కవిత్వము రసతృప్తినీయకుండుట, సంఘటనలు 
ఘోరాతిఘోరముగా వర్ణింపంబడుట, ఒకే పక్షమువారి నభిమానించుచు 
రచనసాగుట, పర్యవసానమున నేవిధమగు పరమార్థమును 
సాధింపకుండుట, ఛందోవైవిధ్యము లేకుండుట, మిక్కిలి పరిమితమగు 
పదజాలమును గలిగియుండుట- మున్నగునవి వీరగాథల (ప్రధాన 
లోపములు. 


వర్తమాన కాలమునం దెలుంగు దోశిసాహిత్యమున 
విజృంభించిన “బుట్బికథ లు” వీరగాధథానుకరణములే కాని, 
సాంప్రదాయిక వీరగాథలు కానేరవు. ఈ బుజ్బ్జికథలకుం బైన చెప్పిన 
ముఖ్యలక్షణములేవియు వర్తింపవు. 


9. వీరగాథల వర్గీకరణము: - 

ఏ సాహిత్యమందైనను వీరగాథలు ప్రధానముగా రెండు 
వర్గములుగా నుండును: తరతరములనుండి మౌఖికసంప్రదాయమున 
వచ్చుచున్న వీరగాథలు- మొదటి వర్గము. వీనిని సాంప్రదాయిక 
వీరగాథలు’ (Traditional Ballads) అనియు, జనరంజక లేదా 
జనప్రియ వీరగాథలు’ (Popular Ballads) అనియు౯ బిలుతురు. 
ఈ సాంప్రదాయిక లేక జనరంజక వీరగాథలకు అనుకరణములుగాం 
(బ్రత్యేక కవులచే రచింపంబడిన వీరగాథలు- రెండవ వర్గము. వీనిని 
“సాహిత్య వీరగాథలు’ (Literary Ballads) అందురు. ఇందు మొదటి 
వర్గము మాత్రమే (ప్రధానముగా బరిశీలింపంబడుచున్న్చది. 
వీరగాథలనంగా “సాంప్రదాయిక వీరగాథి లనియే భావము. ఇట్టి 
వీరగాథలను ఛందస్సునుబట్టి వర్గీకరించుటకన్న్మ నితివృత్తములనుబట్టి 
వర్గీకరించుట సమంజసము. ప్రొఫెసర్‌ లూయీన్‌ పౌండ్‌’ (Prof. 
Louise Pound), ఫ్రాన్సిస్‌ 8. (3 (Francis B. Gummere) 
మున్నగు పాశ్చాత్య విమర్శకులు వీరగాథల యితివృత్తములనే 
ప్రధానముగా గైకొని వర్గీకరించిరి. 


తెలుంగు విమర్శకులలో శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు, హరి 
ఆదిశేషువుగారు, బి. రామరాజుగారు, నేదునూరి గంగాధరంగారు, 
3059 లక్ష్మీకాంతంగారు- వీరగాధల వర్గీకరణ విధానములను 
కొంతలోంగొంత సూచించినారు. ఇందు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి 
గారి వర్గీకరణము (ప్రశస్తమైనది. వీరు 1958లో సూచించిన 


సింహావలోకనము 625 


వర్గీకరణముకన్న 1961లో జేనిన వర్గీకరణము 280 
హేతుబద్ధముగా నున్నది. వీరు జానపదగేయ వాజ్మయమునంతటిని 
“విడిగేయములు- “కథాగేయములు” అను రెండు (వధాన 
భాగములుగా విడదీసిరి. (ఇవి పాశ్చాత్యులు చేసిన ‘Folk Songs’ 
- ‘Ballads’ అను విభాగములకు సరిగా నన్వయించును). ఇందు 
గథాగేయములలో 'జంగము కథలు, బొబ్బీలిపాటవంటివి, పదములు, 
ko కథాగేయములు’- అను నాలుగు విభాగములను సూచించిరి. 


తెలుంగు వీరగాథ లను వర్గీకరించుటలో మౌఖిక 
సంప్రదాయము, కాల(ప్రమాణము, భాషామాండలిక విభాగములు, 
ఇతివృత్తములు, ఛందస్సు, గాథాకారులు, పునరావృత్తి, జానపద 
వాద్యములు, (ప్రధానవీరులు, కులదైవములు, దర్శనములు - 
మున్నగువాని నాధారముగా౭ జేసికొనవలెనని నా యభిప్రాయము. 
అయినను నీ వర్గీకరణములో నతిముఖ్యమైన జానపదవ్యవహారమును 
విస్మరింపరాదు. నా యభిప్రాయమున, ‘జానపద కవిత్వము” (Folk 
Poetry) ను “పల్లెపాటలు” లేక జానపద గేయములు’ (Folk Songs) 
- ‘వీరగాథలు’ లేక జానపద గేయకథలు’ (Ballads) అను రెండు 
ప్రధాన భాగములుగా విభజింపవచ్చును. ఇందు వీరగాథలలో మరల 
రెండు రకములున్నవి: “సాంప్రదాయిక వీరగాథలు’ (Traditional 
Ballads) లేక “జనరంజక వీరగాథలు’ (Popular Ballads) - 
“'వీరఠగాధానుకరణములు’ (Imitative Ballads). ఇందం 
సాంప్రదాయిక వీరగాథలను (జనరంజక వీరగాథలను) మూడు 
ప్రధాన విభాగములుగా విడందీయవచ్చును: “వీరగాథాచక్రములు” 
(Ballad-cycles), ‘వీరగాథలు’ (Ballads), వీరగాథానికలు లేక 
లఘువీరగాథలు (Balladings) వీనిలో మొదటి విభాగమైన వీరగాథా 
చక్రములలో నితివృత్తములనుబట్టి “శక్తి కథాచక్రము, పలనాటి 
వీరకథాచక్రము, కాటమరాజు కథాచక్రము, వెలకంటి వీరుని 
కథాచక్రము’ అను శాఖలను గుర్తింపవచ్చును. “ఎల్లమ్మ కథాచక్రము, 
అంకమ్మ కథాచక్రము, చౌడమ్మ పాటలు, ఇతర శక్తికథలు’'- శక్తి 
కథాచక్రములోని అంతశ్శాఖలు. 

రెండవ (ప్రధాన విభాగమైన వీరగాథలు ఛందస్సునుబట్టి 
'బొబ్బిలివరుస కథలు, పదములు, జంగంకథలు’ అను మూడు 
వర్గములుగా విడిపోవును. ఇందు పదములలో 'హరిహరీ పదములు, 
శారద పదములు” అను నంతర్భేదములు గానవచ్చును. ‘బొబ్బిలి 
కథ, దేసింగురాజు కథ, బాలనాగమ్మ కథ, లక్ష్మమ్మ కథ, 
కాంభోజరాజు కథ, ముగ్గురు మరాటీల కథ, చిన్నమ్మ కథ, కామమ్మ 
కథ, సర్వాయి పాపడు కథ, చిన్నపరెడ్డి కథ, సదాశివరెడ్డి కథ, 
కొమార రాముడి కథి మున్నగునవి PISS కథలికు 
ఉదాహరణములు. లక్ష్మణ మూర్చ, గంగావివాహము, శతకంఠ 
రామాయణము, కుశలాయకము, ధర్మాంగద చరిత్ర- పాముపాట 
మున్నగునవి హరిహరీ పదములు. “శారద రామాయణము, శారద 


హరిశ్చంద్ర, శారద సారంగధరి మున్నగునవి శారదపదములు. 
'శ్రీయాళ మహారాజు చరిత్ర, భళ్లాణరాయ చరిత్ర, నిజలింగ బిక్నయ్య 
కథ, విరాట పర్వము, వామన విజయము, దేవయాని SAS 
మున్నగునవి జంగంకథలకు ఉదాహరణములు. 


పైన తెల్పిన మూం౭డవ ప్రధాన విభాగమైన వీరగాథానికలకు 
(లఘువీరగాథలకు) “OED గోపిరెడ్డి పాట, మానందిరెడ్డి పాట, 
ఉయ్యాలవాడ నారసింహారెడ్డి పాట, బుడ్డా వేంగళరెడ్డి పాట, ఓబులరెడ్డి 
పాట, కోరుమన్న పాట, విరూపాక్షరైడ్డి పాట, ఈడిగ రామన్న పాట, 
బండోళ్ల కురుమలన్న పాట, రాచోటి రామయ్య పాట, వెంకట్రామిరెడ్డి 
పాట, గడేకల్లు నాగిరెడ్డి పాట, మల్లన్న పాట, ధర్మాపురం నరసింహుని 
పాటి మున్నగునవి ఉదాహరణములు. ఇవి యన్నియును గొలంది 
నిముషములలోం బాడంబడు కథాత్మక లేదా కథాసూచక వీర 
గేయములు. వీరగాథాచక్రములు నెలలకొలంది పాడంబడు ÕS, 
కథనమును గలిగియుండును. వీరగాథలు రెండు మూండు 
రా(తులలోం బూర్తియగును. కాంబట్టి 'వీరగాథాచక్రములు, 
వీరగాథలు, లభబువీరగాథలు” అను త్రివిధవర్గీకరణము 
కొంతవబికును కాలప్రమాణమునుబట్ట్‌ చేయంబడి నదని 
చెప్పవచ్చును. ఇవి యన్నియును సాంప్రదాయిక వీరగాథలు. 


ఈ సాంప్రదాయిక వీరగాథల ననుకరించుచు Ic 
బయలుదేరిన 'బుట్టికథలు, జముకుల కథలు, సుద్దుల కథలు, 
తందనాన కథలు, బ్రతుకమ్మ పాటలు” అనునవి ‘వీరగాధానుకరణము” 
లనంబడును. వీనిలో mees GO) బొబ్బిలివరుస కథలకును 
జంగంకథ లకును అనుకరణములు. జముకుల కథలు- 
హరిహరీపదముల కనుకరణములు. సుద్దుల కథలు- కాటమరాజు 
కథలకును, తందనాన కథలు బొబ్బీలివరుస కథలకును, (బ్రతుకమ్మ 
పాటలు- ప్రాచీనములైన (బ్రతుకమ్మ పాటలకును అనుకరణములని 
చెప్పవచ్చును. (ఇది తొమ్మిదవ ప్రకరణము, దీనితో బ్రథమ భాగము 
సమాప్తమయినది). 


ద్వితీయ భాగము 

ఈ సిద్ధ్దాంతవ్యాసమున ఏడు (ప్రకరణముల సమాహారమగు 
ద్వితీయ భాగములో 'శక్తికథలు, పల్నాటి వీరకథలు, కాటమరాజు 
కథలు” అను తెలుంగు వీరగాథాచక్రములను గూర్చియు, “బొబ్బిలి 
వరుస కథలు, పదములు, జంగంకథలు” అను వీరగాథలను 
గూర్చియు, వీరగాథానికలు లేక లఘువీరగాథలను గూర్చియుం, 
బుట్టికథాది వీరగాథానుకరణ (ప్రక్రియలను గూర్చియు గూలం 
కషముగా౭ జర్చింపంబడినది. 


10. శక్తి కథాచక్రము:- 
శక్యారాధనము భారతదేశమున నతిప్రాచీన కాలము 
నుండియు గలదు. శక్తులు అనంత విధములు. ఇవి యన్నియును 


626 తెలుంగు వీరగాధథా కవిత్వము 


నాదిశక్తియొక్క వివిధావతారములే. జానపదులు “ఎల్లమ్మ, అంకమ్మ, 
గంగమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ” మున్నగు క్లు[ద్రశక్తుల 
నారాధింతురు. ఈ యారాధనా రూపములే మన పల్లెలలో జరుప 
బడు గ్రామదేవతల జాతరలు. ఈ జాతరలలో నాయాశక్తుల కథలను 
మాలమాదిగలు గానము చేయుచుందురు. “ఎల్లమ్మ కథలు, అంకమ్మ 
కథలు, చౌడమ్మ పాటలు, పోలేరమ్మ కథ, మాతపురాణము, 
ఆదిపురాణము లేక ఆరంజోతి కథి - మున్నగునవి తెలుగులో 
వ్యాప్తియందున్న శక్తి వీరగాథలు. వివిధ శక్తులన్నియును ఆదిశక్తి 
అపరరూవములే కావున నీ వీరగాథ లన్నిటిని నొకేయొక 
వీరగాథాచక్రముగా భావించుట యుక్తము. ఈ గాథాచక్రమునకు 
“SE కథాచక్రి మని పేరిడవచ్చును. ఇట 38° యనం౯గా “ఆదిశక్తి” 
అని యర్థము. ఈ శక్తి కథాచక్రములో ఎల్లమ్మ కధథలును, అంకమ్మ 
కథలును తమతమ ప్రత్యేకతను జూపుచున్నవి. ఇవి కూడ (బ్రత్యేక 
కథాచక్రములుగా నేర్పడియున్నవి. 


నేను పరిశోధించినంతవబకును ఎల్లమ్మ కథాచ[క్రమునం 
దొమ్మిది గాథలును, అంకమ్మ కథాచక్రమున మూండు గాథలును 
గలవని తెలియుచున్నది. VÄIN కథ, జలగన్నపార్వతి కథ, రేణుక 
పుట్టుక, రేణుక కల్యాణము లేక రేణుక రాయబారము, గిరిరాజు 
యుద్ధము లేక రేణుక యుద్ధము, పరశురాముని జననము, 
పరశురాముని యుద్ధము, గవరమ్మ గాజులు లేక గొంతెమ్మ కథ 
(గొంతాలమ్మ కథ), జంపన్న వెలుగొండ వెళ్లుటి అనునవి యెల్లమ్మ 
కథాచక్రములోని వివిధ వీరగాథలు. వీనిని “పరశురాముని కథి 
లనియు, 'గాతుపురాణి మనియు౯ విలుచుచుందురు. “అంకమ్మ 
కథ, రవద్దేవిరాజు కథ, గంగురాజు కథి అనునవి అంకమ్మ కథాచక్ర 
సంబంధులైన వీరగాథలు. వీనికి “అంకమ్మ పాంగెము” అని 
జానపదులలో వ్యవహారము కలదు. ఈ రెండు కథాచక్రములను 
ఆదిశక్తి కథాచక్రములోని అంతశ్శాఖలుగాం దలంపవలెను. చౌడమ్మ 
పాటలు లఘువీరగాథలనవచ్చును. వీని యితివృత్తములు వరుస 
క్రమమున లేకుండుటచే నివి గాథధాచక్రముగా నేర్పడలేదు. (చౌడు 
పురాణము” అను తాళపత్ర గంథమున్నట్లు తెలియుచున్నది. అది 
ద్విపదలో నున్న వీరగాథాచక్రము కావచ్చును.) పోలేరమ్మ కథవంటివి 
విడిగానున్న శక్తికథలు. 


11. పల్నాటి వీరకథాచక్రము: - 

వీరగాథధాచక్రముల సర్వలక్షణములను 29838 పుచ్చుకొన్నది” 
పల్నాటి వీరకథాచక్రము. ప్రాచీన తాళపత్ర (గంథములలో నీ కథా 
చక్రమునకు “పలనాటి వీరభాగవతి మనుపేరు కానవచ్చుచున్నది. 
“పల్నాటి వీరచరిత్రి యనుపేరు ఆధునికులు పెట్టినట్టిది. జానపదులీ 
గాథాచక్రమును 'చెన్చు(డు కథి యని పిలుచుచున్నారు. ఇది ఆంధ్రుల 
చారిత్రక వీరగాథాచక్రము. ఇది క్రీ.శ. 12వ శతాబ్దము నాంటి 
సంఘటన. తెలుగున లభ్యమగుచున్న వీరగాథలలో నిది ప్రాచీనతమ 


మైనది. ఇంతకన్నం (బ్రాచీనములైన వీరగాథ లితర భారత 
సాహిత్యములందును గానరావు. పం(డైెండవ శతాబ్దముకంటెం 
బ్రాచీనమైన వీరగాథలు ప్రపంచమందెచ్చటను లేవని పాశ్చాత్య 
విమర్శకులు నిర్ణయించినారు. దీనినిబట్టి మన పల్నాటి వీరగాథల 
ప్రాశస్యము మటింత ప్రస్ఫుటమగుచున్నది. 

“పల్నాడు” IB గుంటూరు మండలమున నొక ప్రాంతము. 
దీనిని క్రీశ. పండ్రెండవ శతాబ్దమున హైహయ వంశపు రాజులు 
పాలించిరి. వీరు sd HOI సంతతివారు. పల్నాటిసీమను 
బాలించుటచే వీరిని “పల్నాటి హైహయు'లందురు. వీరు ఆత్రేయ 
గోత్రజాలనియు, నింట్‌ పేరు TA (సాగి) వారనియుం 
దెలియుచున్చది. ఈ పల్నాటి హైహయవంశము కీ.శ. 1103 
ప్రాంతమున “మందడి రేవినాయకుం డను సామంతునిచే స్థాపింపం 
బడెను. ఈ వంశమునం దెలియవచ్చు మొదటి పాలకుడు సాగి 
బేతరాజు (క్రీ.శ. 1103-1110). 


ఈ పల్ఫాటిని (8.8. 1134 నుండి 1147 వజికును “అను 
ora” (అలుంగురాజుి) అను హెహయుండు పాలించెను. ఇతని 
పుత్రులే నలగామరాజు, మలిదేవరాజు. వీరు సవతితల్లుల బిడ్డలు. 
అనుగురాజు మరణానంతరము పల్నాటి రాజ్యము విభక్తమయ్యెను. 
నలగాముండు గురిజాలను, ONNI మాచెర్తను బాలింపందొడం 
గిరి. శాసనములనుబట్టి నలగాముని పాలనాకాలము క్రీ.శ. 1147- 
1162. వీరగాథలనుబట్టి యితడు 1182 తరువాతంగూడం 
బాలించెనని చెప్పవచ్చును. “నాయకురాలు” నామాంతరముగల 
నాగమ్మ నలగాముని మంత్రిణి. బ్రహ్మనాయండు మలిదేవుని మంత్రి. 
నాగమ్మయు (బ్రహ్మనాయండును బరస్పరము స్పర్థాళువులగుటచే 
నంతర్యుద్ధము (civil war) జరిగెను. ఈ యంతర్యుద్ధము క్రీ.శ. 
1178-1182 మధ్యకాలమున జరిగెనని చారిత్రకులు నిర్ణయించిరి. 
ఇంకను కొందజు క్రీ.శ. 1181-82 సంవత్సరములలో జరిగెనని 
నిర్ధారించిరి. 


అనుంగురాజునకు6 దనకూంతురు మైలమదేవినిచ్చి పెండ్లిచేసి, 
పల్నాటిసీమ నరణముగా నిచ్చిన 'చందవోలురాజు- వెలనాటి రెండవ 
గొంకరాజు (రెండవ కులోత్తుంగ చోడ గొంకరాజు) గాం జారిత్రకులు 
నిర్ణయించిరి. ఇతని కాలము క్రీ.శ. 1132-1161. ఇతని dc 
డు వెలనాటి చోడు(డని నామాంతరము గల రెండవ చోడరాజు 
(రెండవ కులోత్తుంగ రాజేంద్ర చోడయ). ఇతని కాలము క్రీ.శ. 
1161-1181. ఇతండు నలగాముని మేనమామ; పిల్లనిచ్చిన 
మామకూడం గావచ్చును. యుద్ధమున నితండు నలగామునకు 
సహాయము చేసినట్లు తెలియుచున్నది. 

IRC బిల్లనిచ్చిన 'వీరసోముండు’ కల్యాణము నేలిన 


కలచూరి బిజ్ఞలుని పుత్రుండగు సోమేశ్వరుండని చారిత్రకుల మతము. 
“సోవిదేవి 'రాయమురారి” అనునవి యీతని బిరుదములు. ఈ 


సింహావలోకనము 627 


కలచూరి సోమేశ్వరుని కాలము (8.4. 1165-1177. మలిదేవుని 
మామయుగు వీరసోమునకుం గొమ్మరాజను పుత్రుండును, అలరాజను 
పౌత్రుండును గలరని వీరగాథలనుబట్టి తెలియుచున్నది. కాని 
చరిత్రలో గలచూరి సోమేశ్వరుని సోదరుల ప్రసక్తి యున్చది కాని 
పుత్రపౌత్రులనుగూర్చిన వివరము లేవియును లేవు. కనీసము 
నామములైనను లేవు. నాకు లభించిన తాళపత్ర గ్రంథములలో 
వీరసోముండు 'చోడవంశమునందు శోభిల్లురాజు, కాశ్మీర గోత్రమున 
ఘనమైన రాజి అని వర్ణింపంబడినాండు. 


పల్నాటివీర కథలలో నెక్కువ భాగము బ్రహ్మనాయనియందుం 
బక్షపాతమును జూపుచు ప్రాయంబడినట్టివే. ఇవి (బ్రహ్మనాయని 
నవతార పురుషునిగా జిత్రించినవి. ఈ చిత్రణము నమ్మందగినది 
కాదు. బ్రహ్మనాయని యందును గొన్ని లోపములున్నవి. అతని 
శీలమునందును గొన్ని నీలినీడలు గానవచ్చుచున్నవి. ఇట్టి 
నీలినీడలను బ్రదర్శించు వీరగాథలు నాకు లభించినవి. బ్రహ్మనాయం 
డు అనుంగురాజుూను, దనతం(డ్రియగు దొడ్డనాయని సంహరించి, 
నలగాముని సింహాసన మెక్కించెనని Sewell అను చరిత్రకారుడు 
భ్రాసినాండు. దీనిని సమర్థించు వీరగాథ నాకు లభించినది. ఇట్లే 
యలరాజు మరణమునకు (బ్రహ్మనాయండే ముఖ్యకారకుండని 
నిరూపించు వీరగాథకూడ నాకు బల్నాటి లో లభించినది. 
(బ్రహ్మనాయండు, తనకంటెను, తన అన్నయగు పెద్దన్నకంటెను 
మహాబలశాలియగు నలరాజు నేవిధముగానైనను జంపింపవలెనను 
కుట్రతో నతనిని గురిజాల రాయబారమునకు పంపినా౭డని యీ 
వీరగాథలో నున్నది. 


నాగమ్మ వీరగాథలలోం జిత్రింపంబడినట్లు దుష్టురాలును, 
నీచురాలును గాదు. ఆమె అనల్పమగు రాజకీయప్రజ్ఞ కలిగిన 
బుద్ధిశాలిని. “నాయకురాలు” ఆమెకు అన్వర్థనామధేయము. ఈ 
నాయకురాలికిని బ్రహ్మనాయనికిని మధ్యగల రాజకీయస్పర్థలే పల్పాటి 
యుద్ధమునకు మూలకారణములు కాని, 3535 మతభేదము 
లెంతమాగత్రమును కాంజాలవు. అసలు అట్టి భేదములు ఆ కాలములో 
లేవు. (బ్రహ్మనాయండు శివుని బంగారుపువ్వులతోం బూజించు 
నగడ్రేణికిం జెందిన శివభక్తుడు. 


వీరగాథలనుబట్టి (బ్రహ్మనాయండు జయించినట్లుగాం 
గనబడుచున్నను, స్థానిక చరిత్రలనుబట్టి నలగాముండే జయించినట్లు 
తెలియుచున్నది. యుద్ధ్దావసానమున (బ్రహ్మనాయండు నలగామునకు 
మరలం బట్టముగట్టినట్లుగం గొన్ని వీరగాథలలోం గలదు. BEI 
వీరగాథలలో నలగాముండు కొమ్మరాజుచేం జంపంబడెననియు, 
యుద్దానంతరము (బ్రహ్మనాయండు, కన్నమదాసు- వీరిరువురే 
మిగిలిరనియు, (బ్రహ్మనాయండు యుద్ధమున మరణించిన 
వీరులందటను (బ్రతికించి, వారితో గుత్తికొండ బిలమును 
(బ్రవేశించెననియుం గలదు. ఈ యుద్ధముతోం బల్నాటి హెహయవంశ 


మంతరించెనని చెప్పవచ్చును. ఈ Se ప్రాంతమును 
కాకతీయులు ఆక్రమించిరి. 

ఈ యుద్ధమున మలిదేవుని పక్షమునం SES 255), 
కొమ్మరాజు, (బ్రహ్మనాయండు, కన్నమదాసు, బాలచంద్రుడు 
మున్నుగువీరులకు మాత్రమే “పల్నాటి వీరు’ లని పేరు. నలగాముని 
పక్షమునం బోరిన వీరులకీ పదము వర్తింపదు. ఈ పల్నాటి వీరుల 
సంఖ్య అజువదియాటు అనుటకు ఎక్కువ ప్రమాణము లున్నవి. 

పల్నాటి వీరకథాచక్రములో నొక్క బాలచంద్రుని కథ మాత్రమే 
పండితలోకమునకుం బరిచితమైనది. దీనిని మొట్టమొదట ప్రకటించిన 
వారు అక్కిరాజు ఉమాకాంతంగారు. ఇది శ్రీనాథ విరచితము. పింగళి 
లక్ష్మీకాంతంగారు పరిష్కరించిన పల్నాటి KOSS బదునొకండు 
వీరగాథలున్నవి. కాని, నా పరిశోధనము వలన నీ కథాచక్రమున 
సుమారు ఇరువదియెదు వీరగాథలున్నవని తేలినది. వీనిలో బెక్కు 
కథలు తాళప[త్రగంథములందుం జివికిపోవుచు, గాథాకారుల 
జిహ్వాగములయందుం గొనయూపిరితో నున్నవి. శ్రీనాథుండు, 
మల్లయ్య, కొండయ్య యను కవులు రచించిన వీరగాథలు కాన్ని 
నేడు లభించుచున్నవి. ఈ కవులలో SND ప్రత్యేకముగా నీ 
గాథాచక్రమంతటిని ప్రాసియుందురు. కాని యిట్లు ప్రత్యేకముగా 
TE కవి విరచితముగా నున్న సంపూర్ణ గాథాచక్రమేదియు Kid 
లభించుట లేదు. కొన్ని వీరగాథలొక SID, మతికొన్ని వీరగాథలు 
వేటొక కవివి లభించుచున్నవి. నాకు శ్రీనాథవిరచితములై 
పరుసక్రమమున నున్న పదికథలు లభించినవి. అక్క్మిరాజువారికిC 
బై ముగ్గురు కవులు రచించిన మూడు రకముల బాలచంద్రుని 
కథలు లభించినవి. 


1862 ప్రాంతమునం బల్నాటి లోనున్న ముదిగొండ వీరభద్ర 
కవియను నతండు, పల్నాటి వీరఠగాథల నన్నింటిని ననుసరించి 
“'వీరభాగవతిమను పద్యకావ్యమును రచించెను. పల్నాటి వీరకథా 
చక్రముయొక్క సంపూర్ణేతివృత్తమును దెలినికొనుటకు ఈ 
పద్యకావ్యము మిక్కిలిగC దోడ్చడుచున్నది. మదరాసు ప్రభుత్వ ప్రాచ్య 
DIDI భాండాగారమునను, తిరుపతి శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య 
పరిశోధనా సంస్థ లిఖితపుస్తక భాండాగారమునను, కాకినాడ ఆంధ్ర 
సాహిత్య పరిష(దధ్గంథాలయమునను(?), గుంటూరు, నెల్లూరు 
మండలములలో నున్న వీరవిద్యావంతులను గాథాకారుల SED 
పల్నాటి వీరగాథలకు సంబంధించిన తాళపత్ర (గంథములు 
పెక్కుగలవు. 

గుంటూరు నెల్లూరు మండలములలోం బర్యటింపంగా నాకు 
నిరువది వీరగాథలున్న మూందు పెద్ద పెద్ద తాళపత్ర (గ్రంథములు 
లభించినవి. వీనిలో బెక్కుగాథలు సాహిత్యలోకమునకుం 
బరిచయములేని వినూత్న వీరగాథలు. విజయవాడ విశాలాంధ్ర 
ప్రచురణాలయమువారు 1961లో బ్రకటించిన పల్నాటి వీరచరిత్రలో 


628 తెలుంగు వీరగాథా కవిత్వము 


“'కల్లుప్రతిష్ట( బాలచంద్రుని యుద్ధము” అను రెండు వీరగాథలు 
తప్పం, దక్క్మినవన్నియును మిక్కిలి సంక్షిప్తరూపములు. ఇవి విశ్వసింపం 
దగినవి కావు. వీనికిని జానపదులలో వ్యాప్తియందున్న పల్నాటి 
వీరగాథలకును నేవిధముగు సంబంధమును లేదు. నేను 
పరిశీలించినంతవటికును, పల్నాటి వీరకథాచక్రమున నీ క్రింది 
వీరగాథలున్నవని తెలియుచున్నది: 1) పెద్దన్న పెళ్లి రాయబారము 
లేక పెద్దన్న బాదరాజు పెళ్లీ కథ, 2) (బ్రహ్మనాయుడి పుటక, 3) 
యాక్రకథ లేక దక్షిణాది యాత్రకథ, 4) E యుద్ధము లేక 
పేర్నీడు చందోలు యుద్దము, 5) తెప్పలినేడు యుద్ధము లేక 
తెప్పలినేడు ఊరకోట యుద్ధము, 6) ఆరణగండ్ల యుద్ధము లేక 
(బ్రహ్మనాయని ఆరణగండ్ల యుద్దము, 7) నాయకులరాలి కథ (దీనిలో 
ననుగురాజు õe SDD నొక కథ, తరువాత (బ్రహ్మన 
మాచెర్లకేంగుట Se వేటౌకకథ కావచ్చును), 8) అనుగురాజు 
మరణము లేక మైలమ్మ సాగుమానము, 9) రాచగావుకథ లేక 
శివనందులకోట దోపు, 10) రాజుల పెళ్లికథ, 11) బాలుని పుటక 
(వివాహమును నిందే కలదు), 12) కోడిపోరు- గోపు ఒజిగు (దీనిలో 
నైదు కాండలు: కోడిపోరు ఒప్పందము, võrd చిట్టిమల్లుడు కథ 
లేక రావీరపడాలు కోడినిదెచ్చే కాండ, కోడిపూర్వజన్మ, బాలగోపన్న 
కోడిపందెము లేక పాలవాయి కోడిపందెము, కన్నమనేని యుద్ద్ధము- 
గోపు సంస్కారము), 13) మండాది వలస కథ, 14) మందపోటు 
కథ- లంకన్న ఒజిగు, 15) గురిజాల యుద్దము, 16) అలరాచమల్లు 
గారి గురిజాల రాయబారము, 17) కల్లు ప్రతిష్ట, 18) బాలుని కథ 
(దీనిలో మరల నెనిమిదికాండలు: బొంగరము పుట్టుక, బొంగరాలాట, 
అంతర్వేదిగాని కథ, సబ్బాయి చాటువ, మాంచాల మేడ సవరణ, 
అనపోతురాజు ఒజిగు, మేళ్లవాగు యుద్ధము, కారెంపూడి యుద్ధము), 
19) బాలుని యుద్దము - ఉత్తరకాండము- మరణము, 20) DED 
సవరణ లేక గుజ్బాల చాటువ, 21) అమ్మవారి పుటక, 22) 
కొమ్మరాజు యుద్ధము, 28) పేర్నీడు సన్నిగళ్ల యుద్ధము, 24) 
కన్నమనీండు చింతపల్లి యుద్ధము, 25) కల్లిపాడు కథ లేక కల్లి 
ఒటగు (బ్రహ్మన్న విబుగు). 

ఈ పల్నాటి వీరకథలను పిచ్చుకుంట్లు పాడుదురనుట తప్పు. 
పిచ్చుకుంట్లకు ఈ కథలను బాడెడి హక్కులేదు. వీనిని బాడువారు 
“వీరవిద్యావంతు” లఅనంబడెడి మాలలు. వీరిని “పల్నాటివారు’ అనియు 
బిలుచుట కలదు. వీరు గుంటూరు నెల్లూరు మండలములలో 
వ్యాపించి యున్నారు. ఈ వీరకథాగానమున వీరజోడు (పంబజోడు), 
తిత్తి, కత్తి, డాలు నుపయోగింతురు. ప్రథాన గాథకుండు పల్నాటి 
వీరుని వలెం బం(డైండు విరుదులతో వేషమును ధరించును. ఈ 
వీరవిద్యావంతులకు యుద్ధక్షేత్రమగు కారెంపూడిలో గురుపీఠమున్నది. 
“పిడుగువారు” అను నియోగి బ్రాహ్మణులు దీనికధిపతులు. వీరిని 
“పల్నాటి వీరాచార పీఠాధిపతు” లందురు. పల్నాటి వీరారాధన మొక 


ప్రత్యేక మతముగా నాచరింపంబడుచున్నది. ఈ వీరారాధకులు అన్ని 
కులములలోను గలరు. వీరిని “ఆచారవంతులు” అందురు. 
వీరందటికిని పీఠాధిపతియే గురువు. యుద్ధక్షేత్రమగు కారెంపూడిలో 
పల్నాటి వీరుల EMI. ఈ గుడిదగ్గజ బ్రతిసంవత్సరమును 
కార్తిక మాసములో వీరోత్సవము జరుగుచున్నది. 


12. కాటమరాజు Sar»: - 

ప్రాబీనమును బ్రశస్తమును నగు చారిత్రక వీరగాథలలోం 
బల్నాటి వీరకథల తరువాత నెన్నందగినవి కాటమరాజు కథలు. 
ఇవి యొక సుదీర్ణ కథాచక్రముగా నేర్చడి యున్నవి. కాని, పల్నాటి 
వీరకథలపై జరిగినంత పరిశోధనము వీనిపై జరగలేదు. అందుచే 
ని వీరగాథావృత్తములోని పెక్కుగాథలు సాహిత్యలోకమునకు 
అపరిచితములుగ నుండిపోయినవి. తెలుగు వీరగాథలలో నింత పెద్ద 
గాథావృత్తము మతియొకటి లేదు. దీనిలో మొత్తము ముప్పదిరెండు 
వీరగాథలున్నవని నా పరిశీలనము వలనం దేలినది. యధథాక్రమమున 
వాని నామములు: “వల్లురాజు కథ (వలురాజు కథ లేక ఆవుల 
వలురాజు కథ), పంపాద్రి కథ, పెద్దిరాజు కథ, Kosova» కథ, 
ఎబినూకరాజు కథ, నలనూకరాజు కథ, పోలురాజు కథ (ఈ 
పోలురాజు కథలో మరల నాటు భాగములు: చంద్రగుప్తుని చాటువ, 
మల్లికాదేవి చాటువ, ముక్కంటి చాటువ లేక బ్రాహ్మణ చాటువ, 
జంగాల చాటువ, కపోత చాటువ, గయుండు చాటువ), బల్లికురువ 
పోట్లాట, కతటియావులరాజు కథ, కాటమరాజుకు పట్నంకట్టిన కథ 
లేక కాటమరాజు పట్టాభిషేకము, పాపనూక కథ, ఆవులమేపు (ÄI 
నామాంతరములు: “ఉత్తరాది ఆవులమేపు, కాటమరాజు ఉత్తరాది 
ఆవులమేపు, ఆవులమేపులు- ఉత్తరకాండముి), పాలేటికథ లేక 
గంగతర్మము లేక గంగ- కాటమరాజు తరకవాదము, 2005 తరక 
వాదము, జన్నివాడకథ (దీనికి నాలుగు నామాంతరములున్న్చవి: 
దక్షిణాది ఆవులమేపు, ఆవులమేపులు- దక్తిణకాండము, చదరంగం 
కథ, పుల్లరి కథ), భట్టుబారము లేక కల్లిరాయబారము, కోటపాటి 
తాటి వృక్షం తెచ్చే కథ, బొంగరాల కథ (దీనికి మూండు 
నామాంతరములు: “ముమ్మయ్య- పోచయ్య బొంగరాలు, వేడుక 
బొంగరాల కథ, అలుగుల పోలు), ఎజ్జిగడ్డపాటి పోట్లాట- [దీనిలో 
ఏడు కాండలున్నవి: చల్లవారి జగడము (నామాంతరములు: 
“ఈర్లమాని కథ, తిక్కనామాత్యుని కథ”), బొల్లావు జగడము, బీర్నీడు 
యుద్ధము, కతియావులరాజు యుద్ధము, బాలరాజుల యుద్ధము, 
ఆవుల యెద్దుల జగడము- ఎట్టియ్యల యుద్ధము, కాటమరాజు 
యుద్ధము], అగుమంచి కథ, భక్తిరన్న కథ”. ఈ కథలన్నియును 
తాళషత్రరూపమున యాదవగాథాకారుల యిండ్లలో నున్నవి. ఇవి 
కాక, “పాపనూక వలపోత”- “అగుమంచి వలపోత”- “పల్లికొండ 
పుటక”- “గంగ 303” - “భైరవ కురువ యుద్ధము” అను కథలు 
కూడ ప్రచారమున నున్నట్లు తెలియుచున్నది. (ఇటీవల “పాపనూక 
వలపోతి యను కథను (Pii ఎం. జయదేవ్‌గారు 488098.) 


సింహావలోకనము 629 


కాటమరాజు చంద్రవంశ క్షత్రియుడు. ఇతండు విష్ణుమూర్తికి 
డెబ్బది నాల్గవ తరమువాండనియు, శ్రీకృష్ణుని కిరువది మూండవ 
తరమువాడనియుం గొన్ని వీరగాథలలో నున్న వంశవృక్షములనుబట్టి 
తెలియుచున్నది. ఈ ÖÖ, వీరగాథాచక్రమున గాటమరాజు 
పితామహుయడగు నావుల వలురాజునుండి కాటమరాజువబకును- 
మూండు తరములకు సంబంధించిన ముప్పది రెండు వీరగాథలున్న్పవి. 
(ఇటీవలి పరిశోధనలలో కాటమరాజు (ప్రపితామవహుండగు 
“కవులావుల గంగురాజు కథ” కూడ తెలంగాణమున లభించినది.) 
ఈ వీరగాథలన్నియుం బరస్పర సంబంధమును గలిగి,చక్నని వరుస 
క్రమములో నొక పెద్ద యితిహాసమువలె నున్నవి. 

NOODI బాలించు 'కవులావుల గంగురాజునకు “గంగమ్మ 
యను భార్యయందు 'వలురాజు, హరిపాలుండు, నందగోపాలు 
5, గోవర్ధనుండు” అను నల్వురు పుత్రులు పుట్టిరి. వీరందజును 
“'ఖండె మొండెముల కోటి నేలు 'కలభూత గంగురాజు”తో యుద్దము 
చేసి మరణించిరి. ఆవుల వలురాజు భార్య 'వల్లమ్మ. ఈ దంపతులకు 
'నింహా(దిరాజు, పెద్దిరాజు, ఎఅనూకరాజు, నలనూకరాజు, 
పోలురాజుి” అను నైదుగురు పుత్రులును, ÕS లేక 'కొమరక్క 
యను కుమార్తెయు గలిగిరి. వల్లురాజు తరువాత జ్యోతిష్ముల 
యాదేశమునుబట్టి ద్వితీయపుత్రుండగు పెద్దిరాజు సింహాసనమెక్కెను. 
ఇతండు ఎలమంచిని బదేండ్లు పాలించెను. తరువాత నితండు 
సోదరులతోంగలిసి పంపాధ్రికిం దరలివచ్చెను. పంపాధ్రిలో నేడేండ్లు 
పాలించెను. 


పెద్దిరాజునకుందప్పం, దక్కిన యన్నదమ్ములందటబికును 
సతానము కలిగెను. పెద్దిరాజు నతని భార్య పెద్దమ్మయు సంతానార్థమై 
కల్యాణపట్టణములోనున్న సోమేశ్వరుని సేవింపంబోయిరి. అట 
mär SDC 'గాటమరా'జను పుత్రు(డును, “పాపనూకి యను 
పుత్రికయుం గలిగిరి. పాపనూక దుష్టనక్షత్రమున జన్మించినది. 
అందుచేం బెద్దిరాజు వాలికేతువరాజుతో యుద్ధముచేసి “ఆర్లపెంటి 
రణరంగమున నిహతుండయ్యెను. ఏడేండ్ల బాలుడైన కాటమరాజు 
వాలికేతువరాజుపై దండెత్తి యాతని జంపి, తండ్రి పగందీర్చుకొనెను. 
పెద్దమ్మ సహగమనము చేసెను. 

సరిగా పెద్దిరాజు మరణించు సమయమునకే యాతని 
సోదరులు నలుగురును వివిధ స్థలములలో, బరోపకారార్థము 
యుద్ధములుచేసి తమతమ శరీరములను త్యజించిరి. సింహాద్రిరాజు 
శ్రీకూర్మముపై దండెత్తి సింధుభళ్లాని రాజుతోంబోరి చనిపోయెను. 
ఎఅనూకరాజు ఏనుగనాథుని కొండకుంబోయి ఎజ్బభూపతితో 
యుద్ధముచేసి చనిపోయెను. నలనూకరాజు నున్నబెజవాడకుంబోయి 
దానిని బాలించు నందికేశవరాజుతోం బోరి మరణించెను. పోలురాజు 
చెబుకూరి SN, శ్రీరంగపట్టణమేలు చోడానిచేం బంపంబడిన 
337083 8° యుద్ధముచేసి మడిసెను. 


సింహాద్రిరాజు భార్య 'సింహాద్రెసీతి. ఈ దంపతులకు 
“కతీయావుల రాజు” అను కొడుకును, 'చిట్టినూకి యను కూతురును 
బుట్టిరి. కతియావులరాజు ఓరుగంటి (ప్రతాపరుద్రుని సేనానియగు 
బేతాళునితో నేకాంగి కయ్యముచేసి జయించెను. ఇతని భార్యపేరు 
'నాగమాంబికి లేక 'కటియావుల నాగి. చిట్టినూక భర్తపేరు 'కల్లందుల 
పోలినేండు”. ఇతండు భైరవ కురువ యుద్ధములో జనిపోయినాం 
డు. చిట్టినూక భర్తతో 'సాగుమానము” చేసినది. ఈ దంపతులకు 
“పోచయ్య యను పుత్రుండు కలండు. 


ఎజినూకరాజు భార్య “ఎజినూక సీతి. వీరి పుత్రుండు 
భట్టావులరాజు. ఇతండు ఓరుగల్లులో బేతాళుని తమ్మునితో 
నెక్నటికయ్యము చేసి యతని బరిమార్చినాండు. ఇతని భార్య పేరు 
'సూరమ్మ' లేక “సూరమాంబిక. 


నలనూకరాజు భార్య 'నలనూక పీతి. వీరి కొడుకు పెయ్యల 
Da. ఇతండు పాలేటికడ గంగతో వాదించును. ఇతని భార్య 
“భయ్యమాంటబికి. 

పోలురాజు భార్య 'సిరిదేవి”. వీరికి 'భక్తిరన్న, అయితమరాజు, 
ముమ్మయ్య' అను ముగ్గురు కొడుకులును, 9509 లేక “అక్కన్న 
అను కూంతురును గలరు. “పల్లికొండి పోలురాజునకు మంత్రి. 
పోలురాజు చెబుకూరికడ మరణింపంగా, పల్లికొండ బాలరాజులను 
దీసికొని పంపాద్రికిం బోవుచుండెను. మార్గమధ్యమున “బల్లికురువి 
దగ్గజ ముక్కంటి మనుమలు బాలరాజుల నెదిరించిరి. పల్లికొండ 
బొల్లావును ట్రార్థింపంగా, నదివచ్చి శత్రువులును Se 3958. 

పోలురాజు పుత్రులలో నయితమరాజు మొదట ఎలమంచికి, 
తరువాత దొనకొండకుC బాలకు(డయ్యెను. పెద్దవాయడగు భక్తిరన్న 
('బత్తినన్ని యని జానపదుల యుచ్చారణ) కాశికింబోవుచుం, 
గల్యాణపట్టణములోనున్న కాటమరాజును పాపనూకను దెచ్చి 
ఎలమంచిలో నుంచెను. విష్ణుస్వరూపు(డగు కాటమరాజునకు 
గోగణము నంతటిని నిచ్చి పట్టము కట్టిరి. అతండు శ్రీశైల 
ప్రాంతమున బశువులను మేపుకొనుచుండెను. పెయ్యల యెజ్బ్జయ్య, 
పద్మరాఘవుండు నతనితోనుండిరి. పాపనూక దుష్టనక్షత్రమున 
జన్మించుటచే నామెను దొనకొండ నగరము బయట నొకమేడలో 
నుంచిరి. 

భక్తిరన్న భార్య 'నల్లమేడి లేక “నల్లమాంబి'. ఈ భక్తిరన్న 
కాశికింబోయి వల్లురాజునకును, పెద్దిరాజాదులకును, వారివారి 
భార్యలకును, మంకత్రులకును, మం|[త్రులభార్య్వలకును గయలోం Do 
(ప్రదానముచేయును. ఇతండు కాశిలోనుండంగాం, గాటమరాజాదులు 
ఎజ్జిగడ్డపాటి DEPOSIT గూలిరని తెలిసి, వెంటనే మేఘరథములో 
దొనకొండకు వచ్చి, పాపనూకను మేడనుండి తప్పించుటకు యత్సించి 
విఫలుడై, యాదవకాంత లందటకును సహగమనము చేయ 


630 తెలుంగు వీరగాధథా కవిత్వము 


నాజ్ఞాపించి, తానెల్బగడ్డపాటికింబోయి, సోదరులకు నితర 
బంధువులకును బాలేటిలో Dos (ప్రదానము చేయును. 


అయితమరాజు VÖÖ ఎలమంచికి, తరువాత 
దొనకొండకుం బాలకుండు. ఇతని భార్య 8:0 పోతు”. ఈ 
దంపతులకు “అల్లు దాడెన్న' అను కొడుకును, OA యను 
కూంతురును గలరు. యుద్ధసమయమునం దమ వంశాంకురమును 
నిలుపుకొనుటకై యాదవులు ఈ యల్లు దాడెన్నకుC గొంత సైన్యమును 
సహాయముగా నిచ్చి కటకమునకుం బంపివేసిరి. అయితమరాజు 
తన BS నిరిగిరమ్మను జిట్టినూక కుమారుడగు 
పోచయ్యకిచ్చి పెండ్లిచేసెను. పోలురాజు తృతీయ పుత్రుండగు 
ముమ్మయ్య భార్యపేరు DID. ఈ ముమ్మయ్యయుం 
బోచయ్యయు యుద్దసమయమున దొనకొండలో బొంగరము 
లాడుదురు. 


పోలురాజు పుత్రికయగు నగుమంచి లోకోత్తర సౌందర్యవతి. 
ఈమె భర్తపేరు పుత్తమరాజు. ఇతండీమెకు మేనత్త కొడుకు (కొమరమ్మ 
పుత్రుడు). ఈ పుత్తమరాజు ఓరుగల్లులో (బ్రతాపరు[ద్రుని 
పెంకెగుణ్బమును స్వారిచేసిన వీరుడు. అగుమంచి- పుత్తమరాజుల 
పెంపుడు కొడుకు పోచయ్య. పోచయ్య పసిబాలుండుగా నున్నప్పుడు 
అతని తల్లియగు చిట్టినూక సహగమనము చేయుటచే నా బాలుని 
అగుమంచి పెంచి పెద్దచేసినది. 


పెద్దిరాజాదుల సోదరియగు కొమరక్క లేక కొమరమ్మ భర్తపేరు 
“పందుముల పాపినాయండు”. ఇతండు పోలురాజుకడ మంతి. 
పల్లికొండ FO బెంపుడు కొడుకు. “పుత్రమరాజు, నాచకూళ్ల 
నాయందు” కొమరక్షకు నిజపుత్రులు. “చట్టువారి యిజ్బ్ఞయ్య, పుల్లావుల 
EKSISIN అను మటియిరువురుకూడ నీమె వపుతులుగా 
వీరగాథలనుబట్టి తెలియుచున్నారు. కొమరమ్మ సంతతిలో బల్లికొండ 
వరవుత్రు(డు. ఇతడు మొదట వల్లురాజునకును, దరువాత 
పోలురాజునకును, బిమ్మట అయితమరాజునకును మంత్రిగానున్నాం 
డు. పుల్లావుల కేశవయ్య కటియావులరాజుకడ మంత్రిగానున్నట్లు 
తెలియుచున్నది. చట్యువారి యెబ్బయ్య కోటపాడునుండి 
తాటివృక్షమును బెకలించి తెచ్చిన మహావీరుడు. నాచకూళ్లనాయం 
డు పాపనూకను బెండ్లాడవలసినవాండు. కాని ఆమె దుష్టనక్షత్రమున 
జన్మించుటచే నా పెండ్లి తప్పిపోయినది. 

శ్రీశెలముకడ నావులను మేపుచున్న కాటమరాజు, అక్కడ 
క్షామము వచ్చుటచే దక్షిణ భూములకు దరలి వచ్చుచుండెను. 
కనిగిరిసీమలోం బాలేటి SAS గంగతో గాటమరాజు 
తర్మవాదమును జరపినాండు. మొదట వ్యతిరేకించినను జివరకు 
ఆమెకు జేయెత్తి మొక్కినాయడు. ఆలమందతో నెల్లూరిసీమలోం 
(23309, నల్లసిద్ధిరాజుతోం బుల్లరియొప్పందము చేసికొనెను. తన 
యాలమందకు బోయలచే నష్టము వాటిల్లుటచే, నల్లసిద్ధికిం బుల్లరి 


నీయక, తిరిగి “ఎజ్బగడ్డపాటికి వచ్చెను. నల్లసిద్ధిరాజు పంపిన 
భట్టురాయబారము 59058209. ఎట్బగడ్డపాడులో జరిగిన 
ఫరోరయుద్ధములోం గణతియావులరాజు — ఎట్టసిద్ధిరాజుతోను, 
భట్టావులన్న- పాపసిద్ధిరాజుతోను, అయితమరాజు- గండగోపాల 
రాజు కస్తూరిరాజులతోను, ముమ్మయ్య- ఉండవెల్లి విరిగోపుతోను, 
నాచకూళ్లనాయండు- గుత్తి భీమునితోను, పోచయ్య- తిర్ణమల 
తిప్పయ్యతోను, కాటమరాజు- నల్లసిద్ధిరాజుతోను బోరాడిరి. కడకు 
యుద్దమున యాదవులు జయించిరి. కాటమరాజు తన INC దీర్చు 
కొనెను. 

ఈ కథాచక్రమున నల్లసిద్ధిరాజు, ఖడ్దతిక్కన చారిత్రక వ్యక్తులు. 
ఓరుగంటి (ప్రతాపరుద్రుని ప్రసక్తి కల వీరగాథలును నాకు లభించినవి. 
పల్నాటి యుద్ధము క్రీ.శ. 12వ శతాబ్ది చతుర్ధ పాదమున జరుగం 
గా, కాటమరాజు ఎట్జగ్గపాటి పోట్లాట క్రీ.శ. 135 శతాబ్ది చతుర్ధ 
పాదమున జరిగినది. ఇది కాకతీయ మహారాజ్ఞి రుద్రమదేవి 
పాలనాకాలము చివరిభాగమున, ననగా ([బ్రతాపరు[ద్రు(డు 
యువరాజుగా నున్నప్పుడు జరిగినదని శాసనాధారములనుబట్టియు, 
వీరగాథలనుబట్టియుం దెలియుచున్నది. అనగా గాటమరాజు- 
నల్లసిద్ధిరాజుల యుద్ధము క్రీ.శ. 1280-1289 మధ్యకాలములో 
జరిగినది. మనువసిద్ధియే నల్లసిద్ధి యనుట సరికాదు. మనుమసిద్ధి 
పుత్రుండు నల్లసిద్ధి. ఇతండు నెల్లూరును బాలించిన తెలుంగు Sec 
డు. ఇతని పాలనాకాలము: క్రీ.శ. 1270/75-1297. ఈ నల్లసిద్ధియే 
కాటమరాజునకుC (2838. 


నెల్లూరు రాజ్యములోని పచ్చికబీళ్లలోం దన గోగణమును 
మేపుకొనుటకుం గాటమరాజు నల్లసిద్ధితోం బుల్లరియొడంబడికను 
జేసికొనెను. నెల్లూరిసీమలో నున్నంతకాలమును దనమందలోంబుట్టిన 
కోడెదూడలను నల్లసిద్ధి కిత్తునని యొప్పుకొనెను. కాని Mc 
డొడంబడికను మీటి, పచ్చికబీళ్లనే కాక వరిపొలములను సహితము 
మేవివైచెను. నల్లనిద్ధిభార్య కుందమాదేవి, బోయలచేం 
గాటమరాజుగారి యాలమందను బొడిపించెను. నల్లసద్ధికి ఈ 
విషయము తెలియదు. ఈ గోహత్యను నల్లసిద్ధియే చేయించెనని 
కాటమరాజు భావించి, దీనికి (pac బుల్లరి నెగవేసెను. 
అందుచే నిర్వురకును యుద్దము సంభవించెను. 


ఈ కాటమరాజు కథాచక్రమును శ్రీనాథుడు రచించినట్లుగా 
జనశు(త్రియే కాక, కొందు గాథాకవుల వాక్యములును 
సాక్ష్యమిచ్చుచున్నవి. కాని శ్రీనాథుని పేరుతోనున్న వీరగాథ 
యొక్కటికూడ నేడు లభించుట లేదు. గంగుల పినయెల్లయ్య 
రచించిన యెబ్బ్డగడ్డపాటి పోట్లాటను వేటూరి ప్రభాకరశాస్రిగారు 
పరిష్మరించిరి. ఇందుమూండు వీరగాథలున్నవి. మద్రాసు, తిరుపతి 
ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారములలో నైదు కథలు మాత్రమే కలవు. 


సింహావలోకనము 631 


తక్కిన కథలన్నియును బ్రజలలోనే యున్నవి. నేను సుమారుగ నిరువది 
కథలకు సంబంధించిన తాళపత్ర గంథములను సంపాదించితిని. 
ఈ ప్రతులవలన పైన తెల్పిన గంగుల పినయెల్లయతోపాటు 
మటియార్లురు ప్రాచీన జానపదకవులు వెలుంగునకు వచ్చిరి. 
వారిపేర్లు: “మద్దులేటి కవి, మల్లయ్య, కనకబండి ఫంట్టయ్య, 
కట్టెబోయిన మారయ్య కవి, మంగళపురి (కదిరి మంగళం) వెంకటాద్రి, 
జరుగుపల్లె చెన్నయ్య”. 

ఈ కాటమరాజు కథలను “కామ్ములవారు” అను మాదిగలు 
పాడుచుందురు. వీరు యాదవులను యాచించి జీవింతురు. 
యాదవులలోం గొన్ని శాఖలవారును ఈ కథలను బాడుచున్నారు. 
వీరిని “io గొల్లలు'- తెరచీర భక్తులు అను నామములతో 
వ్యవహరింతురు. 

యాదవుల కులదైవము గంగ. ఈమె ఆంధ్రదేశమునంగల 
ప్రధాన గ్రామదేవతలలో నొకతె. కొన్ని గ్రామములలో నీగంగకు 
జాతరలు అతివైభవముగా జరుపుదురు. ఇట్టి గంగజాతరలలోం 
గాటమరాజుకథలు పాడుట యాచారము. 

“ఎల్లమ్మ కథలు, అంకమ్మ కథలు, పల్నాటి వీరకథలు, 
కాటమరాజు కథలుి- అను నీ నాల్లు వీరగాథా చక్రములలోను 
సంవాది సంఘటనలు హెచ్చుగా నున్నవి. తెలుగులో నీ నాల్లు 
గాథధాచక్రములతోపాటు రాయలసీమలో జంగములు పాడుచున్న 
“వెలకంటి వీరుని కథాచ[క్రిమొకటి వ్యాప్తియందున్నదని 
తెలియుచున్నది. 


13. బొబ్బిలివరుస కథలు: - 

నెలల తరబడి పాడంబడు వీరగాథధాచక్రముల తరువాత, రెండు 
మూండు రాత్రులలో బాడంబడు వీరగాథలను బరిశీలింపవలసి 
09,8. ఈ వీరగాథలలో “బొబ్బిలివరుస కథలు, పదములు, జంగం 
కథలు’ అను మూండు ప్రధాన విభాగములను, గుర్తింపవచ్చును. 
బొబ్బిలికథ వరుసలోను (8+8+9/10 మాత్రలు ఒక పాదము), 
తద్భేదములలోను (8+8 మాకత్రలు ఒక పాదముగాను, లేదా 8+9/ 
10 rj Sen ఒక పాదముగాను) నుండు వీరగాథలన్నియును 
'బొబ్బిలివరుస కథి లనంబడును. ఇవి యెక్కువగాం జారిత్రక సాంఘిక 
సంఘటనా జనితములు. 'హరిహరీ నారాయ ణాదినారాయణా, 
కరుణించి మమ్మేలు కమల లోచనుడి అను జంపెవరుసలో 
(5+5+5+5; 5+5+5+3 మాత్రలు ఒక పాదముగా) నుండు 
కథలును, శారదవరుసలో (3+5+5+3 మాత్రలొక పాదముగా) 
నుండు కథలును పదములనంబడును. రగడలు, పద్యములు, 
దరువులు, కీర్తనలు- కలిగి, యక్షగానములను హరికథలను బోలిన 
రచనలు జంగంకథలు. పదములు, జంగంకథలు (ప్రధానముగా 
బౌరాణికేతివృత్తములను గలిగియుండును. 


బొబ్బిలివరుస కథలను నాలుగు వర్గములుగా విభజింప 
వచ్చును: “చారిత్రకములు, సాంఫికములు, జానపదములు, 
పౌరాణికములు”. ఇందుం జారిత్రక్రములలో 'స్పష్ట చారిత్రకములు, 
అస్పష్ట చారిత్రకములు’” అను రెండంతశ్ళాఖలు గలవు. అట్లే 
యితివృత్తములనుబలట్టి సాంఫింకవర్గములోం 'బేరంటాండ్రు, 
సాహసికులు, బందిపోట్లు, గజదొంగలు, (గామకక్షలు- హత్యలు, 
కుటుంబ కలహములు, లేచిపోవుటలు” అను ఏడు అంతశ్శాఖలను 
గుర్తింపవచ్చును. 

బొబ్బిలి కథ, దేసింగురాజు కథ, జగపతిరాజు కథ, (లేక 
పెద్దాపురం కోడిపుంజుల కథ), కొమార రాముడి కథ, రాణీశంకరమ్మ 
కథ, సదాశివరెడ్డి కథ, నల్ల సోమనాద్రి కథ, (లేక గద్వాల సోమనాద్రి 
కథ), రాజా రామేశ్వరరావు కథ, కర్నూలు నవాబుకథ, ఉయ్యాలవాడ 
నారసింహారెడ్డి కథ- మొదలగు నవి స్పష్టచారిత్రక వీరగాథలు. 
బంగారు తిమ్మరాజు కథ లేక దేవరాయలు కథ, ముగ్గురు మరాటీల 
కథ లేక ఆరె మరాటీల కథ, బాలనాగమ్మ కథ, కుంటి మల్లారెడ్డి 
కథ, వేమనకథ, బల్మూరి కొండ(లాయుడి కథ- మొదలుగనవి 
అస్పష్టచారిత్ర వీరగాథలు. 

కన్యకామ్మవారి కథ, కామమ్మ కథ, సన్యాసమ్మ కథ, 
మండపేట పాపమ్మ కధ, శృంగవరపుకోట ens కథ, లక్ష్మమ్మ 
కథ, సాసువుల చిన్నమ్మ కథ, వీరరాజమ్మ కథ, నల్లతంగాళ్‌ కథ, 
తిరుపతమ్మ కథ, ఎబుకల నాంచారి కథ, రావులమ్మ కథ, సరోజని 
కథ, ఈడిగ దేవమ్మ కథ, అంజమ్మ కధ, ఉయ్యూరు వీరమ్మ కథ 
లేక గొల్లల వీరమ్మ కథ, గూడూరు నారాయణమ్మ కథ, సతీ రంగమ్మ 
కథ మున్నగునవి సాంఘిక వీరఠగాథలలోం బేరంటాండ్ర శాఖకు 
జెందినవి. సర్వాయి పాపండు కథ, చిన్నపరెడ్డి కథ “సాహసికులను 
apro. బందిపోట్ల శాఖలో OKI బాలేసాబుకథి 
పేర్మొనందగినది. మియ్యాసాబు కథ, పండుగ శాయన్న కథ, నకృపల్లి 
రాముడు కథ, దువ్వన్నదొర పాట- ఇత్యాదులు 'గజదొంగలిను 
pc 09. గామకక్షలు-హత్యలు” అనుశాఖలో కుంటి 
పుల్లారెడ్డి కథ, యల్లమంద నాయుండు కథ, చెన్నకృష్ణారెడ్డి కథ, 
దొర్నిపాడు వెంకటరెడ్డి కథ, పరిగ రామకృష్ణా రెడ్డి కథ. AO 
కథ, (3805 భయ్యారెడ్డి కధ పేర్మొనం దగినవి. కండెపు 
సుబ్బయ్యగారి కథ కుటుంబ కలహము”లను శాఖకును, మందలోడు 
కథ 'లేచిపోవుటి (elopement) అను శాఖకును జెందును. 

గాంధారికథ, కాంభోజరాజు కథ, కమ్మవారి పణతి-పసల 
బాలుడు కథ, ఎలనాగిరెడ్డి కథ, రక్త కొమారుండు కథ, రత్నాంగి 
కథ, కాశీమజిలీ కథలు మొదలగునవి జానపద కథలు. రామ 
కథాసుధార్ణవము, ఆండాళ్‌ చరిత్రము లేక శ్రీరంగ మాహాత్యము, 
వరాహావతార చరిత్రము లేక పందికథ, పెద్దకాపుగారి కథ, 
వేంకటేశ్వరుని కథ, మల్లికదేవమ్మ కథ, జరాసంధుని కథ, 


632 తెలుంగు వీరగాథా కవిత్వము 


కౌశాంబిరాజు కథ, పర్వతాల మల్లారెడ్డి కథ, కొమిరెల్లి మల్లన్న 
కథ- ఇత్యాదులు పౌరాణిక వర్గమునకు జెందిన బొబ్బిలివరుస 
కథలు. 

మొత్తముపై బొబ్బిలివరుస కథలలో నర్ధభాగము కవిత్వము, 
నర్ధభాగము సంగీతము నుండును. అందుచే వీనికి బాడునప్పుడు 
ఉన్నంత రనవరిపుష్టి చదువునవ్పుడు ఉండదు. వల్నాటి 
వీరకథలలోను, కాటమరాజు కథలలోను, సంగీతముకన్న 
సాహిత్యమునకెక్కువ ప్రాధాన్యముండుటచే నవి పాడునప్పుడేకాక, 
చదువునప్పుడును రసవంతములుగనే యుండును. బొబ్బీలివరుసకథ 
లిట్లు కాక, Some (DS, గుమ్మెట్ల లయతోం బాడునప్పుడు 
మాత్రమే హృదయావర్ణకములుగ నుండును. కథాప్రధానములగుటచే 
వీనిలో రసవద్ధట్టములుగూడ నక్మడక్మడ మాత్రమే గోచరించును. 


14. పదములు- జంగంకథలు: - 

వీరగాథలలో బొబ్బిలివరుస కథల తరువాత నెన్నందగినది 
“పదములు-జంగంకథలు’. ఇందు బదములు రెండు విధములు: 
“హరిహరీ పదములు, శారద పదములు”. “హరిహరీ నారాయ ణాది 
నారాయణా, కరుణించి మమ్మేలు కమలలో చనుడి అను 
వరుసతోను, పునరావత్తితోను నుండునవి హరిహరీ పదములు. 
ఇవి ఖండగతి ద్విపదచ్చందముల సమ్మేళనమున నేర్చడినవని 
చెప్పవచ్చును. ఈ వరుసలో బాదమునకు రెండు దళములుండును. 
మొదటి దళమున మాత్రల క్రమము “5+5+5+5’ గాను, రెండవ 
దళమున 5+5+5+3° గాను నుండును. హరిహరీపదము 
లన్నియును బౌరాణికేతివృత్తములను గలిగియుండును- ముఖ్యముగా 
రామాయణ సంబంధము లెక్కువ. ఈ పదములు పాడునప్పుడే కాక 
చదువునప్పుడు సహితము రసతృప్తి Aavo కవితాపుష్టిగల 
రచనలు. ఇవి దేశిసాహిత్యమునకు శిరోభూషణములని విమర్శకుల 
మెచ్చుకోలు! పసగాడ సన్యాసివంటివారు ఉత్తమ పదకవులు. ఈ 
హరిహరీ పదములు క్రీ.శ. 1850 నుండి విశాఖ మండలమున 
విజృంభించినవి. 

శారద పదములు, హరిహరీ పదములంత ఉన్నతమైనవి కావు. 
ఇవి నృత్తప్రధానమగు దరువులు. అంత్యటప్రాస నియమముతోం 
బాదమునకు 3+5+5+3 మాత్రలతో సాంగు రచనలు (కొన్ని 
పాదములు 5+5+3 గా సాగుటకూడం గలదు). ఇవి యెక్కువగా 
నటతాళమునంబడు నడకను గలిగియుండును. ఈ శారద 
పదములను తెలంగాణమున శారదకాం(డ్రు పాడుచుందురు. 

జంగంకథలోం (బ్రధాన కథాభాగము 'రగడి యను ఛందమున 
సాంగును. బొబ్బిలికథలోని వరుసకు యతిప్రాసలు బిగించుటచే నీ 
జంగంరగడ యేర్పడినదని నా నమ్మకము. ఈ రగడలోం బాదమునకు 
8+8+9 లేదా 10 మాత్రలుండును. మన జంగంకథలు మహారాష్టుల 


కాలక్షేపములకుం బ్రతిబింబములని కొందటు విమర్శకుల తలంపు. 
ఈ జంగంకథలు హరిహరీ పదములంత ప్రాచీనములైనవి కావు. 
20వ శతాబ్ది ప్రారంభమున గుంటూరు మండలమున దలయెత్తినవి. 
జంగంకథకు హరికథతోను, యక్షగానముతోను, తెలంగాణమందలి 
చిబుతల కథలతోను మిక్కిలి సన్నిహిత సంబంధమున్నదని 
చెప్పవచ్చును. ము(దితములైన జంగంకథలు కొల్లలు. కవిత్వ 
విషయమున మాక్రమివి గుల్లలు. రసవ(ద్రచన నూటికికోటికి నొకటి 
ప్రత్యక్షమగుచుండును. Some గుమ్మెటల యార్భాటముతోం 
బాడునప్పుడు మా(త్రమే యివి రసవంతములు. వీనిని AI 
యానందించుట కష్టము. 


15. వీరగాథానికలు లేక లఘువీరగాథలు: - 

ఒక అరగంటలోపులోంగాని, లేదా కొలది నిమిషములలోం 
గాని పాడంబడు గేయకథలు 'వీరగాథానికలు’” లేక “లఘువీరగాథలు” 
(Ballalings). వీనిని జానపదులు “పదములు” “పాటలు” అను పేర్లతో 
వ్యవహరింతురు కాని, వీరగాథలవలె వీనికి 'కథలు” అను నామము 
నుపయోగింపరు. నేను మౌఖిక ప్రచారమున నున్న వీరగాథానికలను 
సుమారు ఎనుబది వబికును సేకరించితిని. కథాఖ్యానముయొక్క 
నిడివినిబట్టి వీనిని (బధానముగా రెండు SÕ SNOOT 
విడదీయవచ్చును: “కథాత్మకములు, కథాసూచకములు”. “బుడ్డా 
వెంగళరెడ్డిపాట, అప్పలాపురం చెన్నారెడ్డి పాట, చిన్నమునెమ్మ పాట, 
చాకలి దుడుమన్న పదము, వానదేవుని పాట” మున్నగునవి 
కథాత్మకములగు వీరగాథానికలు. ఇవియొక అరగంటలోపులోం బాడం 
బడును. “DED గోపిరెడ్డి పాట, మానందిరెడ్డి పాట, నారసింహారెడ్డి 
పాటి” మున్నగునవి కథాసూచకములగు వీరగాథానికలు. ఇవి కొల 
ది నిముషములలోం బూర్తియగును. 


ఇతి వృత్తమునుబట్టి పరిశీలించినచో లఘువీరగాథలలో నాజు 
వర్గములు గోచరించును: 'చారిత్రకములు, విప్లవ జన్యములు, 
27085500, దానవీర (53050, జానవదములు, 
పౌరాణికములు”. చారిత్రకములలో 'వీరమరణములు, వీరప్రశంసలు” 
అను రెండంతశ్ళాఖలు గలవు. అట్లే సాంఘికములను వర్గములో 
గామకక్షలు-హత్యలు, n sm -భర్త ఎైహంతలు, పందెములు- 
స్పర్థలు, ఆతృ్మత్యాగములు -కట్టపదములు, విధివైపరీత్యములు - 
ప్రమాదములు’ అను ఐదు అంతశ్శాఖలను గుర్తింపవచ్చును. 

“దొరవారి నరసింహారెడ్డిపాట, ధర్మాపురం నరసింహుని పాట, 
చిన్నపరెడ్డిపాట, అల్లూరి సీతారామరాజు పాట” మున్నగునవి 
వీఠమరణములకుం జెందిన చారిత్రక గాథానికలు. “పిచ్చుకుంట్లు 
పాడు నారసింహారెడ్డి పాట, మరుట్ల చిన్నమల్లేశుని పాట, ఓబులరెడ్డి 
కోలాటపు కోపు, పెనుకొండ కోట” మున్నగునవి వీరప్రశంస చేయు 
చారిత్రక గాథానికలు. నల్లగొండ మండలమునను దాని 
పరిసరములందును వ్యాపించియున్న పాటలు- ముఖ్యముగా 


సింహావలోకనము 633 


“రేణికుంట రామిరెడ్డి పాట, చిలమ్మపాట, పసునూరి వెంకటరెడ్డిపాట, 
యలకపల్లి యాదగిరిపాట, గొట్టెముక్నల గోపాలరెడ్డిపాట, కొంతం 
కొండలరెడ్డి పాట, దొడ్డి కొమరయ్య పాట” మొదలగునవి విప్లవ 
జన్యములగు వీరగాథానికలు (తెలంగాణా విప్లవము1945-49). 


సాంఘికములలో “గుబ్దాల గోపిరెడ్డి, మానందిరెడ్డి, గడేకల్లు 
నాగిరెడ్డి, బండోళ్ల కురుమలన్న్క గుడిపాటి చలమయ్య, మల్లారెడ్డి, 
సలపల అమ్మినాయండు”- మున్నగువారిపైం గల పాటలు 
(గామకక్షలకు- హత్యలకు సంబంధించినవి. “అద్దాల సుబ్బులు పాట, 
చిన్న మునెమ్మ పాట, వీరసోమి పాట, గుంటూరు ఆదెమ్మపాట” 
మున్నగునవి “స్వైరిణులు- Horose” అను విభాగమునకు 
జెందును. “అప్పలాపురం చెన్నారెడ్డి పాట, గొల్టిపోతుల పందెము” 
మొదగునవి “పందెములు- స్పర్థలు” అను నంతశ్చాఖలోనివి. 
“లలికట్టపదము, ఒద్దిరాజులపాట, బోన కాటపరెడ్డి పాట, ముసలమ్మ 
గండి, వరదరాజమ్మ పాట”- ఇత్యాదులు ఆత్మత్యాగముతోం గూడిన 
కట్టపదములు. “ఎల్లల చెబువు పొంగిన పాట, మూసి పొంగిన 
పాట, పల్నాటి ప్రళయము, పెన్నేటిపొంగు, అల్లునిపాట, జనగామ 
రైలు ప్రమాదము, జడ్చర్ల రైలుప్రమాదము”- మొదలగునవి “విధి 
వైపరీత్యములు- ప్రమాదములు” అను Sosapac జెందిన 
లఘువీరగాథలు. 

“బుడ్డా వేంగళరెడ్డి, సుద్దపల్లి లక్ష్మమ్మ, యాదాళ్ల నాగమ్మ, 
చిన్న అండ్లూరు శివమ్మ, డొక్కా సీతమ్మ” మున్నగు వారిపైం గల 
పాటలు దానవీరప్రశంసలు”. “209725 పాట, చాకలి దుడుమన్న 
పదము లేక వీరనాగమ్మ పదము, వానదేవుని పాట, భూపతిరాజు 
పదము, Kidd పాట, ఒలియపాచ్చావుపాట”- మున్నగునవి 
జానపదములు. “రాముల పాట, మాయలేడి పాట, సీతమ్మ చెబు, 
గరుటపచ్చి పాట, అశోకవనము, ముద్దుటుంగరము, లక్ష్మణ మూర్చ, 
కుశలవుల పుట్టుక, మంగమ్మ పాట, తురక బూబమ్మ పాట, 
జాలోరిగంగ, చెంచీతపాట”- మున్నగునవి పౌరాణికములు. 

ఈ వీరగాథానికలలోం జారిత్రక వీరఠమరణములు, విప్లవ 
వీర మరణములు, గామకక్షల మూలమున సంభవించిన హత్యలు, 
ఆత్మత్యాగములగు కట్టపదములు, ప్రకృతి తెచ్చిన ప్రమాదములు- 
ఇవి కరుణరస ప్రధానములు. ఇట్టి పాటలను పాశ్చాత్య విమర్శకులు 
‘Coronaches’ లక ‘Planctus’ 8$ ‘Lamenting Ballads’ 
అందురు. మన విమర్శకులు వీనికి 'జాలిపాటలు” లేక “కన్నీటి పాటలు” 
అను సేర్లు పెట్టిరి. వీరప్రశంసలగు గాథానికలలో వీరము, 
పందెములకు నంబంగధించిన గాథానికలలోC ad 50, 
భర్తహంతలగు స్వైరిణుల పాటలలో వారి క్రౌర్యగర్షణమును 
ద్యోతకమగును. దానవీర ప్రశంసలలోం౯ (బ్రజలకు వారియెడ గల 
కృతజ్ఞత వెల్లడియగును. జానపదములలో నద్భుత రసము, 
పౌరాణికములలో భక్తిరసము హెచ్చు. 


16. వీరగాథానుకరణములు - బుట్బకథలు: - 

మీందం జర్చింపంబడిన “వీరగాథా చక్రములు, వీరగాథలు, 
వీరగాథానికలు- అను మూండు వర్థములును దెలుంగం 
సాంప్రదాయిక వీరగాథాకవిత్వమునకుం జెౌందినవి. ఈ 
సాంప్రదాయిక వీరగాథాకవిత్వములోని కొన్ని ప్రక్రియల 
ననుకరించుచు నాధునిక కాలమున “ESG, జముకుల కథలు, 
సుద్దులకథలు, తందనాన కథలు, (బ్రతుకమ్మ పాటలు” అనునవి 
బయలుదేరినవి. ఈ యనుకరణ (ప్రక్రియలలో నేండు బుట్టికథలు 
విశేష ప్రచారమున నున్నవి. ఇవి బొబ్బిలివరుస కథలనుండియు, 
జంగంకథ లనుండియు రాజకీయ(ప్రబోధముకొబకు 1942 
ప్రాంతమున (బ్రభవించినవి. గుంటూరు మండలము వీని పుట్టిల్లు. 


తం(త్రి+బుట్టి= తంబుటి. ఈ తంబుజితోం జెప్పు కథలు 
“Some కథలు”. ఈ సమాసములో So” లోంపించి, శకటరేఫకుC 
బూర్వపు ద్విత్వము వచ్చి, బుట్టికథలు’” అను నామమేర్చడియుండును. 
లేదా గుమ్మెటలకు “weg లను వ్యవహారము గుంటూరు 
మండలమున గలదు. బుట్టలు కొట్టుచుC జెప్పు కథలు కావున 
బుజ్జికథి లయి యుండవచ్చును. 


ఈ బుజ్టికథలలో సాధారణముగా జంగంరగడ, ముగ్గురు 
మరాటీల కథలోని సైసై వరుస, కాంభోజరాజు కథలోని తందాన 
వరుసలు ప్రయోగింపంబడుచుండును. సర్వాయి పాపని కథ వరుస 
(ఏలవరుస), జముకుల వరుస (హరిహరీ పదముల వరుస, శారద 
వరునలు గూడ m SG లలో నచ్చటచ్చటం (బవేశపెట్టం 
బడుచుండును. శ్రీయుతులు సుంకర సత్యనారాయణగారు, వారణాసి 
సత్యనారాయణశాగ్తిగారు మున్నగువారు చేయితిరిగిన ST 
రచయితలు. బుబ్జకథా గానమున గుంటూరులోని షేక్‌ నాజర్‌గారు 
అమోఘ ప్రజ్ఞాశాలి. 

1946-1948 మధ్యకాలమున భారత జాతీయ నాయకులపై 
బుట్బికథలు అసంఖ్యాకముగా బయలుదేరినవి. రాజమహేంద్ర 
వరములోని కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్సు, కాళహస్తి 
తమ్మారావు అండ్‌ సన్స్‌ మున్నగు (గంథప్రకాశకులు Mes GOD 
కోకొల్లలుగా ముద్రించుచున్నారు. 

ఈ బుజ్బికథలలోం (బ్రబోధాత్మక ములు 2153). 
'చారిత్రకములు, పౌరాణికములు, వీరగాథాజన్యములు’- అను 
వర్గములకుC జెందు MESSID గలవు. ప్రబోధాత్మకములగు 
బుబ్బకథలలో రాజకీయ, సాంమిక, జాతీయ (ప్రబోధములకు 
ఉద్దేశించినవియుం, (బ్రభుత్వప్రచారమున కుద్దేశించినవియుం గలవు. 

హరిహరీ పదముల ననుకరించుచు బుట్టిన యాధునిక 
(ప్రక్రియ “జముకుల కథలు”. DO కథలు” కాటమరాజు కథలకు 
అనుకరణములు. తెలంగాణమున బొబ్బిలివరంన కథల 
ననుకరించుచు “తందనాన Sw», సాంప్రదాయికములగు 


634 తెలుంగు వీరగాథా కవిత్వము 


(బ్రతుకమ్మపాటల ననుకరించుచు నాధునికములగు [బ్రతుకమ్మ 
పాటలును బయలుదేరినవి (ఈ పదునాబివ ప్రకరణముతో. ద్వితీయ 
భాగము పూర్తియెనది). 


తృతీయ భాగము 


ఈ పరిశోధక వ్యాసమున నయిదు ప్రకరణముల కలయికచే 
నొప్పు తృతీయ భాగములో 'వీరగాథల రసపోషణ, వీరగాథా 
కవిత్వములోని వారానువర్తనములు, వీరగాథల భాష, వీరగాథల 
ఛందోరీతులు, వీరగాథాగానమునందలి సంగీతము” అను 
విషయములు చర్చింపంబడినవి. 


17. వీరగాథలు- రసపోషణ:- 

వీరగాథలలో వీరము వధానరసనముగా నుండును. 
లాక్షణికులును, విమర్శకులును ఈ వీరఠరసములో ఇరువది నాలుగు 
(ప్రఖేదములను గుర్తించిరి. ఈ ప్రభేదములన్నింటి కిని వీరగాథలలో 
నుదాహరణములు 0902229. అయినను వీరగాథలలో 
యుద్ధవీరమే (ప్రచురముగాం గాననగును. వీరి మనంగా “యుద్ధవీరి 
మనియే పలువురు లాక్షణికుల యభిప్రాయము. బాలచంద్రుని 
కారెంపూడి యుద్ధము యుద్ధవీరమునకు మహోత్మృష్టమగు 
నుదాహరణము. రౌద్ర, బీభత్స, కరుణ, భయానక, హాస్య, శృంగార, 
అద్భుత రసములు వీరగాథలలో నాయాస్థలములలో నాయకుని 
వీరమునకుం బోషకముగా వర్ణింపంబడుచుండును. శాంతరస 
మెల్లప్పుడును వీరమునకు విరోధిరసమే. శాంతరస (SPS 
గేయకధథలు వీరగాథానామమునకు అనర్హములు. లాక్షణికులు తెల్పిన 
నాలుగు విధముల HÖSS SVO CARE వీరగాథలలో 
దృష్టాంతములున్నవి. 

వీఠగాథలలో వీరరసమే ప్రధాన రసమైనను, కరుణరస 
(ప్రధానములగు కథలుకూడం గాలక్రమమున నేర్చడినవి. పేరంటాండ్ర 
కథలన్నియు నిట్టివే. “బాలనాగమ్మ కథ, గాంధారి కథ, ధర్మాంగద 
చరిత్ర-పాముపాట” మున్నగు వీరఠగాథలలో వీఠరసము కన్న 
నద్భుతరసమే ప్రాధాన్యమును వహించుచున్నదని చెప్పవచ్చును. 
బీభత్స హాన్యరసములు రెండును నాయక వీరమునకుం 
బోషకములుగా మాత్రమే కాక, ప్రత్యేకముగాంగూడ వీరగాథలలో 
వర్ణింపంబడుచుండుట గమనింపవచ్చును. 


18. వీరగాథా కవిత్వము- వారానువర్తనములు: - 
మార్గసాహిత్యమునం (23055053, దేశిసాహిత్యమున 
వీరగాథలన్నియు నొకే మూసలో దయారయినట్లుండును. వీరగాథ 
లన్నింటను SE రకమగు కథాప్రణాళిక, యొకే రకమగు వర్ణనలు, 
అలంకారములు, పదబంధములు నుండును. ఇట్లు వీరగాథలలోం 
దజచుగా౭ గాననగు సమానాంశములను “వీరగాథల వారాను 
వర్తనములు’” (Ballad Commonplaces) అందురు. 


తెలుంగు వీరగాథల కథా(ప్రణాళికలో వీరుడు తన 
తల్లిదం[డ్రులకు లేక లేక కలుగుట, బొంగరములాడుట, ఆ యాటలో 
నాతని శౌర్యము ప్రకోపింపంబడుట, శత్రువులపై దండెత్తి వెడలుట- 
మున్నగునవి సాధారణముగా నుండును. ఈ కథాప్రణాళికకు, 
ముఖ్యముగా బొంగరాలాటకుం బల్నాటి వీరకథాచక్రములోని 
బాలచంద్రుని కథ మూలమై యుండును. 

ఇట్లు కథాకథనములో అతిప్రధానమైన ఒక కనిష్టాంశమును 
ఆంగ్లమున “Motif” అందురు. తెలుగులో దీనిని “మూలాంశము” 
లేక “కథన ఘటకము” అనవచ్చును. (కన్నడములో దీనిని 30 - 
పేరకి- 'కథనఘటకి అని భాషాంతరీకరణము చేసినారు.) ఈ 
“మూలాంశము” (Motif) నకు కథాగమనమును మార్చగలిగిన 
శక్తియుండును. కథను చెప్పువాడు దీనిని మజిచుటకు వీలులేదు. 
ఈ మూలాంశము పైన చెప్పినట్లు 'బొంగరాలాటి వంటి ఒక 
సంఘటన కావచ్చును. లేదా సవతితల్లి, పేదరాసి పెద్దమ్మ, కడగొట్టు 
కొడుకు లేక కూతురు (వీరు సాధారణముగా మూడవవారుగా కాని 
లేక ఏడవవారుగా కాని ఉందురు), విశేషమైన శక్తులు కలిగిన చిలుక, 
కుక్క (బాలనాగమ్మ కథ), పాము (ధర్మాంగద చరిత్ర), గుజ్బ్రము 
(పల్నాటి వీరకథలలో అలరాజుగుట్టిము “సవరాల ct”; పెద్దన్న 
బాదరాజు గుజ్బము “కారు Sec”), కోడిపుంజు (పల్నాటి 
వీరకథలలో “అర్థనాల చిట్టి మల్లండు”- “నల్లమల్లంయడు”) మొదలగు 
పాత్రలు కావచ్చును. లేదా మంత్రదండము, చంద్రాయుధము, 
ఆకాశములో నెగిరెడి TONI, ఎగిరెడి చెప్పులు, చావురానీయని 
తులసివనమాల (బ్రహ్మనాండు అలరాజుూ మెడలోవేసినట్టిది) మొదలైన 
వన్తురరావమున నుండవచ్చును. (ఈ మూలాంశములు 
వీరగాథలలోకన్న జానపదకథలలో నధికము. ) ప్రపంచములోని వివిధ 
వీరగాథలు జానపదకథలు పరిశీలించి, వానిలోని మూలాంశముల 
నన్నింటిని “Motif Index of Folk Literature” అను పేరుతో 
Stith Thompson అను అమెరికన్‌ జానపద విజ్ఞానవేత్త ఆటు 
సంపుటములను (ప్రకటించినాండు. 

ఈ మూలాంశములు ఒక్బ్ళొకృపుడు పదప్రయోగములకు 
సంక్యావాచకములకు సంబంధించికూడ నుండవచ్చును. వీనిసి“పద 
లేక శబ్ద మూలాంశములు” (Word Motifs) అనియు, “సంఖ్యా 
మూలాంశములు” (Number Motifs) అనియు నందురు. ఒక 
రకముగా చూచినచో, తబజిచుగా వచ్చెడి ఒకేరకమైన వర్ణనలను “వర్ణన 
మూలాంశములు” (Description Motifs) అనవచ్చును. ఈ వర్ణన 
మూలాంశములే వార్తానువర్తనములు. 

ఏ వీరగాథలోనైనను కోపము తెల్లని గుడ్లకు తెచ్చె రకతంబు” 
- OBI గుడ్డకు ఎక్కి కోపములు’ వంటి వారానువర్తనములతో 
నుండును. శోకము “కుడికంటి వుదకాలు కుంభవరషములాయె, 
ఎడమకంటి వుదకాలు ఏరులై పారె” మున్నగు వాక్యములతో వర్ణింప 
బడుచుండును. ఇట్లే KHI నవ్వు MF మండి” 'కండ్రజూచు” 


సింహావలోకనము 635 


“వినవయ్య-విశదంబు గాను’ 'అప్పుడు- ఆడెనొకమాటి వంటి 
పదములు వాక్యములు ప్రతివీరగాథలోను గానవచ్చును. SDE కలికి 
గాంధారి ఏళ, రాయి రాయి కరిగే ఏళ...” ఇత్యాదిగా రాత్రివర్ణన 
సాంగును. 

విశేషణములు, విశేష్యములు త్రిప్పి త్రిప్పి చెప్పంబడుచుండును 
(ఉదా: 'ఎండిదే బొంగరము పైడిదే జాలె, పైడితే బొంగరము ఎండిదే 
జాలె”). ఎబుకలసాని వేషము, జంగము వేషము చాలతబచుగా 
వర్ణింపంబడుచుండును. ప్రాచీనమైన సైన్యవర్ణనలోంగూడ 
“పరాసువారు, తుపాకులు, ఫిరంగులు’ చెప్పబడును. యుద్ధవర్ణన, 
రణరంగ బీభత్స వర్ణన యే వీరగాథలోనైనను THE. “నరుకుతవుంటే 
నల్లశిరసులు రాలుట, పొడుస్తవుంటే పొట్టపేగులు పడుట, అప్పుడు 
తిన్న పప్పు అన్నమూ కుప్పలు తెప్పలగుటి ఇత్యాది వర్ణనలు 
ప్రతివీరగాథలోను నుండును. (ఈ వర్ణనలన్నింటి కిని బొబ్బిలికథ 
మూలముగాం౯ గన్పట్య్టును.) వీరవత్నులకు వీరమాతలకు 
దుస్స్వప్నములు వచ్చినట్లు చెప్పబడును. వీరులు ఎండలకు 
ఎండిపట్టుడేరాలు, నీడలకు నీలి పట్టుడేరాలు” వేసినట్లు పదే పదే 
చెప్పంబడుచుండును. 

వీరుడు ఒక ప్రయాణము చేయునప్పుడు మార్గమధ్యమున 
నున్న పేర్లన్నియు నేకరువుపెట్టంబడును. వీరుని సేవకులపేర్లు, 
సంగాతకాండ్ర పేర్లు, జంతువుల పేర్లు వరుసగాం బెద్ద పట్టికగాం 
జెప్పంబడును. సంఖ్యావాచకములలో నేడు శబ్దమునకు టబ్రాచుర్యము 
కాననగును. కొన్ని వస్తువులపేర్లు (చంద్రాయుధము, వెండికట్ల కిన్నెర), 
కొన్ని పట్టణముల పేర్లు (వాలుగొండ, దేవగిరి, ఓరుగల్లు మొ॥) 
పదే పదే వచ్చుచుండును. (Do స్నానవర్ణన, ఆలంకరణ వర్ణన 
మున్నగునవికూడ వారానువర్తనములే. 

అలంకారములలో నుపమాలంకారము హెచ్చు. తెలుంగు 
భాషలోని సిసలైన సామెతలు, జాతీయములు, పలుకుబడులు 
వీరగాథాకవిత్వమునం గొల్లలుగా నుండును. ఇట్లన్ని వీరగాథలకును 
సమానమగు వారానువర్తనములే కాక, ఒక్కొక్క వర్గమునకు 
(బ్రత్యేకమైన వారానువర్తనములును గలవు. వీరగాథల 
వారానువర్తనములవలన నిరక్షర కుక్షులైన గాథాకారులు అనేక 
గాథలను జ్ఞప్రియందు ఉంచుకొనంగలుగుచున్నారు. 


19. వీరగాథల భాష: - 

వీరగాథల భాష జానపదుల వ్యావహారిక భాష, ఇది సహజమై, 
సూటియై, సుందరమై, మధురాతిమధురమై దేశీయతను బుక్కిలించు 
జీవద్భాష. “అల్బాక్షరముల ననల్ఫార్థ రచన కావించుటయె కాదె 
కవి వివేకంబు” అను పాల్ముటికి సోమనాథుని సూక్తికి వీరగాథల 
భాష చక్కని యుదాహరణము. ఇది వ్యాకరణాలంకార నియమము 
లకు గట్టువడక, అలతి AVC పదములతో నప్రయత్నముగా 
వెడలెడు వ్యావహారిక భాష 


వీరగాథలలో నర్భాలంకారములే కాని శబ్బాలంకారము 
లుండవని చెవృవచ్చును. అర్భాలంకారములలోం గరడ 
నుపమాలంకారమే హెచ్చు. ఈ ఉపమాలంకారములు జానపదుల 
నిత్యజీవితములోC దారసిలునట్టివి. దృష్టాంతము, రూపకము, 
స్వభావోక్తి, అప్రస్తుత ప్రశంస వంటి యలంకారములు చెదురు 
మదురుగా నుండును. 

వీరగాథలలో నింపైన సామెత లెన్నియో కలవు. ఈ 
సామెతలకు రెండింతలు జాతీయములున్నవి. పలుకుబడులు, 
నుడికారములు, వీరగాథలలో నడుగడుగునను ప్రత్యక్ష 
మగుచుండును. పదజాలములో నిఘంటువుల కెక్కని అపూర్వ 
దేశిపదము లెన్నియో కలవు. వైరిసమాసములు, అన్యదేశ్యములును 
గాననగును. వ్యావహారిక రూపముల ననుసరించియే సంధివంటి 
వ్యాకరణాంశములు కన్పట్టుచుండును. ఇంత వైవిధ్యముగల వీరగాధల 
భాషనుగూర్చి భాషాశాస్త్రజ్ఞులు ప్రత్యేకముగా బరిశోధింపవలసి 
యున్నది. 


20. వీరగాథల ఛందస్సు: - 

వీరగాథల ఛందస్సు లక్షణగ్రంథములకు అందునదికాదు. 
తెలుగులో ద్విపద వికారములును, రగడ వికారములును నగు 
వీరగాథా చృ్చందములున్నవి. శాసనప్రమాణమునుబట్టి తెలుంగు 
ఛందస్సులలోం దరువోజ ప్రాచీనమైనదిగాం గన్పట్టును. కాని, ఛందః 
పరిణామమును బట్టి పరిశీలించినచో “కిటతకిట, కిటతకిట, 
కిటతకిట, SS” యని సాంగు ఖండగతి యన్నిటి కంటెను 
బ్రాచీనమైనదిగా cd. పూర్వకాలమున వీరగాథలన్నియు నీ 
ఛందస్సులోనే యుండెడివి. ఈ ఖండగతినుండి మంజరీద్విపద, యీ 
మంజరీద్విపద నుండి ద్విపద, యీ ద్విపదనుండి తరువోజ, 
తరువోజనుండి సీసము పరిణమించియుండును. 

శక్తికథలలో ఖండగతి, పల్నాటి వీరకథలలో మంజరీద్విపద, 
కాటమరాజు కథలలో ద్విపద బహుళముగాం గానవచ్చుచున్నది. 
వీరగాథలలోని ద్విపదకాని, మంజరీ ద్విపదకాని లాక్షణికులు 
చెప్పినట్లుగా నింద్ర సూర్య గణముల (ప్రకారముండవు. ఒక్కొక్క 
పాదమున కయిదు మాత్రల గణములు మూడు, మూడు మాత్రల 
గణము ఒకటి (5+5+5+3) గా వీని రచన సాంగును. యతి 
ప్రాసలైచ్ళికములే కాని నియతములు కావు. కాని యతి సర్వత్ర 
పాటింపంబడినదని చెప్పవచ్చును. ఇం[ద్రగణములలో భి గణము, 
“నలి గణము నాలుగు మాకత్రలవే కావున, వీనికొక మాత్రను జేర్చి, 
“e” 'నలలి అను రీతిలో వీరగాథలలోC (బయోగింపంబడుచుండును. 
ఒక్ళొకృప్పుడు ఈ ద్విపద-మంజరీద్విపదలు శిథిలములై ఖండగతిగా 
మాటిపోవుచుండును. ఈ ఖండగతికూడ శిథిలమై మటింత Fc 
గిపోవుటయుం గలదు. 


636 తెలుంగు వీరగాధథా కవిత్వము 


బొబ్బిలివరుసలో నొక్కక్క పాదము ‘8+8+9(10) 
మాత్రలుండును. యతిప్రాసలు కాకతాళీయములే కాని నిబద్ధములు 
కావు. ఈ బొబ్బిలివరుసనుండి 8+8 మాత్రలొక పాదముగా 
నొకవరుస, 8+9 (10) మాత్రలొక పాదముగా SES వరుస 
పరిణమించినవి. “కాంభోజరాజు కథ, వరాహావతార చరిత్ర (పంది 
కథ), చిన్నపరెడ్డి కథ” మున్నగునవి 8+8 మాత్రలొక పాదముగా 
సాంగు వీరగాథలు. “బాలనాగమ్మ కథ, లక్ష్మమ్మ కథ, కమ్మవారి 
పణతి- పసల బాలరాజు కథ” మున్నగునవి 8+9 (10) 
మాత్రలొకపాదముగా సాంగు వీరగాథలు. ముగ్గురు మరాటీల 
కథలోని వరుస, సర్వాయి పాపని కథలోని వరుస ప్రత్యేకములు. 

ముగ్గురు మరాటీల కథ వరుసను RP వరుస యందురు. 
ఇందు పాదమునకు 12 మొదలుకొని 15 మాత్రల వబకు 
నుండునట్లుగాం గొన్ని పాదములు చెప్పి, చివర 14 మొదలు కొని 
16 మాత్రలవటికు నుండునట్లుగా నొక్కపాదముతో ముక్తాయింపు 
చేయబడును. ఈ వరుసలోని పూర్వపాదము లిట్లు DD: 
8+4=12; 8+5= 13; 9+5= 14; 10+5= 15. ఈ వరుసలోని 
ముకాయింపుపాద మిట్లు విజుగును: 8+6= 16; 9+6= 15; 
10+6= 16. వీనిలో 8 మాత్రల గణము 3+5 nec గాని, 4+4 
గా కాని విజుగును. 9 మాత్రల గణము 3+3+3 గా VEND. 
10 మాత్రల గణము 5+5 గా విజుగును. 

ఇంక సర్వాయి పాపని కథ వరుసను ఏలవరుస యని 
చెప్పవచ్చును. ఇందు 7+7= 14 మాత్రలు ఒక పాదముగా రెండు 
పాదములును, 7+9= 16 మాత్రలు ఒక పాదముగా మణి రెండు 
పాదములును జెప్పంబడును. మూడవ పాదము చివర 9 మాత్రల 
సంబోధనమొకటి అధికముగా నుండును. యక్షగానములలో సుంకరి 
కొండడు- గొల్లభామల యేల లిట్లేయుండును. 


ఒక ఖండగతి పాదము, నొక ద్విపద మంజరి పాదమును 
గలిసి హరిహరీ పదముల వరుస యేర్చడినది. దీనిని rod వరుస 
యనియు, “జముకుల వరుసి యనియు విలుతురు: “5+5+5+5, 
5+5+5+3° అని దీని గణములను నిరరావింపవచ్చును. 
యతిప్రాసలును బ్రాసయతులును నిందు గాననగును. 


“3+5+5+3 మాత్రలు ఒకపాదముగా నంత్యప్రాసలతో 
నటతాళమున NA రచనలు ‘శారద పదము” లనంబడును. ఈ 
శారద వరుసలో నొక్ళొక్కపుడు మొదటి మూడు మాత్రల గణము 
లోపించి, 5+5+3 గా రచన సాంగుటయుం౯ గలదు. 


8+8+9 (10) అను బొబ్బిలివరుసకు యతిప్రాసలు బిగించి, 
అంత్య(ప్రాస నేర్చజుచుటచే 'జంగంరగడి యేర్చడి యుండును. లేదా 
మహారాష్రుల 'గజల్‌, డోరా, డోరా గజల్‌ మట్టు అను ఛందస్సుల 
ప్రభావముచే నీ జంగంరగడ పుట్టియుండవచ్చును. యక్షగానము 


లలోం బ్రయుక్తములైన పై ఛందస్సులు అచ్చముగా జంగంరగడవలెనే 
యున్నవి. 

వీరగాథానుకరణములగు బుబ్బకథలలో బొబ్బిలి వరుస 
తద్భేదములు, సైసై వరుస, సర్వాయి పాపని వరుస, జముకుల 
వరుస, శారద వరుస మున్నగునవి అన్నియును గానవచ్చుచున్నవి. 

తెలంగాణమునం (బ్రసిద్ధికెక్కిన “MAP కథ, కొమిరెల్లి 
మల్లన్న కథ” మున్నగు వానిలో ద్రిశ్రగతి (3+3+3+3) కాననగును. 
“నల్లతంగాళ్‌ కథి కూడం ద్రిశ్రగతిలోనే సాంగినది. “VIL కథ’ 
రూపకగతి (6+6+6+6)లో నున్నది. 

వీరగాథానికలలోం (Al, SST, ఖండ, రూపక, మిశ్ర, 
ఆది గతులన్నింటి కిని నుదాహరణములు లభించుచున్నమవి. 
“గుంటూరు ఆదెమ్మపాట, మరుట్ల చిన్నమల్లేశు పాట, గడేకల్లు నాగిరెడ్డి 
పాట”, మున్నగునవి ్రిశ్రగతిలో నున్నవి. “సిద్ధాపురం కట్టపదము” 
చతుర(శగతి. (4+4+4+4). ఖండగతిలో (5+5+5+5) 
లఘువీరగాథలు పెక్కు గలవు. “లలికట్ట పదము, వానదేవుని పాట, 
సీతమ్మ 36, నల్లగొండ పాట” మున్నగు నవన్నియును ఖండగతిలోనే 
ASD. (83488 రెట్టింపు రూపకగతి. “అద్దాల సుబ్బులు పాట, 
అల్లుడు పాట, NONE” మొదలగునవి రూవకగతికి 
ఉదాహరణములు. మి(శ్రగతి (7+7+7+7) లో నడచిన పాటలు: 
“అప్పలాపురం చెన్నారెడ్డి పాట, repo గోపిరెడ్డి పాటి మొదలగునవి. 
“బుడ్డా వెంగళరెడ్డి పాట, పోట్ల బూదయ్యపాటి- ఇత్యాదులు ఆదిగతి 
(8+8+8+8) కిం జెందినవి. చతుర[శ్రగతికి రెట్టింపు ఆదిగతి. 


లాక్షణికులు చెప్పిన నవవిధ రగడలకును, వీరగాథధల వరుసల 
కును మిక్కిలి సన్నిహిత సంబంధమున్నది. హయటప్రచార- తురగవల్లన 
రగడలు ్రిశ్రగతికిని; మధురగతి- హరిగతి రగడలు చతుర్రగతికిని; 
ద్విరదగతి- జయభద్ర రగడలు ఖండగతికిని; హరిణగతి - వృషభగతి 
రగడలు (EKSSI సరిగా సరిపోవును. ఈ రగడలకుం గన్నడిగుల 
షట్సదులతోంగూడం బోలికలున్నవి. 


పల్నాటి వీరకథలలోను, కాటమరాజు కథలలోను 
యతిప్రాసలు చక్కగా బాటింపంబడినవి. కొన్ని కథలలో 
మా(తాగణములు శిఢథిలములైనను యతిప్రాసలకు భంగము 
వాటిల్లలేదు. యతిభంగముగాం దోచు పదములలో జానపదుల 
ఉచ్చారణను వరిగణింపవలసియున్నది. యతిభంగమును 
వారించుటకై జానవదకవులు అవశబ్దములను నహాతము 
(ప్రయోగించిరనుటకు దృష్టాంతము లున్నవి. అఖండయతి, ద్విప్రాస, 
త్రిప్రాస మున్నగునవి వీరగాథలలో నచ్చటచ్చటం గానవచ్చును. 


21. గాథాగానము- సంగీతము: - 
పాడంబడుట వీరగాథల (ప్రధాన లక్షణము. కాని గాథా 
గానమున గొంతు మంద్రస్థాయినుండి తారస్థాయికెత్తినను ఎక్కువ 


సింహావలోకనము 637 


రాగభేదములను జూపక, ఛందస్సును సూచించు వైవిధ్యముతో 
మా(త్రమే పాడవలెను. స్వరముతో నక్షరములను మింగివేయక 
స్పష్టముగా నుచ్చరింపవలెను. వీరగాథలు గేయరూపమున నున్నను, 
వీనిలో ధాతువు (సంగీతాంశము) కన్న 'మాతువు (సాహిత్యాంశము) 
ప్రధానమైనది. వీరగాథల ఛందస్సంతయు సంగీతశాస్త్రములోని గతి 
లేక జాతి భేదములలో నిమిడిపోవును. కావున వీరగాథలు తాళ 
(ప్రధానములని చెప్పవచ్చును. స్వరములలో సప్తస్వరములుండవ కాని, 
ఒకటి రెండు స్వరములుండును. 

వీరగాథ లెక్కువగా అట (ఆట) తాళములోను, 
ఆదితాళములోను సాంగుచుండును. యుద్దఘట్టములందు ఏకతాళము 
పడును. “జంపె, త్రిపుట, రూపకము, జుల్వ, Heno?” మొదలగు 
తాళములును సందర్భమునుబట్టి ప్రయోగింప6 బడుచుందును. ఇట్లు 
వీరగాథలు తాళప్రధానము లగుటచే వీనిని బాడుటకు 
దట్టువ్యాదములను విశేషముగా నుపయోగింతురు. పంబజోడు, 
గుమ్మెటలు మున్నగునవి వీరగాథలలోని తాళమును, 88, తంబుటి 
వంటి వాద్యములు వీరగాథల [శ్రుతిని నిలుపు చుండును. 


సాంప్రదాయిక వీరగాథలలో నాయాపేర్లతో రాగములు 
లేకపోయినను, రసానుగుణముగా వరుసలను మార్చుట కలదు. 
జంగంకథలలోను, బుజబ్బ్జకథలలోను రాగచ్చాయలు స్పష్టముగా 
నున్నవి. విషయప్రధానమగు ఘట్టములలో దేవగాంధారి రాగమును, 
ఏడ్చుటకు ముందుండెడి విచారమును సూచించుటలో తోడి 
రాగమును, దుర్భరశోకమును వ్యక్తమొనర్చునప్పుడు ఫీలు రాగమును, 
రౌద్రరస పోషణలో శ్రీరాగమును, బీభత్స భయానక రసములలో 
మోమన రాగమును, సంతోషమును సూచించునప్పుడు శంకరాభరణ, 
ఆనందభైరవి రాగములును నుపయోగించుట పరిపాటి. జంగం 
కథలలో అటతాళము, బుజ్బకథలలో ఆదితాళము హెచ్చుగా 
గానవచ్చుచున్నది. 


సంగీతాంశమునుబట్టి వీరగాథలను మూండు విధములుగా 
వర్గీకరింపవచ్చును: 1) ఒకే వ్యక్తి పాడు వీరగాథలు, 2) ఒక వ్యక్తి 
పాడుచుండంగా ND ముగ్గురు వంతపాడు వీరగాథలు, 3) 
అందును గలసి పాడు వీరగాథలు. తెలుంగు వీరగాథలలో 355 
భాగము రెండవ వర్గమునకు జెందునని చెప్పవచ్చును. కిన్నెర కథలు, 
జాగట కథలు మొదటి వర్గమునకును, కోటాపుC గోపులుగాం బాడు 
లఘువీరగాథలు మూడవ వర్గమునకును నుదాహరణములు. 
తక్క్మినవన్నియును రెండవ వర్గమునకే చెందును. వీరగాథలలోని 
సంగీతమునుగూర్చి సంగీత విద్వాంసు లింకను శోధింపవలసి 
యున్చది. పాశ్చాత్య దేశములలోవలె వీరగాథల సంగీతమును 
చిత్రించి చూపుట కూడ నత్యావశ్యకము. (ఈ ఇరువదియొకటవ 
ప్రకరణముతో తృతీయ భాగము పూర్తియెనది). 


చతుర్ధ భాగము 


ఈ సిద్ధాంత వ్యాసమున నాలు (ప్రకరణముల సమాహారమగు 
చతుర్ధ భాగమున వీరగాథల వైశిష్ట్యమునుగూర్చియు, నాం(ధ్రదేశము 
లోని వివిధ గాథాకారులనుగూర్చియు, వీరగాథల క్రీణతాకారణము 
లనుగూర్చియు, వీరగాథల సేకరణము- పరిరక్షణములను 
గూర్చియు జర్చింపంబడినది. 


22. వీరగాథల వైశిష్ట్యము: - 

వీరగాథల వైశిష్ట్యము ననేక విధములుగా నెన్నవచ్చును. 
వీరగాథాప్రక్రియ ప్రపంచమున (బ్రతిసాహిత్యమందును 
స్వతంత్రముగా బుట్టిన ప్రక్రియ. ఇది యితిహాస కవిత్వమునకు 
మూలకందము. వీరగాథలు నిసర్గమనోహరములు. సహజత్వమే 
వీనికి (బ్రాణము. ఒక దేశములోని వీరగాథలన్నియు నాదేశ 
సంస్కృతిని బట్టియిచ్చు జాతీయతా చిహ్నములుగా నుండును. దేశ 
స్వాతంత్యమును గాపాడుకొనుటకుం (బ్రజలలో వీరగాథాగాన 
మత్యవసరము. వీరగాథలు దేశమునకు గర్వకారణములు. ఇవి ప్రజా 
జీవితమును మణిదర్పణములవలెం (బ్రతిబింబింపంజేయును. 


నవరసములలో కెల్ల విశిష్టమైన వీరరసముచే వీరగాథలు 
నిండియుండును. ఎన్నడో చనిపోయిన వీరులు గాథాగానముచే 
మరలం బునరుజ్జీవితులగుదురు; (శ్రోతల మనోనేత్రములకుC బ్రత్యక్ష 
మగుదురు. తెలుంగు సాహిత్యమంతయు సంస్కృత పరివర్తనమే 
యను నిందను బాపంగల ఒకే ఒక సాధనము వీరగాథా కవిత్వము. 


వీరగాథలకు మూడు మహాత్తర శక్తులున్నవి: 1. 
సర్వజనాకర్షణ శక్తి. ఇవి సరళముగా నుండి సర్వజనులను 
నాకర్శ్షించును- 2. సంఘ సంచాలక 38. వీరగాథలు సంఘమును 
సంచలింపంజేసి మహావిప్లవములను సృజింపంగలవు- 3. 
విచితానుభూతిదాయక శక్తి. ఇవి శ్రోతలకు విచిత్రమగు 
నాత్మీయానుభూతి నొసంగంయగలవ. 

దేశదేశములలో వీరగాథలచే శిష్టకవులు ప్రభావితులైనారు. 
వీరగాథలవలన భాషకు సహజత్వము జీవము కలుగును. కొన్ని 
సాంఘిక ప్రయోజనములును నెబవేజయగలవు. వీరగాథలు DA 
బలీయము. మానవుండు నిమిత్త మా(త్రుండు” అను నీతిని నిశ్శబ్దముగా 
ధ్వనింపంజేయును. 


23. గాధాకారులు: - 

వీరగాథలనుబాడు 'దేశద్రిమ్మరు” లగు గాయక భిక్షువులను 
'గాథాకారులనియు, గాథకు’ లనియుం బిలువవచ్చును. ఈ 
గాథాకారులకు వివిధ భాషలలో వివిధ నామములున్నవి. 
‘Minstrels’ (English); ‘Jongleurs’ (French); ‘Scops’ (Old 
English);‘Bards’ (Irish); “Skald* (Scadinavian); 
“Minnesingers* (German); “Troubadours* (Spanish); 


638 తెలుంగు వీరగాథా కవిత్వము 


'రావీ” (అరేబియన్‌); 'చారణులు” (హిందీ); “భోపాలు’-'మిరోసీలు” 
(రాజస్థానీ); “రావత్‌” (మధ్యప్రదేశ్‌); “వృత్తిగాయకరు” (కన్నడ); 
os” (తెలుంగు). 

KO బిచ్చగాండ్రుగా మాతిన నీ గాథకుల చరిత్రలో నాలుగు 
ఫంట్టములున్నవి. మొదట వీరశిఖభామణులగు రాజులు తమ 
సాహసకృత్యములను దామే గానమొనర్చుకొనెడివారు. తరువాత 
దమ సాహసములను గీర్తించుటకుం, (బ్రత్యేకముగా భట్టులను 
నియమించుకొనిరి. కాలక్రమమున రాజ్యము లంతరింపంగా, నీ 
భట్టులును వందిమాగధులును రాజ్యములను గోల్పోయిన నాయా 
కులములవారిని యాచించుచు SPS” లను పేరుతో 
వ్యవహరింపం బడుచుండెడివారు. పాశ్చాత్య నాగరికతా ప్రభావమున 
నీ యాచకులకు మన సంఘములో నీచస్థానమేర్చడి అనాదరణము 
హెచ్చినది. ఫలితముగా వీరు అన్ని కులములవారిని యాచించుచు 
సంచార గాయక Voore మాతీపోయిరి. కొందటు తమ 
కులవృత్తిని విడనాడి అన్యవృత్తులను స్వీకరించిరి. 


ఆంధ్రదేశమున నీ సంచార గాయక భిక్షువులు పలురకముల 
వారున్నారు: “బవనీలు, పంబలవారు, వీరవిద్యావంతులు, 
కొమ్ములవారు, పిచ్చుకుంట్లు, పూసల బలిజలు, శారదకాండ్రు, 
వీరముష్టులు, జంగములు, దాసరులు, గరుడ స్తంభం దాసరులు, 
భాగవతులు, బీరన్నలవారు, సుద్దుల గొల్లలు, గంగిరెద్దులవారు, 
బాలసంతువారు, బుడబుక్కలవారు, చిందుమాదిగలు, జోగులవారు, 
జక్కులవారు, హట్కరులు, డక్నలవారు, మాష్టీలు, బొమ్మలాటగాండ్రు” 
మొదలగువారు కలరు. ఈ గాథాకారులు అతిప్రాచీన కాలము 
నుండియు దెలు(గునాట వ్యాపించియుండి రనుటకు శ్రీనాథుని 
క్రీడాభిరామము, పాలవేకరి కదిరీపతి (1650) “శుకసప్తతి”, 
అయ్యలరాజు నారాయణామాత్యుని (1750) “హంసవింశతి” మున్నగు 
కావ్యములు సాక్ట్యమిచ్చుచంన్నవి. ఈ గాథకులయంందుం 
ముఖస్థరూపమున నెన్నియో వీరగాథలున్నవి. నాగరికతా ప్రభావముచే 
నివి నశింపకముందే రక్షించుకొనవలసిన బాధ్యత (ప్రతి ఆంధ్ర 
తపస్వికిని గలదు. 


24. క్రీణతా కారణములు: - 

ఆధునిక కాలమున వీరగాథలు నశించిపోవుచున్నవి. ఈ 
నశింపునకు అనేక కారణములున్నవి. ప్రాఢకావ్యములను EAS 
పండితుల అలక్ష్యము దీనికి (బ్రథమకారణము. పండితులు 
దేశికవితలను నిరసించుట ప్రాచీన కాలమునుండియుం౯ గలదు. ఇట్టి 
నిరసనమువలననే మన ప్రాజ్బన్నయ యుగములోని దేశికవితలు 
రూపుమాసినవి. వీరగాథలయెడం బండితపరిహాసము పాశ్చాత్య 
దేశములందును గానవచ్చుచున్నది. ప్రాచీనులలోం గొందటు 
మాత్రము వీని ప్రాశస్యమును గుర్తించినారు. మొత్తముపై వీరగాథలను 
బొగడినవారికన్నం దెగడినవారి సంఖ్యయే యెక్కువ. వీరగాథలు కూడ 


సాహిత్యమున నొక ప్రధాన భాగమని 990350, నిరక్షరాస్యుల 
నుద్దేశించి చెప్పంబడిన జానపద కవిత్వమును (బౌఢకవిత్వముతోం 
59) చూచుటవలనను వీరగాధలయెడ విద్వాంసుల కిట్టి నిరసన 
భావము కలిగియుండును. 


మహాకవులు వీరగాథా SS SNC గావింపకుండుట వీరగాథల 
క్రీణతాకారణములలో రెండవది. తెలుగులో నొక్క శ్రీనాథుండును, 
ఆంగ్లమున నొక్క SYS మాత్రమే వీరగాథారచన చేసిన 
మహాకవులు. తక్కిన కవులెవ్వరును నిట్టి ప్రయత్నము చేసినట్లు 
కానరాదు. వీరగాథలను బ్రకటించుటలో౯ బండితులు అనేకములగు 
మార్పులను జేయుటవలనంగూడ నివి నశించుచున్నవని 
చెప్పవచ్చును. ము[ద్రించుటవలన వీరగాథలు నశించిపోవునని 
తలంచు విమర్శకులు పాశ్చాత్య దేశములలోను, బ్రాచ్యదేశములలోను 
గూడం గలరు. కాని నాకిది సమంజసముగా౯ దోపదు. వీరగాథలోని 
సాహిత్యాంశమును మాత్రమే ముధ్రించినచో వీరు చెప్పిన నష్టము 
కలుగునుగాని, సంగీతాంశమును సహితము పదిలపబచినచో నట్టి 
నష్టము కలుగంజాలదు. 


నాగరికత వీరగాథలకుం బరమ శత్రువు. సంభుము 
నాగరికమైన కొలంది నందలి జానపద కవిత్వము నశించును. నేం 
టి చలనచిత్రములు, నిమ్నజాతులలోం (గైెస్తవమత (ప్రబోధము, 
జాతరులను కోడిపందెములను (ప్రభుత్వము నిషేధించుట, మౌఖిక 
వీరగాథలను [బ్రకటించుట కిష్టపడని గాథాకారుల మూర్ధత్వము- 
ఇత్యాదులు వీరగాథల క్రీణతాకారణములలో BEI, యని నా 
విశ్వాసము. 


25. సేకరణ- పరిరక్షణ: - 

జానపదసాహిత్య పరిశోధనమన మాటలు కాదు. వీరగాథా 
సంచయనము అష్టకష్టములతోం గూడిన పని. NÕID, 
మూర్భులును, దేశద్రిమ్మరులును, విపరీతమగు త్రాగుబోతులును నగు 
గాథాకారులతో వేగుటకు ఓర్పు కావలెను. భారతదేశములోని వివిధ 
ప్రాంతముల జానపద సాహిత్యము నుద్ధరించుటలో శ్రీ రామనరేశ్‌ 
(త్రిపారీగారును, తెలుంగు జానపదగేయములను సేకరించుటలో 
దా॥వి.రామరాజుగారును ఎన్నికష్టములకు లోనయిరో నేను అనుభవ 
పూర్వకముగా దెలిసికొంటిని. ఎన్ని కష్టములున్నను వీరగాథా 
సంచయనము కొనసాంగింపవలసినదే. లేనిచో నీ సాహిత్యమంతయు 
నశించిపోయగల (ప్రమాదమున్న్చది. 


జానపద సాహిత్య సంచయనమున మిక్కిలి మెలకువను 
(బ్రదర్శింపవలెను. H.M.Belden అను అమెరికను విమర్శకుడు 
జానవద సాహిత్యమును సేకరించువారు ముఖ్యముగా 
గమనింపవలసిన ఆటు విషయములను దెల్పినాండు: 1) గాథకుని 
నోటినుండి పాట యెట్లు వచ్చినదో vB బ్రాయవలెను (తప్పులు, 
అర్థములేని పదములు TPI యధథాతథముగా పవాయవలెను). 2) 


సింహావలోకనము 639 


పాటను ఎవ్పుడు ఎక్కడ ఎవరినుండి నంపాదించితివోూ 
గుర్తింపవలెను. 3) గేయమును married పాడుచుండంగా 
బ్రాసితిమో, లేక చదువుచుండంగా టప్రాసితిమో, లేక యేదైన ప్రాంత 
(58508 ప్రాసితిమో తెలుపవలెను. 4) ఆ గాథాకారు(డు ఈ 
పాటను ఎక్కడ ఎవరినుండి నేర్చెనో తెలిసికొనవలెను. 5) గాథకుని 
కులమును పూర్వికులను స్వస్థలమును గుర్తింపవలెను. 6) గాథకు 
డు ముద్రితగాథనుగూర్చి తెలిసికొనెనో లేదో పరిశీలింపవలెను. ఈ 
యాటు విషయములను దృష్టియందు ఉంచుకొనినప్పుడే వీరగాథలను 
నిర్గుష్టముగా సేకరింపంగలము. 


రామనరేశ్‌ త్రిపాఠీగారు, ఆచార్య దేవేంద్ర సత్యార్థిగారు 
భారతదేశమున వివిధ ప్రాంతముల జానపద సాహిత్యమును 
సేకరించినారు. తెలుగులో మొట్టమొదట వీరగాథలను సేకరించిన 
మహానుభావు(డు సి.పి. బ్రౌనుదొర. ఇతండు క్రీ.శ. 1842లో నొక 
జంగమును నెలరోజులపాటు తన యింట నుంచుకొని, అతనిచే 
EI కథను, కొమార రాముడి కథను, కామమ్మ కథను బాడించి 
బ్రాయించినా౭డు. 1874లో జె.యె. బోయల్‌ (J.A. Boyle) 
దొరగారు సర్వాయి పాపడు కథను సేకరించినారు. 19వ శతాబ్దపు 
టుత్తరార్థము నుండి వీరగాథలు ము[ద్రింపంబడుట (ప్రారంభమైనది. 
వేటూరి ప్రభాకరశాగ్తిగారు, మల్లంపల్లి సోమవేఖరశర్మగారు, 
నేదునూరి గంగాధరంగారు, శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు, టేకుమళ్ల 


కామేశ్వరరావుగారు, హరి ఆదిశేషువుగారు, తిమ్మావజ్‌రుల 
కోదండరామయ్యగారు, డా॥ బి. రామరాజుగారు, డా॥ తూమాటి 
దొణప్పగారు- మున్నగు పరిశోధకులు మన జానపద సాహిత్యమును 
గూర్చి (ప్రశస్తమగు కృషిని సల్సియున్నారు. 
అమెరికాలోని విస్మాన్‌సిన్‌ విశ్వవిద్యాలయములో జెనె హెచ్‌. 
రోఘీర్‌ (Gene H.Roghair) అను నతండు పల్నాటి వీరచరిత్రను 
గూర్చి పరిశోధన చేసినాడు. అతని సిద్ధాంత గ్రంథమును ఆక్స్‌ఫర్డ్‌ 
విశ్వవిద్యాలయమువారు “Epic of Palnad” అను పేరుతో 
(ప్రచురించినారు. ఈ మహత్తర జానపద సాహిత్యమును సంరక్తించు 
కొనుటకై పెద్దలు కొన్ని సూచనలు చేసియున్నారు. వీరగాథలను 
2880 DES గేవలము సాహిత్యాంశమునే కాక, సంగీతాంశమును 
గూడం బదిలపబుచుకొనవలెను. సంప్రదాయములు నశించిపోకుండ 
నుండుటకై STADE భిక్షువులను (బ్రోత్సహింపవలను. ముద్రించుటచే 
వీరగాథలు నశించిపోవునని కొందలి భయము. కాని కేవలము 
సాహిత్యమునే కాక సంగీతాంశమునుగూడ ముధ్రించినచో నీ 
భయమునకుC దావుండదు. ప్రభుత్వము, సాహిత్యసంస్థలు వీరగాథల 
సేకరణమునకు నడుముకట్టవలెను. (ఈ ఇరువదిథైదవ 
(ప్రకరణముతో నాల్గవభాగమే కాక, యీ సిద్ధాంత గ్రంథమంతయును 
బూర్తియెనది. సర్వము సంపూర్ణము. ) 
ఓం తత్‌ సత్‌... 7 


భుగ్న 3 కటి (రీవః aa a రథోముఖః 
EER లిఖితం (11045 యత్నేన వరిపాలయేత్‌! 


(శక OSTE; పల్లవంగనామ సంవత్సర పుష్య బహుళ నవమి మంగళవారము- అనంగా కీ.శ, 1968 జనవరి 28వ తేది, 
మంగళవారము, సాయంకాలము 4 గంటలకు ఈ రచనాయజ్ఞము పూర్తియెనది. విచిత్రముగా ఈ దినము- 
స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాసచండ్ర బోసుగారి జన్మదినము. దీనివలన నా వీరగాథల పరిశోధన సార్థకమైనది! 
నా జన్మ ధన్యమైనది! బాల్యమునుండియు నాకు నేతాజీ యనిన పంచప్రాణములు!) 


640 తెలుంగు వీరగాథా కవిత్వము 


641 


NIND DOG DED 


వీరగల్లులు-వీరభూములు-ముద్రితాముద్రిత వీరగాథలు 


ప్రత్యేక అనుబంధము 


“బొబ్బిలి కధ” (సి.పి.బ్రౌను సేకరణ: (క్రీ.శ. 1842) 


642 తెలుంగు వీరగాథా కవిత్వము 


643 


అనుబంధము-1 
“మేడ 35,0 బంతి” 


(డా॥ పి.వి.ఆచార్యగారి “పల్నాటివీరుల చరిత్రి నుండి, పుటలు 85-87) 


పలనాటి యుద్ధం అయిపోయింది. నలగామరాజును 
పట్టాభిషిక్తునిచేసి, 66గురు వీరనాయకులను, బాలచంద్రుడు 
యిత్యాదిగాగల వీరులను పునరుజ్జీవితులను చేసి బ్రహ్మనాయడు 
వారితో కలిసి గుత్తికొండ బిలములోనికి తపశ్చర్య నిమిత్తము 
బయలుదేరాడు. అయితే యుద్దానికి వచ్చేటప్పుడు మేడపిలోని 
వీరందరి భార్యలు, అంతఃపురకాంతలు అక్కడే వున్నారు. తాము 
మేడపి నుంచి బయలుదేరి మూడునెలలు దాటి పోతున్నాయి. 
మగతోడులేకుండా వున్న అంతఃపుర కాంతల పరిస్థితి ఏమిటి? అని 
ఆలోచించి, వారిని కూడా తమతో తీసుకుపోవాలనుకున్నారు. అయితే 
పునరుజ్జీవితులై దివ్యతేజస్సుతో దైవాంశతో వెలుగొందుచున్న తమను 
అనుసరించాలంటే, వారి భార్యలు కూడా పవిత్రులై యుండాలి. 
అందువలన వారి పవిత్రతను రుజువుపరచుకొని వారిని తమతో 
తీసుకువెళ్ళాలని నిశ్చయించుకొన్నారు. అందుకై వారు సంకల్ప 
మాత్రముచే మేడపి చేరుకున్నారు. 


వట్టణములోనికి వేవేశించే ముందు అందరూ 
దైవసంకల్పముచే మరుగుజ్ఞాలుగా మారిపోయారు. శైవులవలె 
భస్మము, లింగధారణతో మారురూపాలతో రాచనగరు చేరుకున్నారు. 
“భవతీ భిక్షాందేహి, భవతీ భిక్షాందేహి! భవతీ భిక్షాందేహి” అంటూ 
మూడుసార్లు ఎలుగెత్తి పిలిచారు. అపుడు బ్రహ్మనాయని తల్లి శీలమ్మ 
వచ్చింది. “అమ్మా! మేము ఆకలితో అలమటించిపోతున్నాము. మాకు 
భోజనము పెట్టి ఆదుకో”మని అడిగారు. ఐతమ్మ “నాయనలారా! 
ఇవుడం రాచనగరుంలోని వురుములందరూ కారంవూడి 
యుద్దరంగమునకు వెళ్ళారు. ఇపుడు ఎవ్వరూ పురుషులు లేరు. 
గృహయజమానులు లేకుండా ఆతిథ్యము ఇవ్వటము మాకు 
అభ్యంతరకరము. అందువలన మీ ఆకలి తీర్చలేము. క్షమించండి” 
అంటూ వినయంగా చెప్పింది. 


“ఆకలిగొన్నవారికి అన్నము పెట్టడం పుణ్యప్రదం. అందునా 
పలనాటి వీరులు ధర్మమూర్తులు. అలాంటివారి యింటి ముంగిటకు 
వచ్చి ఆకలితో వెళ్ళటం ఏమిటి? ఆకలిగొన్న అతిథి ఆకలితీరకుండా 
398 ఆ గృహస్థు పుణ్యాన్ని తీసుకుపోతాడని ధర్మ(గ్రంథాలు 
చెబుతున్నాయి. కావున ఎలానైనా మీరు మా ఆకలి తీర్చవలయును” 
అని మరుగుజ్జుల రూపములోనున్న వీరులు చెప్పారు. అయితే శీలమ్మ 


అందుకు ససేమిరా వీలుకాదన్నది. దాంతో వారు ఆకలి బాధకు 
తాళలేక, మెలికలు తిరిగిపోతూ, కడుపులు పట్టుకొని, వేదనతో 
క్రిందబడి దొర్లనారంభించారు. ఈ దృశ్యమును చూసిన శీలమ్మకు, 
వారు చనిపోతే ఆ ఆత్మహత్యా దోషము తనవారికి చుట్టుకుంటుందని 
భయపడి, వారికి ఆతిథ్యము ఇవ్వటానికి అంగీకరించింది. వారిని 
అంతఃపురములోనికి ప్రవేశించుటకు అనుమతినిచ్చింది. 


అందరూ గృహాంతర్భాగములోకి వచ్చారు. “మీరు 
స్నానసంధ్యలు ముగించుకుంటే భోజనము సిద్ధము చేస్తాము” అని 
ఆమె ఆ ప్రయత్నములో పనులు పురమాయించింది. వీరులు అందరూ 
స్నానాదులు పూర్తి చేసుకుని వచ్చారు. 66గురు వీరనాయకులూ, 
బాలచంద్రుడు, మిగతావారికి పీటలువేసి వడ్డనకు సిద్ధము చేశారు. 
తీరా వడ్డించబోయేసరికి “అమ్మా! మాకొక నియమము ఉన్నది. మాకు 
పంక్తిలో ప్రక్కన ఎవరు లేకుండా భోజనం చెయ్యము. అందువలన 
ఎవరైనా మా సరసన కూర్చొని భోంచేయాలి” అన్నారు. అందుకు 
శీలమ్మ “పురుషులు ఎవరూ లేరని చెప్పాను గదా! మరియిపుడు మీ 
సరసన ఎవరు కూర్చుంటారు” అని (ప్రశ్నించింది. దానికి వీరులు 
(aed అయినా ఫరవాలేదు. మీ అంతఃపుర కాంతలనే సహపంక్తికి 
కూర్చోబెట్టండి” అని అన్నారు. అయితే శీలమ్మ ముందు 
అంగీకరించలేదు. దాంతో వారు లేచి వెళ్ళిపోతామని 
ఉద్యుక్తులయ్యారు. శీలమ్మ ఆలోచించి “అంతఃపురకాంతలు 
పరపురుషుని ఎదుటకు రారు- అందువలన మీకు ఎదురు వరుసలో 
మా అంతఃపురకాంతలు కూర్చుంటారు. మీ ఇరువురకు మధ్య 
యినుపతెరలు కట్టిస్తాను. అపుడు మీ నియమం చెల్లించినట్లవుతుంది. 
మా అంతఃపురకాంతల TIAN కాపాడినట్లవుతుంది” అన్నది. 
ఇందుకు సమ్మతించారు - అందరికీ భోజనాలు వడ్డించారు. 


అపుడు అందరిలోకి చిన్నవాడు బాలచంద్రుడు, ఇపుడు 
మరుగుజ్జు రూపములో మరీ పసిబాలుడుగా వున్నాడు. భుజానికి 
జోలె తగిలించుకుని అందరు (ho వద్దకూ వెళ్ళీ “భవతీ భిక్షాం 
దేహి” అంటూ ఒక్కొక్కరి దగ్గర భిక్షను సేకరించుకుంటూ, తల్లి ఐతమ్మ 
దగ్గరకు వచ్చాడు. బాలుడు ఐతమ్మ దగ్గరకు రాగానే ఆమెకు పుత్ర 
మమకారముప్పొంగి, స్తన్యము ధారలుగా కారసాగాను. ఐతమ్మ బాలుని 
తీసుకొని, తొడలపై పడుకోబెట్టుకొని, హృదయానికి హత్తుకొని, 


644 తెలుంగు వీరగాథా కవిత్వము 


(ప్రేమతో భిక్షను (ఆహారము) బాలుడి నోటికి గోరుముద్దలుగా చేసి 
తినిపించింది. 


అకడ నుంచి అందరికంటే చివరగానున్న మాంచాల వద్దకు 
వచ్చాడు బాలుడు మరుగుజ్ఞు రూపములో. “pro దేహి” అని 
ఆగాడు. మాంచాల ఆలోచనలో పడింది. “అందరివద్దా “భవతి భిక్షాం 
దేహి” అని, నా దగ్గరకు రాగానే భిక్షాం దేహి” అని భిక్షను అర్థించాడు. 
ఇందులో ఏదో మర్మమున్నది” అని “మాంచాలి మరుగుజ్ఞు 
రూపములోనున్న బాలచంద్రుడి చేయి గట్టిగా పట్టుకున్నది. వెంటనే 
పిడుగులు పడినట్లు, మెరుపులు మెరసి అడ్డుగా కట్టిన యినుప 
తెరలు భగ్గుమని మండి కరిగిపోయాయి. శీలమ్మ వాకిలి వద్ద నుంచి 
యిదంతా KISA. ఎవుడైతే ఇనువ తెరలు కాలి 
కరిగిపోయాయో, అందరూ యథారూపములు పొంది, ఎదురుగానున్న 
వారి వారి భార్యల చేతులు పట్టుకున్నారు. భగవంతుడే వారి 
పవిత్రతను రుజువు చేశాడని యోచించి సంతోషంగా అందరూ 
గుత్తికొండ బిలమునకు వెళ్ళారు. 


అయితే యిప్పటికీ నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో గల 
వీరాచారవంతులు, పీఠాధిపతిగారి సమక్షములో, మేడ ప్రక్కల బంతి” 
(మేడపి +ప్రక్క+బంతి) అనే పేరుతో వీరవిద్యావంతులు ఈ 
కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. అంకాళమ్మ గూడారు కొలుపులు 
జరిగిన తరువాత, ఓ విశాలమైన ప్రదేశములో ఈ కార్యక్రమమునకు 


వచ్చిన ఆచారవంతులనందరినీ పురుషులు ఒకవైపు ఎవరి భార్యలు 
వారికి ఎదురుగా వుండేట్లు కూర్చోబెడతారు. ఇరువురికీ మధ్యలో 
ఒక తెల్లటి తెర కడతారు. ఆహారం వడ్డిస్తారు అందరికీ. అపుడు 
ROODE వేషము ధరించిన 87550598 భార్య వున్నట్లయితే 
ఆమె కూర్చుంటుంది. వివాహము కాని వారు అయినచో మాంచాల 
స్థానముతో ఒక రవికముక్కను తాంబూలమును ఆమెకు (ప్రతిగా 
ఉంచుతారు. అందరూ భస్మము ధరించి శైవులలాగానే అలంకరణ 
చేసుకుంటారు. బాలచంధ్రునికి మరికొంత వేషధారణ అదనంగా 
చేస్తారు. బాలచంద్ర వేషధారి భుజమునకు జోలె తగిలించుకుని 
“భవతీ భిక్షాం దేహి” అంటూ అందరి వద్ద భిక్ష తీసుకుంటాడు. 
ఐతమ్మ దగ్గరకు రాగానే ఐతమ్మ బాలచంద్ర వేషధారిని వొళ్ళొ 
పడుకోబెట్టుకుని ఆహారం తినిపిస్తుంది. చివరగా మాంచాల వేషధారి 
దగ్గరకు వచ్చి “భిక్షాం దేహి” అనటంతో ఆమె అతని చేయి 
పట్టుకుంటుంది. వెంటనే సిద్దముగానున్న విద్యావంతులు అడ్డుగా 
కట్టిన తెల్లతెరను రెండువైపులా కత్తిరిస్తారు. తెరతెగిపడిపోతుంది. 
అపుడు అందరూ ఎవరి భార్యలను వారు చేయి పట్టుకుంటారు. 
భోజనాలు ముగించి వెళ్ళిపోతారు. ఇది నాటకీయంగా ఈనాటికీ 
నెల్లూరు ప్రకాశం జిల్లాలలో పీఠాధిపతిగారి సమక్షములో పల్నాటి 
ఆచారవంతులు, వీరవిద్యావంతులు కథాగానము చేస్తుండగా, కథ 
అయిపోయిన తరువాత ఈ సన్నివేశమును నిర్వహిస్తుంటారు. 


645 


59530553 -1I 
నాగమ్మ @ తెలంగాణ 


(2012, ఫిబ్రవరి 19వ తేది “ఆంధ్రజ్యోతి” దినపత్రిక 
ఆదివారము సంచికలో మిత్రులు శ్రీ కె.వి. నరేందర్‌గారు, శ్రీ సంగెవేని 
రవీంద్రగారు రెండు పుటల ఈ చిన్న వ్యాసమును ప్రచురించినారు. 
నాయకురాలు నాగమ్మ తెలంగాణపు ఆడుపడుచని ఈ వ్యాసము 
నిరూపించుచున్నది. ఈ వ్యాసములో (ప్రచురించిన రంగుల ఛాయా 
చిత్రములను వారి అనుమతితో నా సిద్ధాంత గ్రంథములో చేర్చినాను. 
నరేందర్‌, రవీంద్రగారల సౌజన్యముతో వారి వ్యాసమును ఇట 
అనుబంధముగా నిచ్చుచున్నాను... తంగిరాల వెంకట సుబ్బారావు.) 


“పల్నాటియుద్ధం” తెలునాట ఇప్పటికీ ఒక సజీవ దృశ్యం. 
జరిగి 900 నంవత్సరాలైనా ఆ యుద్భంలోని వధాన 
పాత్రథారులందరూ పల్నాడు బయట కూడా చిరపరిచితులే. వారిలో 
నాయకురాలు నాగమ్మ ఒకరు. (బ్రహ్మనాయుడులా ఆమె కూడా 
స్థానికురాలే అనుకుంటారు చాలామంది; కాని కాదు. ఆమె 
తెలంగాణనుంచి వలస వెళ్ళీన మహిళ. భారతదేశంలోనే (ప్రప్రథమ 
మహిళామంత్రిణిగా పేరుగాంచిన నాగమ్మ... పుట్టింది, మరణించింది 
కూడా కరీంనగర్‌ జిల్లా, పెగడపెల్లి మండలంలోని “ఆరవెల్లి” 
(గామంలోనే. ఆమెకు అకృడ ఒక గుడి ఉందనే విషయం కూడా 
చాలామందికి తెలియదు. ఆ ఆలయం గురించే ఈ వ్యాసం. 


కరీంనగర్‌నుంచి జగిత్యాల వెళ్ళే ప్రధాన రహదారిలో 
ఆంజనేయస్వామి కొండగట్టు” దాటిన తర్వాత మల్యాల క్రాస్‌ రోడ్‌ 
వస్తుంది. అక్కడినుండి దాదాపు పదిమేను కిలోమీటర్లు వెళితే, “ఆరవెల్లి' 
గ్రామం వస్తుంది. ప్రస్తుతం ఈ గ్రామం పెగడపెల్లి మండలంలో 
ఉండగా, పల్నాటి చరిత్రకారులు తమ రచనల్లో ఈ ప్రదేశాన్ని 
“సబ్బిమండలంిగా పేర్కొన్నారు. ఆరవెల్లి గ్రామ శివారులో 
నాయకురాలు నాగమ్మకు ఒక గుడి ఉంది. గుడిపైన గోపురం 
కాకుండా, మట్టి పెంకులతో పైకప్పు నిర్మాణమై ఉంది. గుడి గోడలపై 
నాగమ్మ చిత్రాలు ఉన్నాయి. ఆవరణలో ధ్వజస్తంభం ఉంది. గుడి 
ఎదురుగా ఉన్న మల్టిచెట్టు మొదట్లో మూడు చిన్న చిన్న రాతి విగ్రహాలు 
ఉన్నాయి. అవి నాగమ్మ అనుచరుల విగ్రహాలని చెపుతారు. 


ఇరవై అడుగుల లోతులో నాగమ్మ గర్భగుడి: - 


నాగమ్మ విగ్రహముండే గర్భగుడి దాదాపు నేలమాళిగలో 
ఉన్నట్టుగా ఉంటుంది. గర్భగుడిలోకి దిగడానికి మెట్లున్నాయి. 


విగవహం అంత లోతులో ఎందుకుంది అని (1735339), 
అడిగినప్పుడు- నాగమ్మ పుట్టలో జీవసమాధి అయిందని కొందరు 
చెబితే, 'కొండ(లాయుడు” అనే వ్యక్తితో నాగమ్మ తలపడిందని, అతడు 
తొక్కితే నాగమ్మ పాతాళానికి పోయిందని మరికొందరు చెప్పారు. 


చరిత్ర కథనంలో...:- 

కీ.శే. కలువల వెంకట సుబ్బారావు రాసిన “భక్త పల్నాటి 
వీరచరిత్రిలోనూ, మరో పల్నాటి పరిశోధకుడు డా॥ తంగిరాల వెంకట 
సుబ్బారావు రాసిన “పల్నాటి వీరకథాచక్రంిలోనూ, రెంటచింతలకు 
చెందిన Bo చెన్నారెడ్డి రాసిన “పల్నాటి SAS x, నాగమ్మ 
“ఆరవెల్లి నుంచి వలస వచ్చిన స్తీ అనే రాశారు. ఈ చివరి గ్రంథంలోని 


వివరాల (ప్రకారం: - 


నాగమ్మ తండ్రిపేరు చౌదరి రామిరెడ్డి. వారిది వ్యవసాయ 
కుటుంబం. కరువు కాటకాలు, మశూచివంటి వ్యాధులు ఆరవెల్లి 
గ్రామాన్ని తరచూ ఇబ్బంది పెడుతున్న కారణంగా రామిరెడ్డి నాగమ్మను 
తీసికొని పల్నాడులోని 'జిట్టగామాలపాడు'లో ఉన్న తన బావమరిది 
మేకపోతు జగ్గారెడ్డి వద్దకు వెళ్తాడు. అక్నడ వ్యవసాయ భూమిని 
కొనుగోలు చేసి బతుకుతుంటాడు. గోపన్న మంకత్రి పర్యవేక్షణలో 
నాగమ్మ చదువుతోపాటు సాముగరిడీలు, ధనుర్విద్య, అశ్వశిక్షణలలో 
ప్రావీణ్యం పొంది, సంస్కృతాంధ్ర, కన్నడ, తమిళ భాషలలో 
పాండిత్యం సాధిస్తుంది. రాజనీతి, తత్త్వశాస్రాలను కూడా అధ్యయనం 
చేస్తుంది. రామిరెడ్డి మేనల్లుడైన సింగారెడ్డితో నాగమ్మ వివాహం 
జరుగుతుంది. వివావామైన మూడు రోజులకే నింగారెడ్డి 
మరణించడంతో నాగమ్మ వితంతువు అవుతుంది. కొంతకాలం తర్వాత 
రామిరెడ్డి భూమిలో చెరువు తవ్వించే ప్రయత్నం చేస్తాడు అను 
గురాజు. రామిరెడ్డి ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో, బ్రహ్మనాయడు 
ఆగ్రహించి, ఓ రోజు నిద్రలో ఉన్న రామిరెడ్డిని తాళ్ళతో మంచానికి 
కట్టివేసి, పొందుగుల అడవుల్లోకి తీసికెళ్ళి హత్య చేయిస్తాడు. 


ఆ తర్వాతి కథ అందరికీ తెలిసిందే. పల్నాటి యుద్ధం 
అయిపోయాక, నాగమ్మ ఏమైందనేది కూడా go చెన్నారెడ్డి 
పుస్తకంలో వివరంగా ఉంది. 


ఒక ముసలి స్త్రీ గుజ్బంమీద ఆయుధాలు పెట్టుకుని 
యుద్ధరంగంనుండి నేరుగా ఆరవెల్లికి వచ్చిందనీ, ఊరి ప్రజలను 


646 తెలుంగు వీరగాథా కవిత్వము 


పిలిచి, తనను నాయకురాలంటారని, కలరా భయంతో తాను 
చిన్నతనంలోనే ఆరవెల్లి విడిచి, మేనమామ ఊరికి వలస వెళ్ళానని, 
అకృడ జరిగిన యుద్ధంలో ఒక మహావీరుణ్ణి ఓడించి, చివరి రోజులు 
పుట్టిన ఊరిలో గడపడానికి వచ్చినట్టు చెప్పిందనీ రాశారు. గ్రామస్థుల 
యోగక్షేమాలను తెలుసుకోవడమే కాక, వారిని భయభ్రాంతులను 
చేస్తున్న దొంగలను తాను ఎదిరిస్తానని చెప్పిందట. వారికి దొంగలను 
ఎదిరించడానికి తగిన శిక్షణ కూడా ఇచ్చిందట. చివరకు దొంగలను 
ఎదిరిస్తూనే ఆమె చనిపోయిందని ఒక కథ చెపితే, కాదు కాదు 
నాగమ్మ తన చరమదశలో స్వచ్చందంగా జీవసమాధి అయిందని 
కొందరు అంటారు. ఏది ఏమైనా తన ఊరికొరకు పాటుపడిన 
నాగమ్మకు గుడికట్టి, గ్రామదేవతగా ఆ గ్రామస్థులు నేటికీ 
ఆరాధిస్తున్నారు. ఆమె గుడికి తూర్పువైపున ఉన్న నీటివాగును 
'నాయకురాలి వాగు’ అని, కొలనును ‘నాయకురాలి నీటి మడుగు” 
అని పిలుస్తున్నారు. వాగు SII ఉన్న ప్రాంతాన్ని నాయకురాలు 
కొండ[లాయుడి తో యుధ్భ్ధంచేనిన ప్రదేశమని అంటారు. 
కొండల్రాయుడు గెలిచాడో, నాగమ్మ గెలిచిందో ఇదమిత్సంగా 
తెలియదు. కొండ్రాయుడు ఓడి ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు, 
గెలిచి నాగమ్మను పాతాళానికి తొక్కేసాడని మరికొందరు చెపుతారు. 
బుడిగ జంగాలు చెప్పే కొండల్రాయుడి కథలో నాగమ్మ ప్రస్తావన 
చాలాసార్లు వస్తుంది: - 


“ఏడేండ్ల ప్రాయంలో ఎగిరిపోయిన చిలక 
యాడుందో ఏమైందో ఎరికలేక పోయిరా 
DOV వచ్చింది అమ్మోరి తీరునా 
అందరిని వనిగట్టి అడిగించినాది 


నాయకురాలై నడివించినాది 
డనిగొలివి జగడముల కమ్మ్బించినది 
గుబాగుబా రక్తమే గుబ్బలేసింది 
కొండ(లాయుడే గుజ్జంతో తొక్తిస్తే 
పాతాళ లోకంల కూరుకపోయింది 
రాయుడే.. మన కొండ్నలాయుడే!” 


ఇట్లా సాగుతుంది. 


గురజాల ఎం.ఎల్‌.ఏ. జంగా కృష్ణమూర్తి వల్నాటి 
మహోత్సవాన్ని ఏటా ఘనంగా జరుపుతున్నారు. ఆ సందర్భంగా 
అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. (బ్రహ్మన్న నాగమ్మ, 
కన్నమదాసుల (KS కూడా చేశారు. మరి తెలంగాణ 
రాజకీయ నాయకులు నాగమ్మ విషయంలో ఏం చేస్తున్నారు? నాగమ్మ 
తెలంగాణ ఆడపడుచని, దేశంలోనే ప్రప్రథమ మహిళా మంత్రిణి 
అన్న విషయం తెలంగాణలో ఎంతమందికి తెలుసు? 


నాగమ్మ తెలంగాణలో పుట్టి, చివరిదశలో తిరిగి తన సొంత 
ఊరు “ఆరవెల్లి” (గ్రామానికి వెళ్ళిందని పల్నాటి రచయితలు, 
పరిశోధకులు పాతికేళ్ళ క్రితమే (49880953, అంతటి 
మహానాయకురాలు మన గడ్డమీద పుట్టిందన్న విషయంపై తెలంగాణ 
చరిత్రకారులు, పరిశోధకులు, ఇన్నేళ్ళయినా పూర్తిస్థాయిలో ఎందుకు 
పరిశోధనలు చేయలేదో అర్థం కాదు. 


- కెవి, నరేందర్‌ 94404 02871; -సంగెవేని రవీంద్ర 
099871 45310; (ఆదివారం ఆంధ్రజ్యోతి, 19 ఫిబ్రవరి, 2012) 


647 


అనుబంధము-11 
వీరగల్లులు- సతీకల్లులు 


అన్యాయమును అధర్మమును ఎదిరించి, తన జాతి జనుల 
మేలుకొబకు యుద్ధము చేసి, ప్రాణత్యాగము చేయువాడు వీరుడు”. 
ఆ వీరుని భార్య 9558). పూర్వకాలములో మన సమాజములో 
పశునంవదయే నంవద. అందువలన ఒక (గామములోని 
ఆలమందను దొంగలు అపహరించిన సందర్భములలోకూడ e 
(SSD ఒక ధైర్యశాలి ఆ దొంగల 3809, ఆలమందను 
మళ్ళీంచును. ఆ జగడములో అతడు చనిపోవచ్చును. ఆతడును 
వీరుడే! (కేవలము మానవులే కాదు; జంతువులుకూడ ఇట్టి ధైర్య 
సాహసములు ప్రదర్శించుట కలదు. వేటకుక్కలు అడవిపందిని 
ఎదిరించి పోరి చనిపోవుట కలదు.) ఇట్టి వీరుల విగ్రహములను 
శిలలపై చెక్కి వూజించుట కాకతీయుల కాలమునుండి 
ప్రారంభమైనది. ఇట్టి వీరశిలలను 'వీరగల్లులు” అందురు. 


వీరగల్లుపై శిల్చములు మూడు చట్రములలో మూడు ప్రత్యేక 
భాగములుగా చెక్కబడును. అడుగున నుండు మొదటి భాగములో 
వీరుడు శత్రువులతో యుద్ధము చేయుచుండుట సూచింపబడును. 
మధ్యనుండు రెండవ భాగములో రంభ, ఊర్వశి, తిలోత్తమ మొదలగు 
అప్సరసలు యుద్ధములో మరణించిన ఆ వీరుని స్వర్గమునకు 
గొనిపోవుట తెలుపబడును. దానిపైన ఉండెడి మూడవ భాగములో 
కైలాసములో వీరుడు శివునిలో నైక్యమగుట చూపబడును. ఈ మూడు 
భాగములకు మధ్యనుండు ఖాళీస్థలములలోను, శిల మొదటనుండు 
ఖాళీలోను ఆ సంఘటనకు సంబంధించిన వీరశాసనము చెక్కబడును. 
ఒక్కొక్కప్పుడు యుద్దము చేయుచున్న వీరుని ప్రతిమ, దాని ప్రక్షనే 
సహగమనము చేయుచున్న ఆతని వీరపత్ని ప్రతిమయు శిల్సీకరింప 
బడును. సహగమనము చేసెడి వీరఠపత్నుల శిలలను “సతీకల్లులు” 
అందురు. (కన్నడములో “సతీకల్లు”ను “మాస్తికల్లు” అందురు. 
“మహాసతి కల్లు” అను శబ్దమే జానపదుల ఉచ్చారణమున 'మాస్తికల్లు” 
అయినది.) వీరిని ప్రజలు “పేరంటాం[డ్రు”గా సంభావించి 
పూజింతురు. వీరత్వమును ప్రదర్శించిన జాగిలములను చెక్కిన 
వీరశిలలుకూడ మనకు దర్శనమిచ్చును. 


ఆం(ధదేశములో వీరశైవము విజృంభించిన తరువాత 
పరమేశ్వర ప్రీత్యర్థము కత్తులు దింపుకొనుట, నాలుకలు కోసికొనుట, 
పొట్టలు చీల్చుకొనుట, తలలు ఖండించంకొనుట వంట్‌ 
సాహసకృత్యములను చేయుచు ఆత్మబలి చేసికొను స్తీ పురుషుల 
వీరశిలలుకూడ వెలసినవి. ఇట్లు ఈశ్వరుని ముందు ఆత్మబలి 
చేసికొనెడి గుడులను “చంపుడు గుళ్ళు” అని పిలిచెడివారు. ఒక 


వీరశైవభక్తుడు తన ఆత్మబంధువులకుగాని, తన జాతికిగాని, తన 
దేశమును పాలించెడి ప్రభువునకు గాని, ఏదైన అరిష్టమేర్చడినప్పుడు, 
అది శమించినచో తాను ఆత్మబలి చేసికొనెదనని శివునకు 
(యొక్కుకొనును. ఆ కష్టము తీరగనే ఆ మొక్కు చెల్లించును. ఆ 
(మొక్కుబడి తలను Se, పొట్ట చీల్చుకొని ప్రేవులతో శివుని 
487090, గుండెలలో కత్తులు దింపుకొనుట మొదలగు సాహస 
కార్యములతో కూడియుండును. ఇట్టి శివభక్తులను “వీర 
మాహేశ్వరులు” అందురు. వీరిలో స్త్రీలును గలరు. 


వీరశెవులలోనే కాకుండ, శాక్తేయమార్గము ననుసరించు 
భక్తులలోకూడ ఇట్లు ఆత్మబలితో కూడిన మొక్కుబడులు చెల్లించుట 
కలదు. ఒక వెదురుబొంగును భూమిలో పాతి, దాని చివర ఒక 
త్రాడు కట్టి, ఆ త్రాటితో దానిని బాగుగ వంచి, ఆ త్రాటి రెండ 
కొసను బలిపీఠముపై కూర్చున్న వీరభక్తుని 'వీరగంటు” (వీరముడి) 
అనబడు జుట్టునకు గట్టిగా ముడివైచెదరు. ఒక్క వ్రేటుతో ఆ వీరభక్తుని 
శిరస్సును SEND. వెంటనే ఆ వెదురుబొంగు వేగముగా పైకిలేచి, 
భక్తుని తలతో కూడిన (EBS అటు ఇటు వేగముగా ఊగును. 
నెత్తురు నలుదిక్కులకు చిమ్మబడును. ఆ రక్తము ఎంత ఎక్కువ మేర 
చిమ్మునో భక్తునకు అంత ఎక్కువ పుణ్యము లభించునని ఆనాటి 
(Sao నమ్మకము. ఈ విధముగా ఆదిశక్తికి తలను 
సమర్పించుకానుటను “సిడిదల” (సిడితల) అందురు. (చూ. డా॥ 
ఆర్‌. శేషశాస్త్రి సిద్దాంత గ్రంథము, కన్నడ వీరగల్లుగళు- ఒందు 
సాంస్కృతిక అధ్యయన). 

ఈ విధముగా ఆంధ్రుల చరిత్రలో రకరకములుగా కానవచ్చెడి 
“వీఠపూజినుగూర్చి పురాతత్వశాఖలో నిపుణులైన డా॥ పుచ్చా 
వాసుదేవ పరబ్రహ్మశాస్తిగారు ఇట్లు తెలియజేయుచున్నారు: - 

“కాతీయులనాటి నుండి మృతవీరుల నారాధించు ఆచారము 
కొంతగా గనవచ్చును. రాయలసీమ ప్రాంతములో వైదుంబుల, 
బాణరాజుల యుద్ధములలో మృతిచెందినవారి స్మారకముగ వారి 
శిలాప్రతిమలను నిలిపి, వాటిని ఆయా పితృదినములలో ఆరాధించుట 
గలదు. కాని మధ్యయుగములో అది కొంత అంతరించెను. వీరశైవము 
పేరిట దేవునికొరకు ఆత్మబలి ఇచ్చుట ప్రారంభమయ్యెను. అట్లు 
తమను స్వయముగా నరకుకొనుచున్నట్లు తెలుపు శిలాప్రతిమలు 
అనేకము మనదేశములో రెడ్డరాజుల కాలమునుండి కానవచ్చును. 
శ్రీశైలములోని “వీర శిరోమండపము” అందుకొరకేర్చడినదే! 
యుద్ధములందు సాహసకృత్య మాచరించి వీరస్వర్ణము పొందినవారి 


648 తెలుంగు వీరగాథా కవిత్వము 


ప్రతిమలు (ప్రతిష్టించి పూజించుటకై రాజులు భూదానములను 
వృత్తులను ఇచ్చెడివారు. పల్నాటి వీరులలో పినమల్లి దేవరాజు, శీలమ 
నాయుడుల నుద్దేశించి కారెంపూడిలో వారి ప్రతిమలను ప్రతిష్టించి, 
వాటిపైన నాయుడు మండపము నిర్మించినట్లు క్రీ.శ. 1445 నాటి 
శాసనమొకటి తెలుపుచున్నది. వారి సాహస కృత్యములనుగూర్చి 
పాటలు పాడెడివారు. ఇదే విధముగ శివునికొరకో, కాళికాదేవి కొరకో, 
వీరభ'ద్రునికొరకో, భైరవునికొరకో తమ శిరములను నరికి, 
సమర్పించుచున్నట్లు తెలుపు వీరశిలలు కనుపించును. అట్టి శిలలను 
గూడ ఆయా దేవాలయముల వద్ద పూజించుచుందురు. అట్టి 
ఆలయములను “చంపుడు గుళ్ళు” అనెడివారు. కడప జిల్లాలో 
మోపూరు భైరవస్వామి గుడి, వరంగల్లు జిల్లాలో కొరవి వీరభద్రుడి 
గుడి, శ్రీశైల మల్లికార్టునుని గుడి యిట్టి గుళ్ళుగా ఆనాడు 
ప్రసిద్ధమయినవి. పతివ్రతలగు స్రీలు తమ పతులు చనిపోయినప్పుడు 
వారితోపాటు సహగమన మాచరించుట మరియొక ఆచారముగ 
నుండెడిది. ఇట్టి స్రీల రూపముతో నుండు శిలా ప్రతిమలు అనేకము 


ఈ నాటికిని కనుపించును. కాని అందరు స్రీలు ఇట్టి సహగమన 
మాచరించువారు కాదు. పుత్ర సంతతి లేని ప్రీలు తరచుగ ఇట్లు 
చేయువారట. ఇట్లు సహగమన మాచరించిన (Ro పేరంటాలు” 
అను పేరుతో (గామదేవతలవలె పూజించు ఆచారముండెడిది... 
మైలారదేవుని భక్తులు, భటులు ముఖ్యముగా ఆ దేవుని 
రథయాత్రోత్సవములందు, నిప్పులలో దుముకుట, కత్తిని రొమ్ముగుండ 
ఇరువైపులకు ఉండునట్లు చొప్పించి, దానికి Hide త్రాడు చుట్టి 
ఉయ్యాల ఊగుట, నాలుకలు కోనికొనుట- మొదలైన 
సాసహకృత్యములు చేసెడివారు. రేచెర్ల అనపోతనాయుడు వరంగల్లు 
వద్ద అయినవోలులో మైలారదేవునికి గొప్ప గుడి కట్టించెను. అచట 
పెద్ద ఉత్సవము జరుగుచుండెడిది”. 


[విజ్ఞాన సర్వస్వము, తెలుగు సంస్కృతి, మొదటి సంపుటము 
(పునస్సంశోధితము), దేశము- SES, (హైదరాబాదు: తెలుగు 
విశ్వవిద్యాలయం, 1990), పుట 494. ] 


649 


93205 539 - IV 
వీరులు- వీరభూములు 


వీరగాథలలో నెక్కువభాగము యథార్థ సంఘటనలు. కా 
బట్టి, యీ చారిత్రక సంఘటనా సంబంధములగు నవశేషములు 
దేశమున నచ్చటచ్చటం గానవచ్చుచున్నవి. ముఖ్యముగా బల్నాటి 
వీరకథలకును కాటమరాజు కథలకును సంబంధించిన వీరుల 
విగహములు, గుడులు, రణభూములు నేంటికిని స్థలజ్ఞులు వర్ణించి 
చెప్పుచునేయున్నారు. వీనిలోంగొన్ని గామీణుల అభూత కల్పనలుగా 
భావించినను, వీరుల విగ్రహములు గుడులు వంటి చారిత్రకావ 
శేషములను సత్యములుగా నమ్మక తప్పదు. ఆయా 290230, 
వీరభూములయొక్కయు, వీరగాథలలో వచ్చు శక్తులయొక్నయు 
నవశేషములను నేను దర్శించి, వాని ఛాయాచిత్రములను దీసి 
భద్రపతిచితిని. ఈ ఛాయాచిత్రములను నా సిద్దాంత గంథమున 
నొక అనుబంధముగా నిచ్చితిని. వీరభూములనుగూర్చిన కొన్ని 
విశేషాంశములను ఈ యనుబంధమునం దెలుపుచున్నాను. 


శక్తి కథాచక్రము 
మండపాక ఎల్లమ్మ: - 


వరశురాముని తల్లియగు రేణుకకు “ఏకవీర యని 
నామాంతరము. ఈ యేకవీరను జానపదులు “ఎల్లమ్మ యని 
పిలుతురు. గమళ్ల కులమువారు ఈమె నెక్కువగాం గొలిచెదరు. 
ఓరుగంటి రెడ్లుకూడ నీమెభక్తులే. ఈ యెల్లమ్మ “మండపాక, పెను 
బాక, మాహురము, నాగవరము, పోలాస, ఓరుగల్లు? అను నాటు 
ప్రాంతములలో వెలసినట్లుగాం (గ్రీడాభిరామమునం గలదు (చూ. 
1285 పద్యము). ఇందు “మాహురము, నాగవరము, పోలాసి అను 
ప్రదేశములు మహారాష్ట్రములోనివిగాC గన్సట్టును. పశ్చిమగోదావరి 
జిల్లా తణుకు తాలూకాలో “మండపాక” యను (732 98. ఈ 
మండకపాకలో నెల్లమ్మకొక గొప్ప దేవాలయమున్నది. అట నేటేట 
నెల్లమ్మకు వైభవోపేతముగాం దిరునాళ్లు జరుగుచున్నవి. 


మారాసపు అంకమ్మ: - 

ఆంధ్రదేశమున నతిప్రధానమైన [గ్రామదేవతలలో నంకమ్మ 
యొకతె. అంకమ్మగుడిలేని పల్లె లేదనవచ్చును. ఈ అంకమ్మలు 
మూండు విధములు: “మారాసపు అంకమ్మ, పల్నాటి అంకమ్మ లేక 
ఈర్ల (వీరుల) అంకమ్మ, బయటి అంకమ్మ. రవద్దేవిరాజు, గంగురాజు 
మున్నగువారు (అంకమ్మ కథలలో వచ్చు రాజులు) కొలిచిన అంకమ్మ 
మారాసపు అంకమ్మ. ఈ రాజులకు “'మారాసపు రాజు” లని పేరు. 


ఈ పేరునుబట్టియే వీరు కొలిచెడి అంకమ్మ కిట్టి నామము వచ్చినది. 
కొమ్మరాజువంటి పల్నాటి వీరులు కొలిచిన అంకమ్మకు 'ఈర్ల అంకమ్మ 
లేక “పల్నాటి అంకమ్మ అని పేరు. ఈమె దేవాలయము కారెంపూడిలో 
నున్నది. ఊరిబయటనుండు అంకమ్మకు బయటి అంకమ్మ యని 
పేరు. ఈమె నిండ్లలో బూజింపరు. 

రవద్దేవిరాజు, గంగురాజు వంటి మారాసపు రాజులు ఏ 
ప్రాంతమును బాలించిరో, వారు పూజించిన అంకమ్మ యేదియో, 
అసలు వారు చారిత్రక పురుషులో కాదో తెలియవచ్చుట లేదు. 
తిరుపతిలో నూరి బయట నొక పెద్ద అంకాళమ్మగుడి యున్నది. ఆ 
విగ్రహముయొక్క ఛాయాచిత్రమును నేను సంపాదించితిని. 
కారెంపూడిలోనున్న అంకమ్మ SC, దక్కిన అంకమ్మ లన్నియు నొకటే 
యని నా యభిప్రాయము. మారాసపు రాజులు పూజించిన 
అంకమ్మయు నిట్టిదే కావచ్చును. 


“పల్నాటి అంకమ్మ” లేక “ఈర్ల (వీరుల) అంకమ్మ” :- 

ఇది పల్నాడులో గారెంపూడి గ్రామమునకు మధ్యగా నున్నది. 
ఈ అంకమ్మగుడి చెన్నకేశవుని గుడికి నుత్తరముగా నున్నది. ఈ 
అంకమ్మను కొమ్మరాజు కొలిచినాండు. పల్నాటివీరులు కొలిచిన 
అంకమ్మ కావున నీమెకు “'ఈర్ల అంకమ్మ-“పల్నాటి అంకమ్మ అను 
పేర్లు వచ్చినవి. ఈ వీర్ల అంకమ్మ విగ్రహము ఎడమవైపున SEA, 
చనిపోయిన తన వీరులకొజికై దుఃఖించుచున్నట్లుగా నుండును. ఈ 
విగ్రహమున కెదురుగా నున్న గుడిగోడకు ఒక క్రంత కలదు. ఆ 
క్రంతలోనుండి చూచినచో గారెంపూడి రణరంగమంతయుం 
గానవచ్చును. తన్నుంగొల్చిన కొమ్మరాజాది భక్తులు రణనిహతు 
లగుటచే నీ యంకమ్మ దుఃఖించుచున్నదనియు, నందుచే నీమె 
యెడమ కంటిలోనుండి నేంటికిని నీరు కారుచుండుననియు జనులు 
చెప్పుదురు. 


పోలేరమ్మ: - 

ఈమెకూడ అంకమ్మవలెనే ఒక ప్రసిద్ధ (5358. మశూచి, 
పొంగు, ఆట్లమ్మ మున్నగు వ్యాధులు ఈమె ఆ(గ్రహించుట వలన 
కలుగనని జానపదుల విశ్వాసము. మశూచి వచ్చినప్పుడు “పోలేరమ్మ 
SD బవనీండ్రచేం బాడించి రోగికి వినిపింతురు. నెల్లూరుజిల్లా 
దర్శితాలూకా గంగదొనకొండ (గామములోని గంగ గుడిలోయగల 
పోలేరమ్మ విగ్రహముయొక్క ఛాయాచిత్రమును నేను సంపాదించితిని. 


650 తెలుంగు వీరగాథా కవిత్వము 


పల్నాటి వీరకథాచక్రము 
గురిజాల :- 


నేంటి గుంటూరు జిల్లాలోని పల్నాడు తాలూకాకు ముఖ్య 
పట్టణము. ఇది అనులుగురాజుచే నిర్మింపంబడెనని వీరగాథలలోం 
గలదు. గురివిందపొదలు నటికి కట్టుటచే దీనికీపేరు వచ్చెనంట. 
'గురిజాలి అనియు 'గురజాలి అనియు రెండు రకముల వ్యవహార 
మున్నది. “'మాధవీపురము” సంస్కృతీకరణము. ఇప్పుడున్న గురిజాల 
నూతనముగా నిర్మింపంబడినది. దీనికి దూర్చుగా నరమైలు 
దూరములోం (ec గురిజాల యుండెడిది. దానిని బ్రహ్మనాయం 
డు దగ్ధము చేసెనయట. 


నేంటి గురిజాలకుం బశ్చిమమున 'కోటగడ్డలు” గలవు. SC 
గా నిది నలగాముని కోట. ఈ కోట మధ్యలో 295708 గుడి 
శిథిలమైయున్న్చది. కోట MIN నేంటికిం గూడం గానవచ్చుచున్నది. 
కోటలోని 23708 88 “ముక్కిడి గుడి అని జనవ్యవహారము. 
ప్రాత గురిజాలలో గురిజాలమ్మ గుడియున్న్చది. (క్రొత్త గురిజాలకు 
దక్షిణముగా నాలుగు ఫర్షాంగుల దూరములో 'దూబచెబువు” గట్టున 
“ఇష్టకామేశ్వరిగుడి” యున్నది. దూబచెటువు ప్రాచీనమైనది. దీనిని 
నాగమ్మ (త్రవ్వించినదంట. ఈ చెబువు మధ్యమున నొక 
శివాలయమున్నది. కోటగడ్డల కానుకొని దక్షిణదిశగా వీరభద్రుని 
గుడి యున్నది. దూబచెబువునుండి రైల్వేస్టేషనుకుంబోవు దారిలో 
గుడిచేతివైపున గంగగుడి యున్నది. బ్రహ్మనాయండు గురిజాలను 
ముట్టడించినప్పుడు నలగాము(డు ఈ గుడిలోనే దాయాను. 


క్రొత్స గురిజాల మధ్యలోంగల పాతపాటమ్మగుడిలోం 
(బ్రతిసంవత్సరము వీరుల యుత్సవము వీరకథాగానము జరుగును. 
నేంటి గురిజాల కుత్తరముగా నొక మైలుదూరములో 'కట్టుబోతుల 
గంగారము” అను నూరు కలదు. నాగమ్మ కోడిపందెమునం 
గట్టుకట్టుటకై కట్టుబోతుల నీయూరినుండియే రప్పించినది. 
గురిజాలలో అనుగురాజు చెన్నునిగుడి కట్టించినట్లుగా వీరగాథలలోం 
గలదు. ఇది నేడు కానవచ్చుట లేదు. మాచెర్లలో మాత్రమే చెన్చుని 
గుడి కలదు. 


మాచెర్ల: - 

గురిజాలకుం బళ్చిమముగా౭ బదునైదు మైళ్ల దూరములో 
మాచెర్ల కలదు. ఇది మలిదేవు(డు పాలించిన పట్టణము. ఇట 
చెన్నకేశవస్వామి ఆలయమున్నది. ఇది (బ్రహ్మనాయనిచేం (బ్రతిష్టింపం 
బడినది. ఇది చంద్రవంకకు దక్షిణతీరమునంగలదు. 29 గుడికి 
SENSE శ్రీగిరీశ్వరస్వామి, శ్రీవేంకటేశ్వరస్వామి, వీరభద్రుని 
ఆలయములు కలవు. వీరబోదుని గుడికి DA SIS క్క 
ఇష్టకామేశ్వరాలయము, కుడిప్రక్క శివాలయము గలవు. 


నేంటి మాచెర్లయు మలిదేవాదులు పాలించిన మాచెర్హయు 
నొక్నటి కాదు. నేటి మాచెర్ల చం[ద్రవంకకు దక్షిణతీరమున నున్నది. 
మలిదేవాదులు పాలించిన మాచెర్ల చం[ద్రవంకకు ఉత్తరతీరమున 
నుండెడిది. ఇట “మాంచాల దిబ్బి- “మలిదేవాదుల మహలు’ అను 
ప్రదేశములను స్థానికులు చూపుచున్నారు. దక్షిణతీరమున కన్నమదాసు 
సైన్యముతో నుండెడి ప్రదేశమున్నది. దీనిని 'కొట్టాల మిట్టి అందురు. 


ఇక్కడ చం(ద్రవంకనది తూర్చునుండి వడమరకుం 
(బ్రహించుచున్న్చది. (కారెంపూడిలోను, జిట్టగామాలపాడులోను గల 
నాగులేరు దక్షిణమునుండి ఉత్తరమునకు (బ్రహించుచున్న్చది. ) దీని 
యుత్తరతీరమున నొకచోట పెద్దరాతి పలకపై 333570 
గుర్తులున్నవి. చంద్రవంక పొంగినప్పుడు బాలచంద్రుడు తన 
Kes దూకించెననియు, దాని గుర్తులే ఇవియనియు స్థానికులు 
చెప్పుదురు. 

మాచెర్త్లకు దక్షిణముగా మూండు మైళ్ల దూరములో నొక 
పెద్ద చెబువు గలదు. దీని వైశాల్యము 1200 యకరములు. దీనిని 
బ్రహ్మనాయని చెబువు అందురు. దీనిని (బ్రహ్మనాయందడు 
(895030. దీనిక్రింద 3389 నాలుగువందల యకరములు 
సాగుచేయంబడుచున్నవి. 

ప్రతి సంవత్సరము చైత్ర శుద్ద పూర్ణిమనాండు ప్రారంభించి 
పదునేడు రోజులు మాచెర్ల చెన్నునకుC దిరునాళ్లు జరుగును. 


జిట్ట గామాలపాొదడు: - 


నేంటి గురిజాలకు నీశాన్యదిశలో నెనిమిది మైళ్ల దూరమున 
నేంటి “గామాలపాడు’” గ్రామమున్నది. ఇది యాధునికమైనది. దీని 
కుత్తరముగా నొక యరమైలు దూరమున నాగులేటి యొడ్డున 
జీర్ణములైన 'నాయకురాలి కోటలు'ను, నీ IDE బడమర దిక్కున 
Ka గామాలపాడు దిబ్బలు'ను గలవు. 

నాయకురాలి కోటలు శిథిలములైనను గోటగోడ SEIK 
యున్నది. ఈ కోటలో నొక శివాలయము కలదు. ఇది కోట ఈశాన్య 
మూలలో దూర్చు ముఖముగా నున్నది. దీనికి 'నాయకురాలి గుడి” 
యని జనవ్యవహారము. ఇది నాయకురాలు నాగమ్మ పూజించిన 
శివాలయము. ఈ గుడికెదురుగా నున్న మాగాణులలో నాగులేటి 
యొడ్డునం బెద్ద పూలతోట యొకటి యుండెడిది. ఈ పూలతోటనుండి 
పూలు తెచ్చి నాయకురాలు శివుని నర్చించెడిద(ట. పూర్వము పూల 
తోట యున్న ప్రదేశము Ic మాగాణిగా మాలటిపోయినను 
“పూలతోటి యను నామము మాత్రము మాబలేదు. 

నాయకురాలి కోట పడమటి గోడకానుకొని జిట్టగామాలపాడు 
గామముండెడిది. ఇప్పుడది పాటిదిబ్బలుగా నున్నది. ఇచట 
పాటిమట్టిని ప్రజలు త్రవ్వుకొనిపోవుచున్నారు. ఈ పాటిమట్టిలోం 
05 పెద్ద రోళ్ళు, బంగారు నాణములు లభించుచున్నవి. 


వీరులు- బీరభూములు 651 


నాలుగేళ్లక్రిందట (అనగా 1962 ప్రాంతములో) గామాలపాడులో 
నున్న శ్రీ చిటిషప్రోలు కృష్ణమూర్తి యను కవిపుంగవునకు “స్ర్త్రూ మూ 
తగల చిన్న రాచ్చిప్ప (రాతిచిప్ప) లో నిరువది బంగారు నాణెములు 
లభించినవి. కృష్ణమూర్తిగారు వాని విలువను గుర్తించినవారగుటచే 
వెంటనే వానిని నాగార్జున “మ్యూజియము” నకుC జేర్చిరి. ఇవి నాగమ్మ 
కాలమునాంటి నాణములుగాం దలంపంబడుచున్నవి. 


ఇప్పటి గామాలపాడునకు దక్షిణముగా రెండు ఫర్గాంగుల 
దూరమున నొక పెద్ద బావియున్నది. దీనికి 'నాగమ్మబావి” యని 
పేరు. దీనిని నాయకురాలు త్రవ్వించెనయట. ఇది చాలా విచిత్రమైన 
బావి. పల్నాటిలో నేబావిని బరిశీలించినను మిక్కిలి లోతుగా 
నుండును. కాని నాగమ్మబావిలో నీళ్లు వేసవికాలములో సహితము 
చేతికందుచుండును. వర్షాకాలములో నీ బావిలోని నీళ్లు పొంగి 
పొరలువాతి (557305) BSC గలసి ప్రవహించుచుండును. 
ఇట్లు నీళ్లు వ్యర్థమగుటను జూచి గ్రామీణులు ఈ బావి చుట్టును 
చిన్న “సిమెంటు” గోడను 987098. ఈ నాగమ్మబావిలోని జలము 
అతిస్వచ్చమై, సృటికసద్భశమై లోపలినేల కన్పట్టుచుండును. ఈ 
బావినీటికిం గల రుచి, ఈ ప్రాంతములోని బావులందెచ్చటను 
గానవచ్చుట లేదు. 


నాయకురాలి కోటల కెదురుగా (తూర్పుగా) (బ్రవహించు 
నాగులేటిలో నొక పెద్ద మడుగున్నది. దీనికి SON మడుగు” అని 
పేరు. 


కోడేరు గుట్టలు”: - 

ఇవి మాచెర్తకును గురిజాలకును మధ్యగల “పాలవాయి' గ్రామ 
సమీపమున గలవు. నేంటి పాలవాయి రైల్వేగేటు’ ప్రక్కనే యున్నవి. 
SAND గుట్టలు అను శబ్దమే జానపద వ్యవహారమున “కోడేరు 
గుట్టలు’ అయినది. ఈ ప్రాంతమును “కోడేరు వీరబయళ్లు? అనియు 
బిలుతురు. ఇచట నాగమ్మకును బ్రహ్మనాయనికిని కోడిపందెము 
జరిగినది. ఈ కోడిపందెమును జూచుటకై వచ్చిన జనసమూహము 
పలుచని గుండ్రని జాళ్లను దెచ్చికొని ఆసనములుగాC బృష్టము (క్రింద 
వేసికొని కూర్చొనిరి. కూర్చొనుటకు పీటలవలె నుపయోగపడిన 
జాళ్ళు కావున వీనిని “పీటబాళ్ళు” అందురు. కోడిపందెము ముగిసిన 
తరువాత రెండు పక్షములవారును తమతమ పీటజాళ్లను రెండు 
గుట్టలుగా విసిరివేసి Konica. తూర్చువైవున నున్న గుట్ట 
గురిజాలవారిది. పడమరవైపున నున్న గుట్ట మాచెర్లవారిది. ఇవి 
చిన్నచిన్న పర్వతములవలె నున్నవి. ఈ గుట్టలనుబట్టి నాంటి 
కోడిపోరును జూచుటకు లక్షలాది ప్రజలు వచ్చిరని సులభముగా 
నూహింపవచ్చును. 

ఈ గుట్టలు పూర్వమింకను బెద్దవిగా నుండెడివంట. 
ప్రాంతీయులైన రైతులు వీనిని గొంపోయి గోడలను నిర్మించుకొనిరి. 


ఈ గుట్టలలోని జాళ్లను నేను స్వయముగాం బరిశీలించితిని. ఇందలి 
(ప్రతిశిలయుం బలుచగా గుండ్రముగా బీటవలె నున్నది. 
మామూలుగా బల్నాటిలో లభించు టాళ్లకును వీనికిని సంబంధము 
లేదు. 


“అలరాజు ఒజిగుజాయి” - 'తంబళ్లపెద్దు విగ్రహము” :- 

గురిజాలకు దక్టిణముగా నాలుగుమైళ్ల దూరములో 
'చెర్లగుడిపాడు” (గామమున్నది. రాయబారమునకై వచ్చిన 
అలరాచమల్లు తిరిగిపోవుచు నీ గ్రామములోనే హత్యచేయబడెను. 
నేంటికిని ఈ గ్రామము ఈ పేరుతోనే యున్నది. ఈ చెర్లగుడిపాడునకు 
దక్షిణముగా నొక సజ్ఞచేనులో నొక పెద్ద శిలపై నలరాజు విగ్రహము 
చెక్నియున్నది. ఈ విగ్రహమునకు దక్షిణముగా దల, యుత్తరముగాం 
గాళ్లు తూర్పుగా ముఖము గలవు. ఈ వీరగల్లు మూండడుగుల 
పొడవు, రెండడుగుల వెడల్పు ఉన్నది. దీనికి 'అలరాజు ఒబగుబాయి” 
యనిపేరు. అలరాజు ప్రాణములు వీడిన ప్రదేశమిదియే. నిన్నమొన్నటి 
వజికు నిచట నొక పెద్ద వేపచెట్టుండెడిది. 


చెర్లగుడిపాడునకు ఉత్తరముగా నొక తుమ్మల బీడులో 
అలరాజునకు విషపుష్టములనిచ్చిన దుర్మార్గుడగు “తంబళ్లపెద్దు” 
విగ్రహమున్నది. ఈ విగ్రహముపైం బెద్ద పుట్టపోసినది. (అందుచే 
దీని ఛాయాచిత్రమును నేను దీయలేకపోతిని). 

ఈ (గామములో నంటువ్యాధులు వ్యాపించినప్పుడు ఈ 
యలరాజుూ తంబళ్లపెద్దుల విగ్రహములకు వేటలు బోనములు 
సమర్చింతురు. 


నాయకురాలి కనుమ” :- 


కారెంపూడికి దక్షిణముగా రెండున్నర మైళ్ల దూరములో నొక 
సన్నని కనుమ యున్నది. దీనికి “నాయకురాలి SD” యనిపేరు. 
బాలచంద్రుడు తన నంగడీలతో మేడపినుండి కారెంపూడి రణక్షేత్రము 
నకు వచ్చుచుండగా నాయకురాలు ఈ కనుమ దగ్గబిు పంగచాచి 
నిలంబడినదనియు, నామె కాళ్లక్రిందనుండి SAJ వీరునకు 
లజ్ఞాకరమగుటచే, బాలచంద్రుడచ్చటి కొండను బగులంగొట్టి సన్నని 
మార్గమేర్చజుచుకొని, ఆ మార్గముగుండా కారెంపూడిని జేరె ననియు 
ప్రజలు చెప్పుదురు. బాలచంద్రుడు పగులగొట్టిన కొండదారికూడ 
నీ కనుమ (55873 యున్నది. ఈ కనుమగుండా నాగులేరు 
(ప్రవహించుచున్నది. 

ఈ నాయకురాలి కనుమకు దక్షిణముగా నొక యరమైలు 
దూరమున నాగులేటి కడ్డముగా౭ బెద్ద కట్ట కట్టబడి, యొక చెబువు 
నిర్మింపంబడియున్నది. ఈ యానకట్టకు “నాయకురాలి కట్ట” 
యనిపేరు. “మొండికట్టి యను నామాంతరమును దీనికింగలదు. 
ఈ చెటువు క్రింద బంటపొలములు, తమలపాకుల తోటలు గలవు. 


652 తెలుంగు వీరగాథా కవిత్వము 


దీనినిబట్టి నాగమ్మయు (బ్రహ్మునాయండును కేవలము స్పర్ధ్థలతో 
యుద్ధములతోం (బ్రజలను విసిగించినవారేకాక, పెద్ద పెద్ద చెబువులు 
నిర్మించి రైతులకెంతయో SASI స్పష్టముగాం దెలియుచున్నది. 


నాయకురాలి కనుమకు దక్షిణముగా మూండు మైళ్లదూరమున 
“'నల్లగుండ్ల కనుమి యున్నది. అజువది యార్లురు పల్నాటి వీరులును 
వీరమేడపినుండి బయలుదేరి యీ నల్లగుండ్ల కనుమగుండా 
కారెంపూడిని BB. నాయకురాలి కనుమ Se “మంత్రాలమ్మ 
యను శక్తిగుడి కలదు. వీనిని వీరులు ప్రతిష్టించిరని చెప్పుదురు. 


కారెంపూడి రణక్షేత్రము: - 

గురిజాలకు ఆగ్నేయముగాం బదిమైళ్ల దూరములో నాగులేటి 
యొడ్దునం గారెంపూడి యున్నది. దక్షిణమునుండి యుత్తరమునకుC 
(బ్రైవహించు నీ నదికి దూర్చుటొడ్డున రణక్షేత్రమును, బడమటి 
RS కారెంపూడి గ్రామమును గలవు. 

కారెంపూడి (గామములో Keijo) (వీరుల) అంకమ్మ” గుడి, 
చెన్నుడు గుడియను EEGI గుడి”, 'బ్రహ్మనాయని నామతీర్థ 
మండపము”, 'కన్నమదాసు మేడి కలవు. చెన్నకేశవుని గుడిలో 
(బ్రహ్మనాయని 'నృసింహకుంతి మను గొప్ప బల్లెమున్నది. దీనిపై 
వెండికట్లున్నవి. బాలచంద్రుని బల్లెము కూడ నీ గుడిలోనున్నది. 
దీనిని 'సామంతము” అందురు. 

కారెంపూడి (గ్రామములో నుత్తరభాగమున “బ్రహ్మనాయని 
TBS మండపి మున్నది. దీని మధ్యన నొక బావియున్చది. దీనికి 
arvo బావి యని పేరు. ఈ బావిలో వీరుల ఆయుధములు 
గొలుసులతోం గట్టంబడియున్నవంయట. యుద్ధము జరుగుచున్న 
కాలములో (బ్రహ్మనాయండు ఈ బావిలో స్నానము చేసి, నామమును 
దీర్చి దిద్దుకొని, ఇచ్చటం దపస్సు చేసికొనెడి వాడట. అందుచే 
దీనికి VAS మండపమని పేరు వచ్చినది. దీనిని “నామాల 
మండపి మనియుం౯ బిలుతురు. 


కారెంపూడి గ్రామములో దక్షిణభాగమున నాగులేటి తీరమున 
ROTD మేడి యున్నది. కన్నమదాసు దీనిపైకెక్కి శత్రువుల 
రాకను గమనించెడివాండంట. 

ఇచ్చటం |బ్రవహించు నాగులేటిలో నొక మడుగున్నది. దీనికి 
'గంగదార మడుగు” అని పేరు. దీనిని (బ్రహ్మనాయండు నిర్మించెనC 
ట. నాగులేరు నాగమ్మదనియు, గంగదార మడుగు (బ్రహ్మనాయని 
దనియు జెప్పుదురు. 


ఈ నాగులేటికిం దూర్పుతీరమున “'వీరులగుడి” యున్నది. 
దీనిలో నబువదియాటు లింగములున్నవి. ఇవి యబువదియాటుగురు 
వీరులును దమతమపేర్తతోం బ్రతిష్టించిన లింగములు. వీరుల 
ఆయుధములుకూడ నీ గుడిలో నున్నవి. ఇందు గన్నమదాసు 


'భైరవకత్తి”, 'కంచుటరిగె” పేర్కొన దగినవి. నేండు భైరవకత్తి మాత్రమే 
కనిపించుచున్నది. కంచుటరిగె నెవరో తస్మరించిరి. “ఆరుమూళ్ల 
కంచుటరిగె పన్నెండు మూళ్ల భైరవకత్తి” యని వీరగాథలలోం బదేపదే 
వచ్చుచుండును. ఈ కంచుటరిగెను మార్పింవంగా రెండు 
విందెలయినవంట. 


ఈ వీరులగుడిలో నిరువురు ముస్టిము వీరసోదరుల 
విగ్రహములున్చవి. జెరంగజేవు కాలములో నీ SPD ఆ 
మార్గమున బోవుచు నాగులేటి తీరమున దమసైన్యములతో 
విడిసిరంట. అప్పటి కక్కడం గేవలము వీరుల లింగములే యున్నవి 
కాని, వీరులకు గుడి నిర్మింపంబడలేదు. ముస్లిములు ఆలింగములను 
పొక్మిటి గడ్డలుగా నుపయోగించిరంట. అందుచే నాయన్నమును దిన్న 
సైన్యమంతయును జనిపోయెనంట. సర్గారులకేమియుం దోంచలేదు. 
అంతలో జెన్నకేశవుండు (ప్రత్యక్షమై వారు చేసిన తప్పిదమును 39) 
వీరులకు గుడికట్టుండని యాజ్ల్ఞాపించెను. ఆ So చేసిరి. 
సైన్యమంతయు[ (2830. కాని యా రణక్షేత్రముయొక్క (ప్రభావముచే 
నా సర్గారులలో వీరావేశము పెల్లుబికి ఆ సోదరులు ఒకరినొకరు 
పొడుచుకొని చనిపోయిరి. వారిపేర్లు షేక్‌ జాఫర్‌ “షేక్‌ ఫరీద్‌”. 
వీరి సమాధులుకూడ వీరులగుడి ప్రాంగణములో నున్నృవి. 
గుడిద్వారమునకుం గుడివైపున వీరి విగ్రహములు Tod యున్నవి. 


ఈ ముస్లిము సర్గారు లొకరినొకరు పొడుచుకొనలేదనియు, 
నిరువురును జీవసమాధులైరనియు వీరాచార పీఠాధిపతులు తెలుపు 
చున్నారు. వీరులగుడికి బయట ముస్లిముల యాచార సూచకముగా 
గాషాయవర్భము వేయంబడును. గుడిలోపల హిందువుల 
యాచారమును దెలుపుచుC దెల్లనిరంగు పూయంబడును. 


కారెంపూడి రణక్షేత్రములో నింకను గంగవిగ్రహము, 
కాలభైరవుని విగ్రహము, ఆంజనేయస్వామి విగ్రహము గలవు. ఇవి 
నాగులేటి యొడ్డుననే కలవు. కొంచెము దూరముగా నెటుకలశక్తి, 
కల్లిపోతురాజు కలరు. SEST యను వీరగాథలలో బ్రహ్మనాయం 
డు త్రిపురాంతకమునుండి నాగారపు స్తంభమును దెచ్చి, దానిని యుద్ద 
భూమిలోం (బ్రతిష్టించెనని యున్నది. దాని యవశేషమే ఈ 
కల్లిపోతురాజి. రణక్షేత్రమున నాగులేటి తీరమున (బ్రహ్మనాయని 
శంఖుతీర్థమండప మొకటి కలదు. యుద్దమునకు బోవు వీరులకు 
(బ్రహ్మనాయండిటం గూర్చుండి శంఖుతీర్థమును, దులసిదళమును 
Jaam. (బ్రహ్మనాయండిచ్చిన ప్రసాదమును స్వీకరించి 
వీరులు మహత్తరావేశముతో రణరంగమును (బ్రవేశించెడివారు. ఈ 
(ప్రవేశమున కొక ద్వారమున్నది. ఈ ద్వారము ప్రక్షనే కల ఆంజనేయ 
స్వామి విగ్రహము క్రింద ధననిక్షేపమున్నదని ప్రజల విశ్వాసము. 
ఇట రణక్షేత్రము పండ్రెండు గ్రామముల మేర వ్యాపించి యుండెడిదం 
ట. 


వీరులు- బీరభూములు 653 


కారెంపూడి గ్రామములో నామాల మండపమునకు దగ్గజగా 
నున్న వీథిలో బాలచంద్రుని “వేడుక rä యొక్క గిట్టగుర్తును 
(బ్రజలు చూపుచున్నారు. ఆ వీధిలో గారెంపూడి కోటబురుజు కలదు. 
ఆ బురుజుపైనుండి బాలచంద్రుండు తన వేడుక పొటేలును 
దూకించెనని చెప్పుదురు. వీరోత్సవములో నీ గిట్టగుర్తును 
గుంకముతోం బూజింతురు. 


VOA బలనాటి వీరాచార పీఠాధిపతులగు 


పిడుగువారున్నారు. వీరు ఆజువేల నియోగి బ్రాహ్మణులు. వీరిది 
లోహితస గోత్రము, త్రయార్నేయము (అష్టక-లోహిత- కౌశిక). 
పిడుగు భద్రయ్యగారు పల్నాటి వీరాచారము కూలంకషముగాం దెలిసిన 
విద్వాంసులు. వీరు గతించిరి. వీరి పుత్రులు పిడుగు నరసింహం 
గారు ఇప్పుడు పీఠాధిపతులుగా నున్నారు. వీరియారోగ్యము నేండు 
(1966 నాటికి) సరిగా లేదు. వయస్సుకూడ ISA. వీరికి 
బుకత్రులు లేరు. దౌహి॥త్రు నొకనిని దత్తుచేసికొనిరి. ఆ బాలునిపేరు 
వేంకట ఆంజనేయ శివప్రసాదరావు. ఈ చిరంజీవియే భావి 
పీఠాధిపతి. 

కారెంపూడి కుత్తరముగా నైదుమైళ్ల దూరములో IOS 
యను గ్రామమున్నదది. నలగాముండు దా౭గినది ఈ యూరనే. 
కొదమగుండ్ల బ్రాహ్మణులు నలగామునిం దజుముకొనుచు వచ్చిన 
(బ్రహ్మనాయని శాంతింపంజేసిరి. 

రామాయణములో వచ్చు “ఖరదూషణాదులిలోని ఖరుడను 
రాక్షసుడు పాలించిన పట్టణమగుటచే దీనికి గారెంపూడి యని 
పేరు వచ్చినదంట. ప్రతిసంవత్సరమును కార్తిక బహుళ అమావాస్య 
మొదలుగ నైదురోజులు కారెంపూడిలో వీరుల యుత్సవము జరుగును. 


(బహ్మానాయని నామము” :- 

పల్నాటిలో 'కొప్పునూరు” నుండి 'కళ్లకుంటి గ్రామమునకు 
బోవు మార్గములో నొక బండపై పెద్ద నామమున్నది. దీనిని 
బ్రహ్మనాయని నామము” అని ప్రజలు పిలుచుచున్నారు. 


“గుత్తికొండ బిలము” :- 

కారెంపూడి రణక్షేత్రమునకు ఈశాన్యముగా సుమారు ఎనిమిది 
మైళ్ల దూరములో ISO యను గ్రామమున్చది. ఈ 
(గ్రామమునకు దూరముగా రెండు మైళ్ల దూరమున 'నాగా[ద్రిి యను 
పేరుగల పర్వతము కలదు. ఈ పర్వతములో నొక పెద్ద 
గువహాయున్నది. దీనికి “గుత్తికొండ బిలము” అని పేరు. 
యుద్ధ్దానంతరము (బ్రహ్మనాయండు ఈ విలములోం (2335309 తపస్సు 
చేసికొనెనని ప్రజలు చెప్పుచుందురు. 


ఈ గుహద్వారమునుండి లోపలికి బం[(డెండు గజముల 
దూరములో నొక పెద్ద శివలింగమున్న్చది. దానిక్రింద మరల 


పంచలింగములున్నవి. పెద్ద శివలింగమును “చీకటి మల్లయ్య” యని 
పిలుతురు. (బ్రహ్మనాయం డిచ్చటనే తపస్సు చేసెనని చెప్పుదురు. 
పదునైదేండ్ర క్రిందట నీ చీకటి మల్లయ్య లింగముకడ నొక పెద్ద 
మట్టి కమండలము, నాలుగడుగుల పొడవుగల పంచలోహపు కత్తి, 
కొన్ని శాసనములును లభించినవ(ట. (కమండలము, కత్తి, నాగార్జున 
మ్యూజియములోం గలవు. శాసనములు బెల్లంకొండ దేవాలయములో 
నున్నవి.) 

ఈ గుత్తికొండ బిలములో రెండు ఫర్గ్లాంగులు లోనికేంగినచో 
నట నొక చిన్న నీటిచెలమ కనంబడును. దానికడ గలగలమని పెద్ద 
ప్రవాహధ్వని వినంబడును. ఆ చెలమ లోపలిభాగమున నొక 
భయంకర (ప్రవాహమున్నదనియుం, జెలమలో మునింగినచో నా 
ప్రవాహమునం గొట్టుకొనిపోవుదురనియుం జెప్పుదురు. 


గుత్తికొండ బిలములో ‘కత్తుల బిలము, కృష్ణ బిలము, ఓంకార 
విలము, విభూతి బిలము, రేణుకా బిలము” మున్నగు నూటయొక్క 
బిలములున్నవని తెల్పుదురు. 


బిలద్వారమున కెడమవైపున మల్లేశ్వరాస్వామి ఆలయమున్నది. 
రణమున మరణించిన బాలచం[ద్రు(డిట శివలింగముగా మాటినని 
చెప్పుదురు. ఈ శివాలయమున కెదురుగా ధ్వజస్తంభముకడ 
నాగేం[ద్రుడును నతని భార్య 'పంచపాళి'యుం గలరు. ఈ “పంచపాళి” 
మాంచాల చెలికత్తె యని చెప్పుదురు. 


ప్రతి సంవత్సరము నాషాఢ మాసమున బూర్జిమ ముందజ 
నేకాదశినాండు (దీనిని “తొలి యేకాదశి” యందురు) గుత్తికొండ 
బిలము Khe నుత్సవము జరుగును. ఇచటి మల్లయ్యగుడిని నలుబది 
యేండ్ల (క్రిందట కోలా పేరమ్మ యను భక్తురాలు పునరుద్ధరించి 
ఇటనొక యా(్రమమును TODA. ఈమె “యోగామృతసారము” 
అను గుత్తికొండబిల మాహాత్య్యమును రచించినది. ఈ (గ్రంథములోం 
బల్నాటి వీరుల పూర్వజన్మలు చెప్పంబడినవి. 


కాటమరాజు కథాచ[క్రము 


గంగ దొనకొండ: - 


అయితమరాజాదులు పాలించిన దొనకొండ నేండు నెల్లూరు 
జిల్లా దర్శి తాలూకాలో KON దొనకొండి యను పేరుతో నున్నది. 
(రైల్వేస్టేషునున్న దొనకొండకు రైల్వే దొనకొండి యని పేరు. ఇది 
యాధునికమైనది.) గంగ దొనకొండ పొట్లపాడు రైల్వేస్టేషనుకు ఆగ్నేయ 
దిశగా మైలు దూరములోనున్నది. ఇట యాదవులు పూజించిన గంగ 
గుడి, యందుC బెద్ద విగ్రహము, పాపనూక యొంటిస్తంభపు మేడ, 
అగుమంచి బావి, యాదవరాజుల శిలావిగ్రహములు, అయితమరాజు 
కోట శిథిలములు మున్నగు చారిత్రక స్థలములు గలవు. గంగగుడిలో 
యాదవరాజుల శిలాశాసనములు గలవు. 


654 తెలుంగు వీరగాథా కవిత్వము 


గంగ దొనకొండ గ్రామము నేండు “ప్రాంత దొనకొండ, క్రొత్త 
దొనకొండి యని రెండు భాగములుగా నున్నది. గంగగుడి, ప్రాంత 
దొనకొండకు దక్షిణముగా రెండు ఫర్లాంగులలోం, (PS దొనకొండకుం 
బడమరగా నున్నది. ఈ గంగగుడికి దక్షిణముగా నాటబుఫర్లాంగుల 
దూరములోం బాపనూక మేడ 88053 లున్నవి. ఈ శిథిలములలో 
సుందరమైన పాపనూక విగహమొకటి లభించినది. దీనిని 
గంగగుడిలో భద్రపతిచినారు. 


పాపనూక మేడకు బశ్చిమముగా రెండు వందల గజముల 
దూరములో నొక చిన్న Poksa. దీనికి పెయ్యల 8:5 
యనియు ధనము కొండి యనియు బేర్లు. ఈ పర్వతమునకు 
దూర్పుభాగమున అయితమరాజు పాలించిన దొనకొండ పట్టణము 
వ్యావించియుండెడిది. es వట్టణ శిథిలములు నేంటికిని 
గానవచ్చుచున్నవి. 


పాపనూక మేడకును బెయ్యల తిప్పకును మధ్యలో 
యాదవరాజుల కూటములున్నవి. అయితమరాజు కూటము, 
పుత్తమరాజు కూటము, పోచయ్య కూటము, NEON కూటము, 
కటియావులరాజు కూటము, MOND కూటము- వరుసగా నున్నవి. 
ఈ కూటములన్నియును కాలిపోయి చిట్టెముకట్టిన జబాళ్లగుట్టలుగా 
నేడు ప్రత్యక్షమగుచున్నవి. 


పాపనూక మేడకు దక్షిణముగా నొకఫర్షాంగు దూరములో 
నొక చిన్న కుంట యున్నది. దీనికి “పాలకుంటి యని పేరు. 
యాదవుల లేగ దూడలు పాలు త్రాగుచుండంగా౯ గాతీన en 
యిట్లు కుంటగాం బరిణమించెనని చెప్పుదురు. 

ధనుము కొండకు “పెయ్యల తిప్పు యని పేరు వచ్చుటకు 
గారణమున్నది. ఈ కొండకావలివైపున నాలమంద యుండెనంట. 
లేగలన్నియు నీవలివైపున పాలకుంట దగ్గజి నున్నవి. ఈ లేగలు 
అరవంగా నాలమందయంతయు ధనుముకొండ పర్వతము మీందుగా 
దాటివచ్చి oc బాలిచ్చినవంట. వాని నడకతో నా పర్వతముమీద 
నొక ODS (త్రోవ) యేర్చడినది. దానిని “ఆవుల DOS యని 
నేంటికిని బిలుతురు. ఆవుపెయ్యలు దాటిన కొండకావున దీనికి 
బెయ్యల తిప్పయని పేరు వచ్చినది. 

ఈ పెయ్యల తిప్పలో నొక గుహయున్నది. దీనిగుండా భక్తిరన్న 
కాళికింబోయెనని చెప్పుదురు. ఈ గుహకు “బత్తిరన్న గవి యని 
పేరు. 

ఈ పెయ్యల తిప్పపై దక్షిణము వైపున నొక చిన్న గుట్టపై 
నొక నల్లని నున్నని జాయి కలదు. ఇది మూండు గజముల వెడల్చున 
గుండ్రముగా A. పంచలింగాల కొండ యుద్ధములో యాదవులు 
మరణించుట నిచ్చటనుండి గమనించిన గంగమ్మ దుఃఖించినదం 
ట. ఆమె కన్నీరు ఈ బండపై NÄKK. అందుచే నీ బండకు 


కన్నీరు బండి యని పేరువచ్చినది. ఈ బండ నేంటికిని నిగనిగ 
మెజియుచు నీంగ ప్రాలినచో జాటణిపోవునట్లుండును. 


గంగగుడిలో యాదవరాజుల విగ్రవాములు, శక్తుల 
విగ్రహములు గలవు. ఈ గుడికి బశ్చిమముగా నొక బొడ్డనబావి 
యున్నది. దీనికి 'అగుమంచి బావి యని పేరు. దీని నగుమంచి 
త్రవ్వించెనంట. దీని యొడ్డున నొక పాలజాతి శివలింగమున్నది. 
ఇది యగుమంచి పూజించిన శివలింగము. 


ఈ యగుమంచి బావికి వాయవ్యముగా నందుల చెబువు” 
గలదు. భక్తిరన్న కాశినుండి మేఘరథము మీందవచ్చి, యీ నందుల 
చెటువుగట్టున దిగి శంఖము పూరించినాండని చెప్పుదురు. 


గంగగుడికి దక్షిణముగా రెండు ఫర్లాంగుల దూరములో నొక 
శివాలయము కలదు. దీనికి “ఓరుగంటి శంభుడు” అని పేరు. 
పల్లికొండ, అయితమరాజు, కతీయావులరాజు మున్నగువారు 
బేతాళుని జయించి ఓరుగల్లునుండి తిరిగివచ్చుచుండంగా నీ 
శివలింగము వారి పల్లకీలవెంట దొరలుచు వచ్చెనంట. ఇది తెల్లని 
పాలజాతి లింగముగాం గన్పట్టుచున్నది. 


గంగగుడిలో బేతాలళుని విగవాముకూడం గలదు. 
ఎలమంచినుండి ఈ గంగను దెచ్చి యాదవులిచ్చటం బ్రతిష్టించిరని 
చెప్పుదురు. యాదవకాంతలు సహగమనము చేసిన యగ్నికుండము 
ఈ గుడిలో నున్నది. 


పంచలింగాల కొండ - ఎఅజిగడ్డపాదు :- 


SIA VOR కందుకూరుకు పోవు మార్గములోం బెద అలవల 
పాడు గ్రామము దాటిన తరువాత పంచలింగాల కొండ, ఎటబిగడ్డపాడు, 
పాలేరు వచ్చును. పంచలింగాల కొండకు దూర్చుభాగమునను, 
నుత్తర భాగమునను కాటమరాజుకోట వ్యాపించియున్చది. పశ్చిమ 
భాగమున TO GDA ఉత్తరముఖముగాం (బ్రవహించుచుం 
బాలేటిలోం గలియుచున్నది. వంచలింగాల కొండపై 
శివాలయమున్న్చది. కొండ చరియలోం బోలురాజు విగ్రహమున్నది. 
కొండదిగువను KS గాటమరాజు సింహాసనమున్న 'తమకము 
చింత”, గుడారము చేసికొనిన 'గుడారు గుట్ట” కలవు. 


ఈ కొండకు ఉత్తరముగా రెండు ఫర్షాంగుల దూరములోం 
బశ్చిమమునుండి తూర్చుదిశగాం బాలేరు ప్రవహించుచున్నది. ఈ 
పాలేటి దక్షిణ తీరమంతయు నెజిగడ్డపాడు. కాటమరాజు గంగతో 
“తర్మవాదము' చేసిన ప్రదేశమిచ్చటనే కలదు. ఈ పాలేటి మధ్యనగల 
పెద్ద పెద్ద గుండుజాళ్లపై గంగవిగ్రహము, బీరినీని విగ్రహము చెక్కం 
బడియున్నవి. గుండుపై జెక్కంబడిన గంగకావున నీమెను 
'గుంటిగంగి యందురు. ఈ పాలేటి మధ్యలో రెండు గుండు 
టాళ్లున్నవి. వీనిని 'కల్లిగుండ్లు? అందురు. ఇచ్చట గంగతిరునాళ్లలో 
భట్టురాయబారము పాడుదురు. 


వీరులు- బీరభూములు 655 


ఈ పాలేటి REIS గంగగుడి కలదు. ఈ ప్రదేశమున 
నొక పాలేటి పాయ వచ్చి నేరెళ్లవాగుతోం గలియుచున్నది. ఈ పాయ, 
యుద్ధము చేసిన యాదవుల రక్తముతో నేర్చడెనని చెప్పుదురు. దీనికి 
'రకత కాలవి యని పేరు. 


సర్వేపల్లి మిట్టలు: - 

నెల్లూరునకు దక్షిణముగా ‘సర్వేపల్లి యను గ్రామమున్నది. 
ఇచట సిద్ధిరాజునకు సహాయముగా వచ్చిన సైన్యము నిలిచిన విశాల 
ప్రదేశము కలదు. దీనిని “సర్వేపల్లి మిట్టలు” అందురు. 


జన్నివాడ చదరంగము గుండు: - 

నెల్లూరునకుం బశ్చిమముగాం బెన్నయొడ్డున ఏడు మైళ్ల 
దూరమున నొక పెద్ద గుండున్నది. దీనికి “చదరంగము గుండు” 
అని పేరు. ఆలమందను మేపుచు కాటమరాజు, పద్మరాఘవుయడు 
నిచట చదరంగమాడిరంట. ఇది నేంటి జొన్నవాడ (గామములో 
నున్నది. హనుమంతుడు “వారధి” నిర్మాణమునకై పర్వతములను 
దెచ్చుచుండంగా నొక పర్వతము జాతి (క్రిందపడినదంట. అదియే 
ఈ గుండు అని చెప్పుదురు. 

నెల్లూరు మండలమున చాగలకొండ, సోమేశ్వరుని గుడి, 
తిక్కనపాడు మున్నగునవి ఖడ్దతిక్కనకు సంబంధించిన వీరభూములు. 


బొబ్బిలివరుస కథలు- ఇతరములు 


లడాయి స్తంభము” :- 

బొబ్బిలి యుద్ధము జరిగిన ప్రదేశములో క్రీశ. 1891లో 
“రాజా శ్రీ వేంకట శ్వేతాచలపతి రంగారావుగారు” అను బొబ్బిలిరాజా 
వారిచే నొక జయస్తంభము పాతంబడినది. దీనిపై దెలుంగులోను, 
సంస్కృతములోను, నాంగ్రములోను బొబ్బిలి రంగారాయని శౌర్య 
ars» కీర్తింపంబడి యున్నవి. తన ప్రభువునందు 
విశ్వాసముగల 'తాండ్రపాపయ్య' అను సరదారుడు విజయరామరాజును 
చంపి పగతీర్చుకొనుటయు నిందు తెలుపబడినది. దీనికి “లడాయి 
స్తంభము” అని పేరు. ప్రసిద్ధ చిత్రకారులు శ్రీ అంట్యాకుల 
పైడిరాజుగారు “మల్లమదేవి” వర్ణచిత్రమును చికత్రించిరి. 


చెంజికోట: - 

దేసింగురాజు మహలు, రంగనాథస్వామి ఆలయము, 
మహబత్‌ఖానుని సమాధి మున్నగున వన్నియును ఉత్తరార్మాటు 
జిల్లాలోం గృష్టగిరి పర్వతముపై నేంటికిని గలవు. 


ఇతరములు: - 
అనంతపురము జిల్లా, కదిరి తాలూకా, కటారుపల్లెలో వేమన 
గుడి యున్నది. ఇందు వేమన సమాధి, పాదుకలు మున్నగునవి 


కలవు. కదిరిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయమున్నది. ఈ 
యాలయములో సాసువుల చిన్నమ్మ కట్టిన గోపురము, చిన్నమ్మ 
విగహము గలవు. 

గూడూరు నారాయణమ్మ పేరంటాలును (ప్రముఖ చిత్రకారులు 
శ్రీ అంట్యాకుల పైడిరాజుగారు ఊహించి చిత్రించినారు. (ఇది శ్రీ 
ముదివర్తి కొండమాచార్యులుగారు రచించిన “నారాయణమ్మ” 
కావ్యములో వర్ణచిత్రముగా నున్నది.) 


కర్నూలు జిల్లా, కోవెలకుంట్ల తాలూకా రూపనగుడి 
గ్రామమునకు సమీపమున 'నారసింహారెడ్డి గోడలు” అని పిలువం 
బడు ప్రదేశము కలదు. ఇచట నారసింహారెడ్డి పూజించిన శక్తిగుడి, 
ఆతని సైన్యము నడచిన 'దండుబాటి, దిగుడుబావి మున్నగునవి 
కలవు. నొస్సములో నారసింహారెడ్డి కోట యున్నది. ఉయ్యాల 
వాడలోను, రూపనగుడిలోను, గుళ్లదుర్తిలోను నారసింహోరెడ్డి 
నగరులున్నవి. కోవెలగుంట్లలో నారసింహారెడ్డి దగ్గమొనర్చిన “తాలూకా 
కచ్చేరీ” యుండిన ప్రదేశమున్నది. 

SSSR, జమ్మలమడుగు తాలూకా చిన్నపనువుల 
గ్రామములోని కుంటి పుల్లారెడ్డిగారి ఛాయా చిత్రమును, చిత్తూరు 
జిల్లా వాయలపాడు తాలూకా యల్లమందలోని యల్లమంద నాయుం 
డుగారి భార్యాపుత్రుల ఛాయాచిత్రమును నేను సంపాదించితిని. 


కర్నూలు జిల్లా, కోవెలకుంట్ల తాలూకా, ఉయ్యాలవాడ 
గ్రామములో బుడ్డా శివారెడ్డిగారి ఇంట, క్రీ.శ. 1868లో విక్టోరియా 
మహారాణి బుడ్డా వెంగళరెడ్డిగారి దాతృత్వమునకు మెచ్చి యిచ్చిన 
బంగారు పతకమున్నది. బుడ్డా వెంగళరెడ్డిగారి సమాధియు నీ 
(గామమునం గలదు. కర్నూలు జిల్లాలో బుడ్డా వెంగళరెడ్డిగారిని 
కీర్తించెడి Mänd లెడనెడం బ్రత్యక్షమగుచుందురు. 

విశాఖ మండలమున కృష్ణదేవి పేట, నర్ఫీపట్టణము ప్రాంతము 
లలో అల్లూరి సీతారామరాజుగారి సాహసకృత్యములను 309) 
నలములెన్నియో కలవు. సీతారామరాజుగారు చంపిన ఆంగ్ల 
సేనానులు- 330 హైటర్‌, కెప్టెన్‌ స్మాటొ ల సమాధులు SÕ 
పట్టణములోం గలవు. అల్లూరి సీతారామరాజుగారిని, గాం గంటం 
దొరను దహనము చేసిన పవిత్ర క్షేత్రములు కృష్ణదేవి పేటలోం గలవు. 
సీతారామరాజుగారి కుడిభుజమును, గంటందొర సోదరుండును నగు 
గాం మల్లుదొరి (మాజీ లోకసభ సభ్యుడు) నేంటికిని (1967 
నాటికి) సజీవు(డై యున్నాండు. వీరపూజలు సలుపు జాతీయ 
భక్తులకితండు తంగేటి జున్ను. ఈతని ఛాయాచిత్రమును నేను 
సంపాదించితిని. 7 


656 


తెలుంగు వీరగాథా కవిత్వము 


II 


II 


అనుబంధము-V 
వీరగాథల పట్టిక 

ముద్రిత వీరగాథలు: 
1. ఆంధ్రవాజ్మయ సూచికలో నుదాహరింపంబడినవి 137 
2. ED ప్రతులు 184 
8. శుద్ధ ప్రతులు 59 
అముద్రిత వీరగాథలు: 
1. ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారములలోని (Mäe 95 
2. నాకు లభించిన తాళపత్ర గ్రంథములు 67 
8. నాకు లభించిన కాగితపు (ప్రతులు 14 
4. నేను సేకరించిన మౌఖిక వీరగాథలు 65 
5. నేను సేకరించిన మౌఖిక వీరగాథానికలు 70 
6. అలభ్య వీరగాథలు 30 
7. అలభ్య వీరగాథానికలు 14 
8. తూమాడి దొణప్పగారు సేకరించిన లఘువీరగాథలు 29 
వీరగాధానుకరణములు: 
1. _బుటబ్బకథలు-ముద్రితములు 175 
2 బుజ్బకథలు-అముద్రితములు 13 
83. ఇతర ప్రక్రియలు-ముద్రితములు 20 
4 ఇతర ప్రక్రియలు -అము[దితములు 8 


మొత్తము వీరగాథలు 


380 


384 


657 


9390553 -VI 
ముద్రిత వీరగాథలు 


(ఎ)1921 సెప్టెంబరు నెలలోగా ముద్రెంపంబడిన వీరగాథలు: - 


M 
4 
4 
4 
4 
4 
4 


OO OO * CO OO OO OO OO OO OO OO OO °,O °, , ఈ, ఈ, ఈ °£ 


1. ఆంధ్రవాజ్మయ సూచికలో నుదాహరింపం 
2859=137 


అంగద రాయబారము- చిదంబరకవి 1874 
అంగద రాయబారము, 1917 

అంగద రాయబారము, ? 

ఆండాళ్‌ SES, ? 

ఆరు మరాటీల కథ, 1915 

కమ్మవారిపడతి- మునుస్వామి నాయుడు, 1913 


“కమ్మవారిపడతి - పసుల బాలుండు (జంగంకథ)- వీరాస్వామి, 
1916 


కాంభోజరాజు కథ- సుబ్బయ్య, ? 
కాంభోజరాజు కథ- సి. చెంగల్వరాజు, 1897 
కాంభోజరాజుకథ- జంగం సుబ్బయ్యదేవర, ? 
కామమ్మ కథ, 1898 

కుశలవకథ- కే. అనంతాచార్యులు, 1880 
కుశలవకథ- ?, 1897 

కుసలాయకము- రామచంద్రరాజు, 1894 
కుసలాయకము- ?, 1914 

కుమార రామునికథ- ? 

కొమారరాముని కథ- కె. చెంగల్వరాజు, 1896 
కోతుల జంగం కథ, ? 

గంగావివాహము, 1914 

గంగావివాహము- పసగాని సన్యాసి, 1917 
గొల్ల వీరమ్మ కథ, 1914 

చందమ్మ కథ- POD, 1910 

చంద్రహాస చరిత్రము 

చిన్నపరెడ్డి కథ, 1914 

చిన్నమ్మ కథ- చెంగల్వరాజు, 1917 
చెంచితకథ, 1876 


© OO * * * * * °£ 


OO * © * °0 0 ఈ °£ 


చెంచితకథ-అప్పయ్యమం త్రి, 1874 

తిరుపతమ్మ- ఎమ్‌. నారాయణరాజు, 1916 

దక్షుని యజ్ఞము- తిమ్మరాజు పాపయ్య, 1901 
దేశింగురాజు కథ- పరదేశి దేవర,? 

దేశింగురాజు చరిత్ర- నిడిగంటి వీరయ్య, ? 
ధర్మాంగద చరిత్ర- ఈపూరి నారాయణరాజు, 1895 
ధర్మాంగద చరిత్రము- ఎన్‌. వేంకటదాసు, 1882 


ధేనువకొండ విరాటపర్వము (జంగంకథ)- ధేనుకొండ వెంకయ్య. 
1902 


నందుల కాటమరాజు (ద్విపద)- ఎమ్‌. సంజీవకవి, 1917 
నలచరిత్రము-తోలేటి సీతారామయ్య, 1907 

నలచరిత్రము- కోదండరామయ్య, 1869 

నలచరిత్రము- జి. పెద్దన్నకవి, 1898 

నలచరిత్రము- భాస్మర సుబ్బకవి, 1891 

నలచరిత్రము (పదము), ?, 1913 

నలతంగారీ కథ- ఇ. మునుస్వామి నాయుడు, ? 

నిజలింగ చికృయ్య చరిత్ర (పదము)- పొడుగు రామ(బ్రహ్మకవి, 
1912 

నూతన బొబ్బిలిరాజు కథ- (జంగంకథ)- వి.కన్నయ్యదాసు, 
1899 

పరశురామచరిత్రము- జి.చంద్రమౌలి, 1915 
పరశురాముడు- ముడియం సీతారామారావు 

పల్నాటి వీరచరిత్రము- శ్రీనాథకవి సార్వభౌముండు, ద్విపద 
పల్నాటి వీరులు- అక్కిరాజు ఉమాకాంతము 

కాపు కథ-? 

కుసలాయకము, 1913 

బొబ్బిలి మహారాజుకథ- కె. చెంగల్వరాజు, 1917 
బొబ్బిలి మహారాజుకథ- నిడిగంటి వీరయ్య, 1898 


w M gy 


ey 
en 8% 28 oA 


పెద్దాపురపు కోడిపుంజుల కథ- (ప్రకాశకుడు, యం.వి. 
రంగారావు, 1914 
పోలేరమ్మ- యం.సుబ్బారాయుడు నాయుడు, 1918 


658 తెలుంగు వీరగాథా కవిత్వము 

4 (ప్రహ్లాద- చదువుల బసవ శంకరయ్య, 1908 4 శ్రీయాళ మహారాజు చరిత్ర- క్రొవ్విడి శేష వేంకట కాశీపతి, 
4 (ప్రహాద- (పదము)- వి.సీతారామయ్య, 1910 1912 

+ ప్రహ్లాద చరిత్రము- యస్‌.లక్ష్మీనరసయ్య, 1920 శ్రీయాళ మహారాజు చరిత్ర- ఎన్‌. శేషాచలం, 1915 

4 బంగారు తిమ్మరాజుకథ, 1912 శ్రీయాళ మహారాజు చరి(త్ర- ఎస్‌.సీతారామయ్య, 1916 

4 బప్పడు- సెట్టి లక్ష్మీనరసింహము, 1912 శ్రీయాళరాజు చరిత్ర - యం. రంగనాయకదాసు, 1917 

4 బాణాసుర యుద్దము (పదము)- నడిమింటి రామయోగికవి, సర్వాయి పాపడు కథ- కె. చెంగల్వరాజు, 1897 


© © * °£ 


OO CO * *₹ OO * OO OO OO OO OO OO +, OO +, ఈ, ఈ, 0 ఈ, ఈ °£0 


1910 

బాలనాగమ్మకథ- బాలరాజు, 1917 
బాలనాగమ్మకథ-? 1920 

బాలరాజు చరి(త్ర- బి.ఆదినారాయణయ్య, 1900 
బొబ్బిలిరాజు కథ (జంగంకథ్ర)-?, 1890 


భళ్ళాణరాజు చరిత్రము- ప్రకాశకుడు: కె.యన్‌.రాజమణి శెట్టి, 
1890 


మహాపతివ్రత చిన్నమ్మ కథ 

మహాలక్ష్మీ కథ- కె. చెంగల్వరాజు, 1897 

రాజస్థాన పదములు- సెట్టి లక్ష్మీనరసింహము 

రుద్రాక్ష మాహాత్య్యము, 1918 

లక్ష్మణ మూర్చ (పదము)- ఎ. సత్యనారాయణ, 1919 
లక్ష్మణ మూర్చ (పదము)- పూడి పెద్ది బుచ్చన్న పంతులు, 1896 
లక్ష్మణ మూర్చ (పదము)- పి. బక్కెన, 1917 

లక్ష్మమ్మ కథ- ఎల్లంటి వెంకయ్య 

వామన చరిత్రము- కొత్తపల్లి రాజలింగము, 1912 

వామన చరిత్రము- కె. శేషయ్య, 1920 

వామన విజయము 

విరాటపర్వము (జంగంకథ)- ధేనువకొండ వెంకయామాత్య 
విరాటపర్వము (పదము)- అయ్యగారి కూర్మనాథుండు 
శశిరేఖాపరిఇయము (పదము)- తోలేటి సీతారామకవి, 1896 
శశిరేఖా ఉత్తరకథ (పదము)- ఆర్‌.సీతారామకవి, 1914 
శశిరేఖాపరిణయము - తోలేటి సీతారామకవి, 1917 

శారద రామాయణము-? 

శారద రామాయణము- పి. రామదాసు, 1876 

శారద రామాయణము- శ్రీరామభద్రకవి, 1882 

శారద రామాయణము-? 


శ్రీయాళ మహారాజు చరిత్ర- కురిచేటి వెంకట నరసింహం, 
1908 


OO © * © CO OO OO OO + OO + OO OO OO °O ”, ” ”, °0 0 ఈ, °£ 


సారంగధర చరిత్ర- సంపత్తుదాసు, 1870 

సారంగధర చరిత్ర- శ్రీనివాసాచారి, 1870 

సారంగధర చరిత్ర (ద్విపద)-బాణాల శంభుదాసు, 1870 
సారంగధర చరిత్రము- వేంకటకవి, 1878 

సారంగధర చరిత్ర (ద్విపద)- డి. బుచ్చన్న పంతులు, 1892 
సారంగధర చరిత్ర- వి.నరసింహప్పశాస్త్రి, 1898 
సారంగధర చరిత్రము- యస్‌. నాగలింగము, 1906 
సారంగధర చరిత్ర- యస్‌. సూర్యనారాయణ, 1907 
సారంగధర చరిత్ర- జి. శ్రీరామమూర్తి, 1909 

సారంగధర చరి(త్ర- మడ్డి రంగనాయకులు, 1915 
సారంగధర చరిత్ర - మంగు వేంకట రంగనాథరావు, 1917 
సారంగధర చరిత్ర- ?, 1920 

సుంకర Pos కథ- లాలా కన్నయ్య, 1917 
సుందరకాండ పదము- పూడి పెద్ద బుచ్చన్న పంతులు, 1918 
సుగ్రీవ విజయము- రత్నకవి, 1873 

సుగ్రీవ విజయము- కె. కృష్ణవేణి, 1893 

సురాభాండలింగ కథ- తోలేటి సీతారామయ్య, 1909 
సూర్యచంద్రుల కథ-?, 1920 


(9) 1921 అక్టోబరునుండి 1925 డిసెంబరువబకును గల 


OO, * * * * ఈ °£ 


మధ్యకాలములో ముధద్రెింవంబడిన వీరగాథలు: - 
అంగద రాయబారము- యం. సూర్యనారాయణశాస్త్రి 
909525) పేరంటాలు కథ 
కుసలాయకము 
గాంధారికథ- భాగము1 
గాదెల గండడు- యల్లాపంతుల జగన్నాథం పంతులు 
తిరుపతమ్మ పాట 
దక్షుని యజ్ఞము- పూరి నారాయణరాజు 
దేశింగురాజు కథ- రావూరు వెంకట సుబ్బారావు 


ధర్మాంగద చరి(త్ర- పాముపాట- పూరి నారాయణరాజు 
పెద్ద కామమ్మ కథ 

పెద్ద బొబ్బిలిరాజు కథ 

భళ్లాణ చరిత్ర పదము- కట్టోజి వీరయ్య 

రంగమ్మ పేరంటాలు కథ- బి.సుబ్బయ్య, ఎ. వీరబ్రహ్మం 
లక్ష్మణమూర్భ పదము 

వరాహావతార చరిత్రము 

విరాట పర్వము పదము 

శతకంఠ రామాయణము- యం. సూర్యనారాయణశాస్త్రి 
శతకంఠ రామాయణము- పసగాడ సన్యాసి 
శశిరేఖాపరిణయము పదము 

శారద రామాయణము 

సత్యహరిశ్చంద్రీయము- కె. సూర్యనారాయణాచార్యులు 
సారంగధర చరిత్ర- సోమయాజుల రామజోగిశాస్త్రి 
సిరియాళ చరిత్రము- చదువుల బసవశంకరకవి 
సుంకర కొండడు- టి. రామారావు 


O * * OO OO * °O, OO * °O * ఈ °0 ఈ, ఈ °£ 


ముద్రిత వీరగాథలు 659 
వీరగాథలు: - 
4 అంగద రాయబారము అను వారధికట్టు, పదము, మంగిపూడి 


(స) 1926 జనవరినుండి 1927 డిసెంబరువజకును గల 4 


మధ్గ్యకాలమున ముద్రెంవంయబడినవి: - 
4 గోన కాటమరెడ్డి- పి.వెంకట సుబ్బరాజు 
4 గోరాకుంభార్‌ చరి(త్ర- బద్దిరెడ్డి కోటేశ్వరరావు 
+ శ్రీ చౌడేశ్వరీ కీర్తనలు- జి. సరవయ్య 
4 శ్రీయాళ చరిత్ర- చెరువు అప్పల నరసింహదాసు 


4 హరిశ్చం[ద్రోపాఖ్యానము (పదము)- పొడుగు రామ(బ్రహ్మము 


2. గుజిలీ ప్రతులు= 184 


(ఈ దిగువ నీయంబడిన వీరగాథలలోం గొన్ని నా õe + 
కలవు. మటీకొన్ని రాజమండ్రి RSD గంథాలయము'లోను, 
వేటపాలెము “సారస్వత నికేతనము'లోను, ఇతర (గంథాలయములోను + 
గలవు. ఇంకను కొన్ని- రాజమండ్రిలోని కొండపల్లి వీరవెంకయ్య 
అండ్‌ సన్స్‌, గొల్లపూడి వీరాస్వామి అండ్‌ సన్స్‌, కాళహస్తి తమ్మారావు 


అండ్‌ సన్స్‌ వారి కడను, మదరాసులో అమెరికన్‌ డైమండ్‌ 


(35, + 


ఎన్‌.వి. గోపాల్‌ అండ్‌ కో., సి.వి.కృష్ణాబుక్‌ డిపో మున్నగువారి కడను 
లభించుచున్నవి. మొదట వీరగాథ పేరు, తరువాత దాని వర్గము, 4 
పిమ్మట కవిపేరు, (ప్రకాశకుని పేరు, ముద్రణకాలము, లభించు 


గంథాలయము పేరు నీయంబడును). 


సూర్యనారాయణ రచన, ఆర్‌. సంజీవి రావు అండ్‌ సన్‌, విజయ 
నగరము, 1925 (వెల్‌లక్‌ మునిసిపల్‌ లై(బ్రరీ, విజయ 
నగరము). 


అంబరీషోపాఖ్యానము, జంగంకథ, ఉప్పలపాటి వేంకట 
రాయమయ్య రచన, వంకాయల కృష్ణస్వామి శెట్టి, మదరాసు 
1902. 

అనసూయ జంగంకథ, ?, కె. కనకరాయ ముదలియార్‌, 
మదరాసు, 1908. 

అప్పర్‌ బర్మాయుద్దము, బొబ్బిలివరుస కథ, ?, కె. కనకరాయ 
ముదలియార్‌, మదరాసు, 1908. 

455 నెట్టు జంగంకథ,?, కె. కనకరాయ ముదలియార్‌, 
మదరాసు, 1908. 


అర్బత్‌ నెట్‌ హవుస్‌ చరిత్రము, జంగంకథ, మారెళ్లపాటి 
కుప్పుస్వామి నాయుని రచన. కోళప్పన్‌జేరి కనకరాయ 
ముదలియార్‌, చెన్నపట్టణము, 1907 (గౌతమీ గ్రంథాలయము, 
రాజమండ్రి). 

అహల్యా సంక్రందనీయము, జంగంకథ, మేడూరి నరసింహా 
చార్యకవి, టి. చెంగల్వరాయ నాయుడు, మదరాసు 1907, 
(గాతమీ గంథాలయము). 

అహల్యా సంక్రందనీయము, జంగంకథ, ? 3. కనకరాయ 
ముదలియార్‌, మదరాసు, 1908. 

ఆరు మరారీల కథ, బొబ్బీలివరుస కథ, ? కో. గోవిందస్వామి 
మొదలారి, చెన్నపట్టణము, 1914, (గౌతమీ గ్రంథాలయము). 
ఆరు మరాటీల కథ, బొబ్బిలివరున కథ, ?, కొండపల్లి 
వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, రాజమండ్రి,? 

ఇందుమతీ పరిణయము, పదము, పూడిపెద్ది బుచ్చన్న పంతులు 
రచన, కె.వి. కామయ్యశెట్టి, విశాఖపట్టణము, 1896. 
కమ్మవారి పణతి- పసల బాలుని కథ, జంగంకథ, కిన్నెర 
వీరాస్వామి రచన, పి.యన్‌. భక్తవత్సల అండ్‌ కంపెనీ, 
మదరాసు, 21-11-1916. 

కమ్మవారి పణతి- పసల బాలరాజు కథ, జంగంకథ, కిన్నెర 
వీరాస్వామి, సి.వి.కృష్ణా బుక్‌ డిపో, మదరాసు, 1960. 
కర్ణపర్వము, పదము, అయ్యగారి కూర్మనాథుని రచన, విన్నకోట 
అప్పల నరసింహులు, విశాఖపట్టణము, 1906 (గౌతమీ 
(గంథాలయము). 


660 తెలుంగు వీరగాథా కవిత్వము 

4 కాంభోజ మహారాజు కథ, బొబ్బిలివరుస కథ, ? , కె.కనకరాయ 4 గంగా వివాహము, పదము, పసగాడ సన్యాసికవి, 5094; 
ముదలియార్‌, మదరాసు, 1908. ఉత్సల వేంకట రంగాచార్యులు, ఎన్‌.వి. గోపాల్‌ అండ్‌ కో, 

4 కాంభోజరాజు కథ, బొబ్బిలివరుస కథ, జంగం సుబ్బయ్య మదరాసు 1961. 
దేవర రచన, (గౌతమీ గ్రంథాలయము). 4 గయోపాఖ్యానం, జంగంకథ,?, కె. కనకరాయ ముదలియార్‌, 

4 కాంభోజరాజు కథ, బొబ్బీలివరుస కథ, ? ఎన్‌.వి. గోపాల్‌ మదరాసు, 1908. 
అండ్‌ కో. మదరాసు, 1959. 4+ గయోపాఖ్యానము, జంగంకథ, ధేనువకొండ వెంకయ్య రచన, 

4 కామమ్మ కథ, బొబ్బిలివరుస కథ, ? కె. కనకరాయ కో. లక్ష్మణ మొదలారి, మదరాసు, 1910 (గౌతమీ 
ముదలియార్‌, మదరాసు, 1908. గ్రంథాలయము). 

4 కామమ్మ కథ, బొబ్బిలివరుస కథ, ?, కుప్పుస్వామి మొదలారి, 4 గయోపాఖ్యానం జంగంకథ, 1939కి పూర్వపు ప్రతి, (సారస్వత 
చెన్నపట్టణము, 1928. నికేతనము). 
కో మదరాసు, 1963. మదరాసు, 1956. 

4 కామమ్మ చరిత్రము, జంగంకథ, గంజి నాగయ్య వరకవి, ప. 4 గయోపాఖ్యానము పదము, పొడుగు రామ బ్రహ్మకవి రచన, 
యతిరాజులు నాయుండు, చెన్నపట్టణము, 1900 ప్రాంతము వెంకటేశ్వరా పబ్లిషింగ్‌ హోమ్‌, రాజమండ్రి, 1948 (సారస్వత 
కాళీయమర్దనము, జంగంకథ, యు.నాగలింగము రచన, 1931 4+ గయోపాఖ్యానము పదము, ?, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ 
కుమార రాముని కథ, బొబ్బిలివరుస కథ, ?, కె. కనకరాయ సన్స్‌, రాజమండ్రి 1955. 
TE 4 గాంధారి కథ, బొబ్బిలివరుస కథ, ?, నెలటూరు వెంకట 

4 కుశలాయకము, పదము, ఈపూరి రామచంద్రరాజు రచన, సుబ్బశాగస్తులు ప్రచురణ, 1893, (గాతమీ (గంథాలయము). 
ఉత్పల వేంకటరంగాచార్యుల పరిష్మరణము, ఎన్‌.వి. గోపాల్‌ 

4 గాంధారి కథ, బొబ్బిలివరుస కథ, ?, కె. కనకరాయ 
అండ్‌ కో, మదరాసు, 1960. 
ముదలియార్‌, మదరాసు, 1908. 
4 కుసలాయకము, వదము, ఈపూరి రామచంద్రరాజు, 
4 గోపికా వస్రాపహరణము, శారదపదము, పూడిపెద్ది బుచ్చన్న 
ఆర్‌.సంజీవిరావు అండ్‌ సన్‌, విజయనగరము, 1925. = ఆ 
మీ పంతులు రచన, జి.నూకయ్య చెట్టి, విశాఖపట్టణము, 1898 
స ? 
4 కామార రాముని కథ, బొబ్బిలివరుస కథ,?, (గౌత గాజు రతా! 
(గంథాలయము). 
A ku 0 4 గోపికా వస్రాపహరణము (శారద రామాయణం మోస్తరు), 
టప్పకా రిగిన చిన్నప్పరెడ్డి కథ, బొబ్బిలి వరుసకథ,?, 
Sh ౬56 56, 000 పూడిపెద్ది బుచ్చన్న పంతులు, జి. నూకయ్య చెట్టి, విశాఖ 
కో. లక్ష్మణ ముదిలియార్‌ మదరాసు, 29-8-1914 (గౌతమీ ü అ 
పట్టణము, 1898, (నా దగ్గజ నున్నది). 
గ్రంథాలయము). jä ° 
4 చంద్రహాసుని కథ, జంగంకథ, అన్నమురాజు సుబ్బారావు రచన, 
4+ కోటప్పకొండలో జరిగిన చిన్నప్పరెడ్డి కథ, బొబ్బిలివరుసకథ, söösta లాల కల 
వి.మధురముత్తు ముదలియార్‌, మదరాసు, 26-12-1908. 
కంగా వెంకటరత్నం (బెజవాడ) రచన కాంబోలు, కో.గోవింద = 
రాజ మొదలియార్‌, మదరాసు, 1914 (సారస్వత నికేతనము). + చిన్నమ్మకథ, బొబ్బిలివరుస కథ, నిడిగంటి వీరయ్యదేవర రచన, 

4 కోటప్పకొండలో జరిగిన చిన్నప్పరెడ్డి, అమెరికన్‌ డైమండ్‌ ప్రెస్‌, వమ్ము అరుణావ బరశెట్లి, మదరానః 1910 (గౌతమీ 
మదరాసు, 1928 (సారస్వత నికేతనము). Dewees) 

4 గంగా పరిణయము, పదము, సన్యాసి రచన,?, మదరాసు, 4 చిన్నమ్మకథ, 8°. 5.;. ఎన్‌.వి.గోపాల్‌ అండ్‌ కో, మదరాసు, 
1896 (గౌతమీ గ్రంథాలయము). 190»: 

4 గంగా వివాహము, పదము, ?, ఆర్‌.సంజీవరావు అండ్‌ సన, + EPO బాలనాగమ్మ కథ, బొబ్బిలివరుసకథ, ?, ఎన్‌.వి.గోపాల్‌ 


విజయనగరము, 1925. 


అండ్‌ కో. మదరాసు, 1962. 


ముద్రిత వీరగాథలు 


661 


చిరుతొండ జంగంకథ, ?, ప. యతిరాజులు నాయుండు, 
చెన్నపట్టణము, 1906. 


చిరుతొండరాజు చరి(త్ర, జంగంకథ, ?, శ్రీ సూర్యరాయ 
విద్యానంద గంథాలయము, పిఠాపురము. 

తారాచంద్ర విలాసము, పదము, పట్టిసపు శ్రీరామమూర్తి రచన, 
మల్లిడి సత్యనారాయణరెడ్డి ప్రచురణ, రామచంద్రపురము, 
1933, శారదాగంథాలయము- అనకాపల్లి. 

తులసీ మాహాత్యం, జంగంకథ,?, ప. యతిరాజులు నాయు 
డు, చెన్నపట్టణము, 1906. 

దేవయాని చరిత్రము, జంగంకథ, ?, ప. యతిరాజులు నాయుC 
డు, చెన్నపట్టణము, 1906. 

దేవయాని చరిత్రము, జంగంకథ, ?, వెస్టువార్డు అండ్‌ కంపెనీ, 
మదరాసు, 1953. 

దేశింగురాజు కథ, బొబ్బిలివరుస కథ, రావూరు వేంకట 
సుబ్బయ్య రచన, అజ్జి షణ్యుగప్ప శెట్టి, మదరాసు, 1892 
(సారస్వత నికేతనము). 

దేసింగురాజు కథ, బొబ్బిలివరుస కథ, ?, కె. కనకరాయ 
ముదలియార్‌, మదరాసు, 1908. 

దేనింగురాజు కథ, బొబ్బిలివరున కథ, రావూరం 
వేంకటసుబ్బయ్య రచన, వావిళ్లరామస్వామి శాస్త్రి అండ్‌ సన్స్‌, 
1923 (సారస్వత నికేతనము). 

దేనింగురాజు కథ, బొబ్బిలివరుంన కథ, రావూరు 
వేంకటసుబ్బయ్య, వావిళ్ల, 1923, (నా యొద్దనున్నది). 
దేశింగురాజు కథ, బొబ్బిలివరుస కథ, ?, ఎన్‌.వి. గోపాల్‌ అండ్‌ 
కో, మదరాసు 1933. 

దేశింగురాజు కథ (శుద్ధప్రతి), బొబ్బిలివరుస కథ, ?, 
ఎన్‌.వి.గోపాల్‌ అండ్‌ కో, మదరాసు, 1957. 

దేసింగురాజు చరిత్రము, బొబ్బిలివరుస కథ, నిడిగంటి వీరయ్య 
రచన, ఆర్‌.కె.రాజు. అండ్‌ కో. మదరాసు, 1912 (గౌతమీ 
గంథధాలయము.. 

దేసింగురాజు చరిత్రము, బొబ్బిలివరుస కథ, నిడిగంటి వీరయ్య 
రచన, 8, యతిరాజులు శెట్టి, చెన్నపట్టణము, 1919 
(సారస్వత నికేతనము). 

ద్రోణ పర్వము జంగంకథ, అడిగోపుల వెంకట రంగకవి, 
1956. 

ధర్మాంగద చరిత్ర పదము, ?, ఆర్‌. సంజీవిరావు అండ్‌ సన్‌, 
విజయనగరము, 1925. 

ధర్మాంగద చరిత్ర-పాము పాట, పదము, ?, సి.వి. కృష్ణాబుక్‌ 
డిపో, మదరాసు, 1961. 


4 


నలచరిత్ర పదము, తోలేటి సీతారామయ్య రచన, విన్నకోట 
అప్పలనరసింహులు, విశాఖపట్టనము, 1901 (జూన్‌), గౌతమీ 
(గంథాలయము. 

నలచరిత్ర జంగంకథ,?, కె. కనకరాయ ముదియార్‌, మదరాసు, 
1908. 

నలచరిత్ర పదము, ఆర్‌. సంజీవరావు అండ్‌ సన్‌, విజయ 
నగరము, 1925. 

నలచరిత్ర పదము, గొల్లపూడి వీరాస్వామి అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి, 1962. 

నలోపాఖ్యానము జంగంకథ, ప్రాచీనమైనది (నా es కలదు). 


నల్లతంగాళ్‌ కథ, బొబ్బిలివరుస కథ, ము.సుబ్బరాయలు 
నాయుడు రచన, సి.వి.కృష్ణా బుక్‌ డిపో, మదరాసు, 1960. 
నిజలింగ 28,0 జంగంకథ, కె.కనకరాయ ముదలియార్‌, 
మదరాసు, 1908. 

నిజలింగ 28705, జంగంకథ, తూ.మాధవరాయకవి (శ్రీ 
సూర్యరాయాంధ్ర విద్యానంద గంథధాలయము, పిఠాపురము). 
పద్మిని (రాజస్థాన పదములు-2), బొబ్బిలివరుస కథ, సెట్టి 
లక్ష్మీనరసింహంగారి రచన, విశాఖపట్టణము, 1914 (గౌతమీ 
(గంథాలయము). 

పాత కుసలాయకము, పదము, ఆర్‌. సంజీవిరావు అండ్‌ సన్స్‌, 
విజయనగరము, 1925. 

పాతాళ హోమము, పదము, ఆర్‌.సంజీవిరావు అండ్‌ సన్స్‌, 
విజయనగరము, 1925. 

పాతాళ హోమము, పదము, యస్‌. అప్పలస్వామి, రాజమండ్రి, 
1950. 

పెద్దకాపు కథ, బొబ్బిలి వరుసకథ, ?, మంగు వెంకట రంగనాథ 
రావు, కాకినాడ, 1911 (గౌతమీ గంథాలయము). 

పెద్ద బొబ్బిలి మహారాజు కథ, ?, కె.కనకరాయ ముదలియార్‌, 
మదరాసు, 1908. 

పెద్ద బొబ్బిలి మహారాజు కథ, ?, భరద్వాజ ముద్రాక్షరశాల, 
మదరాసు, 1912. 

పెద్ద బొబ్బిలిరాజు, వేలూరు కన్నయ్య దాసుచే వచనములు 
చేర్చబడినవి, కో. గోవిందరాజ మొదలియారు, మదరాసు, 1919 
(గాతమీ (గంథాలయము). 

పెద్ద బొబ్బిలిరాజు కథ, 1941కి పూర్వము ముద్రింపబడినది 
(సారస్వత నికేతనము). 

పెద్ద బొబ్బిలిరాజు కథ, ఎన్‌.టి.రాజయ్యచే వచనము ప్రాయం 
బడినది, సి.వి. కృష్ణాబుక్‌ డిపో, మదరాసు, 1960. 


662 తెలుంగు వీరగాథా SID 

4 పెద్దాపురం కోడిపుంజుల కథ, ISS కథ, ?, మంగు 4 మార్మండేయ చరిత్ర జంగంకథ, ?, క.కనకరాయ మొదలారి, 
వేంకట రంగనాథరావు ప్రచురణ, కాకిణాడ, 1914 (ఆది మదరాసు, 1908. 
పిఠాపురములో శ్రీ సూర్యరాయాంధ్ర విద్యానంద 4 మార్మండేయోపాఖ్యానము, జంగము కథ, రూపెనగుంట్ల, 
లో నుండెడిది. ప్రస్తుత మీ ప్రతి పిఠాపురములో శ్రీ అవంత్స పీతారామకవి, 1911. 
సోమసుందర్‌గారి కడ నున్నది). 

4 మైరావణ చరిత్ర, శారద పదము (గౌతమీ (గంథాలయము). 

4 బంగారు తిమ్మరాజు కథ, బొబ్బిలివరుస కథ, ?, మాదేటి జా 
సన్యాసయ్య (ప్రచురణ, రాజమండ్రి, 1911 (గౌతమీ 4 మైరావణ వథ, పదము, ?, ఆర్‌.సంజీవిరావు అండ్‌ సన్‌, 
(గంథాలయము). విజయనగరము, 1925. 

4 బంగారు తిమ్మరాజు కథ, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, 4 యక్షప్రశ్నలు, జంగంకథ, పుసులూరి సుబ్బరాయకవి, బి.వి. 
రాజమండ్రి, 1939. రంగయ్యకశెట్టి, మదరాసు, 1912 (గౌతమీ గ్రంథాలయము). 

4 బప్పడు (రాజస్థాన పదములు-1), బొబ్బిలివరుస కథ, సెట్టి 4 యక్షప్రశ్నలు, జంగంకథ, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, 
లక్ష్మీనరసింహంగారి రచన, విశాఖపట్టణము, 1912 (గౌతమీ రాజమండ్రి, 1955. 

n 4 రామకథాసుధార్ణవము, బొబ్బిలివరుస కథ, లాడె సుందర 

4 బప్పడు, బొబ్బిలివరుస కథ, సెట్టి లక్ష్మీనరసింహం, బి. నారాయణ రచన, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, 
రామయ్య అండ్‌ కంపెనీ, విశాఖపట్టణము. రాజమండ్రి, 1960. 

* బాణాసుర యుద్ధము, పదము, నడిమింటి రామయోగికవి, ౪ కక్మాంగద చరిత్ర జంగంకథ, ప్రాలీనమైనది (నా యొద్ద కలదు) 
డబ్లియు. 25538 అండ్‌ నరసింహశెట్టి, మదరాసు 1910 ki 
(గౌతమీ (గంథధాలయము). రుక్మాంగద చరిత్ర, జంగంకథ, ?, కె. కనకరాయ ముదలియార్‌, 

4+ బాణాసుర యుద్దము, పదము, ఆకెళ్ల సత్యనారాయణ రచన, Is 
అగ్రహారపు సూర్యనారాయణ, విశాఖపట్టణము, 1915. 4 రుక్మిణీ కల్యాణము జంగంకథ, ?, ప. యతిరాజులు నాయు 

4+ బాలనాగమ్మ కథ, బొబ్బిలివరుస కథ, ?, కె.కనకరాయ ద్య 080, 1998: 
మొదలియార్‌, మదరాసు, 1908. 4 రుక్మిణీ కల్యాణము జంగంకథ, ?, ప్రాచీనమైనది (నాయొద్ద 

4 బాలనాగమ్మ కథ, బొబ్బిలివరుస కథ, ? , ఎన్‌.వి.గోపాల్‌ కలదు). 
అండ్‌కో, మదరాసు, 1950. + లక్ష్మణమూర్భ పదము, పూడిపెద్ద బుచ్చన్న పంతులు సంస్కరించి 

+ బొబ్బిలిరాజు కథ, కొ.నృసింహాచారి రచన, 1896 (శ్రీ నది, ప్రాచీనము (గౌతమీ గ్రంథాలయము). 
APA సత్యానికి. 18090020) 4 లక్ష్మణమూర్భ పదము, ?, ఆర్‌.సంజీవిరావు అండ్‌ సన్‌, 

4 భారతము-18 పర్వములు, పదము, ?, ఆర్‌.సంజీవిరావు అండ్‌ విజయనగరము, 1925. 
సన్‌, విజయనగరము, 1925. 
sääl + లక్ష్మణమూర్భ పదము, ?, ఎన్‌.వి.గోపాల్‌ అంద్‌ కో, మదరాసు, 

4 భల్లాణరాయ చరిత్రము, జంగంకథ, కిలారి బ్రహ్మయోగి రచన, 1959 
ప.యతిరాజులు నాయుడు, చెన్నపట్టణము, 1907. 

e FA 4 లక్ష్మణమూర్చ పదము, ?, గొల్లపూడి వీరాస్వామి అండ్‌ సన్స్‌, 

4 మండపట పాపమ్మ బరంటాలు కథ, బొబ్బిలి వరుసకథ, బల్లా SR a 
స్వామికవి సేకరణము, దొత్తంశెట్టి చంద్రయ్య అండ్‌ బ్రదర్స్‌, క | 
శ్రీ పరమేశ్వరీ బుక్‌ డిపో, రాజమండ్రి 1934. 4 లక్ష్మమ్మ కథ, బొబ్బిలివరుస కథ, పుటిగంటి వీరయ్య దేవర 
పమ్మి త్యాగరాయశెట్టి, మద్రాసు 1919 (సారస్వత నికేతనము). 4 లక్షుమమ్మ కథ, బొబ్బిలివరుస కథ, నిడిగంటి వీరయ్య దేవర 

4 మహారాణియమ్మ కీర్తి ప్రఖ్యాతి యను అప్పర్‌ బర్మా యుద్ధము రచన, పమ్మి అరుణాచలం శెట్టి, మదరాసు , 8-1-1911 
(లేక మాండలి దేశమను అప్పర్‌ బర్మా యుద్ధము), నూతనపురి (గౌతమీ గ్రంథాలయము). 
వి.సు.నారాయణదాసు రచన, వేలూరు భాష్య మొదలారి, 4 లక్షుమమ్మ కథ, బొబ్బిలివరుస కథ, ?, వెస్టువార్డ్‌ 08 


మదరాసు, 1898 (TS గ్రంథాలయము). 


కంపెని, మదరాసు 1956. 


ముద్రిత వీరగాథలు 


663 


వరాహావతార చరిత్రము, బొబ్బిలివరుస కథ, ?, ఎన్‌.వి. గోపాల్‌ 
అండ్‌ కో, మదరాసు. 

వరాహావతార చరిత్రము, బొబ్బిలివరుస కథ, ?, నాతా 
జగన్నాయకులు సెట్టి, చెన్నపట్టణము, 1934. 

వామన చరిత్ర, జంగంకథ, ?, కె.కనకరాయ మొదలియార్‌, 
మదరాసు, 1908. 


వామన విజయము, జంగంకథ, ?, ప. యతిరాజులు నాయు 
డు, చెన్నపట్టణము, 1906. 

వామన విజయము, జంగంకథ, ?, AVO అండ్‌ కంపెనీ, 
మదరాసు, 1953. 

విరాటపర్వం-ఉత్తర గోగ్రహణము, జంగంకథ, ?, కె.కనక 
రాయ మొదలియార్‌, మదరాసు 1908. 

విరాటపర్వము- ఉత్తర గోగ్రహణము (చతుర్భ పంచమా 
శ్వాసములు), జంగంకథ, చంద్రగిరి చిన్నయ్య రచన, (గాతమీ 
(గంథాలయము). 

విరాటపర్వము (తృతీయాశ్వాసము) - దక్షిణ గోగ్రహణము, 
జంగం కథ, చంద్రగిరి చిన్నయ్య, (గాతమీ (గంథాలయము). 
విరాటపర్వము (ప్రథమ, ద్వితీయాశ్వాసములు), జంగంకథ, 
ధేనువకొండ వెంకటాచలామాత్యుని రచన (గౌతమీ Koor 
లయము). 

విరాటపర్వం జంగంకథ, ?, కె.కనకరాయ ముదలియార్‌, 
మదరాసు, 1908. 

విరాటపర్వము, పదము, అయ్యగారి కూర్మనాథుని రచన, 
విన్నకోట అప్పల నరసింహులు, విశాఖపట్టణము, డిసెంబరు 
1900 (గౌతమీ (గంథాలయము). 

విరాటపర్వము పదము, అయ్యగారి కూర్మనాథుండు, కొండపల్లి 
వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, రాజమండ్రి. 

విరాటపర్వము పదము, అయ్యగారి కూర్మనాధథుండు, ఆర్‌. 
సంజీవిరావు అండ్‌ సన్‌, విజయనగరము 1925. 
వీరరాజమ్మ కథ, పేరంటాలు కథ, యం. అప్పల నరసయ్య 
రచన, సత్యనారాయణా పబ్లిషింగ్‌ హౌస్‌, రాజమండ్రి. 
వైకుంఠ మాహాత్యము, పదము, ?, ఆర్‌.సంజీవిరావు అండ్‌ 
సన్‌, విజయనగరము, 1925. 

వైనతేయ విజయము, జంగంకథ, ?, ప. 
నాయుడు, చెన్నపట్టణము, 1906. 

శతకంఠ రామాయణము, పదము, పసగాడ సన్యాసి రచన, 
ఆర్‌.సంజీవిరావు అండ్‌ సన్‌, విజయనగరము, 1925. 


యతిరాజులు 


4 


శతకంఠ రామాయణము, పదము, పసగాడ సన్యాసి, కొండపల్లి 
వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, రాజమండ్రి. 


శమంతక రత్నాపహారము, జంగంకథ?, ప. యతిరాజులు 
నాయుడు, చెన్నపట్టణము, 1906. 

శల్యపర్వము, పదము, అయ్యగారి కూర్మనాధథుని రచన, 
విన్నకోట అప్పలనరసింహులు, విశాఖపట్టణము,1906 
(గాతమీ (గంథాలయము). 

శశిరేఖ పదము, ?, ఆర్‌.సంజీవిరావు అండ్‌ సన్‌, విజయ 
నగరము, 1925. 


శశిరేఖా పరిణయము, జంగంకథ, చంద్రగిరి చిన్నయ్య రచన, 
ప.యతిరాజులు నాయుడు, మదరాసు 1906 (గౌతమీ 
(గంథాలయము). 

శశిరేఖా పరిణయము, జంగంకథ, చంద్రగిరి చిన్నయ్య 
(సారస్వత నికేతనము). 

శశిరేఖా పరిణయము, పదము, ?, వబీ.వి.రంగయ్యశెట్టి, 
చెన్నపురి, 7-12-1911 (గౌతమీ గ్రంథాలయము). 
శశిరేఖా పరిణయము పదము, ?, సి.వి. కృష్ణా బుక్‌ డిపో, 
మదరాసు, 1960. 


శారద రామాయణము, శారద పదము, శ్రీరామభక్తకవి, ?, 
చెన్నపురి, 1898. 

శారద రామాయణము, శారద పదము (గౌతమీ గ్రంథా 
లయము). 


శారద రామాయణము, శారద పదము, శ్రీరామభక్తకవి, 
గొల్లపూడి వీరాస్వామి అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1968. 


శారద రుక్మిణీ కల్యాణము, శారద పదము, వేదాంతం 
సీతారామాచార్యులు రచన, హైదరాబాదు, 1927 (గాతమీ 
(గంథాలయమ). 

శారద హరిశ్చంద్ర, శారద పదము, శ్రీరామభక్త SISE 
డు, నాతా నమ్మయ్య సెట్టి అండ్‌ సన్స్‌, మదరాసు, 1906 
(గాతమీ (గంథాలయము). 

శ్రీ ఆండాళ్‌ చరిత్రము (శ్రీరంగ మాహాత్యము), బొబ్బిలివరుస 
కథ, వంగిపురం వెంకట రంగాచార్యులు రచన, ?, కాకినాడ 
15-12-1924. 

శ్రీ కమ్మ లక్షుమమ్మ కథ, బొబ్బిలివరుస కథ, ?, కె. కనకరాయ 
మొదలియార్‌, మదరాసు, 1908. 

శ్రీ కృష్ణవిజయము, జంగంకథ, ఉప్పలపాటి వేంకట రామయ్య 
రచన, వేలూరి భాష్యం మొదలియార్‌, మదరాసు 1902. 


664 తెలుంగు వీరగాథా కవిత్వము 
+ శ్రీ గట్టు సీతమ్మ పేరంటాలు కీర్తనలు, గట్టు వేంకట రామదాసు 4 సర్వాయి పాపడు, చిన్నపరెడ్డి కథలు, బొబ్బిలివరుస కథ, ?, 
రచన, రాజమండ్రి, 1917 (గౌతమీ గ్రంథాలయము). కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1959. 
4 శ్రీ చిన్నమ్మ కథ, బొబ్బిలివరుస కథ, ?, కె.కనకరాయ మొదలి 4 సారంగధర చరిత్రము జంగంకథ, చిల్లర వేంకటేశ్వరకవి, 
యార్‌, మదరాసు, 1908. వెల్లటూరు, 28-5-1924 (సారన్వత నికేతనము, 
+ శ్రీ చౌడేశ్వరి పాటలు: పద్యములు, శక్తికథ, ego సర్వయ్య వేటపాలెము). 
రచన, పప్పూరు చిన్న చౌడప్ప, సింహాద్రిపురము, 1957. 4 సారంగధర చరిత్ర, శారద పదము, ?, గొల్లపూడి వీరాస్వామి 
4 శ్రీ మహాదేవి సత్యవతి చందమ్మ కథ, పేరంటాలు కథ, అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1968. 
శ్రీజ్ఞానాంబ రచన, ఆత్మూరి రామమోహనరాయ్‌, మచిలీపట్నం, 4 సారంగధర చరిత్ర, శారద పదము, ?, కొండపల్లి వీరవెంకయ్య 
1910 (గౌతమీ గ్రంథాలయము). అండ్‌ సన్స్‌ రాజమండ్రి. 
4 గ్రీయళ మహారాజు జంగం కథ, ?, వెస్టువార్డు అండ్‌ కంపెనీ, 4 సారంగధర చరిత్ర, శారద పదము, సోమయాజులు రామజోగి 
మదరాసు, 1958. కృతము, బొడ్దు సీతారామయ్య, విశాఖపట్టణము, 1906 
+ శ్రీ లక్ష్మీదేవమ్మ కథ, బొబ్బిలివరుస కథ, ?, కె.కనకరాయ (గౌతమీ గ్రంథాలయము). 
మొదలియార్‌, మదరాసు, 1908. 4 సారంగధర చరిత్ర, పదము, ?, ఆర్‌.సంజీవిరావు అండ్‌ సన్‌, 
+ శ్రీ లక్ష్మీదేవమ్మ కథ, బొబ్బిలివరుస కథ, నిడిగంటి వీరయ్య విజయనగరము, 1925. 
దేవర- కడూరు చెంగల్వరాజుల రచన, కడూరి చెంగల్వరాజు 4 సారంగధర పదము, ?, గొల్లపూడి వీరాస్వామి అండ్‌ సన్స్‌, 
ప్రచురణ, మదరాసు 1902 (గౌతమీ (గంథాలయము). రాజయమండడ్రి 1958. 
4 శ్రీ వైకుంఠ మాహాత్యము, పదము, ?, కొండపల్లి వీరవెంకయ్య 4 సావిత్రి పదము, ?, ఆర్‌.సంజీవిరావు అండ్‌ సన్‌, విజయ 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1956. నగరము, 1925. 
+ శ్రీశారద హరిశ్చంద్ర పదము, శారద పదము, వేదా వెంకట 4 సీతమ్మ పేరంటాల కీర్తనలు, వరకవి వెంకటదాసు, పురుషోత్తమ 
కృష్ణయ్య రచన, తాడి చిన్నఅమ్మన్న అండ్‌ బ్రదర్స్‌, రాజమండ్రి, పట్నం, (గౌతమీ (గంథాలయము). 
1908 (నా es). 4 సీతాకల్యాణము పదము, ?, ఆర్‌.సంజీవిరావు అండ్‌ సన్‌, 
4 శ్రీ శారద హరిశ్చంద్ర, శారద పదము, వేదా వెంకటక్ళష్ణయ్య విజయనగరము, 1925. 
రచన, తాడి చిన్నఅమ్మన్న అండ్‌ బ్రదర్స్‌, రాజమండ్రి 1908 4 సుందర కాండపదము, ?, ఆర్‌.సంజీవిరావు అండ్‌ సన్‌, విజయ 
(గౌతమీ గ్రంథాలయము). నగరము, 1925. 
+ శ్రీ హరిశ్చంద్ర మహారాజు కథ, పదము, కొత్తపల్లి సూర్యారావు 4 సుందర కాండపదము, ?, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, 
రచన, కాకినాడ, 1906, (గౌతమీ (గంథాలయము). రాజమండ్రి, 1957. 
4 సంపూర్ణ రామాయణము (షట్మాండలు), పదము, పొడుగు 4 సుగ్రీవ విజయము, పదము, ?, ఆర్‌.సంజీవిరావు అండ్‌ సన్‌, 
రామ(బ్రహ్మము రచన, ఆర్‌.సంజీవిరావు అండ్‌ సన్‌, విజయ విజయనగరము, 1925. 
నగరము, 1925. సైంధవ పరాభవము, జంగంకథ, ?, ప్రాచీనమైనది (నా దగ్గణ). 
4 సతీ రంగమ్మ, పేరంటాలు కథ, మేడూరి కృష్ణమూర్తి సేకరణము, హరిశ్చంద్రోపాఖ్యానము, జంగంకథ, సీతారామదాసుకవి, 
శ్రీ నరేంద్రనాథ సాహిత్యమండలి, తణుకు, 1954. ప.యతిరాజులు నాయుండు, మదరాసు 1906 (గౌతమీ గ్రంథా 
4 సన్యాసమ్మకథ, పేరంటాలు కథ, ?, సి.వి.కృష్ణా బుక్‌ డిపో, లయము). 
మదరాసు, 1960. 
4 సర్వాయి పాపడు కథ, బొబ్బిలివరుస కథ, నిడిగంటి వీరయ్య- OO లఫ వీరగాథలు: - 
కడూరి చెంగల్వరాజుల రచన, ప.యతిరాజులు నాయుండు, 4 అల్లూరి సీతారామరాజు కీర్తనలు, వై. కృష్ణారావు రచన, మదరాసు 
చెన్నపట్టణము, 1909 (గౌతమీ (గంథాలయము). 1928. 
4+ సర్వాయి పాపడు కథ, బొబ్బిలివరుస కథ, ?, వెస్టువార్డ్‌ అండ్‌ 4+ చందమామ పాట, బ్రతుకమ్మ పాట, భట్టు నరసింహకవి రచన, 


కంపెనీ, మదరాసు, 1955. 


చందానారాయణ శ్రేష్టి, సికిందరాబాదు. 


ముద్రిత వీరగాథలు 


665 


బాలనాగమ్మ (బ్రతుకమ్మ పాట, పనస హనుమద్దాసు రచన, 
కొండా వీరయ్య అండ్‌ సన్స్‌, సికిందరాబాదు, 1930. 
వేపూరి (బ్రతుకమ్మ పాట అను లవకుశ, హనుమద్దాసు రచన, 
1930. 

శశిరేఖా పరిణయము (బ్రతుకమ్మ పాట, వట్టెము దశరథ 
రామయ్య రచన, కొండా వీరయ్య అండ్‌ సన్స్‌, సికిందరాబాద్‌ 
1948. 

శిరియాళ చరిత్ర, బ్రతుకమ్మ పాట, వేదాంతి పంచాక్షరి రచన, 
కొండా వీరయ్య అండ్‌ సన్స్‌, సికిందరాబాద్‌ 1948. 


3. శుద్ధ ప్రతులు= 59 


వీరగాథలు: - 


4 


97909 కథ, వేటూరి ఆనందమూర్తి పరిష్కరణము, 
పరిశోధన- 6, 7, 8 సంచికలు, 1955. 

కాటమరాజు కథ, వేటూరి ప్రభాకరశాస్తిగారి పరిష్కృతము, 
ప్రభుత్వ ప్రాచ్య లిఖితపుస్తక భాండాగార ప్రచురణము, 
మదరాసు, 1958. 

కుమార రాముని కథ, నేలటూరి వేంకట రమణయ్య పరిష్కరణ, 
(ప్రభుత్వ ప్రాచ్య 99938 భాండాగార ప్రచురణ, మదరాసు, 
1956. 

పల్నాటి వీరచరిత్ర (కల్లుప్రతిష్ట బాలచంద్రుని యుద్ధము), 
శ్రీనాథుని రచన, అక్కిరాజు ఉమాకాంతం పరిష్కరణ, వాజ్మయ 
సమితి, మదరాజు, మొదటి ముద్రణ, 1911, రెండవ ముద్రణ 
1934, మూడవ ముద్రణ వావిళ్ల ప్రచురణ, 1955. 
పల్నాటి వీరచరిత్ర (11 వీరగాథల సంపుటి), శ్రీనాథుండు, 
మల్లయ్య, కొండయ్య కవులు, పింగళి లక్ష్మీకాంతం పరిష్కరణ, 
విశాలాంధ్ర ప్రచురణ, విజయవాడ 1961. 
బొబ్బిలియుద్దకథ, మల్లంపల్లి సోమశేఖరశర్మ పరిష్మరణ, ప్రభుత్వ 
ప్రాచ్య లిభఖితపుస్తక భాండాగార ప్రచురణ, మదరాసు, 1956. 
వల్లురాజు చరిత్ర, ఆరాధ్యుల పిచ్చయ్య సంపాదకత్వము, ఆంధ్ర 
యాదవ సంఘ కార్యదర్శి, ఎడవూరు (తెనాలి తాలూకా, 
గుంటూరు జిల్లా), 1967. 

శ్రీ చౌడేశ్వరీ పూజా విధానము, Wes సరవయ్య రచన, 
1926-27. 


లఘు బీరగాథలు: - 


4 


ఆవు-పులి పాట, బెల్లంకొండ మల్లారెడ్డి సేకరణ, ఆంధ్రప్రభ 
వారపత్రిక, 1954. 


4 


ఈడిగ రామన్న పాట, (238, ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక 
అకాడమీ (ప్రచురణ, 1960 డిసెంబరు, పుటలు 261-262. 


ఊడుపు చిన్నెల గారు, సెలయేరు, నేదునూరి గంగాధరం 
సంకలనము, దేశోద్ధారక గ్రంథమాల, హైదరాబాదు, 1955. 
ఊడ్నుల పాట, జానపద గేయాలు, రెండవసంపుటి, ఎల్లోరా 
సేకరణ, విశాలాంధ్ర ప్రచురణ, 1959. 

ఎల్లల చెబువు పొంగినప్పుడు రైలు ప్రమాదము, (838, 
ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడెమీ ప్రచురణ, హైదరాబాదు, 
1960, పుటలు, 256-257. 


ఎటుకపాట, పాడినది: శ్రీమతి వెంకటమ్మ, సేకరించినది: 
ఎ.ఆర్‌.రత్నం, ఆంధ్రప్రభ వారపత్రిక, 9-2-1955. 
కట్టపదము, ్రివేణి, హైదరాబాదు 1960, పుటలు 251- 
255. 


కామ పిపాసతకు కన్య బలి, నాట్యకళ, ఆం.సం.నా.అ. ప్రచురణ 
మాసపత్రిక, ఏప్రిల్‌ 1964. 

కురుమలయ్య పాట, త్రివేణి, ఆం.సం.నా.అ., హైదరాబాదు, 
1960, పుట-2683. 

కోరుమన్న పాట, త్రివేణి, ఆం.సం.నా.అ., హైదరాబాదు, 
1960, పుట-259. 


కోలాటం పాట (ఓబులరెడ్డి కోవు) పల్లెపదాలు, కృష్ణశ్రీ 
సంకలనము, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు, 1956, 
పుట 76. 

గడేకల్లు నాగిరెడ్డి పాట, త్రివేణి, ఆం.సం.నా.అ., హైదరాబాదు, 


1960, పుటలు 268-269. 

ED గోపిరెడ్డి పాట, (838, ఆం.సం.నా.అ. హైదరాబాదు, 
1960, పుటలు 248-250. 

గొంతెమ్మ పాట,పల్లెపదాలు, కృష్ణశ్రీ సంకలితము, ఆంధ్ర 
సారస్వత పరిషత్తు, హైదరాబాదు, 1956, పుటలు 14, 15 
గొబ్బి పాటలు (సిక్కురు(డు కథ), సరాగాలు, ఎల్లోరా 
సంకలితము, విజయ పబ్లిషింగ్‌ కంపెనీ, విజయవాడ, 1961, 
పుటలు 97-108. 

గొబ్బీయలో..., సరాగాలు, ఎల్లోరా సంకలితము, విజయ 
పబ్లిషింగ్‌ కంపెనీ, విజయవాడ, 1961, పుటలు 71-72. 
గోపిరెడ్డి, పల్లెపదాలు, కృష్ణశ్రీ సంకలితము, ఆంధ్ర సారస్వత 
పరిషత్తు, హైదరాబాదు 1956, పుట 78. 

గోపిరెడ్డిపాట, తెలుగుపల్లె పాటలు, ప్రయాగ నరసింహశాస్రి 
సంకలనము, కవితా పబ్లికేషన్స్‌, విజయవాడ, జనవరి 1960, 
పుట 38. 


666 తెలుంగు వీరగాథా కవిత్వము 
4 గారి గర్వభంగం, చిటిమెల్ల శంకరయ్య సేకరణ, ఆంధ్రప్రభ 4 మాయజోగులు, శ్రీమతి మునిపల్లె సరస్వతి, ఆంధ్రప్రభ 
వారపత్రిక 1954. వారపత్రిక, 13-4-1955. 
4 చందమామ పదము, కొడితల రామారావు సేకరణ, ఆంధ్రప్రభ 4 ముల్లె (ఊయలపదము), జి.గోవర్ధన్‌, ఆంధ్రప్రభ వారపత్రిక, 
వారపత్రిక, 1954. 1955. 
4 ాలోరిగంగ, చిటిమెల్ల శంకరయ్య సేకరణ, ఆంధ్రప్రభ 4 ముసలమ్మగండి, తెలుగు పల్లెపాటలు, ప్రయాగ నరసింహశాస్త్రి, 
వారపత్రిక, 1954. సంకలనము, కవితా పబ్లికేషన్స్‌, వియజవాడ 1960, పుటలు 
4 (త్రాచుపగ (తుమ్మెద పదము), శ్రీమతి మునిపల్లె సరస్వతి 35-37. 
సేకరణ, ఆంధ్రప్రభ వారపత్రిక, 29-6-1955. 4 రాచోటి రామయ్యపాట, త్రివేణి, ఆం.సం.నా.అ. హైదరాబాదు, 
4 తుమ్మెద పాట, గూడూరి-కనపర్తి సేకరణ, ఆంధ్రప్రభ 1960, పుటలు 264-265. 
వారపత్రిక, 1954. 4 రావులమ్మపాట, గూడూరి-కనపర్తి సేకరణము, ఆంధ్రప్రభ 
4 దాసుపల్లి గోపిరెడ్డి, సి.వి. నారాయణరావు సేకరణ, ఆంధ్రప్రభ వారపత్రిక, 1954. 
వారపత్రిక 1955. 4 లచ్చిమమ్మ పాట, గూడూరి-కనపర్తి సేకరణము, ఆంధ్రప్రభ 
4 దారవారి నరసింహారెడ్డి పాట, (838, ఆం.సం.నా.అ., వారపత్రిక, 1954. 
హైదరాబాదు, 1960, పుటలు 270-271. 4+ లక్ష్మణ మూర్చ, ఎ.దామోదరరెడ్డి సేకరణము, ఆంధ్రప్రభ 
4 నందిరెడ్డి, పల్లెపదాలు, కృష్ణక్రీ సంకలితము, ఆంధ్ర సారస్వత వారపత్రిక, 1955. 
పరిషత్‌, హైదరాబాదు 1956, పుట 79. 4 వరికోత, సేలయేరు, నేదునూరి గంగాధరం సంకలితము, 
4 నాగముల్లదారిలో..., సరాగాలు, ఎల్లోరా సంకలనము, విజయ దేశోద్ధారక గ్రంథమాల, హైదరాబాద్‌, 1955, పుటలు 144- 
పబ్లిషింగ్‌ కంపెనీ, విజయవాడ, 1961, పుటలు 253-267. 145. 
4 నారమ్మ పాట, కొడితల రామారావు సేకరణ, ఆంధ్రప్రభ 4 విరూపాక్ష 38, త్రివేణి, ఆం.సం.నా.అ. హైదరాబాద్‌ 1960, 
వారపత్రిక, 1954. పుటలు 260. 
4 నీలాటిరేవు, పల్లెపదాలు, కృష్ణక్రీ సంకలితము, ఆంధ్ర సారస్వత 4 వెంకట రామిరెడ్డి పాట, (288, ఆం.సం.నా.అ., హైదరాబాద్‌, 
పరిషత్తు, హైదరాబాదు, 1956, పుటలు- 16-17. 1960, పుటలు 272-78. 
౪. పెనుగాంద కోట, ame పాటలు, ప్రయాగ నరసింహాకాకి. ౪ Sos MBA 3:4, సూమూరివకకవిర్తి సేకరణకు, 
సంకలనము, కవితా పబ్లికేషన్స్‌, విజయవాడ, 1960, పుటలు side వారవ తక ts - 
kä 4 వెంకట్రామిరెడ్డి పాట, (త్రివేణి, ఆం.సం.నా.అ., హైదరాబాద్‌ 
4 బండోళ్ల గురవన్న పాట, త్రివేణి, ఆం.సం.నా.అ., హైదరాబాదు, = —- 
4 1960, పుటలు -266-67. 
+ ధ్రతుకమ్మ 30, పీకికేదోతు, కృష్ణత్రీ సంకలితము, ఆంధ్ర 4 సర్వాయి పాపన్నపాట, తెలుగు పల్లెపాటలు, ప్రయాగ నరసింహ 
సారస్వత పరిషత్తు, హైదరాబాదు, 1956, పుట 115. al సంకలనము, కవితా పబ్లికేషన్స్‌, విజయవాడ 1960, 
4 మల్లన్నపాట, త్రివేణి, ఆం.సం.నా.అ., హైదరాబాదు, 1960 a 
పుట 274. 4 DI సువ్వన్న పాట, సరాగాలు, ఎల్లోరా సంకలితము, విజయ 
6 Še 55, Soda, కృష్ణశ్రీ జంత కతు, wold పబ్లికేషింగ్‌ కంపెనీ, విజయవాడ 1961, పుటలు 142-146. 
సారస్వత పరిషత్తు, హైదరాబాదు, 1956, పుట 77. 4 సైరా చిన్నప్పరెడ్డి పాట, తెలుగు పల్లెపాటలు, ప్రయాగ నరసింహ 
4 మానందిరెడ్డి పాట, (838, ఆం.సం.నా.అ., హైదరాబాదు, శాస్తి సంకలనము, కవితా పబ్లికేషన్స్‌, విజయవాడ, 1960, 
1960, పుట 258. పుట 37. 0 
4 మాయజోగి (తుమ్మెద పదము), కొడితల రామారావు సేకరణ, 


ఆంధ్రప్రభ వారపత్రిక, 1954. 


667 


93390553 - VII 
అముద్రిత వీరగాథలు 


1. ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారములలో నున్న వ్రాతప్రతులు = 95 


(మదరాసులోనున్న ప్రభుత్వ ప్రాచ్య 998538 భాండాగారములోను, తిరుపతిలోనున్న శ్రీ వేంకటేశ్వరా యూనివర్శిటీ ఓరియంటల్‌ 
రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌వారి లిఖితపుస్తక భాండాగారము లోను, కాకినాడలోనున్న ఆంధ్ర సాహిత్య పరిషత్తువారి లిఖితపుస్తక భాండాగారములోను 
కొన్ని వీరగాథల వ్రాతప్రతులు లభించుచున్నవి. వాని నీ దిగువ నుదాహరించుచున్నాను. మొదట వీరగాథ పేరు, తరువాత దాని వర్గము, 
పిమ్మట అది యే గ్రంథాలయములో నున్నదో ఆ యూరిపేరును, అది తాళపత్ర ప్రతియో లేక కాగితపు బ్రతియో యను వివరమును, ఆ ప్రతి 
సంఖ్యయు వరుసగా నీయంబడును. “మదరాసు, తిరుపతి, కాకినాడ యను పేర్లు ఆయా పట్టణములలో నున్న లిభితపుస్తక భాండాగారములకు 
సంకేతములుగా (గహింపవలెను. ఈ పట్టికలో అకారాది వరుస క్రమముగాక, వీరగాథా వర్గముల వరుస క్రమము పాటింపంబడినది. అనం 
గా మొదట శక్తికథలు, పిమ్మట, పల్నాటి వీరగాథలు, తరువాత కాటమరాజు కథలు, బొబ్బిలివరుస కథలు, చివర పదములు, జంగంకథలు 
చెప్పబడినవి). 


1. _పరశురామాయణము శక్తికథ మదరాసు తాళపత్ర ప్రతి 8.1110 
2. పరశురామాయణము m కాగితపు ప్రతి 8. 1111 
3. మావురమ్మ కథ s తిరుపతి తాళపత్ర ప్రతి ఆర్‌. 694 
4. మాత పురాణము : N కాగితపు ప్రతి ఆర్‌. 693 
5. 5078 వీరచరిత్ర పల్నాటి వీరకథాచక్రము మదరాసు M 8. 1140 
6. పల్నాటి వీరచరిత్ర A A ఫె డి. 1153 
7. పల్నాటి వీరచరిత్ర-1 Ji తిరుపతి A నెం. 7211-ఎ 
8. పల్నాటి వీరచరిత్ర-2 5 a ja నెం. 7211-8 
9. పల్నాటి వీర చరిత్ర స కాకినాడ 3; 2 
10. కోళ్ల పోట్లాట a మదరాసు 3 డి. 1112 
11. కోళ్ల పోట్లాట M 3 2 డి. 1121 
12. కోళ్ల పోట్లాట N a a 8.1130 
13. కోళ్ల పోట్లాట si a * 8. 1149 
14. కన్నమనేని యుద్ధము 3 స e 8. 1118 
15. కన్నమనేని యుద్ధము A ja a) 8. 1127 
16. SSRI యుద్ధము : 5 డి. 1136 
17. SSI యుద్ధము 44 3 Ja 8. 1158 
18. గురిజాల యుద్ధము A A ä 8. 1114 
19. గురిజాల యుద్ధము : Ja x 8. 1123 
20. గురిజాల యుద్ధము , A " 8. 1132 
21. గురిజాల యుద్ధము E A A 8. 1151 
22. రాచమల్లు రాయబారము N K x 8. 1113 
23. రాచమల్లు రాయబారము 3 38 a 8. 1122 
24. రాచమల్లు రాయబారము జ స 5 8. 1131 


668 తెలుంగు వీరగాథా కవిత్వము 


25. రాచమల్లు రాయబారము పల్నాటి వీరకథాచక్రము మదరాసు కాగితపు ప్రతి డి. 1150 
26. కల్లు ప్రతిష్ట : A , 8. 1115 
27. కల్లు ప్రతిష్ట : , ' 8. 1124 
28. కల్లు ప్రతిష్ట అ , A 8. 1133 
29. కల్లు ప్రతిష్ట a A s 8. 1145 
30. కల్లు ప్రతిష్ట a s , 8. 1152 
31. కల్లు ప్రతిష్ట a - s 8. 1159 
82. బాలుని కథ Sa JA aa 8. 1116 
33. బాలుని కథ A a a 8. 1125 
34. బాలుని కథ 5 a ka 8. 1134 
35. బాలుని కథ sj 3; s; 8. 1139 
36. బాలుని కథ 3 Ja SS 8. 1142 
37. బాలుని కథ a » s; 8. 1146 
38. బాలుని కథ A క డి, 1155 
39. బాలుని కథ 3 2) sy డి. 1156 
40. బాలుని కథ A N Na 8. 1160 
41. బాలుని కథ A స s డి. 1163 
42. బాలుని కథ FE AA 55 8. 1164 
43. బాలుని కథ 0 తిరుపతి తాళపత్ర (58 డి. 1162 
44. బాలుని యుద్దము 3 మదరాసు కాగితపు ప్రతి 8. 1117 
45. బాలుని యుద్దము ka Ja ga 8. 1126 
46. బాలుని యుద్దము » AN a 8. 1135 
47. బాలుని యుద్దము A ka Da 8. 1157 
48. కొమ్మరాజు యుద్ధము E s i 8. 1119 
49. కొమ్మరాజు యుద్ధము : s i 8. 1128 
50. కొమ్మరాజు యుద్ధము A i A 8. 1137 
51. కొమ్మరాజు యుద్దము అ స 2 డి. 1141 
52. కొమ్మరాజు యుద్ధము » » P 8. 1143 
53. కొమ్మరాజు యుద్ధము A i : డి. 1147 
ర్‌4. కొమ్మరాజు యుద్ధము i A 5 8. 1154 
55. కొమ్మరాజు యుద్ధము : తిరుపతి తాళపత్ర (58 8. 1161 
56. (బ్రహ్మినాయని విబుగు A మదరాసు కాగితపు ప్రతి 8. 1120 
57. బ్రహ్మినాయని విజుగు s i a 8. 1129 
58. బ్రహ్మినాయని విజుగు A A A డి. 1138 
59. (బ్రహ్మినాయని విజుగు : A » 8. 1144 
60. (బ్రహ్మినాయని విజుగు A : డి. 1148 


అముద్రిత వీరగాథలు 669 
61. పెద్దిరాజు కధ కాటమరాజు కథాచక్రము కాకినాడ ? ? 
62. Spore» యుద్ధము (?) » తిరుపతి కాగితపు ప్రతి ఆర్‌. 642 
63. కాటమరాజు చరి(త్ర 5 మదరాసు M 8. 1042 
64. కాటమరాజు చరిత్ర a a తాళపత్ర ప్రతి 8. 1044 
65. కటియావుల కాటమరాజు చరి(త్ర 1 తిరుపతి కాగితపు ప్రతి నెం. 6702 
66. కాటమరాజు చరి(త్ర (భట్టు రాయబారము) s a s 8. 1041 
67. కాటమరాజు చరిత్ర (భట్టు రాయబారము) m మదరాసు " 8. 1043 
68. dei పోట్లాట స A e 8. 1031 
69. dei పోట్లాట క 2) E 8. 1032 
70.  ఎటజ్జగడ్డపాటి పోట్లాట AA kä jä 8. 1033 
71. ఎటజ్జగడ్డపాటి పోట్లాట స 3 డి. 1034 
72. అగుమంచి కథ N తిరుపతి తాళపత్ర (58 ఆర్‌. 664 
73. అగుమంచి చరిత్ర M కాగితపు ప్రతి నెం.1599 
74. బొబ్బిలి కథ బొబ్బిలివరుస కథలు మదరాసు » 8. 2550 
75. బొబ్బిలి కథ NS A 8. 2551 
76. కామమ్మ కథ Ja తిరుపతి M 8. 2501 
77. కామమ్మ కథ M zi స డి. 2502 
78. సారంగధర a M తాళపత్ర ప్రతి ఆర్‌. 691 
79. గాంధారి కథ A మదరాసు కాగితపు ప్రతి డి. 2518 
80. గాంధారి కథ s a M డి. 2519 
81. బాల విక్రమార్ముని కథ A a M డి. 2549 
82. కుమార రాముని కథ A NN M 8. 2516 
83. కుమార రాముని కథ 4 5 స డి. 2517 
84. బాలనాగమ్మ కథ 2) E M డి. 2547 
85. బాలనాగమ్మ కథ క Em 3 డి. 2548 
86. లక్ష్మణ మూర్చ పదము తిరుపతి తాళపత్ర ప్రతి ఆర్‌. 252 
87. ఇంద్రజిత్తు యుద్ధము ka A » ఆర్‌. 253 
88. తారాశశాంకము M 2 కాగితపు ప్రతి ఆర్‌. 256 
89. గంగావివాహము s స ఆర్‌. 557 
9౦. గారీవివాహము : 3 N ఆర్‌. 574 
91. రామాయణపదములు (యుద్ధకాండము) A తాళపత్ర ప్రతి ఆర్‌. 634 
92. SIN యజ్ఞము 3 కాకినాడ ? ? 
9౩. గొల్ల సుద్దులు a A a 2 
94. శారద రామాయణము శారద పదము తిరుపతి తాళపత్ర ప్రతి ఆర్‌. 454 
95. రామాయణము జంగంకథ కాకినాడ ? ? 


670 


తెలుంగు వీరగాథా కవిత్వము 


RKR DO KD Pp 


16. 


17. 
18. 
19. 


20. 


21. 


22. 
23. 


2. నాకు లభించిన తాళపత్ర (గంథములు =67 
(1964-1966 మధ్యకాలములో నాం(ధ్రదేశమున వివిధ ప్రాంతములలో నాకు లభించిన వీరగాథధల తాళపత్ర గంథములు) 
వీరగాథ పేరు -వర్గము-జిల్లా-తాలూకా-గ్రామము-లభించిన తేది-ఇచ్చిన గాథాకారుండు: ఈ వరుసలో ట్రాసితిని. 
రేణుకాదేవి కల్యాణము- శక్తి కథాచక్రము- కృష్ణా- కైకలూరు- పెరికగూడెము- 9-9-1964- గుజ్జర్లపూడి చింతాలు (కొమ్ములవాడు) 
గిరిరాజు యుద్ధము-శక్తి కథాచక్రము-కృష్ణా-కకలూరు -పెరికగూడెము-9-9-1964- గుజ్జర్లపూడి చింతాలు (కొమ్ములవాడు) 
గంగురాజు కథ- శక్తి కథాచక్రము -కృష్ణా-గుడివాడ-కుచ్చికాయలపూడి-5-9-1964- కొడాలి సీతారామాంజనేయులు (కొమ్ములవాడు) 
పెద్దన్న బాదరాజు పెళ్లి, లేక పెద్దన్న పెళ్లిరాయబారము- పల్నాటి వీరకథాచక్రము - గుంటూరు-పల్నాడు -కారెంపూడి-27-8-1966- 
వీరాచార పీఠాధిపతి, శ్రీ పిడుగు నరసింహంగారు. 
నాయుడి పుటక- పల్నాటి వీరకథాచక్రము- నెల్లూరు- వెంకటగిరి- ఆల్లూరుపాడు- 22-7-1966- ఏల్ప్ఫూరి హనుమంతు (వీర 
విద్యావంతుండు). 
అరణగండ్ల యుద్ధము- పల్నాటి వీరకథాచక్రము- నెల్లూరు- వెంకటగిరి- ఆల్లూరుపాడు- 22-7-1966- ఏల్ఫూరి హనుమంతు 
(వీరవిద్యావంతుడు). 
అరణగండ్ల యుద్దము- పల్నాటి వీరకథాచక్రము- గుంటూరు- పల్నాడు- కారెంపూడి- 27-8-1966 - శ్రీ పిడుగు నరసింహంగారు. 
నాయకురాలి కథ- పల్నాటి వీరకథాచక్రము- నెల్లూరు- వెంకటగిరి- ఆల్లూరుపాడు- 22-7-1966- 2028 హనుమంతు. 
నాయకురాలి కథ- పల్నాటి వీరకథాచ[క్రము- గుంటూరు- పల్నాడు- కారెంపూడి-27-8-1966- శ్రీ పిడుగు నరసింహంగారు. 
అనుగురాజు మరణము, లేక మైలమ సాగుమానము- 38 వీరకథాచక్రము- నెల్లూరు- వెంకటగిరి- ఆల్లూరుపాడు- 22-7- 
1966- 20778 హనుమంతు. 


. రాచగావు కథ- పల్నాటి వీరకథాచ[క్రము- గుంటూరు- పల్నాడు- కారెంపూడి- 27-8-1966- శ్రీ పిడుగు నరసింహంగారు. 


రాజుల పెళ్లీకథ- పల్నాటి వీరకథాచ[క్రము- గుంటూరు- పల్నాడు- కారెంపూడి-27-8-1966- శ్రీ పిడుగు నరసింహంగారు. 
కోడిపోరు (ఒప్పందము)- పల్నాటి వీరకథాచక్రము- గుంటూరు- పల్పాడు- కారెంపూడి-27-8-1966- శ్రీ పిడుగు నరసింహంగారు. 
కోడిరు పోరు (కోడిపుట్టుక)- పల్నాటి వీరకథాచక్రము- నెల్లూరు - వెంకటగిరి- ఆల్లూరుపాడు- 22-7-1966- 20978 హనుమంతు. 
అర్ధనాల చిట్టిమల్లడు కథ, లేక రావీరపడాలు కోడిని తెచ్చే కాండ- పల్నాటి వీరకథాచక్రము- గుంటూరు- పల్నాడు- కారెంపూడి-27- 
8-1966- శ్రీ పిడుగు నరసింహంగారు. 

బాలగోపన్న కోడిపందెము, లేక పాలవాయి కోడిపందెము - పల్నాటి వీరకథాచక్రము- గుంటూరు- పల్నాడు- కారెంపూడి-27-8- 
1966- శ్రీ పిడుగు నరసింహంగారు. 

మండాది వలస కథ - పల్నాటి వీరకథాచక్రము- గుంటూరు- పల్నాడు- కారెంపూడి-27-8-1966- శ్రీ పిడుగు నరసింహంగారు. 
మందపోటు కథ- 2078 వీరకథాచక్రము- గుంటూరు- పల్నాడు- కారెంపూడి-27-8-1966- శ్రీ పిడుగు నరసింహంగారు. 
అలరాచమల్లుగారి గురిజాల రాయబారము- పల్నాటి వీరకథాచక్రము- నెల్లూరు- వెంకటగిరి- ఆల్తూరుపాడు- 22-7-1966- 
2098 హనుమంతు. 

అలరాచమల్లుగారి గురిజాల రాయబారము - పల్నాటి వీరకథాచక్రము- నెల్లూరు- వెంకటగిరి- ఆల్తూరుపాడు- 22-7-1966- 
20978 హనుమంతు. 

అలరాచమల్లుగారి గురిజాల రాయబారము- పల్నాటి వీరకథాచక్రము- గుంటూరు- పల్నాడు- జానపాడు- 1-9-1966- ఆలిసెట్టి 
వెంకటేశ్వర్లు (వీరవిద్యావంతుడు). (ఇది కాగితపు ప్రతి. ఇందు “పెద్దన్న పోరు” అను మొదటిరాత్రి కథ మాత్రమే కలదు. “అలరాజు 
మరణము” అను రెండవరా(తి కథ లేదు.) 


బాలుని కథ - పల్నాటి వీరకథాచక్రము- నెల్లూరు- వెంకటగిరి- ఆల్లూరుపాడు- 22-7-1966- ఏల్ఫూరి హనుమంతు. 
బాలుని కథ- పల్నాటి వీరకథాచక్రము- నెల్లూరు- వెంకటగిరి- ఆల్లూరుపాడు- 22-7-1966- ఏల్ఫూరి హనుమంతు. 


అముద్రెత వీరగాథలు 671 


24. 
25. 
26. 
27. 


28. 


29. 


30. 


31. 


32. 
33. 
34. 
35. 
36. 


37. 
38. 
39. 
40. 
41. 


42. 
43. 
44, 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 


బాలుని కథ- పల్నాటి వీరకథాచక్రము- గుంటూరు- పల్నాడు- జానపాడు -1-9-1966- ఆలిసెట్టి వెంకటేశ్వర్లు. 

బాలుని యుద్ధము - పల్నాటి వీరకథాచక్రము- నెల్లూరు- వెంకటగిరి- ఆల్తూరుపాడు- 22-7-1966- DAB హనుమంతు. 
eo సవరణ- పల్నాటి వీరకథాచక్రము- నెల్లూరు- వెంకటగిరి- ఆల్తూరుపాడు- 22-7-1966- dB హనుమంతు. 
కంసుండు కథ లేక విష్ణు భాగవతము- కాటమరాజు కథాచక్రము (?)- చిత్తూరు- చంద్రగిరి- పెడకంటిపల్లె- 1-3-1966- తోడేటి 
సుబ్రహ్మణ్యం (కొమ్ములవాడు). 

కంసుండు కథ లేక విష్ణు భాగవతము- కాటమరాజు కథాచక్రము (?)- చిత్తూరు- చంద్రగిరి- పెడకంటిపల్లె- 1-3-1966- తోడేటి 
సుబ్రహ్మణ్యం (కొమ్ములవాడు). 

కంసుడు కథ లేక విష్ణు భాగవతము- కాటమరాజు కథాచక్రము (?)- నెల్లూరు- దర్శి- ఎజ్జబాలెము- 17-9-1966- మోడి 
ముసలయ్య (పూజగొల్ల). 

వల్లురాజు కథ- కాటమరాజు కథాచక్రము - గుంటూరు- పల్నాడు- గామాలపాడు- 31-8-1966 - దమ్మాలపాటి లింగప్ప 
(యాదవుండు). 

పంపాద్రి కథ- కాటమరాజు కథాచక్రము- కృష్ణా- గుడివాడ- కుచ్చికాయలపూడి- 5-9-1964- కొడాలి సీతారామంజనేయులు 
(కొమ్ములవాందు). 

పంపా[ద్రి కథ- కాటమరాజు కథాచక్రము- నెల్లూరు- దర్శి- గంగ దొనకొండ- 12-9-1966- పూజారి సుబ్బయ్య (పూజగొల్ల). 
పెద్దిరాజు కథ- కాటమరాజు కథాచక్రము- కృష్ణా- గుడివాడ- కుచ్చికాయలపూడి- 5-9-1964- కొడాలి వీతారామంజనేయులు. 
పెద్దిరాజు కథ- కాటమరాజు కథాచక్రము- నెల్లూరు- కనిగిరి- కంకణంపాడు- 16-9-1966 - తాళ్లూరు కోటయ్య (కొమ్ములవాడు). 
పెద్దిరాజు కథ- కాటమరాజు కథాచక్రము- గుంటూరు- తెనాలి- ఎడవూరు- 25-2-1967- ఆరాధ్యుల పిచ్చయ్య (యాదవుడు). 
కాటమరాజు ఆర్హపెంట యుద్దము లేక కాటమరాజు యుద్దము - (ప్రథమ కాండము- కాటమరాజు కథాచ[క్రము- కృష్ణా- కైకలూరు- 
పెరికగూడెము- 9-9-1964- గుజ్జర్లపూడి మస్తాన్‌ (కొమ్ములవాండు). 

పోలురాజు కథ- కాటమరాజు కథాచక్రము- నెల్లూరు- దర్శి- ఎజ్జిబాలెము- 17-9-1966- మోడి ముసలయ్య (పూజగొల్ల). 
పోలురాజు కథ- కాటమరాజు కథాచక్రము- కృష్ణా- గుడివాడ- కుచ్చికాయలపూడి- 5-9-1964- కొడాలి వీతారామంజనేయులు. 
పోలురాజు కథ- కాటమరాజు కథాచక్రము- నెల్లూరు- కనిగిరి- కంకణంపాడు- 16-9-1966 - తాళ్లూరు కోటయ్య. 

బల్లికురువ పోట్లాట- కాటమరాజు కథాచక్రము- నెల్లూరు- దర్శి- గంగ దొనకొండ- 12-9-1966- పూజారి సుబ్బయ్య. 
కాటమరాజుకు పట్నం కట్టిన కథ- కాటమరాజు కథాచక్రము- కృష్ణా- గుడివాడ- కుచ్చికాయలపూడి- 5-9-1964- కొడాలి 
సీతారామాంజనేయులు. 

కరియావులరాజు కథ- కాటమరాజు కథాచక్రము- గుటూరు- పల్నాడు- గామాలపాడు- 31-8-1966- దమ్మాలపాటి లింగప్ప. 
కరియావులరాజు కథ- కాటమరాజు కథాచక్రము- చిత్తూరు- చంద్రగిరి- పెడకంటిపల్లె- 1-3-1966- తోడేటి సుబ్రహ్యాణ్యం. 
పాపనూక కథ- కాటమరాజు కథాచక్రము- చిత్తూరు- చంద్రగిరి- పెడకంటిపల్లె- 19-7-1966- తోడేటి సుబ్రహ్యణ్యం. 
పాపనూక కథ- కాటమరాజు కథాచక్రము- కృష్ణా- గుడివాడ- కుచ్చికాయలపూడి- 5-9-1964- కొడాలి సీతారామంజనేయులు. 
పాపనూక కథ- కాటమరాజు కథాచక్రము- కృష్ణా- గుడివాడ- కుచ్చికాయలపూడి- 5-9-1964- కొడాలి సీతారామంజనేయులు. 
ఆవులమేపు- కాటమరాజు కథాచక్రము- గుంటూరు- తెనాలి- ఎడవూరు- 16-3-1966- voo పిచ్చయ్య. 

ఆవులమేపు- కాటమరాజు కథాచక్రము- నెల్లూరు- దర్శి- గంగ దొనకొండ- 12-9-1966- పూజారి సుబ్బయ్య. 

గంగతర్మము- కాటమరాజు కథాచక్రము- కృష్ణా - కైకలూరు- పెరికగూడెము- 9-9-1964- గుజ్జర్లపూడి చింతాలు. 
గంగతర్మము- కాటమరాజు కథాచక్రము- చిత్తూరు- చంద్రగిరి- పెడకంటిపల్లె- 1-3-1966- తోడేటి సుబ్రహ్మణ్యం. 
గంగతర్మము- కాటమరాజు కథాచక్రము- నెల్లూరు- దర్శి- గంగ దొనకొండ- 12-9-1966- పూజారి సుబ్బయ్య 

పాలేటి కథ- కాటమరాజు కథాచక్రము- గుంటూరు- పల్నాడు- గామాలపాడు-31-8-1966- దమ్మాలపాటి లింగప్ప. 


672 


తెలుంగు వీరగాథా కవిత్వము 


53. 
54. 
55. 
56. 
57. 
58. 
59. 
60. 
61. 
62. 
63. 


64. 
65. 


66. 
67. 


280 తర్మవాదము- కాటమరాజు కథాచక్రము- కృష్ణా- కైకలూరు- పెరికగూడెము- 9-9-1964- గుజ్జర్లపూడి చింతాలు. 
జన్నివాడ కథ- కాటమరాజు కథాచక్రము- కృష్ణా- కైకలూరు- పెరికగూడెము- 9-9-1964- గుజ్జర్లపూడి చింతాలు. 

వేడుక బొంగరాల కథ-కాటమరాజు కథాచక్రము- గుంటూరు- తెనాలి- ఎడవూరు- 16-3-1966- ఆరాధ్యుల పిచ్చయ్య. 
ఎజ్జిగడ్డపాటి పోట్లాట- కాటమరాజు కథాచక్రము- చిత్తూరు- చంద్రగిరి- పెడకంటిపల్లె- 19-7-1966- తోడేటి సుబ్రహ్మణ్యం. 
అగుమంచి కథ- కాటమరాజు కథాచక్రము- చిత్తూరు- చంద్రగిరి- పెడకంటిపల్లె- 1-3-1966- తోడేటి సుబ్రహ్మణ్యం. 
ముమ్మయ్య- పోచయ్య బొంగరాలు- కాటమరాజు కథాచక్రము- చిత్తూరు- చంద్రగిరి- పెడకంటిపల్లె- 1-3-1966- తోడేటి సుబ్రహ్మణ్యం. 
అలుగుల పోలు-కాటమరాజు కథాచక్రము-కడప-ప్రొద్దుటూరు-ప్రొద్దుటూరు- 30-4-1966- శూలం నారాయణ (సుద్దులవాండు). 
భక్తిరన్న కథ- కాటమరాజు కథాచక్రము- నెల్లూరు- కనిగిరి- వెంగళాపురం- 15-9-1966- బొడ్డెబోయిన గంగయ్య (సుద్దుల గొల్ల). 
భక్తిరయ్య కథ- కాటమరాజు కథాచక్రము- గుంటూరు- తెనాలి- ఎడవూరు- 16-3-1966- ఆరాధ్యుల పిచ్చయ్య. 

భక్తిరన్న కథ- కాటమరాజు కథాచక్రము- కృష్ణా- గుడివాడ- కుచ్చికాయలపూడి- 5-9-1964- కొడాలి సీతారామాంజనేయులు. 
సారంగధర చరిత్ర- ద్విపద పదము- కృష్ణా- గుడివాడ- విశ్వనాధథునిపాలెము- 6-9-1964- పోలుకొండ పెరుమాళ్లదాసు (మాల 
దాసరి). 

సారంగధర చరిత్ర- ద్విపద పదము- కృష్ణా- కైకలూరు- పెరికగూడెము- 9-9-1964- గుజ్జర్లపూడి చింతాలు. 

హనుమంతుని రాయబారము- హరిహరీపదము- కృష్ణా- గుడివాడ- విశ్వనాథుని పాలెము- 6-9-1964- పోలుకొండ పెరుమాళ్ల 
దాసు. (మాలదాసరి). 

హరిశ్చంద్రుని S5- ద్విపద పదము- గుంటూరు- పల్నాడు - గణేశ్వరపాడు- 5-9-1966- జక్నంపూడి అయితము (పిచ్చుకుంటు). 
హరిశ్చంద్రుని కథ- ద్విపద పదము- నెల్లూరు- దర్శి- గంగ దొనకొండ- 12-9-1966- పూజారి సుబ్బయ్య (పూజగొల్ల). 


3. నాకు లభించిన కొన్ని కాగితపు ప్రతులు =14 


ఆం(ధదేశమున వివిధ ప్రాంతములలో 1964-1966 మధ్యకాలమున నాకు లభీంచిన కొన్ని కాగితపు బ్రతులుకూడ నున్నవి. ఇవి 


యెక్కువగా జంగంకథలకు సంబంధించినవి. ఇవి ఆయా గాథాకారుల యిండ్లలో లభించినవి: - 


OOoaAasPDR>-"-naeR e, Ke 


చంద్రహాస చరిత్ర- జంగంకథ- అన్నమరాజు సుబ్బారావు రచన- కొరగుంట పాలెము, కృష్ణా జిల్లా 20-9-1964. 
తారాచంద్ర విలాసము- జంగంకథ- తూళ్లూరి పిచ్చయ్య రచన- కొరగుంట పాలెము, కృష్ణా జిల్లా, 17-9-1964. 

ద్రోణ సంహారము- జంగంకథ- భట్టు కోటయ్యదాసు రచన- విశ్వనాథుని పాలెము, కృష్ణా జిల్లా, 12-9-1964. 

ద్రౌపదీ కల్యాణము- జంగంకథ-?- కొరగుంట పాలెము, కృష్ణా జిల్లా, 17-9-1964. 

ద్రౌపదీ కల్యాణము- జంగంకథ- ?- విశ్వనాథుని పాలెము, కృష్ణా జిల్లా, 13-9-1964. 

నిజలింగ చిక్నయ్య చరిత్ర- జంగంకథ- తూళ్లూరి మాధవరాయని రచన- కొరగుంట పాలెము, కృష్ణా 20°, 24-9-1964. 
పద్మవ్యూహము- జంగంకథ- భట్టు కోటయ్యదాసు- విశ్వనాథుని పాలెము, కృష్ణా జిల్లా, 12-9-1964. 

పోతులూరి వీరబ్రహ్మంగారి జీవితగాథ- అడిగోవుల వెంకట రంగకవి- నెల్లూరు, 25-7-1966. 

బుద్దా వేంగళరెడ్డి చరి(త్ర- ద్విపదకావ్యము- బందుమియ్య రచన- రూపనగుడి, కర్నూలు జిల్లా, 17-12-1965. 

భీమార్జున గర్వభంగము- జంగంకథ- గుడివాడ కుటుంబదాసు రచన- విశ్వనాథుని పాలెము, కృష్ణా జిల్లా, 10-9-1964. 


. భీష్మపర్వము- జంగంకథ- అడిగోవుల వెంకట రంగకవి- నెల్లూరు 25-7-1966. 


శ్రీ భావనాముని చరిత్ర- జంగంకథ- అడిగోవుల వెంకట రంగకవి- నెల్లూరు, 25-7-1966. 
సావిత్రీ కల్యాణము- జంగంకథ- ?- విశ్వనాథుని పాలెము, కృష్ణా జిల్లా, 12-9-1964. 
öl కథ- జంగంకథ- ?- విశ్వనాథుని పాలెము, కృష్ణా జిల్లా 18-9-1964. 


అముద్రిత వీరగాథలు 673 


SS NOM PRPw.NnD nm 


4. నేను సేకరించిన మౌఖిక వీరగాథలు: (1964-1966) = 65 


వీరగాథ పేరు -గాథాకారుని పేరు- గాథాకారుని జాతి- (గ్రామము- జిల్లా- సేకరించిన తేది: ఈ వరుసలో ట్రాసితిని. 
అంకమ్మ కథ- డక్కా దేవదానం- పంబలవాడు- కంచర పాలెము- నెల్లూరు- 26-7-1966. 
అంజమ్మ కథ- ఇంగువ నరసన్న- జంగము- పెరవలి- పశ్చిమ గోదావరి- 26-8-1964. 
అంజమ్మ కథ (గొబ్బి)- గెల్లా అరవాలమ్మ- మాదిగ- వాడపల్లె- పశ్చిమ గోదావరి- 1-6-1965. 
అమ్మవారి పదము- కంట చిన్నయ్యదాసు - బవనీండు- భీమవరం- పశ్చిమ గోదావరి- 27-9-1964. 
అలియారాణి కథ- కంట చిన్నయ్యదాసు- బవనీండు- భీమవరం- పశ్చిమ గోదావరి-27-9-1964. 
ఈడిగ దేవమ్మ కథ- శివజంగం దేవయ్య- జంగము- జడ్చర్ల- మహబూబ్‌ నగర్‌- 12-8-1966. 
ఈడిగ దేవమ్మ కథ- బయాల్బాటి జమ్మన్న- జంగము- దొర్నిపాడు- కర్నూలు- 16-12-1965. 
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ- గుండా లాలన్న- జంగము- అయ్యవారిపల్లె- కడప- 15-83-1966 
ఉయ్యూరు వీరమ్మ కథ లేక గొల్లల వీరమ్మ కథ- ఇంగువ నరసన్న- జంగము- పెరవలి- పశ్చిమగోదావరి- 26-8-1964. 
ఎబుకల నాంచారమ్మ కథ- ఇంగువ వెంకటస్వామి- జంగము- కుమ్మర్ల గన్నవరం - కృష్ణా- 7-9-1964. 


. ఎలనాగిరెడ్డి కథ- నిర్లం చిన్ననాగన్న- పిచ్చుకుంటు- చెలిమెళ్ళ రుద్రవరం- కర్నూలు- 22-4-1966 


ఎల్లమ కథ- (డాక్టరు బి. రామరాజుగారు ఇచ్చినది)- 12-6-1966. 

కండెపు సుబ్బయ్యగారి కథ- డేగల సుబ్బారావు- పరిక ముగ్గులవాండు- నరసన్నపాలెం- కృష్ణా- 19-9-1964. 
కర్నూలు నవాబు కథ- ఇప్పె రుద్రప్ప- జంగము- నంద్యాల- కర్నూలు- 21-12-1965. 

కర్నూలు నవాబు కథ- యడవల్లి రామలింగం - జంగము- కాకవాడ- కర్నూలు- 14-4-1966. 
కవిశాంభవరాజు కథ- ఇంగువ నరసన్ప- జంగము- పెరవలి- పశ్చిమ గోదావరి- 27-8-1964. 

కుంటి పుల్లారెడ్డి కథ- యడవల్లి రామలింగం- జంగము- కాకరవాడ- కర్నూలు- 15-4-1966. 

కుంటి మల్లారెడ్డి కథ- No చిన్ననాగన్న- పిచ్చుకుంటు- చెలిమెళ్ళ రుద్రవరం- కర్నూలు- 20-4-1966. 
కుంటి పుల్లారెడ్డి కథ- జంగం చిన్నలాలన్న- జంగము- మేడిదిన్నె- కడప- 13-4-1966. 

కుంటి పుల్లారెడ్డి కథ- 20498 జమ్మన్న- జంగము- దొర్నిపాడు- కర్నూలు- 16-12-1965. 


. 355 గాజులు లేక గొంతెమ్మ కథ- కంట చిన్నయ్యదాసు - బవనీండు- భీమవరం- పశ్చిమ గోదావరి- 1-9-1964. 
. చినవీరమల్లుని కథ- కడివేటి వెంకటసుబ్బయ్య- బవనీండు- గూడూరు- నెల్లూరు- 15-8-1964. 


చెన్నకృష్ణారెడ్డి కథ- కొండీటి వెంకటరమణ- పూసల బలిజ- బోడింపల్లె- చిత్తూరు- 13-2-1966. 

“జంపన్న వెలుగొండ SD” లేక “జంపన వీరుడు కథి- కంట చిన్నయ్యదాసు- బవనీండు- భీమవరం- పశ్చిమ గోదావరి- 
27-9-1964. 

జగపతిరాజు కథ- ఇంగువ నరసన్ప- జంగము- పెరవలి- పశ్చిమ గోదావరి- 25-8-1964. 

జరాసంధుని కథ- ఇంగువ నరసన్న- జంగము- పెరవలి- పశ్చిమ గోదావరి- 27-8-1964. 


. జలగన్న పార్వతికథ- కంట చిన్నయ్యదాసు- బవనీండు- భీమవరం- పశ్చిమ గోదావరి- 29-8-1964 


తిరుపతమ్మ కథ- ఇంగువ వెంకటస్వామి- జంగము- కుమ్మర్ల గన్నవరం - కృష్ణా- 7-9-1964. 
దువ్వన్నదొర పాట- (శ్రీకోట లక్ష్మీనారాయణగారు సేకరించిరి)- బొబ్బిలి- శ్రీకాకుళము- 1966. 


. Kõrvi వెంకటరెడ్డి కథ- బయల్సాటి జమ్మన్న- జంగము- దొర్నిపాడు- కర్నూలు- 16-12-1965. 
. నల్ల సోమనాద్రి కథ (గద్వాల సోమనాధ్రి కథ) - (డాక్టర్‌ బి. రామరాజుగారు నాకొసంగినది) 12-6-1966. 
. నారాయణమ్మ కథ- గుమ్మడి పండయ్య- బవనీండు- తుమ్మూరు- నెల్లూరు- 13-8-1964. 


674 తెలుంగు వీరగాథా SID 


33. పండుగ శాయన్న కథ (కిన్నెరకథ)- ఇటికాల నరసడు- మాష్టీడు- పిడికిరాల (కిషన్‌ నగర్‌) మహబూబ్‌నగర్‌- 30-6-1966. 
34. పండుగ శాయన్న కథ- శివజంగం దేవయ్య- జంగము- జడ్చర్ల- మహబూబ్‌నగరు-12-8-1966. 

35. పరశురాముని జననము- కంట చిన్నయ్యదాసు - బవనీ(డు- భీమవరం- పశ్చిమ గోదావరి- 30-8-1964. 
36. పరశురాముని యుద్ధము- కంట చిన్నయ్యదాసు - బవనీండు- భీమవరం- పశ్చిమ గోదావరి- 31-8-1964. 
37. పర్వతాల మల్లారెడ్డి కథ- (డా॥ బి. రామరాజుగారు ఒసంగినది) - 15-6-1966. 

38. పర్వతాల మల్లారెడ్డి కథ- బయల్పాటి జమ్మన్న- జంగము- దొర్నిపాడు- కర్నూలు- 16-12-1965. 

39. SON రామకృష్ణారెడ్డి కథ- జంగం రామచంద్ర- జంగము- జడ్బ్చర్ల- మహబూబ్‌నగర్‌- 1-7-1966. 

40. పెద్దకాపుగారి కథ- ఇంగువ వెంకటస్వామి- జంగము- కుమ్మర్ల గన్నవరం- Sak 6-9-1964. 

41. పోలేరమ్మ కథ- గున్నం మస్తాన్‌- బవనీండు- కోవూరు- నెల్లూరు- 24-7-1966. 

42. బలుమూరి కొండయ్య కథ (డా॥ బి. రామరాజుగారు ఇచ్చినది) - 16-6-1966. 

43. మందలోడు కథ- దాసరి బండారు- బవనీడు- తోటపాలెం- శ్రీకాకుళము- 24-5-1966. 

44. మలగర బాలేసాబ్‌ కథ- శివజంగం దేవయ్య- జంగము- జడ్చర్ల- మహబూబ్‌నగర్‌- 1-7-1966. 
45.మల్లిక దేవమ్మ కథ- ఇప్పె శివయ్య- జంగము- నంద్యాల- కర్నూలు- 20-12-1965. 

46. మావురమ్మ కథ- (డా॥ బి. రామరాజుగారు ఇచ్చినది)- 15-6-1966. 

47. మియాసాబ్‌ కథ (డా॥ బి. రామరాజాుగారు ఇచ్చినది)- 10-6-1966. 

48. మియాసాబ్‌ కథ (కిన్నెర కథ)- ఇటికాల నరసడు- మాష్టీడు- పిడికిరాల- మహబూబ్‌నగర్‌- 30-6-1966. 
49. యల్లమందనాయుడు కథ- తుపాకుల మారెయ్య- పూసలజలిజ- గానుగచింతనగరు- చిత్తూరు- 8-12-1965. 
50. రక్తకొమారుడు కథ- ముత్తెం తిరుపతమ్మ- గమళ్ల- నూతనకల్‌- నల్లగొండ- 23-6-1966. 

51. రత్నాంగి కథ- మూలల్ల రోజమ్మ- మాల- చెలిమెళ్ళ రుద్రవరం- కర్నూలు- 23-4-1966. 

52. రవద్దేవిరాజు కథ- డక్కా దేవదానం- పంబలవాడు- కంచరపాలెం- నెల్లూరు- 27-7-1966. 

53. రాజా రామేశ్వరరావు కథ- (డా॥ బి. రామరాజుగారు ఇచ్చినది)- 11-6-1966. 

54. రాణీ శంకరమ్మ కథ- వానరాసి లక్ష్మన్న- జంగము- జాల్‌నగర్‌- మహబూబ్‌నగర్‌- 18-6-1966. 

55. రావులమ్మ కథ- పంతకాని వెంకటరత్నం- దేవర్లు- నిడదవోలు- పశ్చిమ గోదావరి- 21-8-1964. 

56. రేణాకా కల్యాణము- కంట చిన్నయ్యదాసు- బవనీ(డు- భీమవరం- పశ్చిమ గోదావరి- 30-8-1964. 

57. వెంకటేశ్వరుని కథ- కొండీటి వెంకటరమణ- పూసలబలిజ- బోడింపల్లె- చిత్తూరు- 16-2-1966. 

58. సదాశివరెడ్డి కథ- (డా॥ బి. రామరాజుగారు ఇచ్చినది)-10-6-1966. 

59. సదాశివరెడ్డి కథ- యడవల్లి రామలింగం- జంగము- కాకరవాడ- కర్నూలు- 15-4-1966. 

60. సర్వాయి పాపడు కథ- కొండీడి వెంకటరమణ- పూసల బలిజ- బోడింపల్లె- చిత్తూరు- 20-2-1966. 

61. సరోజిని కథ- 20908 జమ్మన్న- జంగము- దొర్నిపాడు- కర్నూలు- 16-12-1965. 

62. సాసువుల చిన్నమ్మ కథ- కొండీటి వెంరటరమణ- పూసలబలిజ- బోడింపల్లె- చిత్తూరు-10-12-1966. 

63. సుబ్బిరెడ్డి కథ- కొండీటి వెంరటరమణ- పూసలబలిజ- బోడింపల్లె- చిత్తూరు-13-12-1966. 

64. హట్కరు కథ - (డా॥ బి. రామరాజుగారు ఇచ్చినది)-14-6-1966. 

65. హరిదేవి కథ (గొబ్బిపదము) - గెల్లా అరవాలమ్మ- మాదిగ- వాడపల్లి- పశ్చిమ గోదావరి - 1-6-1965. 


అముద్రిత వీరగాథలు 


675 


OOoR,R/"'awueR,+,R nm 


9 © YY NOK DN WW 9 © © DN DDH oki ki ki ki jäi pi pi pi fi 
WB mF OO 6 6 ApPDR' aa DN kH OO 6 pm AD లOM kw Nn 0 


5. నేను సేకరించిన మౌఖిక వీరగాథానికలు (లఘు వీరగాథలు) (1965-1967) = 70 


గాథాకారుని పేరు 
అద్దాల సుబ్బులు పాట 
అప్పలాపురం చెన్నారెడ్డి పాట 
అల్లునిపాట 

అశోకవనము పాట 
ఎజ్బిపాప పాట 

ఒద్దిరాజుల పాట 
ఒలియపాచ్చావు పదము 
కర్నూలు నవాబు పాట 
కొంతం కొండలరెడ్డి పాట 
గరుటపచ్చి పాట 
గుంటూరు ఆదెమ్మ పాట 
గుడిపాటి చెలమయ్య పాట 
KERN గోపాలరెడ్డిపాట 
గొట్టిపోతుల పందెం 
చిన్నపరెడ్డి పాట 
చిన్నమునెమ్మ పాట 
చిలకమ్మ పాట 

చెల్లెలు (దంపుళ్లపాట) 
జంగమయ్య పాట 

తురక బూబమ్మ పాట 
దువ్వూరి సీతారామయ్యపాట 
దొడ్డి కొమరయ్య పాట 

దొడ్డి కొమరయ్య పాట 
ధర్మాపురం నరసింహుని పాట 
నందగిరి దేవుడు పాట 
నల్లగొండ (కోలాటంపాట) 
నారసింహారెడ్డి పాట 

నీలం జగనీలు పాట 
నేలసెనగమ్మ పాట 
నైజాము సరకరోడి 
పసునూరి వెంకటరెడ్డి పాట 
పోట్ల బూదయ్య పాట 


ఎఅుకల చిన్నరామక్క 
మామద్దు నరసన్న 


చిటాల బాలమ్మ 
[4] 


మూలల్ల రోజమ్మ 


దారా ఎట్టిక్క 


మూలల్ల రోజమ్మ 


99 


మామద్దు నరసన్న 
పొన్నం వెంకయ్య 
మూలల్ల రోజమ్మ 
బొగ్గవరపు కోటయ్య 
ఎటుకల చిన్నరామక్క 
పొన్నం వెంకయ్య 
అలమండ తాతయ్య 
ఎటుకల చిన్నరామక్క 
కొండీటి వెంకటరమణ 
బండపల్లి లింగయ్య 
(డా॥ బిరుదురాజు రామరాజుగారు ఇచ్చినది) 


ఒక జానపద స్ర్త్రీ 


దారా 895), 


ఎటుకల చిన్నరామక్క 
మల్లు స్వరాజ్యమ్మ 


ఎన్‌. గోపాలరెడ్డి 


పిచ్చుకుంట్ల చిన్ననాగన్న 
దుంపా చిన్నారమ్మ 
మల్లు స్వరాజ్యమ్మ 
పిచ్చుకుంట్ల చిన్ననాగన్న 


చిటాల బాలమ్మ 
(4) 


శివజంగం శంకరమ్మ 


ఎన్‌. గోపాలరెడ్డి 


పొన్నం వెంకయ్య 
బొగ్గవరపు కోటయ్య 


పాడిన గాథాకారుయడు గ్రామము 


నంద్యాల 

చె. రుద్రవరం 
కొటాల 
చె.రుద్రవరం 
నంద్యాల 
నూతనకల్‌ 
చె.రు[ద్రవరం 
జానపాడు 
నూతనకల్‌ 
తోటపాలెం 
బోడింపల్లె 
నూతనకల్‌ 


చిన్నమండెం 
కొటాల 
రాయనగూడం 
సూర్యాపేట 

చె. రుద్రవరం 
బొజ్జాయిపల్లి 
రాయనగూడెం 
చె. రుద్రవరం 
జడ్చర్ల 
సూర్యాపేట 
నూతనకల్‌ 
జానపాడు 


తాలూకా 


నంద్యాల 
నందికొట్మూరు 
చంద్రగిరి 
నందికొట్మూరు 
నంద్యాల 
సూర్యాపేట 
నందికొట్మూరు 
పల్నాడు 
సూర్యాపేట 
శ్రీకాకుళం 
నాయల్‌పాడు 


సూర్యాపేట 


రాయజోటి 
చంద్రగిరి 
సూర్యాపేట 
సూర్యాపేట 
నందికొట్మూరు 
పులివెందల 
సూర్యాపేట 


నందికొట్మూరు 


జిల్లా సేకరించిన తేది 


కడప 1-5-1966 
కర్నూలు 19-12-1965 
కర్నూలు 23-4-1966 
a 23-4-1966 
చిత్తూరు 14-1-1966 
కర్నూలు 23-4-1966 
కర్నూలు 19-12-1965 
నల్లగొండ 23-6-1966 
కర్నూలు 23-4-1966 
గుంటూరు 4-9-1966 
కడప 1-5-1966 
నల్లగొండ 23-6-1966 
శ్రీకాకుళం 24-5-1966 
కడప 1-5-1966 
చిత్తూరు 20-2-1966 
నల్లగొండ 23-6-1966 

28-6-1966 
కడప 8-3-1967 
చిత్తూరు 14-1-1966 
కడప 1-5-1966 
నల్లగొండ 25-6-1966 
నల్లగొండ 24-6-1966 
కర్నూలు 21-4-1966 
కడప 5-8-1966 
నల్లగొండ 25-6-1966 
కర్నూలు 21-4-1966 
sa 23-4-1966 


మహబూబ్‌నగర్‌ 1-7-1966 


నల్లగొండ 24-6-1966 
a 23-6-1966 
గుంటూరు 4-9-1966 


676 తెలుంగు వీరగాథా కవిత్వము 
33. బండన్న పాట, లేక 

బండోళ్ల గురువులన్న పాట ఒక జానపద స్రీ చిన్నమండెం రాయచోటి కడప 8-3-1967 
34. బత్తినన్న పదము మూలల్ల రోజమ్మ చె.రుద్రవరం నందికొట్మూరు కర్నూలు 23-4-1966 
35. బాపనయ్య పాట దుంపా చిన్నారమ్మ బొజ్జాయిపల్లె పులివెందల కడప 5-8-1966 
36. బుడ్డా వెంగళరెడ్డి పాట నాగెళ్ల సుబ్బరాయుడు కోవెలకుంట్ల కోవెలకుంట్ల కర్నూలు 15-12-1965 
37. బుడ్డా వెంగళరెడ్డి పాట మామద్దు నరసన్న నంద్యాల నంద్యాల కర్నూలు 19-12-1965 
38. బుడ్డా వెంగళరెడ్డి పాట దారా శామ్యూలు గుళ్లదుర్తి కోవెలకుంట్ల కర్నూలు 13-4-1966 
39. బొత్తుడు పాట కొండీటి వెంకటరమణ 92058053 వాయల్‌పాడు చిత్తూరు 20-2-1966 
40. BS కాటపరెడ్డి పాట మూలల్ల రోజమ్మ చె.రుద్రవరం నందికొట్మూరు కర్నూలు 23-4-1966 
41. భీమిరెడ్డి నరసింహారెడ్డి పాట బండపల్లి లింగయ్య  నూతనకల్‌ సూర్యాపేట నల్లగొండ 28-6-1966 
42. భూపతిరాజు పదము మూలల్ల రోజమ్మ చె.రుద్రవరం నందికొట్మూరు కర్నూలు _ 24-4-1966 
43. మంగమ్మ పాట దారా 205) కొటాల చంద్రగిరి చితూరు 14-1-1966 
44. మల్లారెడ్డి పాట ఎబుకల చిన్నరామక్క - - కడప 1-5-1966 
45. SPAR దుంపా చిన్నారమ్మ బొజ్జాయిపల్లె పులివెందల కడప 5-8-1966 
46. మానంది తిరునాళ్ల పాట a a A JA > 
47. మానందిరెడ్డి పాట ఎబుకల చిన్నరామక్క - - కడప 1-5-1966 
48. మాయలేడి (దంపుళ్లపాట)  (డా॥ బి. రామరాజుగారు ఇచ్చినది) 28-6-1966 
49. మాయలేడి పాట (కోలాటం పాట) (డా॥ బి. రామరాజుగారు ఇచ్చినది) 27-6-1966 
50. మూసి పొంగిన కథ- (డా॥ బి. రామరాజుగారు ఇచ్చినది) 28-6-1966 
51. యలకపల్లి యాదగిరి పాట పొన్నం వెంకయ్య నూతనకల్‌ సూర్యాపేట నల్లగొండ 23-6-1966 
52. SOKID పాట దుంపా శ్రీరాములురెడ్డి _ బొజ్ఞాయిపల్లె పులివెందల కడప 16-7-1966 
53. రాజనరసయ్య పాట 

(ఉయ్యాల పాట) పులుసు నాగడు నూతనకల్‌ సూర్యాపేట నల్లగొండ 29-6-1966 
54. రామన్న మాదన్నపాట(జక్కిక) ఒక జానపద స్త్రీ చిన్నమండెం రాయచోటి కడప 8-3-1967 
55. రాముల పాట మూలల్ల రోజమ్మ చె.రుద్రవరం నందికొట్మూరు కర్నూలు 23-4-1966 
56. రావులమ్మ పాట (కోలాటం పాట) (డా॥ బి. రామరాజుగారు ఇచ్చినది) 28-6-1966 
57. రేనికుంటదొర పాట 

(ఊయల పదము) పులుసు నాగడు నూతనకల్‌ సూర్యాపెట నల్లగొండ 29-6-1966 
58. రేనికుంట రామిరెడ్డి పాట పొన్నం వెంకయ్య క అ క 23-6-1966 
59. అలలికట్ట పదము మూలల్ల రోజమ్మ చె.రుద్రవరం నందికొట్మూరు కర్నూలు 23-4-1966 
60. లక్ష్మణ మూర్చ క 3 õa » n 
61. వానదేవుని పాట si 3 ja Ja 24-4-1966 
62. విసునూరిదొర పాట బండపల్లి లింగయ్య నూతనకల్‌ సూర్యాపేట నల్లగొండ 23-6-1966 
63. వీరనాగమ్మ పదము లేక 

చాకలి దుడుమన్న పదము మూలల్ల రోజమ్మ చె.రుద్రవరం నందికొట్మూరు కర్నూలు 24-4-1966 


అముద్రిత వీరగాథలు 677 


64. వీరభూమి ఎన్‌. గోపాలరెడ్డి సూర్యాపేట సూర్యాపేట నల్లగొండ 24-6-1966 
65. వీరసోమి పాట పిట్టల లక్ష్మీనరసయ్య పాతర్లపాడు సూర్యాపేట నల్లగొండ 20-9-1966 
66. సరోజిని పాట - (డా॥ బి. రామరాజుగారు ఇచ్చినది) 15-6-1966 
67. Soso అమ్మినాయుడు పాట ఒక బవనీల వృద్దుడు తోటపాలెం శ్రీకాకుళం శ్రీకాకుళం 24-5-1966 
68. సిద్దాపురం కట్టపదము మూలల్ల రోజమ్మ చె.రుద్రవరం నందికొట్మూరు కర్నూలు 23-4-1966 
69. పీతపాట, లేక కుశలవుల పుట్టుక s NN 4 3) 2) 

70. సీతమ్మ 30 3 i a » ” 


6. అలభ్య వీరగాథలు = 30 


(ఈ క్రింది వీరగాథలు ఆయా ప్రాంతములలో వ్యాప్తియందున్నవని తెలిసినది. కాని వీనిని నేను సేకరింపలేకపోతిని. నిరంతర సంచారులగు 
నాయా గాథకులను బట్టుకొనుట నాకు సాధ్యపడలేదు.) 


వీరగాథపేరు వ్యాప్తియందున్న ప్రాంతము 
1. _ అప్పలాపురం చెన్నారెడ్డి ఎద్దుకథ (జంగములు పాడునది) కర్నూలు జిల్లా, కోవెలకుంట్ల తాలూకా 
2. అలంపూర్‌ చంద్రశేఖరరెడ్డి కధ మహబూబ్‌నగర్‌ జిల్లా 
3. ఆరంజోతి కథ లేక ఆదిపురాణము చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకా 
4. వట్టం పేరయ్య కథ గుంటూరు జిల్లా పల్నాడు 
ర్‌. ఒంగోలు రాజుల కథ గుంటూరు జిల్లా ఒంగోలు తాలూకా 
6. ఒడ్గుకింద భయారెడ్డి కథ కడప జిల్లా రాయచోటి తాలూకా 
7. _ కలిచెర్ల నరసింహారెడ్డి కథ చిత్తూరు జిల్లా, మదనపల్లి తాలూకా 
8. కాకతమ్మ కథ వరంగల్‌ జిల్లా 
9. కుందేలు కథ లేక గుండ్లకొండ చిన్నవెంకన్న కథ కర్నూలు జిల్లా 
10. కుంభం చెన్నారెడ్డి కథ నల్లగొండ జిల్లా, సూర్యాపేట తాలూకా 
11. క్రకారెడ్డి నరసింహారెడ్డి యుద్ధము నల్లగొండ జిల్లా 
12. గోన గన్నారెడ్డి కథ వరంగల్‌ జిల్లా 
13. జాలమ్మ కథ గుంటూరు జిల్లా ఒంగోలు తాలూకా 
14. తిమ్మమ్మ కథ అనంతపురం జిల్లా, కదిరి తాలూకా 
15. 5359 రాముండు కథ (కిన్నెర కథ) మహబూబ్‌నగర్‌ జిల్లా 
16. నల్లారెడ్డి కథ (మాలదాసరులు పాడునది) కర్నూలు జిల్లా 
17. నీలకంఠం ప్రతాపరెడ్డి కథ కరీంనగర్‌ జిల్లా 
18. నీలవర్షుండు కథ (జానపదము) నల్లగొండ జిల్లా 
19. _నులిచుక్క కథ (జానపదము) నల్లగొండ జిల్లా 
20. పార్వతమ్మ కథ శ్రీకాకుళం జిల్లా 
21. బండోళ్ల కురుమన్న కథ (కిన్నెర కథ) మహబూబ్‌నగర్‌ జిల్లా 
22. వియా వెంకటరెడ్డి కథ అనంతపురం జిల్లా, కదిరి తాలూకా 


23. ముత్యాలమ్మ కథ నల్లగొండ జిల్లా 


678 తెలుంగు వీరగాథా కవిత్వము 


24. రంగమ్మ కథ కోయంబత్తూరు దగ్గబ 

25. రాఘవరెడ్డి కథ (తుమ్మెద పదము) కడప జిల్లా రాయచోటి తాలూకా 
26. రెడ్డిరాజుల కథ వరంగల్‌ జిల్లా 

27. రేనికుంట రామిరెడ్డి కథ (తందాన వరుస) నల్లగొండ జిల్లా 

28. వెంగళరెడ్డి కథ (కిన్నెర కథ) మహబూబ్‌నగర్‌ జిల్లా 

29. వేమన కథ (జాగట కథ) చిత్తూరు జిల్లా, గెర్నిమెట్ట ప్రాంతము 
30. సుందరబాబు కథ శ్రీకాకుళం జిల్లా 


7. అలభ్య వీరగాథానికలు (లఘు వీరగాథలు)=14 4. 85 26 (50 Soe») 
1. 95059 రైలుప్రమాదము (ఉయ్యాలపాట) నెల్లూరు ర్‌. ఎజుకత పాట (120 పంక్తులు) 
2. అనిరెడ్డి రామిరెడ్డి పాట నల్లగొండ 6. sim పాట 
3. గొంటి యుద్ధము శ్రీకాకుళము 7. గురుటపచ్చి కథ 
4. చింతలపూడి రామిరెడ్డిపాట (శారద వరుస) నల్లగొండ 8. గూడపాలెము లాలుస్వామిపీరు మహిమ (నాగిరెడ్డి కథ) 
5. దువ్వన్నదొర పాట శ్రీకాకుళము 2. చిన్నాగమ్మ కథ 
6. దొడ్డి కొమరయ్య పాట నల్లగొండ 10. చెంచీత పాట (35 పంక్తులు) 
7. పసునూరు వెంకటరెడ్డి పాట నల్లగొండ 11. ధరణీ బాల 
8. మట్టారెడ్డి అనంతారెడ్డి పాట నల్లగొండ 12. నాగమ్మ కథ (300 పంక్తులు) 
9. యలకపల్లి యాదగిరి పాట నల్లగొండ 13. పాగొండ మాదిగ పడుచు కథ (70 పంక్తులు) 
10. యలకపల్లి యాదగిరి _(కోలాటంపాట) నల్లగొండ 14. పెద్దమ్మ పాట (రాచూరికోటపై బవనీండ్రు పాడునది) 
11. రెల్లిదాని పాట శ్రీకాకుళము 15. పెన్నోబళేశుని పెండ్లిపాట (380 పంక్తులు) 
12. రేనికుంట రామిరెడ్డి పాట నల్లగొండ 16. బీబినాంచారి పెండ్లిపాట (50 పంక్తులు) 
13. లంబాడీ రామదాసు గుంటూరు 17. మదన సుందరి కథ (42 పంక్తులు) 
14. వీరమళ్ల వెంకయ్య పాట నల్లగొండ 18. మరుట్ల చిన్నమల్లేశ పాట 
19. మాదన్నల కథ (300 పంక్తులు) 
8. డా॥ తూమాటి దొణప్పగారు సేకరించిన 20. ముత్యాల నాగమ్మ కథ లేక చాకలి దుడుమన్న కథ 
లఘు వీరగాథలు= 29 21. ముద్దుటుంగరము 


శ్రీ తూమాటి దొణప్పగారు 1958లో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు 22. ముసలమ్మ కథ (బుకరాయసముద్రము చెటువు) 


రజతోత్సవ సంచికలోను, 1958 లో “స్రవంతి” అక్టోబరు, డిసెంబరు 23. వరదరాజమ్మ కథ (Sonam చెజువు) 
సంచికలలోను, 1961 భారతి సెస్టెంబరు సంచికలోను తాము 24. విఠలాలయ గోపురము 
రాయలసీమలో సేకరించిన జానపద గేయములనుగూర్చి చక్కని 25. శివభక్తురాలి కథ (100 పంక్తులు) 
వ్యాసములను (బ్రకటించిరి. ఈ వ్యాసములనుబట్టీ దొణప్పగారికి ఈ 26. సాంతమ్మ పాట 

(808 లఘువీరగాథలు 0909559 తెలియుచున్నది: 


27. సీతమ్మ చెట 
1. అకృమ్మ కథ (160 పంక్తులు) 28. హసన్‌-హుసేన్‌ అంగరంగ భోగముల పాట 
2. 8.09 వాట (128.00) 29. హసన్‌- హుసేన్‌ (కర్చలా యుద్ధము)- కలుపు పాట. 


3. ORE శోకగీతము 


679 


95523005 $S - VIII 
వీరగాథానుకరణములు-బుట్జకథలు 


బుబ్బికథలు, జముకుల కథలు, సుద్దుల కథలు, తందనాన 
కథలు, బ్రతుకమ్మ పాటలు మొదలగునవి వీరగాథానుకరణములు. 
వీనిలో బుజ్జికథలు ct ప్రముఖ స్థానమును వహించుచు నసంఖ్యా 
కములుగా ముద్రింపంబడుచున్నవి. వీనినన్నింటిని బట్టికగా నిచ్చుట 
సాధ్యము కాదు. అయినను, నాకు లభించినట్టియు, రాజమండ్రి 
గౌతమీ గ్రంథాలయము”లోను, వేటపాలెము “సారస్వత నికేతనము” 
లోను ఉన్నట్టియు, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్సువారు, 
TEI, తమ్మారావు అండ్‌ నన్స్‌వారు, విశాలాం(ధ్ల 
ప్రచురణాలయము వారు- ఇత్యాది ప్రకాశకులు ప్రకటించినట్టియు 
m SG లను కొన్నింటిని దిగువ నిచ్చుచున్నాను. మొదట 
ము(దితములగుం వీరగాథాను కరణములును, తరువాత 
నముద్రితములగు వీరగాథాను కరణములును తెలుపంబడును. 


1. mees 


ముద్రెితములు= 175: 

4 ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌, మిక్కిలినేని భగవంతరావు, ది మోడరన్‌ 
పబ్లిషర్స్‌, తెనాలి, 24-3-1946, (సారస్వత నికేతనము, 
వేటపాలెం). 

4 అనాథ, టి. రామాంజనేయులు, జనసాహితి, తెనాలి, 1952 
(సారస్వత నికేతనము). 

4 అమరజీవి, సుంకర సత్యనారాయణ, విశాలాంధ్ర ప్రచురణా 
లయము, విజయవాడ, 1952. 

4 అమరజీవి కామ్రేడ్‌ స్టాలిన్‌, చెన్నుభొట్ల గోపాలరావు, గుడ్లవల్లేరు, 
1953. 

4 అరుణా అసఫాలీ, భువనగిరి సత్యనారాయణాచారి, సత్యనారా 
యణ పబ్లిషింగ్‌ హౌస్‌, రాజమండ్రి, 1948. 

4 అల్లూరి సీతారామరాజు, దంటు కృష్ణమూర్తి, కాళహస్తి తమ్మారావు 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

4 అల్లూరి సీతారామరాజు, పడాల రామారావు, ఆంధ్రశ్రీ పబ్లికేషన్స్‌, 
రాజమండ్రి, 1960, (గౌతమీ గంథాలయము, రాజమండ్రి). 

4 అల్లూరి సీతారామరాజు, వి.సత్యనారాయణ, కొండపల్లి వీర 
వెంకయ్య అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-683. 

4 ఆంధ్రకేసరి, దంటు కృష్ణమూర్తి, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి 1960-683. 


ఆంధ్రకేసరి ప్రకాశం, మూర్తిశ్రీ, కాళహస్తి తమ్మారావు అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి 1960-683. 

ఆంధ్రకేసరి (ప్రకాశం, ?, సత్యనారాయణ పబ్లిషింగ్‌ హౌస్‌, 
రాజమండ్రి, 1948. 

ఆంధ్రజ్యోతి పొట్టి శ్రీరాములు, నెంపో, విజయవాడ, 1954, 
(సారస్వత నికేతనము). 

ఆంధ్రరాష్ట్రము,?, కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌, రాజమండ్రి 
1948. 

ఆంధ్రరాష్ట్రము, యామిజాల పద్మనాభస్వామి, వెంకట్రామా అండ్‌ 
కో కర్నూలు, 1953. 

ఆంధ్రరాష్ట్రము, వేదుల సత్యనారాయణ శర్మ, కాళహస్తి తమ్మారావు 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1947, (సారస్వత నికేతనము). 
ఆంధ్రరాష్ట్ర సిద్ధి - కర్నూలు చరిత్ర, ప్రయాగ నరసింహశాస్త్రి 
(సారస్వత నికేతనము). 

ఆంధ్రవిజయము (అమరజీవి పొట్టి శ్రీరాములుగారి పూర్ణా 
హుతి), నండూరి సత్యనారాయణ, (గాతమీ (గంథాలయము). 


4 ఆగస్టు 15, ప్రయాగ నరసింహశాస్త్రి. 
4 ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌, మెరపల సూర్యనారాయణ, సత్యనారాయణ 


పబ్లిషింగ్‌ హౌస్‌, రాజమండ్రి, 1948. 

ఉత్తర గోగ్రహణము అను విరాటపర్వము, దుగ్గిరాల గారీ 
మనోహరరావు, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, రాజమండ్రి 
1960-63. 

ఒరిస్సా ఆంధ్రుల కడగండ్లు- మొదటి భాగము, ?, గుణుపురం 
డివిజన్‌ ఆంధ్ర కాంగ్రెస్‌ సంఘము, (సారస్వత నికేతనము). 
కట్నంలేని కమలమ్మ పెండ్లి, వారణాసి సత్య్వనారాయణశాస్తిగారు, 
సర్వోదయ సమాజము, కృష్ణాయపాలెము, 1968. 

కట్నాల కాపురం, తెల్లాకుల వేంకటేశ్వర గుప్త, తెనాలి, 1962, 
(సారస్వత నికేతనము). 

కన్నకూతురు, లక్ష్మీకాంతమోహన్‌, ఆదర్భ ప్రచురణ, విజయవాడ 
1953. 

కనువిప్పు, హరి గోపాల కృష్ణమూర్తి, సమాచార పౌరసంబంధాల 
శాఖ, ఆంధ్రప్రదేశ్‌, హైదరాబాదు, 1963. 


680 


తెలుంగు వీరగాథా కవిత్వము 


కన్నెగోవు, పల్నాటి కవి, పశువైద్య గ్రంథమాల, తెనాలి, 1959, 
(సారస్వత నికేతనము). 

కర్ణుడు, సుంకర సత్యనారాయణ, Dare ప్రచురణాలయము, 
విజయవాడ, 1960. 

కష్టజీవి, ఎ.బి.సుబ్బారావు, కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి, 1960-68. 

కష్టజీవి, మూర్తిశ్రీ, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి, 1960-68. 


కష్టజీవి, సుంకర సత్యనారాయణ, విశాలాంధ్ర ప్రచురణాలయము, 
విజయవాడ, 1954 (నాల్గవ ముద్రణ). 

కాంగ్రెస్‌ చరిత్ర, డాక్టరు గవ్వా మురహరిరెడ్డి, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు 
సంఘము, బెజవాడ, 12-12-1945, (సారస్వత నికేతనము). 
కాంగ్రసు జెండా, మునగపాటి విశ్వనాథశాగ్తి, సుందరరాం అండ్‌ 
సన్స్‌, తెనాలి, 1947, (గౌతమీ గంథాలయము). 

saa విజయం, ?, కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి, 1948. 

కాంగ్రెసు విజయము, ?, సత్యనారాయణ పబ్లిషింగ్‌ హౌస్‌, 
రాజమండ్రి, 1948. 


కాంభోజరాజు, దుగ్గిరాల గౌారీమనోహరరావు, కొండపల్లి వీర 
వెంకయ్య అండ్‌ సన్స్‌, 1960-683. 


కామమ్మ కథ, దుగ్గిరాల గౌరీమనోహరరావు, కొండపల్లి వీర 
వెంకయ్య అండ్‌ సన్స్‌, 1960-683. 

కీ.శే. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారి జీవిత సంగ్రహము, ప్రయాగ 
నరసింహశాస్ర్రి, ? 


4 (క్రీస్తు జయంతి, పి. జార్జి, మట్టెగుంట (బాపట్ల తాలూకా), 1962. 


4 కుమ్మరి మొల్ల, సుంకర సత్యనారాయణ, విశాలాంధ్ర ప్రచురణ, 


విజయవాడ, 1963. 

కురుక్షేత్రం, దంటు కృష్ణమూర్తి, కాళహస్తి తమ్మారావు అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

కురుక్షేత్రం, వి. సత్యనారాయణ, కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి, 1960-68. 

కొల్లేటి రైతు, గూడపాటి పోతరాజు, కాళహస్తి తమ్మారావు అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1948 

గయోపాఖ్యానం, మూర్తిశ్రీ, కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి, 1960-68. 

గయోపాఖ్యానం, వి. సత్యనారాయణ, కొండపల్లి వీరవెంకయ్య 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-682. 


4 


గాంధీజీ హత్య, మెరపల సూర్యనారాయణ, కాళహస్తి తమ్మారావు 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1948. 

గాంధీ నిర్యాణం, ?, సత్యనారాయణ పబ్లిషింగ్‌ హౌస్‌, రాజమండ్రి, 
1948. 

గిలకమ్మ కథ, పి. బాలకృష్ణ, సమాజాభ్యుదయ సమితి, పంగిడి 
గూడెం, 1957, (గాతమీ గంథాలయము). 

చలో ఢిల్లీ- నేతాజీ సుభాస్‌చంద్ర బోసు సంపూర్ణ జీవితము, 
జాస్తి వెంకట నరసయ్య మరియు, ధూళిపాళ వెంకట 
సుబ్రహ్మణ్యము, ది మోడరన్‌ పబ్లిషర్స్‌, తెనాలి, 1946, (సారస్వత 
నికేతనము). 

చల్లపల్లి నారాయణరావు, సుంకర సత్వనారాయణ, విశాలాంధ్ర 
ప్రచురణాలయము, విజయవాడ, 1959. 

చీకటి మార్మెట్‌, ?, కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 
1948. 

చేనేత mess, VSO కోటయ్య, కిసాన్‌ కాంగ్రెస్‌ ప్రచురణలు, 
బెజవాడ, 1946 (సారస్వత నికేతనము). 

చైనా దురాక్రమణ, బూరెల, చందా నారాయణ (38 అండ్‌ 
సన్స్‌, సికిందరాబాదు 1963. 

చైనా దురాక్రమణ, నేదునూరి గంగాధరం, కొండపల్లి వీర 
వెంకయ్య అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1963. 

చైనా ద్రోహం- వీరభారత్‌, లక్ష్మీకాంత మోహన్‌, సమాచార 
పౌర సంబంధాలశాఖ, ఆంధ్రప్రదేశ్‌, హైదరాబాదు, 1963. 
జమీన్‌ రైతు, ?, కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 
1948. 

జయఫ్రకాష్‌ దంటు కృష్ణమూర్తి, కాళహస్తి తమ్మారావు అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1948. 

జయ్‌ హింద్‌ నేతాజీ, ద్వారంపూడి పుత్రారెడ్డి, కాళహస్తి 
తమ్మారావు అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1948. 

జయప్రకాశ్‌ జీవితము, అబ్బరాజు శర్మ, ఇండియన్‌ నేషనల్‌ 
థియేటర్స్‌, బాపట్ల, 1947, (సారస్వత నికేతనము). 
జయం(వకాశ్‌ నారాయణ, మునువల్లై కుటుంబరావు, 
సత్యనారాయణ పబ్లిషింగ్‌ హౌస్‌, రాజమండ్రి, 1948. 
జవహర్‌లాల్‌ నెహ్రూ, ?, సత్యనారాయణ పబ్లిషింగ్‌ హౌస్‌, 
రాజమండ్రి, 1948. 

జవహర్‌లాల్‌ నెహ్రూ, మూర్తిశ్రీ, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

జాతీయ (క్రీడారంగం, శేషుబాబు, సారథి అండ్‌ కో, తెనాలి, 
1949. 


వీరగాథానుకరణములు- 29089505ev 681 
ప్రకాశ్‌ నారాయణ్‌ (రెండు భాగములు), ?, సత్యనారాయణ 4 నేతాజీ సుబాస బోసు- స్వతంత్ర భారతి, ప్రయాగ నరసింహశాస్త్రి 


బ్లీషింగ్‌ హౌస్‌, రాజమండ్రి, 1948. 


Pe) es Pe 


హింద్‌, ద్వారంపూడి పుత్రారెడ్డి, కాళహస్తి తమ్మారావు అండ్‌ 
55), రాజమండ్రి, 1946 (సారస్వత నికేతనము). 
రూస్సీరాణి, దంటు కృష్ణమూర్తి, కాళహస్తి తమ్మారావు అండ్‌ 
55), రాజమండ్రి, 1963-683. 

రూస్సీరాణి, వి.సత్యనారాయణ, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

డాక్టర్‌ కొట్సీన్‌ అమర్‌ కహానీ, ఎస్‌.ఎమ్‌.హోతా, కాళహస్తి 
తమ్మారావు అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1948. 

డాక్టర్‌ పట్టాభి, పతివాడ సూర్యనారాయణ, సత్యనారాయణ 
పబ్లిషింగ్‌ హౌస్‌, రాజమండ్రి, 1948. 

తిమ్మరుసు మంత్రి, దంటు కృష్ణమూర్తి, కొండపల్లి వీరవెంకయ్య 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

తెలంగాణా, సుంకర సత్యనారాయణ, (ప్రజాశక్తి ప్రచురణా 
లయము, బెజవాడ, 8-12-1946, (సారస్వత నికేతనము). 
తెలంగాణా వీరయోధులు, టి.రామాంజనేయులు, విశాలాంధ్ర 
ప్రచురణాలయము, విజయవాడ, 1953, (సారస్వత నికేతనము). 
తెలంగాణా వీరులు, తిరునగరి రామాంజనేయులు, విశాలాంధ్ర 
ప్రచురణాలయము, విజయవడ, 1950. 

దుర్వయుని చరిత్ర, గేరా పేరయ్య, ది. క్రిష్టియన్‌ లిటరేచర్‌ 
సొసైటీ ఫర్‌ ఇండియా, మదరాసు, 1951, (సారస్వత 
93855). 

ధర్మరాజు రాజసూయయాగం అను శిశుపాలవధ, దుగ్గిరాల 
గారీమోహనరావు, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి 1960-68. 

నవీన భారతి ఇండియన్‌ రిపబ్లిక్‌ అవతరణము, ప్రయాగ 
నరసింహశాస్త్రి 

నిజాంపై పోలీసుచర్యలు, యస్‌.యమ్‌. హోతా, కాళహస్తి 
తమ్మారావు అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1948. 

నిజాం స్టేట్‌ కాంగ్రెస్‌, కర్రి రామారావురెడ్డి, కాళహస్తి తమ్మారావు 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1948. 

నేతాజీ, బోయిన ఆంజనేయులు, దేశి కవితామండలి, బెజవాడ, 
1946, (సారస్వత నికేతనము). 

నేతాజీ జీవిత చరిత్ర, జంపన చంద్రశేఖరరావు, జంపన బుక్‌ 
డిపో, ఏలూరు, 1948. 

నేతాజీ బోసు, బద్దిరెడ్డి కోటేశ్వరరావు, సరస్వతీ బుక్‌ డిపో, 
విజయవాడ, 1948, (గౌతమీ (గంథాలయము). 


(గాతమీ గంథాలయము). 

నైజాంమీద పోలీసుచర్యలు, 2, సత్యనారాయణ పబ్లిషింగ్‌ హౌస్‌, 
రాజమండ్రి, 1948. 

నైజాం రజాకార్ల దురంతాలు, బద్దిరెడ్డి కోటేశ్వరరావు, సరస్వతీ 
బుక్‌ డిపో, విజయవాడ, 1948. 

పండిట్‌ నెహ్రూ, దంటు కృష్ణమూర్తి, కాళహస్తి తమ్మారావు అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1948. 

పల్నాటి యుద్దం, దంటు కృష్ణమూర్తి, కాళహస్తి తమ్మారావు అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

పల్నాటి యుద్ధం, వి.సత్యనారాయణ, కొండపల్లి వీరవెంకయ్య 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-682. 

పల్నాటి యుద్ధం, నాజర్‌, కళా భారతి, విజయవాడ 1957, 
(సారస్వత నికేతనము). 

పల్నాటి యుద్ధం, నాజర్‌, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి 1960-68. 

ప్రహ్లాద విజయం, శ్రీ కేశవ HIND, పిడుగురాల, 1953, 
(సారస్వత నికేతనము). 

పాంచజన్యం, కె. సభా, సమాచార పౌరసంబంధాల శాఖ, 
ఆంధ్రప్రదేశ్‌, హైదరాబాదు, 1968. 

పాలేరు, వోగేటి శివరామకృష్ణశాగస్తి, కాళహస్తి తమ్మారావు అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కమ్మ నరసింహారావు, జయంతి పబ్లికేషన్స్‌, 
విజయవాడ, 1960. 

పొట్టి శ్రీరాములు, ఎ.బి.సుబ్బారావు, కాళహస్తి తమ్మారావు అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

పొట్టి శ్రీరాములు, దంటు కృష్ణమూర్తి, కొండపల్లి వీరవెంకయ్య 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-682. 

పోతులూరి వీరబ్రహ్మం చరిత్ర, మాతృశ్రీ కొండపల్లి వీరవెంకయ్య 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-682. 

బడిగంటలు, వేజెండ్ల సాంబశివరావు, బాపట్ల, 1950, (సారస్వత 
93855). 

బభ్రువాహన, సన్నిధానం నరసింహశర్శ, కొండపల్లి వీరవెంకయ్య 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-682. 

(బ్రహ్మంగారి చరిత్ర, కృష్ణశాస్త్రి, కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి, 1960-63. 

బాపూజీ, ద్వారంపూడి పుత్రారెడ్డి, కాళహస్తి తమ్మారావు అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1948. 


682 


తెలుంగు వీరగాథా కవిత్వము 


బాపూజీ అస్తమయం, బద్దిరెడ్డి కోటేశ్వరరావు, సరస్వతీ బుక్‌ 
డిపో, విజయవాడ, 1948, (గౌతమీ (గంథాలయము). 
బాలనాగమ్మ, కృష్ణశాస్త్రి, కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి, 1960-68. 

బాలనాగమ్మ, మూర్తిశ్రీ, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి, 1960-68. 


బాలనాగమ్మ, దుగ్గిరాల గౌరీమనోహరరావు, కొండపల్లి వీర 
వెంకయ్య అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-683. 

4 బుడ్డా వేంగళరెడ్డి, వెంపో, విజయవాడ, 1953. 

+ బొబ్బిలి యుద్ధం, నాజర్‌, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి, 1960-68. 

బొబ్బిలి యుద్దం, వి. సత్యనారాయణ, కొండపల్లి వీరవెంకయ్య 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

భక్త రామదాసు, దుగ్గిరాల గారీమనోహరరావు, కొండపల్లి 
వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

భక్త రామదాసు, వోగేటి (జూనియర్‌), కాళహస్తి తమ్మారావు 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

భగవద్గీత, శ్రీమూర్తి, కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి, 1960-68. 

4 భగవద్గీత, నాగశ్రీ, సరస్వతీ బుక్‌ డిపో, విజయవాడ, 1957. 
భగవద్గీత, మూర్తిశ్రీ, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి, 1960-68. 

ol యుగంధరుండు, మూర్తిశ్రీ, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

మహరాజ్‌ శివాజీ, వి.సత్యనారాయణ, కొండపల్లి వీరవెంకయ్య 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-682. 

మహాత్మాగాంధీ, దంటు కృష్ణమూర్తి, కొండపల్లి వీరవెంకయ్య 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-682. 

మహారథి కర్ణ, ఓగేటి శివరామకృష్ణశాస్రి (జూనియర్‌), కాళహస్తి 
తమ్మారావు అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

5:58 కర్ణ సన్నిధానం నరసింహశర్శ, కొండపల్లి వీరవెంకయ్య 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

మాయా బజార్‌ (బ్లాక్‌ మార్కెట్‌), ?, సత్యనారాయణ పబ్లిషింగ్‌ 
హౌస్‌, రాజమండ్రి, 1948. 

యేసోపు చరిత్ర, గేరా పేరయ్య, ది క్రిస్టియన్‌ లిటరేచర్‌ సొసైటీ 
ఫర్‌ ఇండియా, మదరాసు, 1950, (సారస్వత నికేతనము). 


4 


రజాకార్ల దుండగాలు, యస్‌. యమ్‌. హోతా, కాళహస్తి తమ్మారావు 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1948. 

రవీంద్రనాథ టాగూర్‌, దుగ్గిరాల గౌరీమనోహరరావు, కొండపల్లి 
వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-68. 
రాజగోపాలాచారి, ?, సత్యనారాయణ పబ్లిషింగ్‌ హౌస్‌, 
రాజమండ్రి, 1948. 

రాజన్‌బాబు, దంటు కృష్ణమూర్తి, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

రాజాజీ, కర్రి రామారావురెడ్డి, కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి, 1948. 

రామరాజ్యం, పొన్నా కోటేశ్వరరావు, జయంతీ పబ్లికేషన్స్‌, 
విజయవాడ, 1960. 

రామాంజనేయ యుద్ధం, ఓగేటి శివరామకృష్ణశాగస్రి (జూనియర్‌), 
కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-683. 
రుద్రమదేవి, దంటుకృష్ణమూర్తి, కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి, 1960-68. 

రుద్రమదేవి, వి.సత్యనారాయణ, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి 1960-683. 

రుద్రమదేవి, సుంకర సత్యనారాయణ, విశాలాంధ్ర ప్రచురణా 
లయము, విజయవాడ, 1954. 

రైతు విజయము (కాంగగాసు జంగము కథ), ముప్పాళ నాగేశ్వర 
రావు, సుందర రామా అండ్‌ సన్స్‌, తెనాలి, 1946. 

రైతు విజయము, సుంకర సత్యనారాయణ, ప్రజాశక్తి ప్రచురణా 
లయము, బెజవాడ, 17-10-1945, (సారస్వత నికేతనము). 
రౌడీ రజాకార్లు, మెరపల సూర్యనారాయణ, సత్యనారాయణ 
పబ్లిషింగ్‌ హౌస్‌, రాజమండ్రి, 1948. 


4 లడక్‌ వీరులు, నదీరా, మదరాసు, 19683. 


లవకుశ, సన్నిధానం నరసింహశర్శ, కొండపల్లి వీరవెంకయ్య 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

వయోజన విద్యా mess, గేరా పేరయ్య, గుంటూరు, 1948, 
(సారస్వత నికేతనము). 

వీరబొబ్బిలి, దంటు కృష్ణమూర్తి, కాళహస్తి తమ్మారావు అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

వీరాభిమన్య, దంటుకృష్ణమూర్తి, కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి, 1960-68. 

వీరాభిమన్య, వి.సత్యనారాయణ, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1960-68. 


వీరగాథానుకరణములు- బుబ్ఞకథలు 683 


వీరేశలింగం చరిత్ర, దంటు కృష్ణమూర్తి, కొండపల్లి వీరవెంకయ్య 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

వీరేశలింగం, సుంకర సత్యనారాయణ, విశాలాంధ్ర ప్రచురణా 
లయము, విజయవాడ, 1958. 

వేంకటేశ్వర కల్యాణం, తెల్లాకుల వేంకటేశ్వరగుప్త, తెనాలి, 1962, 
(సారస్వత నికేతనము). 

వేంకటేశ్వర రామాయణము, వేంకటేశ్వరగుప్త, తెనాలి, 1962, 
(సారస్వత నికేతనము). 

శశిరేఖా పరిణయం, దుగ్గిరాల గారీమనోహరరావు, కొండపల్లి 
వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-683. 

శివాజీ, దంటు కృష్ణమూర్తి, కాళహస్తి తమ్మారావు అండ్‌ సన్స్‌, 
రాజమండ్రి, 1960-68. 

శ్రీ కన్యకాపరమేశ్వరీ, మూర్తిశ్రీ, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

శ్రీకృష్ణ రాయబారము, దంటు కృష్ణమూర్తి, కాళహస్తి తమ్మారావు 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

శ్రీకృష్ణ రాయబారము, వి.సత్యనారాయణ, కొండపల్లి 
వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-683. 

శ్రీ ద్రువ విజయము, శ్రీకేశవతీర్ణస్వామి, శ్రీ రామతీర్థ 
సేవాశ్రమము, పిడుగురాల, 1956, (సారస్వత నికేతనము). 
శ్రీ పొట్టి శ్రీరాములుగారి అస్తమయము mas, కుండ 
రాఘవాచార్యులు, రాజమండ్రి, 1-1-1953, (గౌతమీ గ్రంథా 
లయము). 

శ్రీ బుద్ధ చరిత్ర, నిమ్మరాజు వెంకటేశ్వర్లు, జీవరక్షణ ప్రచారక 
(గంథమాల, అనంతవరము (గుంటూరు జిల్లా), 1952 (సారస్వత 
నికేతనము). 

శ్రీ మద్భగవద్గీత, వారణాసి సత్యనారాయణశాస్త్రి, కృష్ణాయపాలెం 
(ప.గో.జిల్లా, 1960. 

శ్రీ రామాంజనేయ యుద్ధం, వాడ్రేపు శేషగిరిరావు, కొండపల్లి 
వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

శ్రీ వీరగురు పాదుకా పట్టాభిషేము, వాలిచర్ల హనుమయా 
చార్యులు, తెనాలి, (సారస్వత నికేతనము). 

శ్రీ వీరబ్రహ్మము చరిత్రము, కలవటాల జయరామారావు, 
సి.వి.కృష్ణా బుక్‌ డిపో, మద్రాసు, 1957. 

శ్రీ వీర(బ్రహ్మేం[ద్రులవారి చరిత్ర (Some కథ), ఇలవర 
సుబ్రహ్మణ్యాచార్యులు, నేతివారి పాలెము, 1957, (సారస్వత 
నికేతనము). 


4 


శ్రీ సీతాకల్యాణము, వాడ్రేపు శేషగిరిరావు, కొండపల్లి వీరవెంకయ్య 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

సంపూర్ణ రామాయణము (ఆరు బుట్టికథలు), నదీరా, రామ 
మోహన్‌ బుక్‌ డిపో, సికిందరాబాదు, 1966. 

సంస్థానాధీశుల దుండగాలు, ?, కాళహస్తి తమ్మారావు అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1948. 

సత్యహరిశ్చంద్ర, వి. శేషగిరిరావు, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

సర్గార్‌ పటేల్‌, ?, సత్యనారాయణ పబ్లిషింగ్‌ హౌస్‌, రాజమండ్రి, 
1948. 

సర్గార్‌ పటేల్‌, దంటు కృష్ణమూర్తి, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

సర్గార్‌ పటేల్‌, యస్‌.యం.హోతా, కాళహస్తి తమ్మారావు అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1948. 

స్వతంత్ర పోరాటము, అబ్బరాజుశర్మ, ఇండియన్‌ నేషనల్‌ 
థియేటర్‌ (ఆంధ్రశాఖ), 30-11-1945, (సారస్వత నికేతనము). 


4 స్వతంత్ర భారతి, ప్రయాగ నరసింహశాస్త్రి. 


4 సీతాకల్యాణము, గుండారపు రామం, కాళహస్తి తమ్మారావు అండ్‌ 


సన్స్‌, రాజమండ్రి, 1960-68. 
వీతారామరాజు, సుంకర సత్వనారాయణ, విశాలాంధ్ర ప్రచురణ, 
విజయవాడ, 1953. 

సుభాస్‌చంద్ర బోస్‌, ?, సత్యనారాయణ పబ్లిషింగ్‌ హౌస్‌, 
రాజమండ్రి, 1948. 

సుభాస్‌ బోస్‌, Holm కృష్ణమూర్తి, కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

స్టేట్‌ కాంగ్రెస్‌ సాహస చర్యలు, ?, సత్యనారాయణ పబ్లిషింగ్‌ 
హౌస్‌, రాజమండ్రి, 1948. 

హరిజన జ్యోతి, శ్రీకేశవతీర్థస్వామి, శ్రీరామతీర్థ సేవాశ్రమము, 
పిడుగురాల, 1955, (సారస్వత నికేతనము). 

హరిశ్చంద్ర, దంటు కృష్ణమూర్తి, కాళహస్తి తమ్మారావు అండ్‌ 
సన్స్‌, రాజమండ్రి, 1960-68. 

హిందూస్తాన్‌ స్మౌట్‌, ద్వారంపూడి పుత్రారెడ్డి, కాళహస్తి తమ్మారావు 
అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1948. 

హైద్రాబాద్‌ తుపాను, ?, సత్యనారాయణ పబ్లిషింగ్‌ హౌస్‌, 
రాజమండ్రి, 1948. 

హైద్రాబాద్‌ ప్రజావిప్లవం, ?, సత్యనారాయణ పబ్లిషింగ్‌ హౌస్‌, 
రాజమండ్రి, 1948. 


684 తెలుంగు వీరగాథా కవిత్వము 


4 హైద్రాబాద్‌ సంస్థాన రాజ్యాంగ సంస్కరణలు, EPO అయోధ్య 
రామయ్య, వరంగల్‌ పట్టణ కాంగ్రెస్‌ ప్రచురణ, 1946. 
(4) 
4 హైద్రాబాద్‌ స్టేట్‌ కాశింరజ్వీ mess, ఎన్‌.కె. చౌదరి, చందా 


నారాయణ గ్రేష్టి అండ్‌ సన్స్‌, సికిందరాబాద్‌, 1948, (గౌతమీ 
గంథాలయము). 


అముద్రెతములు - 13 

అమరజీవి కమ్ము రాజంపేట 1965 

బలరామిరెడ్డి (2255) రచన, 

కుశలవ యుద్ధము, వారణాసి సత్యనారాయణశాస్రి, కృష్ణాయపాలెం, 
(పశ్చిమ గోదావరి జిల్లా)? 


ఖడ్గతిక్కన M 7.4.1954 
గ్రామ పారిశుధ్యము a a ? 
ఛత్రపతి శివాజీ A N 26.7.1958 
దేశింగురాజు కథ : N 19.2.1952 
నేతాజీ 3.1.1947 
పల్నాటి వీరచరిత్ర 3 »  15.61955 
పురోగమనము A » 17.10.1954 
వనదేవత తంగిరాల వెంకట తిరుపతి 1966 
సుబ్బారావు 


విద్యార్థుల ధర్మములు వారణాసి కృష్ణాయ ? 
సత్యనారాయణనశాగ్తి పాలెం 
శ్రావణ పితృభక్తి 3 » 6111952 


శిబిచక్రవర్తి , > 2.6. 1950 


2. ఇతర ప్రక్రియలు 

ముద్రితములు =20: 

4 అహింసా శారదపాట (శారద పదము) పీలా అప్పల నరసయ్య, 
దక్షిణభారత జీవరక్షణ (ప్రచారసభ, మదరాసు, 1940, (శారదా 
గ్రంథాలయము, అనకాపల్లి). 

4 ఆంధ్రరాష్ట్ర ప్రబోధపదము) నేదునూరి గంగాధరం, పసుపులేటి 
బాపిరాజు, రాజమండ్రి, 1942, (సారస్వత నికేతనము) 


4 ఆరోగ్య సామ్రాజ్యము (జంగంకథ), గిడుగు లక్ష్మీకాంతమ్మ 
మణియు జొన్నలగడ్డ శారదాంబ, శ్రీలక్ష్మీశారదా (గంథమాల, 
నూజివీడు, 1934 (హిందూ రీడింగ్‌ రూమ్‌, విశాఖపట్టణము). 


4 కన్యక (జముకుల కథ), పీసా లక్ష్మణరావు, ప్రజాప్రచురణా 


లయము, నారాయణగూడ, హైదరాబాదు. 

గుంటూరి గొప్ప (బొబ్బిలికథ మోస్తరు), దామరాజు పుండరీకాక్షం 
డు, (సారస్వత నికేతనము). 

తందనాన ఉత్తర రామాయణము (తందనాన కథ), రుక్మాభట్ల 
విధుమౌళిశర్మ, ఆంధ (గంథధమండలి, సికిందరాబాదు, 1953. 
తందనాన కన్యకాపరమేశ్వరి, యామవరము, రాజయ్యశాస్రి, 
చందా నారాయణ గ్రేష్టి, బికిందరాబాదు, 1953. 

తందనాన కృష్ణలీలలు, రచన: రుక్మాభట్ల విధుమౌళీ శర్మ, మటియు 
గౌరిభట్ల నృసింహస్వామి, ప్రచురణ: మనిగండ్ల మల్లయ్య, మాశెట్టి 
రాజయ్య, సికిందరాబాదు, 1951. 

తందనాన జైమినీ భారతము, రచయితలు: రుక్మాభట్ల విధుమౌళి 
శర్మగారు, మూగి వెంకటయ్యశర్మగారు, (ప్రచురణ: చందా 
నారాయణ (32, బికిందరాబాదు, 1952. 

తందనాన తిరుపతమ్మ చరిత్రము, రుక్మాభట్ల విధుమౌలిశర్మ, 
మనిగండ్ల మల్లయ్య అండ్‌ మాశెట్టి రాజయ్య, సికిందరాబాదు. 
తందనాన దేవీభాగవతము, కవులు: విఠాల రాజమౌళిశాస్ర్రి, 
రుక్మాభట్ల విధుమౌళిశర్మ, ప్రచురణ: ఆం(ధ్ర(గంథమండలి, 
సికిందరాబాదు, 1952. 

తందనాన పంచపాండవుల వనవాసము, మంచాల గురవయ్య 
గుప్త రచన, కొండా వీరయ్య ప్రచురణ, సికిందరాబాద్‌, 1953. 
తందనాన రామాయణము,రుక్మాభట్ల విధుమౌళిశర్మ, చందా 
నారాయణ శ్రేష్టి అండ్‌ సన్స్‌, సికిందరాబాదు, 1965. 
తందనాన సంపూర్ణ భారతము, రుక్మాభట్ల విధుమౌలీశర్మ, చందా 
నారాయణ శ్రేష్టి అండ్‌ సన్స్‌, సికిందరాబాదు, 1965. 
దేశీయపదము (హరిహరీ నారాయ ణాదినారాయణ వలె), 
సారస్వత నికేతనము, వేటపాలెము. 

నేటి ప్రపంచ యుద్ధము (బొబ్బిలిపాట మాదిరి), నేదునూరి 
గంగాధరం, పసుపులేటి బాపిరాజు ప్రచురణ, రాజమండ్రి 1942, 
(సారస్వత నికేతనము). 

నేతాజీ సుభాష్‌చంద్ర బోస్‌ వీరగాథ (పదము), ప్రయాగ నరసింహ 
శాగ్త్రి, (సారస్వత నికేతనము). 

బాపూజీ మహాత్ముని జీవిత గాథ (పదము), ప్రయాగ నరసింహ 
శాస్తి (గౌతమీ గ్రంథాలయము). 

రాష్ట్రవాంఛ (సుద్దుల కథ), తిరునగరి రామాంజనేయులు, 
నవయుగ పబ్లిషింగ్‌ హౌస్‌, గుంటూరు, 1953. 


వీరగాథానుకరణములు - బుట్జకథలు 685 
4 శ్రీ మెహర్‌ బాబా (కిన్నెర కథ), చండ్రుపట్ల రామారావు, శ్రీ 4 భక్త ప్రహ్లాద (జముకులకథ), వారణాసి సత్యనారాయణ శాస్త్రిగారు, 
మెహర్‌ మందలి, శ్రీరంగపట్నం, (తూర్పుగోదావరి జిల్లా) 1959, కృష్ణాయపాలెం (ప.గో.జిల్లా) 28-1-1951. 
(గౌతమీ గ్రంథాలయము). 4 మన్యం విప్లవం (సుద్దుల కథ) తిరుగనరి రామాంజనేయులు, 
మాచెర్ల, 1952. 
అముద్రితములు =8: ki 
4 రాణీ సంయుక్త (జముకుల కథ), వారణాసి సత్యనారాయణ 
4 vapid హిందు ఫౌజు (జముకుల కథ), వారణాసి సత్యనారాయణ 
శాస్త్రిగారు, కృష్ణాయపాలెం (ప.గో.జిల్లా) 22-6-1950. 
శాస్త్రిగారు, కృష్ణాయపాలెం (ప.గో.జిల్లా) 30-12-1947. 
4 శ్రీ నేతాజీ సుబాసుచంద్ర బోసు అంతరానగాథ (జముకుల కథ), 
4 అజామిళోపాఖ్యానము (జముకులకథ), వారణాసి సత్య 9 
వారణాని నత్యనారాయణశాగస్తిగారు, కృష్ణాయపాలాం 
నారాయణశాస్రిగారు, కృష్ణాయపాలెం (ప.గో.జిల్లా) 30-5- 
(ప.గో.జిల్లా). 
1951. 
4 సతీ ముసలమ్మ (సుద్దుల కథ), వారణాసి సత్యనారాయణ 


గాంధీజీ నిర్యాణము (జముకుల కథ), వారణాసి సత్యనారాయణ 
శాస్త్రిగారు, కృష్ణాయపాలెం (ప.గో.జిల్లా) 29-1-1956. 


శాస్త్రిగారు, కృష్ణాయపాలెం (ప.గో. జిల్లా). 


686 తెలుంగు వీరగాథా కవిత్వము 


అనుబంధము-1X 


ఉపయుక్త గ్రంథ సూచిక 
ఆంగ్లము 


A Book of Ballads, R. Grant, 1950. 

A history of English Balladry, F.E. Bryant, Boston, 1913. 

A history of English Literature, Emile Legouis and Louis Cazamian, London, 1954. 

A history of English Literature, W.J. Courthope, 6 volumes, 1895-1910. 

A history of Telugu Literature, P. Chenchaiah and Raja M. Bhujanga Rao, The heritage of India Series, Calcutta. 
American Ballads and Folk songs, J.A. Alan Lomax, 1934. 

American Folk-Lore Journals, 1911. 

A melodic Index of Child's Ballad Tunes, S.B. Hustvedt, Berkeley, 1936. 

Andhra Historical Research Society Journals, Rajahmundry. 

An Introduction to the Study of Literature, William Henry Hudson, London, 1958. 

A study of Ballad Rhythm with special reference to Ballad music, J.W. Hendren, Princeton, 1936. 
A study of Poetry, Bliss Perry, Boston, 1920. 

Australian Bush Ballads, ed. by: Douglas Steward and Nancy Keesing, Sydney, 1957. 

"Ballad'- Grorge Gregory Smith, Encyclopaedia Britannica, Volume-2, London, 1955. 

"'Ballad'- J. Kinsley, Cassell's Encyclopaedia of Literature, Volume- 1, London, 1953. 

"'Ballad'- Prof. Louise Pound, The Encyclopedia Americana, Volume- III, New York, 1959. 
"Ballads and Broadsides'- C.H. Firth, Essays Historical and Literary, Oxford, 1938. 

"Ballad and Epic'- W.M. Hart, Harvard Stud., xi, 1907. 

Ballads and stories from Tun- Huang, Arthur Waley, London, 1960. 

Ballad criticism in Scandinavia and Great Britain during the Eighteenth century, S.B. Hustvedt., New York, 1916. 
Ballads from Mss. F.J. Furnivall and W.R. Morfil, 2 Vols., Ballad Society, 1868-73. 

"Ballads' - Mrs. Margaret L. Woods, Essays by Divers Hands, ed. G.K. Chesterton, London. 
Ballads of Britain, J. Gross, 1937. 

Ballads of North Malabar, Volume I, C.A. Menon, Madras, 1935. 

Dictionary of World Literary Terms, ed. Joseph T. Shipley, London, 1955. 

Early Popular Poetry of Scotland and the Border, D. Laing, ed. Hazlitt, 2 Vols., 1895. 

English Epic and Heroic Poetry, W.M. Dixon, 1912. 

English Popular Ballads, W.M.Hart, Chicago, 1916. 

English Verse from Spencer to Tennyson, H. Somerville. 

European Balladry, W.J. Entwistle, Oxford, 1939. 

Feeling and Form, Susanne K. Langer, London, 1959. 

Folk-lore in English and Scottish Ballads, L.C. Wimberley, Chicago, 1928. 

Folk-lore Journals, Indian Publications, 3, British India Street, Calcutta-1. 

"Folk music in Korea'- Jae-Ho Lee, Triveni, Vol. xxxii, No.1, Masulipatam, April, 1963. 

Folk songs of India, Hem Barua, Indian Council for Cultural Relations, New Dalhi, 1963. 
Indian Antiguray Volumes: III, XIV, XV, XVIII, XIX, XXXVII, XXXVI, XXXIX, XLIV, XLV. 
Introduction to Old English Ballads, F.B. Gummere, Boston, 1894. 

Minstrelsy of the Scottish Border, Sir Walter Scot, 4 vols., Edinburgh, 1902. 


5503 (గంథ సూచిక 687 


Moharam Folk songs in Telugu, Dr. B. Rama Raju, The Institute of Indo-Middle East Cultural Studies, Hyderabad, 
1964. 


'Omission of the central Action in English Ballads'- John Robert Moore, Modern Philology, Vol.11, 1913-14. 


'On the history of the Ballads 1100-1500' - W.P.Ker, Proceedings of the British Academy, Vol. IV, 1909-1910, 
London. 


Our singing Country, J.A. And Alan Lomax, 1941. 

Poetic origins and the Ballad, Louise Pound, New York, 1921. 

Popular Ballads and Songs, R. Jamieson, 2 Vols., Edinburgh, 1806. 

Popular Ballads of the Olden Time, selected and edited by Frank Sidgwick, London, 1903-12. 
"Primitive Poetry and the Ballad' - essay by F.B. Gummere, Modern Philology, Vol. 1, 1903. 


Religues of Ancient English Poetry, Thomas Percy, edited with a general introduction by Henry B. Wheatley, 3 
Vols., London 1887. 


Scottish Ballads and Scottish Songs, R. Chambers, 3 Vols. Edinburgh, 1829. 
Scottish Historical and Romantic Ballads, J. Finlay, Edinburgh, 1808. 
The Ballad, F. Sidgwick, 1914. 

The Ballads, M.J.C. Hodgart, 1950. 

"The Ballad and Communal Poetry'- F.B.Gummere, Harvard Stud., 1896. 
The Ballad in Literature, T.F. Henderson, Cambridge, 1912. 

The Ballads in Scottish Poetry, Sir J. Fergusson, ed. T. Kinsley, 1955. 
The Ballad of Tradition, GH. Gerould, Oxford, 1932. 

The Ballad Tree, E.K. Wells, New York, 1950. 

The beginnings of Poetry, F.B. Gummere, 1901. 

The Book of Knowledge, Vol. 1. 

The Cambridge history of English Literature, Vol. II, Cambridge, 1908. 


The Common Muse, An anthology of Popular British Ballad Poetry, ed. by Vivian De Sola Pinto and Allan Edwin 
Rodway, London, 1957. 


"The Dramatization of the Robin Hood Ballads' - J.M. Steadman, Modern Philology, Vol. 17, 1919-20. 

"The Development of the German Ballad'- Prof. Dr. Hans Fromm, Universitas, Vil. 6, No.l, 1963. 

The English and Scottish Popular Ballads, F.J. Child, 8 vols., 1857-8, and 1864. 

The English and Scottish Popular Ballads, in one volume with introduction by G.L. Kittredge, Boston, 1904. 
The English Ballad, Robert Graves, 1927. 

"The folk Ballad'- M. Burns., Dalhousie Rev., xxii, 1943. 

"The making of Ballads'"- Gordon Hall Gerould, Modern Philology, Vol. 21, 1923-24. 

The Mediaeval Popular Ballad, J.C.H.R. Steenstrup, Boston, 1914. 

The New Century hand-book of English Literature, ed. by Clarence L. Barnhart, New York, 1956. 


"The Old French "Chansons d' histoire" as a possible origin of the English Popular Ballad' - H.S.Jordan, Revue de 
litt,., Comparee xvi, 1936. 


The Oxford Book of Ballads, ed. Arther Ouiller- couch, Oxford, 1954. 

The Popular Ballad, Francis B. Gummere, London, 1907. 

"The rhythmic Form of the German Folk-songs I'-- George Pullen Jackson, Modern Philology, Vol. 13, 1915-1916. 
"The Scottish Ballads'- J. Speirs, Scrutiny, TV, 1935. 


"The South Western cowboy songs and the English and Scottish popular Ballads' - Louise Pound, Modern Philol- 
ogy, Vol.11, 1913-14. 


"The study of Folk song in America'- H.M. Belden, Modern Philology, Volume 2, 1904-1905. 
"The themes common to English and German Balladry' - A. Taylor, Modern Language Quarterly, Vol.1, 1940. 
Twelve Hundred Years The Literature of England, vol.1, New York, 1948. 


688 తెలుంగు వీరగాథా కవిత్వము 


తెలుంగు 


ఆంధ్రదేశమున వివిధ (ప్రాంతములలోని గాథాకారులు, గ్రామవృద్దులు చెప్పిన అనేక నూతన విషయములు. 

ఆం(ధప(త్రిక ఉగాది సంచికలు. 

ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర, డా॥ యస్వీ జోగారావు, ఆంధ్ర విశ్వకళా పరిషతకాశితము, వాల్తేరు, 1961. 

ఆంధ్ర వాజ్మయ చరిత్రము, డా॥ దివాకర్ల వేంకటావధాని, ఆంధ్రసారస్వత పరిషత్తు, హైదరాబాదు, 1958. 
ఆంధ్రవాజ్మయారంభదశ, ప్రథమ సంపుటము, (AP 709 యుగము, డా॥ దివాకర్ల వేంకటావధాని, హైదరాబాదు, 1960. 
ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము, ఖండవల్లి లక్ష్మీరంజనం, వెంకట రమణా పబ్లికేషన్స్‌, హైదరాబాదు , 1956. 

కటియావుల కాటమరాజు చరిత్రము (పద్యకావ్యము), గుట్టింకొండ భక్తవత్సలకవి, యాదవ సంఘము, తెనాలి, 1926. 
కాటమరాజు కథ, పీరిక, మల్లంపల్లి సోమశేఖరశర్మగారు, మదరాసు ప్రభుత్వ ప్రాచ్య లిఖితపుస్తక భాండాగార ప్రచురణ, 1953. 
కిన్నెర సంచికలు, 1953, 1955. 

క్రీడాభిరామము, వేటూరి Sp js, మణిమంజరి, హైదరాబాదు, 1960. 

కుమారరాముని కథ, పీరిక, నేలటూరి వేంకట రమణయ్య, మదరాసు ప్రభుత్వ ప్రాచ్యలిభిత పుస్తక భాండాగార ప్రచురణ, 1952. 
కుమార సంభవము, నన్నెచోడుడు, వావిళ్ల ప్రతి. 

గృహలక్ష్మి సంచికలు. 

చాటుపద్య మణిమంజరి, ప్రథమ ద్వితీయ భాగములు, వేటూరి ప్రభాకరశాస్త్రి. 

చాటుపద్య రత్నాకరము, దీపాల పిచ్చయ్యశాస్త్రి. 

జానపద గేయాలు, ప్రథమ భాగము, ఎల్లోరా సేకరణ, విశాలాంధ్ర ప్రచురణము, 1955. 

జానపద గేయాలు, ద్వితీయ సంపుటి, ఎల్లోరా సేకరణ, విశాలాంధ్ర ప్రచురణము, 1959. 

జానపద గేయవాజ్మయ పరిచయము, హరి ఆదిశేషువు, శ్రీకాకుళము, 1954. 

జానపద గేయవాజ్మయ వ్యాసావళి, నేదునూరి గంగాధరం, విశ్వసాహిత్యమాల, రాజమండ్రి, 1960. 


KESSE, 


తిరుపతి శ్రీ వేంకటేశ్వరా యూనివర్సిటీ ఓరియంటల్‌ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ వారి లిఖితపుస్తక భాండాగారములోని వీరగాథల |వ్రాంతప్రతులు 
(చూ: అనుబంధము- VII). 

త్రివేణి, ఆంధ్రదేశ జానపద గేయములు, ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ, హైదరాబాదు, 1960. 
తెలుగు ఛందోవికాసము, కోవెల సంపత్ముమారాచార్య, కులపతి సమితి, వరంగల్లు, 1962. 

తెలుంగు జానపదగేయ సాహిత్యము, డా॥ బి. రామరాజు, ఆంధ్రరచయితల సంఘము, హైదరాబాదు, 1958. 
తెలుగు పల్లెపాటలు, ప్రయాగ నరసింహశాస్త్రి, కవితా పబ్లికేషన్స్‌, విజయవాడ-2. 

తెలుగు విజ్ఞాన సర్వస్వము, మొదటి సంపుటి, తెలుగు భాషాసమితి, మద్రాసు 1954. 

దశకుమార చరిత్ర- కేతన. 

దిగుమర్తి సీతారామస్వామిగారి అముద్రిత వ్యాసములు, 1955-57. 

నాజరు సన్మాన సంచిక, భీమవరము, 1962. 

నారాయణమ్మ (పద్యకావ్యము), ముదివర్తి కొండమాచార్యులు, గూడూరు, 1965. 

నా రేడియో ప్రసంగాలు, పింగళి లక్ష్మీకాంతంగారు, ఎమ్‌. ఎస్‌.ఆర్‌. మూర్తి అండ్‌కో. విశాఖపట్టణము, 1968. 
నేను పరిశీలించిన 243 ముద్రిత వీరగాథలు (చూ: అనుబంధము-VD. 

నేను పరిశీలించిన ము[ద్రితాముద్రితములైన 216 వీరగాథానుకరణములు (చూ: అనుబంధము-VI1D. 


KESSE > 


నేను సేకరించిన 67 తాళపత్రగంథములు, 14 కాగితపు ప్రతులు (చూ: అనుబంధము- VII. 


689 


A A dla di A i Si ai Sik A a NS A E SAS A SN SE E SN SA E SN SS E 


నేను సేకరించిన 65 మౌఖిక వీరగాథలు, 70 మౌఖిక వీరగాథానికలు (చూ: అనుబంధము- VII). 

పండితారాధ్య చరిత్ర- పాల్మురికి సోమనాధుండు, చిలుకూరివారి పరిష్భృతము. 

పల్నాటి చరిత్ర, రావి లక్ష్మీనారాయణ, నరసరావుపేట, 1958. 

పల్నాటి వీరచరిత్ర- (ప్రథమ, ద్వితీయ భూమికలు, అక్కిరాజు ఉమాకాంతం, వావిళ్లప్రతి, మదరాసు, 1955. 

పల్నాటి వీరచరిత్ర- పీఠిక, పింగళి లక్ష్మీకాంతంగారు, విశాలాంధ్ర ప్రచురణ, విజయవాడ, 1961. 

పలునాటి వీరచరిత్ర (నాటకము), 3508 ప్రభులింగాచార్యులు, గురిజేపల్లి శంకరాచార్యుల ప్రచురణ, గుంటూరు, 1928. 
పల్లెపదాలు, కృష్ణశ్రీ సంకలితము, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు, 1956. 

ప్రజావాజ్మయము, చింతాదీక్షితులు, విశాలాంధ్ర ప్రచురణాలయము, విజయవాడ. 

పెద్దాపురం సంస్థాన చరిత్రము, శ్రీ వత్సవాయి రాయ 245855), కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్స్‌, రాజమండ్రి, 1947. 
బసవపురాణము- పాల్మురికి సోమనాధుండు, వేటూరి పరిష్భృతము. 

బొబ్బిలికథ (13-2-19465 వాయంబడిన వ్రాతప్రతి), సి. అన్నారావుగారు ఇచ్చినది. 

బొబ్బిలియుద్ధకథ- కీరిక, మల్లంపల్లి సోమశేఖరశర్శ, మదరాసు ప్రభుత్వ ప్రాచ్య లిఖితపుస్తక భాండాగార ప్రచురణ, 1956. 
బొబ్బిలియుద్ధము (చారిత్రాత్మక పరిశోధన), కోట లక్ష్మీనారాయణ రచన, జె.వి. నరసింగరావు ప్రచురణ, హైదరాబాదు, 1965. 
భక్త పలనాటి వీరచరిత్ర (అముద్రితము), కలవల వెంకట సుబ్బారావు, మాచెర్ల, 1964. 

భారతి సంచికలు. 

మదరాసు ప్రభుత్వ ప్రాచ్య లిభఖితపుస్తక భాండాగారములోని వీరగాథల (వ్రాతప్రతులు (చూ: అనుబంధము-VID. 

మధుర కవితలు, ఎల్లోరా, విజయ పబ్లిషింగ్‌ కంపెనీ, విజయవాడ, 1961. 

ముక్తావళి, ముదివర్తి కొండమాచార్యులు, విద్యార్థి పబ్లికేషన్స్‌, ప్రగడవరం, 1963. 

విజ్ఞాన సర్వస్వము, నాలుగవ సంపుటము, తెలుంగు సంస్కృతి-2, తెలుగు భాషాసమితి, మద్రాసు, 1961. 

విజ్ఞాన సర్వస్వము, ఆరవ సంపుటము, విశ్వసాహితి, తెలుగు భాషాసమితి, మద్రాసు. 

వీరశైవాంధ్ర వాజ్మయము, శిష్‌ట్లా రామకృష్ణశాగ్రి, తిరుపతి, 1952. 

రాజవంశ ప్రదీపిక, బత్తుల లక్ష్మయ్య రచన, బేతపూడి జోగి సూర్యప్రకాశరావు ప్రచురణ, తెనాలి, 1909. 

రేనాటి వీరుడు (నవల), కలవటాల జయరామారావు, భవానీ (గంథమాల, జమ్మలమడుగు, 1925. 

శ్రీకాళహస్తీశ్వర శతకము, ధూర్జటి. 

శ్రీ చౌడేశ్వరీ పూజావిధానము, గుజ్బము సర్వయ్య, 1926-27. 

శ్రీ చౌడేశ్వరీ పాటలు- పద్యములు, DED సర్వయ్య, పప్పూరు చిన్న చౌడప్ప ప్రచురణ, సింహాద్రిపురము, 1959. 

శ్రీ మదన కుంభినీ యుద్ధము అను పెద్దిరాజు నాటకము, గోవుల నాగేశ్వరకవి, కొత్తపల్లి, 1962. 

శ్రీ మాచెర్ల చెన్నకేశవ క్షేత్ర మాహాత్యము, సూరపరాజు వేంకటరామయ్య, మాచెర్ల, 1965. 

శ్రీశైల క్షేత్రము, బులుసు వేంకట రమణయ్య, బాలసరస్వతీ బుక్‌ డిపో, కర్నూలు, 1958. 

శుక సప్తతి, పాలవేకరి కదిరీపతి. 

సరాగాలు (జానపదగేయ సంపుటి), ఎల్లోరా, విజయ పబ్లిషింగ్‌ కంపెనీ, విజయవాడ, 1961. 

సెలయేరు (జానపద గేయములు), నేదునూరి గంగాధరం సంకలితము, దేశోద్ధారక (గంథమాల, హైదరాబాదు, 1955. 
హంసవింశతి, అయ్యలరాజు నారాయణామాత్యుండు. 

(ఇంకను తోడ్పడిన గ్రంథములును వ్యాసములును ఈ సిద్ధాంత గంథమున ఆయా స్థలములలో యరథోచితముగా సూచింపంబడినవి). 


690 తెలుంగు వీరగాథా కవిత్వము 


అనుబంధము-X 
సందర్శించిన గ్రంథాలయములు 


1. జిల్లా కేంద్ర గ్రంథాలయము, శ్రీకాకుళము. 

2. వెల్‌ లక్‌ మునిసిపల్‌ లైబ్రరీ, విజయనగరము. 

3. హిందూ రీడింగ్‌ రూమ్‌, విశాఖపట్టణము. 

4. శారదా గంథాలయము, అనకాపల్లి. 

5. శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయము, పిఠాపురము. 

6. గౌతమీ గంధథాలయము, రాజమండి. 

7. లోకల్‌ SPÖ, తణుకు. 

8. సారస్వత నికేతనము, వేటపాలెము. 

9. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాల గ్రంథాలయము, తిరుపతి. 

10. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధనాసంస్థ లిభఖితపుస్తక భాండాగారము, తిరుపతి. 
11. మదరాసు విశ్వవిద్యాలయ గంథాలయము, మదరాసు. 

12. మదరాసు ప్రభుత్వ ప్రాచ్య 99838 భాండాగారము, మదరాసు. 


13. ఉస్మానియా విశ్వవిద్యాలయ (గంథాలయము, హైదరాబాదు. 


691 


93205 599 - XI 
సంవేదకులు (Informants) 


శక్తి కథలు: - 


1. 


R DO ND 


కంట చిన్నయ్యదాసు, భీమవరము, పశ్చిమగోదావరి జిల్లా. 
డక్కా దేవదానము, కంచర పాలెము, నెల్లూరు జిల్లా. 
దుంపా రామిరెడ్డి, బొజ్ఞాయిపల్లె, కడప జిల్లా. 

గున్నం మస్తాను, కోవూరు, నెల్లూరు జిల్లా. 


పలనాటి బీరకథలు: - 


ర్‌. 


పల్నాటి వీరాచార పీఠాధిపతి, శ్రీ పిడుగు నరసింహంగారు, 
కారెంపూడి, గుంటూరు జిల్లా. 

208 హనుమంతు, ఆల్తూరుపాడు, నెల్లూరు జిల్లా. 

ఆలిసెట్టి వెంకటేశ్వర్లు, జానపాడు, గుంటూరు జిల్లా. 

జక్కంపూడి అయితము, గణేశ్వరపాడు, గుంటూరు జిల్లా. 


కాటమరాజు కథలు: - 


9. 


10. 
11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
21. 


కొడాలి సీతారామాంజనేయులు, కుచ్చికాయలపూడి, కృష్ణాజిల్లా. 
కొడాలి సోమయ్య, కుచ్చికాయలపూడి, కృష్ణాజిల్లా. 
గుజ్జర్లపూడి మస్తాను, పెరికగూడెము, కృష్ణాజిల్లా. 
గుజ్జర్లపూడి చింతాలు, పెరికగూడెము, కృష్ణాజిల్లా. 
తోడేటి సుబ్రహ్మణ్యము, పెడకంటిపల్లె, చిత్తూరు జిల్లా. 
శూలం గోవిందు, ప్రొద్దుటూరు, కడప జిల్లా. 

శూలం నారాయణ- ప్రొద్దుటూరు, కడప జిల్లా. 

మోడి ముసలయ్య- 99353, నెల్లూరు జిల్లా. 
పూజారి సుబ్బయ్య- గంగదొనకొండ, నెల్లూరు జిల్లా. 
దమ్మాలపాటి లింగప్ప, గామాలపాడు, గుంటూరు జిల్లా. 
తాళ్లూరు కోటయ్య, కంకణంపాడు, నెల్లూరు జిల్లా. 
ఆరాధ్యుల పిచ్చయ్య, ఎడవూరు, గుంటూరు జిల్లా. 
బొడ్డెబోయిన గంగయ్య, వెంగళాపురము, నెల్లూరు జిల్లా. 


బొబ్బిలివరున కథలు: - 


22, 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 


ఇంగువ నరసన్న పెరవలి, పశ్చిమగోదావరి జిల్లా. 

గెల్లా అరవాలమ్మ, పెద వాడపల్లి, పశ్చిమగోదావరి జిల్లా. 
శివజంగం దేవయ్య, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ జిల్లా. 
బయల్బాటి 273, దొర్నిపాడు, కర్నూలు జిల్లా. 
గుండా లాలన్న్మ అయ్యవారిపల్లె, కడప జిల్లా. 

ఇంగువ వెంకటస్వామి, కుమ్మర్ల గన్నవరము, కృష్ణాజిల్లా. 
నిర్హం చిన్న నాగన్న, చెలిమళ్ల రుద్రవరము, కర్నూలు జిల్లా. 
డేగల సుబ్బారావు, నరసన్నపాలెము, కృష్ణాజిల్లా. 

ఇప్పె రుద్రప్ప, నంద్యాల, కర్నూలు జిల్లా. 

ఇప్పె శివయ్య, నంద్యాల, కర్నూలు జిల్లా. 

యడవల్లి రామలింగము, కాకరవాడ, కర్నూలు జిల్లా. 
జంగం చిన్న లాలన్న్మ 883, కడప జిల్లా. 


. కడివేటి వెంకట సుబ్బయ్య, గూడూరు, నెల్లూరు జిల్లా. 

. కొండీటి వెంకటరమణ, బోడింపల్లె, చితూరు జిల్లా. 

. గుమ్మడి పండయ్య, తుమ్మూరు, నెల్లూరు జిల్లా. 

. ఇటికాల నరసడు, పిడికిరాల (కిషన్‌ నగర్‌), మహబూబ్‌నగర్‌ జిల్లా. 
. జంగం రామచంద్ర, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ జిల్లా. 

. దాసరి బండారు, తోటపాలెము, శ్రీకాకుళం జిల్లా. 

. తుపాకుల మారెయ్య, గానుగచింత నగరు, చిత్తూరు జిల్లా. 

. ముత్తెం తిరుపతమ్మ, నూతనకల్‌, నల్లగొండ జిల్లా, 

. మూలల్ల రోజమ్మ, చెలిమళ్ల రుద్రవరము, కర్నూలు జిల్లా. 

. వారణాసి లక్ష్మన్న, బాల్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా. 

. పంతకాని వెంకటరత్నం, నిడదవోలు, పశ్చిమగోదావరి జిల్లా, 


లఘు బీరగాథలు: - 


45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
54. 
55. 
56. 
57. 
58. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 


ఎటుకల చిన్నరామక్క కడప. 

మామద్దు నరసన్న నంద్యాల, కర్నూలు జిల్లా. 

చిట్టాల బాలమ్మ, చెలిమళ్ల రుద్రవరము, కర్నూలు జిల్లా. 
మూలల్ల రోజమ్మ, చెలిమళ్ల HSD, కర్నూలు జిల్లా. 
పొన్నం వెంకయ్య, నూతనకల్‌, నల్లగొండ జిల్లా. 

బొగ్గవరపు కోటయ్య, జానపాడు, గుంటూరు జిల్లా. 

అలమండ తాతయ్య, తోటపాలెం, శ్రీకాకుళం జిల్లా. 

కొండీటి వెంకటరమణ, బోడింపల్లె, చిత్తూరుజిల్లా. 

బండపల్లి లింగయ్య, నూతనకల్‌, నల్లగొండ జిల్లా. 

(ఒక జానపద ()- చిన్నమండెం, కడప జిల్లా. 

దారా 0895), కొటాల, చిత్తూరు జిల్లా. 

మల్లు స్వరాజ్యమ్మ, రాయనగూడెము, నల్లగొండ జిల్లా. 

ఎన్‌. గోపాలరెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లా. 

పిచ్చుకుంట్ల చిన్ననాగన్న, చెలిమళ్ల HÖSS», కర్నూలు జిల్లా. 
దుంపా చిన్నారమ్మ, బొజ్ఞాయిపల్లె, కడప జిల్లా. 

శివజంగం శంకరమ్మ, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ జిల్లా. 

నాగెళ్ల సుబ్బారాయుడు, కోవెలకుంట్ల, కర్నూలు జిల్లా. 

దారా శామ్యూలు, గుళ్లదుర్తి, కర్నూలు జిల్లా. 
దుంపా శ్రీరాములురెడ్డి, బొజ్జాయిపల్లె, కడప జిల్లా. 
పులుసు నాగడు, నూతనకల్‌, నల్లగొండ జిల్లా. 

పిట్టల లక్ష్మీనరసయ్య, పాతర్లపాడు, నల్లగొండ జిల్లా. 

(ఒక బవనీల ec) - తోటపాలెము, శ్రీకాకుళం జిల్లా. 


వీరగాథానుకరణములు - బుట్ఞకథలు: - 


67. 
68. 


69. 
70. 


షేక్‌ నాజర్‌, గుంటూరు. 

వారణాసి సత్యనారాయణశాగ్త్రి, కృష్ణాయపాలెము, పశ్చిమగోదావరి 
జిల్లా. 

తిరునగరి రామాంజనేయులు, మాచెర్ల, గుంటూరు జిల్లా. 
డి.ఏ.నారాయణ (కుమ్మరిమాష్టారు), విజయనగరము, విశాఖ జిల్లా. 


692 తెలుంగు వీరగాథా కవిత్వము 
933905 59 - XII 
AA 
సహకరించిన మిత్రులు 
కోస్తా జిల్లాలు: - 19. శ్రీ తిరునగరి రామాంజనేయులు- మాచెర్ల, పల్నాడు, గుంటూరు 
1. శ్రీకె. సిద్ధారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, శ్రీకాకుళము. జిల్లా. 
2. శ్రీ ఎన్‌. రమణమూర్తి- ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, 20. శ్రీ యస్‌.యం.సుభానీ- రాయవరము, పల్నాడు, గుంటూరు 
శ్రీకాకుళము జిల్లా, 
3. శ్రీ డి.ఎ. నారాయణ (కుమ్మరి మాష్టారు)- బుజ్బికథకుండు, 21. శ్రీ ఘంటం వెంకట కృష్ణశా(స్త్రి- రెంటచింతల, పల్నాడు, 
విజయనగరము. గుంటూరు జిల్లా. 
4. శ్రీ పియస్‌. ప్రకాశరావు- బుజ్జికథకుండు, విజయనగరము. 22. శ్రీ చిటిప్రోలు కృష్ణమూర్తి- గామాలపాడు, పల్నాడు, గుంటూరు 
5. శ్రీ కోట లక్ష్మీనారాయణ- బొబ్బిలి, శ్రీకాకుళము జిల్లా. జల్లా, 
6. Gi క. సుబ్బరాజుూ- అనకాపల్లి, విశాఖ జిల్లా. 23. శ్రీమేడిపండు రామచంద్రరావుగారు- గుత్తికొండ, 5 
7. డా॥ తనికెళ్ల సత్యనారాయణ- పిఠాపురము, తూర్పు గోదావరి br 
a 24. శ్రీ దొనకొండ లక్ష్మీకాంతదాసు- గంగదొనకొండ, దర్శి 
kä గాధరం- రాజమండ్రి, తూర్పు గోదావరి Tern 
- (e) o- రాజమండడి, 9) 
25. శ్రీ ఎ. బాలకోటయ్య- ఉపాధ్యాయుడు, గంగదొనకొండ, దర్శి 
జిల్లా. 

A a తాలూకా, నెల్లూరు జిల్లా. 
ülal lll 26. శ్రీ కె. గరటారెడ్డి- విద్వార్లి, కనిగిరి, నెల్లూరు జిల్లా 
ప JA M అ శకట - M 8 ANA క 

పశ్చిమ గోదావరి జిల్లా. | 3 5 56 «bj 
28. శ్రి ఎం.వి.కృషమూరి- ఉపాధ్యాయుడు, వెంగళాపురము, కనిగిరి 
11. శ్రీ ఆర్‌. మోజస్‌- ఉపాధ్యాయుడు, 00590, భీమవరము, li 2 క లీ 
తాలూకా, నెలూ లా. 
పశిమ గోదావరి జిల్లా. e 7 
చ M 29. శ్రీ రాయల మాలకొండయ్య- ఇంజనీరింగ్‌ విద్యార్థి, 275553, 
12. శ్రీ పి. రాజారావు- ఉపాధ్యాయుడు, లంకపేట, భీమవరము, wee WE M 
తాలూకా, నెల్లూరు జిల్లా. 
SAD గోదావరి జిల్లా. 
చ ~ 30. శ్రీ యస్‌. వెంకట శివయ్య- తెలుంగు పండితుండు, వెలిగండ్ల, 
13. శ్రీ బొప్పన విశ్వేశ్వరరావు- కోడూరు, గుడివాడ తాలూకా, ప aiamaa i 
కృషాజిల్లా, 0 
VEST, 31. శ్రీ ఎ. జోసఫ్‌- ఉపాధ్యాయుడు, కంకణంపాడు, కనిగిరి 
3 - 
14. శ్రీ షేక్‌ నాజరు బుట్జికథకుండు, గుంటూరు. తాలూకా నెల్లూరు జిల్లా. 
15. శ్రీ లింగంనేని రామప్రసాద్‌- పిడుగురాళ్ల, పల్నాడు, గుంటూరు 32. శ్రీ ఊట్ల శ్రీరామమూర్తి నెల్లూరు. 
27 33. శ్రీ పద్మంసెట్టి సారంగపాణి- ఊటుకూరు, నెల్లూరు జిల్లా. 
16. శ్రీ లింగంనేని రంగారావు- గుత్తికొండ, పల్నాడు, గుంటూరు 34. శ్రీ బులుసు వెంకట రామమూర్తి- గోగినేని పురము, గూడూరు, 
జిల్లా నెల్లూరు జిల్లా. 
17. శ్రీ రామరాజు రామయ్య- కారెంపూడి, పల్నాడు, గుంటూరు క 8 ముదివర్తి కొండమాచార్యులు- గూడూరు, నెల్లూరు జిల్లా. 
జిల్లా. 
§ Loo 
18. ori 8. nöödoK ÄSE- కూరెళ్ల. వలానే kolm 0 790 


జిల్లా. 


36. శ్రీ దుంపా శ్రీరాములురెడ్డి- తిరుపతి, చిత్తూరు జిల్లా. 


సహకరించిన మిత్రులు 693 


37. 
38. 


39. 


40. 


41. 


42. 


43. 


44, 
45. 


46. 


47. 


48. 


49. 


50. 


శ్రీ యమ్‌. ధర్మయ్య- తిరుపతి, చిత్తూరు జిల్లా, 

శ్రీ కొంగర పట్లాభిరామ చౌదరి- కొటాల, చంద్రగిరి తాలూకా, 
2) 

చితూరు జిల్లా. 

శ్రీ దుంపా రామిరెడ్డి- బొజ్జాయిపల్లె, పులివెందుల తాలూకా, 

కడప జిల్లా, 

శ్రీ దుంపా చినవెంకటరెడ్డి- పెద్ద పసుపుల, జమ్మలమడుగు 

తాలూకా, కడప జిల్లా. 

శ్రీ బంగారు సుబ్బారాయుడు (కరణము), పెద్దపసుపుల, 

జమ్మలమడుగు తాలూకా, కడప జిల్లా. 

శ్రీ గజ్జెల వెంకట్రామయ్య (యాదవుడు, అయ్యవారిపల్లె, 

ప్రొద్దుటూరు తాలూకా, కడప జిల్లా. 

శ్రీ దండె చినరామిరెడ్డి- కాకరవాడ, కోవెలకుంట్ల తాలూకా, 

శ్రీ గంగయ్య (యాదవుడు) పెద్ద యమ్మనూరు, కర్నూలు జిల్లా. 

శ్రీ కర్నాటి అయ్యపరెడ్డి, (గ్రామ మునసబు) రూపనగుడి, 

కోవెలకుంట్ల తాలూకా, కర్నూలు జిల్లా. 

శ్రీ బుడ్డా శివారెడ్డి- ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల తాలూకా, 

శ్రీ బుడ్డా దస్తగిరిరెడ్డి- ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల తాలూకా, 

శ్రీ భాణా శివస్వామిరెడ్డి- చెలిమళ్ల రుద్రవరము, నందికొట్మూరు 

తాలూకా, కర్నూలు జిల్లా. 

శ్రీమతి లక్ష్మమ్మ- చెలిమళ్ల రుద్రవరము, నందికొట్మూరు 

తాలూకా, కర్నూలు జిల్లా. 

శ్రీ పి. నరసప్ప- చెలిమళ్ల రుద్రవరము, నందికొట్మూరు 


తాలూకా, కర్నూలు జిల్లా. 


51. శ్రీ పైడేల రామకృష్ణారెడ్డి- దొర్నిపాడు, కోవెలకుంట్ల తాలూకా, 
52. శ్రీ ఎ. సత్యనారాయణరాజు- కదిరి, అనంతపురం జిల్లా. 


తెలంగాణా: - 

53. డా॥ బి. రామరాజుగారు- హైదరాబాదు. 

54. డా॥ శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు- హైదరాబాదు. 

55. శ్రీ గుబ్బల సూర్య అప్పారావు- చిక్కడపల్లి, హైదరాబాదు. 

56. శ్రీ సూరంపూడి సీతారామయ్య- చిక్కడపల్లి, హైదరాబాదు. 

57. శ్రీ మహమ్మద్‌ అన్వర్‌- నూతనకల్‌, సూర్యాపేట తాలూకా, 
నల్లగొండ జిల్లా. 

58. శ్రీ మల్లయ్య- నూతనకల్‌, సూర్యాపేట తాలూకా, నల్లగొండ 
జిల్లా. 

59. శ్రీ విద్వాన్‌ నాగం మల్లారెడ్డి- నూతనకల్‌, సూర్యాపేట తాలూకా, 
నల్లగొండ జిల్లా. 

60. శ్రీ యానాల యాదగిరిరెడ్డి- నూతనకల్‌, సూర్యాపేట తాలూకా, 
నల్లగొండ జిల్లా. 

61. శ్రీ పులిపాటి యాదగిరి- నూతనకల్‌, సూర్యాపేట తాలూకా, 
నల్లగొండ జిల్లా. 

62. శ్రీ టి. దామోదరరెడ్డి- పాతర్లపాడు, సూర్యాపేట తాలూకా, 
నల్లగొండ జిల్లా. 

63. శ్రీ కె. పరంధామం- పాతర్లపాడు, సూర్యాపేట తాలూకా, 
నల్లగొండ జిల్లా. 

64. శ్రీ టి.ఆర్‌.బి. (ప్రసాద్‌- కిషన్‌ నగర్‌ (విడికిరాల), 
మహబూబ్‌నగర్‌ జిల్లా. 

65. శ్రీ వి. రామాచారి- కిషన్‌ నగర్‌ (పిడికిరాల), మహబూబ్‌నగర్‌ 
జిల్లా. 


66. శ్రీ పి. రాములు- షాద్‌నగర్‌, మహబూబ్‌నగరు జిల్లా. 


694 


తెలుంగు వీరగాథా కవిత్వము 


అనుబంధము-XnI 
ఆచార్య తంగిరాల వేంకట సుబ్బారావుగారి సిద్ధాంత గ్రంథము 


66 99 
తెలుగు వీరగాథా కవిత్వము 
ముద్రణ సమితి 
L. మహారాజు పోషకులు: - 4) శ్రీ ఎం. లక్ష్మీనారాయణ యాదవ్‌గారు, హైదరాబాద్‌. 
1) మా చిరంజీవులు: “కాళ్లి-రాము-సీత-శీను -శశి” 5) శ్రీమతి తంగిరాల లక్షమూర్తి- శ్రీ తంగిరాల నరసింహమూర్తి 
“కాళి” = చి॥ తంగిరాల వెంకట సుబ్బావధానులు (న్యూజిలాండ్‌) దంపతులు, బెంగుళూరు. 
“రాము” = చి॥ తంగిరాల సీతారామరాజు alias శ్రీరామమూర్తి 6) శ్రీమతి చక్రావధానుల పద్మ- శ్రీలంక చంద్రశేఖరం దంపతులు, 
“సితి = Dir FII తంగిరాల సీతామహాలక్ష్మి బెంగుళూరు. 
“శీను” = Di తంగిరాల శ్రీనాథ కవిసార్వభౌమ 7) కీ.శే. లంక అనంత పద్మనాభశాగస్తిగారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని 
“శశి” = Di సౌ॥ డా॥ తంగిరాల రేవతీ శశిప్రియ శ్రీమతి లంక (భళ్ళమూడి) నాగమణిగారు, నూజివీడు, కృష్ణాజిల్లా. 
2) శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డిగారు (ఉయ్యాలవాడ, కర్నూలు జిల్లా 8) శ్రీమతి పిల్లలమల్టి (భళ్ళమూడి) సత్యభామ- శ్రీ పిల్లలమల్జీ 
(సంధాత: శ్రీముక్కమళ్ళ నారాయణరెడ్డిగారు, కోవెలకుంట్ల) రామకృష్ణారావు దంపతులు, న్యూజివీడు, కృష్ణాజిల్లా, 
9) శ్రీ దుత్తా బాబూరావుగారు, హైదరాబాద్‌. 
3) (ప్రముఖ కవి కీ.శే. దేవరకొండ బాలగంగాధర తిలక్‌గారి K 
10 ఎ. విజయభాసరరెడిగారు రు, కర్నూలు జిలా. 
స్మారకంగా వారి సంతానం: డా॥ సత్యనారాయణమూర్తి (యు.కె.), Au a గారు అకు కరు కక 
డా॥ సుబ్రహ్మణ్యం (యు. ఎన్‌. ఏ.), శ్రీమతి చంద్రలేఖ 11) ఆచార్య చన్నాప్రగడ జయలక్ష్మిగారు, బెంగుళూరు. 
(యు. ఎస్‌.ఎ.) 12) x $S నారవరాజు వర్వతవర్భని- శ్రీ నారవరాజు 
సూర్యనారాయణ దంపతులు, బెంగుళూరు. 
IL. రాజ పోషకులు: - 13) శ్రీవుతి పోతుకూచి విజయలక్ష్మి - PII పోతుకూచి 
1) మా అన్నయ్య: శ్రీ టి.వి.కె. సోమయాజులుగారు (శ్రీ తంగిరాల ఉమాభట్టీ శ్వర శర్మ దంపతులు, కాకినాడ. 
జిల్లా, రవికిరణ్‌ దంపతులు, బెంగుళూరు. 
2) మా ws కర్నల్‌ తంగిరాల కృష్ణమూర్తిగారు. కాకినాడ, 15) శ్రీమతి దర్శి శ్రీలక్ట్మీదే వి- శ్రీదర్శి లక్మీవేంకటే శ్వర 
ME EE వరప్రసాదరావు పంతులు దంపతులు, బెంగుళూరు. 
3) “దాన రాధేయ” శ్రీ సకలా నరసింహులుశ్రేష్షిగారు, “ప్రతిభ 
9 16) తెలుగు DS సమితి, బెంగుళూరు. (అధ్యక్షులు: TI ఎ. 
జ్యయళట్రీ హౌస్‌”, బెంగుళూరు. క 
రాధాకృష్ణరాజుగారు; ప్రధానకార్యదర్శి; శ్రీ ఎ.కె. జయచం ద్రారెడ్డి 
4) GM. Group అధీనేత శ్రీ గ్రంథి మల్లికార్డునరావుగారు, గారు Soni శ్రే కె. Makrussi) 
బెంగుళూరు. 
17) శ్రీ ఎం. వరదరాజుగారు, (22955 హోటల్‌, బెంగుళూరు 
5) 8 కర్నాటి చినవెంకటరెడ్డిగారు, రూపనగుడి, కర్నూలు జిల్లా. 
5 స (సంధాత: శ్రీ కె. గంగరాజుగారు) 
6) శ్రీమతి బి. శ్రీకృష్ణవేణిగారు Deputy Transport Commis- 
sioner, కడప. IV. విశిష్ట సభ్యులు:- (1, 2 సంఖ్యలు తప్ప, తక్కిన అందరూ 2012- 
2013లో చేరిన వారు):- 
II. పోషకులు:- 
1) “అన్నయ్య”-“బాచి తమ్ముడు” -“బుల్లితమ్ముడు” (2000 
1) శ్రీ బసిరెడ్డి శ్రీనివాసులురెడ్డిగారు, నెల్లూరు. సంవత్సరములో చేరారు). (“అన్నయ్య”= శ్రీ టి.వి.కె. 
2) శ్రీమతి అంబికా అనంత్‌గారు, బెంగుళూరు. సోమయాజులుగారు; “బాచి తమ్ముడు”= DI తంగిరాల 
3) ఆచార్య ఆర్వీయస్‌. సుందరంగారు, మైసూరు. భాస్మరరావు; “బుల్లితమ్ముడు”= Di తంగిరాల కృష్ణమూర్తి.) 


తెలుగు వీరగాథా కవిత్వము 695 


2) శ్రీ ఎం. రామచంద్ర ప్రసాద్‌గారు, నెల్లూరు. (2001లో చేరారు). 

3) శ్రీ బి హనుమారెడ్డిగారు, ఒంగోలు (ఇక్కడి నుండి 2012- 
2013లో చేరినవారు). 

4) శ్రీ చిటిప్రోలు కృష్ణమూర్తిగారు, గుంటూరుజిల్లా. 

5) TW రాచకొండ నరసింహశర్శగారు, విశాఖపట్టణం. 

6) డా॥ గన్నమరాజు గిరిజామనోహరబాబుగారు, వరంగల్లు. 

7) ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు, హైదరాబాద్‌. 

8) శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు, విజయవాడ. 

9) శ్రీ ఎం. వేణుగోపాలయ్యగారు, నెల్లూరు. 

10) ప్రముఖ కవి కీ.శే. మల్లవరపు జాన్‌గారి స్మారకార్థం వారి 
కుమారుడు శ్రీ మల్లవరపు రాజేశ్వరరావుగారు, ఒంగోలు. 

11) కీ.శే. వేటూరి ప్రభాకరశాస్తిగారి జ్ఞాపకార్థం వారి కుమారులు 
ఆచార్య వేటూరి ఆనందమూర్తిగారు, బెంగుళూరు. 

12) శ్రీ ఎ.కె. జయచంధ్రారెడ్డిగారు, బెంగుళూరు. 

13) శ్రీ బుల్లా సుబ్బారావుగారు (1.A.S. Retired), బెంగుళూరు. 

14) శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డిగారు, హైదరాబాద్‌. 

15) డా॥ 8. ఉదయశంకర్‌గారు, నంద్యాల, కర్నూలు జిల్లా. 

16) శ్రీమతి పి. పద్మినిగారు, బెంగుళూరు. 

17) శ్రీ ఇడమకంటి లక్ష్మీరెడ్డిగారు, బెంగుళూరు. 

18) ఆచార్య ఎన్‌. భక్తవత్సలరెడ్డిగారు, మహంకాళీదేవి పుత్తూరు, ఎర్చేడు 
మండలం, చితూరు జిల్లా. 

19) డా॥ వి. నారాయణప్పగారు, ఢిల్లీ విశ్వవిద్యాలయం. 

20) శ్రీ తెలిదేవర సుబ్బారావుగారు, బెంగుళూరు. 

21) (Bi పి.ఎస్‌. సుబ్రహ్మణ్యంగారు, బెంగుళూరు. 

V. గౌరన నభ్యులు: - 

a) 2000-2002 మధ్య చేరినవారు: - 

1) డా॥ ఇప్పగుంట మాధవరావుగారు, కందుకూరు. 

2) డా॥ రాచకొండ నరసింహశర్మగారు, విశాఖపట్టణము. 

3) “దాన రాధేయ” శ్రీ సకలా నరసింహులు శ్రేష్టిగారు, బెంగుళూరు. 

4) 8.4. ఏరాసు అయ్యపురెడ్డిగారు, హైదరాబాద్‌. 

5) శ్రీ రావులపాటి సీతారామారావుగారు (ఐ.పి. యస్‌. ), హైదరాబాద్‌. 

6) కీ.శే. పఠాభిగారు, బెంగుళూరు. 

7) డా॥ 3. బాపురెడ్డిగారు, హైదరాబాద్‌. 

8) ఆచార్య కోరాడ మహదేవశాస్ర్తిగారు, చెన్నై. 

9) డా॥కె. ఆశాజ్యోతిగారు, బెంగుళూరు. 


10) 
11) 
12) 
13) 
14) 
15) 
16) 


17) 


డా॥ పి. శ్రీనివాస గురుమూర్తిగారు, కర్నూలు. 

డా॥ జియస్వీ. ప్రసాద్‌గారు, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా. 
(Pi పి.వి. కృష్ణారెడ్డిగారు, పూనా. 

శ్రీ బి. చీనియా నాయక్‌గారు, అనంతపురం. 

డా॥ (ప్రసాదరాయ కులపతిగారు, గుంటూరు. 

శ్రీమతి బి. శ్రీకృష్ణవేణిగారు, గుంటూరు. 

డా॥ ఆవంత్స సోమసుందర్‌గారు, పిఠాపురం, తూర్పుగోదావరి 
జిల్లా. 


శ్రీ బి. శేషారెడ్డిగారు, నెల్లూరు. 


b) 2012-2013 మధ్య చేరినవారు: - 


1) 
2) 
3) 
4) 
5) 
6) 


7) 

8) 

9) 

10) 
11) 
12) 
13) 
14) 
15) 
16) 
17) 
18) 


19) 
20) 


21) 
22) 
23) 


శ్రీ అత్తిలి వేంకట రమణగారు, నూజివీడు, కృష్ణాజిల్లా. 
ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు, హైదరాబాద్‌. 

ఆచార్య ఎన్‌. గోపిగారు, హైదరాబాద్‌. 

శ్రీ OL. సూర్యనారాయణగారు, బెంగుళూరు. 

శ్రీ ఎన్‌.ఎస్‌. మూర్తిగారు, బెంగుళూరు. 

శ్రీమతి ఎస్‌. ధనలక్ష్మి- శ్రీ ఎస్‌. వాసుదేవరాజు దంపతులు, 
బెంగుళూరు. 

డా॥ మన్నవ భాస్మరనాయుడుగారు, తిరుపతి. 

డా॥ అమళ్ళదిన్నె వెంకట రమణ (ప్రసాద్‌గారు, అనంతపురం. 
డా॥ వెలగా వెంకటప్పయ్యగారు, తెనాలి, గుంటూరు జిల్లా. 
శ్రీ గుత్తికొండ సుబ్బారావుగారు, మచిలీపట్నం, కృష్ణాజిల్లా. 
డా॥ కాసల నాగభూషణంగారు, 33). 

(PI వకుళాభరణం రామకృష్ణగారు, హైదరాబాద్‌. 

శ్రీమతి వకుళాభరణం లలితగారు, హైదరాబాద్‌. 

శ్రీ మునిపల్లె బి. రాజుగారు, హైదరాబాద్‌ 

డా॥ పి. హెచ్‌. (ప్రసాద్‌గారు, బెంగుళూరు. 

శ్రీమతి లలితా (ప్రసాద్‌గారు, బెంగుళూరు. 

శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజిగారు, విజయవాడ. 

శ్రీ శేషగిరి సత్యనారాయణగారు, తాడేపల్లిగూడెం, పశ్చిమ 
గోదావరి జిల్లా. 

డా॥ అక్కిరాజు రమాపతిరావుగారు, హైదరాబాద్‌. 

కీశే బి.ఎస్‌. నెహ్రూగారు, ద్రాక్షారామం, తూర్పు గోదావరి 
జిల్లా. 

డా॥ రావి ప్రేమలతగారు, హైదరాబాద్‌. 

ఆచార్య వి. రామచంద్ర చౌదరిగారు, చైన్నై 

శ్రీ టి.ఎన్‌. బాలాజీగారు, బెంగుళూరు. 


696 తెలుంగు వీరగాథా కవిత్వము 
24) 8.3. డా॥ గాదిరాజు సుబ్రహ్మణ్యంగారు, నెల్లూరు. 59) శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మిగారు, (బెంగుళూరు). 
25) 8 వి.వి. సుబ్రహ్మణ్యంగారు, రాజమం. 
VI. సభ్యులు:- (2000-2002 మధ్య చేరినవారు) 
26) శ్రీ ముక్మమళ్ళ నారాయణరెడ్డిగారు, కోవెలకుంట్ల, కర్నూలు జిల్లా. 
27) Gi జి. రామిరెడ్డిగారు, కోవెలకుంట్ల, కర్పూలు జిల్లా. 1) శ్రీమతి చల్లా పద్మావతి, గుంటూరు. 
29) శ్రీ గుండా సత్యనారాయణగారు, బేతంచెర్ల, కర్నూలు జిల్లా. 3)  కీశే, పి, మోహన్‌గారు, విజయనగరం. 
3౩0) డా॥ జోస్యుల సదానందశాస్తిగారు, అనంతపురం. 4) _ శ్రీ ఎ.కె. జయచంధ్రారెడ్డిగారు, బెంగుళూరు. 
31) శ్రీ జి. వెంకటరెడ్డిగారు, సనానత పబ్లికేషన్స్‌, బెంగుళూరు. 5) మహమ్మద్‌ దిలావర్‌గారు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా, 
32) శ్రీ అగస్యరెడ్డి వెంకురెడ్డిగారు, నెల్లూరు. 6) శ్రీ దుత్తా బాబూరావుగారు, హైదరాబాద్‌. 
33) ఆచార్య గల్లా చలపతిగారు, తిరుపతి. 7) కీ.శే, డా॥ వి.వై.వి. సోమయాజిగారు, తణుకు, పశ్చిమ గోదావరి 
34 (PI తంబికెట్టి రామకృష్ణకవిగారు, బెంగుళూరు. జిల్లా. 
85) శ్రీ వై. రామాంజనేయులుగారు, ముంబై. 8) _ శ్రీ కామిశెట్టి శ్రీనివాసులుగారు, హైదరాబాద్‌. 
36) శ్రీమతి మారుతీ శ్రీలత- శ్రీ వి. సురేంద్రనాథ్‌ దంపతులు, 9) _ శ్రీ పాతమత్తిగిరి సుబ్రహ్మణ్యంగారు, హోసూరు, తమిళనాడు. 
బెంగుళూరు. 
° 10) ఆచార్య జి.ఎస్‌. మోహన్‌గారు, బెంగుళూరు. 
37) ఆచార్య కె. మలయవాసినిగారు, విశాఖపటణం. 
E 11) శ్రీ చిలకల వెంకట సుబ్బారెడ్డిగారు, బెంగుళూరు. 
38) శ్రీమతి బులుసం వెంకటరత్నం (“'చంటమ్మాయి” గారు, 
తజకురడ 12) శ్రీ గింజల నరసింహారెడ్డిగారు, నూతనకల్లు, నల్లగొండ జిల్లా. 
39) శ్రీమతి బులుసు వెంకట శారదాదేవిగారు, రాజమండి. 13) కీ.శే, వై.ఎస్‌. శాస్త్రిగారు, చెన్నై. 
40) శ్రీమతి బులుసు వెంకట విజయలక్ష్మిగారు, విశాఖపట్టణం. 14) క్రీశే, దా॥ పంపన సూర్యనారాయణగారు, పెద్దాపురం, తూర్పు 
41) శ్రీ సి, జయరామరెడ్డిగారు, బెంగుళూరు. గలసి తెల్ల 
42) ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లుగారు, కుప్పం, చిత్తూరు జిల్లా, 15) కీశే, “శివకవి” ఎన్‌. శివనగాడుగారు, ఆదోని, కర్నూలు జిల్లా, 
43) డా॥ కోడూరు ప్రభాకరరెడ్డిగారు, ప్రొద్దుటూరు, కడప జిల్లా, 16) శ్రీ ఎ. విద్యాసాగర్‌గారు, ఐ.ఏ.ఎస్‌., విశాఖపట్టణం. 
44) ఆచార్య ఎల్‌.బి. శంకరరావుగారు, 33. 17) శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డిగారు, బెంగుళూరు. 
45) డా॥ మాడభూషి సంపత్‌కుమార్‌గారు, 33). 18) GT టి.కె. చూడామణిగారు, విజయవాడ. 
46) Ti గెలివి సహదేవుడుగారు, నంద్యాల, కర్నూలు జిల్లా. 19) డా॥ దివాకర్ల రాజేశ్వరిగారు, బెంగుళూరు. 
47) డా అజ్ఞమ్మ- II ఎ. అంజనప్ప దంపతులు, బెంగుళూరు. 20) డా॥ రావి (పేమలతగారు, హైదరాబాద్‌. 
48) (n ఆర్‌. శేషశాగ్ర్తిగారు, అనంతపురం. 21) డా॥ భూపతిరాజు రమేష్‌ చంద్రబాబుగారు, తణుకు, పశ్చిమ 
49) ఆచార్య మజ్టిబోయిన జయదేవ్‌గారు, విశాఖపట్టణం. గోదావరి జిల్లా. 
50) ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లుగారు, హైదరాబాద్‌. 22) కీ.శే. ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావుగారు, హైదరాబాద్‌. 
51) ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డిగారు, హైదరాబాద్‌. 23) శ్రీమతి అంబికా అనంత్‌గారు, బెంగుళూరు. 
55). దా కలాల Ore lin 24) కీ.శే మల్లెల నారాయణగారు, ప్రొద్దుటూరు, కడప జిల్లా. 
53) డా॥ గాలి రాజేశ్వరిగారు, తిరుపతి. 
25) డా॥ జె. మంగమ్మగారు, మదనపల్లె, చిత్తూరు జిల్లా. 
54) శ్రీ సి.ఎ. వరదరాజుగారు, బెంగుళూరు. 
26) శ్రీ మార్మండపురం శ్రీనివాసగారు, బెంగుళూరు. 
55) శ్రీ సి. చెన్నారెడ్డిగారు, బెంగుళూరు. 
27) డా॥ నిడమర్తి నిర్మలాదేవిగారు, హైదరాబాద్‌. 
56) శ్రీ ఆర్‌. ఆదికేశవులునాయుడుగారు, బెంగుళూరు. 
57) డా॥ సముద్రాల లక్ష్మణయ్యగారు, తిరుపతి. 28) శ్రీ వి.వి.ఆర్‌.ఎస్‌. ఎస్‌. శర్మగారు, రాజమండి. 
58) కీ.శే. డి.హెచ్‌. శాస్త్రి (ద్వాదశి హనుమద్రామశాస్రి) గారి 29) కీ.శే. ఆచంట కమలకుమారిగారు, బెంగుళూరు. 
స్మారకముగా వారి ధర్మపత్ని శ్రీమతి ఎ. పాపగారు. 30) శ్రీ మాకినీడు సూర్యభాస్మర్‌గారు, కాకినాడ (2012లో చేరారు). 


697 


930533 - XIV 
'శ్రీరసి 
శ్రీకృష్ణదేవరాయ రసజ్ఞ సమాఖ్య 


స్థాపన: 11-04-1994 (భావ ఉగాది) 


వ్యవస్థాపక అధ్యక్షులు: ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావుగారు 
వ్యవస్థాపక కార్యదర్శులు: 1) డా॥ దివాకర్ల రాజేశ్వరిగారు, 2) శ్రీమతి అంబికా అనంత్‌గారు 


పోషక సభ్యులు 


2012 :- 


1. 


Ra, PI 


శ్రీ పి. కృష్ణంరాజుగారు, శ్రీ ఎం. దొరస్వామిరాజుగారు, శ్రీ 
కె.గంగరాజుగారు. (3 ఉపన్యాసాలకు సౌజన్యం) 


శ్రీ తెలిదేవర సుబ్బారావుగారు. (2 ఉపన్యాసాలకు సౌజన్యం) 
డా॥ ఎం.ఎస్‌. ఆర్‌. ఎన్‌. కిరణ్‌గారు. 

శ్రీమతి వేదుల సూర్యకుమారి- (rii వేదుల సుబ్రహ్మణ్యం 
దంపతులు.. 

శ్రీమతి ఎ. పాప- (Vii డి. హెచ్‌. శాస్తి దంపతులు. 

డా॥ ఓగిరాల బి.ఆర్‌. మృత్యుంజయగారు. 

శ్రీమతి పి. పద్మినిగారు. 

తంగిరాలవారి చిరంజీవులు: “కాళి- రాము- సీత- శీను- శశి”. 
తెలుగు సాంస్కృతిక సమితి, భారతీయ విజ్ఞాన సంస్థ, 
బెంగుళూరు. 

శ్రీమతి నారవరాజు విశాలలక్ష్మి- శ్రీ నారవరాజు 
సూర్యనారాయణ దంపతులు. (3 ఉపన్యాసాలకు సౌజన్యం) 


2013 :- 


1. 


2 
3 
4. 
5 


ఓగిరాల బి.ఆర్‌. మృత్యుంజయగారు. 

శ్రీ ఒ.ఎల్‌. సూర్యనారాయణగారు. 

శ్రీమతి జి. పద్మజ- శ్రీ జి. సతీష్‌చంద్ర దంపతులు. 

శ్రీమతి కె. సావి(త్రి- శ్రీ కె. తులసీరామరాజు దంపతులు. 
శ్రీమతి నారపరాజు విశాలలక్ష్మి- శ్రీ నారపరాజు సుబ్బారావు 
దంపతులు (4 ఉపన్యాసాలకు సౌజన్యం). 

శ్రీమతి చక్రావధానుల పద్మ- శ్రీ లంక చంద్రశేఖరం దంపతులు 
(2 ఉపన్యాసాలకు సౌజన్యం). 

(ri డి.హెచ్‌. శాస్త్రిగారి ధర్మపత్ని శ్రీమతి ఎ. పాపగారు (7 
ఉపన్యాసాలకు సౌజన్యం). 

శ్రీ బండి ఆదినారాయణరెడ్డిగారు. 

శ్రీమతి తంగిరాల శంకరి- కర్నల్‌ తంగిరాల కృష్ణమూర్తి 


దంపతులు. 


10. 
11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 


శ్రీమతి శేషశ్యామల- డా॥ ఎ. ఎస్‌.ఎస్‌. కుమార్‌ దంపతులు. 
తంగిరాల చిరంజీవులు: “కాళి-రాము-సీత-శీను-శశి”. 
శ్రీమతి లలితాంబిక- శ్రీ పి.ఎస్‌. అనంతనారాయణ దంపతులు. 
“దానరాధేయ” శ్రీ సకలా నరసింహులు శ్రేష్టిగారు. 

శ్రీమతి బి.వాణి, ప్రొ టి. బదరీనారాయణ దంపతులు. 

శ్రీ తెలిదేవర సుబ్బారావుగారు (2 ఉపన్యాసాలకు సౌజన్యం). 
శ్రీ ఎం. దశరథరామరెడ్డిగారు. 

శ్రీ కె. శివనాగిరెడ్డిగారు. 

శ్రీమతి సత్యభారతి- (i జి. మోహనరావు దంపతులు (2 
ఉపన్యాలకు సౌజన్యం). 


వార్షిక సభ్యులు 


2012 :- 


Pp pM OY OU IW 


శ్రీ ఇడమకంటి లక్ష్మిరెడ్డిగారు. 

శ్రీ కె.పి. శాస్త్రిగారు. 

శ్రీ సి. జయరామిరెడ్డిగారు. 

ప్రొ॥ వి.వి.ఎస్‌. శర్మగారు. 

శ్రీమతి అంబికా అనంత్‌గారు. 

శ్రీమతి తంగిరాల సీతామహాలక్ష్మిగారు. 
డా॥ తంగిరాల రేవతీ శశిప్రియగారు. 
శ్రీమతి కె.ఆర్‌. జయశ్రీగారు 

(Pii యు.ఆర్‌. ప్రసాద్‌గారు 

డా॥ బి.ఆర్‌. మృత్యుంజయగారు. 

ప్రొ॥ ఆర్‌. శంకరనారాయణరాజాుగారు. 
డా॥ పి. హెచ్‌. ప్రసాద్‌గారు. 

శ్రీమతి పి. లలితా ప్రసాద్‌గారు. 

శ్రీ నారపరాజు సూర్యనారాయణగారు. 
శ్రీమతి నారపరాజు పర్వతవర్ధనిగారు. 
శ్రీ ఎం. సాయి శ్రీకాంత్‌గారు. 


శ్రీ నారపరాజు సుబ్బారావుగారు. 


698 తెలుంగు వీరగాథా కవిత్వము 
18. శ్రీ ఎ. వేణుగోపాలమూర్తిగారు. 8. శ్రీ జి.జి.కె. మూర్తిగారు. 
19. శ్రీ కె. నరసింహంగారు. 4. శ్రీమతి తంగిరాల సీతామహాలక్ష్మిగారు. 
20. శ్రీ మిహిర్‌ కులకర్ణిగారు. ర్‌. డా॥ తంగిరాల రేవతీ శశిప్రియగారు. 
21. డా॥ దివాకర్ల రాజేశ్వరిగారు. 6. శ్రీమతి కె.ఆర్‌. జయశ్రీగారు. 
292. శ్రీలంక చంద్రశేఖరంగారు. 7. _ శ్రీ పుట్టప్ప సంజయ్‌గారు. 
23. శ్రీమతి మారుతీ శ్రీలతగారు. 8. శ్రీ మిహిర్‌ కులకర్ణిగారు. 
24. శ్రీమతి అరిపిరాల సువర్ణగారు. 9. శ్రీమతి లంక (భళ్ళమూడి) నాగమణిగారు. 
25. శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మిగారు. 10. శ్రీమతి 29998 (భళ్ళమూడి) సత్యభామగారు. 
26. శ్రీ డి. దుర్గారెడ్డిగారు. 11. శ్రీ 399.58 రామకృష్ణారావుగారు. 
27. శ్రీ ఎం. దశరథరామరెడ్డిగారు. 12. i 8. నాగేశ్వరశాగ్ర్తిగారు. 
28. శ్రీమతి పి. నాగేశ్వరమ్మగారు. 13. శ్రీమతి పి. నాగేశ్వరమ్మగారు. 
29. శ్రీ శ్రీరామగిరి శివకుమార్‌గారు. 14. శ్రీమతి కె. అనసూయగారు. 
30. శ్రీ సి.ఎ.వి. నరసింహబాబుగారు. 15. (ii ఆర్‌. శంకరనారాయణరాజుగారు. 
31. 83. సంజయ్‌గారు. 16. (Bn యు.ఆర్‌. ప్రసాద్‌గారు. 
32. శ్రీ బిఎస్‌. ప్రకాష్‌గారు. 17. శ్రీ సి.ఎ.వి.నరసింహబాబుగారు. 
33. శ్రీ మూర్తి కొమ్మనగారు. 18. (Bi ఆర్‌. చంద్రశేఖరయ్యగారు. 
34. శ్రీ పెద్ది సత్యనారాయణగారు. 19. 8 టి.ఆర్‌.కె. జనార్దన్‌గారు. 
35. (Pi తంబిశెట్టి రామకృష్ణకవిగారు. 20. డా॥ పిహెచ్‌. ప్రసాద్‌గారు. 
36. శ్రీపి. కృష్ణంరాజుగారు. 21. శ్రీమతి లలితా ప్రసాద్‌గారు. 
37. ప్రా॥ వేదుల సుబ్రహ్మణ్యంగారు. 22. శ్రీ జరుగుల తిరుపాలుగారు. 
38. ప్రా॥ ఎం. రవీంద్రగారు. 23. శ్రీమతి మారుతీ శ్రీలతగారు. 
39. (i ఆర్‌. చంద్రశేఖరయ్యగారు. 24. శ్రీమతి నారపరాజు పర్వతవర్ధనిగారు. 
40. శ్రీమతి లొల్ల లక్ష్మీకామేశ్వరరావుగారు. 25. _శ్రీ నారపరాజు సూర్యనారాయణగారు. 
41. ఫ్ర॥ తంగిరాల రామశర్మగారు. 26. డా॥ బి.ఆర్‌. మృత్యుంజయగారు. 
42. శ్రీమతి తంగిరాల ఇందిరగారు. 27. డా॥ పణతుల రామేశ్వరశర్శగారు. 
43. శ్రీ నిడమర్తి రామమోహనరావుగారు. 28. శ్రీ నారపరాజు సుబ్బారావుగారు. 
44. (ప్రొ॥ జంధ్యాల రామకృష్ణగారు. 29. శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మిగారు. 
45. శ్రీ కె. నాగభూషణశాస్తిగారు. 30. శ్రీమతి లొల్ల లక్ష్మీకామేశ్వరరావుగారు. 
46. శ్రీ సకలా నరసింహులుశ్రేష్టిగారు. 31. శ్రీ పి.వి. రాధాకృష్ణగారు. 
47. శ్రీ శేషగిరి సత్యనారాయణగారు. 32. (rii జంధ్యాల రామకృష్ణగారు. 
48. డా॥ తంగిరాల తేజస్విగారు. 33. శ్రీమతి జంధ్యాల OHT. 
49. డా॥ పణతుల రామేశ్వరశర్మగారు. 34. 8 ఎం. సాయి శ్రీకాంత్‌గారు. 
50. శ్రీ జరుగుల తిరుపాలుగారు. 35. శ్రీ శేషగిరి సత్యనారాయణగారు. 
51. శ్రీమతి లంక (భళ్ళమూడి) నాగమణిగారు. 36. శ్రీ డి. దుర్గారెడ్డిగారు. 
52. శ్రీమతి 290.98 (భళ్ళమూడి) సత్యభామగారు. 37. శ్రీమతి ఇందిర- (Fii తంగిరాల రామశర్మ దంపతులు. 
53. శ్రీ ఆర్‌.ఎస్‌.ఆర్‌. ఆంజనేయులుగారు. 38. శ్రీ ఎ.కె. జయచంధ్రారెడ్డిగారు. 
54. శ్రీ కె.వి.శాస్తిగారు. 39. (rii తంబిశెట్టి రామకృష్ణకవిగారు. 
ర్‌ర్‌. శ్రీ పి.వి. రాధాకృష్ణగారు. 40. శ్రీ ఎం. దశరథరామరెడ్డిగారు. 
56. శ్రీ టి.ఆర్‌.కె. జనార్దన్‌గారు. 41. శ్రీకె. శివనాగిరెడ్డిగారు 
ööl 42. శ్రీ శేషస్తుత గోవిందదాసుగారు. 

43. 8 8. గంగరాజుగారు. 
1. _ శ్రీమతి అరిపిరాల సువర్ణగారు. KUMA 

44. శ్రీ పెద్ది సత్యనారాయణగారు 
2. ఈసి ఉయరాదురెడ్డిగారు: 45. శ్రీమతి బొడ్డపాటి పద్మావతిగారు. 


అనుబంధము-1 


699 
అనుబంధము-XV 
రచయిత జీవనరేఖలు 
1. పూర్తిపేరు : తంగిరాల వెంకట సుబ్బారావు 
2. జననం : ప్ళిమ గోదావరి జిల్లా కొవ్వూరు తాలూకా, “పెదవాడపల్లి' గ్రామం (మాతామహుల గృహం), 30-3-1935, భావనామ 
సంవత్సరం, ఫాల్గుణ బహుళ ఏకాదశి, శనివారం, రా(క్రి 7-43 గంటలకు(?) 
3. తల్లిదండ్రులు : కీ.శే. సీతామహాలక్ష్మి, 8.3. వేంకట సుబ్బావధానులు. 
4. స్వగ్రామం : పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా, కాకుల ఇల్లిందల Se”. 
ర్‌. విద్యాభ్యాసం : ప్రాథమిక విద్య : స్వగ్రామం (1940-1944 మరియు 1945-46). 
వేదాధ్యయనం : తాతగారు (పితామహులు) జగ్గన్నశాగ్తిగారి దగ్గర (1944-45). 


ఉన్నత పాఠశాల విద్య : రాజమండ్రి: (1946-1948), తణుకు: (1948-1952), ఎస్‌.ఎస్‌. ఎల్‌.సి. 1952లో ఉన్నత 
పాఠశాలకు సర్వప్రథముడుగా ఉత్తీర్ణీత. 


కళాశాల విద్య : భీమవరం, డబ్బూ. జి.బి.కళాశాల, ఇంటర్‌మీడియేట్‌ (1952-1954), బి.ఏ., (తెలుగు) 
(1955-1957). 


విశ్వవిద్యాలయ విద్య : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి. ఎం.ఏ. తెలుగు (1961-1963), (55138; 
పిహెచ్‌.డి. (1963-1968) “తెలుగు వీరగాథా కవిత్వము” (ఆచార్య పింగళి లక్ష్మీకాంతం 
ఆచార్య జి. ఎన్‌.రెడ్డిగారల పర్యవేక్షణలో); పోస్ట్‌-డాక్టరల్‌ రిసెర్చ్‌ (1968-69) “కాటమరాజు 
కథాచక్రము”. 


6. గురువులు : శ్రీ టి.వి.కె. సోమయాజులుగారు (అన్నగారు); కీశే దిగుమర్తి సీతారామస్వామిగారు; ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారుు; 
ఆచార్య తిమ్మావజ్‌రుల కోదండరామయ్యగారు; ఆచార్య జి. ఎన్‌.రెడ్డిగారు. 


7. ఉద్యోగాలు : 1969-1978 : ఆంధ్రోపన్యాసకుడు, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు. 


1978-1980 : రీడరు మరియు తెలుగు అధ్యయనశాఖ అధ్యక్షుడు, బెంగుళూరు విశ్వవిద్యాలయం, జ్ఞానభారతి, 
బెంగుళూరు- 560 056. 


1980-1983 : మొట్టమొదటి పరీక్షానియంత్రణాధికారి (First Controller of Examinations), గుల్బర్తా 
విశ్వవిద్యాలయం, గుల్బర్గా-585 106. 


1983-1987 : రీడరు, తెలుగు అధ్యయనశాఖ, బెంగుళూరు విశ్వవిద్యాలయం, జ్ఞానభారతి, బెంగుళూరు- 560 
056. 


1987-1994 : (ప్రొఫెసరు మరియు తెలుగు అధ్యయనశాఖ అధ్యక్షుడు, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు. 
1994-1996 : (ప్రొఫెసరు: తెలుగు అధ్యయనశాఖ, బెంగుళూరు విశ్వవిద్యాలయం, జ్ఞానభారతి, బెంగుళూరు. 
1998-2000 : (ప్రొఫెసరు ఎమెరిటస్‌ (యు. జి.సి.), తెలుగు అధ్యయనశాఖ, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు. 


8. ముఖ్య విషయం : 1971లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ పి.వి. నరసింహారావుగారికి లేఖ (వ్రాసి, మూడు లక్షల రూపాయల 
గ్రాంటు సంపాదించి, 1974లో బెంగుళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు స్పాతకోత్తరశాఖ (Post-Graduate Depart- 
ment) ను స్థాపించడం. 


700 


తెలుంగు వీరగాథా కవిత్వము 


9. సంసారం : వివాహం (మేనరికం): 1954. భార్య: “భళ్ళమూడివారి చిట్టి” (శ్రీమతి తంగిరాల శకుంతలాదేవి). సంతానం: ‘కాళిదాసు’ 
(వెంకట సుబ్బావధానులు), రామయ్య (సీతారామరాజు); 'సీతి (సీతామహాలక్ష్మి); శీను’ (శ్రీనాథ కవిసార్వభౌమ); “శశి” 
(రేవతీ శశిప్రియ). 


10. ముద్రిత గ్రంథాలు: 10.1. 
i 
2. 


3. 


సృజనాత్మకాలు: - 
“హంస పదికి (ప్రణయ కావ్యం), 1967. 
“వనదేవతి (బుజ్బ్జకథ), 1968. 


TOOB పూచిన గులాబి” (వచన కవితలు), 1987. 


10.2. పరిశోధనాత్మకాలు: 


1. 


8. 


9. 


జానపద సాహిత్యము- వీరగాథలు, 1974, ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణ, ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక 
అకాడమీ, హైదరాబాదు- 500 004. 


కాటమరాజు కథలు (మొదటి సంపుటము) 1976, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ప్రచురణ, హైదరాబాదు- 500 
004. 


కాటమరాజు కథలు (రెండవ సంపుటము) 1978, ఆంధ్రపదేశ్‌ సాహిత్య అకాడమీ ప్రచురణ, హైదరాబాదు- 500 
004. 


తెలుగు వీరగాథా కవిత్వము (రెండవ సంపుటము), 1983, తంగిరాల (ప్రచురణలు. 

“అంకమ్మ కథలు”, 1993, తంగిరాల ప్రచురణలు. 

శ్రీకృష్ణ కర్ణామృతము (సం), 1998, శ్రీరస (ప్రచురణలు (వ్యాఖ్యానం: శ్రీ మల్లంపల్లి శరభయ్యగారు). 
రేనాటి సూర్యచంద్రులు, మొదటి సంపుటం, 1999, శ్రీరస ప్రచురణలు. 

రేనాటి సూర్యచంద్రులు, రెండవ సంపుటం, 2000, శ్రీరస ప్రచురణలు. 


తెలుగు వీరగాథా కవిత్వము (మొదటి సంపుటము), 2000, శ్రీరస ప్రచురణలు. 


10. 285 ముత్యాలు (సం), 2006, శ్రీరస ప్రచురణలు (సేకరణ- వ్యాఖ్యానం: శ్రీ టి.వి.కె. సోమయాజులుగారు). 


11. జ్ఞాన రత్నాలు (సం), 2009, శ్రీరస (ప్రచురణలు (సేకరణ- వ్యాఖ్యానం: శ్రీ టి.వి.కె. సోమయాజులుగారు).. 


12. రేనాటి సూర్యచంద్రులు (మూడవ సంపుటము), 2011, శ్రీరస (ప్రచురణలు. 


10.3. English:- 


1. 


Ranganatha Ramayanam, “Nikumbhila Yagam”, (along with others). 


2. “Sumathi Satakam* (Poetry), (along with others). 

10.4. కన్నడం: - 

1. వేమన-ఎరడు అధ్యనగళు, 1993, కర్ణాటక రెడ్డజన సంఘ (ప్రచురణ, బెంగుళూరు. 

2. విశ్వనాథ సత్యనారాయణ, 1995, కర్ణాటక సాహిత్య అకాడమీ ప్రచురణ, బెంగుళూరు. 

8. హిమవద్‌ గోపాలస్వామి (సం), 1997, హిమవద్‌ గోపాలస్వామి టెంపుల్‌ ట్రస్ట్‌ ప్రచురణ, గుండ్లుపేట, మైసూరు 


జిల్లా. 


రచయిత జీవన రేఖలు 701 


10.5. అంకితం పొందిన (గ్రంథాలు: 


1. 


వేయిపడగలు - నవలాశిల్పం (93)- డా॥ ముదిగొండ వీరభద్రయ్యగారు, 1996. 


2. శ్రీ సీతారామరాజీయము (వీరమహాకావ్యము)- డా॥ మల్లేల గురవయ్యగారు, 1997. 
3. నా గోదావరి (వచనకవితా సంపుటి) - డా॥ కావూరి పాపయ్యశాస్తిగారు, 1999. 
4. Folk Arts of Andhra Pradesh and Karnataka - Prof. GS. Mohan, 2002. 
5. మంచుముత్యాలు (కథల సంపుటి)- శ్రీమతి అంబికా అనంత్‌గారు, 2005. 
6. పురుషోత్తముడు (వీరమహాకావ్యము)- శ్రీ చిటిప్రోలు కృష్ణమూర్తిగారు, 2006. 
7. బుడ్డా వేంగళరెడ్డి (పద్యకావ్యము) - శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్యశాగ్తిగారు, 2013. 
తంగిరాలవారు ఎన్నో (గంథాలకు పీరికలు వ్రాశారు. 
11. పరిశోధన : 1 తెలుగు, ఇంగ్లీషు, కన్నడ భాషలలో సుమారు 100 పరిశోధన పత్రాల రచన, సమర్పణ. ఒక్క "953 40 
వ్యాసాలవరకూ ప్రచురింపబడ్డాయి. 
2. ఈయన పర్యవేక్షణలో 15 మందికి పిహెచ్‌.డి. డిగ్రీలు, 25 మందికి ఎం.ఫిల్‌. డిగ్రీలు వచ్చాయి. 
3. 1997-1998: “పల్నాటి వీరకథాచక్రం- సామాజిక సాంస్కృతిక అధ్యయనం” అనే అంశాన్ని గూర్చి U.GC. 
Major Research Project చేశారు. 
4. 1998-2000: ‘కాటమరాజు కథాచక్రం- సామాజిక సాంస్కృతిక అధ్యయనం” అనే అంశాన్ని గురించి U.G.C. 
Emeritus Professor గా పరిశోధన చేశారు. 
5. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో పర్యటించి, సాహిత్యోపన్యాసాలు చేశారు. 
12. కవిత్వ పత్రిక : “చైతన్య కవితి- కేవలం కవిత్వానికే అంకితమైన పత్రికకు సంపాదకత్వం వహించారు. ఇది ప్రముఖ కవుల ముఖచిత్రాలతో 
ఆరు మాసాలకొకసారి అందంగా వెలువడుతూ ఉండేది: వసంతం (April)- శరత్తు (October). ఈ కవిత్వ పత్రిక 


1986లో మైసూరులో “'ధ్వన్యాలోకం'లో ప్రొ॥ సి.డి. నరసింహయ్య, (PII యస్వీ. జోగారావుగార్ల చేత ప్రారంభించబడింది. 
2009 వరకు నడిచింది. అప్పటివరకు 48 సంచికలు వెలువడ్డాయి. ఈ పత్రికకు “దాన చింతామణి” శ్రీ డి.కె. 
ఆదికేశవులుగారు ధనసహాయం చేశారు. 


13. సాహిత్య సంస్థలు: 13.1. 


13.2. 


“భువన విజయం”: 1974 నుండి 1994 వరకు 20 సంవత్సరాలపాటు బెంగుళూరు విశ్వవిద్యాలయంలో 
“భువన విజయం” అనే సాహిత్య సంస్థను తెలుగు అధ్యయనశాఖకు అనుబంధంగా నిర్వహించారు. ఈ సంస్థ 
అనేక సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా 1977 నుండి 2000 వరకు ప్రతిసంవత్సరం సెప్టెంబరు 
10వ తేదినాడు “విశ్వనాథ జయంతి”ని జరుపుతూ వచ్చింది. దీనికి “దాన రాధేయ” శ్రీ సకలా నరసింహులు 
గ్రేష్టిగారు ధనసహాయం చేశారు. 


“శ్రీకృష్ణదేవరాయ రసజ్ఞ సమాఖ్య” (“శ్రీరస”): భావనామ సంవత్సరం ఉగాదినాడు- అంటే 11-4-1994 నాడు 
“శ్రీకృష్ణదేవరాయ రసజ్ఞ సమాఖ్య” (“శ్రీరసి) అనే సాహిత్య సంస్థను స్థాపించి, ప్రతినెలా ఒక సాహిత్య సభను 
నిర్వహిస్తూ వస్తున్నారు. తెలుగు ప్రాచీన సాహిత్యంగురించి, ఆధునిక సాహిత్యంగురించి, జానపద సాహిత్యంగురించి 
ఎందరో కవులు, పండితులు (ప్రసంగాలు చేశారు. (1994-2013 మధ్య “శ్రీరసిలో సుమారు 300 ప్రసంగాలు 
50 గోష్టులు జరిగాయి.) శేషేంద్ర, ఆవంత్స సోమసుందర్‌, ఇస్మాయిల్‌, శలాక రఘునాథశర్మ, బేతవోలు రామబ్రహ్మం, 
మైలవరపు శ్రీనివాసరావు, మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, వద్దిపర్తి పద్మాకర్‌, గరికిపాటి నరసింహారావు, 
ప్రసాదరాయకులపతి, అమళ్ళదిన్నె గోపీనాథ్‌, ఆర్‌.వి.ఎస్‌. సుందరం, అద్దేపల్లి రామమోహనరావు, అక్కిరాజు 
సుందరరామకృష్ణ, ముదిగొండ వీరభద్రయ్య, నాగళ్ళ గురుప్రసాదరావు, 3. 9909799, బొడ్డుపల్లి గిరిజాలక్ష్మి, 


702 తెలుంగు వీరగాథా కవిత్వము 
మృణాళిని, కాత్యాయనీ విద్మహే, నగ్నముని, ఎండ్లూరి సుధాకర్‌, శిఖామణి, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, మీగడ 
రామలింగస్వామి మొదలైన ప్రముఖులు “శ్రీరస”లో ఉపన్యసించి బెంగుళూరు తెలుగువారిని ఆనందపరవశుల్ని 
చేశారు. రామాయణ సప్తాహం, మహాభారత సప్తాహం, భాగవత సప్తాహం, కల్పవృక్ష సప్తాహం, భువన విజయసభ, 
ఇంద్రసభ, మహాభారతంపై తీర్చు- ఇత్యాదులు “శ్రీరస” నిర్వహించింది. ఇప్పటికీ తెలుగు సాహిత్యసేవ చేస్తోంది. 
14. పురస్మానాలు ముఖ్యమైనవి కొన్ని- 
14.1. శ్రీ ఎన్‌.టి.రామారావుగారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉండగా “ఉగాది పురస్మారం”, హైదరాబాద్‌, 1987. 
14.2. శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారిచే “కవిత్రయ పురస్మారం”, నెల్లూరు, 1998. 
14.3. _ విజయవాడ సిద్దార్థ కళాపీఠం వారిచే “సాహిత్య పురస్మారం”, 23-9-2000. 
14.4. Tii ఆవంత్స సోమసుందర్‌ సాహిత్య పురస్మారం, పిఠాపురం, 18-11-2001. 
14.5. ద్రావిడ విశ్వవిద్యాలయం వారిచే సాహిత్య పురస్మారం, కుప్పం, మార్చి, 2006. 
14.6. _ఆంధ్రటప్రదేశ్‌ ముఖ్యమంత్రి డా॥ వై.యస్‌. రాజశేఖరరెడ్డిగారిచే “ఉగాది పురస్మారం”, బెంగుళూరు, 3-4- 
2006. 
14.7. _ ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం వారిచే “తెలుగు భాషా పురస్మారం”, బెంగుళూరు, 4-11-2007. 
14.8. యోగి వేమన విశ్వవిద్యాలయం వారిచే “సి.పి. (బ్రౌన్‌ పురస్మారం”, కడప, 10-11-2007. 
14.9. 8.3. దేవరకొండ బాలగంగాధర తిలక్‌ స్మారక సాహిత్య పురస్మారం, హైదరాబాద్‌, 27-1-2008. 
14.10. కీ.శే. పెద్దిభొట్ల బ్రహ్మయ్య స్మారక రసధుని సాహితీ పురస్మారం, పాలకొల్లు, 29-2-2008. 
14.11. తెలుగు విజ్ఞాన సమితి వారిచే శ్రీకృష్ణదేవరాయ కళాపురస్మారం (ఉగాది పురస్మారం), 25-4-2008. 
14.12. 39: “వీరగాథల సవరాల జిమ్మడు”. (పల్నాటి యుద్ధంలో అలరాజు అధిరోహించే గుట్టం పేరు “సవరాల 
జిమ్మడు”. పెద్దన్న బాదరాజు గుజ్బం పేరు “కారుబొల్లడు”. అలరాజుకు- పెద్దన్నకు చంద్రవంక నది ఒడ్డున 
ద్వంద్వయుద్ధం జరుగుతుంది. (బ్రహ్మనాయుడు దానిని నివారిస్తాడు.) 
14.13. డా॥ జి.యస్వీ, ప్రసాద్‌గారి ఉగాది పురస్మారం, 6-4-2011, శ్రీ నన్నయ భట్టారక పీఠము, తణుకు. 
14.14. ఆచార్య ఆర్వీయస్‌. సుందరంగారి “సౌశీల్య పురస్మారం”, మద్రాసు విశ్వవిద్యాలయం, 33, 24-5-2012. 
14.15. “పాల్మురికి సోమనాథ సాహిత్య పురస్మారం”, పాలకుర్తి, వరంగల్లు జిల్లా 24-6-2012. 
15. అభిరుచులు ఆధునిక కవిత్వం, జానపద కవిత్వం, తులనాత్మక సాహిత్యం, ప్రాచీన సాహిత్యం, కవి పండిత గోష్టి సాహిత్య సభల 
నిర్వహణ. 
16. Address Prof. T.V. Subba Rao, ma. Ph.D. 


+ 1708, "Siitaavadhaanam" 
1lth Cross, Ist 'G' Main 
Kengeri Satellite Town 
BANGALORE- 560 060 
Phone: 080- 22794022 
Cell: 99454 22742 


